గురుజాడలు 


(మహాకవి గురజాడ అప్పారావు సర్వలభ్య రచనల సంకలనం) 


ప్రధాన సంపాదకులు 

పెన్నేపల్లి గోపాలకృష్ణ 

సహ సంపాదకులు 
డాక్టర్‌ కాళిదాసు పురుషోత్తం 
ఎం.వి.రాయుడు 


తురకలు కటిక 


మనసు ఫౌండేషన్‌ 
8-2-611/3, నిషాన్‌-ఇ-ఇక్సాల్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, రోడ్‌ నెం. 11, 
బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-500034. ఫోన్‌ :040 2332 3760. 


GURUJAADALU 
(Compendium of all available works of Mahakavi Gurajada Apparao) 


Publishers 

Manasu Foundation 

8-2-611/3, Nishan-E-Iqbal, 
Ground Floor, Road No. 11, 
Banjarahills, Hyderabad - 500 034, 
Phone : 04023323760. 


Cover Page : 
Bapu 


Cover Design : 
Siva Sai Graphics, Hyderabad. 


First Edition : 
21st September, 2012. 


D.T.P. 
R.V.Ramana, 9247361401. 


Printing : 
Kalajyothi, Hyderabad. 


Distributors : 

Pallavi Publications, 

Dr. A. Prem Chand Complex, 

Ist Lane, Ashok Nagar, 

Vijayawada - 10, 

phone :9866115655. 

All Branches of Visalandhra, 
Navodaya Book House, Hyderabad. 


Price : Rs. 375/ - 


౫% గురుజాడలు ii 


ప్రకాశకుల మనవి 


మనసు ఫౌండేషన్‌ పేరిట ఇంతవరకూ రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, శ్రీశ్రీ, 
బీనాదేవి గార్ల లభ్య రచనల సర్వస్వాలు ప్రజలకు అందజేసాం. “చెప్పులు కుడుతూ.. 
కుడుతూ”, 'సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జీవితం-కృషి అనువాద రచనలు (ప్రచురించాం. ఇవన్నీ 
(ప్రజలు చదవాలన్న కోరికతో పుస్తకం తయారీ ధర కన్నా చాలా తక్కువ ధరకే అందించాం. 


గురజాడ సర్వస్వమైన ఈ [గ్రంథంలో వారి లభ్యరచనలను అనువాదం చేయకుండా 
యథాతథంగా ఇందులో చేర్చాం. సాధ్యమైనంత వరకు తొలి ముద్రణలను ప్రామాణి 
కంగా చేసుకున్నాం. ఈ పుస్తకానికి (ప్రధాన కారకులు పెన్నేపల్లి గోపాలకృష్ణగారు. 
వీరు ఈ (గ్రంథాన్ని చూడకుండానే కన్నుమూయటం ఒక పూడ్చలేని విషాదం. వీరు 
రచించి (ప్రచురించిన 'మధురవాణి ఊహాత్మక ఆత్మకథ చాలా మందిని అలరించింది. 
వీరు 2009లో ఆంగ్లంలో (ప్రచురించిన Diaries of Gurajada కు సంపాదకత్వం 
వహించారు. వీరి కృషికి మనసు ఫౌండేషన్‌ కృతజ్ఞతలు. 


గోపాలకృష్ణ గారు అప్పగించిన బాధ్యతను అందుకుని చివరి వరకూ నిర్వహించిన 
డాక్టర్‌ కాళిదాసు పురుషోత్తం గారికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు. గురజాడ 
రచనల సేకరణతో పాటు అనేక విధాలుగాను సహాయపడిన వెలుగు రామినాయుడు, 
పరుచూరి శ్రీనివాస్‌, వెల్చేరు నారాయణరావుగార్లకు కృతజ్ఞతలు. ఈ పుస్తకానికి 
సహనంతో సమర్థతతో డి.టి.పి. నిర్వహించిన రంగిశెట్టి వెంకటరమణ గారికి, GD 
దిద్దటంలో సహకరించిన వేణుగారికి, అన్ని విధాలుగా సహాయపడిన మహమ ద్‌ 
రసూల్‌గారికి, శ్రీ పి.ఎల్‌.ఎన్‌. (ప్రకాశంగారికి, శ్రీ కాళిదాసు గిరిధర్‌ Scientist, LAM 
గారికి, చిర్రా ఎలక్ట్రానిక్స్‌ సిబ్బందికి, ఇతర మిత్రులకు అభినందనలు. 


ముచ్చటైన ముఖచిత్రం అందించిన బాపుగారికి కృతజ్ఞతలు. 


కవర్‌ డిజైన్‌ చేసిన శివసాయి (గ్రాఫిక్స్‌వారికి, మా పుస్తకాల ముద్రణలో మొదటి 
నుంచీ సహకారం అందిస్తున్న కళాజ్యోతి బాపన్నగారికి, వారి సహచరులకు ధన్య 


వాదాలు, 


Pe, గురుజాడలు iii 


ఈ పుస్తకం సకాలంలో రావడానికి కృషి చేసిన మనసు ఫౌండేషన్‌ 
సలహామండలి సభ్యులు పల్లవి వెంకటనారాయణ, శ్యామ్‌నారాయణ, బాలాజీ 
(దాము) గార్లకు ప్రత్యేక అభినందనలు. 


- మనసు ఫౌండేషన్‌ 


౨౫% గురుజాడలు iv 


శ్రీ 235p గోపాలకృష్ణ 
(1937-2011) 


శ్రీ పెన్నేపల్లి గోపాలకృష్ణ జర్నలిజంపైన మక్కువతో న్యాయవాదవృత్తిని విడిచిపెట్టి, 
నెల్లూరులో యూత్‌ కాంగ్రెస్‌ వారపత్రిక సంపాదకులుగా, జమీన్‌ రైతు సహాయ సంపాదకులుగా 
దాదాపు పదిహేనేళ్ళు పనిచేశారు. పదేళ్ళు ఆకాశవాణి జిల్లావిలేకరిగా ఉన్నారు. తను నెల్లూరులో 
“వర్ధమాన సమాజం” కార్యదర్శి అయిన తర్వాత ఆ సమాజం నిర్వహించే ప్రాచీన కవుల 
జయంతులతో పాటు వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు జయంతులు నిర్వహించారు. 
కావలి “జవహర్‌ భారతి” అధ్యాపకులు కే. వి. రమణారెడ్డి, ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎం.పట్టాభి 
రామిరెడ్డి గార్ల స్నేహం, నేలనూతల శ్రీకృష్ణమూర్తిగారి సాన్నిహిత్యం గోపాలకృష్ణ దృష్టిని చరిత్ర, 
సాహిత్యంవైపు మరల్పాయి. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యుడుగా ఎన్నిక కావడం 
కూడా ఇందుకు దోహదపడింది. 

వర్ధమాన సమాజ సభల్లో మహాపండితులు ఏటా కవిత్రయం మీద ఉపన్యాసాలు చేసేవారు. 
వారి ఉపన్యాస పాఠాలు సేకరించి, గోపాలకృష్ణ “కవిత్రయ కవితా వైజయంతి” పేరుతో ఒక 
పుస్తకాన్ని ప్రచురించారు. ఇప్పుడది ఒక రెఫరెన్సు గ్రంథం. వర్ధమాన సమాజం తరఫున 
ఆయన కావలి రామస్వామి “డెక్కన్‌ పోయెట్సు”ను పునర్ముద్రించారు; పఠాభి “ఖిడేలు రాగాల 
డజన్‌”, “కయిత నాదయిత” కవితా సంకలనాలను వెలువరించారు. 


నెల్లూరు సాంస్కృతిక జీవితంలో గోపాలకృష్ణ క్రియాశీల పాత్ర నిర్వహించారు. “యువ 
భారతి” సంస్థను నిర్వహించి, నెల్లూరులో లలితకళలపట్ల స్పృహ కలుగజేశారు. అభ్యుదయ 
వేదిక, ప్రొగ్రెసివ్‌ ఫిల్మ్‌ సొసైటి తదితర సమాజాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 

ఆయన సినిమాల మీద, నాటకాలమీద చిరకాలం గుర్తుంచుకోదగిన మంచి సమీక్షలు 
చేశారు. జమీన్‌ రైతు పత్రికలో వారం వారం “మాటకచేరి' శీర్షికలో స్థానిక విషయాల నుంచి, 
గొప్ప గ్రంథాల పరిచయం వరకు వైవిధ్యంగల విషయాలమీద చర్చించారు. 

డాక్టర్‌ ఎం. పట్టాభిరామిరెడ్డిగారు ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సంస్థను ప్రారంభిస్తున్నప్పుడు 
ఆయనకు అండగా నిలబడ్డారు. గోపాలకృష్ణ ఏ.పి. హిస్టరీ కాంగ్రెస్‌ ఫౌండర్‌ మెంబర్స్‌లో 
ఒకరు. 


౨౫% గురుజాడలు v 


గోపాలకృష్ణ తిరుపతిలో “ఉదయం” దినపత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌గా ఉన్న రోజుల్లో “గురజాడ 
అధ్యయన కేంద్రాన్ని” నెలకొల్పారు. త్రిపురనేని మధుసూదనరావు, భూమన్‌, సాకం నాగరాజు 
మొదలైన మిత్రులతో కలిసి కన్యాశుల్మం నూరేళ్ళపండుగ ఏడాది పొడవునా నిర్వహించారు. 


గురజాడమీద ఒక వర్గం దారుణంగా విమర్శలు చేసినపుడు కే.వి.ఆర్‌. ప్రోత్సాహంతో 
గోపాలకృష్ణ ఆ విమర్శలకు అరుణతారలో సమాధానం రాశారు. ఆయన గురజాడమీద రాసిన 
వ్యాసాలు జమీన్‌ రైతు, ఉదయం, ఆంధ్రజ్యోతి, వార్త తదితర పత్రికల్లో అచ్చయ్యాయి. 

సౌత్‌ ఆఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భారతీయుల పాత్రను 
వివరిస్తూ గోపాలకృష్ణ రచించిన “ఇంద్రధనుస్సు ఏడోరంగు” ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు 
పొందింది. 

గురజాడ సాహిత్యంమీద, ప్రత్యేకంగా కన్యాశుల్మం మీద తన అధ్యయన సారాన్ని గోపాల 
కృష్ణ “మధురవాణి ఊహాత్మక స్వీయచరిత్ర”గా రచించారు. ఈ పుస్తకం పరిశోధనకు, కాల్పనిక 
రచనకు మధ్య ఉన్న సరిహద్దును చెరిపివేసి తెలుగుసాహిత్యంలో ఒక కొత్త ప్రక్రియకు దారి 
చూపింది. గురజాడ ఇంగ్లీషులో రాసుకున్న దినచర్యలు మొట్టమొదటిసారి గోపాలకృష్ణ 
సంపాదకత్వంలోనే ఇంగ్లీషులో అచ్చయ్యాయి. 


గోపాలకృష్ణ ఎప్పుడూ గంభీరంగా, హుందాగా వ్యవహరించేవారు. మితభాషి, 
హాస్యప్రియులు. ఆయన వచన రచనలో గొప్ప పరిణతి, నైపుణ్యం సాధించారు. ఆయన్ను 
ఎరిగినవారు “గోపాలకృష్ణ BONY” అంటారు. 

గురజాడ సమగ్ర సాహిత్యం - 'గురుజాడలు' కు సంపాదకులుగా శ్రమించి, ఆ సంపుటం 
ఆవిష్మరించబడుతున్న వేళ, ఆయన మన మధ్య లేకపోవడం తీరని లోటు - గొప్ప విషాదం. 

గోపాలకృష్ణ ఆత్మీయ మిత్రుడిగా ఆయన స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ పరిచయాన్ని 
ముగిస్తున్నాను. 


- డాక్టర్‌ కాళిదాసు పురుషోత్తం 


౨౫ గురుజాడలు vi 


Introduction 


IN THE CAUSE OF THE PEOPLE 
Pennepalli Gopalakrishna 


Gurajada Venkata Apparao (1862-1915) was the harbinger of the 
modern era - Telugu literature. He was a pioneer and a crusader in the 
cause of people, simultaneously in more than one field. Renowned 
scholars, writers and historians have lauded him as a revolutionary in 
his thought and in his influence. He represents not merely a break away 
from the traditional thinking and writing, but also as one who brought 
a distinct change in direction.! He "brought out bloodless revolution in 
both the literary and social spheres"? He “revolutionized theme and 
treatment, he rescued language from the learned and gave it back to 
people, the ultimate creators of language. He looked ahead of his time, 
with an outlook amounting to vision." 3 


K.V.R., who can be called the Boswell of Gurajada, in his well- 
researched and comprehensive biography, said that Gurajada became 
great not by being ahead of his times and being different from others, 
but because his thinking transcended his contemporary milieu. Such a 
man is called a universal writer whose writings are applicable to all 
nations and people. Even while retaining the characteristics particular 
to his people, he achieved universality. They are relevant even today.4 
(Translation from Telugu by the Editor) 


Reaffirming his unflinching faith in spoken Telugu, Gurajada in a 
letter to his disciple, as well a good friend, Ongole Munisubrahmanyam 
wrote : 


^My cause is the cause of the people and I have cultured opinion at 
my back. I do not mind if those, who are incapable of understanding 
the subject, array themselves against me. Their conversion can do no 
good to the language. They are so hopelessly wedded to the old, highly 
artificial literary dialect.”° 


Strange mindset 
Since Gurajada did not explicitly propagate his reformist views, 
some critics feel that he was not a votary of social reform. No doubt he 


౫% గురుజాడలు vii 


viewed the reforms critically; yet he should not be construed as an 
opponent of social reform. He was however dissatisfied with 
contemporary reforms. A few superficial changes, he opines, will not 
transform society in totality.” The basic structure of society should be 
changed paving way for a new society of individual liberty, social 
equality and economic justice. But he never openly aired his views. 
“Gurajada was a firm advocate of social and religious reforms. Indeed, 
he would have welcomed humanism replacing all religions. What he 
liked in Auguste Comte (1798-1857) was Comte's humanism, and what 
he turned his face against was the religious gloss put on humanism by 
Comte. It is therefore, wrong to maintain as it is done sometimes, that 
Gurajada ridiculed social and religious reform. In reality, what he 
ridiculed was pretence of such reform. He had contempt for those who 
made religion a cover of means and chicanery; he hated those who, in 
the name of religion and social reform, tried to gain worldly advantage. 
His over-zealousness in holding up to ridicule such imposters did create 
in some minds the impression that he was against all reform. In fact, 
what he wanted was more than reform; he wanted a change in our 
thinking and being so that mankind as a whole could scale new heights 
and score new triumphs”. 8 


Gurajada was intrinsically an artist. He viewed the world with a 
painter’s brush and writer’s creative pen. Through his artistic work he 
wakes up the reader to social evils. He neither propagates nor resorts to 
didacticism. But his social views and his personality reflect abundantly 
in his work. He says, “I paint life artistically, idealizing of course. Though 
art is my master I have a duty to society."? He was modern to the core. 
His dream and vision were of a new social system. His attitude towards 
women's education, social equality and love as the basis of marriage 
are all surprisingly modern. His concern was with every basic problem 
that has a bearing on life, the thought of his generation and the 
generations to come. 


The writings of Gurajada should be taken as a whole to assess his 
personality and his message. His creative writings alone will not suffice. 
His other works - the diaries, letters and notes should be taken into 
account. How far these can be treated as literature depends upon their 
quality and substance. It is the task of the critic to analyze and classify 
them. 


౫% గురుజాడలు viii 


1911 Diary - lost or not written? 

Unfortunately, not all of his diaries are available. The diaries from 
1895 to 1915 are available covering only two decades in the short span 
of his life of fifty three years. Again, among these 20 years the diaries 
from 1907 to 1912 are missing. What we miss is a very valuable period 
of his life. It was during that time he published a revised edition of 
“Kanyasulkam’ (1909). The 1911 diary raises a question - was it lost or 
not written at all? The year is significantin the history of modern Telugu 
literature as the movement for spoken dialect was started by Gidugu 
and Gurajada in that year. Opposing spoken dialect, the Andhra Sahitya 
Parishad was started by the champions of classical literature and 10,000 
signatures were collected in support of the classical dialect to submit a 
memorandum to Government. 


The controversy of Muddupalani's Radhika Santwanam too erupted 
in this period, when Bangalore Nagaratnamma, the icon of Carnatic 
music and a relentless champion of the cause of Devadasis, published a 
complete edition of Radhika Santwanam in which she gave a powerful 
rejoinder to Kandukuri Viresalingam for his derogatory remarks on 
Muddupalani in his ‘Kavula Charitramu'. Viresalingam's followers 
promptly complained to Government that Radhika Santwanam contained 
obscene descriptions. Government immediately seized the copies and 
initiated prosecution. Meanwhile, a meeting of learned Telugu and 
Sanskrit scholars was held in Madras and passed resolutions requesting 
Governmentto withdraw prosecution and bring out expurgated editions 
of Telugu classical works where there were objectionable passages. It is 
quite obvious that the meeting did not condemn the ban on the book. 
This meeting was presided over by Gurajada who sent the resolutions 
to the Chief Secretary to Government.!? Burra Seshagirirao, a young 
contemporary of Gurajada, claimed to have discovered the 1911 diary 
and quoted from it, “Viresalingam was undoubtedly a great man.” But 
the said diary has neither seen the light of the day nor is there any 
evidence to corroborate Seshagirirao's claim. 


Peculiar scribbling 

The diaries are more elaborate with regard to the research of history. 
As an epigraphist of the Vizianagaram Samsthanam, Gurajada 
acquainted himself with the old Telugu script in lithic records. He 


౨౫% గురుజాడలు ix 


wanted to write the history of Kalinga region and seems to have collected 
material for this, but his notebooks were lost in a journey. Hence the 
history of Kalinga region never saw the light of the day. 


The manner in which Gurajada scribbled the diaries was peculiar 
to him. Important events were cryptically noted. Even the death of 
Ananda Gajapati, an event that caused enormous grief and personal 
loss to him, was given only one sentence (May 1897). Again at the end 
of the year he wrote something like a homage to the Maharajah. Gurajada 
briefly noted even the tragic and sudden death of his father, the marriage 
of his daughter and nowhere did he mention the death of his brother. 
(Did it happen in the year when the diary was not written?) He scribbles 
R.S. cryptically for the courtesan Ramaswamy, for whose details we 
have to depend on his notes. His conversations with prominent people 
like William Miller, Principal of Madras Christian College, Justice S. 
Subramania Iyer, Madan Mohan Malaviya, founder of Benares Hindu 
University, and eminent Bengali scholars like Gurudas Banerjee also 
found only a passing mention each. In the diary of 1897, the year in 
which the first edition of Kanyasulkam was published, nothing about 
the event finds place, except that it was presented to the Joint Manager 
of the Samsthanam. 


George Sampson writes, “Diaries as a form of expression suited to 
certain natures have been common in many ages and they have been 
used normally as the material for reminiscences, autobiographies and 
biographies. A few have been printed in full and of these few, the 
greatest are the diaries of John Evelyn and Samuel Pepys, the first 
personal record of events and the record of a personal revelation of the 
frankest kind".! Anandarangam Pillai’s diaries during the early period 
of East India Company in Madras Presidency are a source of history for 
scholars. Anne Frank’s diaries are a treasure by themselves. Diaries thus 
also contribute a solid base for personality assessment. 


The tradition of writing diaries is not exclusive to Western culture. 
Even though the coinage of word might differ and vary, the records of 
many historical, political and literary works can be called diaries. In 
Bengal this tradition seems to have started in the beginning of the 
twentieth century. In Andhradesa, this genre was taken up by two 
contemporary stalwarts, Gurajada and Kandukuri,” quite unwittingly 


౨౫% గురుజాడలు x 


at the same time, in the late nineteenth century. Gurajada's diaries, as 
evidenced in the earliest publication, can be traced to 1889, whereas 
Kandukuri started writing diaries the following year. 


Unfortunately, not all the diaries and manuscripts Gurajada's are 
available with the State Archives, A.P. Diaries prior to 1895 are not found 
either with the State Archives Hyderabad or elsewhere. Yet, the first 
edition of the Telugu version of Gurajada's diaries published in 1954 
by Visalandhra Publishing House, Vijayawada, includes the slim diaries 
of 1889, 1891, 1892 and 1893. Since the manuscripts were in the 
possession of Visalandhra for a long time before they were handed over 
to the State Archives, the genuineness of the diaries published by them 
need not, rather dare not be questioned. Visalandhra is a pioneer in the 
publication of not only the diaries, but the entire literature of Gurajada 
with great zeal and commitment. Moreover, writers like K.V.R. and 
Arudra who perused the manuscripts when they were with Visalandhra 
Publishing House had quoted from the diaries extensively in their 
writings. 


The diaries, letters and notes of Gurajada go a long way in re- 
evaluating his revolutionary ideas and reforms. They help to assess and 
understand his multifaceted personality, the graphic growth of his 
wisdom, vision and intellect and bring to light the high pedestal he 
occupies in the social and literary realm. 


“We have still ‘miles to go’ before we reach the goals, which 
Gurajada has set for us. And until we reach those goals, he would be 
unto us ‘a shaft of light’ guiding our steps and lightening for us the 
weariness of the long journey by his friendly jests, his good honoured 
drollery and his hilarious laughter”. 


“Never does land 
Mean clay and sand 
The people, the people, they are the land” 


(Gurajada's 'Desabhakti' translated by Sri Sri) 


౨౫% గురుజాడలు xi 


Notes : 


1. 


V.R. Narla : Father of Modern Telugu Literature: Gurajada centenary souvenir. 
New Delhi (1962). 


. Ronanki Appalaswami : Gurajada commemorative volume, South Delhi 


Andhra Association, New Delhi (1976) 


. M. Chalapati Rao : Gurajada commemorative volume, South Delhi Andhra 


Association, New Delhi (1976) 


. K.V. Ramana Reddy (K.V.R.) : Mahodayam: (1969) 
. Gurajada's letter to Ongole Munisubrahmanyam 
. Prof. Velcheru Narayanarao : Girls for sale - Kanyasulkam, Indiana 


University Press, Indianapolis, U.S. 


. Rachamallu Ramachandra Reddy: Samvedana, monthly magazine from 


Cuddapah (now Kadapa) July 1968. 


. V.R. Narla : Gurajada- Kendra Sahitya Academy, New Delhi. 
. Gurajada's letter to Ongole Munisubrahmanyam, dt. May 21, 1909. 
. V. Sriram : The Devadasi and the Saint — The life and times of Bangalore 


Nagaratnamma, Chennai, 2007. 


. George Sampson : Cambridge History of English Literature. 
. Viresalingam Diareelu, edited by Dr. Akkiraju Ramapati Rao, Visalandhra 


Publishing House, Hyderabad. 


. V.R. Narla : Gurajada, Kendra Sahitya Academy, New Delhi. 


Hho 


28% గురుజాడలు xii 


PREFACE 


Gurajada Venkata Apparao's diaries, letters and notes, all in 
English, should be viewed as one unit that provides an accurate 
assessment of his life and the contemporary literary and social 
movements. In fact, they are more helpful than his poems, short 
stories and plays to get a comprehensive picture of his varied 
activities and versatile genius. Such invaluable material has been 
in the dark for over a century. 


I believe that Prajasakti Publishing House acquired the 
manuscripts from the successors of Gurajada in 1946 and got them 
translated into Telugu by Avasarala Surya Rao, a well-known 
writer. Subsequently the translated version of the diaries was 
published by Visalandhra Publishing House, Vijayawada, a 
premier publisher in Andhra Pradesh. Deciphering the scrawl of 
Gurajada, leave alone the translation, is a Herculean task, 
however expert the translator may be. Surya Rao fulfilled this 
task with great perseverance and zeal. A few lapses might have 
been committed in deciphering the script. Such lapses cannot 
mitigate the magnitude of his work. 


After nearly four decades, the manuscripts, I trust most of 
them, were handed over by Visalandhra Publishing House to 
the Andhra Pradesh State Archives, Hyderabad obviously for 
safe custody and proper preservation. My friend Dr. Kalidasu 
Purushotham, who is deeply interested in the literature of 
Gurajada, and I visited the State Archives several times to study 
these records. It appears by the time Gurajada's papers reached 
the Archives, many of the important documents, were lost. 
Kanyasulkam manuscript, manuscripts of his poems etc. were 


28% గురుజాడలు xiii 


also lost. It was sad to say that even the pages from the diaries 
are also lost and got mixedup and jumbled. We approached Prof. 
Jayadhir Tirumala Rao, the then Director of A.P. Government 
Oriental Manuscripts Library and Research Institute, Hyderabad 
and explained the importance of the Gurajada papers. 
Subsequently he took steps to secure the digitized copies of the 
Gurajada collection of manuscripts from the A.P. State Archives 
and Research Institute. I am thankful to the Director, A.P. State 
Archives & Research Institute and Prof. Jayadhir Tirumala Rao 
for providing the Diaries and other papers of Gurajada in original 
(digital) form. 


I owe my first interest in the diaries of Gurajada to S. 
Raminaidu of Velugu, Vijayanagaram, who sent me a typed script 
in 1993. A few years ago Sri Chalasani Prasad of Virasam sent me 
a suitcase of typed copies of the manuscripts of diaries, letters 
and notes and also the manuscript of Kondubhattiyam, the 
incomplete play of Gurajada, and encouraged me to go ahead 
with publication. The love of my friends has sustained me with 
encouragement and enthusiasm. My thanks are due to Sri Bapu 
for the meaningful art piece on Gurajada. I am thankful to my 
close friend Dr. Kalidasu Purushotham for sharing the 
responsibility of editing Gurajada's works. My profound thanks 
are due to Sri M.V. Rayudu garu, Manasu Publications, Bangalore 
who readily volunteered to bring out the complete works of 
Gurajada. 


—Pennepalli Gopalakrishna 


౨౫ గురుజాడలు xiv 


Notes on Minute of dissent 


Minute of dissent : A historical document of great importance was pre- 
sented by Gurajada to the Madras University on the resolution passed 
by majority numbers of the sub-committee on Telugu composition in 
1913 and in 1914. Though the purpose of the said document was to 
protest against the University decision, rejecting 'Modern Telugu' as 
medium for writing Telugu composition, the same turned out to be the 
Magna Carta of "The Modern Telugu Language' in particular and of 
Indian education system, in general. Gurajada opined that a highly arti- 
ficial and archaic poetic dialect was altogether unsuitable to modern 
Telugu prose had strongly observed that "The education of the masses 
was no part of the orthodox tradition." He added, "learning and litera- 
ture were no monopoly of the Brahmin to whom Sanskrit precedent was 
sacred and inviolable." 


He said, "Telugu poetry appealed to a narrow cult" and that schol- 
ars wrote only for those few and as time went on, unintelligibility was 
felt to be high literary merit. Brushing aside all the criticism on the local 
variations of spoken Telugu dialect, he asserted that 'they were insig- 
nificant’ and that 'it was easier to learn modern Telugu than the poetic 
forms.' He argued that literary cultivation of modern Telugu necessi- 
tates a study of it, and that the study of 'refined living vernacular has 
great cultural value.' 


Even the present day system of education should realize that "if 
school books are written in modern Telugu, vernacular education will 
improve at one bounce. Gurajada categorically condemned the argu- 
ment of the protagonists of literary dialect as 'a narrow cult’. In this con- 
text he quoted Prof. Whitney that "scholars might be developed and sus- 
tained on the old literatures, but not the people." 


The 'Minute of Dissent’ is a relevant document since it aims at 'res- 
cuing the Telugu language from the learned and give it back to the people, 
the ultimate creators of language. (M. Chalapati Rao : Gurajada Com- 


౨౫ గురుజాడలు XV 


memorative Volume, New Delhi.) 


This Dissent Note of Gurajada was first published in 1914 by Vavilla 
Venkateswara Sastri. 


While publishing this present edition, the editors who had painstak- 
ingly and meticulously screened through the 1914 edition had felt it right 
to correct few printing errors, make few changes in the font and subjoin 
some missing nomenclature; all these changes without hurting the origi- 
nal text of Gurajada, for the better understanding of the readers. 


In the Dissent Note, Gurajada had referred certain persons; some of 
their surnames, some by their short or pet names and some by their sec- 
ond names. The Editors of this edition preferred to give the complete 
names of those persons referred for the clearer understanding of the 
readers. 


Sri Gurajada quoted some of Butterworth's inscriptions in his dis- 
sent note in support of his views. The editors on verification with the 
original text of Butterworth's inscriptions found that some of those in- 
scriptions were printed incorrectly in the first edition of 1914. The edi- 
tors corrected those errors in this edition. 


At many places in the 1914 edition, the editors found many para- 
graphs printed in italics for no obvious reason they could conceive. They 
were restored to normal font. 


In fine, it is assured that the editors had put in their best efforts to 
make this edition of Gurajada's Dissent Note, flawless, plain and clearly 
understandable for the readers even while retaining the original letter 
and spirit of Gurajada. 


The Publishers and the editors wish to express in this connection, 
their sincere gratitude to Prof. B. Kesavanarayana, Visakhapatnam who 
had provided them with a copy of 1914 edition of Gurazada's Dissent 
Note and helped in completing this stupendous work. 


- K. Purushotham 


౨౫% గురుజాడలు xvi 


యవనిక వెనక 


మహాకవి, యుగకర్త గురజాడ వెంకట అప్పారావుగారి 150వ జయంతిని పురస్మరించు 
కొని ఆయన రచనల సర్వస్వం “గురుజాడలు తెలుగుజాతికి అంకితం చేస్తున్న సందర్భం 
ఇది. చిరకాలం ఆనందంగా స్మరించుకోదగిన రోజిది. 

2010లో శ్రీ పెన్నేపల్లి గోపాలకృష్ణ గురజాడ ఉత్తర ప్రత్యుత్తరాల రాతప్రతులను 
పరిశీలించి, ఇంగ్లీషులో ఉన్న ఆ లేఖలను ఇంగ్లీషులోనే ప్రచురించాలనే ఆలోచనతో కృషి 
మొదలుపెట్టారు. es సందర్భంలోనే గురజాడ లేఖలను ప్రచురించే అవకాశం ఉంటుందా? 
అని మనసు ట్రస్టు అధిపతి శ్రీ ఎం.వి.రాయుడు గారిని సంప్రదించారు. ఒక రచయిత సమస్త 
సాహిత్యాన్ని కలిపి ప్రచురించే సంప్రదాయాన్ని మనసు ట్రస్టు నెలకొల్పిందని, గురజాడ 
సాహిత్యాన్నంతా సేకరించి ఒక సంపుటంగా ప్రచురించే ఆలోచనలో తాము ఉన్నామని ఆ 
సంపుటానికి సంపాదకులుగా ఉండమని రాయుడుగారు గోపాలకృష్ణను కోరారు. 


గురజాడ రచనలన్నింటిని ఏకఖండంగా భావించి, దాని అన్ని పార్య్వాలనూ లోతుగా, 
క్షుణ్ణంగా బేరీజు వేసుకోవలసిన అక్కర ఇంకా తీరలేదని భావించిన గోపాలకృష్ణ మనసు 
ట్రస్టువారి ప్రతిపాదనను అంగీకరించారు. గురజాడ తెలుగుజాతికి అందించిపోయిన అక్షర 
సంపదను ఒక కుదురుకు తెచ్చుకొని, మొత్తంగా మరొకసారి మదింపు వేసుకోవలసిన చారిత్రక 
సందర్భం ఇది అనీ, “ట్రంకుపెట్టె”ల్లో, చీకటిగదుల్లో అజ్ఞాతంగా ఉండి, చెల్లాచెదరై పోయినవి 
పోగా గురజాడ స్వహస్తాలతో రాసిపెట్టిపోయిన ఈ రచనాశకలాలను ఒకచోట చేర్చి, సమగ్రంగా 
కాకపోయినా, ప్రయత్నలోపంలేని కృషితో, ఈ సాహిత్య సంపదను భావితరాల వారికి 
అందజేయాలన్న సదాశయంతో గోపాలకృష్ణ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. 

మా ఇద్దరి అభిరుచుల్లో సారూప్యత ఉండడంచేత, నెలకొని ఉన్న గాధమైత్రిచేత, గోపాల 
కృష్ణ కోరిన వెంటనే నేను ఆయనతో కలిసి పని చెయ్యడానికి అంగీకరించాను. ఒక సుడిగాలిలా 
రాష్ట్రమంతా తిరిగి ముఖ్యమైన (గంథాలయాలలో గురజాడ రచనలకోసం శోధించాము. 
కన్యాశుల్మం 1897 ($8 ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆర్మైవ్స్‌లోను, చెన్నైలోని జి.ఓ.ఎం.ఎల్‌.లోనూ 
కూడా ఉంది. ఆంధ్రభారతిలో అచ్చయిన కథలు సేకరించాము. గురజాడ డిసెంట్‌ నోట్‌ 
కోసం విశ్వప్రయత్నం చెయ్యవలసి వచ్చింది. చివరకు ప్రొఫెసర్‌ బి.కేశవనారాయణగారు 
(ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు) ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌కు తెచ్చి ఇచ్చారు. 


౨౫% గురుజాడలు xvii 


జి.సి.వి. శ్రీనివాసాచార్యుల హరిశ్చంద్ర నాటకానికి గురజాడ ఇంగ్లీషులో రాసిన T3 
ను విజయనగరం నుంచి మిత్రులు డాక్టర్‌ ఉపాధ్యాయుల నరసింహమూర్తిగారు పంపించారు. 
భాగవతుల లక్ష్మీనారాయణశాస్త్రి శ్రీరామ విజయవ్యాయోగానికి గురజాడ రాసిన పరిచయాన్ని 
అమెరికానుంచి ప్రొఫెసర్‌ వెల్చేరు నారాయణరావుగారు పంపించారు. జార్జిదేవచరితకు గురజాడ 
సమకూర్చిన ఉపోద్దాతం లేకుండానే “గురుజాడలు వెలువరించవలసి వచ్చిందనే అసంతృప్తి 
మాత్రం మాకు మిగిలిపోయింది. 


గోపాలకృష్ణ గురజాడ లేఖలకు ఒక కాపీ తయారుచేశారు. 


ఒక గురజాడ చేతిరాతను మాత్రమే కాదు, గురజాడకు జాబులు రాసిన వారందరి రాత 
పద్దతులను అవగాహన చేసుకొని, ఆ లేఖలన్నీ ఆయన చదవగలిగారు. ఇదంతా ఒక్క రోజులో 
జరిగింది కాదు. నెలల తరబడి శ్రమించి, ఆ కార్యాన్ని సాధించగలిగారు. ఉత్తరాలను అచ్చుకు 
సిద్ధం చేస్తున్న సమయంలోనే ఆయన తీవ్రంగా అస్వస్థులయ్యారు. రెండు మూడు పర్యాయాలు 
నన్ను హైదరాబాదుకు పిలిపించుకొని, కంప్యూటరు ఆపరేటరును పక్కన కూర్చో బెట్టి నాచేత 
ఉత్తరాలను డిక్టేట్‌ చేయించారు; (ప్రూఫులు దిద్దించారు. 2011 ఏప్రిల్‌ మాసాంతానికి లేఖలకు 
ఒక రూపం ఏర్పడింది. 


చివరిసారి నెను, నా శ్రీమతి గోపాలకృష్ణగారిని చూడడానికి 2011 మే18న హైదరాబాదు 
వెళ్ళాము. ఇంటినిండా బంధువులు, పరిచయస్తులు. ఆయన నన్ను గదిలోకి పిలిపించుకొని, 
ఆక్సిజన్‌ మాస్కు తీసివేసి, గంటసేపు మాట్లాడారు - ఊపిరి తీసుకోడానికి చాలా ఇబ్బంది 
పడుతూనే. గురజాడ లేఖలు, ఇతర రచనలు సమగ్రంగా పూర్తి చెయ్యడానికి అవసరమైన 
సూచనలిచ్చి, నన్ను మిగిలినపని పూర్తి చెయ్యమన్నారు. ఆయనకు పూర్తిగా నమ్మకం కుదిరింది, 
నేను ఈ బాధ్యతను నిర్వహించగలనని. 


కన్నీళ్ళు బలవంతాన ఆపుకొని వీడ్కోలు తీసుకొని గదిలోంచి వచ్చేశాను. 
గోపాలకృష్ణగారు 2011 మే 27వ తేదీన తుదిశ్వాస విడిచారు. 
kkk 


శ్రీ ఎం.వి. రాయుడుగారు నన్ను సంపాదక బాధ్యత తీసుకొని ప్రాజెక్టును పూర్తి చేయమని 
కోరారు. సహ సంపాదకులుగా ఉండి సహకరించమని వారిని నేను కోరాను. ఆయన అంగీక 
రించి, గురజాడ రచనలు మొట్టమొదటిసారి ప్రచురించబడిన పత్రికలను, పుస్తకాలను సాధించి 
తెచ్చారు. రీస్‌ అండ్‌ రయ్యత్‌లో అచ్చయిన గురజాడ సారంగధరను, గురజాడ తమ్ముడు 
శ్యామలరావు రచన “తాంతియా ది HS” ను తెప్పించారు. 


28% గురుజాడలు xviii 


శ్రీ రాయుడుగారు ముందుగా గురజాడ తెలుగు రచనలు అచ్చుకు సిద్ధం చెయ్యడానికి 
పూనుకోవడం వల్ల నాపరిశ్రమకు చాలా సమయం లభించింది. మొదట 1914లో అచ్చయిన 
డిసెంట్‌ నోట్‌లో గురజాడ ఇచ్చిన బట్టర్‌వర్తు నెల్లూరుజిల్లా శాసనపాఠాలను మూలంతో 
సరిచూసి అచ్చుతప్పులు సవరించడం మాత్రమేగాక, పాఠకుల సౌలభ్యం కోసం ఆయా తాలూకాల 
పేర్లన్నీ అకారాది క్రమంలో ఏర్పాటు చేశాను. 1914 ప్రతిలో ఇంగ్రీషు పుస్తకాలు, రచయితల 
పేర్లలో వచ్చిన ముద్రారాక్షసాలను సవరించగలిగాను. ఈ ప్రతిలో వీరేశలింగం, జయంతి 
రామయ్య పంతులు మొదలైన వాళ్ళ పేర్లు రకరకాలుగా కన్పిస్తాయి. రాబోయే తరాల పాఠకులను 
దృష్టిలో ఉంచుకొని ఆయా వ్యక్తుల పూర్తిపేర్లను ఇచ్చాను. ఇటువంటివే, చిన్న చిన్న సవరణలు 
తప్ప పాఠాన్ని (text) ఎక్కడా మార్చు చెయ్యలేదు. 

గురజాడ రాసిన జాబులు, ఆయనకు ఇతరులు రాసిన జాబులు, లభించినవన్నీ ఈ 
సంపుటంలో చేర్చాము. పుస్తకం అచ్చుకు వెళ్ళే వరకు అలా చేర్చుతూనే వచ్చాము. ఒకటో 
రెండో ఉత్తరాలు పూర్తిగా జిలుగు రాతలో ఉండి బోధపడకపోవడం చేత వాటిని విడిచిపెట్టవలసి 
వచ్చింది. మరికాస్త సమయం ఉండి ఉంటే అవి కూడా ఈ సంపుటంలో చేరి ఉందేవి. 
గురజాడ ఇంగ్లీషు లేఖలలో తెలుగు లేఖలు కూడా చేర్చాము - పాఠకులకు లేఖలన్నీ ఒకే 
చోట అందు బాటులో ఉంటాయనే ఆలోచనతో. ఏట్సు, హంటర్‌, గిడుగు రామమూర్తి మొదలైన 
ఆత్మీయులు గురజాడ రామదాసుకు పంపిన సంతాపసందేశాలను కూడా గురజాడ లేఖల్లో 
చేర్చాము. 1929లో గిడుగు రామమూర్తి గురజాడ రామదాసుకు రాసిన రెండు ఉత్తరాలను 
కూడా ఇందులో చేర్చాము. గురజాడ వ్యక్తిత్వానికి, రచనలకు సంబంధించిన విషయాలు 
వీటిలో ఉన్నాయి. 

ఎఫ్‌. హెచ్‌. సిని (F.H. Skrini, 165) రీస్‌ అండ్‌ రయ్యత్‌ సంపాదకులు శంభుచంద్ర 
ముఖర్జీ జీవిత చరిత్రను, ఉత్తరాలను ఒక పుస్తకంగా అచ్చువేశాడు. OB ఏళ్ళ క్రితమే ఇందులో 
ఒకటి రెండు ఉత్తరాలు తెలుగులోకి అనువదించబడ్డాయి కూడా. ఇందులోని గురజాడకు 
సంబంధించిన ఉత్తరాలన్నింటినీ పాఠకుల సౌలభ్యం కోసం “గురుజాడలులో యథామాతృకంగా 
చేర్చాము. 

జూనియర్‌ వేదం వెంకటరాయశాస్త్రి తమ తాతగారు వేదం వేంకటరాయశాస్త్రి జీవిత 
చరిత్రను తెలుగులోను, ఇంగ్రీషులోను రచించారు. ఆ రచనల్లో గురజాడ వేదం వేంకటరాయ 
శాస్త్రికి రాసిన లేఖలను ఆయన ఉదహరించారు. ఆ లేఖలు కూడా ఈ సంపుటంలో చేర్చ 


బడాయి. 
G 


౨౫ గురుజాడలు xix 


1969-70 ప్రాంతంలో ఆర్నెల్లపాటు నార్ల వెంకటేశ్వరరావుగారి పర్యవేక్షణలో పాటిబండ్ల 
సుందరరావుగారు, గొల్లపూడి మారుతీరావుగారు, కె.వి.రమణారెడ్డిగారు, తుమ్మల వెంకట్రామయ్య 
గారు పనిచేసి గురజాడ డైరీలను చదివి “మళ్ళీ రాయించటం, టైపు చేయించడం”, “క్షాళన 
కార్యక్రమం” నిర్వహించారు. (పురాణం సుబ్రహ్మణ్యశర్మ, మధురవాణి ఇంటర్వ్యూలు, పుటలు 
10,129) ఈ విషయాన్ని కే.వి.ఆర్‌. కూడా ప్రస్తావించారు. (మహోదయం, పుట. 435, 
2012 (ప్రతి). 

ఇటీవల శ్రీ గొల్లపూడి మారుతీరావుగారిని కలిసినప్పుడు, వారు తాము గురజాడ రాత 
ప్రతులను చదివి శుద్ధప్రతులను తయారు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నట్లు ధ్రువీకరించారు. 
ఆ మాటే కే.వి.ఆర్‌. నాతో (1976లో) అన్నారు. ఈ విధంగా చదివి, టైపు చేయించిన 
దినచర్య, ఇతర నోట్సు వగైరాల కాపీ, భమిడిపాటి రాధాకృష్ణ తనకు ఇచ్చిన, గురజాడ 
స్వహస్తాలతో రాసుకొన్న కొండుభట్టీయం ప్రతి - అన్నీ కే. వి.ఆర్‌. గారివి శ్రీ చలసాని ప్రసాద్‌ 
గారికి అందాయి. చలసాని ప్రసాద్‌గారు ఆ పత్రాలన్నీ 2006లో పెన్నేపల్లి గోపాలకృష్ణకు 


పంపించారు. 


గురజాడ దినచర్య, ఇతర నోట్సు ఇంగ్లీషులో టైపు చేయించిన వాళ్ళు ఆ ప్రతిలో తమకు 
బోధపడనిచోట, తెలుగు, సంస్కృత పదాలు వచ్చినచోట తరచుగా (...) గుర్తు పెట్టారు. 

1895 సంవత్సరానికి గురజాడ రెండు డైరీలను వాడారు. ఒకటి Hoe and Co. వారి 
డైరీ. రెండోది ఒక మామూలు రూళ్ళ నోట్‌బుక్‌. ఆ ఏడాది గురజాడ ఈ రెండు పుస్తకాల్లో 
దినచర్య రాసుకొన్నారు. రూళ్ళ నోట్‌బుక్‌లో మద్రాసులో నాటక (ప్రదర్శనలు, బెంగుళూరు 
సందర్శన వగైరా విషయాలు రాశారు. ఈ నోట్‌బుక్‌ పేజీలు విడిపోయి, గజిబిజిగా కలగలసి 
పోయి అస్తవ్యస్తంగా ఉన్నాయి. మొత్తం గురజాడ దినచర్యలో ఒక్క 1895 దినచర్యే సగభాగంపైగా 
ఆక్రమించింది. 


గోపాలకృష్ణ గురజాడ దినచర్య రాతప్రతులన్నీ మళ్ళీ మళ్ళీ చదివి, తన సంపాదకత్వంలో 
అచ్చయిన 2009 (588 ఎన్నో సవరణలు, మార్పులు చేశారు. ఈ దినచర్యకు, గురజాడ 
లేఖలకు ఆయనే ఒంటిచేతిమీదుగా నోట్సు సమకూర్చారు. 


గోపాలకృష్ణ సిద్ధం చేసిన దినచర్య దగ్గర ఉంచుకొని రాతప్రతులతో మరొకమారు 
నిమ్మళంగా సరిపోల్చి చూశాము. ఈ కృషిలో నాతోపాటు శ్రీ సర్వోదయ కళాశాలలో పని 
చేసిన డాక్టర్‌. ఎం.శివరామప్రసాదు సహకరించారు. గురజాడ జిలుగు రాతను బోధపరచుకొని 
మళ్ళీ దినచర్య రాతప్రతులను (Digital Copies) చదివాము. పూర్వం బోధపడక విడిచి పెట్టబడిన 


౨౫% గురుజాడలు XX 


కొన్ని పుటలను, వాక్యాలను, పదాలను చదివి, గుర్తించి ఆ విషయాలన్నీ చేర్చాము. వ్యక్తుల 
పేర్లు, పుస్తకాలపేర్లు, అనేక విషయాలను శోధించి గురజాడ దినచర్య [గ్రంథానికి మరింత 
నిండుతనాన్ని తెచ్చామని భావిస్తున్నాము. మాకు ఒక పదమైనా, వాక్యమైనా, ఒక పేజీ మొత్తమైనా 
బోధపడకపోతే (...) గుర్తుతో సూచించాము లేదా not legible అని పేర్మొన్నాము. దినచర్యలో 
ఒకటి రెండు చోట్ల రైళ్ళ రాకపోకల వివరాలో, రూపాయనోట్ల Sows’, షేర్‌మార్కెట్లకు 
సంబంధించిన సంఖ్యలో అచ్చువెయ్యకుండా విడిచిపెట్టాము. 


My Own Reflections, Observations, Remarks etc.కు సంబంధించి ఒక వివరణ 
ఇవ్వాల్సిన అవసరం ఉంది. గురజాడ తన అనుభవాలను, అనుభూతులను, పరిశీలనలను 
నోట్సుగా రాసుకున్నారు. వీటన్నిటికీ ఇప్పుడు లభిస్తున్న టైపు ప్రతి తప్ప రాత ప్రతి లేదు. 
అట్లాగే గురజాడ ఆనందగజపతి మహారాజుతో తన అనుభవాలను కూడా నోట్సుగా 
రాసుకున్నారు. టైపు ప్రతిలో M.O. అని, H.H. అని వీటికి శీర్షికలు పెట్టారు. టైపు ప్రతుల్లో 
(కే.వి.ఆర్‌.వి) ఆయా శీర్షికలతోపాటు కాగితం పైన ఒక కొనలో M.O. అని, H.H. అనీ 
ఉంది. ఒక కాగితం మధ్య భాగంలో M.O. = My Own Reflections, Observations, 
Remarks etc. అని మాత్రమే టైపు చేసి ఉంది. బాలికా పాఠశాల, భట్రాజుగారబ్బాయి, 
వెలగాడ కొండమీది నుంచి దృశ్యం వగైరా 86802) M.O. కు సంబంధించినవే. 


M.O. కు సంబంధించిన కొన్ని రాతప్రతుల పుటలు మాత్రం ఇప్పుడు A.P. State 
Archives, Hyderabad లో భద్రపరచబడి ఉన్నాయి. బాలికాపాఠశాల, భట్రాజుగారబ్బాయి, 
వెలగాడ కొండమీది నుంచి దృశ్యం వగైరాల రాతప్రతులు ఇప్పుడు లభిస్తున్నాయి. కనుక 
దీన్ని బట్టి మిగతా శీర్షికలకు సంబంధించిన మాతృకలు కూడా ఉండేవని, ఆ రాత ప్రతుల 
ప్రాముఖ్యాన్ని ఎరగకపోవడంవల్ల, వాటిని handle చేసిన వ్యక్తుల అజాగ్రత్తవల్ల ఆ పుటలన్నీ 
కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయని మనం భావించవచ్చు. 

గోపాలకృష్ణ వీటన్నింటిని, ముట్టుకుంటే పొడిపొడి అవుతున్న టైపుకాగితాలను శ్రద్ధగా 
కాపీ చేసి, అచ్చుకు ఒక ప్రతిని తయారు చేసి ఉంచారు. ఆయన చనిపోయిన తర్వాత, వాళ్ళ 
అబ్బాయిలు ఇంట్లో దొరికిన కాగితాలన్నీ సేకరించి నాకు చేర్పించారు. ఆ టైపు కాగితాల 
మీద ఆయా శీర్షికలకు సంబంధించినంతవరకు పుటల సంఖ్య ఉందిగాని, మొత్తం M.O, 
H.H. శీర్షికలను గురజాడ ఏ క్రమంలో రాసిపెట్టారో తెలుసుకునే అవకాశం లేక పోయింది. 
శీర్షికల సారూప్యతనుబట్టి నాకు స్ఫురించిన వరుసలో అమర్చడమే చేయగలిగినది. మరికొన్ని 
M.O., H.H.కు సంబంధించిన టైపు పుటలు జారిపోయి లేదా misplace అయి నా దృష్టిలోకి 
వచ్చిఉండకపోవచ్చు కూడా. గోపాలకృష్ణ దృష్టి నుంచి తప్పించుకొన్న కొన్ని శీర్షికలు ఇందులో 
చేర్చడం జరిగింది. 

౨౫% గురుజాడలు xxi 


గురజాడ అసంపూర్ణ రచనలు (1) Rev and the Hero, (2) A Novel - few scenes 
(3) రక్షస తంగడి యుద్ధం నేపథ్యంలో గురజాడ రాయతలపెట్టిన నవల / నాటకం తాలూకు 
నోట్సు (4) చిత్రాంగి పేరుతో గురజాడ రాసిన ఇంగ్లీషు నాటకంలో ఇప్పుడు మిగిలిన కొన్ని 
పుటలు (5) మరికొన్ని అసంపూర్ణ వ్యాసాల టైపు పుటలు కూడా ఉన్నాయి. వీటిలో 3,4 
అంశాలకు సంబంధించి గురజాడ స్వహస్తాలతో రాసి పెట్టుకున్న కాగితాలు A.P. State 
Archives, Hyderabad లో గురజాడ 'సంచయంిలో ఉన్నాయి. సౌకర్యం కోసం వీటన్నిటినీ 
M.O. SÈ చేర్చి 1. M.O., 2. H.H. 3. Creative Writings 4. Miscellaneous Works అని 
నాలుగు శీర్షికలుగా విభజించాము. గురజాడ దినచర్యల్లో ఖాళీపుటల్లో రాసుకొన్న నోట్సు 
కూడా M.O. లో చేర్చాము. Unilit (1963) గురజాడ విశేషసంచికలో ప్రచురించిన వ్యాసాలను 
కూడా M.O. లోనే చేర్చాము. 


సెట్టి ఈశ్వరరావు సంపాదకత్వంలో విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన “గురజాడ 
రచనలు - కవితల సంకలనం”లో 'ఎమరాల్సు” పేరుతో రెండు ఇంగ్లీషు పొయెమ్సు ఉన్నాయి. 
ఇందులో ఒకటి ఒక పార్సీ గీతానికి అనువాదంలాగుంది. కే.వి.ఆర్‌. సంపాదించిన టైపు 
ప్రతిలో ఈ గీతం ప్రతిపైన ఒక మూల H.H. అని గుర్తుగా టైపు చేసి ఉంది. అందువల్ల ఈ 
కవితను H.H. శీర్షికలో చేర్చాము. ఈ '“ఎమరాల్సు” పోయమ్స్‌ తర్వాత అదే పుటలో 'How 
he did it అనే కవిత ఉంది. ఇందులో కొన్ని పాదాలు జారిపోయినట్లనిపించింది. దీన్ని 
ఎటువంటి మార్పులు చెయ్యకుండా అనుబంధంలో చేర్చాము. 


1912లో గురజాడ హిందూపత్రికకు రాసిన రెండు సంపాదకీయ లేఖల్లోంచి కొన్ని 
భాగాలు మాత్రం ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఆ భాగాలను కూడా M.O. లో చేర్చాము. 


1908 డిసెంబరు 27, 28, 29 తారీకుల్లో మద్రాసులో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ 
మహాసభలకు గురజాడ హాజరయ్యారు. ఆ సభల నిర్వహణమీద, ఉపన్యాసాల మీద ఆయన 
హిందూపత్రికలో హాస్యం, వ్యంగ్యం కలగలిపి ఒక వ్యాసం రాశారు. అవసరాల సూర్యారావు, 
సెట్టి ఈశ్వరరావు ఇద్దరూ ఈ వ్యాసాన్ని తెలిగించారు. ఈ వ్యాసం మధ్యలో గురజాడ ఒక 
పేరడీ కవితను చేర్చారు. అవసరాల ఈ కవితను తన అనువాదంలో యథాతథంగా ఇవ్వబట్టి 
ఈ కవితైనా మనకు దక్కింది, మిగతా వ్యాసం మటుకు గురజాడ een రచనల జాబితాలో 
చేరిపోయింది - ప్రస్తుతానికి. 

ఆంధ్రభారతిలో అచ్చయిన కథలు మినహాయిస్తే, గురజాడ మిగతా కథలు ఏ పత్రికల్లో 
అచ్చయ్యాయో తెలీదు. 


౨౫% గురుజాడలు xxii 


"Stooping to raise" కథ ఆనాటి ఇంగ్లీషు కథల పత్రికల్లో ప్రచురించబడి ఉండవచ్చనే 
ఆశతో గోపాలకృష్ణ లండన్‌లో మిత్రుల ద్వారా ప్రయత్నం చేశారు. కాని, ఫలితం లేకపోయింది. 
ప్రసిద్ధ చిత్రకారులు, రచయిత శ్రీ అబ్బూరి గోపాలకృష్ణ గారు ఈ కథకు సంబంధించి ఒక 
ముచ్చట చెప్పారు. శ్రీ పోతుకూచి సాంబశివరావుగారు గురజాడ శతజయంతి సందర్భంగా 
Unilit విశేష సంచిక (1963)ను వెలువరిస్తున్న సందర్భంలో విజయవాడలో ఇండియన్‌ 
ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగి ఒకరు Stooping to raise కథను ఎనిమిది వందల రూపాయలకు 
అమ్మజూపాడట. అంత పెద్దమొత్తం సమకూడక ఆ అవకాశాన్ని సాంబశివరావుగారు 
వదులుకోవలసి వచ్చిందట! వేపా రామేశం చేత తన కథకు పరిచయ వాక్యాలు 
రాయించుకొన్నట్లు గురజాడ దినచర్యలో రాసుకొన్నారు. ఆ కథ ఏమయిందో తెలీదు. 


అవసరాల సూర్యారావు సంపాదకత్వంలో విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన 
గురజాడ కథా సంపుటంలో పెద్దమసీదు, మెటిల్లా రెండు కథలున్నాయి. ఈ రెండు కథలు 
అంతకుముందే, అంటే 1950లో వావిళ్ళ ప్రచురణ సంస్థ అచ్చువేసిన “మహాకవి అప్పారావు 
గారి చిన్న కథలు” సంపుటంలో కన్పిస్తాయి. వావిళ్ళవారి పుస్తకంలో “మతము-విమతము” 
పేరుతో ఉన్న కథ విశాలాంధ్ర ప్రచురించిన పుస్తకంలో “పెద్దమసీదు” పేరుతో ఉంది. ఈ 
మార్చు కే.వి.ఆర్‌.కు తెలియకపోలేదు. ఆయన కూడా మహోదయంలో “పెద్దమసీదు” పేరుతోనే 
ఈ కథను పేర్కొన్నారు. గురజాడ ఇంగ్లీషులో M.O. నోట్సులో స్పష్టంగా “'భట్రాజాగారబ్బాయి” 
అని పేర్కొంటే అవసరాల “భి గారబ్బాయిగా మార్చారు. హిందూ మహమ్మదీయ సంస్కృతుల 
మధ్య వైరుధ్యాల నేపథ్యంలో కథ రాయాలని గురజాడ M.0. లో రాసుకున్నారు. 
మతము-విమతము కథా వస్తువు అదే. ఈ కథలో భాషను గమనిస్తే గ్రాంథికభాషాస్పర్శ 
అధికంగా ఉన్నట్లు తోస్తుంది. ఇదే గురజాడ తొలికథేమో? 

మద్రాసులో వంటమనిషి చెప్పిన కథ గురజాడ వివరంగా దినచర్యలో రాసుకున్నారు. 
ఈ సంఘటనే మెటిల్లా కథకు ప్రేరణ అయి ఉండవచ్చని కే.వి.ఆర్‌. భావించారు. 


ఈ సంపుటం తయారుచెయ్యడంలో ఎందరో సహాయ సహకారాలు అందించారు. డిసెంట్‌ 
నోట్‌లో, శ్రీరామ విజయ వ్యాయోగం పీఠికలో గురజాడ ఉదాహరించిన శ్లోకాలపాఠాన్ని 
నిర్ణయించి సహకరించిన వారు (E ఫెసర్‌ రామకృష్ణమాచార్యులవారు (కేంద్రీయ సంస్కృత 
విద్యాపీఠం, తిరుపతి). మనుస్మృతి శ్లోకాన్ని సరిచూసి పంపిన మిత్రులు డాక్టర్‌ శ్రీరంగాచార్య 
(హైదరాబాద్‌). సారంగధర, ఇతర ఇంగ్లీషు కవితలు చదివి కొన్ని సూచనలు చేసినవారు శ్రీ 
వేదం వెంకటరామన్‌ (నెల్లూరు వి.ఆర్‌. కళాశాల విశ్రాంత ఆంగ్ల అధ్యాపకులు), శ్రీ మైదవోలు 
సత్యనారాయణ (నెల్లూరు). గురజాడ దినచర్యలు చదివి గోపాలకృష్ణ మిత్రులు 3.9.8. 


౫% గురుజాడలు xxiii 


రంగారావు గారు కొన్ని సవరణలు సూచించారు. ఏ పుస్తకం కావాలన్నా కాకితో కబురుచేస్తే 
క్షణాల్లో పంపించారు శ్రీ లంకా సూర్యనారాయణ గారు (గుంటూరు). ఆచార్య మొదలి 
నాగభూషణశర్మ గారు, డాక్టర్‌ ఏటుకూరి (ప్రసాద్‌గారు, డాక్టర్‌ కడియాల రామమోహనరాయగారు 
అవసరమైన సమాచారం, సూచనలు అందించారు. నాపోరు తట్టుకోలేక శ్రీ చలసాని ప్రసాద్‌గారు 
తన వద్ద ఉన్న గురజాడ పత్రాల సూట్‌కేస్‌ను పెన్నేపల్లి గోపాలకృష్ణకు పంపించారు, “మహాకవి 
గురజాడ అప్పారావుగారి గేయములు” (వావిళ్ళ వారి ప్రచురణ, 1950) జెరాక్సు చేసుకోడానికి 
అంగీకరించారు. శ్రీశాసపు రామినాయుడుగారు (వెలుగు, రాజాం) నీలగిరి పాటలు కాపీ 
పంపించారు. డాక్టర్‌ పోరంకి దక్షిణామూర్తిగారు, డాక్టర్‌ అక్కిరాజు రమాపతిరావుగారు, ఇతర 
మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. బాపు ఈ సంపుటాన్ని ముఖచిత్రంతో అలంక 
రించారు. 

కన్యాశుల్మం 1909 ప్రతి మనదేశంలో ఎక్కడా లభించలేదు. శ్రీ ఎం.వి. రాయుడుగారి 
కుమారులు చిరంజీవి ‘BH ఇంగ్లాండు నుంచి ఈ పుస్తకం డిజిటల్‌ కాపీ పంపి సహకరించారు. 
శ్రీ ఎం.వి. రాయుడుగారు మనసు ట్రస్టు అధిపతులుగా, ఈ సంపుటం సహ సంపాదకులుగా 
మాకు సంపూర్ణ సహకారం అందించారు. ఎప్పుడు, ఏ సమాచారం అవసరమైనా క్షణాల్లో 
పంపించారు. 

ఈ '“గురుజాడలు సమగ్ర రచనల సంపుటాన్ని తయారు చెయ్యడానికి రెండు సంవత్సరాల 
పైనే పట్టింది. అన్ని అడ్డంకులు అధిగమించి, మనసు ట్రస్టువారు గురజాడ 150వ జయంతి 
రోజు ఈ సంపుటాన్ని విడుదల చెయ్యడం ఆనందించదగిన సంగతి. మా కృషిలో లోపాలు 
లేవని అనుకోడం లేదు. అయితే గురజాడ రచనలన్నీ ఒకేచోట, ఒక సంపుటంగా తీసుకొని 
రావడంలో ఒక అడుగు ముందుకు వేశామని మాత్రమే వినయంగా విన్నవించుకొంటూ 
సెలవు తీసుకొంటున్నాము. 


9.9.2012, - డాక్టర్‌ కాళిదాసు ఫురుస్తోత్తం 
నెల్లూరు. (సంపాదకవర్గం పక్షాన) 


౨౫% గురుజాడలు xxiv 


గురజాడ 38 అవసరం 


మహాకవి గురజాడ అప్పారావు జన్మించి 150 ఏళ్ళు. మరణించి ఇంచుమించు వంద 
ఏళ్లు. ఆయన మిగిల్చినవి దాదాపు పాతిక కవితలు, మూడు నాటకాలు, నాలుగున్నర 
కథలు, కొన్ని వ్యాసాలు, కొన్ని ఉత్తరాలు, కొన్ని ఏళ్ల దినచర్యలు వగైరా. తెలుగుజాతి 
వందేళ్లుగా వీటిని చదువుకుంటూనే ఉంది. వారి ఆలోచనా జీవితాన్ని గురజాడ సృజన 
ప్రభావితం చేస్తూనే ఉంది. ఇకపై కూడా ప్రభావితం చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. 

ఆయన రాసినదానికన్న ఆయన మీద తెలుగుజాతి రాసుకున్నది చాలా ఎక్కువ. ఆ 
రాతలో గురజాడ రచనలలోని సూక్ష్మాంశాల వివరణ ఉంది. లోతయిన విశ్లేషణ ఉంది. 
పరిశోధన ఉంది. పరవశంతో కీర్తించడం ఉంది. వీటితోబాటు అభిశంసన కూడా 
హెచ్చుగానే ఉంది. 


ఆ కీర్తనకైనా, అభిశంసనకైనా ప్రేరణ ఏమిటి? అది వ్యక్తమైన రూపాలు ఏమిటి? 

మనం వాటినన్నింటినీ గుర్తించి ఒక పట్టీ వేయవచ్చు. అనేక విధాల విశ్లేషించ 
వచ్చు. అందులో తెలుగుజాతి ఉద్వేగాలను, ఆవేశకావేశాలనూ పోల్చుకోవచ్చు. వాటి 
నన్నింటినీ క్రోడీకరించి, ఒకే ఒక అంశాన్ని గుర్తించడానికి ప్రయత్నించితే నాకు కనిపించిం 
దొక్కటే. 

అది గురజాడ వారి నిలువు (stand). 

ఆ నిలువు ఏమిటి? 

2 


మహాకవులెవ్వర్షికైనా వారు జీవించిన కాలంలో, సమాజంతో అనివార్యమైన అసంతృప్తి 
ఉంటుంది. అసమ్మతి ఉంటుంది. దానిని వారు తమ రాతలతో పట్టుకోజూస్తారు. రూపం 
కట్టజూస్తారు. దానిని జనానికి చూపెట్టజూస్తారు. జనం మనసును ఆకట్టుకోజూస్తారు. 
వారి మస్తిష్మాలను పట్టజూస్తారు. e అసంతృప్త, సాహిత్యరూపంలో దాని ఆవిష్మరణా 
విశ్వమానవుడిని చూపించే క్రమానికి ఒక వెలుతురు ఇస్తుంది. స్తూల దృష్టితో చూస్తే 
మహాకవుల నిలువు ఒక్కటే అవుతుంది. 


౨౫% గురుజాడలు XXV 


అయితే = 


వారు జీవించిన కాలం ప్రత్యేకమైనది. సమాజం ప్రత్యేకమైనది. వ్యక్తిగత జీవితం 
ప్రత్యేకమైనది. వారి అనుభవాలు ప్రత్యేకమైనవి. వారి మెదడునూ, హృదయాన్నీ రూపొం 
దించిన పుట్టుక, పెంపకం, ఎదుర్శొన్న సమస్యలూ, వాటిపై చేసిన ఆలోచనలూ, కలిగిన 
ఉద్వేగాలూ, తేల్చుకున్న అంశాలూ, తీసుకున్న నిర్ణయాలూ వేటికవే ప్రత్యేకమైనవి. 

ఈ సూక్ష్మాంశాలు పట్టుకుని పరిశీలించితే - 

వారి నిలువులోని ప్రత్యేకత అర్థమవుతుంది. ఆ నిలువుకిగల సానుకూల, (ప్రతి 
కూలాలు (గహించగలుగుతాం. ఆ సానుకూలతను ఆకట్టుకోటానికి ప్రతికూలతలను 
తట్టుకోడానికి వారు నిర్మించుకున్న సాహిత్య పరికరాలు స్పష్టమవుతాయి. అవి మొత్తం 
సాహిత్యానికి సమకూర్చిన కొత్తదనాలు కంటబడతాయి. నేర్పరితనం ఎలా సానబట్టు 
కున్నదీ చూడగలుగుతాం. 

ఈ దృష్ట్యా చూస్తే - 

గురజాడ నాటి పరిస్థితులేంటి? వాటి నుంచి రూపొందిన వారి నిలువు ఏంటి? 

వారి కాలానికి ప్రపంచంలో భావ విస్తరణకి దారులు విస్తరించాయి. భావ విస్తరణకి 
పట్టేకాలం తగ్గించి. శతాబ్దాలుగా రాజకీయంగా ఒక్కటిగా లేని భారతదేశం భావాలలో, 
నమ్మకాలలో ఒక్కటిగా ఉంది. ఆచారాలలో, సాంప్రదాయాలలో, ఆలోచనలలో ఒక 
సారూప్యత కలిగి ఉంది. ఈ దేశానికి దూరం నుంచి వచ్చిన ఆంగ్రేయుల పాలన రాజ 
కీయంగా ఒక్కటి చేస్తోంది. అంతకుముందు ఈ దేశానికి వచ్చిన వారు దాదాపు ఇక్కడే 
స్థిరపడి, ఇక్కడి సంస్కృతితో ప్రభావితమైన ఈ సంస్కృతిని ప్రభావితం చేసి దానిలో 
భాగమైపోయినవారు. 

అయితే; 

పడమటి ప్రపంచం కేవలం లాభార్జన కోసం ప్రపంచమంతా విస్తరించే కార్యక్రమంలో 
భాగంగానే భారతదేశానికి వచ్చింది. వారిలో వారికి కోట్లాటలలో ఈ దేశంలో ఆంగ్రేయులు 
విజయం సాధించి పాలన ఆరంభించారు. వారిపై స్థానికులు తిరగబడగా దానిని అణచి 
వేసి వ్యాపార కంపెనీ పాలన స్థానంలో రాజపాలన ఆరంభమయింది. పడమటి ప్రపంచం 
నమ్మకాలలో (faith) దాదాపు ఒక్కటే మతమూ, (గంథమూ, దేవుడూ కలిగి ఉన్నాా 
లాభార్జనలో, సంపద పెంపులో మాత్రం ఎవరి జాతి వారిదే అన్న దృష్టికి అలవాటు పడింది. 


౨౫% గురుజాడలు xxvi 


కైస్తవంలోని PONTE అన్న భావన తమ జాతివారికి మాత్రమే పరిమితం 
చేసుకున్నారు. జాతిపేరుతో ఏకం అయినా, లాభాలు వ్యక్తులకే దక్కినా, సంపదను 
జాతి పేరుతో లెక్కగట్టటం (Nation's Wealth) పడమటి ప్రపంచం అలవరచుకొని, 
మిగిలిన ప్రపంచానికి కూడా అలవాటు చేస్తోంది. ఇలా జాతి సంపద పెరగటం అన్న 
భావనకు, దానికి అవసరమైన పద్ధతులను రూపొందించుకుంటున్న పడమటి ప్రపంచం 
లోనే, ఆ కాలంలోనే ఒక తాత్వికమైన ప్రశ్న ఉదయించింది. 


జ్ఞానోదయమంటే ఏమిటి అన్నది ఆ ప్రశ్న. 
దీనికి ఇమాన్యుల్‌ కాంట్‌ చేసిన నిర్వచనం చాలా ప్రధానమైనదిగా భావిస్తారు. 


Enlightenment is man's emergence from his self-imposed nonage. 
Nonage is the inability to use one's own understanding without another's 
guidance. This nonage is self-imposed if its cause lies not in lack of 
understanding but in indecision and lack of courage to use one's own 
mind without another's guidance. Dare to know! (Sapere aude.) "Have 
the courage to use your own understanding", is therefore the motto of 
the enlightenment (తనకుతాను విధించుకున్న వయో అపరిపక్వత (సంరక్షకత్వం) 
నుంచి మనిషి బయటపడటమే జ్ఞానోదయం. ఇతరుల మార్గదర్శకత్వం లేకుండా తన 
అవగాహనను ఉపయోగించుకోలేని అసమర్ధతే వయో అపరిపక్వత. ఈ వయో అపరిపక్వత 
స్వయంగా విధించుకున్నదే. ఎందుకంటే దీనికి కారణం అవగాహనారాహిత్యంలో లేదు. 
ఇతరుల మార్గదర్శకత్వం లేకుండా తన మస్తిష్మాన్ని ఉపయోగించుకోటానికి ధైర్యం లేక 
పోవటంలోనూ, నిర్ణయాలు తీసుకోకపోవటంలోనూ ఉంది. తెలుసుకోటానికి ధైర్యం చెయ్‌! 
“నీ అవగాహనను ఉపయోగించుకునే ధైర్యం అలవర్చుకో, అన్నది జ్ఞానోదయానికి నినాదం) 

ఈ ప్రశ్న వెలువడటమూ, వ్యక్తులు సంపద పోగుచేసుకునే కార్యక్రమం ముమ్మరం 
కావటమూ, దానికి రక్షణ కోసం జాతి సంపద అన్న భావం పెంపొందించటమూ 
ఇంచు మించు ఒకే కాలంలో, ఒకే సమాజంలో జరగటం యాదృచ్చికం కాదు. అలాగని 
మానవజాతి అభివృద్ధిలో వీటి పాత్ర తక్కువదీ కాదు. వ్యక్తులు స్వతంత్రంగా ఆలోచించటం 
వల్ల ప్రభుత్వ పునాదులు ప్రభావితమవుతాయని, అది అంతితంగా రాజ్యానికే ప్రయోజన 
కారి అవుతుందని వివరిస్తాడు కాంట్‌. ఈ వివరణలో తాత్వికత, రాజకీయం రెండూ 


౨౫% గురుజాడలు xxvii 


కలసి ఉండటంతో - అంటే వ్యక్తి ఏం చెయ్యాలీ, ప్రభుత్వం దానితో ఎలా వ్యవహరించా 
లన్నది-ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. బహిరంగంగా పౌరుల స్వేచ్చా వాదనా, 
ఆంతరంగికంగా వారి రాజ్య విధేయతా ప్రతిపాదిస్తాడు కాంట్‌. ఈ అవగాహన పై 
పడమటి ప్రపంచం రెండు శతాబ్దాలుగా తర్జనభర్జనలు పడుతూనే ఉంది. జర్మన్‌ 
ఆదర్శవాదం కాంట్‌ అవగాహన పరిమితులు చర్చించి దానిని దాటి గురజాడ కాలానికే 
చాలా ముందుకు వెళ్లింది. వ్యక్తి వివేచన యొక్క ఆవశ్యకత అందరూ అంగీకరించినా 
దానికి బౌద్ధిక సంకల్పం ఎంత అవసరమో అంతకన్న భౌతిక అవసరాలు తీరటం 
అవసరమన్న అవగాహన ఆ చర్చల సారాంశం. అయితే ఆ వాద ప్రతివాదాలు పడమటి 
ప్రపంచం దానిలో భాగమైన ఆంగ్లేయుల పాలననూ, పౌరులతో వ్యవహరించవలసిన 
తీరునీ ప్రభావితం చేసాయి. వారితో బాటు భారతదేశానికి చేరిన ఈ భావన వ్యక్తి 
వివేచనకి పురికొల్పింది. రాజ్యం కన్న ఎక్కువగా సమీప స్వసమూహాల (కులం, వర్ణం) 
అదుపులో ఉన్న భారతీయ మేధావికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించటంలో ఇది తోడ్పడింది. 
గురజాడ వారి నిలువు దాదాపు దీని నుంచే ప్రభావితమైనది. 
కన్నుగానని వస్తుతత్వము 
కాంచనేర్చరు లింగిరీజులు 
కల్లనొల్లరు; వారి విద్యల 
కరచి సత్యము నరసితిన్‌ 
అని తన హేతుబుద్ధి వికసనానికి మూలం చెప్పుకున్నా, 
హేలీ తోకచుక్క అన్న ఆ కాలపు సంఘటన మీద అది నష్టం కలిగిస్తుందన్న మూఢ 
విశ్వాసానికి వ్యతిరేకంగా “తలతు నేనది సంఘసంస్కరణ పతాకగన్‌” అని ప్రకటించినా, 
చూడు మునుమును మేటివారల 
మాటలనియెడి మంత్రమహిమను 
జాతి బంధములన్న గొలుసులు 
జారి, సంపదలుబ్బెడున్‌. 
యెల్లలోకము TH, 
వర్ణభేదములెల్ల 58, 7 


౨౫% గురుజాడలు xxviii 


వేలనెరుగని (పేమ బంధము 

వేడుకలు కురియు. 

మతములన్నియు మాసిపోవును, 

జ్ఞానమొక్కటి నిలచి వెలుగును; 

అంత స్వర్గసుఖంబులన్నవి 

యవని విలసిల్లున్‌. 
అంటూ మానవజాతికి ఉండవలసిన ఆకాంక్షలకు ఉదాత్తరూపం దిద్దినా, 
మధురవాణి, గిరీశం వంటి పాత్రలతో నాటకం నడిపించినా, 
గురజాడను నడిపింది స్వంత వివేచనే. 


అదే వారి నిలువు. 


3 
గురజాడ వారి నిలువుని మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే అది రూపొందిన 


A =. 9. 7 
$e, కాలాలపై దృష్టి పెట్టాలి. 


అప్పటికి 
1) భారతదేశంలో ఒక ఆలోచనా వర్గం ఏర్పడింది. దానికి ఆరంభకునిగా చాలా 


2 


— 


మంది భావించే వ్యక్తి రాజారామమోహన్‌రాయ్‌. ఆయన తన సమూహంలోని 
కొన్ని సంప్రదాయాల పట్ల, మతం పేరిట ఆచరించుతున్న దురాచారాల పట్ల తన 
స్వంత వివేచనతో, ధైర్యంతో ధ్వజం ఎత్తాడు. తన పోరాటానికి ఆంగ్లేయుల శాసనాధి 
కారాన్ని వినియోగించుకున్నాడు. తన సమాజంలోని ఒకనాటి తాత్వికతను పునరు 
$905 చేసి, మధ్యలో వచ్చిన అవాంఛిత ఆచారాలను వదిలింపజేయటానికి బ్రహ్మ 
సమాజం నెలకొలిపాడు. ఆంగ్రవిద్య సంస్మరణలకి అవసరమని భావించాడు. ఈ 
ఆలోచనా వర్గం సంఖ్యాపరంగా చిన్నదైనా దాని శక్తి పెద్దది. 

మారటానికి ఇష్టం లేని, ధైర్యంలేని అసంఖ్యాక సమూహం ఉంది. సహజంగానే 
ఈ మార్పుల ప్రయత్నానికి అది సమ్మతించదు. సంఖ్యాబలం ఉన్నా దాని శక్తి 
ప్రదర్శనకి ప్రధాన అవరోధం భారతదేశపు ప్రత్యేక పరిస్థితి. ఈ పరిస్థితి వర్ణ 
వ్యవస్థ, కుల వ్యవస్థల ఫలితం. అచింత్యుడూ, నిర్గుణుడూ, నిరాకారుడూ అంటూ 


౨౫ గురుజాడలు xxix 


ఎంతో పైస్థాయికి చెందిన అమూర్త (నైరూప్య, అరూప) భావనలతో ఈశ్వరుడిని 
ఏకదైవం చేసే ఎన్నో తాత్విక భావాలు వచ్చినా, సామాజిక అసమానతలను ధార్మిక 
పరిధిలోనే తొలగించటానికి కొన్ని ప్రయత్నాలు జరిగినా ఈ రెండు వ్వవస్థలూ 
సృష్టించిన సామాజిక అంతరాలను అవి గట్టిగా తాకలేక పోయాయి. భారతదేశపు 
సమూహాలకుగాని, వ్యక్తులకు గాని కష్టసుఖాలను ఒకే విధంగా అనుభవించే వీలు 
ఇవ్వలేక పోయాయి. ఒక సమూహంలోని దురాచారమనే దానితో తతిమ్మా 
సమూహాలకు వాస్తవిక సంబంధం లేకపోయింది. ఓ సమూహంలో రావలసిన 
మార్పులూ, దాని పట్ల వ్యతిరిక్తతా ఆ సమూహానికే సూక్ష్మస్థాయిలో పరిమితమై 
పోయాయి. స్టూలస్థాయిలో అది మొత్తం సమాజానికి చెందిన సంస్మరణగా చెప్ప 
బడినా, సూక్ష్మస్థాయిలో అది అనేకానేక సమూహాల దైనందిన కార్యకలాపాలకు 
సంబంధం లేనిదయింది. ఈ పరిస్థితి మార్పు వ్యతిరేకుల శక్తిని పెంచలేకపోయింది. 


3 


— 


ఈ మార్చు వ్యతిరేకులు పొందిన విజయం ఏదైనా ఉందా అంటే వెలి వంటివి 
అమలు చేయటంతో పాటు, వారి స్మృతులు, శృతులూ, వేదాలూ, ఉపనిషత్తులూ 
వంటి (గంథాల పరిధిలోనే మార్పు కోరేవారు వాదనలు చేయవలసి రావటం. ఆ 
భావనలూ, భాషా పరిధిలోనే రాజారామమోహన్‌రాయ్‌ నుంచి, అంబేద్మర్‌ వరకూ 
తమ వాదనలు చేసారు. సమాజంలో అమలులో ఉన్న అనేక దురాచారాలు ఆ 
(గ్రంథంలో లేవని చూపించటానికి తమ కాలమంతా వినియోగించవలసి వచ్చింది. 


కందుకూరి వీరేశలింగం ఈ వాదనా విధానంలోనే పనిచేస్తూ, విధవా వివాహాలు 
జరిపించటానికి కొత్తగా పెరుగుతున్న 'అక్షరాస్యులిను ప్రభావితం చేయటానికి 
సాహిత్య మార్గం చేపట్టాడు. కార్యకర్త అయిన ఈయనకు సాహిత్యం ఒక ప్రచార 
సాధనంగా కనిపించింది. ఈయన సాహిత్య సృజన హేళన ప్రధానంగా సాగింది. 
ఆనాటి చదువరి అయిన వెంటే సాగుతూ, దురాచారాలు లేదా మూఢవిశ్వాసాలతో 
బాటు అవి SOA ఉన్న వారిని హేళన చేయటం ద్వారా తాము ఇతరుల కన్న 
అంతో ఇంతో అధికులమన్న మానసిక ఆధిక్యతా (భ్రమకు లోనవటానికి అవకాశం 
ఏర్పడింది. ఇది కందుకూరి వారి ఆచరణ రంగానికి అతికినట్లు సరిపోయింది. 


గురజాడది విజయనగరం. ఈ నగరం ఒక సంస్థానం. దీని పాలకుడు ఆనంద 
గజపతి రాజు. పడమటి గ్రంథాలు, పత్రికలూ అప్పటిలో భారతదేశానికి చేరటానికి 


4 


w 


5 


— 


౨౫% గురుజాడలు XXX 


సంస్థానాలే ద్వారాలు. దానికి సంస్థానాధీశుల అభిరుచులూ కారణం కావచ్చును. 
ఆంగ్ల పాలకుల ప్రోత్సాహమూ కారణం కావచ్చును. 17, 18, 19 శతాబ్దాలు 
ప్రపంచ తాత్విక చరిత్రలో ప్రధానమైనవి. ఆ పుస్తకాల ద్వారా నూతన భావాలూ, 
భావనలూ భారతదేశానికి చేరటానికి పట్టే కాలం 20, 30 సంవత్సరాలకు గణనీ 
యంగా తగ్గింది. రాజుచేత గుర్తింపబడిన అప్పారావు గారికి అవి వెంటనే అందే 
వీలుకలిగింది. 
6) సంస్థానాలను ఆ(శ్రయించుకుని జీవించేవి కళావంతుల కుటుంబాలు. వారివల్ల 
నాశనమైపోతున్న సంసారాలు కందుకూరి వారి దృష్టికి వస్తే వారు ఆరంభించినది 
ఏంటీనాచ్‌ ఉద్యమం. ఆనాటి పత్రికలను పరిశీలిస్తే వేశ్యల వివాహ ప్రయత్నాలు, 
వారే తమ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల గురించి ప్రశ్నించడాలూ కనిపిస్తాయి. 
ఇలాంటి వాతావరణంలో వేశ్యల అసలు సమస్య గురించి ఆలోచించటానికి, పరిశీలిం 
చటానికి విజయనగర వాతావరణం, రాజప్రాపకం గురజాడకి ఉపకరించాయి. 
ఈ పై చెప్పబడిన పరిస్థితులలో గురజాడ నిలువు రూపొందింది. 
దానిని రెండింటిగా విభజించి అవగతం చేసుకోవచ్చు. 
సమాజంలో మార్పులు అవసరం. దానికి సాహిత్యం వినియోగపడాలి - ఇది సమాజ 
సంబంధి. 

సాహిత్యంలో కూడా మార్పులు అవసరం. అది వాస్తవికతను ప్రధానం చేసుకోవాలి. 
భాష కృతక స్థితి నుంచి వాస్తవికం కావాలి. అంటే వాడుకభాషలో రచన సాగాలి. 
వస్తువు, పాత్రలు వాస్తవ జీవితం నుంచి ఎంచుకోవాలి. అంటే అవి రచయిత భావాలు, 
నిలువు చెప్పే కీలుబొమ్మలు కారాదు. రచన మాత్రమే రచయిత హృదయం ఎటు son 
ఉన్నదీ చెప్పాలి. ఆ హృదయం ఎప్పుడూ మనిషిమీద కరుణ కలిగి ఉండాలి. - ఇది 
సాహిత్య సంబంధి. 

ఇదీ గురజాడ నిలువు. 

దీనివల్ల ఆయన సమాజంలోని మార్పులను సమర్థించటంతో బాటు ఆ మార్పుల 
పేరిట పబ్బం గడుపుకునే స్వార్థపరులనూ, కబుర్లరాయుళ్లనీ చూడగలిగాడు. తెలిసిన 
వాళ్లు ఎంత అవకాశవాదులుగా ఉండగలరో చూపగలిగాడు. తద్వారా ఆయన సాహిత్యానికి 


౨౫% గురుజాడలు xxxi 


ఒక కొత్త సామాజిక బాధ్యత సూచించగలిగాడు. సమాజంలో వస్తున్న ధోరణులకు ఒక 
కాపలాకుక్కలా వ్యవహరించి, ఏ పెడధోరణి కనిపించినా, తన స్వంత వివేచనతో పసిగట్టి 
అరచి, గోలచేసి, తలపడి జనాన్ని జాగృతం చేయటం దాని బాధ్యత. - ఇది సమాజ 
సంబంధమైనదైతే - 

సాహిత్యంలో ఆయన నిలువు - కొత్తపాతల మేలుకలయిక, క్రొమ్మెరుంగుల జిమ్మగా 
- అంటూ వ్యక్తం అయింది. కొత్తపాతల మేలు ఎవరు నిర్ణయిస్తారు? కొత్తలోని మేలునీ, 
పాతలోని మేలునీ తూచేది ఎవరు? ఎలా? స్వంత వివేచన. 


ఈ స్వంత వివేచన అన్నది వ్యక్తి ఇచ్చమేరకు ప్రవర్తించే లక్షణంగా పొరబడరాదు. 
సమాజ నియమాలను, ధోరణులను వివేచించి తన బుద్ధి మేరకు తనను తాను నడుపు 
కునే శక్తి అది. అలాగే అది సాహిత్యంలో స్వీయమానసిక ధోరణిగా కూడా పొరబడరాదు. 
అది సాహిత్యంలో వ్యక్తియొక్క సామాజిక ప్రతిఫలనమేనని గ్రహించాలి. అది సమాజంపై 
వ్యక్తిలో నిబిడీకృతమైన బాధ్యతగా అర్థం చేసుకోవాలి. 


4 


గురజాడ మీద ప్రశంస, అభిశంసనల చరిత్ర అంతా ఆయన నిలువు పట్ల సమర్థన, 
వ్యతిరిక్తతల చరిత్రే. ఒక విధంగా ఇది దాదాపు వందేళ్ల తెలుగు జాతి బౌద్ధిక, తాత్విక 
చరిత్రగా కూడా భావించవచ్చు. ఈ చరిత్రను కొన్ని దశలుగా విభజించి క్లుప్తంగా 
పరిశీలించ వచ్చు. ఆరంభదశలోని సమర్దన, వ్యతిరిక్తతలు తరవాత కాలాలలో అదే 
విధంగా లేవు. అవి స్వభావంలోనూ, స్వరూపంలోనూ మారుతూ వచ్చాయి. 

గురజాడ నిలువుపై ఆరంభ సమర్థన, వ్యతిరిక్తతలు ఏమిటి? ఎందుకు? 

వారి తొలి సమర్థకులు అనేక రకాలు. సామాజిక నిలువుతోనూ, సాహిత్య నిలువు 
తోనూ పూర్తి ఏకీభావం కలవారు కొందరు. ఆయన సాహితీ సామర్ధ్యానికి ముగ్గులై 
పోయినవారు ఇంకొందరు. తమ చుట్టూ మసిలే మనుష్యులలో కనిపించే అవతత్వాలను 
పోల్చుకోటానికి కావలసిన జీవిత పరిశీలనను అద్భుతంగా అక్షరబద్ధం చేసిన సామర్ధ్యానికి 
తాదాత్మ్యం చెందినవారు మరికొందరు. 


వ్యతిరేకులలో గురజాడ సామాజిక నిలువుతో అంటే సంస్కరణల సమర్ధనతో ఏకీభ 
వించనివారు కొందరైతే సాహిత్య నిలువుతో అంటే వాడుక భాషతో విభేదించనివారు 


౨౫% గురుజాడలు xxxii 


మరికొందరు. ఈ కారణంతో దాన్ని ఆ కారణంతో దీన్ని వ్యతిరేకించినవారు ఇంకొందరు. 
స్వకులాన్ని రచ్చకీడ్పిన కులద్రోహి అని భావించిన వారు కొందరైతే, శాఖాభేదాలతో 
ఆగ్రహించిన వారు కొందరు. వారిలో సాంప్రదాయ నిరాకరణను సాంప్రదాయ పతనంగా 
ఎంచినవారిని మరింతగా పరిశీలించాలి. అప్పటికి ఆంగ్రవిద్య కొత్త ఉపాధి మార్గాలను 
తెరిచిందన్నది బ్రాహ్మణ కుటుంబాలకు పూర్తిగా తెలుసు. ఆ విద్య వేషభాషలను మార్చింది. 
ఆ ఉపాధులు డబ్బు అన్నదాని శక్తిని అర్థమయేట్టు చేసాయి. అదే సమయంలో అంత 
వరకూ ఆయాచితంగా పదవితో సంబంధం లేకుండా, పుట్టుకతో సంక్రమించిన ఆధిక్యతతో 
అనుభవించిన తోటి మనుష్యుల “విధేయత” తగ్గుముఖం పట్టటం వారిని అభద్రతకి 
గురి చేసింది. దానికి 'కారకులైని స్వసమూహంలోని గురజాడ, కందుకూరి వంటి ఈ 
ద్రోహులను ఎలా ఎదుర్మోవాలి? సామాజిక దోషాలుగా వారు ఎత్తిచూపుతున్న వాటిని 
కాదని, అవి ఎలా సమాజానికి అవసరమో వారి మార్గంలో - అంటే పత్రికలలో, 
సాహిత్యంలో, తర్మంతో వాదించాలి. ఆనాటి పత్రికలలో శారదా చట్టానికి (వివాహ 
వయోపరిమితిపై 1930-34) కనిపించిన పాటి వ్యతిరిక్తత, కన్యాశుల్మం, విధవా వివాహం 
వంటి సంస్కరణల విషయంలో కనిపించదు. వ్యతిరిక్తత ఉండకుండా ఉండే అవకాశం 
లేదు కనుక, దానిని బట్టి అది వ్యక్తం కాలేదు అని అర్ధం చేసుకోవచ్చు. దానిని గురించి 
రాసినవారు కాని, పత్రికలు పెట్టినవారుగానిచాలా అరుదుగా కనిపిస్తారు. కారణం 
ఆనాటి “అక్షరాస్యులిలో వారి సంఖ్య తక్కువ. దాంతో వీరి వ్యతిరిక్తత చెవికొరుకుళ్ల 
(scandals) రూపంలో ఎక్కువగా వ్యక్తమయింది. చాలా వరకూ దానికే పరిమితమయింది. 
గురజాడ విషయంలో ఆయన రాజ విధేయత, జీవనశైలి, ప్రవర్తన వంటి వ్యక్తిగత 
అంశాల నుంచి అనేక లైంగికనీతి పతనాలను వదంతులకు సరుకుగా తయారు 
చేసుకున్నారు. 

ఇక సాహిత్య విషయానికి వస్తే గురజాడ, గిడుగుల వాడుకభాషా ప్రతిపాదనకు 
వ్యతిరిక్తత చాలా గట్టిగానే బహిరంగమయింది. విశ్వవిద్యాలయాలలో గ్రాంథిక భాషను 
నిలబెట్టటానికి చాలాకాలం వరకూ ప్రయత్నాలు సాగాయి. 

మోడర్న్‌ ప్రోగ్రసివ్‌ అన్న ఆంగ్ల పదాలకు సమానార్థకంగా వాడుతున్న ఆధునిక, 
అభ్యుదయ పదాలకు పర్యాయ పదంగా గురజాడను ప్రశంసించటం ఆరంభమయి, 


౨౫% గురుజాడలు xxxiii 


క్రమంగా బలపడింది. ఆధునికతను ఒక మలుపుగానూ, అభ్యుదయాన్ని ఒక మార్గం 
గాను భావించేవారు. కాలక్రమంలో ఆ రెండూ గతం పట్ల కించాదృష్టినీ, అవహేళననూ 
వ్యక్తం చేస్తున్నాయన్న భావన బలపడ్డాక గురజాడ అభిమానుల ధోరణిని, 'అతినీ ఎదుర్శొనే 
క్రమంలో గురజాడను అభిశంసించేందుకు కొందరు ప్రయత్నించారు. గురజాడకీ, 
వీరేశలింగానికి మధ్య భేదం, దానిని పరాస్తం చేయటానికి ఆయన డైరీలో ప్రక్షిప్తాలూ 
వంటివి రాతలకు ఎక్కాయి. ఆరంభ వ్యతిరిక్తత సృష్టించిన చెవికొరుకుళ్లు రాతలకు 
ఎక్కాయి. కన్యాశుల్మం కర్తృత్వం కూడా గురజాడది కాదన్న వివాదం సైతం వచ్చింది. 

సెట్టి ఈశ్వరరావు, అవసరాల సూర్యారావు, కట్టమంచి రామలింగారెడ్డి, wd, శ్రీశ్రీ, 
ఆరుద్ర, కె.వి. రమణారెడ్డి వంటివారి కృషి ఆరాధనల వల్ల గురజాడ సృజన తెలుగు 
వారి గుండెలకు హత్తుకుంది. రచనల సేకరణ, పరిశీలన, వివరణలతో వారి కృషి ప్రతి 
ఫలించింది. కె.వి.ఆర్‌, ఆరుద్రల నిశితమైన పరిశీలనలలో వివరాల సేకరణ, విశేషాల 
వివరణ తెలుగు ఆలోచనా పరులకు గురజాడను నిత్యనూతనం చేసాయి. గొప్ప పరిశోధనా 
లక్ష్యంతో బౌన్‌నీ, గురజాడనీ పరిశోధించిన బంగోరె (బండి గోపాలరెడ్డిని EN 
ఆరాధకునిగానే గాని, “వ్యక్తి లేదా “ఆదర్శ ఆరాధకునిగా నేను భావించలేను. ఆయన 
కృషితో మొదటి కన్యాశుల్కం తిరిగి వెలుగులోకి వచ్చింది. 


ఒక దశలో గురజాడకి లభించిన గుర్తింపు, ప్రచారం కమ్యూనిస్టులు పనిగట్టుకుని 
చేసిందన్న వారు ఉన్నారు. తెలుగు సాహిత్యంలో కమ్యూనిస్టుల ప్రవేశానికి ముందు 
గురజాడపై వచ్చిన వ్యాసాలను విడిగా పరిశీలించి ఆ భావాన్ని గట్టిగా ఖండించటం 
జరగలేదు. ఆయనపై అవిరళ కృషి చేసిన వారు ఆ వ్యాసాలను పరిశీలించినా, ఈ 
“విమర్శను చూసీచూడనట్టు ఉపేక్షించారు. 

ఆ తరువాత దశలో గురజాడ, కందుకూరిలను కామైేడ్‌లుగా కమ్యూనిస్టులు 
గౌరవించడం కొత్త వ్యతిరేకులను తయారు చేసింది. వారు ఏదో ఒక నెపంతో గురజాడపై 
ధ్వజం ఎత్తిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారిని ఆంగ్రేయుల బానిసలుగా, 
దేశభక్తి లేనివారిగా, లైంగికనీతి బాహ్యులుగా చూపెట్టటానికి ప్రయత్నించారు. ఈ 
కాలమంతా ఇవేవీ పట్టించుకోకుండానే చదివే జనం గురజాడను చదువుతూనే ఉన్నారు. 
నేర్చేది నేరుస్తూనే ఉన్నారు. ఆనందించేది ఆనందిస్తూనే ఉన్నారు. 


౨౫% గురుజాడలు xxxiv 


5 

ఇటీవలి దశలో వచ్చిన విమర్శ అన్ని విధాలా భిన్నమైనది. ఇది సాహిత్యంలో అస్తిత్వ 
వాదాలు దూసుకు వచ్చిన దశ. ఈ విమర్శకు లోతూ, గాఢతా ఉన్నాయి. దీనికి గురజాడ 
నిలువుతో విభేదం లేదు. స్టూలస్థాయిలో గురజాడదీ, వీరిదీ నిలువు (stand) ఒక్కటే. సాహి 
త్యానికి సామాజిక బాధ్యత ఉంది. జీవిత చిత్రణలోనూ, భాషలోనూ కూడా అది 
వాస్తవికంగా ఉండాలి. 

పోతే - 

వారి పరిశీలనకు కేంద్ర బిందువు గురజాడ పుట్టుక. మనిషి ఎక్కడో ఒకచోట S 
తాడు. అతని భావ వైశాల్యం వల్ల విస్తరిస్తాడు. ప్రపంచమంతటికీ చెందుతాడు. 
స్థలకాలాలను అధిగమిస్తాడు. దానికి అతని సామర్ధ్యం చాలావరకు పనిచేస్తుంది. కొంత 
వరకూ అతని జాతి స్వభావం, వారి కృషీ పనిచేస్తాయి. భారతీయ సమాజంలో 
అధిగమించవలసిన వర్ణం, కులం, భాష వంటివి అధికంగా ఉన్నాయి. అవి పుట్టుక 
తోనే లభిస్తాయి. గురజాడ వెంకట అప్పారావు అనే మనిషి బ్రాహ్మణ అనే కులంలో, 
వర్ణంలో ఆయన ప్రమేయం లేకుండా పుట్టాడు. అది ఈ సమాజంలో పుట్టిన ప్రతి ఒక 
వ్యక్తికి సాధారణ పరిస్థితి. అస్తిత్వ వాదుల పరిశీలన ప్రకారం ఆయన కృషి ఆయన 
పుట్టిన కులం eos వినియోగింపబడింది. 

దాదాపు 70-80 ఏళ్లుగా గురజాడ అభిమానులూ, వ్యతిరేకులూ దాదాపు అగ్ర 
కులాల వారు. ఆ కులాల బయటివారు ఇపుడు ఈ ప్రశ్న లేవనెత్తారు. గురజాడను 
ఆధునికతకూ, అభ్యుదయానికీ తర్వాత కమ్యూనిజానికీ విగ్రహం చెయ్యబోతే వాటివల్ల 
మాకేం ఒరిగిందని ఆలోచిస్తున్న వారు లేవనెత్తిన ఈ ప్రశ్న చర్చనీయమైనది. 

భారతదేశపు ప్రత్యేక పరిస్థితుల సమగ అధ్యయనానికి ఎంతయినా దోహదం చెయ్య 
గల ప్రశ్న ఇది. ఇది సరిగ్గా చర్చించబడలేదు. మాకొద్దీ తెల్లదొరతనమని అగ్ర కులాల 
వారు ప్రకటిస్తే మాకొద్దీ నల్లదొరతనమని తతిమా కులాల వారు స్పష్టం చేస్తున్న తరుణం 
ఇది. ఆత్మగౌరవం అంతిమ లక్ష్యమంటున్న అణచబడిన, బడుతున్న సమూహాలు వేసిన 
ఈ ప్రశ్న ఒక మీటింగ్‌ పాయింట్‌ ఏర్పరచింది. దీనిలో సమాజం అంతా పాల్గొనే అవ 
కాశం, పరిస్థితి ఉంది. ఆవశ్యకత ఎంతయినా ఉంది. ఇది ప్రస్తుతం Bes ప్రాయంలో 
ఉన్న ప్రశ్న. రేపటి తాత్వికత దీని నుంచే పుట్టె అవకాశం ఉంది. 


7** గురుజాడలు XXXV 


మాకేమిటి అన్న రాజకీయ డిమాండ్‌ నుంచి మేమేమిటి అన్న తాత్విక ప్రశ్నవైపు 
భారతీయ సమాజంలోని అశేష సమూహాల ప్రయాణం ఇప్పుడిప్పుడే ఆరంభమయింది. 


ఈ దశలో అడుగడుగునా గిరీశాలు ఎదురవుతుంటారు. వీరివద్ద పదిమందినీ చుట్టూ 
తిప్పుకోగల సామర్థ్యమేదో ఉంటుంది. మాటకారితనం ఉంటుంది. తాము మాటలాడుతున్న 
దానికి జవాబ్దారీలేనితనం ఉంటుంది. ఈ క్షణం పబ్బం గడవటం కోసం ఎంతకైనా 
తెగించగలతనం ఉంటుంది. వీరు అభ్యుదయ చింతకుల వేషంలో ఉంటారు. తమ 
వ్యక్తిగత సామర్థ్యాలను ఆ వేషం రక్తికట్టటానికే ధారపోస్తారు. అమాయకులైన బుచ్చమ్మలను 
ఉద్ధరించటానికే పుట్టామంటారు. తోలుబొమ్మలాటలో కేతిగాడు, బంగారక్కల లాగ వచ్చి 
నిద్రపోతున్న జనాన్ని లేపటానికన్నట్లు కబుర్లు చెప్పటమే గిరీశాల పాత్ర. చప్పట్లే వారి 
లక్ష్యం. చడీచప్పుడూ లేకుండా సొమ్ము చేసుకునేవారి కన్న చప్పుడు చేస్తూ దృష్టి 
నిలవకుండా మరల్చే గిరీశాలే సమాజంలో అయోమయం సృష్టించటంలో ముందుంటారు. 

ఈ గిరీశాలు సాహిత్యంలో, ఉద్యమాలలో ప్రతి కార్యాచరణ రంగంలో, భావ రంగంలో 
తారసపడుతూనే ఉంటారు. తన కాలపు గిరీశంతో డామిట్‌ కథ అడ్డం తిరిగింది అనిపించ 
గలిగాడు గురజాడ. ఈనాటి, రేపటి గురజాడలు తమ చుట్టూ ఉండే, తమలోనే ఉండే 
గిరీశాలతో ఆ మాట అనిపించవలసిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఆ గిరీశాలు 
లేని సమాజం మానవజాతి రూపొందించుకునే వరకూ ఆ అవసరం ఉంటూనే ఉంటుంది. 


6 


రాబోయే పాతిక ముప్పై ఏళ్ల కాలం భారతీయ సమాజానికి, అందులోని తెలుగు 
సమూవహానికీ ముఖ్యమైన దశ. సమాజంలో అన్ని సమూహాలూ కలసి కష్టసుఖాలు 
కలబోసుకుంటూ, ఒకరి సమస్యలను ఒకరు తెలుసుకుంటూ, చర్చించుకుంటూ ముందుకు 
వెళ్లగల సందర్భం శతాబ్దాల బహుశా సహస్రాబ్దాల తర్వాత తొలిసారి ఏర్పడింది. ఆలోచనా 
పరుల సంఖ్య పెరుగుతోంది. దాంతో రాసేవారూ, అసంఖ్యాకంగా చదివేవారూ పెరుగు 
తున్నారు. ఈ సామాజిక సందర్భాన్ని సాహిత్యంలో ప్రతిఫలించవలసిన రచయితలు 
స్వంత వివేచనతో, బాధ్యతతో రాయటమే కర్తవ్యం. అనేక సమూహాలకు చెందిన వీరు 
గురజాడ వంటి వారిని కొత్తగా పరిశీలిస్తారు. వ్యక్తులుగా, సమాజ చలనంలో పాల్గొన్న 
శక్తులుగా వారిని గురించి ఆలోచిస్తారు. తమ ముందున్న కర్తవ్యాలను, ఆచరణలను 
ప్రోదిచేసుకోటానికి వెనకటి వారిలో ముందు చూపున్న వారి కోసం వెదికినపుడు గురజాడ 


౨౫% గురుజాడలు xxxvi 


తప్పక కంటబడతాడు. పుట్టుకనుబట్టి వేరు సమూహానికి చెందిన వారైనా, వారి 
అనుభవాలు, వారి వ్యక్తీకరణ విధానాలు, వారి వ్యక్తిగత చిత్తశుద్ధి అయినా, మూటగట్టుకున్న 
Bs, మెప్పులైనా తమకు ఉపయోగిస్తాయా లేదా అన్న దృష్టితో చూస్తారు. 
ఇది భవిష్యత్తుపై నా అంచనా. 
ఈ అంచనా ఏమాత్రం నిజమైనా ఈ పుస్తకం ఈ రూపంలో తెచ్చిన కృషి ఫలిస్తుంది. 
చెట్టపట్టాల్‌ పట్టుకుని 
దేశస్తులంతా నడువవలెనోయ్‌ 
అన్నదమ్ముల వలెను జాతులు 
మతములన్నియు మెలగవలెనోయ్‌ 
అన్న గురజాడ వేడికోలుతో అందరం కలసి ఆలోచించుకోవాలన్న (ప్రేరణ నయినా 
పొందుతాం! 
మతమునెన్నడు మరవనీకుము 
మంచిగతమేనని భ్రమించనీయుము 
జ్ఞానమొక్కటి కలియనీకుము 
అంటున్న వ్యాపార ప్రపంచ పాలనలో మనం జ్ఞానోదయం కోసం ధైర్యం తెచ్చుకుంటే 
మతములన్నియు మాసిపోవును 
జ్ఞానమొక్కటె నిలచి వెలుగును - అన్న గురజాడ ఆకాంక్షని మానవుని 


ఆకాంక్షగా గుర్తించగలుగుతాం ! 


అందుకోసం మా ఉడతాభక్తి ప్రయత్నం ఈ గ్రంథం. 


- మీ నునసు 99$ మూర్తి 


౨౫ గురుజాడలు xxxvii 


గురజాడ జీవితంలో ప్రధాన సంఘటనలు 


జననం (తండ్రి రామదాసు, తల్లి కౌసల్యమ్మ) we EN 


ప్రాథమిక విద్య చీపురుపల్లిలో 
హైస్కూలు విద్య Debe... d esce mot : 
మెట్రిక్‌ : మహారాజా హైస్కూలు 


ఎఫ్‌.ఎ. మహారాజా కళాశాల 


ఇంగ్రీషులో VS గేయం 


“సారంగధర” ఇంగ్లీషు గేయం ప్రచురణ sess : 


“ఇండియన్‌ లీజర్‌ అవర్‌, విజయనగరం 


“సారంగధర ప్రచురణ కలకత్తా నుంచి... 


వెలువడే రయస్‌ అండ్‌ రయత్‌ జర్నల్‌లో 


బి.ఎ. పట్టా మహారాజా కళాశాల QOO... 


అప్పల నరసమ్మతో వివాహం 


మహారాజా కాలేజీలో ఉపన్యాసకులు (ఇంగ్లీషు) ఉద్యోగం Me 


డిప్యూటీ కలెక్టర్‌ ఆఫీసులో హెడ్‌ Sto) ఉద్యోగం ................ 


మహారాజా కాలేజీలో ఉపన్యాసకులు 
కుమార్తె లక్ష్మీ నరసమ్మ జననం 
డిబేటింగ్‌ క్లబ్‌కు ఉపాధ్యక్షుడు 
కుమారుడు రామదాసు జననం 


మూడవ స్తాయి ఉపన్యాసకులుగా పదోన్నతి మలు 
థి 


తమ్మడు శ్యామలరావు మరణం 
“కన్యాశుల్కం” మొదటి ప్రదర్శన (జగన్నాథ విలాసినీ సభ) ........ : 
మద్రాసుకు వైద్య సహాయం కోసం పయనం, “ట్రీటీ” ప్రచురణ : 


21-9-1862 
1869-1872 
1872-1882 
1882 
1882-84 
1882 


1883 


: ఆగస్టు 11 & 18, 1883 


1884-1886 
1885 

1886 

1886 

1887 

1887 

1889 

12-10-1890 

1891 

1890-92(?) 

ఆగస్టు 1892 

1895 జనవరి 9 నుండి జులై 3 


౨౫% గురుజాడలు 


xxxviii 


ఎస్టేట్‌ ఎపిగ్రాఫిస్ట్‌గా నియామకం...............౬2౬౬ 222౬2౭ ; జూన్‌ 5, 1896 


“ప్రకాశిక OBS డిక్షరేషన్‌ oiri iio E a 3 1896 
'కన్యాశుల్యంి మొదటి కూర్చు; ముద్రణ .......౨౨౨౨౨౨౨౨౨౨౨౨ ౨౦౨౨ల లం : జనవరి 1897 
ఆనంద గజపతి మరణం .........44242606వ వవ meme లలల ] మే 23, 1897 
“హరిశ్చంద్రి ఇంగ్లీషు నాటకానికి 56s» రచన.................... ; 1897 
కుమార iere O ES | మే 12, 1898 
రేవా రాణీగారికి ఆంతరంగిక కార్యదర్శిగా నియామకం .......... : జూన్‌, 1898 
మద్రాసులో. పరిశో రను qnt i re arri URP ero : 1899 
ఎస్టేటు కేసులపై సలహా కోసం కలకత్తా ప్రయాణం .............. i 1900 
మద్రాసులో భాష్యం అయ్యంగారితో సమావేశం : డిసెంబర్‌ 18, 1900 
BOBS 'కుమార్తె BONO m : 1902 
వారసత్వ దావా; ఎస్‌. శ్రీనివాస అయ్యంగారితో స్నేహం .............. - 1903 
ఇంగ్రీషు కథా రచనా కాలం (Stooping to Raise) ................ ; 1903 
BOE రామదాసు: 9E, సప త : ఏప్రియల్‌ 24 1905 
'కొండుభొట్టీయము నాటక SÉ idoneum diis మే 1906 
వ్యావహారిక BPR QUE cue tes i a Dis n M తలము : 1906 
“నీలగిరి పాటలు (EDGES aveinecerinnenesvexereyeseraiareaslaann | 1907 
EDLO మలికూర్చు; ముద్రణ oeren i 1909 
ఆంధ్రభారతిలో “దిద్దుబాటు” కథానిక ప్రచురణ .................... : ఫిబ్రవరి, 1910 
బరంపురంలో భిన్నకులాల సహపంక్తి &Pex$o eriei : నవంబర్‌, 1909 
“బిలణీయం” మొదటి భాగం ప్రచురణ... ౦౦౦౦ల : 1910 
ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో 

“మీపేరేమిటి” పెద్దకథ ప్రచురణ, ఆంధ్రభారతి..................... : AaS- 1910, 
“'ముత్యాలసరము” గేయం ప్రచురణ, ఆంధ్రభారతి ................. జులై 1910 
కాసులు’ గేయం ప్రచురణ, ఆంధ్రభారతి LLL : ఆగస్టు 1910 
“డామన్‌ HAAN గేయం ప్రచురణ, ఆంధ్రభారతి................ x సెప్టెంబర్‌ 1910 


౨౫% గురుజాడలు xxxix 


“లవణరాజు కలి గేయం, ప్రచురణ ఆంధ్రభారతి ..................... 3 నవంబర్‌ 1910 


“బిలణీయం” రెండవ భాగం ప్రచురణ,...............2౬౬౬22౬౬222220022 : 1911 
ఆంధ్రపత్రిక, ఉగాది సంచికలో 


మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో సభ్యత్వం ............. : 1911 
కలకత్తాలో రవీంద్రనాథ్‌ టాగోర్‌తో భేటీ eese : జనవరి 23, 1912 
కన్యక గేయం ప్రచురణ, ఆంధ్రభారతి Less : అక్టోబరు 1912 
పూర్ణమ్మ గేయం రచన: ov ER eae లల : 1912 ? 
రవొరోణి DD మా అము మమ : డిసెంబరు 1912 
మద్రాసు విశ్వవిద్యాలయం - ఫెలోషిప్‌... ; జనవరి 1913 
వారసత్వ దావాలో TE i 1913 
సుభ్లద్రపద్యకావ్య OO NNNM 1913 ? 
పరద ఏరు A nO EORUM : 1913 
“దేశభక్తి గేయం” ప్రచురణ; కృష్ణాపత్రిక Lees : e 9 1913 
“డిసెంటు పత్రం” (ఇంగ్లీషు) ప్రచురణ... $ 1914 
“దించు లంగరు’ గేయప్రచురణ, కృష్ణాపత్రిక Less : ఏప్రియల్‌ 1914 
అనాలో SMR Re : నవంబర్‌ 19, 1914 
వైద్య పరీక్షలు —————" : 1915 
“అరగరెత్తుము గేయ. రచన te AR e re :_ సెప్టెంబర్‌ 1915? 
Pee మమల : 1915 
మరదల tN BE temo : నవంబర్‌ 30, 1915 


౨౫ గురుజాడలు xl 


విషయసూచిక 


1. కవితలు 1-122 
Sarangadhara. ఆలాంటి 3 
నీలగిరి పాటలు - సుందరతర మీ నీల So ies 18 
ఊటి. En cii o pipari keene — 20 
ఉమాపతియర్పన ————À 21 
నొటి మాట MC ——ÁÁ————— 22 
లేవాకో మంత్రములు saxivbfe pot rr beide porca జజ లజ జలజల జలజల లం 23 
చీత్తరుపని చూద UR 24 
Songs of the Blue Hills - Beautiful are the Blue Hills ! ............ 25 
The Wonders of QOY end 26 
Worship the Lord of Uma .............. eterne 27 
That Word of Long Ago! sioe rete oreet 28 
Is there no Magic? seas ——— 29 
I Took Yoü fora Picture J....... ete met 30 
ముత్యాల "సర ములు కుత ere ee eC మరకత E 31 
oso M C——M——————— ——— 36 
డామన్‌ :పితియనస్‌ E ——— పటటా 39 
అవణతాజూో కలం Á— 50 
ముత్యాల సరము A ———Ó——— 67 
కన్యకలు IA FEM AE MAUI EUR Fe UU RC UE 69 
వల ————————— ప పాత 76 
దేశమును ప్రేమించుమన్నా. Ha mnrschernteuorenanneetemneeionene 77 
తలగ రెతుము M UE 80 
కోఠుకాఠత ——————— 82 
Cour P —Ó—— 83 


ముణుగురులు sn MR m 89 
sw kena es ———— ——À— 91 
Subject for An Extravaganza sistas aes 107 
పుష్పలాలకలు జాజుల ÉD DADO UM ATE 109 
$e», PO AI d ———— 111 
మాటల మబ్బు లు సం మము మం త భత ER eO UH 112 
మెరుపులు tT Res 113 
ముతరతకముః thE వుట హి 114 
గురజోడ వారి: పిల్లర్‌ పొటు Mm 119 
Madras COhpress పాతల IT RRND 120 
|Unscb bM edb HER DE RD en Ses 122 

2. నాటకములు 123-522 
కన్యాశుల్మము (తొలికూర్చు) అతు ILI PEL TN 123-210 
కన్యాశుల్మము (మలికూర్చు) య TNR 211-422 
QD M — — n! 423-460 
కొరడుభొల్తీ einen E tup RN QUU 461-522 

3. కథానికలు 523-552 
ol 91-9 ——————— 525 
olo Me T —— Ó—Ó— 529 
మతము. 4: విమత ముం వను 544 
Rap -— ————————— 547 

4. వ్యాసములు 553 - 624 
మాట, మంతి - 1: గ్రామ్య శబ్ద SUE EOS అ nennen nes 555 
మాట-మంతి - 2 : ఆకాశరామన్న BTD... 563 
ఆంధ్ర, కవితాపితః = cá 570 
SoG SIT DS ND 572 
ఆఠత్ర:కవితాపిత dis m 575 


2% గురుజాడలు xlii 


ఆంధ్ర కవితాపిత - "m 578 


ri ———— €———— 581 
ప్రఫుల్ల లేక రాణీ చౌదరి (బంకించంద్రుని నవలారచన)................. 583 
కావ్యము నందు శృంగారము "EE 587 
మాటా - మంతీ - 3: ఆంధ్రసాహిత్య SOAS... eee 592 
మాటా - మంతీ - 4: వాడుక భాషలు : [quoi co. ........౨౨౨౨౨. 595 
మాటా - మంతీ - 5: యిద్దరు రాజులు. sn టు 600 
కవిత్వము : వర్గు వర్తు.............. లలల లలల లలల లలల లలల లలల 604 
వంగీయ సాహిత్యపరిషత్తు........... € 608 
IDy GOSS Sea E 608 
EE E E E E eee 611 
ఇతర యుద్దమల్లులు —————— ——— — 614 
ముత్యాల OOP RCSD దయ టం లప తమల ob HELLE RR Y 615 
భట్టకలంకుడు (కన్నడ వ్యాకరణములు) TM ONE 620 
Danes eT edb తటి 625-824 
My own Thoughts ........................ 000000 00600666 000 825-984 
Correspondence ......404266666 6666 0000000 000660 20666006 600 985-1250 
Minute of Descent ............................. eee eee 1251-1396 
EIEIO DO eT "—— —ÁÀ 1-72 


28% గురుజాడలు xliii 


కవితలు 


Sarangadhara 


Part - 1 
The labouring dawn gave out the child of light 


Whose infant became played O'er the river's breast 
And woke the bees asleep in lotus bowers, 

While from Godavary's bank in merry whirls 

A thousand pigeons starred the morning sky. 
"Mine that, that farthest speck," one cries ; "And mine 
Is out of sight," another ; but a third, 

"Mine surely wheels the best"; and many so 
Scanned with their weary eyes, like flying hopes 
Their favourite birds. The prince at last as if 

He said, "Let all that be, now see how mine 

Doth wheel," with one warm kiss left his. At once 
Rose over the air one deafening cheer; all eyes 
Were up, when lo! no flight, no merry whirl, 

The frightened bird rushed onwards as if mad 


And perched himself upon the palace heights. 


The prince concerned his min'ster comrade called, 
And said, "Didst thou not mark my pigeon perch 
Upon those spires gilt by the morning sun? 

They are the Queen's; and I shall fetch it back." 
But, then, the boy - dewan held by the robe 


Prince Saranga, and whispered in his ear, 


౨౫ గురుజాడలు 3 కవితలు 


"The King's abroad to hunt and thou art fair." 
"Fool!" thought the prince as on he rushed, "to breed 
Such thought like this. 


But at his sight up rose 

Chittrangi, once bride destined but whom 

A father's love, his mother made, and said, 

"O Sir what favour this! Sooner we thought 
Could Sampang blooms invite the bee, than (then?) thee 
These mansions poor. Pray seat thyself upon 
This silken throne." She slowly washed his feet 
With waters pure in golden vessels held, 

And washing, "Many a way thy presence here 
This day, gives boundless joy to me. Thy sire 
To try his aged strength in youthful sports, 

To hunt is gone; and in thy beauteous form 

I see the king to lusty youth transformed." 
Then softly pressing dry with robes she wore 
His feet, with smile on lip and blush on cheek, 
"What interest one may feel in thee, that once 
Was bride destined?" 

Then flashed through the Prince's mind, 

"The king's abroad to hunt and thou art fair." 
But yet he thought, "That may not be." 

And she went on, "To whom but one beloved 

I pride would feel to show my pleasure groves — 
The talk of the world? Pray rise and come. 
And thou shalt see a hundred fountains leap 
Bright in the morning sun, and Nature fair 

All night in calm repose now gives herself 


To mirth and jollity." 


?** గురుజాడలు 4 కవితలు 


"Another time, 

Good mother ! for me it would ill - become 

To tarry long, while all my comrades wait 

Upon the river's bank, whereas we flew 

Our pigeons, mine" — "Tis safe," she interposed, 
And dragged him by the arm through several gates 
And left him at a bright pool's brink and shut 


A gate or two and slipt.! 


And he, like one 

From midnight slumbers snatched to moonlight bowers 
In Persian vales, by some love-sick Peri, 

With wonder looked around at scenes the like 
He never saw before. All over the park 

A hundred fountains flew, with rainbows decked 
And full of golden foam; a Jessamine sea 

About him spread, and at his feet a pond 

Now one by one her colored lilies closed. 

More varied lay the scene beyond, where spread 
As far as eye could reach an endless grove. 

With raptured eye the prince surveyed the scene 
And took his way to where one water broad 
Shone in the morning sun, and stood reclined 

To a youthful tree that kissed the water's face. 
He was a learned youth and not to him 
Unknown the magic realms that poets trod 
Before ; and spake to him each bird and bloom 
Some poetic tale or moral sweet. He mused 


And musing stood, lost in a world of charms. 


౫ గురుజాడలు 5 కవితలు 


But lo ! Presently at his side, the queen, 

Her ringlets flying to the morning breeze, 
Like water nymph or forest Dryad stepped; 
And looked steadfast with eye unlided like 
Some modern mesmerist over his subject, 
At that fair prince. But he, like one in trance 
Mesmeric, stood absorbed. 

And she advantaged by his absent mood. 
Stole softly round his neck her snowy arm 
And softly thus began, "Marketh thou prince 
How now the Lord of Day from every bud 
Kisses the sleep away, that blushing wakes 
And opens her fairy lids? The butterfly 
Robbed in his gaudy silks wooes every bloom, 
But wooes to quit — reckless wanton he ! 
And lo ! that malati twining as it does 

The Kulaya's tall and aged trunk holds up 
Her odorous blooms to frolic Zephyr's kiss. 
In nature all his playful, all his mirth, 

And beauteous things to beauteous things are linked." 
And here a meaning look she cast at him, 
But he a ghastly look returned, and slipped 
From her side as if to pluck a lotus 


That at the margin blew. 


"Softly my prince ! 
Disturb not so the amours of the pair 
Of ruddy geese, from nights' separation sore, 


That lately met. "Tis but a dreary waste 


౫% గురుజాడలు 6 కవితలు 


This mortal world, unless Love strew the scene 
With freshening flowers. And O ! the pain one feels. 
That feverish flame that creeps through every nerve — 
Not soothed but fanned by Nature's cooling hand — 
That anguish deep for one beloved ! Worse than 

A brute is he, that having power to soothe, 

Lends not his tender aid ! O ! save me dear 

From yonder black-bee buzzing over the bloom 
That thou hast pluckt." She drew behind him close 
As if for fear, and threw her arms around 

His neck, like frightened fawn behind from bush 
Of stately growth. "I tremble Prince", she said 

In accents choked within an ivory throat, 

"There crept into the hollow of that trunk 

A frightful snake. Then carry me secure 

To yonder summer house that skirts that lake." 

She hung upon his arm, and he led on. 

At that gate she looked relieved, held firm 

The prince's hand, and in her turn played guide. 
"Lo! Prince," she said as into a room they stepped, 
"Upon these walls, a master pencil's work, 

It was a smith of learning great, who was 

Much favoured at our court. Him brahmins! feared; 
And once my sire in whimsied mood fade him 
Draw these. Become they not a bridal gift? 

The art of Love is there laid bare, and if 

You read it to the end, why, then, thou learn'st,- 
Where love is strong there hearts may wed, 


You mark the amours of that shepherd God 


?** గురుజాడలు 7 కవితలు 


Of million wives ! Did ever a woman love 

And he not yield to her wish?" 

‘Mother ! wrongly 

You read the sense of all those wondrous works 
Of great Gopal. Didst thou not hear it said 

That spirit of God husbands the human souls? 

As if not hearing, she, "There in those panes 

The amorous God a worthy lesson teach. 

And saints! Well, well! if there is a heart that burns 
With love for thee, respect you not examples 
They have set?" 

"I? Certainly not. One e'en 

May read the mystic meaning of the stars; 

Make out with daring aim the Maker's writ 

On naked skulls, or peep through linkless words 
At prophets' hearts; but who, however great 

Of learning, can presume to read the sense 

Of acts divine? On commonest things, doubt stamps 
Her dismal mark. Why then should one with feet 
Unhallowed tread the realms divine?" 

"Well, prince ! 

If logic strange like this, befitting more 

The broken hearts of forest bowers, should come 
From youthful beauty, why then, may not our sex 
Petition the gods against the mark (make?) of toys 
Useless like us! The sprightly shape belies 


These monkish texts. But I shall preach 


౫% గురుజాడలు 8 కవితలు 


Thee now upon a different theme, that must — 

If thou art the rock that mocks the iron's edge — 

Go home directly to the heart." "This then," 

She said, removing a screen that careful hung 
Upon a drawing drawn to human size, 

"This then the text on which was vileness played — 
Vileness and grim perfidy by a king — 

One, not less worthy than thy sire," 

He started back like one that meets at night 

Some frightful shape, while from his lips escaped, 
"Undone! Undone!" The image over the wall 

To echo seemed. Speechless he stood, and not 

The motion least his form betrayed, as if 

The picture walked out of its frame. So like 

Were they; for it was his. "And knowest thou prince," 
She said, "the story of this piece which strikes thee dumb 
With such a perfect beauty that, except 

Within thy glass, I throw, you never met? 

At least I didn't ; and so when first my eyes 
Lighted upon this drawing, which thy sire 

Sent as the bridegroom's — and falsely sent- 

My very heart did weep for (with) joy, and took 
The image in. Since then the vision sweet 

Haunted my thoughts, till last brought to this Court. 
Whom did I meet within the bridal room? 

Oh! Vilely done - thy sire! — and at his sight 

Failed joy from me for ever. They say thou art 

A man of tender heart; now make amends 


For sins thy sire has done, or else no more 


౫% గురుజాడలు 9 కవితలు 


Can I endure the pangs of fruitless flame 

For thee." 

He tried to speak, but anger choked 

His breath, and, muttering something, "Die than slip 

From right." He moved to walk away; but she 

Caught Sarang by his cloak, which he, in haste 

To fly, left in her grasp, and through the park 

Over the flower and plant like whirlwind passd and climbed 
The garden wall and jumped he down. And there 


With sweep majestic flowed Godavary's stream. 


He stood a moment on its bank, while rolled 
Within his brain, like to a horrid dream, 

The events late. A moment cast a crazy look 
Upon the stream below, and, as if it were 
Oblivion's flood, dashed into the river and reached 


The other shore. 


Part - 2 
The noon was far advanced; the monarch left 
The tents, and sought where freshening to the eye 
The forest trees a shady bower made. 
Wearied with morning's mirth, all nature sank to rest 
And not the slightest stir was there, save where 
The streamlet gurgled over the distant slope, 
And butterflies, like the spirits of the wood, among 
The foliage moved. And there he laid him down 
Upon the grass, and wearied with the chase 
Soon sunk to sleep and dreamt. 


"It was moonlight 


?** గురుజాడలు 10 కవితలు 


And with his queen beloved, long through the park 
He walked in converse sweet, till when he reached 
The summer house, and like a baby held 

Her in his arms, a hideous shape came O'er her 
And he dropped her in fright; and there was blood, 
And broken limbs lay strewn upon the floor." 

He woke in fright, and passing hastily 

On to the tents, he cried, "to horse" and rode 


Away. 


But how was she, the object dear 
Of all his anxious thoughts? She when the prince 
Ran roughshed over the park like a wild colt 
And left the cloak behind, felt like a lover who 
In dream obtains his lady's wished embrace, 
But waking, feels the pillow in his arms. 
Sorely distressed she felt and from her eyes 
Rolled down big drops. In silent grief awhile 
She stood, and in her heart the feelings changed 
To wounded worth, and anger next followed; 
But revenge last took possession of her heart. 
She leaned upon the gate and thought on what 
To do; cried, "He shall rue;" and tore as mad 
Her costly robe, and broke her bangles O'er 
A post, and, as to lock her thoughts in sleep 
'Gainst every feeling soft, emptied a glass 
And lay upon the floor. 

But when she woke 


It was night. She rose not, but still with face 


?** గురుజాడలు 11 కవితలు 


Pillowed on crossed arms, she brought to mind 
The events of the morn, till coming where 

The prince with countenance stern contemptuous looked 
On her and turned away, her bosom burned 

Once more with dire revenge, and in the fit 

She like a fury lifted up her head; and saw 

The king seated beside her, anxiously 

Looking over the prostrate form before. 

The Queen at once withdrew her face and dropped 
It over again upon her crossed arms. 

"What means this girl," he said, "this torn robe 
And broken bangles strewn upon the floor! 

And why withdraw thy face in haste, as if 

You saw some hateful fiend in me? Is there 

No better bedding than a floor? Arise 

And speak! For me the riddle is hard to read." 
But when he held her arm to lift her up, 

O' touch me not my lord," she cried, I'm fouled, 
Fouled by a stranger's touch within thy house, 
Like harlot slighted. Ah! 'tis woman's fate 

To bide by every ill" "Slighted and fouled! 

And who the wretch that touched? For by my life 


Tomorrow's morning shall not see him whole!" 


"Vow not so, King ! for why should one be blamed 
That fate decreed me this? First brought by guile, 

I have to brook indignity in thy Court. 

This morn, thy son, knowing you gone to hunt, 


Came with the story of a pigeon fled ; 


?** గురుజాడలు 12 కవితలు 


Desired to see my park, and in this place, 
This very place, laid violent hands on me; 
Said I was once his bride destined, and spoke 
Of love, but when I, drawing yonder sword, 
Prepared to die rather than yield to his wish, 
He like a coward fled, and left me here 
Distressed. I am defiled and thee but ill 

Befit ! Henceforth an ascetic shall I live 

In forest caves secluded from the world, 

But harm him not, thy son, for it is my fate 
And not his fault." "Enough," he said, and walked 
With haughty step away. 


It was the time 
When, from their haunts, deities to shrines return; 
And stars slip out from heaven's azure vault 
Where on their silver thrones through all the night 
A heavenly choir they keep; and beasts of prey 
Completely wearied with their fruitless search 
Homeward retrace their cautious steps. "Twas then 
Upon a rock beneath a forest lime 
That with a thousand eyes her fragrance wept, 
Loud wailing lay, in agony deep, a prince 
With severed legs and arms; and none was near 
Except the workers of the deed who watched 
With heavy hearts from distance over the scene, 


But who yon shape that like a shadow walks 


?** గురుజాడలు 13 కవితలు 


The nighted wood? Some ghost whose haunts disturbed 
The prince's wail? Oh no ! it is the saint 
Whom oft at early morn the woodman meets 
Crossing with speed of wind the forest tracts. 
Has he then heard the prince's cry? He did, 
And is presently at his side. "Alas ! 

Innocent prince", he cried, and from his pot 
Sprinkled the holy water over his form. 

At once the bleeding stopped, and, in his arms 
Holding the swooning prince, the holy saint 
Windswift over forest flew. 


Conclusion 


The sun has set; but, linger yet his rays 

Over the odorous heights of eastern peaks, 

Where, stopping in her thoughtless speed, the fawn 
With baby-wonder eyes the setting day, 

That, twitching now his mantle bright, walked down 
The slopes of the western mount. The forest lay 


In all its twilight grandeur robed in shades. 


But who be she that like a goddess sat 
Upon a rock that edged a noiseless stream 
And shiplike rose amidst a leafy sea? 

All clad in purest white : one diamond lace 
Alone adorned her neck and dangling rested 
Over her fairy breast. Long did she trace 
With thoughtful eye the evening evolutions 


Of earth and sky, while each image that graced 


?** గురుజాడలు 14 కవితలు 


Her orbs wooed back some relic of the past 
Or golden thoughts that blossomed in her breast. 
Softly she rose from reverie and withdrew 
Her palm from ‘neath her rosy cheek, and touched 
A VIN with flowerets decked, and charmed the wood :- 
Chorus 
With power and pelf so falsely fair, 
The world is all to thee; 
O speak no more; O speak no more, 
The world is not for me. 
With tempting hues the lilies blow 
Upon the Lake of Life; 
But all below, unseen they grow 


The weeds of sin and strife. 


The plant of wealth on guile is grown 
And watered is with sin; 
The craft of power on blood is built 


Its sails are puffed with din. 


O not to me that power and wealth, 
O not to me the world; 
In muddied streams there life doth flow 


And vapours dim are curled. 


Mine be these woods, these hills, these dales, 
Mine be the crystal stream, 

Like wild bird in these happy vales 
A happy heart I roam. 


?** గురుజాడలు 15 కవితలు 


The prince that was by me undone 
Lives in the cave below; 
His limbs would all be whole again 


In dozen moons or so. 


I tend him like a mother true 
Itis a joy to me; 
The holy saint of wonderous powers 


Says, "Gods have forgiven me." 


And when the prince is strong and whole 
And to his Raj shall he; 

My loved lord the king of kings 
Will come and live with me. 

And here beside this pleasant stream 
A home we'll build of straw; 

And bright blue-eyed and rosy-smiled 
Shall creepers deck it ah!. 


And here relieved from worldly cares 
His easy head shall rest; 
Though spurred by fate from faith it's strayed 


Upon this dear breast. 


And in the noon the gentle winds, 
Shall make us flower beds meet, 
And little fawns with fishy eyes 


Shall frolic at our feet. 


?** గురుజాడలు 16 కవితలు 


As oft I pass the twilight lake 
I spy the naiad fair; 
Like lightning over the dark-blue skies 


She sinks her then and there. 


But I shall hide behind some brake 
When moon is shining bright, 

When she to ripples walks the lake 
With tread so airy light. 


Then half above the water's face 
The naiad glides along 
Planting among the furrowed waves 


Her lilies bright and young. 


(This poem was first printed in a Vizianagarm local journal "Indian Leisure Hour" in 
1883. Later it was published in Reis and Rayyet. (Sambha Chandra Mukherji's letter to 
the G.Venketesh Ramanaiah, dated 14.8.1883). The publishers of Unilit who retrieved 
the poem from Reis and Rayyet files and published in Unilit, "Homage to Gurajada" 
special issue, 1963 edition. Eds.) 


?** గురుజాడలు 17 కవితలు 


నీలగిరి పాటలు 


సుందరతర మీ Ho నగము 
రాగము, సురట, — తాళము, ఆది. 


పల్లవి 
సుందరతరమీ నీల నగము దీని। 
యందము హృదయానందకరము దీని। 
చందము హృదయానందకరము ॥ 
అనుపల్లవి 
నందన వన మిదె - PBS వింటివె। 
బృందారక ముని - బృంద సేవితము॥ 


చరణములు 

౧. ఎచ్చట జూచిన - బచ్చిక పట్టులు! 
పొద పొద రొదలిడు - పొలుపగు పిట్టలు! 
వింత వాసనలు - వీచెడు చెట్టులు! 
కుదురు రథ్యగల - కొలకుల గట్టులు॥। 


E నిచ్చలు నగముల - Sero Seer 
విచ్చలవిడి చను - నచ్చపు మొగుళుల। 
నచ్చరంగేరెడు - మచ్చెకంటు Oe 
మించు తీవలన - మించి చరింతురు ॥ 


3. పాద ఘట్టనకుం - eos చక్రములు! 
మంత్ర మహిమనగు - జంత్రపు రథములు! 


?** గురుజాడలు 18 


కవితలు 


పందెము వారెడు - పటుజవనాశ్వము। 
లందముగా నిట - (గందయి తోచును॥ 


౪. గట్టుల లోయలం - me diei 
మట్టి గోలెముల - మడువుల నడవుల; 
BBE విరియగ - వెల్లువలై విరు! 
లిక్షధన్వు PS - లక్షయమయ్యెను॥ 


A. తప్పక భృత్యుల - నెప్పుడు (బ్రోచెడి। 
యప్పలకొండయ - మాంబా దేవిని! 
నొప్పుగంబ్రోచుత - నప్పుర దమనుండు। 
మెప్పగు వరముల - విప్పుగంగురియుచు॥ 


?** గురుజాడలు 19 కవితలు 


ఊటి చోద్య మేమి చెపుదు 
రాగము, పంతువరాళి - తాళము, రూపకము 


పల్లవి 
ఊటి చోద్యమేమి చెపుదు - నువిద వింటివే। 
అను పల్లవి 
సాటియేది యూటి కెందు- 
స్వర్గమైన దీని క్రిందు. 
చరణములు 
౧. వాటమైన తటములందు-దోటలెంతొ సొంపు మీర 
గూటములను సౌధరాజి - కుదిరి మరయంగా। 
మాటు మణగి శివుని జటా - జూటమునను గంగపగిది। 
కోటి హప్రదములందు జలము - కొమరి యమరి యుండును॥ 


2. పండు వెన్నెలచటి పవలు - పావకుండు రాత్రులందు! 
దండ నుండి యింట Dod - దయను బ్రోవంగ। 
నెండ దాడి కోడి సీతు - కొండ వట్టెనేమె యనంగ। 
నిండు కొలువు హేమంత - ముండి యిచట వెలసెను॥ 


౩. వెన్నునిసిగ నమరియున్న - వేల్పు తరువు విరుల మాట్మి 
సన్న సన్న వెండి మబ్బు - dob vobi 
మిన్ను బూయ సంజకాండు - మేళవించు రంగు లనగ। 
వన్నె వన్నె పూలగములు - వనముం (గ్రమ్మి మెరయును॥ 


౪ వెండి కొండ దొరను ee - వేట్మమీరం జేయు నప్పల। 
కొండయాంబాధిరాజ్ణి - కొలువు మహిమను। 
దండి నీల నగము కనుల - పండువగను జూడగలిగె 1 
రండు చెలియలార నేడు - పండెను మన సుకృత మెల్ల! 


?** గురుజాడలు 20 కవితలు 


ఉమాపతి యర్చన. 


రాగము, BSD - తాళము, చాపు, మిశ్రజాతి. 


పల్లవి 
ఉదకమండలమున - నుమాపతి యర్భన ! 
కోటి గుణితమై - కోరిక లీడేర్చును i 
అనుపల్లవి 
వెల్లనౌ మబ్బులు - విరిసి వెన్నెల mobi 
వెండి కొండని సురలు - వేట్కతో chi 
చరణములు 
కర్పూర తరువులు - కంబములై S% 
మిన్ను పందిరింబోల - మించు దివ్వెలుగాం 
బచ్చేల హసియించు - పచ్చికపై Dod 
లచ్చేర లిడు (ముగ్గు - టచ్చున వెలయంగ॥ 


దేవదారు తరులు - దివ్య గంధము లీన। 
యక్ష గానము మీటి - పక్షులు పలుక। 
రసితమల్లదె శంఖ - రావమై చెలంగంగ। 

దీవ లేమలు పూలు - తిరముగం గురియంగ॥ 


ఆ(శిత వరదుం- Godse రమణుండు। 
బాలచంద్రమౌళి - భక్తికి నెదమెచ్చి! 


రాజరాజపుత్రి - రాజ్ఞి నప్పలకొండ। 


యాంబం బ్రోచుంగాత - SOS సౌఖ్యము లిచ్చి॥ 


?** గురుజాడలు 21 


కవితలు 


నాటి మాట 
రాగము, అఠాణా - తాళము, రూపకము 


పల్లవి 
నాటి మాట మజిచుట యే 
నాటికైన sed వశమ॥। 
అనుపల్లవి 
బోటి ప్రాణ మీ వంటి, ము i 
మ్మాటికి నిను విడ SoG 


చరణములు 
౧. మాట మూట గట్టికొని। 
పాటిదప్పి తనుట నా పొర। 
పాటుగాక, మాటన 3i 
పాటిర నీ సాటి SS 


౨. (బ్రతుకు నందు లేని స్థిరత। 
వెతక నేల భాషయందు। 
నతుకు వేష భాష కోడు! 
నతివలదే తప్పుగాక॥। 


౩. సాటి లేదు నా కంటివా। 
మాట నిజము నేడు గంటి। 
సాటి కలదె నమ్మి భంగ 1 
పాటు పడిన పడంతి కెందు॥ 


v. మేటివైన నీ యెద మొగ। 
మాట మెటుల బాసె, SÉ 
మాటురా, నీ యోటు మాటె 
కోటి ధనము లిచ్చి కొందు॥ 


?** గురుజాడలు 22 కవితలు 


603959 మంత్రములు 


రాగము, శంకరాభరణము- తాళము, Spon. 


o. లేవొకో మంత్రములు-లేమగాం జేయ నిను! 
లావపుడు బయలు బడు నొక్కొ 
కావనుచు నీలాటి-కాంతునకుం జిక్కి నీ 
భావమున నలయికనుబడుదొ॥। 


2. మంచియును చెడ్డయును మానమును గనక పటు! 
వంచనను పరకాంత SAD 
యించుకయినను లోక-మెంచునని భీతిలక। 
కొంచెతన మూను టది SÉ 


3. మగండవై పగ తీర్చు-పగతుందవు గాక నిది! 
తగునటర తలపోయకుంట। 
మిగిలినది లేదు రింక మీద నిను నమ్మ m 
నగధరుని నమ్మెదను లేరా॥ 


?** గురుజాడలు 23 కవితలు 


చిత్తరువని చూడ 
రాగము, శంకరాభరణము- తాళము, మిశజాతి చాపు 


పల్లవి 
చిత్తరువని చూడం జిత్తము గొంటివి 1 
చిత్తజు నపరంజి - చిలుక యెవ్వతెవే ॥ 
అనుపల్లవి 
SHS నా Bro - వలరాజు వేండిన 1 
మత్తకాశిని నీదు - మనమైన నీగదె ॥ 


చరణములు 
o. ఇచ్చి పుచ్చుకొంట - యిలలోని మర్యాద i 
ముచ్చిలి మౌనము - మెచ్చుదు రటవే 1 
వచ్చి చూచినంత - వంచనం జేయుదె i 
పచ్చి దొంగతనము - పడతిరా పరువె 11 


౨. మనసులేని తనువు - మరి యేలనే నాకు 1 
చెనటి దీనింగూడ - చేకొనం గదవె 1 
వానికి బదు లొక్క - వాక్కునే Bcd 1 
మానిని యీపాటి - మన్నింపం Beys ॥ 


౩. విలువ చాలదన్న - విరివిల్తుపై నాన | 
కలుగు జన్మములం - గానుక కొనవె 1 
ఎలమి నానందేంద్రు- నేలిన వెన్నుండు | 
పలు తెజింగుల మేలు - పడతి నీ కిచ్చునె ॥ 


(ఈ ఆరు పాటలు “నీలగిరి పాటలు” అనే చిన్న వుస్తకంలోనివి. ఈ వుస్తకం 1907లో అచ్చయింది. 
రీవా మహారాణి exe కొందయాంబ 'అనుజ్ఞతో ఈ ఆరు Phen రాని ఆనంద గజవతి స్మృతికి 
అంకింతం చేశారు గురజాడ. ఈ పాటలను ఆయన Songs of the Blue Hills పేరుతో ఇంగ్లీషు 
లోకి అనువదించారు. తెలుగు ove B, ఇంగ్రీషు అనువాదం ఒకే వున్తకంగా అచ్చయ్యాయి. -సం॥) 


?** గురుజాడలు 24 కవితలు 


Songs of The Blue Hills 


Beautiful are the Blue Hills ! 


Chorus 
Beautiful are the Blue Hills, and 
Their beauty gladdens the heart. 
Verily this is the garden of the gods, and gods 
And sages love to roam here. 
Everywhere the eye meets expanses of green grass. Birds sing sweetly 


from every bush. The pine odours fill the air. Lovely drives sweep round 
limpid lakes. 


In the masses of clouds that love to haunt the gardens on the hill 
slopes, fish-eyed damsels flit about like lightnings. 


Wheels that speed under tread, cars that mock the powers of magic, 
and swift horses that race, move along in beauty. 


On ridges and in valleys, in lakes and in forests, and in pots and in 
glass houses, flowers grow everywhere in profusion. So the quivers of 
the god of love are inexhaustible here. 


May Siva, the Destroyer of the Puras, shower choice blessings on 
Appala Kondayamba Devi, who is kind to her servants. 


?** గురుజాడలు 25 కవితలు 


The Wonders of Ooty 


Chorus 


Listen, friend, how can I describe 
The wonders of Ooty? 
Ooty has no equal. 


Heaven itself is inferior. 


Beautiful gardens cover the gentle slopes of the hills, and palaces 
glitter on the peaks. Like Ganga on Siva's head, a hundred lakes nestle 
in the valleys. 


Here sunshine is mellow as moonlight, and at night, the fire god gives 
comfort in every home. Worsted by Summer on the plains, Winter has 
taken to these mountain fastnesses and holds sway here. 


Silver clouds rest on the peaks like Kalpa blossoms on the head of 
Krishna, and manyhued flowers spread over the hill sides and shine like 
colours mixed by Evening to paint the dome of heaven. 


Come, friends, our merit has attained fruition, and we are enabled to 
see the great Blue Hills by the kindness of the King's daughter Appala 
Kondayamba. 


?** గురుజాడలు 26 కవితలు 


Worship the Lord of Uma 


Chorus 


Worship the Lord of Uma on the Blue Hills and you acquire merit a 
thousandfold. 


White clouds envelop the peals and make moonlight - and gods take 


the Blue Hills for, the silver mountains and crowd with enthusiasm. 


They witness Nature's worship of Siva there. The tall eucalyptuses 
form columns and the sky the awning. Lightning serves for lights and 
flower beds in the midst of green grass look like ornamentation of the 


floor by wood-nymphs in coloured powders. 


The pines waft divine odours, and the birds sing as never nymphs 
sang. The thunder serves as the music of the conchshell and creeper 


damsels shed flowers. 


May the Lord of Ambika who wears the moon-crescent as a crest- 
jewel save Maharani Appala Kondayamba, daughter of the great king, 
pleased with her devotion. 


?** గురుజాడలు 27 కవితలు 


(He): 


(She): 


(He): 


That Word of Long Ago! 


Chorus 
Can I forget your forgetting 
That word of long ago? 
You said I was your life. 
You promised never to part. 


To treasure a word and to task you with unfaith is my fault. Of 


what count is a word to a great one like you? 


Why should one seek in a word stability which one misses in 
Life? Women are to blame who turn thralls to words and ways 


that are not of the man. 


You said I had no equal. I now realise the truth of it. Where will 


one find another woman like me who trusted and suffered ! 


How has compassion left the breast of a great one like you? 
Come to me but once and I will buy even your false word for a 


crore of gold. 


(We supplied the words He and She for clarity. Eds.) 


?** గురుజాడలు 28 కవితలు 


Is there no Magic ? 


Is there no magic that will transform you into a woman? Would then 
your courage become plain? Would you, entangled in the wiles of a lord 


like you, suffer pangs of the heart? 


Not to consider good and bad, and honour, and to take to another 
man's wife, not to heed the talk of the world, and to grow little — was that 


wise? 


Are you a foeman of a previous birth born as a husband to be re- 


venged ! Not too late. I shall not trust you, hereafter I shall trust in God! 


?** గురుజాడలు 29 కవితలు 


I Took You for a Picture ! 


Chorus 
I took you for a picture and looked. 
You stole my heart. 
Who may you be, 
O gold parrot of the god of love? 


If I pray to him will he send you to me? Beautiful one, at least give 


me your heart. 


To give and take is the rule of the world. Do the wise approve of 
stealth and silence? Is one to be cheated for going and seeing? Is open 


robbery a credit ? 


What do I want with a body devoid of mind? So take that also. In 
return for both I crave but a word. Oh, fair one, you may concede this 


much. 


If you think the price small, I present to you lives to come, and I call 
the god of love to witness. May Vishnu who ruled the heart of Prince 


Anandaraja bless you ! 


?** గురుజాడలు 30 కవితలు 


ముత్యాల సరములు 


గుత్తునా ముత్యాల సరములు 
కూర్చుకొని BBS మాటల, 

కొత్త పాతల మేలు కలయిక 
క్రొమ్మెరుంగులు జిమ్మగా. 


మెచ్చనంటా వీవు; నీ విక 
మెచ్చకుంటే మించిపాయెను; 
కొయ్యబొమ్మలె మెచ్చు కళ్ళకు 
కోమలుల సౌరెక్కునా? 


తూర్పు బలబల తెల్లవారెను, 
తోకచుక్కయు వేగుచుక్కయు, 
atone వేవెల్లు కొలువుకు 
వెడలి మెరసిరి మిన్ను వీధిని. 


వెలుగు నీటను గుంకె చుక్కలు; 
చదల చీకటి కదలబారెను; 
యెక్కడనొ వొక చెట్టుమాటున 
నొక్క కోకిల పలుకసాగెను. 


మేలుకొలుపులు కోడికూసెను; 
విరులు కన్నులువిచ్చి చూసెను; 
ఉండి, ఉడిగియు, ఆకులాడగ, 
కొసరెనోయన గాలివీచెను. 


పట్టమున పదినాళులుంటిని 
కార్యవశమున పోయి; యచ్చట 
Om సంస్మరణ ప్రవీణుల 


స 
సంగతుల మెలగి, 


?** గురుజాడలు 31 కవితలు 


యిల్లుజేరితి నాటి వేకువ; 
జేరి, ప్రేయసి నిదురలేపితి; 
“కంటివే” నేనంటి, “మింటను 
కాముబాణం బమరియున్నది.” 


తెలిసి, దిగ్గున లేచి, ప్రేయసి 
నన్నుగానక, మిన్నుగానక, 

కురులు సరులును కుదురుజేయుచు 
ఓరమోమిడ, బల్మితిన్‌. 


ధూమకేతువు కేతువనియో 
మోముచందురు డలిగి చూడడు? 
కేతువా యది? వేల్పులలనల 
కేలివెలితొగ కాంచుమా! 


అరుదుగా మిను చేప్పరంబున 
చొప్పుతెలియని వింత పొడమగ, 
చన్నకాలపు చిన్నబుద్దులు 

బెదరి యెంచిరి కీడుగా. 


అంతెకాని రవంతయైనను 
వంతనేగతి కూర్చనేర్చునె, 
నలువ నేరిమి కంతు యిదియన 
నింగితొడవయి Bws - 


కవుల కల్పన కలిమి నెన్నో 

వన్నె చిన్నెలు గాంచు వస్తువు 
లందు వెట్టీ పురాణ గాథలు 

నమ్మ జెల్లునె పండితుల్‌. 


కన్ను కానని వస్తుతత్వము 
కాంచ నేర్పరు లింగిరీజులు; 
కల్లనొల్లరు; వారి విద్యల 
కరచి సత్యము నరసితిన్‌. 


?** గురుజాడలు 32 కవితలు 


దూరబంధువు యితడు భూమికి, 
దారిబోవుచు చూడవచ్చెను- 
దబ్బ దెనుబది యేండ్ల కొక తరి 
నరుల కన్నుల Sos. 


తెగులు కిరవని కతల పన్నుచు 
దిగులు జెందు టదేటి కార్యము? 
తలతు నేనిది సంఘసంస్మర 


ణప్రయాణ పతాకగాన్‌. 


చూడు మునుమును మేటివారల 
మాటలనియెడి మంత్ర మహిమను 
జాతిబంధము లన్న గొలుసులు 
జారి, సంపద లుబ్బెడున్‌. 


యెల్ల లోకము వొక్క 0008, 
వర్ణ భేదము లెల్ల SB, 

వేల నెరుగని ప్రేమబంధము 
వేడుకలు కురియ. 


మతము లన్నియు మాసిపోవును, 
జ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును; 
అంత స్వర్గసుఖంబులన్నవి 
SD విలసిల్లున్‌ - 


మొన్న పట్టము నందు ప్రాజ్ఞులు 
మొట్ట మొదటిది మెట్టు యిది యని, 
పెట్టినా రొక విందు జాతుల 

జేర్చి వినవైతో? 


అంటి నేనిట్లంత ప్రియసఖి 

యేమి పలుకక యుండు యొక తరి, 
పిదప కన్నుల నీరు కారుచు 

పలికె నీ రీతిన్‌. 


?** గురుజాడలు 33 కవితలు 


వింటి, మీ పోకిళ్ళు వింటిని, 

కంట నిద్దుర కానకుంటిని; 

యీ చిన్న మనసును చిన్న బుచ్చుట 
యెన్నికని యోచించిరో? 


తోటి కోడలు దెప్పె, పోనీ; 
సాటివారోదార్చె, పోనీ; 
మాటలాడక చూచి నవ్వెడి 
మగువ కేమందున్‌. 


తోడు దొంగని అత్తగారికి 
తోచెనేమో యనుచు గుందితి; 
కాలగతియని మామలెంతో 
కలగ సిగ్గరినై. 


చాలునహ! మీ చాకచక్యము. 
చదువుకిదె కాబోలు ఫలితము! 
ఇంత యగునని పెద్దలెరిగిన 
యింగిలీషులు చెపుదురా? 


కోట పేటల నేలగలరని 
కోటి విద్యలు మీకు కరపిరి; 
పొట్ట కూటికి నేర్చు విద్యలు 
పుట్టకీట్లు కదల్చెనా? 


కట్టుకున్నది యేమి కానీ; 
పెట్టి పొయ్యక పోతె, పోనీ; 
కాంచి పెంచిన తల్లిదండ్రుల 
నైన కనవలదో? 


కలిసి మెసగిన యంత మాత్రనె 
కలుగబోదీ యైకమత్యము; 
మాల మాదిగ కన్నె నెవతెనా 
మరులుకొన రాదో? 


?** గురుజాడలు 34 కవితలు 


అనుచు కోపము నాపజాలక 
జీవితేశ్వరి సరులు నామై 

చేరచి SS క్రొమ్మెరుగు చాడ్పున 
మనసు వికలముగాన్‌. 


తూర్పు బల్లున తెల్లవారెను; 
తోకచుక్క యదృశ్యమాయెను; 
లోకమందలి మంచి చెడ్డలు 
లోకు లెరుగుదురా? 
('ఆంధ్రభారతి” 1910 జూలై) 


?** గురుజాడలు 35 కవితలు 


రాసులు 


మనలకీ పోరాట మిప్పుడు 
దేని గూరిచి కలిగె చెపుమా, 
మరచితిని.... నవ్వెద వదేలను? 
యేమి కారణమైన పోనీ ; 
వినుము, ....ధనములు - రెండు తెరగులు; 
ఒకటి మట్టిని పుట్టినది; వే 
రొకటి హృత్మమలంపు సౌరభ 
మ, దియు నిది యొక్కెడను కలుగుట 
యరుదు; సతులకు వేడ తగినది 
యెద్దియో? 
“మనసులో నీ కుండు 
ధనమన నొండు కలదే పసిడి 
గాకిని. ప్రాజ్ఞులకె కనికట్టు 
కనకము; చపల చిత్తల కన్ను 
చెదురుట చిత్రమా! తీవలకు 
తలిరుల తెరంగున, కాంచనము 
సింగార మందురు లలనలకు; 
కానిమ్ము; గాని, కమ్మని తావి 
(గమ్మెడి పుష్పనిచయము (rab 
కా? అది లేక మంకెన కెంపు, 
కాంతల యందము 

“పేమ కొరుకుకు 


?** గురుజాడలు 36 కవితలు 


8050? యెట్టిదది? నా వలను 
కలదో, లేదొ?” యను నొక వింత 
చూపును చూచెదవు- 

బంగరు 
మిసిమి మేనికి పసపు నలదితి; 
కురుల నలరుల నూనె నించితి; 
కాటుకను మెరుగిడితి చూడ్చికి; 
విడెము వింత హొరంగు గూర్చెను 
వాతెరకు; పలువరుస వెన్నెల 
లలమె; దానదానను, మురువు 
పెనగొనె, నేర్చి మెరసితి రూపు 
ప్రేమ పెంచక పెరుగునే? 

(bo - 
పెన్నిధి గాని, యింటను నేర్ప 
రీ కళ, ఒజ్జలెవ్వరు లేరు- 
శాస్త్రము లిందు గూరిచి sy 
మౌనము-నేను నేర్చితి భాగ్య 
వశమున, కవుల కృపగని, హృదయ 
Dox నించినాడను ప్రేమ 
యను రతనాల -కొమ్ము! 
తొడవులుగ నవి మేన దాల్చుట 
యెటుల నంటివో? తాల్చితదె, నా 
కంట చూడుము! సతుల సౌరను 
కమల వనముకు పతుల ప్రేమయె 
వే వెలుగు; ప్రేమ కలుగక (బ్రతుకు 
చీకటి” 

నా నేర్చు కొలదిది 
(ప్రేమ విద్దెకు వోనమాలివి,) 


?** గురుజాడలు 37 కవితలు 


యెదను నిల్పిన, మేలు చేకురు. 
“మరులు ప్రేమని మది దలంచకు; 
మరులు మరలును వయసు SS; 
మాయ, మర్మములేని నేస్తము 


మగువలకు మగవారి కొక్కటె 
బ్రతుకు సుకముకు రాజమార్గము- 
ప్రేమ నిచ్చిన, (పేమ వచ్చును - 
పేమ నిలిపిన, (పేమ నిలుచును- 
ఇంతియె- 

కాసు వీసము నివ్వ నొల్లక, 

కవిత పన్నితి నని తలంపకు; 
కాసులివె; నీ కంఠసీమను 

జేరి బంగరు వన్నె గాంచుత! 
మగడు వేల్పన పాతమాటది; 
ప్రాణమిత్రుడ నీకు నీ నెనెరు 
కలుగకనున్న, పేదను కలిగినను 
నా పదవి వేల్పుల రేని కెక్కడ? 


(ఆంధ్రభారతి 1910 ఆగస్టు) 


?** గురుజాడలు 38 కవితలు 


డామన్‌, 006902000 


వన్నె ౩క్కిరి డమను పితియసు 

లన్న యవనులు ముజ్జగంబుల 

మున్ను: వారల స్నేహ సంపద 
నెన్న సుకృతంబా ! 


ఒక్క నాడా సీమ జనపతి 

యక్కజంబగు కోప భరమున 

“వక్కలించుము డమను శిరమిని 
పలికె తలవరితోన్‌ ! 


చెక్కు చెదరక నిలిచి డమనుడు 

“నిక్మమే కద చావు నరునకు? 

యెక్క డెప్పుడు, యెటుల గూడిన 
SUE కాదా?” 


“మందు టన్నది బొందె మార్చుట, 
ముందు భవమున కలుగు విభవము 
నందజేయుటె కాదె, యేలిక! 

దండ మను మిషను ?" 


“కాని యింటికి పోయి యొక తరి 

కనుల జూచెద నాలు బిడ్డల; 

పనులు తీర్పుకు మరలి వత్తును 
యానతిండనియెన్‌ !” 


?** గురుజాడలు 39 కవితలు 


వింత HHH విస్మితుండై 

కొంత కరకరి తీరి నరపతి, 

“యింత యిట్టల మిడునె విద్య”ను 
DoS చిగురెత్తన్‌ ! 


అనియె నరపతి “యటులె కాని 
SÄD కొంచము విపుల మందురు; 
తనువు దాచను తగిన చోటులు 

కలవు యెటు జనినన్‌. 


“మించు చతురత మాట విరుపున 

యెంచి నాడవు చెడ్డ మంచని; 

పంచ ప్రాణము లందు ప్రేముడి 
పరచునే? చెపుమా? 


“ఆలు బిడ్డల చూతు నంటివి; 

ఆలకించిన వారి శోకము, 

తొలగు విద్యలు; తొలగు ధైర్యము 
తొలగు నీతైనన్‌ 


“కాన నీకై తనువు SBE 
వాని నొక్కని జూపి చననగు; 
మానవేశుని యాన తప్పిన 

మాయదే జగము?” 


లేచి పలికెను పితియసప్పుడు, 

“రాచ సింగమ! ఒడలి కొడ లిదె! 

వేచి యుంటిని బ్రతుకు ఫలముకు, 
దొరికె నీ నాటన్‌” ॥ 


?** గురుజాడలు 40 కవితలు 


“ఐన, చనుమనె” నవనిపతి, డా 

మనుడు కొంచము తలచి, యిట్లను 

“పనుపు, భటులను పనికి, యిప్పుడె 
పోవ నేనొల్లన్‌ !” 


వొకటి తలచును నరుడు మది; వే 
రొకటి తలచును బ్రహ్మ, వినమే? 
పోక, రాకల నడుమ నడ్డము 

లెన్ని తలపడునొ!” 


“పొమ్ము, పొమ్మ”నె రేడు, “పొమ్మిట 

రమ్ము, యీ నెల నిండు నంతకు; 

లెమ్ము, చాలదె యదను పో, రా. 
నడ్లు Ue." 


2 
కడలి నడుమను కలదు సేమా 
సనెడి ద్వీపము కవుల పుట్టిలు; 
వాడి లేదట యినుని వేడికి 

de వలికైనన్‌- 


బుతువు SES వింత రూపం 

బతుల శోభాభాజనంబై 

మతుల కొల్లల నాడు, స్వర్గం 
బేమొ యా సీమ? 


అందు నుండొక కొండ కోనను 

సుందరంబగు భవనరాజము; 

విందు కనులకు కడలి o» 
లీలలో లాడన్‌- 


?** గురుజాడలు 41 కవితలు 


పక్షముల నారింజ, ఆలివు 
వృక్ష షండము లుప్పతిల్లును; 
ద్రాక్షపందిరు Oo పంటలు 

సొంపు పచరింపన్‌ ! 


నవ్వులకు నెనరులకు 2B 
నివ్వటిల్లెను భవనరాజము; 
పువ్వులెత్తెను దాన నిలిచిన 

మొండు మనసైనన్‌ ! 


తదియ చంద్రుం 58 సోకెన్సు 

చదల విడబడి, యిరులు (బ్రాకెను; 

అదను కాంచిన రిక్నమూకలు 
అంతటను (HOSA ! 


చారు తరముగ పసిడి పమిదల 

బారు 86 వెలింగె జోతులు; 

వారి యంత్రము తళుకు ముత్తెపు 
సరులు విరజిమ్మెన్‌ 


అలరు జిగురుల తోరణావళి 

యలమి చుట్టెను జిలుగు కంబము 

లుల్ల మలరగ నాటపాటలు 
వుమ్మిరయి సెలగెన్‌. 


ఘుమ్ము, ఘుమ్మని కమ్మతావులు 
గ్రమ్మె ధూపము లాసవమ్ముల 
దుమ్ము రేగెను నాటి పండువ 

నిండు వేడుకతోన్‌ ! 


?** గురుజాడలు 42 కవితలు 


చుట్లలును, మిత్రులును, భ్రాతలు 
eo 
చుట్టు మూగుచు డమను SAAS 
“యెట్టి వింతలు తెచ్చినాడవు 
కలదు వేడ్క గనన్‌?” 


పలికె డామను “యిలను (3336 
పలు తెరంగుల జనుల గాంచితి, 
తెలియ JOB మర్శమెల్లను 

వారి విద్యలలో m 


“యెరుగ రాదని తొల్లి విబుధులు 

మరుగు పరచిన మంతనంబుల 

తిరుగుడులు మరలించితి, తీసితి 
రాళ రప్పలలోన్‌ |” 


“వింత నొక్కొక దాని కని, మును 
యింత కెక్కుడు లేద నుంటిని; 
వింత లన్నిటి వమ్ము జేసెడి 

వింత వినుడింకన్‌”- 


“ఒకటే” ఆయెను రెండు మూడులు 
“ఒకటే” ఆయెను కోటి సంఖ్యలు; 
పెక్కు లొకటిగ జూచువాడే 

ప్రాజ్ఞుడన వినమే?” 


“నేను, తానను భేదబుద్దిని 
రేని కాగ్రహ మొదవి డామను 
కాని వాడని తలచి ప్రాణము 
గోలు పొమ్మనియెన్‌.” 


?** గురుజాడలు 43 కవితలు 


“ఒక్క Do88 - 568 డామను 
వొకటి వొకటికి సమము కద? 3 
రొకడు నాకయి ప్రాణమిచ్చిన 

చాలదా యనియెన్‌.” 


“వింత రెండవ దిద్ది - నృపుడును, 
చింత వాపుచు SB యనియె, న 
నంతరము నే నిటకు వచ్చితి 

వింత కనగోరి -” 


“కాన, మీరల నెవ్వ డిప్పుడు, 
తాను, నేనను బుద్ది తలపక 
తనువు నాకై విడుచు వాదన 
పలుక డొకడైనన్‌.” 


“చింతవంతలు చిత్రితములై 

అంతకానగ నయ్యె మోముల 

“వింత యిదె!” యని పలికె డామను 
వికసితాననుడై” 


ఆట పాటలు అణగె నంతట; 
మాటు మణిగను భవనరాజము; 
చాటు మాటున చార జొచ్చిరి 
సఖులు చుట్టములున్‌. 


“కల్ల జెప్పితి!” ననియె డామను 

“యెల్లరెప్పటి యట్ల నలరుం 

డుల్లముల!” వారపుడు “కొనుమివె 
ప్రాణముల” నన్నన్‌. 


?** గురుజాడలు 44 కవితలు 


పంజరమ్ముల నున్న పిట్టలు 

మంజులారణ్యములు మరచెను; 

శింజితములౌ కాలి గొలుసులు 
శిక్షయని మరచెన్‌” 


“దారిపోయే వారికొక్కటి 

కారవాసర కల్పనాయెను; 

దారి కాదిది దరి యటంచును 
తలచుటొక వింత” 

అనుచు, డామను డాసవమ్ముల 

నాని పాడ దొడంగి మించెను; 

కాని పండువ నందు కొండొక 
కలక కన నయ్యెన్‌- 


3 
యెల్లి పున్న మనంగ పితియసు 
యిల్లు నందొక విందు మిత్రుల 
కెల్ల నాయెను, పితియసప్పుడు 
SB) నీ DABS ! 


“తెలియు వాడన నొక్కడే భువి; 

తెలుపు వాడన నొక్కడే భువి; 

పలు తెరంగుల సద్దుణాళికి 
పట్టు S808.” 


కనియు, నేర్చుట, వాని S3; 

వినియు నేర్చుట, వాని వలనే; 

అనగవలెనా, అతడు డామను 
డన్న మాటొకటి? 


?** గురుజాడలు 45 కవితలు 


లోకమందభిమాన ముంచియొ! 
నాకు యశ మొనగూర్చ నెంచియొ, 
నాకపతి, నా మిత్రు డామను 

రాక SESS!” 


“బతికి, చచ్చియు ప్రజల sist 

[OB గూర్చునొ, వాడె ధన్యుడు; 

(బ్రతికి డామను ప్రజల నేలును; 
చచ్చి, నేనొకడన్‌.” 


“మందుటన్నది బొందె మార్చుట; 

ముందు భవమున కల్లు విభవము 

నంద, ప్రాజ్ఞుడు వగవ జెల్లునె 
Bap” యనియెన్‌ ! 


“చదివి చెడితివి చాలున” నె నొక 

“SEB యశమ”ని బలికె నొక్కం 

“డదునునకు డామనుడు రాడా 
యనియె నొక్కరుడున్‌. 


అంత పితియసు కాంత పలికెను 

కొంత గద్దదికంబు తోపగ, 

“ఇంత వరకును ధైర్యమూనితి 
మాట నమ్మికచే.” 


వచ్చువాడయితేను డమనుడు 

వచ్చు నింతకె; చావు కోసము 

యిచ్చగించుచు తానె వచ్చునె 
పిచ్చి వాడైనన్‌ ! 


?** గురుజాడలు 46 కవితలు 


“వత్తునన్నను, వారి వారలు 
మొత్తమై, తా మడద్దుపడరే? 
పొత్తులన్నవి సంపదలకే; 

ఆపదల కగునే ? 


వాని నను టే లింత? పతి తన 
చాన Sods, బలగ మెంచక 
తనువుమిత్రున కోడుటన్నది 
తగవ? యది చెపుడా 


“కష్ట సుఖముల కలిసి కుడుచుచు, 
గోష్టి ప్రాణంబంచు నెంచుచు, 
ఇష్టవర్తన నున్న చానను, 
బాయుటొక మహిమా?” 


“Doce, Sexo నిక్నమౌటను 
యెందు, యెప్పుడదైన నొకటని; 
యెందరో కల రనెడు వారలు 

లేరు చనువారల్‌ ! 


“చదువు వారికి Sh భ్రాంతులు 
మెదడు కెక్కిన పాయ వందురు; 
అదును లేదే దేనికైనను 

అంద రెరుగనిదే? 


“పండ గలదని కాయ కుడుతురె? 

తిండి యెల్లిది నేడు తిందురె? 

అండ మందున చిలుక కలదని 
అరచి జీరెదరే?” 


?** గురుజాడలు 47 కవితలు 


బతకవలసిన కాల ముండగ 

బతుక నొల్లమి కంటె పుట్టునె 

బతుకు దునిమిన బతుకు భారము 
పాయదే చెపుడా! 


అది యటుండగ డమనుపై పగ 

మది దలంచిన మానవేశుడు 

బదులుగా గొనె పాప మెరుగని 
ప్రాణి నేలనొకో? 


“నరుని చావే కాంక్ష్య మేనియు 

నరపతికి, నరులెంద రనుదిన 

మరుగు వారలు యముని పురమున 
కంత తనియడొకో?” 


“తప్పు వొక యెడ దండ మొక యెడ 
వొప్పెయని; నరపతికి దోచిన 
వప్పగించెద నాదు ప్రాణము 

డమను క”ిన్నంతన్‌. 


నీడ వెలువడి నిలిచె ముందట 

వేడ్క మోమున వెల్లివిరియగ 

“వీడె డమనుం”డంచు నందరు 
విసయము Bods ! 


“ఆ మహామతి; అంత వేరొక 

యమిత విక్రము డతని కెదురై 

“డమన | బతుకుము బతుకు మనె; 
“BK” నిరి పలువురటన్‌ ! 


?** గురుజాడలు 48 కవితలు 


పలికె నరపతి “మిత్ర భావము 

సలుపు డిక నీ సఖుడు నీవును; 

అలఘు రాజ్యము ప్రేమ సంపద 
కలతి యని దలతున్‌” 


“విద్య లందలి మాయ మర్మము 

దిద్ది చెప్పిందబల Boys; 

విద్య SHAD ప్రేమ భరమును 
వింతగా చూపెన్‌.” 


వినగ తగినది వింటి నిచ్చట; 

కనగ తగినది కాంచినాదను; 

మనుజు లిద్దరు మగువ యొక్కతె 
మాన్యు లీ జగతిన్‌.” 


(ఆంధ్రభారతి? 1910 సెప్టెంబరు) 


?** గురుజాడలు 49 కవితలు 


లవణరాజు కల 


నిండు కొలువున లవణుడను రా 

e»oG, జాలికు దొకడు దరిజని, 

దండిన్భప! వొకగండు గారడి 
కలదు కనుమనియెన్‌ 


అల్లపించ్చము నెత్తినంతనె 
వెల్లగుట్టం బొకటి యంచేల 


పల్లటీల్పస నొడయు నుల్లము 
కొల్లగొని వచ్చెన్‌ 


వచ్చి నిలిచిన వారువంబును 

యచ్చెరువుపైకొన్న చూపున 

మెచ్చ మేరలు గనకచూసెడి 
నృపుని కతడనియెన్‌ 


“ఉత్తమాశ్వంబిది సర్వేశ్వర! 

చిత్రగతులను సత్వజవముల 

చిత్తమలరించేని జనుమిక 
మనసుగలచోట్లన్‌” 


చూపుదక్కగ చేష్టలుడిగెను 

చూపరులు వెరగంద నృపునకుు; 

యేపుచెడి, వొకకొంత తడవున 
కెరిగి, నలుగడలన్‌ 


?** గురుజాడలు 50 కవితలు 


కలయజూ సెను,కల్లనిజములు 
కలకజెందిన మనసులోపల 
మెల్లమెల్లన పూర్వజ్ఞానం 
బల్లుకొని పొడమ ! 
“యేడి జాలకు దేది యశ్వం 
బేడు లెన్నో గడిచె” ననె HH 
“డేడు నిమిషము లేవి ప్రభువా!” 
యనిరి తనభృత్యుల్‌! 


కలదు లేదను రెండు భ్రాంతుల 

కలయగూర్చుకు బుద్ది బలమున 

కాలమహిమకు వెరగుజెందుచు 
లవణుడిట్లనియెన్‌ 


ఏడు నిమిషము లేడులాయెనొ? 

యేడు నిమిషములందు యిమిడెనొ 

యేడులెన్నో? యింతలంతలు 
చింత చేయునొకో! 


యెక్మెనట వొక మాయగుజ్బ్జం 
బొక్క నరపతి మనసు నిలవక; 
యెక్క్మినంతనె పరవశంబై 

యెగసె నది యెటకో! 


కన్ను మిన్నును కనని జవమున 

కాననంబులు గడిచి యెన్నో 

యెన్న జీవం బొక్క టేనియు 
లేని మరుభూమిన్‌ 


?** గురుజాడలు 51 కవితలు 


మట్టి SS, $0589 జీవం 

బట్ట్లు, యిరులును మరులు వేళకు 

తుట్టతుద కొక గున్న యడవిని 
బట్టి, గమనంబున్‌ 


మందగించిన, మానవేంద్రుం 

డందుకొనె నొక కొమ్మ నల్లుకు 

కిందు (888 తీవ; repaso 
ముందువలె VSB! 


అడుగు పుడమిని SAD నంతనె, 

ac యుంటను నిదుర పాలై 

ఒడలు తెలియక వ్రాలి నరపతి 
చాగె మృతునట్లన్‌. 


పిదప జన్మాంతరము తెరగున 
నిదుర జారినవేళ కన్నుల 
యెదట వెలసెను వింతలోకము 


Dow కెంజాయన్‌! 


“వెలుగు నీడలు కనుల కింపై 

మెలగి చెలగెడు నాకసంబున 

వ్రేలు మబ్బుల యంచులంటను 
SAS రత్నరుచుల్‌. 


పారె పక్షులు పౌంజు పౌంజుల; 

జీరె కోయిల లొకటి వొకటిని; 

దూరి గూడుల బాసలాడెను 
పిట్ట లెల్లెడలన్‌! 


?** గురుజాడలు 52 కవితలు 


గగనరాజ్యము (గమ్ము వేడుక 

మగటిమిని తన కళలు గూర్చుచు, 

పగలు వెన్నున దన్ని సోముడు 
పైనమై వెడలెన్‌ ! 


తాడివనములు తూర్పు కొండను 

గొడుగు లెత్తెను, చామరంబులు 

నడిపె జీలుగులుడుగణంబులు 
దవ్వులను నిలిచెన్‌! 


చల్ల గాలులు సాగి యలలుగ 

జల్లు జల్లున రాల్చి పూవుల; 

ఉల్ల మలరెను; ఆక లొక్కటె 
atass నడరెన్‌! 


అంత చెవులకు దవ్వు దవ్వల 

వింత గానం బొకటి సోకెను; 

సోకినంతనె పూర్వవాసన 
పిలిచి నట్లాయెన్‌ ! 


మరిచె WSO; మరలె నిడుములు; 

పరవశుండై నృపతి, గానము 

దరియ, గాంచెను శ్యామలాంగిని 
నొక్క జవ్వనినిన్‌. 


అర మొగిడ్చిన కన్నుగవతో, 

చెదరి యాడెడి ముంగురులతో, 

బెదురు యెరగని బింక మొప్పిన 
బెడగు నడకలతో, 


?** గురుజాడలు 53 కవితలు 


“కూటికడవను బుజముపై నిడు 
వాటమది యొక మురువు గులకగ 
పాట పాడెను, పాటలాధరి 

చెట్లు చామలకై ! 


పాట పాడెను, చెట్లుచామలు 

కోటి చెవులను గ్రోలి యలరగ; 

తాటి వనమున నాగి చంద్రుడు 
తాను చెవి యొగ్గన్‌. 


ఎవని గూరిచి పాట పాడెనా? 

BSA నామము ధన్యమాయునా? 

లవణుడను మాటొకటి నా చెవి 
తాకినట్లయ్యెన్‌! 


2 


మంచివలె నిది మాయమగు నని 

యెంచి, యించుక సంశయించక 

కించలన్నియు తొలగి వెంబడి 
వేడి యిట్లంటిన్‌. 


వినుము, కిన్నరి! నీకు దైవం 

బన్ని శుభములు - గూర్చు గావుత! 

నిన్న నుండియు నన్న మెరగని 
యాకలొక వంకన్‌! 


“అంతకన్నను అధికతర మొక 

వింత యాకలి మనసు గ్రాచెను; 

యింత అంతని చెప్ప నేరక 
యిట్లు వెంబడితిన్‌! 


?** గురుజాడలు 54 కవితలు 


అనగ కన్నియ, తిరిగి మెల్లన 

నన్ను కన్నులు విచ్చి చూసెను; 

పూర్ణ బ్రహ్మాండాధి రాజ్యము 
పూని నట్లయ్యెన్‌! 


చూసి, కన్నులుడించి, మది తల 

పోసి, మిన్నక తోవ సాగెను; 

ern బింకము బెడగునడకలు; 
ముగిసె గానంబున్‌! 


పండు వెన్నెల కుముదవనిపై 

నిండుగమ్మిన నీడ కైవడి 

NOB మోమున చింత యొకటి; 
మరల నేనంటిన్‌. 


“అన్న మిడుటా కొన్న వారల 

కెన్న సుకృత తమం బటంచును 

మున్ను పెద్దలు oO) రది ని 
వెరుగ కుండుదువే? 


“భృత్యునైతిని నీదుమూర్తికి; 

భృత్యునౌదును నీకు సుందరి! 

మృత్యుముఖమున నున్న భటునకు 
నన్న మీవలదో? 


చన్న బ్రతుకుల కొలిచి కుడిచిన 

తెన్ను మనసుకు కొంత తోచెడి; 

నిన్న AAG, నేడు రేపులు 
అన్యు నెట్లగుదున్‌? 


?** గురుజాడలు 55 కవితలు 


“మౌనమూనిన, మరల Kosa 

మది దలంపకు” మంటి; కన్నియ, 

గమన మించుక మందగించి 
శిరంబు వంచి యనెన్‌ 


“వన్నె మీరిన మేని పసతో 

కన్ను మణగెడి రత్నరుచితో, 

నన్ను తెలియక నాసచేసెద 
వయ్య! మాలిత నేన్‌, 


“అయ్యకోసము కూడు కొందును, 

ఇయ్యలే ననుమాట, హృదయము 

వ్రయ్య చేసెడు; నాదు భాగ్యము 
8:56 నేమందున్‌. 


3 
“అన్న పలుకు విసంపుభల్లము 
కన్నవాడయి మనసు దూసెను; 
కన్నె కన్నుల నీరు గమ్ముట కాంచి 
ఖిన్నుడనై,” 


కొన్ని నిమిషము లెన్ని యెన్నో 

కన్న విన్నవి ధర్మముల నే 

నెన్నుకొని, వొక పరమధర్మము 
నపుడు గనుగొంటిన్‌! 


మలినవృత్తులు మాలవారని 

కులము వేర్చిన బలియురొక దే 

శమున కొందరి వెలికిదోసిరి 
మలినమే, మాల. 


?** గురుజాడలు 56 కవితలు 


కులము లేదట వొక్క వేటున 

పసరముల హింసించు వారికి; 

కులము కలదట నరుల Sas 
క్రూర కర్ములకున్‌. 


మలినదేహుల మాల లనుచును, 
మలినచిత్తుల SOS కులముల 
నెల వొసంగిన వర్ణధర్మమ 

ధర్మ ధర్మంబే! 


అనెడు నిశ్చయ మాత్మ దోపగ 

వినుము, కన్నియ! యంటి cog, 

జనులు తెలియక పలుకు మాటకు 
జనదు వగవంగన్‌. 


“మంచి చెద్దలు మనుజు లందున, 

యించి చూడగ, Bog కులములు; 

మంచి యన్నది, మాలయెతే, 
మాల నే అగుదున్‌! 


“తెలివి యొలికెడి తేట కన్నులు 
మురువు గులికెడి ముద్దు మోమును 
వేల్పు చేడియలైన నేరని 

గాన మాధురియున్‌, 


“చిత్తరవులందైన గనని ప 
విత్రరూపపు సౌష్టవంబును, 
ఉత్తమోత్తమ జాతిలక్షణ 

యుక్తి సంపదయున్‌. 


?** గురుజాడలు 57 కవితలు 


“మాల యనువారున్న వారల 

మందబుద్ధికి వగవవలె; తన 

యందు లేని కొరంత కలదని 
వగవగానేలా?” 


“నమ్ము నేనను మాట తెరవ! భ 

యమ్ము వాయుము; కూటినిడి చే 

కొమ్మునా హృదయంపు రాజ్యము 
నిస్సపత్నముగాన్‌.” 


వినియె Oar విసయంబులు 

ఆననంబున పొడమి పోరగ 

కనుల నెత్తుచు, డించుచును నను 
కాంత యిటు బలికెన్‌. 


“తండ్రి కోసము తెచ్చు కూటిని 

BoGS యొరు Sty లిత్తును? 

పెండగ్లియాడిన- పెనిమిటొకనికి 
పెట్ట ధర్మంబౌ! 


SEQ ఆయెను; తల్లడిల్లుచు 

తండ్రి నాకై యెదురు చూసును” 

అనుచు నన్ను తొలంగు భావము 
అతివ అగుపరచన్‌. 


కరము బట్టి యురంబు యురమున 
జేర్చి, ముద్దిడి కురులు దువ్వితి; 
Q 
తాళవనమును వెడలి చంద్రుడు 
పక్కునను Sasa! 


?** గురుజాడలు 58 కవితలు 


“ఆడబోయిన తీర్ధ మెదురై 

వేడబోయిన వరము వచ్చెను; 

పెండ్లి యాడెద చంద్రు సాక్షిగ 
పెట్టు కూడంటి”న్‌. 


మున్ను Sexe» వెన్ను చేతను 

గొన్న యమృతము కన్న రుచులను 

చెన్ను మీరెను కూడు, కన్నియ 
చేత నిడినంతన్‌ ! 


4 
SAIS యల్లుండ!” నీకై 
వేచియుంటిని యింతకాలము; 
యిచ్చితిని, చేకొమ్ము కూతులు 
ప్రాణమది నాకున్‌. 


“వచ్చితిమి Go నుండొ” అటబో 
నిచ్చ మెండై యుండు మనమున; 
పసిడి గొలుసులు, బిడ్డ నాకై 

పట్టి నన్నుంచెన్‌! 


“ఇహము లోపలి మంచి యంతయు 

యిమిడి యున్నది దీని ఆత్మను; 

ముక్తికాంతై తుదకు నీ కిది 
ముందుగతి చూపున్‌! 


“కరపినాదను పరము మరవక 

యిహము నందున మనెడు మర్మము! 

కోటితపముల పుణ్యఫల మిది 
కొమ్ము నీకి స్పిన్‌! 


?** గురుజాడలు 59 కవితలు 


“మాలనైనను మలినవృత్తులు 

మానుకుంటిని గురువు దయచే; 

పొలములోపల పశుల మేపుచు 
పొట్ట పోషింతున్‌. 


మలినవృత్తులు మాని, మాలల 

వలస తెచ్చితి యీ వనాంతము; 

పల్లె కలదిట; ప్రాజ్ఞు లందలి 
ప్రజలు మావారల్‌! 


పాడిపంటలు గలవు, తామర 

తంపరలు మా పశులమందలు; 

జంతుహింసను చేయనొల్లము; 
భూతదయ మతము! 


కాని మనుజుని బుద్ధి లోపల 
కలవు, తన మే లొరుల కీడును 
తలచు వృత్తులు; కానబోయిన 
కలచు నెవ్వారిన్‌. 
మాన్పగలిగితి కత్తికోతలు; 
మాన్సవశమే; మాటకోతలు? 
కత్తి చంపును; మాట వాతలు 
మాన వేనాడున్‌ !” 


నాటునను గలయట్టి యిడుములు 

కాటి యందును కలవు; ఓరిమి 

యేటికైనను మందు; కలిగిన 
కలుగు సౌఖ్యంబుల్‌.” 


?** గురుజాడలు 60 కవితలు 


“యేలుకొను డొండొరుల; సిరులకు 

మిట్టి పడకుడు; కీడు మూడిన 

నాడు కుంగకు డొరుల మేలుకు 
పాటుపడు డెపుడున్‌.” 


అనుచు పలికెను వేదవాక్కులు 

మమ్ము చేతులుబట్టి కన్నియ 

తండ్రి తొల్లిటి బుషి యితండని 
తోచ చిత్తమునన్‌! 


పండు గెడ్డము; నిండుకన్నుల 

నింద శాంతరసంబు; పలుకుల 

కదలి గాంభీర్యంబు, యొడలిని 
దివ్యతేజంబున్‌ ! 


కలిగి కూచునె రాజబుషివలె 

రావికిందను రచ్చశిలపై 

కొమ్మలను జొరి చంద్రకాంతులు 
మేన చెదరంగన్‌! 


అంత నుందియు కొన్నిపంటలు 

కాంతతో నట స్వర్గసౌఖ్యము 

లొంది మంటిని; చక్రవర్తుల 
కొమరులను కంటిన్‌ ! 


చిత్త మా కొమరులను తగులుట 

కొత్త శృంఖల యంచు మామ ని 

వృత్తిమార్గముపట్టి, దేహము 
వాసె యోగమునన్‌! 


?** గురుజాడలు 61 కవితలు 


పలైలోపల దొమ్ములాటలు 


e 


అల్లుకొనె, ఆనాట నుండియు 


e^ 


యొల్లవారలు పెదలగుటకు 


m Q 


యించిచూడంగన్‌! 


సన్నగిల్లైను సాగు పొలమున; 

వున్న దెల్లను తిన్న పిమ్మట 

తినిరి పెంచిన పశుల చంపుకు; 
అవియు కడతేరన్‌ ! 


చెల్లచెదురై పరచిరందరు 

యెల్లదిశలను, పరచు ముందర 

కొల్లకొని రేనున్న పొలమును 
పండి మేముండన్‌! 


తెల్లవారిననుండి మేమును 

పిల్లలము పడ్డట్టి పాటులు 

రుల్లుమనియెడు నొడలుతలచిన 
చాల, చెప్పంగన్‌! 


“అడవియందలి కాయకసురులు 

కుడవనేరక బడలె బిడ్డలు; 

అడవి ద్రిమ్మరి కడకు ప్రాణము 
చేరి నేనుంటిన్‌! 


“పాణసఖి నను పిలిచియప్పుడు 

పలికె స్మితముఖీయై వినుండిక 

చేయు కార్యములేదు; చెలైను 
ముందు గనవలయున్‌. 


?** గురుజాడలు 62 కవితలు 


“కడకుజేరితి మీ భవంబున; 
తడవులేదిక; మనసు తిప్పుకు 
గడగవలె రాబోవు భవమున 


జ్ఞానసంపదకై. 
$. 2 


“కష్టసుఖముల తీరు Bx) న 

దృష్టములు - మన సత్యవర్తన 

కాచుగావుత, కావగలిగిన 
కన్న పసివాండ్రన్‌. 


“చింతయుడుగుడు - చితిని జొత్తము 

యింతకన్నను భాగ్యమున్నదె! 

అంతమున మతియెట్టులుండునొ 
అట్టిగతి Kes. 


“కలుగు భవములు కూడ నీతో 

కలిసి గడుపుచు ముక్తి జెందెద- 

కలదె నీ ప్రణయాతిరేకము 
కన్న సద్దతియున్‌?” 


అనుడు, చింతలు వాసి, కైకై 
జేర్చి జొచ్చితి మపుడు చితి” 


?** గురుజాడలు 63 కవితలు 


5 
పలికె నిట్టుల పలు విషాద స 
మాకులేక్షణు డగుచు లవణుడు, 
“కలగవల దిది మాయ సర్వం” 


బనిరి SHES. 


లవణు డనియెను, బొమలు ముడివడ, 

“కలగ వలదట! కల్ల యిది యట! 

కలిగి నది లేదన్న యంతనె 
తొలగునట వేధల్‌!.” 


“పుస్తకంబులలోని మాటలు 
విస్తరించుచు, ననుభవమ్ముల 
తత్వమెరగక, శుకములగుదురు 


వొట్టి శాస్త్రజ్ఞుల్‌!. 


“యెప్పటికి అనుభూత మెద్దియొ 

అప్పటికి యది నిక్కువంబే- 

యెప్పుడో లోకంబు Sor 
ననుట యిపుడెట్లో?” 


“చిత్తమందున కీలితములై 

నిత్యఖేదము నిచ్చు తలపుల 

నెత్తివైచును -లేరె! హా! యిది 
చెప్పగల ప్రాజ్ఞుల్‌? 


“DHSS ఆ మాయదేశం 
బెక్కడుందురు నాదుబిడ్డలు? 
ఒక్కరైనను జూపలేరే 

నాదు ప్రాణసఖిన్‌?” 


?** గురుజాడలు 64 కవితలు 


నృపుడు యిట్లని శోక భార 

మ్మాపుకొన శక్యమ్ముగా కిరు 

కేల కన్నులు మూసి, చింతా 
మగ్చుడై యుండెన్‌ 


అంత దుర్గద్వారసీమను 
వింత కలకల వినగ నయ్యెను; 
చెంత ద్వారకు డేగి నృపునకు 
BS) “నొక మునియున్‌.” 


వారువముపై నొక్క కన్నియ 

వచ్చి నిలిచిరి ద్వారసీమను.” 

“చెచ్చెరను తెమ్మ”నియె నరపతి 
నోట మాటుండన్‌!. 


జొచ్చె నాస్థానాంగణం బపు 
డప్పరాకృతి వొక్క కన్నియ; 
అచ్చ వర్ణపుటశ్వరాజం 

బొక్క తాపసుడున్‌!. 


పలికె తాపసు డతుల సౌఖ్యం 
బధిప! నీ కౌగాక: యవనుడు, 
సింధుదేశాధిపుడు, పితృసఖు 


oo కానుకగా. 


తనదు గాదిలి పట్టి, యాయమ 

వినయ విద్యా సద్దుణాన్విత; 

&bo 3 నెయ్యంబు; నీ గుణ 
సంపదకు నలరెన్‌.” 


?** గురుజాడలు 65 కవితలు 


“పంపె నీకీ యశ్వరాజం 

బెందు లే దిద్దానికీ”డనె- 

చెవిని మాటలు సోకి సోకక 
లవణు Go 


జూచె, స్మయ హర్షాత్రిరేకము 

లాత్మ పెనగొన; GH, చేకొని 

“వచ్చితివ, నా ప్రాణ సఖి” యని 
గద్దియను Sol 


(ఆంధ్రభారతి, 1911 నవంబరు) 


?** గురుజాడలు 66 కవితలు 


ముత్యాల సరము 


వెల్లువగ నారోగ్య సంపద, 
లుల్ల మలరుచు నిచ్చుగావుత 
తల్లి భారతమాత పంచమ 
జార్జి కెల్లపుడున్‌. 
emo సమ్రాట్బాసనంబుల, 
జాజి పూవుల దండ మాడ్మిని 
రాజ రాజులు శిరములందున 
దాల్చి మనవలయున్‌. 


మర్మ మెరుగని ధర్మ మనియెడి, 

నిర్మలంబగు నీతి పథమున 

పేర్మి ప్రజలను మలచు నేర్పరి 
జార్జి మనవలయున్‌. 


భరతఖండం బెన్న ROCKI, 

నిరత శాంతి నొసంగి విద్యల 

నెరయ నించిన యాంగిలేయుల, 
రేడు మనవలయున్‌. 

కొల్లబోతగ జంపి do, 

ఢిల్లి, పట్టము గట్టు బలిమిని 

తొల్లి నల్లని దేవుడొక్కడ 


రు “గ 


జాత శత్రునకున్‌. 


?** గురుజాడలు 67 కవితలు 


తెల్లవారలు నీతి నిపుణులు, 
ఢిల్లి పట్టము గట్టి రిపుడే 
కల్ల యెరుగని జారద్దిరేని, 


ey e 


కజాత శత్రునకున్‌. 


నల్లవాడును తెల్లవాడును 
నెల్ల శుభములగూర్చు nad 
తల్లి మేరీ మహారాజికి 

జార్జి నరపతికిన్‌. 


1912 డిశంబరు మాసాంతంలో వంచమ ano కలకత్తా నగరం వన్తున్న సందర్భంలో రాజ 
రాజుకు బవహూకరించడానికి, “రీవారాణి అప్పారావుతో 32) రాయించిన గేయం” ఇది. 
1929లో గురజాడ రామదాను ముద్రించిన ముత్యాల నరము”లో దీన్ని చేర్చారు. (క. వి. ఆర్‌. 
మహోదయం - 1969 ($8, వుట. 154) 


?** గురుజాడలు 68 కవితలు 


కన్యక 


తగటు బంగరు చీరె కట్టి 
నుదట కుంకుమ బొట్టు పెట్టి 


సొంపు పెంపారన్‌ 


తొగల కాంతులు కనులు పరపగ 

మించు తళుకులు నగలు నెరపగ 

నడక లంచకు నడలు కరపగ 
కన్నె పరతెంచెన్‌ 


రాజవీధిని. 


పసిడి కడవల పాలు పెరుగులు 

పళ్లెరమ్ముల పళ్లు పువ్వులు 

మోము లందున మొలక నవ్వులు 
చెలగ చెలికత్తెల్‌ 
వెంట నడిచిరి. 


అంత పట్టపు Ores? యెదురై 
మరుని వాడికి గుండె బెదురై 
యిట్లు తలపోసెన్‌ 


69 


కవితలు 


“జెర! చుక్కల నడుమ చందురు 

నట్లు వెలిగెడు కన్నె ముందర 

వన్నె కాంచిన నగరి సుందరు 
లంద రొక లెక్కా? 


“పట్టవలెగా దీని బలిమిన 
కొట్లవలెరా మరుని రాజ్యం 
eo 
కట్టవలెరా గండపెండెం 
రసిక మండలిలో” 
నాల నడుమను నట్టి వీధిని 
దుష్ట మంత్రులు తాను పెండెం 
గట్టి కన్నెను చుట్టి నరపతి 
eo eo 
పట్ట నుంకించెన్‌ 
మట్టి వచ్చిన దైవగతి కిక 
e e 
దైవమే గతి యని తలంచుక 
దిట్టతనమును బూని కన్నియ 
eo 
నెట్ట నిటు పలికెన్‌. 


“ముట్టబోకుడు, దేవకార్యం 

తీర్చి వచ్చెద, RES) పట్టం 

యేలు రాజువు, సెట్టి కూతర, 
నెటకు పోనేర్తున్‌” 


చుట్టములు తన చుట్టు నిలవగ 
భృత్యవర్గం కాచి కొలవగ 
సెట్టి కరములు మోడ్చి రాజుకు 
eo 
ఇట్లు 9950285. 


?** గురుజాడలు 70 కవితలు 


“పట్టమేలే రాజ! బలిమిని 

పట్టవలెనా? నీదు సొమ్మే 

కాద కన్నియ? నీవు కోరుట 
కన్న మరి కలదా 
వైశ్యజాతికి వన్నె” 


“గాని మన్నన జేసి మమ్ముల 

బంధువర్గం, కులం పెద్దల” 

ధర్మమన్నది అరసి కొంచెం 
దారి కనపడితే, 


“అగ్నిసాక్షిగ కన్ని గైకొని 

ఆదరించుము మమ్ము, కానుక 

లందుకొమ్మెం తంత వలసిన, 
మనుచు మాజాతిన్‌” 


నవ్వి హేళన నవ్వు, నరపతి 
SB, “నోహో! ధర్మ మార్గం 
పట్టమేలే రాచబిడ్డకు 
e G 
సెట్టి కరపడమా! 


“రాజు తలచిందేను ధర్మం 
రాజు చెప్పిందెల్ల శాస్త్రం 
రాజులకు పేరైన పద్ధతి 


కాద, గాంధర్వం?” 


“తడవు చెయ్యక తల్లడిల్లక 
నేడు రేపని గడువు పెట్టక, 
నెమ్మి గోరితివేని, కన్నియ 
నిమ్ము! 
లేకుంటే, పొమ్ము! 


?** గురుజాడలు 71 కవితలు 


"an, పిట్టను పట్టి విడుచున? 

SQ), యింటికి మరలి నడుచున, 

తెమ్ము కానుక లిమ్ము, నీవిటు 
వచ్చినందాకన్‌ 


కదల” నంతట సెట్టి పలికెను, 
“దేవకార్యం ముందు, ఆవల 
రాచకార్యం కాద, రాజా! 


శలవు నీవిస్తె - 


“యింటి దైవం వీరభద్రుడి 
దేవళానికి పోయి యిప్పుడె 
పళ్లెరం సాగించి వత్తును, 
పైని తమచిత్తం!” 
“మంచిదే, మరి నడువు, మేమును 
తోడ వత్తుము, దేవళంలో 
అగ్ని సాక్షిగ కన్యకను మే 
మందుకొన గలము.” 


2 
నాడు గుడిలో మండె గుండం 
మంట మింటని ముట్టి యాడగ, 
కన్న నరపతి గుండె దిగులై 
పట్టు విడ జొచ్చెన్‌ 


భక్తి పరవశ మైన మనసున 
దుర్గనప్పుడు కొలిచి, కన్యక, 


?** గురుజాడలు 72 కవితలు 


ముక్తి వేడుచు వూడ్చి నగలను 
శక్తి కర్పించెన్‌. 


దుర్గ కొలనున (MoS పిమ్మట 

రక్త గంధం రక్తమాల్యం 

దాల్చి గుండం చుట్టు నిలిచిన 
జనుల కిట్లనియెన్‌. 

“అన్న లారా తండ్రులారా 

ఆలకించం డొక్క విన్నప 

మాలు Qo కాసుకొనుటకు 
ఆశలేదొక్కొ 
కులము లోపల? 


“పట్టమేలే రాజు అయితే 
రాజు నేలే దైవ ముండడొ? 
పరువు నిలపను పౌరుషము మీ 
కేల కలగదొకా? 
“విద్య నేర్చినవాడు విప్రుడు 
వీర్య ముండిన వాడు క్షత్రియు 
డన్న పెద్దల ధర్మ పద్దతి 
మరచి, పదవులకై 
“ఆశ చేయక, కాసు వీసం 
కలిగి వుంటే చాలు ననుకొని, 
వీర్య మెరగక, విద్య SOS 
బుద్ధి మాలినచో 


“కలగవా యిక్కట్లు? మేల్ళొని, 

బుద్ధి బలమును బాహు బలమును 

పెంచి దైవము నందు భారం 
వుంచి, రాజులలో 


?** గురుజాడలు 73 కవితలు 


“రాజులై మనుడయ్య!” aed; 
కన్య నరపతి కప్పుడెదురై 
నాలుగడుగులు నడిచి ముందుకు 
పలికె నీ రీతిన్‌ 
“పట్టపగలే, నట్టివీధిని 


e 


పట్టబోరే జారచోరులు, 


e 


పట్టదలచితి DoS నీవొక 
పట్టమేలే రాజువట! 
“కండకావర మెక్కి నీవీ 
దుండగము తలపెట్టి నందుకు 
వుండడా వొక దైవమంటూ, 
వుండి వూర్మొనునా? 
“కులం పెద్దలు కూడి రదుగో! 
అగ్నిసాక్షికి అగ్ని అదుగో! 
కన్ను కోరిన కన్నె యిదుగో! 
జాల మేలొక్కో? 
“పట్టమేలే రాజువైతే 
పట్టు నన్నిపు” డనుచు కన్యక 
చుట్టి ముట్టిన మంట లోనికి 
మట్టి తా జనియెన్‌! 
పట్టమేలే రాజు గర్వం 
మట్టి గలిసెను, కోట పేటలు 
కూలి, నక్కల కాటపట్లె 
అమరె 
యెక్కడైతే కన్య, మానం 
కాచుకొనుటకు మంట గలిసెనా 
అక్కడొక్కటి లేచె సౌధము 
ఆకసము పొడుగై 


?** గురుజాడలు 74 కవితలు 


పట్టమేలే రాజు పోయెను, 

మట్టి కలిసెను కోట పేటలు, 

పదం పద్యం పట్టి నిలిచెను 
కీర్తులపకీర్తుల్‌.” 


(ఆంధ్రభారతి 1912 అక్టోబరు, 
“శశిలేఖ 1912 నవంబరు) 


?** గురుజాడలు 75 కవితలు 


మనిషి 


మనిషి చేసిన రాయి రప్పకి 

మహిమ కలదని సాగి మొక్కుతు 

మనుషులంటే రాయి రప్పల 
కన్న కనిష్టం 


గాను చూస్తా వేల, బేలా? 
Gic డెకడో దాగెనంటూ 
కొండ కోనల Shera 


వేలా? 


కన్ను తెరిచిన కానబడడో? 
మనిషి మాత్రుడి యందు లేడో? 
యెరిగి కోరిన కరిగి యీడో 
ముక్తి ? 
(కృష్ణాపత్రిక 1912 డిసెంబరు 14) 


?** గురుజాడలు 76 కవితలు 


దేశభక్తి 
దేశమును ప్రేమించుమన్నా 


1 
దేశమును ప్రేమించుమన్నా 
మంచి అన్నది పెంచుమన్నా! 
TI మాటలు SBD an 
eo eo లట 
18 మేల్‌ తలపెట్లవోయి. 
eo eo 
2 
పాడిపంటలు పొంగిపాల్లే 
దారిలో నువు పాటుపడవోయ్యి; 
తిండి కలిగితె కండ కలదోయి, 
కండ కలవాదేను మనిషోయి! 


3 
యీసురోమని మనుషులుంటే 
దేశమే గతి బాగుపడునోయి? 
జల్లుకొని కళలెల నేర్చుకు 

2 Q 
దేశి సరుకులు Doğ o». 


4 
అన్ని దేశాల్‌ క్రమ్మవలె నోయి, 
దేశి సరుకుల నమ్మవలెనోయి ! 
డబ్బు తేలేనట్టి నరులకు 
కీర్తి సంపద లబ్బవోయి. 


?** గురుజాడలు 77 కవితలు 


5 
వెనక చూసిన కార్యమేమోయి? 


మంచి గతమున కొంచెమేనోయి 
మందగించక ముందు అడుగేయి 


వెనకపడితే వెనకే నోయి! 


6 
పూను స్పర్ధను విద్యలందే 
వైరములు వాణిజ్యమందే, 
వ్యర్థ కలహం పెంచబోకోయి 
కత్తి వైరం కాల్చవోయి! 

7 
దేశాభిమానం నాకు కద్దని 
వొట్టి గొప్పలు చెప్పుకోకోయి; 
పూని యేదైనాను వొకమేల్‌ 
కూర్చి జనులకు చూపవోయి! 


8 
ఓర్వలేమిపిశాచి దేశం 
మూలుగులు పీల్చేసెనోయి, 
ఒరుల మేలుకు సంతసిస్తూ 


ఐకమత్యం నేర్చవోయి! 


9 
పరుల $0308 పొర్లి యేడ్చే 
పాపి కెక్కడ సుఖం కద్దోయి? 
ఒకరి మేల్‌ తన మేలనెంచే 
36368 మేల్‌ కొల్లలోయి! 


?** గురుజాడలు 


78 


కవితలు 


10 
స్వంత లాభం కొంత మానుకు 
పొరుగు వాడికి తోదపడువోయి, 
దేశమంటే మట్టి కాదోయి, 
దేశమంటే మనుషులోయి! 


11 
BLS పట్లుకుని 
e లట అ 
దేశస్థులంతా నడవవలెనోయి, 
అన్నదమ్ముల వలెను జాతులు 
మతములన్నీ మెలగవలెనోయి. 


12 
మతం వేరైతేను యేమోయి? 
మనసు లొకటై మనుషులుంటే 
జాతమన్నది లేచి పెరిగి 
లోకమున రాణించునోయి! 


18 
దేశమనియెడి దొడ్డవృక్షం 
(ప్రేమలను పూలెత్తవలెనోయి, 
నరుల చమటను తడిసి మూలం, 
ధనం పంటలు పండవలెనోయి! 


14 
ఆకులందున అణగిమణగీ 
కవిత కోయిల పలకవలెనోయి 
పలుకులను విని దేశమందభి 
మానములు మొలకెత్తవలెనోయి! 


(కృష్ణాపత్రిక 1918 ఆగస్టు 9, రచనా కాలం 1910) 


?** గురుజాడలు 79 కవితలు 


లంగ రెత్తుము 


1 
విరిగి 26h88; పెరిగి విరిగితి; 
కష్ట సుఖములపార మెరిగితి; 
పండు నన్నవి ఆశలెన్నో 
యెండి రాలగ PADIS. 


2 
అంద జాలని పళ్ల కోసము 
అట్టు జాపితి; నేల పాకిన 
చెట్ల పళ్లను విలవ లెరగక 
పాదరక్షల మట్టితిన్‌. 


3 
తీపి విరిగిన చెరుకు వలె ఆ 
నాటి కోర్కెలు నేదు Boc? 
టెంచి నవ్వతి; బుద్ది చపలత 
Q 
కొత్త కోర్మెల SADIS. 


4 
దేవతలతో జోడు కూడితి; 
రక్కసులతో కూడి ఆడితి; 
కొత్త మిన్ముల తెలివి పటిమను 
మంచి చెడ్డల మార్చితిన్‌. 


?** గురుజాడలు 80 కవితలు 


5 
చూతునా! అని చూసితిని; మరి 
చేతునా ! అని చేసితిని; ఇక 
చూడ చేయగరాని వింతలు 
చూపి కన్నులు కట్టితిన్‌. 


6 
శత్రు మిత్రుల కిచ్చి నెనరులు 
స్నేహవార్దిని కొల్లగొంటిని; 
8 | 
నాటి మిత్రులు తరల శూన్యం 
బైన పుడమిని నిలిచితిన్‌. 


7 
పంజరంబున నున్న Sub 
పగలదన్నగ లేక స్రుక్కితి; 
నింగి పర్వగ లేని జన్మము 
నీరసంబని రోసితిన్‌. 


8 
“ఉసురులకు విసికితివా? యుద్ధము 
కలదు; దేశము కొరకు పోరుము.” 
యుద్ధమా? ఇకనేమి లోకము ! 
చాలు ! చాలును ! లంగరెత్తుము. 


(కృష్ణాపత్రిక, 1915 జనవరి 
రచనాకాలం 1914 సెప్టెంబరు) 


?** గురుజాడలు 81 కవితలు 


కోరుకొండ 


కనుల పండువయ్యె నగరు కాంత కంటివే 
విజయరామ నిర్మితమై 

విమల ప్రభా వర్మితమై 

విబుధ బలము కలిమి విజయ 

శ్రీల నలరుచూ॥ 


కొండ యిదా గోపురమా 
దండి నృపతి కాపురమా 
రండు, కండు, ఆనందమొండు 
కలదె యింత Boi! 


కోరుకొండ, కోర్కొండ, కోరకుండ నిత్తు 
వరము లూరకుండ వలదు రండు 
రండనె నట నృపవరుండు॥। 


శుభ విభవము లభయదాత ఇభరాట్‌ 
శ్రీ విజయరామ విభువరున కొసంగి 
లలితలక్ష్మి (బ్రోవగా॥ 


మాట మర్మ మెరిగినట్టి మేటి కవుల 
జాడలరసి బోటి 


అప్పకవి యమర్చె మాటల ముత్యాల Deo 


?** గురుజాడలు 82 కవితలు 


ఆడపిల్లల పాటలు 


పూర్ణమ్మ 


మేలిమి బంగరు మెలతల్లారా! 
కలవలకన్నుల కన్నెల్లారా! 
తల్హులగన్నా పిల్లల్లారా! 


విన్నారమ్మా యీకథను. 


ఆటలపాటల పేటికలారా! 

కమ్మని మాటల కొమ్మల్లారా! 

అమ్మలగన్నా అమ్మల్లారా! 
వినరమ్మ మీరీ కథను. 


కొండలనడుమను కోనొకటున్నది; 
కోనకి నడుమా కొలనొకటుంది; 
కొలనిగట్టునా కోవెలలోపల 

వెలసెను బంగరు దుర్గమ్మ. 


పూజారింటను పుట్టెను చిన్నది 

పుత్తడిబొమ్మా పూర్ణమ్మా 

అన్నల తమ్ముల కనుగై దుర్గకు 
పూజకు పువ్వులు కోసేది. 


ఏయేవేళల పూసేపువ్వుల 

ఆయా వేళల అందించి 

బంగరుదుర్గను HES కొలిచెను 
పుత్తడిబొమ్మా పూర్ణమ్మ. 


?** గురుజాడలు 83 కవితలు 


ఏ యే బుతువుల పండే పళ్ళను 

ఆయా బుతువుల అందించి 

బంగరు దుర్గను భక్తితొ కొలిచెను 
పుత్తడిబొమ్మా పూర్ణమ్మ. 


పళ్ళను మీరిన తీపుల నడలను 

పువ్వులు మీరిన పోడుములున్‌ 

అంగములందున అమరిను పూర్ణకు 
సౌరులుమించెను నానాటన్‌ 


కాసుకులోనై తల్లీదండ్రీ 
నెనరూ న్యాయం విడనాడి 
పుత్తడిబొమ్మను పూర్ణమ్మను వొక 
ముదుసలి మొగడుకు ముడివేప్రీ. 


ఆమనిరాగా దుర్గకొలనులో 
కలకలనవ్వెను తామరలు; 
ఆమని రాగా దుర్గవనములో 

కిల కిల పలికెను కీరములు. 


ముద్దునగవులూ మురిపెంబు మరి 

'పెనిమిటిగాంచిన నిమిషమున 

బాసెను కన్నియ ముఖకమలమ్మును 
కన్నుల(గమ్మెను కన్నీరు - 


ఆటల పాటల తోటి కన్నియలు 
మొగుడు తాత యని కేలించ, 
ఆటల పాటల కలియక పూర్ణమ 
దుర్గను చేరీ దుఃఖించె - 


?** గురుజాడలు 84 కవితలు 


కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను 
పుత్తడి బొమ్మను పూర్ణమను; 
చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను 
పుత్తడి బొమ్మకు పూర్ణమకు- 


పసుపు రాసిరి బంగరు మేనికి 

జలకము లాడెను పూర్ణమ్మ; 

వదినెలు పూర్ణకు పరి పరి విధముల 
నేర్చులు DS కై SS. 


పెద్దల కప్పుడు మొక్కను పూర్ణమ 
తల్లీ తండ్రీ దీవింట్రీ; 
దీవన వింటూ పక్కున నవ్వెను 
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా! 


చిన్నల నందర కౌగిట చేర్చుకు 
కంటను బెటైను కన్నీరూ; 
(స) 
అన్నల తమ్ముల నప్పుడు పలికెను 
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా - 


అన్నల్లారా తమ్ముల్లారా! 

అమ్మను అయ్యను కానండీ! 

బంగరు దుర్గను JES కొలవం 
డమ్మలకమ్మా దుర్గమ్మా. 


ఆయా వేళల పూసే పువ్వుల 
ఆయా బుతువుల SHY, 
భక్తిని గోసి శక్తికి యివ్వం 
డమ్మల కమ్మా దుర్గమ్మా. 


?** గురుజాడలు 85 కవితలు 


నలుగురు కూచుని నవ్వే వేళల 
నా పేరొకతరి తలవండి; 
మీమీ కన్నబిడ్డల నొకతెకు 
ప్రేమను నా పేరివ్వండి. 


బలబల కన్నుల కన్నీరాలికెను 
పుత్తడి బొమ్మకు పూర్ణమకు 

కన్నులు తుడుచుకు కలకల నవ్వెను 
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా. 


వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు 
తల్లియు కంటను తడిబెట్టన్‌ 
కాసుకు లోనై అల్లుని తలుచుకు 
ఆనందించెను అయ్యొకడె. 


యెప్పటి యట్టుల సాయంత్రమ్మున 
యేరిన పువ్వులు సరిగూర్చి 
సంతోషమ్మున దుర్గను కొలవను 
వాంటిగ బోయెను పూర్ణమ్మ. 


ఆవులు పెయ్యలు మందల జేరెను 

పిట్టలు చెట్లను గుమిగూడెన్‌ 

మింటను చుక్కలు మెరయుచు పొడమెను 
పూర్ణమ యింటికి రాదాయె. 


చీకటి నిండెను కొండల కోనల 
మేతకు మెకములు మెసల జనెన్‌ 
దుర్గకు మెడలో హారములమరెను 
పూర్ణమ యింటికి రాదాయె. 


?** గురుజాడలు 86 కవితలు 


కన్నుల కాంతులు కలవల చేరెను 

మేలిమి జేరెను మేని పసల్‌! 

హంసల జేరెను నడకల బెడగులు 
దుర్గను జేరెను పూర్ణమ్మ. 


(రచనాకాలం 1972 అని విమర్శకులు ఊపొన్తున్నారు. గురజాడ వెంకట రామదాను 1929లో 
(ప్రచురించిన 'ముత్యాలసరములు, చిన్నకథలు” వున్తకంలో 'ఆఆదవిల్లల వాటలు” అనే శీర్షిక పెట్టి 
పూర్ణమ్మ” గేయాన్ని వేశారు - Lou) 


?** గురుజాడలు 87 కవితలు 


దించు లంగరు 


1. దించు లంగరు దీర్ణయుద్ధం 
ధర్మపక్షము ముల్లు చూపెను 
నరుల పీనుగు పెంట పోకల 
నాటి వెలయును శాంతి వృక్షము. 


2. పాత సంధులు పాతిపెట్టుము 
యుద్ధముల కవి ఉనికి పట్టులు 
లోక మంతయు ఏకమై 
యుద్ధమునె మారణము చేయును. 


3. SHV బంగారు కాలము 
వాంఛ లెల్లను తీరు సుజనుల 
కాంగిలేయుల ధర్మ రాజ్యము 
జ్ఞానమును స్వాతంత్ర్యమిచ్చుచు 
సంతతము వర్ధిల్లు గావుత! 
(కృష్ణాపత్రిక 1915 అక్టోబరు 30) 


?** గురుజాడలు 88 కవితలు 


మిణుగురులు 
(పిల్లల గీతములు) 


Q 
మల్లెలు మొల్లలు పూచే వేళ 
చల్లని గాలులు వీచే వేళ 
మేనుల గంధం బలదే వేళ 
ఉరుములు మెరుపులు DUD వేళ 
తొలకరి వానలు కురిసే వేళ 
మామిడి పండులు పండే వేళ 
మన్మథ బాణం (మోగే వేళ 
మగువల మనసులు క్రాగే వేళ. 


౨ 


బూరుగు చెట్టు 
చిలకలతోను 
ఏమని పలికింది. 
పండిన పండు 
ఎండిన దూదై 
పక పక నవ్వింది 
3 

చిలకల్లార ! 
Doserd ! 
కలవలతోను, 
ఏమని పలికారు? 
కలవల్లార ! 


?** గురుజాడలు 89 కవితలు 


కలవల్లార ! 
రాజు వచ్చిను, 
కన్నులు విప్పండి ! 
కలవల్లార ! 
కలవల్లార ! 
రాజు గ్రుంకెను 
కన్నులు Arcos. 
A 
అరిటి కాయ బజ్జి, 
మినపప్పు KB 
కలసి మెలసి తిందాం, 
కథలు విథలు విందాం. 
AN 
ఏనుగు ఎక్కి మనము 
ఏవూరెళదాము? 
ఏనుగు ఎక్కి మనము 
ఏలూరెళదాము! 
Mego ఎక్కి మనము 
ఏ వూరెళదాము? 
Mego ఎక్కి మనము 
గుంటూ రెళదాము. 
మోటా రెక్కి మనము 
ఏ వూరెళదాము? 
మోటారెక్కి మనము 
మోటూ రెళదాము. 
వెన్నుని యెక్కి మనము 
ఏ వూరెళదాం? 
వెన్నుని యెక్కి మనము 
వెయ్యూళ్‌ చూదాము. 
(భారతి, 1930 ఫిబ్రవరి సంచిక) 


?** గురుజాడలు 90 కవితలు 


క. పండుగ దండిగం eos 
గొండకు నలుగడల; నొక్క కోనను విడిగా 
నుండి కిరీటియుం Magee 
మెండగు మంతనములందు Dock SS. 


క. కల కల నగవులు మగువల 
కలభాషలు నంగదముల గలగలరవముల్‌ 
Boch వన వీధి నొక తతి 
నల MBAS భంగి DI యణంగె బొదలలోన్‌. 


ఉ. అంతట నొక్క కాంత, యల 
కాంతము లల్లలనాడం దెమ్మెరన్‌ 
జెంత వనాంతము SSO 
చేరంజనెం; దొవకావి చీరపై 
వింత మెటుంగు రళ్ళ్శికలు 
వెల్పంగ బంగరు కత్తళంబు, వి 


క్రాంతవిలాసముల్‌ Sec, 
గన్నులంజెన్నుల వెల్లిగొల్పుచున్‌. 


?** గురుజాడలు 91 కవితలు 


క. అడుగడుగున నూపురముల 
SE, వీణియ మీటు మాడి సలుప, నరునకున్‌ 
గడు హృదయాహ్లోదము, నొక 
పడంతుక యేతెంచి నిలిచెం age హరికిన్‌. 


క. ఈ రెండ దాంకి చదరంగ 
నీరజముఖి తళుకు మేన, నెలంతుక మించెన్‌ 
వారిజ కింజల్మ శ్రీ 
వారంబున వెలసి మెజయు వరలక్ష్మి క్రియన్‌. 


క. హరి Sech చెలియ నరుంగని 
మరుం గనిన Sesorb దోప మదిం FPS త 
త్తరము SPS నొయ్యారము 
మెరయ Penc SH కలిమి మిన్నులు ముట్టన్‌. 


చ. KOS హొరంగు me నరు 
కన్నులకున్‌ మిఖుమిట్లు; చూడ్ముల 
మ్మరుని కటారులై పొడువ 
మర్మము, Aliso మావహిల్లెై సుం 
దరి ధనువూను సోయగము 
ధైర్యము ద్రిప్పె; నినుండు దోచె మో 
మరయ; నెజుంగ డిట్టి యస 
మాద్భుత విక్రమ మెట్టి పోరులన్‌. 


క. “అమ్మా!” యని చెలి శిరమున 
నెమ్మి గరంబుంచి HOS నీరజనేత్రుం 
“డిమ్మాని కరుణ సౌభా 
గ్యమ్ముల నవ్వారిగాంగం గాంచెద” వంచున్‌. 


?** గురుజాడలు 92 కవితలు 


ఆ. కపట మౌనిం జూచి కన్నియం జూచుచుం 
గన్నెం జూచి కపట మౌనిం జూచి, 
చిత్త మలరందలంచెం జిత్తజ జనకుండు 
నేండు గంటి నలువ నేర్పటంచు. 


ఆ. మొలక నగవు దోప మోమున, వసుదేవ 
తనయుం డనియె మాయ తపసి తోడ; 
“కాదె భావి నీకుం గరతలామలకంబు 
మౌనివర్య! కలదు మనవి యొకటి.” 


క. “భద్ర యిదె కొలిచె, రైవత 
కాద్రిని, వరుంగోరి; కరుణుం నరసి తెలుపుండీ! 
రుద్రుందగునొ, వరుణుందొ, ని 
ర్నిద్ర పరాక్రముండు నరుండొ, నీరజభవుండో!” 


క. Bayo డాంచిన Se» 
ముప్పిరి గొని ముందు కుబుకు మురహరు మోమున్‌ 
విప్తుంగనుల వీక్షించుచు, 
నెప్పగిదినిం బలుక నేర క్రిందజుండున్నన్‌. 


క. హరి యనియె “నిట్టి సిద్దులు 
Speci పజఖుతురమ్మ క్రొత్త మనుజుల Sco» 
రెజింగిన యర్థంబయినను; 
గురుతర పరిచర్య గోడి కూర్తురు శుభముల్‌. 


S. k ఘటనా ఘటన సమర్గులు 
గుటిలపు విధి వ్రాంతనైనం గుదురుపజిచు వా 
కృటిమ గల పురుషసింహము 
Be పజచుం గటాక్ష మొదవు నీప్పితము లటన్‌. 


?** గురుజాడలు 93 కవితలు 


పాఠాంతరం : 


క. 


ఘటనా ఘటన సమర్గులు 

నిటలంబున (బ్రహ్మ వ్రాయు నిర్ణయ ఫక్క్మిం 
బటు నిష్టా పాటవమున 
నటునిటుసేయంగ నేర్తు రార్తులంబ్రోవన్‌. 


కేవల Stocd యీతడు 

భూవలయము చుట్టి పుణ్యభూము లరయుచున్‌ 
రావలసి వచ్చి నిట నినుం 

(£555; సేవించి వేడ్మం బొందుము శుభముల్‌. 


కాంచి నరు సుభద్ర “కంటినా మును వీని” 
నన్న శంక మనసు నలవి కొనంగ 
“నెజుంగకున్న వీని నెతిగినట్లున్పది; 
మంచిగూర్చు” ననుచు మదిందలంచె. 


“అన్న వీని నెన్న నధికుండు కానోపు 
నెన్నకున్న వీని చెన్నుంజూడ 

నన్నుం బోవ వచ్చి నర రూపమును దాల్చి 
మానవైరి యంచు మదిని దోంచె. 


నరుంగూర్చిన నరుంగూర్చును 1 
నరుంగూర్ప్చకయున్న నాకు నరుండై గుంరుడై 
దరింజేర్చు; నిహము నోంచమిం 

బర సాధనమైనం గనుట పాడి దలంపన్‌.” 


“పెద్ద యన్న నరుని పేరైన విననొల్లం 
డొరుని కెపుడు నన్ను నొసంగం జూచు 
గురుల చేతనుండుం దరుణీజనము పెంపు 
వారు మెచ్చు PR వరుండు toc.” 


?** గురుజాడలు 94 కవితలు 


e. “కించయేల నాకుగృష్టుండు నాయెడ 
నున్న వాండు లోక మెన్ను వాండు 
వాని పనుపు సేయ వమ్ముగా దేనాడు 
యతిని గొలిచి విజయు నధిగమింతు.” 


ఆ. అర్జునుండు దలంచె 'నమృతంబుం గొనునాడు 
వెన్నుండెత్తి నట్టి వేస మిదియె 
విప్పు కన్నులందు వెలయు ప్రసాదంబు 
నిప్పు గప్పినట్టి నివుజు గాదె?” 


క. పసితనపు టాటపాటల 
విసువని విలువిద్య దొడ్డ వేడ్కె చెలంగన్‌ 
గుసుమాస్తుం డెన్నండెజుంగని 
యసమాయుధ కౌశలంబు లబ్బె గరితకున్‌. 


క. “లఘ నమనోన్న మనంబును 
లఘు రయమును నంగముల విలసితము లగుటన్‌ 
సుఘటిత లావణ్యం à 
జఘన ఘనకుం దెచ్చికొనని సౌరులమర్చన్‌.” 


ఆ. “వీరుండన్నవాడు వీఠంబుగల యిట్టి 
భామ నేలు భాగ్య మొదవెనేని 
గాల ముండు దనుకం గతలందు HBSS) 
కడిమి మీటు సుతునిం బడయకున్న.” 


e. ‘arm దేవుండపుడె వాగ్దాన మొనరించెం 
గొందు దీని S మెందటైన 
రాముండొకడు దక్క రౌహిణేయుని బోర 
గడంగరాదు గనులు గప్పవలయు.” 


?** గురుజాడలు 95 కవితలు 


ఆ. తలంచె నిట్లు నరుడు; తలంచి నంతనె వచ్చిం 
దాటి సిడపు జోదు; తప్పుటడుగు 
మేని చందనంబు మైకంపుం గనుచూపు 
పండుగాడి నట్టి నిండు దెలుప. 


క. ఎగిరి భద్రయుం గృష్టుడు 
నరుండ ASS వదనుండయ్యె; నగి బలరాముం 
“డరసితి” ననె “మిము గానక 
దొరకితి రిపు డిచటందోడిదొంగ లిరువురున్‌.” 


క. “సరి, సరి, మునియొకం డమరెనా? 
మణి కృష్ణుండు మజచు జగము; మన భద్రన్నన్‌ 
వరుంగోరి తపముం జేసెడి; 
గురు జనములం గన్న సేవ గురుకొని చేయున్‌.” 


క. “కూర్చుండుందయ్య మీరలు 
కూర్చుందము మనము; వింటె కురు వీరులలో 
నేర్చు మగందతం BSED 
యేర్చుచు SPAS బాలు రెజుంగుదు చెపుమా! 


క. “నరుని యెడం బక్షపాతము 
పజుపక యున్నట్టి మాట పల్ముము; “పల్మెన్‌ 
హరి యెటు పలుకం జెల్లును 
బరులకు? ఈ మేటి తపసి (SS యుండన్‌”. 


క. “ఇల యెల్లం గాలించుచు 
మలసి Low, పురుషవరుల మహిమాన్వితులం 
గలసి భవ Doct తెజవులు 
తెలియుం దగులు మనములోనం దివిరి కొనంగన్‌.” 


?** గురుజాడలు 96 కవితలు 


క. “విన్నాండట : హరి యీనాం 
డున్నాండవతారలెత్తి యుర్వినని, యతం 
డన్నారంట నీవే యని; 
కన్నారంగ నిన్ను గాంచంగా నిటు వచ్చిన్‌” 


ఉ. గొంతు కొకింత మార్చుకొని 
Mo సుతుండనె “నో బలాధ్య! నీ 
యంతటివాని ముందొరుల 
నౌనె గణింప; మనుష్య మాత్రులా 
వెంత; భవిష్యమెంత! జను 
లేల యెజుంగరొ నిన్నెటింగియున్‌ 
సంతత సత్యవర్తనమె 
సత్వము జీవులకన్న ధర్మమున్‌. 


ఆ. ధర్మముండుచోట BS బలంబుండుం, 
గలుగ దైవ బలము గలుగు జయము, 
Sec జడుడు విజయంబు దనదంచు 
మున్న లోకపాలు రెన్నినట్లు.” 


చ. అనిమొన Sod) రక్క్మసుల 
నాత్మబలంబులె కారణంబుగాం 
గొని రమరుల్‌ జయంబునకు 
గొండొక యక్ష మెదిర్చి గాలి న 
గ్నిని గని మీరలీ తృణము 
SON) త్రోయుండు కాల్చుందన్నవా 
రనువది గామి, గుర్తెటింగి 
రాత్మబలంబుల పారతంత్ర్యమున్‌. 


?** గురుజాడలు 97 కవితలు 


“ఐనను వృష్టి కుమారులు 
పైన గనంగలరు పోటువాసులు; పోరెం 
BSc బొసంగ Hay దురభి 

మానము కౌరవుల యెడల మల్లడిలంగన్‌.” 


కల దంతశ్శత్రుచయం 

బలఘు బలం బాప్తవేష మతిమానుషమై 
యలయించు నెంత వారల 

వెలి శత్రుల BSH వాండు వెడంగు దలంపన్‌.” 


కావున శత్రుని మిత్రుంగ 

నే వెరవుననైనంజేయు నేర్చరి బలియుం 
THO నంతశ్శ్ళత్రుల 

SHS మణంగింపగలడు కాల మలవదన్‌. 


“ఎజుంగనియ ట్లొరు నడుగుట 
మటుంగుపబచి దైవ జన్మ, మానుష dod 
నెజుపుటగా కీ వెటుగని 

పరమార్థం బొండు గలదె ప్రజ్ఞాననిధీ.” 


ఎద్దానికైన మీరలు 
దిద్దక మముబోంట్లు నిజము Se» Becht 
STe గనక వట్లివి 
Q e 
సుద్దులు 30983»; యగునె సూక్తులను బనుల్‌. 


“వసు దేవుని బిడ్డలు మీ 

రసద్భశ మహిమానుభావు లాప్తులు చెంతన్‌ 
వసియించి, కొంతకాలము, 

పసగల సద్వస్తు వొకటి పట్టందలంచితిన్‌.” 


?** గురుజాడలు 98 


కవితలు 


క. కంటిని మిము ధన్యుండనను 
కొంటిని; మీవంటి వారు కూరుట తపపుం 
బంట కదా; ననుం గనుందొక 
కంటను, గన్నంత నాకుంగల్లు శుభంబుల్‌. 


క. (ప్రేమ పెనగొన్న చూపున 
రాముండు తన తమ్ముం జూచి రంజిలి పల్మెన్‌ 
“ధీమంతుం డీ తాపసుం 
దేమందును మనదు భాగ్య sodch8 మితనిన్‌. 


చ. “కలరిల నెందజో యతులు 
కాంచి యెజటుంగము వీని యట్టి ని 
స్తుల సదసద్వివేకనిధి 
సూనృత వాక్కల నాభిరాము స 
OOS శుభానుభావు, విమ 
e»), విచక్షణు, నిట్టి వానింబూ 
జలందనియించి కొన్ని దివ 
సంబులు Dio యింట నొప్పదే”. 


క. “యదువీరు లెల్ల నీ ఘను 
నదను Odch భక్తి గొల్వ నాత్మజ్ఞానం 
బొదవు; భవ జలధి గడపెడు 
చదురుం డలవడుట పూర్వ జన్మ ఫలమెకా?”. 


క. ఎందెందుం గలుగు తీర్థము 
లందలి మహిమముల నీ మహాత్ముని వలన 
న్విందము; పరమార్థంబులం 
గందము; వీనులకు విందు గద సూనృ్ఫతముల్‌”. 


?** గురుజాడలు 99 కవితలు 


క. “మన భద్రయు నీ తపసిని 
బనిగొని సద్భక్తి భోజ్య భక్ష్యంబులచేం 
దనిపెడుంగా కద్దానను 
గనకున్నే రాజరాజుం గాంతునింగాంగన్‌”. 


క. moo మొల్కు కన్నుల 
నా రాముండు భద్రంగాంచి నరుని కనియె “నీ 
నారీమణి రైవతకము 
నారాధించిన ఫలంబయౌ - నినుంగాంచెన్‌”. 


క. “నీ c గొని చెలియల 
నేదానను లోపమున్న నెజఖుంగం దెలుపుచున్‌ 
మోదానం గొనుందు పూజలం 
గాదనకుండు ముద్దు గడపి కారుణ్యముతోన్‌”. 


క. “కత్తిమొన బ్రతుకు జోదుల 
పొత్తు గదా బ్రహ్మ [rac బొలంతులకు మా 
యుత్తమ రాజ కులంబుల 
నెత్తమ్మికి నిశితకరుని నెయ్యమువోలెన్‌”. 


క. “బాణాసన తూణ తను 
త్రాణము శైశవము నుండి తాల్చ్బుచు నొక వి 
న్నాణంపు జోదు తానై 
ప్రాణంబుల సరకు గొనదు భద్ర మగటిమిన్‌”. 


క. “పుటింట నుండు కాలం 


e 


బెట్టెట్టుగ నున్నం Sen నింతికి; మతి తా 


€) o 


మెట్టిన యింటను మెలంగెడు 
గుట్టు తెలియకున్న నెట్ల కూరు సుఖంబులొ”. 


?** గురుజాడలు 100 కవితలు 


క. “దారుణము క్షత్రధర్మం 
వీరసముల కిరవు దొల్లి యేర్చజచిరి, యే 
కారణమొ ధర్మకర్తలు 
పూరుషులకుం జెల్లుంగాక పొలంతుల కేలా?”. 


క. “పారంబులేని యోరిమి 
గూరిమి బాంధవుల పట్ల, గురుజనములచో 
గారవము భృత్యవర్దము 
నేరుపెటింగి యేలుకొంట, నెలంతకు నీతులొ. 


క. కజపవలె మీరు భద్రకు 
నిరపాయ సుఖంబు లిచ్చు నీతి పథంబుల్‌ 
వరమీవలె BS BScAS 
$6, మీయట్టి శాంతు నాథుం బదయంగన్‌.” 


క. తమ్ముండు పలికె “తథాస్త” ని 
నెమ్మొగమును వాంచి భద్ర నేత్రాంతములం 
జిమ్మె నరుని యెదం జూపులం 
గమ్మవిలుతు మాటు వెడలు Sot శరములన్‌. 


క. అంతట మదిరను గ్రోలెడు 
చింత మనమునందు దోప, సీరధ్వజుం డా 
వింత తపసి DEW Sa; 
నంతి పురము BS భద్ర యత్యుత్సుకయిె. 


?** గురుజాడలు 101 కవితలు 


సుభద్ర 


రెండవ భాగము 


om 


కస్తూరి గన్నేరు కావి చీర Senor 
మేని చాయకు వింత మిసిమి cP% 


చెలరేగు ముంగురుల్‌ చేర్చి కట్టిన జోతి 
యిరులపై 65e కరణి వెలుగ 

పైటపైం దూంగాడు పచ్చల హారముల్‌ 
చలదింద్ర చాపంబు చాడ్పుంజూప 

నిద్దంపుం జెక్కుల దిద్దిన పత్రముల్‌ 
మకరాంకు బిరుదాల S» Seo 


A. dex, కెమ్మబ్బు లోపల మెజయునట్లు 
వలిపమున మేల్మి మొలనూలు తళుకులీన 
భద్ర నడతెంచె బంగరు పళ్లెరములం 
బండ్లు బూవులు గొనుచు సపర్య కొబకు. 


క. మగని కడకేగు Sect 
దగు నీ కైసేత గాక, తపసిని దోడోం 
నెగంజూచుట కాదే! యీ 
సొగసరి, నీ ఠీవి నంప సుమ శరము SBS. 


క. యతి నియతిం గోలుపోని 
మృతివను గన్నంత మాత్ర ననిమేషత్వం 
బతను విభూతియుం గాంచండె, 
యతియై తాం బొందం జూచు టంతయు కాదే? 


?** గురుజాడలు 102 కవితలు 


క. మంచి నటింతురు SHE 
వంచనపరులైన వారు; వారింగని జనుల్‌ 
మంచనె పాటింతురు! xod 
వంచన వంచకునె Bo) వంచించుందుదన్‌. 


క. యతి మీదికి మతి వోవుట 
మతిపోవుటగాం దలంచి మానిని యెంతో 
ధృతిం గడయగా మరులు మరులుప 
మతి BYS కొలంది (జోకు మితి గడచుటయున్‌. 


ఉ. “పొత్తులనుండ బెద్ద లిది 
పోలునటంచు6 దలంచినట్టి యా 
పొత్తుం దలంప కీ మగువ 
పుణ్యవతీతిలకమ్ము నోంచె, ము 
న్నత్తగం గొంతిదేవి నను 
నమ్మల కన్నుల పెంపుదక్క యీ 
రిత్త తపస్విపై మరులు 
రేంగుట కానక మోసపోయితిన్‌. 
&. నవ్వదొడంగి రీ గతికి 
నా వదినె ల్లలలూపి HÁS 
నొవ్వగం బల్మంజొచ్చిరి 
కనుంగవ Sen గ్రమ్మ చేటు; లీ 
రవ్వందలంపంగాని, మది 
రాల్పడి గుంది, నెజింగెనేని యా 
కవ్వడి SQ) చుల్మనగం 
గాంచు గదాయని నాదు శీలమున్‌. 


?** గురుజాడలు 103 కవితలు 


“ఏడు S ose 358d 
విల్లుకాం డెవ్వాం డటన్న గవ్వడి యనంగ 
సాటివారల పట్ల సౌహార్ద మొనరించు, 
మేటి యెవండన కిరీటి యనంగ 
నెనరు నేర్చులు గల్లు desees C డెవండన్న 
నింద్రజుందని లోక మెన్ని Hey, 
పెద్దల కడ భక్తి పిన్నల యెడ రక్తి 
నెరపువాం డెవండన్న నరుండె యనంగ 
A. వీను లలరంగ విని విని వేడ్మగదుర 
నరుని నావానిగాం గొన్న నాతి నిపుడు 
నాకు నాలోన వింతయ్యె నరుని మజచి 
మాయ యతి నొక్కరుని గాంచి మరులుకొంట. 


om 


క. జగదేక వీరునకు నే 
నగుదును దగు 363853 తలంచి మదిం 
దగిలి విలువిద్య నేర్చితి 
నగవు గదా తపసి కప్పనము సేంతకడున్‌. 


క. పోనొల్లను యతి కడ Bcác 
గానిమ్మేమైన; నరుండు గానలలోనన్‌ 
గాని, యగచాట్లుం గుందగం 
గానక నేందిరుగుచుంటి 6గఠిన హృదయనై. 


క. అని కన్నియ దలచుటయును 
గనుంగవ నుప్పొంగి పాటిం గన్నీరు; పరు 
OS రాదని పడకింటికిం 
జని పానుపుం జేరి కడు విషాదముం జెందెన్‌. 


?** గురుజాడలు 104 కవితలు 


సుభద్ర 


మూడవ భాగము 


చ. $006 రాచ బిడ్డ నొక పాంథ తపస్వి సపర్యకై గురుల్‌ 
మంచి దలంచి; చేకురక మానునె; నీవిటు వారి పంపుల 
జ్ఞించి పరిత్యజించి నిరసించితి Saws” యేమి కీడు శం 
కించితివో యటంచు యతి కించల పాల్పడి వేంగుచుండండే. 


క. తెత్తును నరునని యతి వా 
గ్గత్తము Ác జేసెం గాని వినుమీ 
QS 
తత్తరము మాని జనుమ యు 
దాత్తుం డెంతేనిం దపసి తప్పునె పలుకుల్‌. 


క. యతి నొకనిం గుడుపం జేకుజు 
నతి వేలంబైన భాగ్యమనండే హరి, నీ 
మతకరి వదినెల మాటలం 
గుతుక WAK నూరకుంట కూడునె చెపుమా. 


క. కాలము దేశము సిద్ధుల 
పాలై యాజ్ఞలను మెలంగుం ata నీకై 
లీల మెయిం గొనంగా యతి 
చాలడె? వంతలను మాని చనుమా వేడ్మన్‌. 


క. “కాదని యాదవ వీరులం 
గాదని నీ పెద్దయన్నం గవ్వడికొగి ని 
Q 
న్నీందగు ధీరుడు కావలె 
నౌదల Dien దాల్చు నార్యుండొకడే. 


?** గురుజాడలు 105 కవితలు 


క. కారాదొకొ యతి యీశుండు, 
రారాదొకొ నిన్ను బ్రోవ రమణిరొ వటుండై 
తా రాందొకొ యిటకు నరా 
కారంబన నెంత యతికిం గరుణ గలిగినన్‌. 


క. సిగ్గజి వలె నొక్కొక dd 
నెగ్గులం దొలగింపంగోరు నింతులు; దానన్‌ 
లగ్గులు చేకుటు xod నే 
సిగ్గని నాండూరుకున్నం జిక్కునె హరియున్‌. 


క. కోరి వరించితిం గాదే 
నారాయణు నేను act నాతులలోనన్‌ 
బేరుం బ్రతిష్టయుం గాంచనె 
పారుందొకడు కాదె నాకుంబట్టై నిలిచెన్‌. 


క. ఉత్తముండా తపసి యెడన్‌ 
బత్తెంతయుం గల్లియుంట భావ్యం BSS 
జిత్తమున నిన్న మొన్నను 
(FPS తలంపు లేరుపడ్డం గొంకితి DSS. 


?** గురుజాడలు 106 కవితలు 


Subject for An Extravaganza 


A young man makes love to a girl whom he often sees on a terrace of 
a house. She notices his attentions signs & c. She is in her పుట్టిన యిల్లు. 


On Moon-light nights he goes along that street and listens to her 
music. 


He sings snatches in the same tune. She replies. 


She makes enigmatical appointments leading him into all kinds of 
escapades ending in embracing the c»&. 


At last She hatches a plot with the hero's wife, so that on a certain 
night the wife and the hero meet. 


He చదలెల్ల 2083 కొదమ చకోరము 
కుదురైన రేవెల్లు కుదిసెనో యేమొ. 


2 
She ma విసరెరా మగడ నిను యూ వంక 
He తనువుకు తనువుకు తగులదె లంక. 

3 


She తనువుకు తనువుకు SHES లంకా? 
తగులన్న వగలన్న తలపోయు మింక. 


4 


He sao S88 నెలత నీకీ శంక 
(విను) మనుసుకు మనుసుకు మరులెగా లంక. 


వ్‌ 
She మనుసుకు మనుసుకు మరులు వక లంకా? 
మరులన్న చెరలన్న మరవబోకింక. 
6 


He మగువల మాటలు మగువరో వింత 
తగులము వగయని తగవొక కొంత? 


?** గురుజాడలు 107 కవితలు 


She 


She 


She 


She 


మగవారి బాటలు మరి మరి వింత 
మగనాలిపైగాని మరులు కోరెంత. 


8 
మాటలు కావిదె మనసిత్తు జూర 
మనసొక్క టేయెతె మరి రాకుపోర. 

9 
చెంతకు చేరిన చెనకుట మేలె? 
వంతలబెట్టకు వనజాక్షి యేలె. 

10 
నీ కాంత నేనైన నెనరుంతువేమో! 
పరకాంత పొందంటె XXxxx 

11 


నాకాంత వీవైతె నా భాగ్యమెంత? 
నీకాంత నయ్యెద నిదె చూడు వింత. 


(గురజాడ రామదాను వంతులు ఈ గేయాన్ని, విజయనగరం నుంచి 1940 (ప్రాంతంలో 
వెలువడిన విజయా అనే వత్రికలో ప్రచురించారు. ఈ గేయాన్ని సేకరించిన బంగోరె దక్షిణ 
ఢిల్లి ఆంధ్రనంభుం వెలువరించిన గురజాడ సంన్భరణ విశేషనంచికలో (ప్రచురించారు. Sou) 


?** గురుజాడలు 108 కవితలు 


పుష్పలావికలు 


వెన్నెల గాయు కుందములు వేళ నెరుంగక బూయ కల్వలున్‌ 
జున్నులు జూరగా గుడిపి చొక్కుల నెక్కుడు తేల్చు తమ్ములున్‌ 
జెన్ను వహించె నీ కడను చేరగ నిమ్మిక యన్యమేలనే 

వెన్నుని యాన యిచ్చెదను వేడిని సొమ్ముల నండ్రు కామినుల్‌. 


మోసములాయె లావికరొ మొన్నను నే తొగలెత్త నీ కడన్‌ 
మూసె గృహంబు చేరుతరి మోమను చందురు గానమిన్‌ మదా 
వాసము జేరి కల్వలకు బాసట జేయుట నమ్మితేని నిన్‌ 

గాసుల నోలలార్బెదను కాదనక న్మెయి రమ్మనున్‌ విటుల్‌. 


గోరుల డాలు దండలకు గూర్చగ గెంజిగి నెర్రమొల్ల లిం 
పారగ జూడగా గలిగె నన్నువ తెమ్మని తీసి యింటికిన్‌ 

జేరగ తెల్లవార గని చింతిలి తారును దెల్లవారి ర 

య్యూరను గల్లు లావికల యోజలు చిత్రములంచు జవ్వనుల్‌. 


నీ దండ చిక్కువడెనే 

నా దండను చిక్కటన్న నగరే (reed 

నీ దండ నుంచికొనుమా 

వాదుడుగు మటందు రచటి వనితలు విటులున్‌. 


అరపది మోముల సామిని 

విరులవి యొక రెండొ మూడొ విరియగ EDS 
విరుల వ్వారిగ బఅపెడు 

విరుబోడులు విటుల తూల్చ వింతయె దలపన్‌. 


?** గురుజాడలు 109 కవితలు 


కుసుమ శర DEL లయ్యును 

కుసుమంబులె కొందు రచటి కోవిదులు విటుల్‌ 
విసమునకు మందు విసమగు 

నసమాయుధు వేటు తీట లలరులె మాన్స్నున్‌. 


చూతము మీ మీ జాతుల 

నాతిరొ యన విటులు oF నగి లావికలున్‌ 
ప్రీతిగలదేని జాతులు 

జూతురె మా జాతులెల్ల జోద్యము లనరే. 


చక్కదనంబు నశ్వరము ass వింటివె నీవు నా యెడం 
జిక్కతనంబు జూపు టిటు చెల్లునె లోభి ధనంబు సర్వముం 
బొక్కసమందు దాచు గతి బొంగెడు నా వెలలేని సొంపు నా 
మక్కువనెల్ల గొంటి వొక మాట నొసంగుట భారమయ్యెనే! 


చక్కదనంబు నశ్వరము సత్యమె మక్కువ లెల్ల కాలమున్‌ 
మిక్కుటమై చెలంగునొకొ, మిత్రమ చీమలు చుట్టుముట్టుచుం 
జక్కెర చెల్లుదాక బలు సందడి జేయుచు వీడు కైవడిన్‌ 
జొక్కపు ప్రాయ మేగు తరి సున్న కదా మగవారి మక్కువల్‌! 


?** గురుజాడలు 110 కవితలు 


భొట్రు 
eo 
నూగు మీసపు కట్టు 
కానరాని బొట్టు 
నోటాన సిగరెట్టు 
కోటు వింత కుట్టు 
Se జిలుగు వెండి కట్లు 
అ eo 
నీలగిరి కొలను గట్టు 
పై విహరించు వైష్ణవ d". 


సమస్యాపూరణం 
మ. కలిచేతన్‌ విమతిత్వ మొందుచు మహా కామాంధకారంబునన్‌ 
కులధర్మంబు పరిత్యజించి గణికన్‌ గూడిమ్మ అమ్మా నినున్‌ 
బలుమార్వేడెదమంచుం బల్మెదరహో పాండిత్యమూహింపకే 
వెలవాల్లంటి కుమారులౌదురు గదా విప్రోత్తముల్‌ రావణా! 


(రీవారాణి అవలకొండయాంబకు సమన్వా వూరణం అంటే చాలా ఇష్టమట. “వెలవాల్లంటి 
కుమారులౌదురు గదా విప్రోత్తముల్‌ రావణా!” exi సమన్యను ఆమె SPÁ వండితులకిచ్చారట. 
గురజాడ వూరించిన వద్యమిది. కె.వి. ఆర్‌. మహోదయం, 1969 (58, వుట. 123) 


?** గురుజాడలు 111 కవితలు 


మాటల మబ్బులు 


దబ్బరలుం గొండెమ్ములు 

మబ్బువలెం (Mein మాయ మాటల తీపున్‌ 
నిబ్బరపు మొండితనమును 

నబ్బురమగు విద్యలచటి యధికారులకున్‌. 


తన కొక మేలు చేకురగ తక్కినవారికి గీడు సేయుటల్‌ 
మనమున లేని భక్తి యభిమానము మాటలలోనే చూపుటల్‌ 
గొనకెటు లాభముల్‌ గలుగు? గొంకక నాటకమాడ సాగుటల్‌ 
ధనమునకు న్మహోన్నతికి దారులు రాజ గృహాంతరంబులన్‌. 


కెంజిగురుల కోయిల, సుమ 

మంజరులన్‌ దేటిగముల, మనుజ ఖగములన్‌ 
మంజుల ఫలముల, చూతము! 

రంజించెద వితర తరులు రా వాదుకొనన్‌. 


విధి వశమున నీ చెంతకు 

మధుపము రా హేళనంపు మాటాడకుమా 

మధు వొలుకు జలజ కులముల 

SOSH నెయ్యుండగు కుటజమా! తెలియు మెదన్‌. 


?** గురుజాడలు 112 కవితలు 


మెరుపులు 


ఈవియు దియ్యని మాటయు 

భావంబున జేయతగిన పని తెలియుటయున్‌ 
ఠీవియగు ధైర్యభావము 

రావు సుమీ యొకని వలన రావలె తనతోన్‌. 


మానిసులు గాని యింతుల 

తా నేర్చని నేర్చు చెలగు తరి జెప్పంగా 
జ్ఞానవతుల కగునె పికము 

దాని శిశువుల బెంచు నెగురుదాక నొరుచేన్‌. 


గడ్డి తిను కారు మెకముల 

బొడ్డున కస్తూరి నునిచి పొలియగ చేసెన్‌ 
జడ్డివిధి దుష్టజిహ్వల 

SES సమకూరు శుభము లుర్విజనులకున్‌. 


అడచుకొన కింద్రియంబుల 

నిడుమల కది త్రోవ యండ్రు యివి యడచుటయే 
కడు సంపదలకు బాటగు 

నడుమే తేర వి ష్టమొదవు నా మార్గమునన్‌. 


కాశి జచ్చెనేని కలుగదు జన్మంబు 
కలిగెనేని నుదుట కలుగు కన్ను 
సిరసు నందు చిన్ని సిరి తోడుబుట్టువు 
కంఠసీమ వెలయు గరళ చిహ్న 


నాల్లు రీతుల గనకంబు నాడెమగును 
వేటు గీటుల తునియించి వెచ్చజేసి 
నరుడు నట్టల «Dot నాడెమగును 
కులము శీలంబు కర్మంబు గుణము చేత. 


(ఆవి కొన్ని SOY) శ్లోకాలకు గురజాడ తెనిగింవు అని అవసరాల నూర్యారావు గుర్తించారు. Sou) 


?** గురుజాడలు 113 కవితలు 


లబుతశతకము 


స్మితమతి సూచీ JAS 

బుత మౌక్తిక పదక శతక మిభపతి భాషా 
సతి కతి కుతుకత గూర్చగ 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌. 


సతి ప్రేమ వృత్తులను గని 

పతి నమ్మిక నెగడు రీతి ప్రకృతి సతి యెడన్‌ 
మతియుతుడు బుతము గనుటను 
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


వెత బెట్టకు మిది యిమ్మని 

(బ్రతిమాలెడు ప్రియుని పల్కు ప్రతిభాషల సు 
స్మిత బుతమున్‌ వివరింపగ 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


బుతము లతియత్న మృగ్యము 
లతిగుప్తము లౌట పండ్ల నాకులలోనన్‌ 
వెతుకు గతి వెతుక దగునని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


బుతము గనుట లుప్తాక్షర 

తతి పోల్మియు వేరు తెలివి తలపుల గూటం 
బు తలప దాని క్రమమ్మని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


?** గురుజాడలు 114 కవితలు 


అతి సుకుమారము ఫలద 

మ్మృత వృక్షం బన్ఫతకక్ష మేచిన దానిన్‌ 
హతిజేసి తరువు గనుమని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


కుతప తరుణీ కర శబలీ 
కృత వాతాచక్ర మనిల HH జెడు భంగిన్‌ 
బుతమంటి కల్ల చెడునని 
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


వితథముల HO) యొరులకు 

వెత జేయు నతండు వన్నెలు వెట్టి యనృత పా 
తతి కీలల తనె పడునని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


కతలను రక్కసు నెత్తురు 

క్షితి బడి రక్కసులగు గతి నృతమతి జంపన్‌ 
బుతములు మితి లేకగునని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


అతి తృష్టాగ్ని పిశాచము 

మతి ధర్మపథంబు నుండి మరలించు నెడన్‌ 
బుతవిదుడె త్రోవ యిడునని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


చతురత నశ్వంబును SS 

మతి Por విచిత్ర గతుల మానవుడీ వై 
నృత సత్యవర్నలం జన 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


?** గురుజాడలు 115 కవితలు 


బుతమందు నిలిపి యుంచిన 

మతి కుడ్యావృత సముద్ర మధ్యస్థంబై 
ద్యుతి జెందు నోడ వలెనని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


మతి వీణా నిక్వణమున 

ధృత తంతువు మీటకున్న నెట్టావృతమై 
(HB చెడు, శ్రావ్యత యెట్లని? 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


మతి వీణ మీటు నంతనె 

బుత తంత్రీ శ్రుతిని జేరి యింపుగ స్వరముల్‌ 
ప్రతి సంవాద మ్మిడునని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


బుతమతి చూపులు దాకకు 

మతి విద్యుద్యంత్ర మంచు మానిసి పగిదిన్‌ 
ధృతి చెడి వికలత గనునని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


కితవత గట్టిన సంపద 

కుతు కోద్యతి Bor పేక కోటల రీతిన్‌ 
బుతమంటి నంత చెడునని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


ఇతిహాసాన్ఫత కోష్టము 

లతి కామోద్రేక రచన లందిరి నృపతుల్‌ 
బుతకృతు లొందగ నృపతికి 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


?** గురుజాడలు 116 కవితలు 


మృతభట సంభృత రణ భువి 
కుతల పతులు గనిరి కీర్తి కుంజర పతికిన్‌ 
మృతజీవిక బుతభువి 

సతతము సంతస మొసంగు సత్య ప్రతికిన్‌ 


గత క్లేశము SSH హాయిని 

కతలను విను వలన నెట్లు గలుగున్‌ సుఖముల్‌ 
మతిలేక నట్టి DDA 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


బ్రతుకు విధము దెలియగ నగు 
(బ్రతికి యవుల బోవు తెలివి వంక వెతల నీ 
ది తరణి గనుటయె యగునని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


వెతక దగు నొక్క సత్వము 
మతి నరు TAS ప్రేమ సరిగా జూడన్‌ 
నితరము లరయం జనదని 
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


బుతమునకు (eres మిచ్చిన 

మతిమంతు చరిత్ర కాల మార్గము నందున్‌ 
బుత బుజ దీపం బనుచున్‌ 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


మితి మీరి దానవు తా 

మృతిదాయక లోహమెత్త మెయి జీవనమౌ 
గతి లోహమెత్తె నరు o 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


?** గురుజాడలు 117 కవితలు 


వితత కవితా ఖని గనికు 

మతి కను చెదురు; మతియుతుండు కవితల సొంపున్‌ 
చతురత నేరిచి గనునని 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


ధృతి గురు జాడల నరిగెడు 

గతి పెద్దలు జూప జనితి గజపతి (SSS 
కృతి కదె గౌరవమగుటన్‌ 

సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్‌ 


?** గురుజాడలు 118 కవితలు 


గురజాడ వారి పిల్లల పాట 


చింతా చెట్టు చిలకల తోటీ 

ఏమని పలికిందీ? 
“చిలకల్లారా చిలకల్లారా 

$58 పొమ్మందీ. " 
కొబ్బరి చెట్టు చిలకల తోటీ 

ఏమని పలికిందీ? 
“చిలకల్లారా చిలకల్లారా 

55 పొమ్మందీ. » 
జామీ చెట్టు చిలకల తోటీ 

ఏమని పలికిందీ? 
“చిలకల్లారా చిలకల్లారా 

రండీ రండందీ.” 
మామిడి చెట్టూ చిలకల తోటీ 

ఏమని పలికిందీ? 
“చిలకల్లారా చిలకల్లారా 


రండీ రండందీ.” 


(విశ్వవీణ” 1959 డిశంబరు 1వ తేదీ నంచిక నుంచి. చూ : గురజాడ రచనలు, కవితల 
సంకలనం, Sor సెట్టి ఈశ్వరరావు, వుట. 78, సప్తమ ముద్రణ, 2007) 


?** గురుజాడలు 119 కవితలు 


Madras Congress 


Tell me not in scornful numbers 
Congress is an 'empty' show! 
For though many a delegate slumbers 


Seats are 'full' in every row. 


Congress is earnest ! Congress is real! 
Self-Government is its goal; 
Action said, a high ideal 


Is always good for the humen soul! 


In the congress field of battle, 
In constitutional strife 
Indulge internal rattle, 


Never lift a chair for life. 


Lives of Moderates all remind us 
We should wisely keep from crime, 
Open sedition only finds us, 


Shelter in a far-off clime?! 


Let us then lie up and speaking, 
Speaking at a furious rate : 
Not always some benefit seeking 


Learn to be loyal and to wait". 


1. The first two lines resemble -- 
H.H. Long Fellow's poem "A psalm of life". 
(Tell me not in mornful numbers, Life is an empty dream) 


2. Perhaps a reference to the prison in Anandaman Islands. 


?** గురుజాడలు 120 కవితలు 


(This poem was first printed in Vyasa Chendrika (A collection of Gurajada's 
Essays), edited by Avasarala Surya Rao and published by Visalandhra Pub- 
lishing House in 1953. In a foot note Surya Rao stated that this parody was part 
of an essay written by Gurajada on Madras Congress Session held in Decem- 
ber 1908 and published in the Hindu. Unfortunately Surya Rao published only 
the poem but not the whole essay. Till date the essay remained untraceable. 


Eds.) 


?** గురుజాడలు 121 కవితలు 


The Emeralds 


Under the bowers 

Where the ocean powers, 

Sit on their pearled thrones, 
Through coral woods 

of weltering floods, 

Over heaps of unvalued stones, 
Through the dim beams, 
Which amid the streams 


Weave a network of coloured light. 


?** గురుజాడలు 122 కవితలు 


నాటకములు 


కన్యాశుల్క్మము 


(తొలి కూర్చు) 


DEDICATION 


To 
His Highness the Maharaja Mirja 
Sri Ananda Gajapati Raj, Manea Sultan 
Bahadur of Vizinagaram, G.C.I.E. 


May it please your highness, 


Itis fable that when the ancient demi-god of your noble race was 
making a causeway across the sea to rescue his consort from captivity, 
the faithful squirrel brought at the end of its tail a few grains of sand, 
not indeed hoping to advance the high enterprise in any appreciable 
degree, but to show an inclination to serve. Ten years ago, when the 
question was engaging Your Highness's attention of saving a very help- 
less section of our woman-kind from a galling type of slavery, fraught 
with the germs of social demoralisation, an humble servant made a 
feeble effort to arouse public opinion on the subject by exposing the 
evil inn popular drama. The success that attended its production on the 
boards, and demand for copies from various quarters, emboldened him 
to publish it. No one is better aware that t he writer himself how great 
are the imperfections of the piece, and how unworthy it is of presenta- 
tion to such an exalted personage and ripe scholar as Your Highness, 
but he has ventured to seek Your Highness's indulgence, as he deems it 
the highest honour and his greatest ambition to be permitted to dedi- 
cate the fruits of his intellect, poor though in merit, to Prince with whom 
knowledge is an absorbing passion and whose appreciative encour- 
agement of letters, has attracted to his court, literary starts of the first 
magnitude and inaugurated to his court, literary starts of the first mag- 
nitude and inaugurated a brilliant epoch in the history of Telugu Lit- 
erature. 


I have the honour to subscribe myself 
May it please Your Highness, 
One Ever Loved to The Ever Loyal. 


?^* గురుజాడలు 125 కన్యాశుల్మము - తొలికూర్చు 


Preface 


Under the orders of His Highness the Maharajah of Vizianagarm, a list 
was prepared ten years ago, of Brahmin sulka marriages, celebrated in the 
ordinary tracts of the Vizagapatnam District during three years. The lists is by 
no means exhaustive as the parties concerned were naturally averse to admit- 
ting acceptance of bride-money; but such as it is, it forms a document of great 
value and interest. The number of marriages recorded reached one thousand 
and thirty four, giving an average of three hundred and forty four for the year. 
Ninety nine girls were married at the age of five years, forty four at four, 
thirty six at three, six at two, and three at the age of one ! - the babies in the last 
instance carrying a price of from three hundred and fifty to four hundred 
rupees a head. Strange, as it may sound, bargains are sometimes struck for 
children in the womb. Such a scandalous state of things is a disgrace to soci- 
ety, and literature cannot have a higher function than to show up such prac- 
tices and give currency to a high standard of moral ideas. Until reading habits 
prevail among the masses, one must look only to the stage to exert such healthy 
influence. These considerations prompted me to compose Kanyasulkam. 


I clothed the play in the spoken dialect, not only that it is better intelli- 
gible to the stage - going public than the literary dialect, but also from a con- 
viction that it is the proper comic diction for Telugu. Dramatic style is, no 
doubt, determined to some extent by usage, but the absence of any real dra- 
matic literature in Telugu, leaves a writer free to adopt that outward form 
which he deems most appropriate for the presentation of his ideas. The metres 
in use in Telugu, with their alliterative restrictions, are incapable of imparting 
no language conversational ease which is indispensable in a comedy, or con- 
tinuity in whcih, as Mr. Ward remarks, lies real life. One might invent new 
dramatic measures - but it would be a superfluous task, so far at least as com- 
edy is concerned, as prose is gaining ground all over the world for dramatic 
purposes. 


It has been remarked that the use of what is wrongly termed the vulgar 
tongue mars the dignity of a literary production, but that is a piece of criticism 
which one need not heed at the present day when the progress of the Science 
of Language has established better standards for judging the quality and use- 
fulness of tongues than the whims of Grammarians of old linguistic strata. 
The Telugu literary dialect contains many obsolete grammatical forms, an 
inconveniently, large mass of obsolete words and arbitrary verbal contrac- 
tions and expansions, necessitated by a system of versification based on allit- 


?^* గురుజాడలు 127 కన్మాశుల్కము - తొలికూర్చు 


eration and quantity. A license, which, no doubt, has its own advantages of 
introducing Sanskrit words to any extent has been but too eagerly availed of 
by poets who brought glossaries into requisition, revelled in fantastic com- 
pound - formation, and made the Telugu literary dialect doubly dead. This is 
not the place to dilate on the question of linguistic reform; but thus much 
might be said - It it is intended to make the Telugu literary dialect a great 
civilizing medium, it must be divested of its superfluous obsolete and San- 
skrit elements, and brought closer to the spoken dialect from which it must be 
thoroughly replenished. There is not much dialectical difference in the Telugu 
generally spoken in the various parts of the Telugu Country; so a new com- 
mon literary dialect can be established with comparative ease if only able 
writers set about it in right earnest. 


Recently, I happened to read Brahmavivaham by Rai Bahadur 
Viresalingam Pantulu garu and found that there were some parallel passages 
in our plays, a thing perfectly natural considering that his piece traversed the 
whole field of Brahmin marriages. But it will be seen that these plays have 
little else in common, our treatment being essentially different. Brahmavivaham 
was meant to be a pure comedy of manners, while in kanyasulkam humour, 
characterization, and the construction of an original and complex plot have 
been attempted with what success, it is for the public to judge. 


Vizianagaran, G.V.A. 
Ist January 1897. 


?^* గురుజాడలు 128 కన్మాశుల్కము - తొలికూర్చు 


పాత్రలు. 


౧. అగ్నిహోత్రావధాన్లు : - కృష్ణారాయపుర మగ్రహారము కాపురస్థుడు. 

౨. వెంకటేశము : - అగ్నిహోత్రావధాని కుమారుడు. 

3. గిరీశం :- వెంకటేశమునకు చదువుచెప్పునయ్యవారు. 

y. కరటకశాస్తులు :- వెంకమ్మ తోడబుట్టినవాడు. 

. లుబ్బావధాన్లు :- రామచంద్రపుర మగ్రహారము కాపురస్థుడగు నొక బ్రాహ్మణుడు. 


(^ x 


. రామప్పంతులు :- రామచంద్రపుర మగ్రహారము కాపురస్థుడగు నొక లౌక్యుడు. 
. సౌజన్యరావుపంతులు :- ప్లీడరు. 

. భీమారావు పంతులు :- ప్లీడరు. 

౯. నాయుడు :- ఏజన్సీకోర్టు వకీలు. 


0 


q 


oo. కరటకశాస్తుల శిష్యుడు :- డెప్యూటీ కలెక్టరు, హెడ్‌కనిష్టీబు, BOA, శూద్రులు, 
దుకాణదారు, కలక్టరు కచేరి గుమాస్తాలు, బ్రాహ్మణులు, బంట్రౌతులుమొదలగు 


వారలు. 


©: వెంకమ్మ : - అగ్నిహోత్రావధాని భార్య. 

౨. బుచ్చమ్మ : - అగ్నిహోత్రావధాని కూతురు. 
౩. మీనాక్షి: - లుబ్బావధాని కూతురు. 

౪. మధురవాణి : రామప్పంతులుంచుకొనిన సాని. 


— —P (9 a 


?^* గురుజాడలు 129 కన్మాశుల్కము - తొలికూర్చు 


గిరీశ 


కన్యాశుల్మము 
మొదటియంకము 


స్థలము - విజయనగరములో బొంకులదిబ్బ 
(గిరీశం ప్రవేశించి.) 


: సాయంకాలమైనది. పూటకూళ్లమ్మకు సంతలో సామాను కొనిపెట్టుతానని నెల 


రోజులైనది పదిరూపాయలు పట్టుకువెళ్లి డ్యాన్‌సింగు గర్లుకింద ఖర్చు os. 
యీవేళ ఉదయము పూటకూళ్లమ్మకూ నాకూ యుద్దము అయిపోయినది. బుర్ర 
బద్దలకొడదామా అన్నంతకోపం వచ్చినది కాని, పూర్‌ రిచ్చర్జు చెప్పినట్లు పేషన్సు 
వుంటేనే కాని లోకములో పనిజరగదు. 

When lovely woman stoops to folly, 

And finds too late that men betray, 

What charms can soothe her melancholy, 


What arts can wash her guilt away? 


ఈలా డబ్బు లాగేస్తే యిదివరకు యెన్ని పర్యాయములు ఊరుకున్నదికాదు. డ్యాన్‌సింగు 

గర్లు మాట యేదో కొంచెము ఆచోకీ కట్టినట్టు కనబడుతుంది. లేక యెవళ్లయినా 

నా మీద కోపంకొద్దీ ఉన్న నిజం దానితో చెప్పివేసినారేమో! ఈ వేళ ఉదయంసంగతి 

ఆలోచిస్తే యిటుపైని తిండిపెట్టేటట్టు కనపడదు. ఇక యీ వూరులో మనపప్పు వుడ 

కదు. ఎటుచూచినా అందరికీ బాకీలేను. వెంకుపంతులుగారి కోడలికి లవ్‌లెటర్‌ 

వ్రాసినందుకు యెప్పుడో వొకప్పుడు సమయంచూసి యెముకలు విరగ్గొట్టేస్తారు. 
Can love be controll'd by advice? 


Will cupid our mothers obey? 


శీఘ్రంగా బిచాణా యిక్కడనుండి యెత్తివెయ్యడమే బుద్దిమంతుడికి లక్షణం. గాని 
మహాలక్ష్మిని వదలడమంటే యేమీ మనస్మరించకుండా వున్నది. 


Itis women that seduce all mankind. 


?^* గురుజాడలు 131 కన్మాశుల్కము - తొలికూర్చు 


గిరీశ 
వెంకటే: 


గిరీశ 


వెంకటే: 


గిరీశ 


నేను యేదో ఉద్యోగాలూ ఊళ్ళు యేలి తనతో వైభవము వెలిగిస్తాననే నమ్మకముతో 

ఉన్నది. పూర్‌ క్రీచర్‌ ! 

Oh! Whistle to me and I will come away, Though father mother 

and grandmother. Should go mad. 

ఎవరా వస్తూ ఉన్నది? నా ప్రియశిష్యుడు వెంకటేశ్వరులులాగు వున్నాడు. ఈ వేళ 

కిస్‌మిస్‌ శలవులు యిచ్చివుంటారు. వాడి ముఖం వైఖరి చూస్తే ఫెయిలయినట్టు 

కనపడుతున్నాడు. వీడికి శలవులలో చదువుచెప్పే మిషమీద వీడితోకూడా వీడి వూరు 

వుడాయిస్తే చాలా చిక్కులు వదులుతవి. అటు నుంచి నరుక్కురమ్మన్నాడు. 
(వెంకటేశ్వర్లు ప్రవేశించుచున్నాడు. ) 


: ఏమివాయి, మైడియర్‌ షేక్స్‌పియర్‌. ముఖం వేల వేసినావు? 


ఇక మీరు నాతో మాట్లాడకండి, మీతో సావాసం చేయడముచేత నా పరీక్ష పోయిందని 
మా మేష్టరుగారు చెప్పినారు. 


: నాన్సెన్స్‌. మొదటినుంచీ నేను అనుమానిస్తూనే వున్నాను. 9 మేష్టరుకి నన్ను చూస్తే 


Sed. అందుచేత నిన్ను ఫెయిలుచేసినాడు గాని; లేకుంటే నివ్వు ఏమిటి? ఫెయిలు 
కావడమేమిటి! అతనికీ నాకూ యెందుకు విరోధము వచ్చిందో నీకు తెలిసిందా? 
అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూసు పేపరులో పెట్టి యేకివేసినాను. 
మీవల్ల నాకు వచ్చినదల్లా చుట్టకాల్చడం వక్కటె. పాఠం చెప్పమంటే యెప్పుడూ 
కబుర్లు చెప్పడమేకాని, ఒకమాటయినా ఒక ముక్క చెప్పిన పాపానపోయినారా! 


: డామిట్‌. యిలాంటి మాటలంటే నాకు కోపము వస్తుంది. ఇది బేస్‌ యిన్‌గ్రాటి ట్యూడ్‌. 


నాతో మాట్లాడుతుండడమే యెడ్యుకేషన్‌. నీకున్న లాంగ్వేజి నీ మేష్టరుకైనా వుందీ? 
విడో మారేజి విషయమై నాచ్‌ కొశ్చన్‌ విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను. నా 
దగ్గర చదువుకొన్నవాడు attr అప్రయోజకుడు కాలేదు. పూనాలో డక్కన్‌ కాలేజిలో 
నేను చదువుతున్నప్పుడు, ది ఇలివెన్‌ కాజస్‌ ఫర్‌ ది డిజన్‌రేషన్‌ ఆఫ్‌ ఇండియా 
విషయమై మూడు ఘంటలు ఒక్క బిగిని ఆలాగు SH యిస్తే ప్రొఫెసర్లు అంతా 
Calter) కొట్టెశారు. మొన్న బంగాళీబాబు ఈ వూళ్లో లెక్చర్లు యిచ్చినప్పుడు ఒకడికయినా 
నోరుపెగిలిందీ. మనవాళ్లు వట్టి వెధవాయిలోయి. చుట్ట కాల్చడం యొక్క మజా 
నీకేమీ బోధపడలేదు. చుట్ట కాల్చడం నించే దొర్లు యింత గొప్పవాళ్లు అయినారు. 
చుట్టుకాల్చని ఇంగ్లీషు వాడిని చూశావూ? చుట్టకాల్చడంబట్టె స్టీముయంత్రం 
కనుక్కున్నారు. శాగ్తకారుడు కూడా యేమన్నాడో వినలేదా? 


?^* గురుజాడలు 132 కన్మాశుల్కము - తొలికూర్చు 


వెంకటే: 


గిరీశ 


వెంకటే: 


గిరీశ 


వెంకటే: 


గిరీశ 


వెంకటే: 


గిరీశ 


క. ఖగపతి యమృతముతేగా I 
భుగభుగమని పొంగి చుక్క భూమినివ్రాలెన్‌ 1 
పొగచెట్టైజన్మించెను I 
E 
పొగతాగని వాడు దున్నపోతైబుట్టున్‌ T 


ఇది బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసములో వున్నది. eO ఆలాగు వుణ్లీగాని నీ 
అంత తెలివయిన కుర్రవాడిని ప్రొమోషన్‌ చెయ్యనందుకు నీ మేష్టరుమీద నావళ్లు 
మహామండుతూ వున్నది. ఈమాటు వంటరిగా షికారు వెళ్ళుతూన్నపుడు చూచి ఒక 
తడాఖాతీస్తాను. నీవు శలవులలో యిక్కడ వుంటావా లేక, మీ వూరికి వెళతావా? 
మా వూరికి వెళ్ళాలనివుంది కాని (గద్గద న్వరముతో) ప్యాసుకాలేదంటే మా వాళ్ళు 
కొట్టేస్తారు. 


: నీకు నేనొక వుపాయం చెప్పుతాను. నేను చెప్పినట్టల్లా యెప్పుడూ వింటానని ప్రమా 


ణకం చేస్తావా? 


(అతనికాళ్ళు పట్టుకుని) ఏలాగైనా నన్ను రక్షించాలి మా నాన్నకు మా చెడ్డకోపం. 
ఇంటికి వెళ్లితే యెముకలు విరగగొట్టేస్తాడు. 


: దట్‌ యీస్‌ టిరనీ యిదే బంగాళీ కుర్రవాడవుతే యేమిచేస్తాడో తెలిసిందా? కర్ర 


పట్టుకుని తండ్రయేది తాతయేది Se» యెక్మకొడతాడు. మీ అగ్రహారంలో మరి 
యెవరూ స్మూలు కుర్రవాళ్లులో లేరుగద? 
లేరు. 


: అయితే నేనొక వుపాయం చెప్తాను విను. నేను కూడా నీతో వస్తాను. నువ్వు వ్యాస్‌ 


అయినావని చెప్పేదాము. కావలిస్తే అటుంచి వచ్చిన తరువాత టవును స్కూలులో 
ప్రవేశించవచ్చును. 

మీరు కూడా వుంటే నాకు భయములేదు, మొన్న వేసంగి శలవులలో కూడా మా 
అమ్మ శలవులలో పాఠాలు చెప్పడానికి మిమ్మలిని తీసుకురమ్మంది. 


: ఆల్‌రైట్‌. కాని నా కిక్కడ చాలా వ్యవహారములలో నష్టము వస్తుంది. మునసబుగారి 


కొమాళ్లకి శలవులలో పాఠాలు చెప్పితే ట్వంటీ రుపీస్‌ యిస్తామన్నారు. అయినా నీ 
విషయంలో యెంత లాస్‌వచ్చినా నేను కేర్‌ చెయ్యను. మీవాళ్లు బార్‌ బరస్‌ పీపిల్‌ 
తిన్నగా ట్రీట్‌ చేస్తారో చెయ్యరో. నీవు నా విషయమై గట్టిగా రికంమెండు చెయ్య 
వలసియుంటుంది. కొత్త పొస్తకాలు కొనడముకు ఒక జాబితానవ్రాయి. కొంచెము 


?^* గురుజాడలు 133 కన్మాశుల్కము - తొలికూర్చు 


వెంకటే: 
గిరీశ 


గిరీశ 


డబ్బు చేతిలో వుంటేనే గాని SiS కొంచెము ఇబ్బందిగా వుంటుంది. నోట్‌బుక్కు 
పెన్సలు తియ్యి: 

. రోయల్‌ రీడర్‌. 

. మ్యాన్యుఅల్‌ ఆఫ్‌ గ్రామరు. 

. గోషుస్‌ జ్యామెట్రి. 

బాసూస్‌ ఆల్టిబ్రా. 

. బాసూస్‌ అర్థమెటిక్కు, 

. నలచరిత్ర. 

. రాజశేఖర చరిత్ర. 
CAO జనరల్‌ యింగ్లీషు. 
. వెంకట సుబ్బారావ్‌స్‌ మేడిజీ. 


© o Nn 6 O p c0 m n 


యెన్ని పుస్తకాలయినాయి. 


తొమ్మిది పొస్తకాలయినాయి. 


: మరొక్కటి వెయ్యి - కుప్పుస్వామి అయ్యర్సు మేడ్‌డిఫికల్ట్‌. అక్కడికి చాలును. 


మీవాళ్ళుగాని ఇంగ్లీషు మాట్లాడమంటే తణుకూ Suo» లేకుండా పుస్తకాలలో 
వున్న ముక్కలు ఏకరపెట్టెయ్యి. నీ దగ్గిర యేమయినా కాపర్సు వున్నవా? బ్యాంకినోట్లు 
మార్చలేదు. వక పదణాలుపెట్టి మిఠాయి పట్టుకొనిరా. రాత్రి మరి నేను భోజనము 
చెయ్యను. మార్మట్‌కు వెళ్ళి బండి కుదిర్చేశి దానిమీద నా ట్రావెలింగు ట్రంక్‌ పదేసి 
మెట్టుదగ్గిర బండి నిలబెట్టివుంచు. ఇక్కడ కొన్ని పనులు చక్కబెట్టుకొని యెంత 
రాత్రికయినా వచ్చి కలుసుకుంటాను. గో యట్‌ వన్స్‌ మై గుడ్‌ బోయ్‌. నీవు బుద్ధిగా 
చెప్పిన మాటలు వింటూవుంటే సురేంద్రనాథ్‌ బనర్జీ అంత గొప్ప వాడిని చేసేస్తాను. 


నేను నీతో వస్తానన్న మాట మాత్రం పిట్టకైనా తెలియనియ్యవద్దు. 
(వెంకటేశ్వరులు నిష్కమించుచున్నాడు) 


: (తనలో) ఈ వ్యవహార మొకటి ఫైసలయింది. ఈ రాత్రి మహాలక్ష్మికి పార్టింగు 


విజిట్‌ యివ్వవలెను. 
(పైకి) ఠవణింతున్నుతి కాలకంఠ మకుటాట్టాల ప్రతోళీమిళత్యవమానామరశింధు 
బంధురపయ స్సంభార 

(ఒక బంట్రోతు ప్రవేశించి.) 


?^* గురుజాడలు 134 కన్మాశుల్కము - తొలికూర్చు 


బంట్రోతు :అయ్యా మొన్న మీరు వేయించుకొన్న పొటిగ్రాఫుల ఖరీదు అడగమని మా పంతులు 


గారు పంపించారు. 

ASS : (వినబడనట్టు నటించుచు) 
గంభీరవాగ్వ్యవహారైక ధురంధరత్వమగు జిహ్వలోలి మత్తలికిన్‌! జనికిందల్లికి కారవేళ్లికి 
ధనుర్ణ్వావల్లి నీరుల్లికిన్‌!! 

బంట్రోతు:యంతమందిని పంపించినా యిదుగో యిస్తామని అదుగో యిస్తామని తిప్పుతూ 
వచ్చేవారట. నేను వాళ్ళలాగు వూరుకునే వాడను కాను. 

గిరీశ : అయ్య కోనేటికి తోవయిదే. 

బంట్రోతు :యిదెక్కడ చెమిటి మహాలోకము వచ్చిందయా. 

ASS : కోమటి దుకాణమా? కస్పాబజారులో కాని ఇటివైపు లేదు. 

బంట్రోతు :(గట్టిగా చెవిదగ్గిన నోరుపెట్టి) పొటిగ్రాఫుల ఖరీదు యిస్తారా ఇవ్వరా? 

గిరీశ : బస రాధారీ బంగళాలో చెయ్యవచ్చును. 


బంట్రోతు : (మరీగట్టిగా) మీరూ సానిదీ కలిసి వేయించు కున్న పొటిగ్రాఫు ఖరీదు 16 
రూపాయలు. అప్పుడే యిస్తామని యింకా తిప్పలు పెడుతూన్నారు. 

గిరీశ : ఓహో నీవా! నింపాదిగా మాట్లాడు. నింపాదిగా మాట్లాడు. రేపు వుదయం తప్పకుండా 
8 ఘంటలకు పూటకూళ్లమ్మ యింటికి వచ్చినట్టెనా రూపాయలు అణాపైసలతో 
ఇచ్చివేస్తాను. మీ పంతులుకు స్నేహమూ మంచీ Bar అక్కరలేదూ. ఇంత తొందర 
పెట్టడానికి యేవూరైనా పారిపోతామా యేమిటి. 

బంట్రోతు :మాటలతో కార్యము లేదు రూపాయలు నిలువబెట్టి మరీ పుచ్చుకోమన్నారు. 

గిరీశ : పెద్దమనిషివి నువ్వూ అలాగే అనడం ధర్మమేనా? రేపు వుదయం యివ్వకపోతే మాలవాడి 
కొడుకు ఛండాలుడుతో సమానము - ఇంకా నీకు నమ్మకము లేకపోతే యిదుగో 
గాయిత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను. 

బంట్రో : కానియ్యండి రేపు వుదయం ఇయ్యకపోతే మాత్రం భవిష్యం వుండదు 

(అని నిషమించుచున్నాడు.) 

ASS : (తనలో) ఇన్నాళ్ళకు జంర్యుపుపోచ వినియోగం లోకి వచ్చింది. ధియాసొఫిస్ట్‌ చెప్పినట్లు 
మన Key కస్టమ్సుకు ప్రతిదానికీ యెదో ఒక ఉపయోగం ఆలోచించే మన వాళ్ళు 
నియమించారు. యిప్పుడు నాకు బోధపడ్డది. 


?^* గురుజాడలు 135 కన్మాశుల్కము - తొలికూర్చు 


ఈ పిశాచాన్ని వదుల్చ్బుకునేటప్పటికి తలప్రాణం తోక్కివచ్చింది. చీకటి పడింది. 
శీఘ్రబుద్దేఃకలాయనంఅని పెందరాళే ఈ వూరునుంచి వుడాయిస్తేనే కాని ఆబోరు 
దక్కదు. ఇక బయలుదేరి మహాలక్ష్మి ఇంటికి వెళ్ళవలెను. మేక్‌ హే వైల్‌ది సన్‌షైన్స్‌ 
అన్నాడు. (పైకి) పూజారివారి కోడలు తాజారగ బిందెజారి జర్రున పడియెన్‌. ఆ 
పైముక్క మరి జ్ఞాపకమువచ్చినది కాదూ. (చుట్టనోటిలో బెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించు 
చుండగా తెరదించి వేయవలెను.) 


xxx 


(౨స్థలము - కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లుగారి నడవ) 
(అగ్నిహోత్రావధానులుగారు కూర్చుని జంర్యూలు వడుకుచు కరటక శాస్త్రులు శిష్యునిచేత 
పేలు నొక్కించుకొనుచు వెంకమ్మ కూర తరుగుచు గనబడుదురు) 


వెంకమ్మ : నిన్నటినుంచి కిసిమీశృలవులని కుర్రవాడు వుత్తరం వ్రాసినాడు. యెన్నాళ్లెందో చూచి 
కళ్ళు కాయలుకాచిపోయినాయి. గడియో గడియో వస్తాడు కాబోలు. 


అగ్నిహో:ఎందుకు SBS వగచడం. నేను వద్దు వద్దంటూంటే ఇంగ్లీషులో పెట్టావు. మెరక 
పొలంమీద వచ్చేశిస్తంతా వాడికింద ఖర్చుఅయిపోతున్నది. క్రిందటి సంవత్సరం 
పరీక్షఫేలు అయిపోయినాడు. మనకి ఇంగ్లీషు అచ్చిరాదని పోరి పోరి మొదటే చెప్పాను. 
మా పెత్తండ్రి దిబ్బావధానులు కొడుకుని ఇంగ్లీషు చదువుకు పార్వతీపురం 
పంపించేటప్పటికి వుష్ణంవచ్చి మూడు రోజుల్లో కొట్టివేశింది. బుచ్చబ్బి కొడుక్కి ఇంగ్రీషు 
చెప్పిందామనుకుంటూండగానే పెద్దఖాయిలా పెట్టిచచ్చినంతైంది. 

వెంకమ్మ : మీరు యెప్పుడూ యిలాంటి వాగాయత్తం మాటలే అంచారు. డబ్బుఖర్చు 
అయిపోతుందని మీకు బెంగ. మొన్న మొన్న నాకళ్లయదట మన వాకట్లో జుత్తువిరబోసు 
కుని గొట్టికాయలు ఆడుకునేవాడు నేమానివారి కుర్రాడికి మునసబీ అయిపోయింది. 


అగ్నిహో:మన వెధవాయికి చదువువచ్చేది యేమీ కనపడదుకాని పుస్తకాలకింద జీతం కింద 
ఇక నాలుగు యేళ్లయేటప్పటికి మనభూమి కడతేరిపోతుంది. ఆ పైని చిప్పా దొప్పా 
పట్టుకుని బయలుదేరాలి. నిమ్మళంగా ఇంటి దగ్గిర వుంటే ఈ పాటికి నాలుగు అర్థాలు 
చెప్పివేదును. వొద్దంటూంటె యీ వెధవ ఇంగ్రీషుచదువుకింద పెట్టావు. 

వెంకమ్మ : మనవాడికి ఒక మునసబు పనైనా, పోలీసు పనైనా అవుతే బుణాలిచ్చి యీ అగ్రహారం 
భూములన్నీ కొనేస్తాడు. సాలుకు వక నూజు రూపాయీలు ఖర్చు పెట్టడానికి ముందూ 


?^* గురుజాడలు 136 కన్మాశుల్కము - తొలికూర్చు 


వెనుకా చూస్తున్నారు. మీలాగే వాడూ పెద్ద కడుపు వేళ్లాడేసుకుని జంరూలు 
వడుక్కుంటూ బతకాలని వుందా యేమిటి? మీకంత భారమనితోస్తే మా వాళ్లు నా 
పసపూ కుంఖానికి యిచ్చిన భూమి అమ్మేసి కుర్రాడికి చదువు చెప్పిస్తాను. 

కరటక: నీ భూమి యెందుకు అమ్మాలి మన సొమ్ము చెడతిని కొవ్వివున్నాడు అతనే పెట్టు 
కుంటాడు. 

అగ్నిహో: అయితే నా కడుపును ఆక్షేపణ చేస్తావషె? యీ మారంటె నీ అన్న వున్నాడని వూరుకునేది 
లేదుసుమా! 

(గిరీశ, వేంకటేశ్వర్లు, ప్రవేశించుచున్నారు. ) 

వెంకమ్మ: మా బాబు - మా బాబు వచ్చావషోయి (అని లేచి 39 కవుగలించుకొనుచున్నది) 

అగ్నిహో:వెధవాయా. యీ మాటైనా ప్యాసు అయినావా లేదా? 

వెంకటే: (తెల్లబోయి జూచుచున్నాడు) 

గిరీశ : ప్యాసు అయినాడండి. ఫస్టుగా ప్యాసయినాడు. 

అగ్నిహో:యీ తురక యెవడోయి? 

గిరీశ : టర్మ్‌! డామిట్‌, టెల్‌మాన్‌. 

అగ్నిహో: మాన్‌! మానులావున్నానంఛావు? గూబ పగలకొడఛాను. 

వెంకటే: (వణుకుతూ తల్లివైపుచూచి) అమ్మా యీయనే నాకు చదువు చెప్పుతాడు. 


కరటక : ఇంటికి పెద్దమనిషి వస్తే అపృచ్చపు మాటలాడుతావేమి ఇంగ్లీషమాట ఆయనేమో 
కుర్రవాడితో అంటే పుచ్చకాయ దొంగంటే బుజాలు తుడుముకున్నట్టు నీ మీద 
పెట్టుకుంటావేమి. 


(బండివాడు సామాను దించును) 


గిరీశ : తమరు యిక్కడా వున్నారు. నన్ను తమరు యరగకపోయి వుండవచ్చును గాని సంస్కృత 
నాటక కంపెనీలో SHO) తరుచుగా చూస్తూ వుండెవాడిని. యిండియా అంతా 
తిరిగినాను. గాని తమవంటి విదూషకుణ్జి యక్కడా చూడలేదు. సంస్కృతం, అరవం, 
మహారాష్టం, యింకా యెన్నో భాషలు మంచినీళ్ల ప్రవాహంలా మాట్లాడుతారు. 

అగ్నిహో:(ధుమధుమలాడుచు) ox» శెషభిషలు నాకు పనికిరావు. ఈయన వైఖరి చూస్తే 
యిక్కడే బసవేసేటట్టు కనబడుతున్నది. నా యింట్లో భోజనం యంత మాత్రమూ 
వీలుపడదు. 


?^* గురుజాడలు 137 కన్మాశుల్కము - తొలికూర్చు 


వెంకమ్మ : ఆయన వెర్రివాడు, ఆయనమాట గణనలోకి SH బాబూ! యాలాగైనా మా వాణ్ణి 


గిరీశ 


కరటక : 


కడుపులో పెట్టుకుని ఒక ముక్క అబ్బేటట్టు చేయిబాబూ. వాడు వట్టి సత్తెకాలం నాయన. 
నామోస్తరే. 


: అభ్యంతరమేమిటమ్మా, మీవాడు శలవులలో చదువు చెప్పమని యెంతో బతిమాలుకుంటే 


పోనీ పనికివచ్చే కుర్రవాడుగదా అని వచ్చినాను. లేకుంటే పట్నంలో పంచపక్వ 
పరమాన్నాలు మానుకుని ఇక్కడ ముతక బియ్యం తినడానికి ఎందుకువస్తాను. 


(తనలో) వీడు టక్కర్‌లా వున్నాడు. 


వెంకమ్మ : ఈ చదువులకోసమని పిల్లలను వదులుకుని వుండడం వార్లక్క్మడ శ్రమదమాదులు 


గిరీశ 


పడుతూవుండడం, నా ప్రాణాలు యెప్పుడూ అక్కడే వుంచాయి. డబ్బంటే యెప్పుడూ 
వెనకచూడలేదుకదా, మేము కనడం మట్టుకుకన్నాము. మీరే తల్లిదండ్రీ వాడిని యేలాగు 
బాగుచేస్తారో మీదే భారం. 


: మీరు ఇంతదూరం శలవు యివ్వవలెనా. నా మంచీ చెడ్డా మీకుర్రవాణ్ని అడిగితేనే 


తెలుస్తుంది. ఇంతెందుకు ఇక మూడుసంవత్సరములు నా తరిఫీతులో వుంచితే క్రిమినల్‌ 
లోవర్‌ అనగా పోలీసు పరీక్ష ప్యాసు చేయించివేస్తాను. డబ్బువిషయమై మట్టుకు 
మీరు వెనక తీయకుండా వుండాలి. 


అగ్నిహో:యీ సంవత్సరం పుస్తకాలకి యెంతైందిరా అబ్బీ? 
వెంకమ్మ: పదిహేను రూపాయిలవుతుంది. 
అగ్నిహో:ఒక దమ్మిడీ ఇచ్చేది లేదు. వీళ్లిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుక తినేసేటట్టు 


కరటక : 
గిరీశ 


అగుపడుచుంది గాని మరేమీ లేదు. నేను వేదము 82 పన్నాలూ జటాంతం వరకూ 
పుస్తకాల కింద ఒక దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ 
వ్యవహారంలాగా కనబడుతుంది. 


(ముఖంవంకబెట్టి నవ్వుకొనును) 


: (కరటకశాగస్తులవైపుచూచి) బార్బరస్‌ చూచారండి జన్‌టిల్‌మ్యాను అనగా పెద్దమనిషిని 


యెలాగు అంటున్నారో- నేను యీ నిమిషం వెళ్లిపోతాను. 


వెంకమ్మ : చాలు. చాలు. బాగానే వున్నది. ఇంటికి ఎవరైనా పెద్దమనిషి వస్తే నాకిదే భయం. 


కరటక : 


ఆయన మాటల కెక్కడికి -rar వెళ్లకండి. అన్నిటికీ నేను వున్నాకదా. 
అగ్నిహోత్రావధానులూ కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందూ 
వెనకా చూస్తూన్నావు. బుచ్చమ్మని అమ్మిన పదిహేను వందల రూపాయిలూ 
యేమిచేసినావు. 


?^* గురుజాడలు 138 కన్మాశుల్కము - తొలికూర్చు 


ASS : సెల్లింగ్‌ గర్ల్స్‌! డామిట్‌. 

అగ్నిహో: ప్రతిగాడిదకొడుకూ అమ్మేవు ways అంచూవుంచాడు. కూరగాయషోయి - అమ్మ 
డానికి - ఆ రూపాయీలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు గదా దానిగతి యేమవును, 
వడ్డీతో కూడా ఇప్పుడు ౧౮౦౦ రూపాయలు అయినవి. దాని మానాన్న అది 
బతకవచ్చును. 

SSeS: చచ్చాడంటే వాడిది తప్పా? మంచంమీంచి దించివేయడానికి శిద్ధముగా వున్నవాడికి 
పెళ్ళిచేసినావు. సదశ్యం నాడు వెంకుపంతులుగారు వచ్చారు కారని భోజనాల దగ్గిర 
కనిపెట్టుకు వుండేసరికి గుడ్లు పేలిచచ్చాడు. అగ్నిహోత్రావధానులూ! నేను యెరుగనట్లు 
చెప్పుతావేమిటి? 

గిరీశ : తమరేనా, నులక అగ్నిహోత్రావధానులుగారు. జటలో తమతో సమానులు లేరని 
రాజమహేంద్రవరంలో అనుకునేవారు. 

అగ్నిహో:మీది రాజమహేంద్రవరంటండీ. ఆ మాట చెప్పారు కారేమి. రామవుధానులు గారు 
ఖులాసాగా వున్నారా? ఆయన గొప్ప ఘనాపాటీ. 

ASS : ఖులాసాగా వున్నారు. నేను ఆయన మేనల్లుణ్ణే నండి నాపేరు గిరీశం అంటారు. 

అగ్నిహో:ఆలాగునండీ చెప్పారు కారూ. 

ASS : మా మామగారు ఎప్పుడూ ఎవరువచ్చినా మిమ్ములనే పొగుడుతూ వుంటారు. 

అగ్నిహో:ఎవరో అనుకుని యిందాకా మిమ్మలిని అన్నమాటలు క్షమించాలి సుమండీ. నేను 
కొంచెము ప్రథమకోపిని. 

గిరీశ : దానికేమిటండీ. తమవంటి పెద్దవాళ్ళు అనడమూ - మావంటి కుర్రవాళ్లు పడడం 
విధి. 

కరటక : (తనలో) మా అగ్నిహోత్రావధాన్లుకి తగినవాడు దొరికాడు. 

అగ్నిహో:చూచారండీ మా కరటకశాస్త్రి వట్టి అవకతవక మనిషి మంచీ చెడ్డా యేమీ తెలియదు. 
అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల యంతలాభం కలిగింది? భూములకి దావా 
తెచ్చామా లేదా! గిరీశంగారూ నేను యీ మధ్య దాఖలుచేసిన అర్జీ పట్టుకొస్తాను 
దానిమీద యిండారుసు చదవండీ (అని గదిలోనికి వెళ్ళి తీసుకొనివచ్చి చేతికిచ్చు 
చున్నాడు) 

ASS : (కాకితము నెగదిగజూచి) ఎవరో తెలివి తక్కువ గుమాస్తా వ్రాసినట్టువున్నది గాని 
యెక్కడా అక్షరం పొల్తిలేదండీ. 


2౫% గురుజాడలు 139 కన్మాశుల్కము - తొలికూర్చు 


అగ్నిహో:లేదండీ దొరగారు స్వయం చేత్తో వ్రాశారు. od వక్మమారు చూడండి. 


గిరీశ : ఆలాగు చెప్పండి - యిది లాటిను భాషను వ్రాసినాడు, ఇంగ్లీషు గాని యింకా నేను 
లాటినుభాష నేర్చుకొనలేదండి. 


అగ్నిహో: మా వకీలు చదివేశాడండీ. 


గిరీశ : అది యేమాత్రం పనండి. లాటిను వక రోజులో చదువవచ్చును. జరుగురు లేక 
నేను చదవడం లేదు. 


కరటక : (తనలో) వీడిచర్య గమ్మత్తుగా వున్నది. 
వెంకటేశ: మా అబ్బాయీ మీరు వక పర్యాయం ఇంగ్లీషు మాట్లాడుతారూ? 
గిరీశం : Twinkle! Twinkle!little star, 


How I wonder what you are. 
వెంకటేశ: There is a white man in the tent. 


గిరీశం : The boy stood on the burning deck 
whence all but he had fled. 


వెంకటేశ: Upon the same base and on the same side of it the sides of a 


trapezium are equal to one another. 


గిరీశం : Of man's first disobedience and the fruit of that mango tree, sing 


Venkatesa my very good boy. 
వెంకటేశ: Nouns ending in f or fe, change their f or fe into 'Ves". 
అగ్నిహో: ఈ ఆడుతూన్న మాటలకి అర్థమేమిటండీ? 
గిరీశ : యీ శలవులలో యే (ప్రకారం చదవవలెనో అదంతా మాట్లాడుకుంటున్నాము. 
కరటక : అబ్బీ వక్క తెనుగు పద్యము ఏదైనా చదువుతావురా? 
వెంకటే: పొగచుట్టకు సతిమోవికి 
కరటక : చబాష్‌! 
గిరీశ : డ్యామిట్‌ డోన్ట్‌రీడ్దట్‌. (మెల్లగా) నల దమయంతు లిద్దరు (అని అందిచ్చుచున్నాడు.) 
వెంకటే: నలదమయంతు లిద్దరు మనః ప్రభవానలదహ్యమానులై 
కరటక : మనః ప్రభవానలమంటే యేమిట్రా అబ్బాయీ? 


?^* గురుజాడలు 140 కన్మాశుల్కము - తొలికూర్చు 


గిరీశ : సూళ్లలో అరం చెప్పరండి. పరీకకు అరం అక్కరలేదు. వేదం చదివినట్లె తెలుగూ 
0S, థ ర థ © 
SADT. 


కరటక : (తనలో) 3085 మా చమత్మారంగా వున్నది. వీడికి పెందరాళే ఉద్వాసన చెప్పితేనే 
గాని అసాధ్యుళ్లా వున్నాడు. 

అగ్నిహో : బాగావుందండి మా వాడికి డబ్బు ఖర్చులేకుండా పెళ్ళి అయేసాధనం కూడా ఒకటి 
తటస్థించింది. ఇటుపైన కలక్టరీదాకా చదువుచెప్పిస్తాను. 

వెంకమ్మ : మీ నైజం కొద్దీ Oo» కొర్రూ మంటారు గాని మీకుమాత్రం బాబు మీద (ప్రేమలేదా 
యేమిటి పట్నంలో గొట్టాలమ్మ వచ్చినప్పుడు బెంగపెట్టుకుని బాబుని శలవర్దీరాసి 
వెళ్ళిపో రమ్మన్నారు కారా - పెళ్ళీ చెయ్యక చదువూ చెప్పించక తీరుతుందాయేమిటి. 

కరటక : డబ్బుఖర్చు లేకుండా కొడుక్కు పెళ్ళి చేస్తావుటోయి బావా! పిల్లలను అమ్మినట్టె అను 
కున్నావా యేమిటి? పదిహేను వందలైనా పోస్తేగాని పిల్లను యివ్వరు. 

అగ్నిహో:రామచంద్రపురం అగ్రహారంలో లుబ్బావధాన్లుగారికి చిన్నమ్మిని పద్దెనిమిదివందల 
రూపాయీలకు అడగవచ్చినారు. ఆయన నాలుగు లక్షలకధికారష. ఉభయ కర్చులూ 
పెట్టుకుంటారష. పెళ్ళి మహావైభవంగా చేస్తారష మనమే 58 వెళ్ళడం. తాంబూలం 
పుచ్చుకున్నారు. నిశ్చయం అయిపోయినది, ఆ పద్దెనిమిది వందలూ పెట్టి వెంకడికి 
పెళ్ళిచేస్తాను. 

వెంకమ్మ : అయ్యో! అయ్యో! నాకు తెలియకుండానే? నాకు తెలియకుండానే? యెన్నేళ్ళేమిటి 
పెళ్ళికొడుక్కి 

అగ్నిహో: IDs నేమిటి నలభైయైదూ. 

వెంకమ్మ : బుచ్చమ్మ మన జీవానికి వుసూరుమని యేడుస్తూంటే సుబ్బిని కూడా యెవడో ముసలి 
వెధవకు అమ్మ తల్చుకున్నారు. మేనరికము యివ్వాలని ఎంతో ముచ్చటపడుతూన్నాను. 
ఈ సంబంధము చేసుకుంటే నేను నూతులో పడకమానను. 

గిరీశ : లుబ్ధావధాన్లు మా DED కుమారుడండి కాని సెల్లింగ్‌గర్స్‌ కన్యాశుల్మము, డామిట్‌, 
యెంతమాత్రమూ కూడదు. అవధానులు మామగారూ. డామిట్‌ - మల్ఫారీ దాని 
విషయమై చాలా యస్సేస్‌ వ్రాసినాడు. నేను పూనాలో వున్నప్పుడు కన్యాశుల్మము 
విషయమై ఒకనాడు నాలుగు ఘంటలు లెక్చరిచ్చినాను. సావకాశంగా కూర్చుంటే 
కన్యావిక్రయము బహు దౌర్జన్యమైన GSD మీచేత వొప్పిస్తాను. 

కరటక: ఈ సంబంధము చేస్తే నీ కొంపకి అగ్గి పెట్టెస్తాను. 


?^* గురుజాడలు 141 కన్మాశుల్కము - తొలికూర్చు 


అగ్నిహో: వీళ్లమ్మా శిఖాతరగా! ప్రతి గాడిదకొడుకూ తిండిపోతుల్లాగచేరి నన్ను అనేవాల్లే! మరిం 


కరటక : 


తకాక యింత గింజుకుచచ్చేది యీ సంబంధము చెయ్యకపోతే బారికరాముడే సరి. 
(అని వెళ్ళిపోవును). 
ఏమి అపృచ్చపుమాటలంటావయ్యా. 


వెంకమ్మ : అబ్బీ యీ సంబంధం చేస్తే నేను నూతులో పడకమానను. నలుగురు బంధువులలో 


కరటక : 


గిరీశ 


కరటక : 


గిరీశ 


వెంకటే: 


పరువూ ప్రతిష్టా పోవడం సరేగదా అమాంతంగా పిల్లదాని పీక కోసివెయ్యడం కాని 
మరివకటి కాదు. పెద్దదానిని పక్కలో కుంపటిలాగు ఇంట్లో పెట్టుకు అనుభవిస్తూనే 
వున్నాము. ఆయనకి మంచీ చెడ్డా వొళ్లునాటక ఈ దౌర్భాగ్యపు సంబంధం కల్పించినారు. 
ఆయన చదువులూ నా నోములూ యెందుకు. తగలేయనా, ఆయనకు యెంతతోస్తే 
అంతేకాని కావలసిన వారిని సలహాచెయ్యడం అదీ యెప్పుడూ లేదు. ఇంతెందుకూ 
ఈ సంబంధము అయినట్టాయనా ఒక నుయ్యో గొయ్యో చూచుకోవడమే కాని మరి 
సాధనం లేదు. 

(ఆలోచించుచు నిమ్మళముగా) గట్టి అసాధ్యము వచ్చినది - వొట్టి మూర్ధపు 
గాడిదకొడుకు యెదురు చెప్పితే మరింత కొర్రెక్కుతాడు. యేమీ పాలు పోకుండావున్నది. 


: వెంకమ్మత్తగారూ మీరెందుకాలాగు విచారిస్తారు. సావకాశముగా మామగారు ఒక్క 


ఘంట కూర్చుంటే కన్యాశుల్మమూ, శిశువివాహమూ కూడదని లెక్చరు ఇచ్చి ఒక 
నిముషములో ఆయన మనసును మళ్ళించి వేస్తాను. 

(తనలో) నీవు వాక ఘంట లెక్చరు యిస్తే నీ వంటిమీద అతను రెండు ఘంటలు 
BH ఇస్తాడు. (బిగ్గరగా) అమ్మీ నేనొక సలహా చెపుతాను యీలాగురా. (ఇద్దరును 
వెళ్ళిపోవుచున్నారు) 


: మైడియర్‌ షేక్‌స్పియర్‌! మీఫాదర్‌ అగ్గిరాముడోయి, మీ ఇంట్లో యెవళ్ళకీ అతనిని 


లొంగదీసే యలొక్వెన్సు లేదు. నా దెబ్బ చూడు యీవేళ యేమిచేస్తానో. వీరేశలింగం 
పంతులుగారు కన్యాశుల్మము విషయమై వ్రాసిన పాంప్లెట్‌ ట్రంకులోనుంచి తియ్యి. 
మామగారికి లెక్చర్లు ఇవ్వడానికి కత్తీ ఖటార్నూరాలి. 

మీ BSS మాట ఆలాగుండనీండిగాని యీవేళ నాగండము గడిచినది గదా అని 
సంతోషిస్తూన్నాను. మీరు రాకపోతే మా తండ్రి పెయ్యకట్టుతాడు పట్టుకుని పరీక్ష 
ఫెయిల్‌ అయినందుకు చెమడాలు యొక్కకొట్టి వేసును. క్రిందటి మాటు కిసిమిసు 
శృలవులలో తిన్నదెబ్బలు యిప్పటికి మరిచిపోలేదు. 


?^* గురుజాడలు 142 కన్మాశుల్కము - తొలికూర్చు 


గిరీశ : యీలాంటివి తప్పించుకోవడమే ప్రజ్ఞ. యేమైనా డిఫికల్టీ వచ్చినపుడు ఒక Gary 
వేసినామంటే బ్రహ్మ భేద్యముగా ఉండవలెను. పొలిటిషన్‌ అంటె మరేమిటనుకున్నావు, 
పూజా నమస్మారాలు లేక బూజెక్కి వున్నాను గాని మన కంట్రియే ఇన్‌డిపెండెంటు 
అయిపోతే PERS లాగు దివాన్‌గిరీ చెలాయిస్తును. ఏమివాయి మీ తండ్రి వైఖరి 
చూస్తే పుస్తకాలకి సొమ్ముఇచ్చేటట్టు కనబడదు. చుట్టలు పట్నమునుంచి అరకట్టే 
తీసుకుని వచ్చినాను. 


వెంకటే: నాన్న యివ్వకపోతే అమ్మనడిగి పుచ్చుకుంటాను. 


గిరీశ : యూ ఆర్‌ ఏ 36 ఇన్‌టిలిజెంటు బోయ్‌. దట్‌ ఇజ్‌ ది ప్రాపర్‌వే. యూ విల్‌ HSA 
బికమ్‌ ఏ గ్రేట్‌ పొలిటిషన్‌. 


(బుచ్చమ్మ ప్రవేశించును.) 
బుచ్చమ్మ: తమ్ముడూ అమ్మ కాళ్ళు కడుక్కోమంటూంది. 
ASS : (తనలో) హౌ బ్యూటిఫుల్‌ కైట్‌ అనెక్స్‌ పెక్టెడ్‌. 
బుచ్చమ్మ: అయ్యా మీరు చల్చివణ్ణము తించారా. 
గిరీశ : నాటిది స్లైటెస్టు అబ్‌జెక్షన్‌. యెంతమాత్రమూ అభ్యంతరము లేదు. మీరే వడ్డిస్తారా 
యేమిటి? 
బుచ్చమ్మ: మీకు ఆలిశ్యం వుందా. 
గిరీశ : నాట్‌ ది DQ. యెంతమాత్రమూ ఆలిశ్యములేదు. వడ్డించెయ్యండి. ఇదిగో వెళ్ళి 
పోవస్తాను. తోవలో యేటివద్ద సంధ్యావందనమూ అదీ చేసుకున్నాను. 
(బుచ్చమ్మ నిష్ర్రమించుచున్నది. ) 
గిరీశ :వాట్‌ యీవిడ మీసిస్టరా? తలచెడ్డట్టు కనబడుతున్నదే? 
వెంకటే: అవును. 
గిరీశ :ఇన్నాళాయి నీకు విడో మారేజి విషయమై లెక్చరిస్తూంటే ఈ కథ యెప్పుడూ 
చెప్పినావుకావు. మీ ఇంట్లోనే ఒక అన్‌ఫార్చునేట్‌ బ్యూటిఫుల్‌ యంగు విడో వున్నదోయి! 
మైహార్టు మెల్టుస్‌ నేనే తండ్రినైతే యెవరికైనా ఇచ్చి పెళ్ళిచేసేదును. (తనలో) ఇంత 
చక్కని పిల్లనెక్కడా చూడలేదు. పల్లెటూరు వూసుపోదనుకున్నాను గాని కాంపేన్‌ ఓపెన్‌ 
చేసి పని జరిగించడముకు మంచాపర్చూనిటీ యీ పల్లెటూరిలో కూడా తటస్తించడం 
నా అదృష్టం. (పైకి) మీ సిస్టర్‌కి చదువు వచ్చునా. 


?^* గురుజాడలు 143 కన్మాశుల్కము - తొలికూర్చు 


వెంకటే :రాదు. 
గిరీశ :(తనలో) అయితె లవ్‌ లెటర్సు ద్వారా కథనడిపించడముకు వీలులేదు. 
(కరటకశాస్త్రి ప్రవేశించుచున్నాడు. ) 
కరటక : మీకోసం వడ్డించి బుచ్చమ్మ కని పెట్టుకవున్నది. 
గిరీశ :యిదిగో వస్తున్నాను. (అని గిరజా సవరించుకొనుచు మీసములు కీటుకొనుచు లోపలికి 
వెళ్ళుచున్నాడు.) 
(వెంకటేశ్వర్లు కూడా అతనితో వెళ్లుచున్నాడు) 
శిష్యుడు : (తెరలో తేనిచి) 
సతత్రమంచేషు - మంచేషా కుంచేషా? 
పుస్తకం చూడాలి 
సతత్ర మంచేషు 
సతత్ర మంచేషు 
సతత్ర మంచేషు 
SSS మంచేషు - మూడు పర్యాయములు వల్లెవేయడమైనది. 
మనోజ్ఞ వేషాం 
మనోజ్ఞ వేషాం 
మనోజ్ఞ వేషాం 
యింతసేపటికి పట్టుపడినది (కలిపి చదువుచున్నాడు) 
సతత్రమంచేషు మనోజ్ఞ వేషాం, 
సహ - ఆ రఘు మహారాజు, తత్ర - అక్కడ, మంచేషు - మంచం అంటే మంచంగదా, 
“షూ మాటకేమి. మనోజ్ఞ -మనోజ్ఞ మయినషువంటి, వేషాం - అక్కడ నట్టిపోయినది. 
యిది మా నాటకంలో వేషమో భాగవతవేషమో తెలియకుండా వున్నది. గురువుగారి 
నడగవలెను (ప్రవేశించుచున్నాడు) 
కరటక: అబ్బీ కొత్త శ్లోకము చెప్పనటరా? 
శిష్యుడు: పాతశ్లోకము రువ్వేశాను. 
కరటక : అయితే రెండు చిడప్పాక్కులు గోకు. (గోకుచున్నాడు) 
యేదీ చదువు శ్లోకము. 
శిష్యుడు: ఉదయానికి సాపుగా వచ్చింది గాని చల్దివణ్ణం తినగానే అడుగునపడి తెమలకుండా 
వున్నది. రాత్రల్లా రువ్వుతూనే ఉన్నాను. ప్‌ చిడప్పాక్కులు గోకుతూ మీతో దేశాలంట 
తిరగడమే కాని మరి నాకు చదువు వచ్చేటట్టు కనపడదు. 


?^* గురుజాడలు 144 కన్మాశుల్కము - తొలికూర్చు 


కరటక : (తనలో) నీ ఆసక్తి నా శ్రద్ద వక్కలాగే వున్నాయి. a బుద్దులు చూస్తే కిందను పెడితే 
పంటా మీదినిపెడితే వానా లేకుండా వున్నది. (ప్రకాశంగా) చదువు యెందుకురా 
అబ్బీ? పొట్ట పోషించుకోవడం కోసం గదా? నీకు మా అమ్మినిచ్చి పెళ్ళిచేస్తాను. 
నీకు పెళ్లికాదన్న భయం అక్కరలేదు. 

శిష్యుడు: యన్ని వందలు పుచ్చుకుని కన్యాదానం చేస్తారేమిటి? 

కరటక : నీదగ్గిర డబ్బు పుచ్చుకుంటానా? ఆ ఆచారం మా యింటా వంటా కూడా లేదు. ఒక 
పాతికభూమి పిల్లకు వ్రాసి యిచ్చేస్తాను. 

(శిష్యుడు సంతోషమును దెలుపుడు చేయునటుల వికాసముగా ముఖము పెట్టుచున్నాడు) 
గాని నేను చెప్పినపని అల్లా చేస్తూ గురుభక్తితో వుండాలి 

శిష్యుడు: మీరు చెప్పినపని యెప్పుడు చెయ్యలేదు? 

కరటక : యీవేళ చిన్నమ్మ వివాహం విషమై జరిగిన చర్చ విన్నావుగదా - లుబ్బావధానులు 
సంబంధం జరగకుండా చెయ్యవలెను. నీకు ఆడవేషం వేసి తీసుకవెళ్లి అతనికి పెళ్లి 
చేస్తాను. నీకు మన మహారాజావారి నాటక కంపెనీలో ఆడపిల్ల వేషం అలవాటే గనుక 
యవరూ భేదించలేరు. ఈడున్నా పొట్టిగా కూడా వున్నావు. ఆడవేషంతో నిన్ను చూచిన 
తరువాత లుబ్బావధానులు తప్పకుండా నిన్ను పెళ్ళాడడానికి వప్పుకుంటాడు. 

శిష్యుడు: యిదెంతపని. 

కరటక : గాని బహుజాగ్రత్తగా వుండాలి. ఏమయినా వ్రాత ప్రోతం వచ్చిదంటే కొంప 
ములిగిపోతుంది. పదిరోజులు వాళ్ళయింట్లో వుండి యిల్లు గుల్లచేసి గందర గోళం 
పెట్టివెళ్ళిపోయి రావలెను. మల్లవరంలో నీకోసం కనిపెట్టుకుని వుంటాను. 

శిష్యుడు: మీరు చెప్పిన దానికంటె యెక్కువ చేసుకు వస్తాను. 

కరటక : యీ పనిలో నేను చెప్పిన ప్రకారం నడుచుకుంటే తప్పకుండా నీకు గొప్ప వుపకారం 
చేస్తాను. మా పిల్లని కన్యాదానం చేసి నిన్ను యిల్లరికం వుంచుకుంటాను. 

శిష్యుడు: మీరే తల్లీ దండ్రీ అని మొదటినుంచీ ఆలోచించుకుంటూనే వున్నాను. మీ ఆజ్ఞకు 
యెప్పుడూ మీరేవాడిని కాను. 

$508: ఏదీ శ్లోకం చదువు. 

శిష్యుడు: SHS మంచేషు మనోజ్ఞవేషాం. 

(తెర దించవలెను) 


?^* గురుజాడలు 145 కన్మాశుల్కము - తొలికూర్చు 


వెంకటే: 
గిరీశ 


వెంకటే: 
గిరీశ 


వెంకటే: 
గిరీశ 
వెంకటే: 
గిరీశ 


కన్యాశుల్మము 
ద్వితీయాంకము 
ఒకటవ స్థలము - అగ్నిహోత్రావధాన్లుగారి యింటియదుటి వీధి. 
(గిరీశ, వెంకటేశ్వర్లు, ప్రవేశించుచున్నారు. ) 
నిన్నరాత్రి కన్యాశుల్మముమీద లెక్చరు యిచ్చారా? 


: లెక్సరేమిటోయి ధణుతు ఎగిరిపోయినది. మీ తండ్రిది మైరావణచరిత్రోయి. మీ అంకుల్‌ 


కరటకశాగ్తి స్మాండ్రల్‌లాగ కనబడుతున్నాడు. 
ఏమి జరిగిందేమిజరిగిందేమిటి? 


: రాత్రి భోజనాలవేళ లెక్చరు ఆరంభించమని రోజల్లా బురిడీలు పెట్టి నేను Oo 


అందుకునేటప్పటికి తనుకూడా సపోర్టుచేస్తానన్నాడు గాని నాకు మీ తండ్రివైఖరీ 
చూస్తే SH ఆరంభిద్దామని నోటికొసకి అక్షరము వచ్చి జంకి మళ్లీ వూరుకుంటూ 
వుండేవాడిని. తుదకు పెరుగూ అన్నము కలుపుకునే వేళకు యిక టైమ్‌ మించిపోతుందని 
ఆరంభించాను ఇంకా ఇన్‌(ట్రడక్షన్‌ రెండు సెన్‌టెన్‌సెస్‌ చెప్పలేదు నాలుగు 
ఇంగ్రీషుమాటలు Son దాంతో మీ తండ్రి గుడ్లు యర్రచేశి ఈ వెధవ యింగ్లీషు 
విద్యనుంచి బ్రాహ్మణ్యం చెడిపోతున్నది దేవభాషలాగ భోజనాలదగ్గిరకూడా ఆ మాటలే 
కూస్తారు, సంధ్యా వందనము పురుషసూక్తము (Sirs పారాయణ తగలబడి పోయినది 
కదా అని గట్టిగా కేకలు వేశేటప్పుటికి నేను కొంచము పస్తాయించి ధ్రోయింగ్‌ 
DESH బిఫోర్‌స్వైన్‌ అనుకుని కరటశాస్తులు ఏమయినా హెల్‌పు చేస్తాడేమో అని 
అతనివైపు చూశాను. వులకలేదు పలకలేదు సరేకదా మొఖమటు తిప్పేసి కడుపు 
పగిలేటట్టు నవ్వుతూ కూర్చున్నాడు. యిక లెక్సరు వెళ్లిందికాదు సరే కదా నోటిలోకి 
ముద్దకూడా వెళ్లిందికాదు. ఛీ యింత ఇన్‌సల్టు జరిగిన తరువాతను తక్షణం బయలుదేరి 
వెళ్ళిపోదామనుకున్నాను. 


అయ్యయ్యో వెళ్లిపోతారా యేమిటి? 


: నాట్‌ ఇన్‌ ది లీస్ట్‌. కొసాకు విను నీ తండ్రిని అప్పుడే పోకట్‌లో వేశాను. 


అయితే మరి లెక్చరు ఇచ్చి పెళ్లి తప్పించేస్తామన్నారే. 


: పెళ్లి ఆపడానికి బ్రహ్మశక్యంకాదు. డిమోస్తనీస్‌ సురేంద్ర నాథ్‌ బానర్‌జీ వచ్చి చెప్పినా 


కాని నీ తండ్రి ఆ పెళ్లి మానడు. లెక్చరెంతసేపూ సిటీలలోనే కాని పల్లెటూళ్లలో 
పనికిరాదు. పూనాలాంటి సిటీలో eio ఇచ్చామంటే టెన్‌థౌజండు LoS వినడానికి 


?^* గురుజాడలు 146 కన్మాశుల్కము - తొలికూర్చు 


వెంకటే: 
గిరీశ 


వెంకటే: 
గిరీశ 


వెంకటే: 


వస్తారు. మన PISS పెద్ద మీటింగులు చెయ్యాలంటే డప్పులు బజాయించి 
నోటీసులు కట్టి బాజారులు కాసి తోవంట వెళ్లిపోయే వాళ్లందరినీ యీద్చుకుని 
వచ్చినాకాని వక యాభై మందికారు. పల్లెటూరి పీపిల్‌ లెక్చరుకు అన్‌ఫిట్‌. మొన్న 
మనము వచ్చిన బండివాడికి నేషనల్‌ కాన్‌గ్రెస్‌ విషయమై రెండు ఘంటలు లెక్చరు 
యిచ్చేసరికి ఆ గాడిదకొడుకు వాళ్ల వూరు హెడ్‌కానిస్టేబులుని కాన్‌ గ్రెస్‌వారు యెప్పుడు 
బదిలీ చేస్తారని అడిగాడు. విలేజస్‌లో లెక్చర్లు యంతమాత్రం కార్యంలేదు. నీ 
తండ్రిదగ్గిరమాత్రం లెక్చరు అన్న మాటకూడా అనకు. 


అయితే ఆయన్ని ఏలాగు జేబులో వేశారేమిటి? 


: అది పోలిటిక్సు దెబ్బోయ్‌! ఆ తరువాత కథవిను. నా మీద కేకలు వేశిన తరువాత 


కోపం అణక్క ధుమధుమలాడుకుంటూ పెరుగూవణ్ణం కుమ్మడం ఆరంభించాడు. 
యింతట్లో మీ అప్పవచ్చి గుమ్మందగ్గర నిలువబడి కోకిలకంఠంతో నాన్నా తమ్ముడికి 
పెళ్లి చెయ్యాలంటె నా సొమ్ముపెట్టి పెళ్లిచెయ్యండి గాని దాని కొంపదీసి చెల్లెలని 
లుబ్బావధానులకి ఇవ్వవద్దని చెప్పింది. దానితో వుత్తరవుపోసనం పట్టకుండానే ఆ 
పెరుగూ అన్నం విస్తరి తీసుకువెళ్ళి దానినెత్తిమీద రుద్దేశాడు. కరటకశాగస్తుల్లు 
అడ్డపడబోయేటప్పటికి చెంబులో నీళ్లు అతనినెత్తిమీద దిమ్మరించాడు. దానితో 
కోపంవచ్చి కరటకశాస్తుల్లూ అతని శిష్యుడూ అప్పుడే బయలుదేరి వాళ్ల వూరికి 
వెళ్ళిపోయినారు. 

ఇదేనా ఏమిటి మా నాయన్ని జేబులో వేశెయ్యడం? 


: కొసాకు విను మరి కరటకశాగస్తుల్లు స్మాండ్రల్‌ వెళ్ళిపోయాడని సంతోషించాను కాని 


మీ సిస్టర్‌ ఫేట్‌ విషయమై మహా విచారమయినది. నేనే దాని హజ్‌బెండ్‌ అయినట్టయితే 
నీ తండ్రిని నిలబడినచోట రివాల్వర్‌తో షూట్‌ చేసేదును. మీ అమ్మ ఏడుస్తూ వకమూల 
కూర్చున్నది. అప్పుడు నేను నీళ్ల పొయిలో నిప్పువేశి నీళ్లుతోడి మీ సిస్టరుని తీసుకువెళ్ళి 
స్నానం చేయించినాను. ఇంతట్లో మీ తండ్రికి పశ్చాత్తాపము వచ్చి నేను అరుగుమీద 
పకృవేసుకుని పడుకుంటే మాటల్లో పెట్టి తెల్లవారినదాకా నిద్దరపట్టనిచ్చాడుకాడు, 
మొత్తము మీద కత్తుకలిపేసినాడు. అతను చెప్పినదానికల్లా సహీచేశాను. కరటక 
శాస్తుల్లు మీదమట్టుకు గట్టిగా బజాయించేశాను. మొత్తముమీద ఇన్‌ఫెన్‌టు మేరియేజి 
బాగా ఆలోచిస్తే కూడును అని తోస్తున్నది. 


ఇన్నాళ్లూ కూడదని చెప్పేవారే నాతోటి? 


?^* గురుజాడలు 147 కన్మాశుల్కము - తొలికూర్చు 


గిరీశ 


వెంకటే: 
గిరీశ 


వెంకటే: 
గిరీశ 


వెంకటే: 


గిరీశ 


వెంకటే: 
గిరీశ 


వెంకటే: 
గిరీశ 


: ఒపీనియన్సు అప్పుడప్పుడు ఛేంజిచేస్తూ వుంటేనే కాని పొలిటిషన్‌ కానేరడు. నాకు 


తోచిన కొత్త ఆర్భుమెంటు చూచావా? ఇన్‌ఫెంట్‌ మేరియేజి వుంటేనే కాని విడోస్‌ 
అట్టే వుండరు. విడోస్‌ వుంటేనే కాని విడోమేరియేజి రిఫారము కాదుగదా. సివిలిజేషను 
కల్లా ఎసెన్‌షియల్‌ విడోమేరియేజే. కన్యాశుల్మము తప్పులేదనికూడా ఇప్పుడు నేవాదిస్తాను. 
యేలాగేమిటి? 


: కన్యాశుల్మములేని మేరియేజి వుందిటోయి లోకంలోను డబ్బుపుచ్చుకుంటే నేమి, 


సరుకులు పుచ్చుకుంటేనేమి, లేక ఇంగ్రీషువాళ్లలాగ సెటిల్‌ మెంటు చేస్తేనేమి, ఈ 
ఆర్భుమెంటు రాత్రి మీ నాన్నతో చెప్పేటప్పటికి చాలా సంతోషించాడు. 
రాత్రి యింకా యేమి మాట్లాడారేమిటి? 


: నీకు RÁITE చదువు చెప్పించేస్తానన్నాడు. పుస్తకాల సంగతి కదిపాను గాని, 


పెళ్లినుంచి వచ్చిన తరువాత యిస్తామన్నాడు. ఈ లోగా సిగర్స్‌ లేకపోతే గుడ్లెక్కొస్తాయి. 
పట్నం నుంచి తెచ్చిన అరకట్టా ఆయిపోయింది. దొంగ తనంగా చుట్టకాల్చుకుందామని 
రాత్రి పక్క వీధరుగుమీద వేసుకుంటే మీ తండ్రి కూడా బిచాణా అక్కడే వేశాడు. 
సిగర్స్‌కోసం యేమయినా కాపర్స్‌ సంపాదించావా లేదా? 

లేదు - ఈ వుదయమల్లా అమ్మ, ధుమ ధుమలాడుతున్నది. పొడుంకోసం మా నాన్న 
కొట్టులో నిలవచేసిన పొగాకులోది వక కట్ట వోణీలో దాచి పట్టుకొచ్చాను. 


: దటీజ్‌ పోలిటిక్స్‌ మైడియర్‌ బోయ్‌! మరి యింతసేపూ చెప్పావుకావేమి - చుట్టలు 


చుట్టుకుని ఈ కోవిలగోపురంలో కూర్చుని కాల్చుకుందాము. 
కోవిలలో చుట్టకాల్చవచ్చునా? 
eo 


: 8 en కోవిలలోనేకాల్చవలెనోయి - దీని పొగముందర సాంబ్రాణీ, గుగ్గిలంయేమూల. 


యేదీ కట్ట యీలాగునతే (అని యందుకొని వాసనచూచి) హా యేమి పొగాకోయి - 
నిజంగా కంట్రిలైపులో చాలా చమత్మారం వున్నది. బెస్ట్‌ టొబాకో - బెస్టు గేదెపెరుగు, 
మాంచి ఘీ అంచేతనేనోయి పొయట్సు కంట్రీలైవు కంట్రీలైఫు, DRESS లైఫ్‌ అని 
దేవులాడుతారు? 

మీరూ పోయట్సేకదా? 


: అందుకు అభ్యంతరంయేమిటి? నాకు కంట్రిలైపు యిష్టమే గాని సీమలోలాగ బ్యూటిఫుల్‌ 


RBH, లవ్‌ మేకింగూ వుండదోయి - (PSB) తగు మాత్రంగా వుంటారుకాని 
SCARS, అదొకటిన్నీ మనదేశంలో మెయిడ్సువుండరోయి చిన్నప్పుడే మేరీచేస్తారు. 
యిక నెంతసేపూ లవ్‌ మేకింగ్‌ విడోసుకి చెయ్యాలిగాని మరి సాధనంలేదు. 


?^* గురుజాడలు 148 కన్మాశుల్కము - తొలికూర్చు 


వెంకటే: మీరు విడోసుమీద వ్రాసిన పోయిట్రీ యిస్తామన్నారు. ఒకమాటూ చదివారుకాదు. 


ASS : అది నేను రిఫార్మర్‌లో అచ్చువేయించేసరికి టెన్నిసన్‌ చూచి గుండె కొట్టుకున్నాడు. 
మైమదర్‌ అనేటటువంటి పోయిట్రీ నీకు వచ్చునా? 


వెంకటే: వచ్చును. బారోసు రీడరులో చదివాను. 


గిరీశ : దానికి పాఠాంతరంగా నేను పోయిట్రీ చేశాను. నోటుబుక్కూ పెన్సలూ తీసుకో (అని 
చుట్ట కాల్చుచు మధ్య మధ్య చుట్ట చేతపట్టుకుని యొక్కొక్క ముక్క చెప్పుచుండగా 
దానిని వెంకటేశ్వర్లు వ్రాయును) 
The Widow 
She leaves her bed at A.M.four, 


And sweeps the dust from off the floor, 
And heaps it all behind the door, 


The Widow! 
Of wond'rous size she makes the cake, 
And takes much pains to boil and bake, 
And eats it all without mistake, 

The Widow! 


Through fasts and feasts she keeps her health, 
And pie on pie she stores by stealth, 
Till all the town talk of her wealth 
The Widow! 
And now and then she takes a mate, 
And lets the hair grow on her pate, 
And cares a jot what people prate, 
The Widow! 
Ilove the widow - however she be, 
Married again - or single free, 
Bathing and praying, 
A model of saintliness, 
Or model of comeliness, 
What were the earth 
But for her birth? 
The Widow! 


?^* గురుజాడలు 149 కన్మాశుల్కము - తొలికూర్చు 


(చుట్టపారవేశి) యింటికి పోదాము పద చాలా సేపయి పోయింది. (అని నాలుగడుగు 


లిద్దరు నడచునప్పటి కగ్నిహోత్రావధానులు ప్రవేశించి) 


అగ్నిహో :ఏమండీ రాత్రి మనమనుకున్న ప్రకారం మన దావాలు గెలుస్తాయనే మీ యభి 


గిరీశ 


ప్రాయమా? 


: అవి గెలువకపోతే నేను చెవి కదపాయించుకుని వెళ్లిపోతాను. బుచ్చమ్మ గారి భూముల 


తగాయదా విషయమై జబ్బల్‌పూర్‌ హైకోర్టు తీర్చు స్పష్టముగా వున్నది. మా 
పెత్తండ్రిగారు యీలాటి కేసే వకమాటు గెల్పారు. 


అగ్నిహో :దీనికల్లా వచ్చిన అసాధ్యం -పార్వతీపురం కోర్టులో దావా తేవడానికి వీలులేకపోయింది. 


గిరీశ 


భూములలో చాలాభాగము అమలాపురం తాలూకాలో వున్నాయి గనుక, కేసు ఆ కోర్టులో 
తేవలసివచ్చింది. కరటకశాగస్తుల్లని మళ్లీ పంపించాలని అనుకుంటూ వుండే వాడిని కాని, 
వాడు వట్టి అవకతవక మనిషి, యెడదిడ్డం అంటే oo అంటాడు, వాడు వెళితే 
కేసు చెడిపోవడానికి అభ్యంతరంలేదు. కేసు యవడో చవల వకీలుకి అప్పగించాడు. 


: మీ శలవయితే నేను వెళ్ళి ఆ వ్యవహారం అంతా చక్కపెట్టుకు వస్తాను. మా పెత్తండ్రిగారు 


అమలాపురం ముననబు కోర్టులో కల్లా పెద్దప్లీడరు. ఆయన పట్టినకేసు యప్పుడూ 
పోవడం లేదు. 


అగ్నిహో : మీరు వెళ్లితే నేను వెళ్లినల్లే - యెంత ఫీజు అయినా మీ పెత్తండ్రిగారికే వకాల్తీయిస్తాను. 


గిరీశ 


మీ దగ్గర ఫీజు పుచ్చుకోవడం కూడానా? ఖర్చులు మట్టుకు పెట్టుకుంటే వక్కదమ్మిడీ 


యైనా పుచ్చుకోకుండా పనిచేస్తారు. 
(బుచ్చమ్మ ప్రవేశించి) 


బుచ్చమ్మ: నాన్నా అమ్మ మడికట్టుకోమంటున్నాది. 


(అని బుచ్చమ్మ వెళ్లిపోవుచున్నది) 
(గిరీశం కేగంటను జూచును) 


అగ్నిహో :భోజనం చేసిన తరువాత కాయితాలు మీ చేతికి యిస్తాను. అవన్నీ సావకాశంగా 


చూడండి. మా యింటిపొరుగు సూరావధానులకీ మాకు మందడి గోడ విషయమై తెచ్చిన 
దావాలో మనమీద అన్యాయముగా లంచము పుచ్చుకొని మునసబు తీర్చు చెప్పితే 
జడ్జీ కోర్టులో అప్పీలు చేసినాను. దానికింద నాలుగువందల రూపాయీలు అయి 
పోయినవి. మీ వంటి వారు నాకు చెయ్యాసరా వుంటే సూరావధానుల పిలక వూడ 
దీసేదును. క్రిమినల్‌కేసు తెమ్మని కూడా మా వకీలు సలహా యిచ్చాడు. మీరే మంటారు. 


?^* గురుజాడలు 150 కన్మాశుల్కము - తొలికూర్చు 


(బుచ్చమ్మ తిరుగ బ్రవేశించి భోజనమునకు బిలుచును) 


అగ్నిహో :వెధవముండాసొద - పెద్దమనిషితో వ్యవహారము మాట్లాడుతూవుంటే రామాయణంలో 


గిరీశ 


పిడకల వేట్లాటలాగ అదే పిలవడం. 


: తప్పకుండా తేవలశినదే. దానితోకాని వాడికి శాస్తికాదు. 1572వ శక్షన్‌ ప్రకారం 


నెగోషియబిల్‌ ఇన్‌స్టుమెన్‌ట్సుఆక్టు తెచ్చేదీ జయిలులో పెట్టించేసేదీ. తగాయిదాస్థలం 
చూచినాను గనుక జల్లీలు తెగ పొడిచేసేటట్టు సాక్ష్యం పలికేస్తాను. ఈ గోడచూస్తే 
తప్పకుండా మీదయినట్టే అగుపడుతూవున్నది. 


అగ్నిహో :అందుకు సందేహం ఏమిటండి? పెరటిగోడకూడా చూదాము యీలాగు రండి. (అని 


నిషమించుదురు). 
X 


రెండవ స్థలము - రామచంద్రపురం అగ్రహారం రామప్పంతులు ఇల్లు. 


మధు 
రామ 


మధు : 
: సిద్ధాంతిద్వారా హికమతంతా చేశాను. వాడు వెళ్ళి జాతకంలో వివాహయోగం వుందని, 


రామ 


మధు 


రామ 


(రామప్పంతులు - మధురవాణి ప్రవేశించి) 


: లుబ్బావధాన్లుని పెళ్ళికి యలా వొప్పించారేమిటి? 
: కట్టా విప్పా Hating’, నాకు యిదొకష్టమయిన పనా! 
[79] Q t9 ల 


అయినా చెబుదురు. 


పిల్ల మహాపతివ్రత అవుతుందని, అది ఇంట్లో కాలుపెట్టిన దగ్గిరనుంచి యిల్లంతా 
బంగారంతో నిండిపోతుందని చెప్పాడు, నేను వెళ్ళి మీనాక్షి యిల్లు గుల్లచేసేస్తూందని, 
దానివల్ల యప్పటికైనా ముప్పువుందని చెప్పినాను. దానితో మనసు కుదిరింది. గాని 
చలచిత్తం ముండాకొడుకు, డబ్బు ఖర్చవుతుందని అడుగడుక్కీ వెనకతీస్తుంటాడు. 
యీ వివాహంలో నీకు బాగా డబ్బు యిప్పిస్తాను. యిది అంతా నీకోసమే. 


: మీమాయలు నాకు తెలియవా యేమిటి? లుబ్బావధాన్లుకు పెళ్ళీ చెయ్యడం మీకోసమే, 


అంచేత నాకు మనస్మరించకుండా వున్నది. 


: మైడియ్యర్‌ - అలాంటి అన్యాయం మాటలు ఆడకు. నిన్ను చూచిన కంటితో మరి 


Ob చూస్తే - మొత్తెయ్యాలని బుద్ధిపుడుతుంది. (అని ముద్దు పెట్టుకొనును) 
(తెర దించివెయ్యవలెను. ) 


xxx 


2౫% గురుజాడలు 151 కన్మాశుల్కము - తొలికూర్చు 


మూడవ స్థలము - రామచంద్రపురపగ్రహారములో లుబ్బావధానులుగారి యిల్లు 
(లుబ్ధావధానులు, రామప్పంతులు ప్రవేశించుచున్నారు.) 
లుబ్ధావ: ఏమండి రామప్పంతులుగారూ వివాహానికి యాభై రూపాయీలు ఇస్టేమెంటు చేసినాను. 
రామప్ప: నీగుణం నీవు పోనిచ్చుకోవు గదా మామా? లోకంలో యేమనుకుంటారో అన్నభయం 


యీషత్రైనా లేదు. 

లుబ్ధావ: లోకంలో యేమనుకుంటే నాకేం కావాలి? మీరు ప్రోద్చలంచెయ్యబట్టి పద్ధెనిమిదివందల 
రూపాయీలు ఇవ్వడానికి వప్పుకున్నాను గాని. లేకుంటే యిప్పుడంత సొమ్ము అప్పుచేసి 
తెచ్చినదాకా నాకు ఏమిపట్టింది. 

రామప్ప: వేషాలు వెయ్యకండి. పాతులో రెండు సంచీలు తియ్యరాదా - మీరు పెళ్ళిచేసుకుని 
నన్ను వుద్ధరించినట్లు మాట్లాడుతారేమిటి - మీరు పెళ్లాడే vu నా యింట్లో 
వచ్చి కాపురం చేస్తుందా ఏమిటి. 

లుబావ: యిపుడు అంటే అన్నారు కాని పాతు, పాతు, అంటూ వుండకండి పాతువుంటే పురిల్లు 
ఖర్మమేమి - ఆ యాభయి రూపాయీలు మీచేతికి ఇస్తాను కటాక్షించి అది దాటకుండా 
అంతతో సరిపుచ్చుతే మీకు చాలా పుణ్యం వుంటుంది- డబ్బు తేవడమంటే బహు 
ఇబ్బందిగా వున్నది. 

రామప్ప: ఆ యాభయికి మరి వకసున్నాచుట్టి నాచేతికి యివ్వండి. అతిక్లుప్తంగాను విశేషవ 
యిభవం గాను, వివాహంచేస్తాను. మీకేమీ శ్రమ లేకుండా అన్ని సప్లయిలు చేస్తాను. 


లుబ్ధావ: అయిదువంద Of వస్తాయేమిటి? పెళ్ళిలేకపోతె మానిపోయె. 


రామప్ప: ఇప్పుడు వద్దన్నా మానదు. ప్రధానమయిన తరువాత చేసుకోకపోతే అగ్నిహోత్రావధా 
నులు మహా చెడ్డవాడు. లా, బాగా తెలుసును. అయిదువేల రూపాయీలు dabas 
దావాతెస్తాడు. 

లుబ్బావ: నీనించే ఈ చిక్కంతా నాకు వచ్చినది. 

రామప్ప: చక్కని పెళ్ళాము యింటికి వస్తూవుంటే చిక్కేమిటయ్యా, వెర్రి బ్రాహ్మడా! ఆడపిల్లను 
అమ్మిన సొమ్ము ఏమయినది. యాభయిఏళ్ళాయి వడ్డీ వ్యాపారము చేస్తున్నావు. యెప్పు 
Sonar నూటికి నెలకు - మూడు రూపాయిలకు తక్కువ వడ్డీ పుచ్చుకున్న పాపాన్ని 
పోయినావా? 

లుబ్బావ: యాభైఏళ్లు - యాభై ఏళ్లు అంటూ వస్తావు. పెళ్లికూతురు వారితో యన్నేళ్ళు వున్నాయని 
చెప్పారేమిటి. 

?^* గురుజాడలు 152 కన్మాశుల్కము - తొలికూర్చు 


రామప్ప: 


లుబావ: 
Q 


రామప్ప: 


రామప్ప: 


కరటక : 


శిష్యు : 
కరటక : 


నలభై రెండేళ్లు అని చెప్పాను. 

ఒకటి రెండు హెచ్చుతగ్గుగా అంతేసుమా నా వయస్సు ప్రవసంవత్సర శ్రావణమాసము 
ఏదీ లెక్కపెట్టండి. 

(తనలో) ముసలిగాడిదకి ఏమి అభిమానము (పైకి) సర్వజిత్తు, సర్వధారి, విరోధి, 
SSS, అక్షయ (అని నోటికి వచ్చినట్టల్లా గబగబ లెక్క పెట్టుచూ) ఆట్టేలేవు వచ్చే 
శ్రావణమాసానికి డెబ్బైతొమ్మిది వెళ్లిపోతాయి. నామాటవిను అయిదువందల రూపా 
యీలతో నిన్నొక దమ్మిడీ అడగకుండా సరపలాగీ చేస్తాను. అంతా అమాంబాపతులు 
రెండువేల మూడువందల రూపాయీలతో ఇతి భాషామంజరి సమాప్తః అవుతుంది. 
ముందూ వెనకా చూడక పాతుతియ్యి. 


: అదుగో పాతు పాతు అంటారు గదా అసాధ్యము వచ్చింది. ఈ మాటు మళ్లీ ఆమాట 


అంటే మరి మీకూ నాకూ సరి. ఈలాగే నీవంటి మహాత్ములు యెవరో లేనిపోని 
మాటలు పోలీసుగారితో చెప్పి పన్నువేయించేశారు. 


ox» అలకలతో నాకేమీ పనిలేదు. నాద్వారా పని జరిగించవలసినదని మీకుంటే 
అయిదువందల రూపాయిలకి తక్కువకి నేను చెయ్యను. అంతకితక్కువైతే నా ప్రతిష్టకు 
లోపంవస్తుంది. మరెవరి చేతైనా చేయించుకోండి. 


: కోపము పడకండీ మామా. మీ మాట యెప్పుడు వినలేదు. డబ్బుతో సంబంధించిన 


పని గనుక ఇంత బతిమాలుకుంటున్నాను. 
బేరానికి నేను మనిషినికాను. శలవిప్పించండి. 
(తెర దించివెయ్యవలెను) 
xxx 


నాల్గవస్థలము - రామప్పంతులుగారి గృహము 
(కరటక శాస్తులు, ( వేషముతో శిష్యుడు, ప్రవేశించుచున్నారు. ) 


అబ్బీ నేను చెప్పినదంతా నాటకంలో పాత్రలాగా అచ్చుకొట్టినట్టు చేసుకురావలెను. 
రవ్వంత పిసరు వాతప్రోతము వచ్చిందిరా అంటే మనపీకలు పోతాయి. 


మీకెంత మాత్రమూ ఆ భయము అక్కరలేదు. 
(తలుపు దగ్గిరకు వెళ్ళి) ఇదేనా రామప్పంతులుగారి బస. 


?^* గురుజాడలు 153 కన్మాశుల్కము - తొలికూర్చు 


రామప్ప: (లోపలనుంచి) మీదియేవూరయ్యా? 

కరటక : కృష్ణాతీరము. జటాంతస్వాధ్యాయిని. 

రామప్ప: రామప్పంతులుగారు యింట్లో లేరు. 

కరటక : మీరు వున్నారుగద. 

రామప్ప: యెవరుంటే నేమిటి, ox» వేళ యేకాదశి వెళ్లిపొండి. 

కరటక : తలుపుతీశివుంది; యిక మిమ్మల్ని బ్రతిమాలుకోవడమెందుకు? (WIE So (ప్రవేశించు 
చున్నారు) 

రామప్ప: పీటవెయ్యవే, దయచేయండి. 

కరటక : సాలిగ్రామాల వాసన కొట్టుతూంది యేమిటండోయి - యేకాదశన్నారైే. 

రామప్ప: వొళ్ళు, కారకంచేసి వున్నది. బెషధంగా పుచ్చుకుంటూ వున్నాను. ఈ మాట యెక్కడా 
చెప్పకండి. 

కరటక: మీ దయవల్ల భోజనం చేసినాను. ఒక (ప్రయోజనం వుండి - వచ్చినాను. 

రామప్ప: (తడక యవుతలనుంచి పైకివచ్చి చెయ్యి తుడుచుకొనుచు) దయచేయండి కుర్చీమీద 
- BR, చుట్టలు పట్టుకురా. శాగస్తుల్లుగారికి కూడా ఆకులు చెక్కలూ ఇయ్యి. 

(సాని ప్రవేశించి) 

సాని : నమస్కారమండీ పంతులుగారూ. 

కరటక : ఇన్నాళ్ళకి జన్మసాఫల్యమయినది నన్ను పంతులుగారిని చేశావా. 

రామప్ప: యేమండీ-ఇంగ్లీషు అభివృద్ది అయిన దగ్గిరనుంచీ మన వైదీకులము కూడా పంతుళ్ల 
వారము అవుతున్నాము. 

కరటక : నియ్యోగీవైదీకీ భేదమూ నాడీ భేదమూ శాగస్తసిద్ధము కాదని విజయనగరము ఆనంద 
వర్ధనీ సమాజంవారు పరిష్మరించినారు. 

రామప్ప: అందుకు సందేహమేమిటండీ. పేరుగొప్పా, ఊరుదిబ్బా అన్నట్టు యీ Sen, ఈ 
కరణకమ్మలు, ఈ నియ్యోగులు, లౌక్యానికి మనవాళ్లతో పనికివస్తారండీ. యీ తాలూ 
కాలో యే క్రిమినల్‌ కేసువచ్చినా నా సలహా లేనిదీ పని జరగదు. నియ్యోగి యేమిటి, 
వైదీకి యేమిటి. 

రామప్ప: బెనే. అద్దం పట్టుకరా. 

(ఆమె తెచ్చి యద్దము చేతికివ్వగా దానినందుకొని చూచుకొనుచు మీసములు 
సవరించుకొనుచుండును.) 
?^* గురుజాడలు 154 కన్మాశుల్కము - తొలికూర్చు 


కరటక : 


రామప్ప: 


కరటక : 


రామప్ప: 


కరటక : 
రామప్ప: 


కరటక : 


రామప్ప: 


కరటక : 
రామప్ప: 


లుబ్ధావధానులుగారికీ తమకీ చాలా స్నేహమటా? తమ మాట అడుగు దాటడని 
విన్నాను. 

ఆ గాడిదెకొడుకుకు ఒకడితో స్నేహమేమిటండీ, వాడి ప్రాణానికీ డబ్బుకీలంకె. డబ్బుకీ 
వాడికీ స్నేహముగాని మరియెవరితోనూ స్నేహములేదు. అయితే వాడికి వ్యవహార 
జ్ఞానం బొత్తిగా లేదు. కోర్టు అంటే భయపడతాడు. అంచేత నా సలహాలేక బతకలేడు. 
నేను కృష్ణాతీరమునుంచి వస్తున్నాను. భూములమీద చాలా బుణం అయిపోయినది. 
ఈ పిల్లని నందిపిల్లిలో, వెంకటదీక్షితులు గారికి, పదిహేనువందల రూపాయీలకు 
అమ్మి ఆ బుణం తీర్చుకోవాలని అంతా సిద్ధంచేసుకుంటే మాసంరోజులకు గాని, 
రూపాయిలు యివ్వలేమని ఆయన అన్నారు. పదిహేనవ తారీఖులోగా రూపాయీలు 
చెల్లకపోతే భూములు పోతాయి. ఇంతట్లో లుబ్దావధాన్లుగారు వివాహప్రయత్నం 
చేస్తున్నారని విని ఆ సంబంధం మానుకుని యీలాగు వచ్చినాను. ఈ పిల్లను ఆయనకు 
అమ్మివేసి బుణవిముక్తుణ్ణి కావలెనని ఆలోచిస్తూన్నాను. ఇదిగాని సమకూరిస్తే మీకు 
పది వరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను. 

నలభై, యాభై రూపాయిల వ్యవహారాల్లోకి చొరబడే వాడనుకాను. అయినా మీరు 
దూరదేశమునుంచి వచ్చినారు. ఈపాటి ఉపకారం చేతునుగాని మించిపోయింది. 
పది రోజుల కిందటవస్తే అయిపోవును. అప్పుడే సంబంధం రహితమయినది. అయితే 
మీది యేనాడి? 

యేనాడి కావలిస్తే ఆనాడే అవుతుంది. మేము వెల్నాట్లం. 

చూచారా! అది వక వుపద్రం, వారు వేగినాట్లు - యెందుకయినా వేరే ఒక చోట 
ప్రధానం అయిపోయినది. 

ఈ కార్యం సమకూరిస్తే నాకు దొరికే దానిలో నాలుగోవంతు మీకిస్తాను. 
యెంతయిస్తేనేమిటి? మించిపోయినదని మనవి చేసినాను కానూ, ఇంకా మరి వకపని 
కావలిస్తే చేస్తాను. మీ భూములు తనఖా యిచ్చాం అన్నారు గదా, తనఖా దస్తావేజు 
చూపిస్తే, అది చెల్లకుండా సాక్ష్యం సంపన్నం సంపాదించి గ్రంధం చేయిస్తాను. 
సాక్షులు యెవరు దొరుకుతారండి? 

మధుపాడా, గరికివలసా, యింకా మరికొన్ని అగ్రహారాలూ వున్నాయి కావండీ, ఉర్గ్లాం 
బసవరాజు గారి పద్దులెఖ్మే దొంగసాక్ష్యాలకు కూడా పనికివస్తుంది. కుండనాలుంటే 
పది. లేకుంటే ఆరు. నా తమాషా చూడండి యీ విషయంలో కావలిస్తే యాభయి 
సాక్ష్యాలు తీసుకువస్తాను. యీలాంటివి యెన్ని వ్యవహారాలు మోసేశానండీ. 


?^* గురుజాడలు 155 కన్మాశుల్కము - తొలికూర్చు 


కరటక: ఈ లండాచోరీలో దిగడానికైనా డబ్బుండాలి కదా? పిల్లకి యేలాగైనా పెళ్ళిచేస్తేనే 
కాని డబ్బూ దొరకదు. టొంపలాగు యిది నాతో తిరుగుతూ వుంటే స్వేచ్చావుండదూ. 


రామప్ప: మీకు దొరికేదానిలో సఘం రూపాయిలు యిస్తే వక తంత్రం చేసి వివాహం 
కుదురుస్తాను. 


కరటక : సఘం మీకిస్తే నేను బుణం యేమితీర్చుకోను. 
రామప్ప: బుణం తీర్చుకోనక్కరలేకుండా (గ్రంధం జరిగిస్తానుగదా. 
కరటక : (ఒక నిమిషమాలోచించి) అయితే కానియ్యండి. అంతా మీదే భారం, పిల్లదాని 


కలంకారం వుంపిస్తారా. 


రామప్ప: ప్రయత్నం చేస్తాను కాని ఖరారు చెయ్యజాలను, వాడు పీసరికొట్టుముండా కొడుకు- 
అయినా నా ప్రతాపం చిత్తగించండి - అవునే కలం, కాయితం, SorenG తీసుకురా- 
(వ్రాయుచు గరటకశాస్తులవైపు జూచి) మీరు రేపు జామురాత్రికి రండి. 


kkk 


అయిదవస్థలము - లుబ్బావధానులుగారి ఇల్లు, లుబ్బావధాన్లు, రామప్పంతులు, 
మీనాక్షి ప్రవేశించుచున్నారు. 
రామప్ప: అయితే మూడువందలకా సిసలు. 
exei: ఒక యాభై కొట్టివేస్తే బాగుండును. 


రామప్ప: వక దమ్మిడీ తక్కువైతే నేను సరపలాగీ చెయ్యలేను. మరి యెవరిచేతనైనా చేయించు 
కోండి. 


లుబ్బావ: పోనీయండి నేనన్నమాటా వద్దు, మీరన్నమాటా వద్దు, ఒక పాతిక కొట్టి వేయండి. 
రామప్ప: అయిదువందలల్లా, మూడువందలదాకా దించాను. ఇక వొక దమ్మిడీకొట్టేస్తే నాకీ 
వ్యవహారం అక్కరలేదు. అగ్నిహోత్రావధానులు మహా కోపిష్టిముండా కొడుకు, 
లాంఛనాలలో యేమిలోపం వచ్చినా వూరుకోడు. 
(తెరలో) యిదిగో వుత్తరంబాబూ. 
రామప్ప: యేవూరినుంచేమిటి. 
కూలివాడు: కృష్ణారాయపురం అగ్గురారంనుంచి బాబూ. 
రామప్ప: యిదిగో అప్పుడే మీ మామగారివద్దనుంచి వుత్తరాలు వస్తున్నాయి. 


?^* గురుజాడలు 156 కన్మాశుల్కము - తొలికూర్చు 


even: పంతులుగారూ చదవండి. 

రామప్ప: (చదువుచున్నాడు) 
శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ లుబ్బావధానులుగారికి - త॥ 
మీకు విశేష వయస్సు లేదని మధ్యవర్తులు మభ్యపరచినందున మేము మీ సంబంధం 
చేసుకోవడంకు నిశ్చయించుకున్నాము. అయితే మీరు చాలా ముసలివాళ్లని మాకు 
తెలిసినందున, మీ సంబంధం మానివేయడమైనది - గనక, మీరు వేరే సంబంధం 
చూచుకోవచ్చును. మీరు మరి యెవరినీ యీలాగు దగాచెయ్యరని నమ్ముతాను. 

అగ్నిహోత్రావధాన్లు వ్రాలు. 

even: ముసలివాడనటోయి వీడమ్మ కడుపుకాల్పా. 

మీనాక్షి: మరేమిటి కాకపోతే - అగ్నిహోత్రావధానులు తగినశాస్తి చేశాడు. యిపుడు పెళ్లెందుకు 
లేకపోతే. 


SPS: అంతా నానోట్లో గడ్డిపెట్టేవారే. 
రామప్ప: అమ్మీ - ఆడవాళ్లకీ వూసెందుకు అవతలికి వెళ్తూ. 
(మీనాక్షి SR విరచి వెళ్లిపోవును. ) 
యిది మించిపోతే వచ్చిన బాధేమిటి. అగ్నిహోత్రావధాన్లకు సిగ్గువచ్చేటట్టు దీనితాత 
సంబంధం మరివకటి చూస్తాను. 

లుబ్ధావ: నా మాటవిని మరి యీ విషయమై మీరు శ్రమపడవద్దు. యీ ఖర్చు తప్పిపోయినదని 
సంతోషిస్తున్నాను. 

రామప్ప: ఖర్చో, aos) అని యేడుస్తావు. నీ కూతురు సంసారం కొల్లబెట్టేస్తూవున్నది. ధాన్యం 
అమ్ముతుంది గదా? నాటి గందరగోళం అప్పుడు Ere కనిష్టీబుకు మూడువందలు 
దిమ్మరించకపోతే నిలబడ్డ మానాన్న అరదండాలు వేసేసునుగదా - యెప్పటి కయినా 
యిది నీ పీకలమీదికి వున్నది. నీవు పెళ్ళి చేసుకుంటే నీవూ నీ పెళ్లామూ ఖులాసాగా 
వుండి దానిని వేరే కాపురం బెట్టవచ్చు. యిది యవరినైనా తీసుకుపారిపోతుంది. 

even: చవకగా కుదిరేటట్టయితే మరివక సంబంధం చూడండి. 

రామప్ప: పన్నెండు వందలకు కుదురుస్తాను - సమాధానమేనా? 


exero: వెయ్యికి కుదిరిస్తే మహాయుక్తంగా వుంటుంది. 


?^* గురుజాడలు 157 కన్మాశుల్కము - తొలికూర్చు 


రామప్ప: నీకు డబ్బంటే మతిపోతుంది. అగ్నిహోత్రావధానులకు పద్దెనిమిది వందలు యివ్వడానికి 
వొప్పుకున్నావు. యిప్పుడు వెయ్యికి నన్ను కుదర్చమంటే నా శక్యమా. పన్నెండువందలకి 
తక్కువ కుదరదు. 


లుబ్ధావ: తేలిపోయిన సంబంధము తేలేపోయింది. మళ్లీ నన్నెందుకు బాధపెట్టుతావు - మరి 
సంబంధము యెంతమాత్రమూ అక్కరలేదు. 


రామప్ప: అగ్నిహోత్రావధానులు నిన్ను ముసలివాడని అగౌరవపరచిన తరువాత రెండువేలు 
ఇచ్చైనా పెళ్లాడకపోతే లోకం అంతా నవ్వుతారు. మీనాక్షివల్ల వచ్చే వుపద్రం మరచిపోకు, 
జాతకంలోకూడా రూడిగా వివాహయోగం, ఆ భార్యామూలంగా గొప్ప ధనయోగం 
వుంది. నువ్వు అక్కరలేదంటే తప్పుతుందా. 


even: అయితే సుళువుగా ఎక్కడైనా సంబంధము చూడండి. 
కూలిమనిషి: చాలాశేపైంది. బత్తెఖర్చు ఇప్పించండి బాబూ. 


లుబ్ధావ: ఈ శుభవార్తకా భత్యఖర్చు, వకదమ్మిడీ ఇచ్చేదిలేదు. ఇంకా శిగ్గులేక భత్యఖర్చు 
అడుగుతావు. 


కూలి : ఆ వూసు నాకెందుకయ్యా. నా కూలి నేను నిలబెట్టి పుచ్చుకుంటాను. 
even: రామప్పంతులుగారూ చూచారండి, యీ గాడిదకొడుకు పెంకితనం. 
కూలి : మాటలు మిగల్నియ్యకండి, ఆ వెనక నేను వూరుకునేవాణ్ణికాను. 
(తెర దించవలెను) 
xxx 


ఆరవ స్థలము - లుబ్ధావధానుల యిల్లు 
కరటక : (తెరవెనుకనుంచి) యత్రబాణా స్సం పతంతీ 
లుబ్బావ: యవరయా వారు? 
కరటక : బ్రాహ్మలం మాది కృష్ణాతీరం తలుపు తీయించండి. 


లుబ్ధావ: ఏమిటయ్యా వేదము మహావడిగా చదువుతున్నావు. నేను చదవలేనా యేమిటి. వేదము 
వొక దమ్మిడీ ఇవ్వదు. ఇంగ్లీషు చదువుకొండి. 


కరటక : ఒక పనస వినుపించి వెళ్లిపోతాను. 
apă: నేను కావలిస్తే పది పనసలు చదువుతాను. 
?^* గురుజాడలు 158 కన్మాశుల్కము - తొలికూర్చు 


కరటక : అయితే తలుపుతియ్యవషయ్యా? 
even: తీసేదిలేదు పంతులుగారి యింటికి వెళ్లండి. 
కరటక : ఇది లుబ్బావధానులగారి యిల్లుకాదూ. 
లుబ్ధావ: ఇదికాదు, ఇదికాదు. అవతలవీధి. 
రామప్ప: (తెర యవుతలనుంచి) అవధాన్లు మామగారూ 
exei: పంతులుగారా - యేమిటి యిలాగు వచ్చారు. 
రామప్ప: కొంచెము పనివున్నది. 
లుబ్బావ: మీకు రోజూ రెండురభూముల రాత్రప్పుడు పనిగలిగే వుంటూ వుంటుంది. 
నేనెంతమాత్రం వప్పేదిలేదు. 
రామప్ప: ఇందాకా మన మనుకున్న ప్రకారం వ్యవహారం ఒకటి ప్రశస్థంగా కుదిరింది. 
exem: ఊం అలాగనా? సరే. అమ్మీ తలుపుతియ్యవే. 
(మీనాక్షి ప్రవేశించి తలుపు తీయుచున్నది. ) 
రామప్ప: ముండాకొడుకు ఎన్ని గడియలు వేశాడయ్యా. 

(రామప్పంతులు, కరటకశాగస్తులు, ఆడువేషముతో శిష్యుడు, ప్రవేశించుచున్నారు. ) 
లుబ్ధావ: దయచెయ్యండీ అవధానులుగారూ దయచెయ్యండి. ఈ పిల్ల మీ కుమార్తా యేమిటండీ? 
$508: అవునండీ. దీన్ని యెవరికయినా సమర్పించి బుణవిముక్తుణ్ణి అవుదామని 

ఆలోచిస్తున్నాను. 
లుబ్దావ: కన్యాదానం చేస్తారా ఏమిటండీ? 


[^] 
కరటక : తమకు తెలియని ధర్మము ఏమిటున్నది - దాని ప్రక్రియ అంతా పంతులుగారితో 


చెప్పినాను. 
రామప్ప: మూతముప్పిడి యెందుకుమామా, పన్నెండువందల రూపాయలకు నిర్నయించినాను. 


exem: తమరు యోగ్యులు పిల్ల నమ్ముతారండీ? గవర్నమెంటువారి రూల్సు వున్నదే అమ్మ 
కూడదని. మా గిరీశం చెబుతూ వచ్చేవాడు. 


మీనాక్షి: యిన్నిరూల్సు యెరిగివుండేనా చచ్చే ముసలిగాడిదకొడుక్కి నన్ను అమ్మేవు. 
రామప్ప: ఈలాంటి పెద్దవేషాలు వేస్తే మామా, నేనూ యీ పనిలో జొరుకోను. 


?^* గురుజాడలు 159 కన్మాశుల్కము - తొలికూర్చు 


even: (పిల్లవైవు యగదిగ జూచి తనలో) పిల్ల యేపుగానూ, లక్షణంగానూ వున్నది. (పయికి) 
అయితే పన్నెండువందలా? 

కరట : ఇప్పిస్తేనేగాని వీలులేదండి, భూములమీద కొంత బుణం తీర్చుకోవాలి. యీ నెల 
15వ తారీఖు వాయిదా - ఆలోగా రూపాయలు చెల్లకపోతే భూములు పోతవి. పెళ్లి 


యాలాగు కావలిస్తే ఆలాగు చేసుకొండి. మీ యింట పిల్లను దిగబెట్టి వెళ్లిపోతాను. 
S: ఇప్పటినుంచీ దిగపెట్టడమే. 


e 


లుబావ: నీ నోరు వూరుకోదుగదా? 


Q 
కరటక : రామప్పంతులుగారూ - అలంకారాలమాట వూరుకున్నారు. అలంకారాలు పెట్టకపోతే 


పిల్లది చిన్నపోతుంది. వివాహసమయమందే వుంచితేనేకాని వొప్పేదిలేదు. 
లుబ్ధావ: అలంకారం ఒక పిసరయినా వుంచేదిలేదు. 
రామప్ప: (లుబ్దావధానులు చెవులో) చెడగొట్టకయ్యా వ్యవహారం సులభంగా కుదిరింది. 
లుబ్బావ: (రామప్పంతులుతో) యింట్లో వక పిసరైనా బంగారంలేదు. యేలాగు పెట్టడము? 
రామప్ప: (లుబ్బావధానులతో) నేను యొక్కడనైనా రహస్యంగా ఒక కంటె యెరువు తీసుకువస్తాను, 
పెళ్లప్పుడువుంచి తరవాత తీసి యిచ్చివేదాము (కరటకశాగస్తులవైపుచూచి) అలంకారం 
విషయమై మీ ఇష్టానుసారం ఫైసలు చేశామండి. 


కరటక : అయితే సంతోషమే - ఇక మీ పిల్లగాని నా పిల్లగాదు. దాని కేమి సరుకులు పెట్టుకున్నా 
మీవేగదా? 


రామప్ప: మామా అయితే తాంబూలం యిప్పించేయండి. 
eres: అమ్మీ తాంబూలం తేవే. 

(మీనాక్షి వెళ్ళుచున్నది.) 
రామప్ప: నేనే పట్టుకువస్తాను (అని వెనుక వెళ్లుచున్నాడు. ) 
కరటక : మీకు వేరే సంబంధం కుదిరి తేలిపోయినదటే. 
even: అవునండి, పిల్లదాని నక్షత్రము మంచిదయిందికాదు. 


కరటక : అలాగునా! శుభస్య శీఘ్రం అన్నారు. పంతులూ నేనూ ముహూర్తం దగ్గిరగా నిర్ణయిం 
చాము - చూచారండీ కార్యమేదో క్లుప్తంగా కానీండి. విజయనగరం ఆనందవర్ధనీ 
సమాజమువారు, సదస్యమూ, నాగవిల్లీ, చెయ్యనక్కరలేదన్నారు. 


?^* గురుజాడలు 160 కన్మాశుల్కము - తొలికూర్చు 


లుబ్ధావ: మామగారూ (నిమ్మళముగా) యీ పంతులు వకడు శనిలాగు పోగయినాడు. యేదో 
వొక పెంటపెట్టి విశేషఖర్చుపెట్టిస్తూ వుంటాడు. 

కరటక : (నిమ్మళముగా) మామగారూ యిటుపైన మీకు యేపని వచ్చినా, కావలసిన వాడిని 
గదా యిటుపైని నేనే చేసిపెడుతూ వుంటాను - మీరు శలవిచ్చినట్టు యీ పంతులు 
యింద్రజాలిలా కనపడుతాడు. 


లుబ్బావ: (నిమ్మళముగా) e సంగతి నాకు మొదటినుండీ తెలుసును. 


కరటక : (నిమ్మళముగా) నేను యవరినీ నమ్మలేకుండా వున్నాను. రూపాయీలు చేతులో 
పడితేనేకాని మంగళసూత్రధారణం చెయ్యనివ్వను సుమండీ. 


లుబ్ధావ: (నిమ్మళముగా) ఆలాగే కానివ్వండి (బిగ్గరగా) ఇంతసేపు తాంబూలాలు తేవడ 
మేమిటయ్యా. 


రామప్ప: వస్తున్నాను మామా చక్కలు పడిపోయినాయి వెదుకుతూ వున్నాను. 
(అని తాంబూలము పట్టుకొని ప్రవేశించుచున్నాడు. ) 
(లుబ్బావధానులు కరటక BOS తాంబూలమిచ్చును.) 

లుబ్ధావ: వీరిని, వివాహమయ్యే వరకు మీయింటనే ఉంచండి. 

రామప్ప: యిక్కడే వుండకూడదా? మా యింట్లో చేసేవారెవరూ లేరు. 

కరటక : నేనే చేస్తానయ్యా పదిమందికి (అనిలేచి) శలవుపుచ్చుకుంటాను. 

రామప్ప: (రహస్యముగా) వెర్రిబ్రాహ్మడా యిక్కడే వుండవయ్యా. 

కరటక : (రహస్యముగా) వీళ్లయింట్లో వుండలేనండీ. 

రామప్ప: (నిమ్మళముగా) అయితే నే వచ్చేదాకా అరుగుమీద పడుకొండి. 

(కరటకశాగస్తులు, శిష్యుడు, వెళ్లిపోవుచున్నారు. ) 

రామప్ప: యెల్లుండి పెళ్ళి నిశ్చయించాము. పుస్తెకట్టేటప్పుడు రూపాయీలు యివ్వాలట. 

లుబ్ధావ: ఇంత కొద్ది కాలంలో, ఇన్ని రూపాయలెక్కడ, అప్పు దొరుకుతాయి. 

రామప్ప: పాతుతియ్యవయ్యా? 

exei: బాబూ నీ పుణ్యవుంటుంది కాని ఆమాట పదే పదే అంటూ వుండకు. 


రామప్ప: యీ వ్యవహారము యంత సులభంగా కుదుర్చానో చూశారా! పెద్ద మనుష్యులని, 
భోజనాలకీ వాటికీ, పిలవడం ఎప్పుడేమిటి. 


?^* గురుజాడలు 161 కన్మాశుల్కము - తొలికూర్చు 


లుబ్బావ: నాకు పిలిచేవారు యవరున్నారు? మీరే రేపురాత్రి బయలుదేరి పిలవండి, మిమ్మలిని 
నమ్ముకుని నేను యీ పనిలో దిగాను. కాని నాకు యంతమాత్రమూ యిష్టంలేదు. 


రామప్ప: మీకోసం వక్కదమ్మిడీ అపేక్షించకుండా యంత[శ్రమ పడుతున్నానో చూశారా! రేపురాత్రి 
యీ అ(గహారమంతాను, పెద్దిపాలెంలో లౌక్యుల్నీ పిలిచేటప్పటికి తెల్లవారిపోతుంది. 

DPS: అగ్రహారంలో మీరుపిలిచి, పెద్దిపాలెం మరియవరినైనా పంపండి. 

రామప్ప: అగ్రహారపు BASH వాళ్లని యవరయినా పిలుస్తారు. పెద్దిపాలెం వెళ్లి, లౌక్యుల్ని 
నేనేపిలవాలి. మేజువాణీవుంటేనే కాని వివాహము రాణించదుసుమండీ. 

exei: లేకపోతే బాధేమిటి? 

రామప్ప: లేకపోతే పెద్దమనుష్యులు యవరొస్తారయా? 

లుబ్బావ: ఎల్లుండికి మేజువాణీ ఎక్కడవొస్తుంది. 

రామప్ప: మన మధురవాణి వుందికాదూ ఆపాటి చెయ్యిమరి ఈ జిల్లాలో యేదీ? 


లుబ్ధావ: ఆ ఖర్చువెచ్చమంతా మీ ఇష్టానుసారమే అని చెప్పాను కానూ, అంతకు వక దమ్మిడీ 
హెచ్చితే మాత్రం నేనివ్వజాలను. 


రామప్ప: ఆలాగే కానియ్యండి (అని తనలో) ఆద్యంతాలు అయేసరికి మరి రెండు వందలు 
వీడిదగ్గిర లాక్కపోతే నేను మరియేమి లౌక్యుణ్ణి. 


లుబ్ధావ: (పొడుము పీల్చుచు) అమ్మీ పంతులుకు తాంబోలమియ్యి. 
రామప్ప: అక్కరలేదు నేనే వెళ్లి తెచ్చుకుంటాను. 
even: ఇదుగో నువ్వు వెళ్లకయ్యా. 
(తెర దించవలెను) 
* 


?^* గురుజాడలు 162 కన్మాశుల్కము - తొలికూర్చు 


గిరీశ 


కన్యాశుల్మము 
తృతీయాంకము 


: (కాముని విరిశముల బారికినే అను జావళీ కూనురాగముతో పాడుచు ప్రవేశించి 


తనలో) ఇన్నాళ్లకు మిడతంభొట్లు చేతిలో చిక్కాడు. యేమీ పాలుపోకుండా వున్నది. 
ox» విడోబ్యూటీ చూస్తే యేమీ తోచదు. అయితే యిది చెప్పినట్టల్లా వశమయ్యేది 
కాదు. ఇంత సింప్లిసిటీ యెక్కడా నేను చూడలేదు. దీనికి లవ్‌ సిగ్నల్‌స్‌ రామరామా! 
యేమీ తెలియవు. చమత్మారము మాటలు ఆడితే యెంతమాత్రం అర్థం చేసుకోలేదు. 
యే మాటలన్నా ఆ లేడి కళ్లతో తెల్లబోయి చూస్తుంది. అయామ్‌ RE యిన్‌ లవ్‌. 
దీనిని చూచిన దగ్గిరనుంచీ టవున్‌ లవ్‌సూ డాన్సింగ్‌ గర్ల్‌సనూమీద పరమ అసహ్యం 
పుట్టింది. పోజిటివ్‌ యబ్‌హరెన్స్‌ వాళ్ల Hos మాటలు, పెడర్జాలు, వేషాలు, డామిట్‌ 
అంతా యిన్‌సిన్‌ సిరిటీయే కదా? యిన్నాళ్లు వాళ్ల వలలలో పడిపోయి యేలాగు 
యాస్‌ని అయిపోయినానో ఆశ్చర్యముగా ఉన్నది. దీనికీ వాళ్లకీ కమ్‌ పేరిజన్‌ ఏమిటి? 
ఇది ప్యూర్‌ డైమండ్‌, అట్టర్‌ ఇన్నొసెన్స్‌. నేను రాత్రిళ్లు అరబ్బీనైట్సు కథలూ, కాశీ 
మజిలీలూ, ఇతరదేశపు ప్రయాణాల డచ్చీలూ చెప్పడానికి ఆరంభించిన దగ్గిరనుంచీ 
నాదగ్గర బహుచనువుగా నున్నది. ఈ మధ్య వాళమ్మ నూతిలో కాలుజారిపడ్డప్పుడు 
నేను సాహసించి ఉరికిపైకి తీసిన దగ్గిరనుంచీ నేను బహుయోగ్యుడనని, సత్య 
హరిశ్చంద్రుణ్ణి అని అనుకుంటూ యున్నది. కథలలో ప్రతిచోటా విధవలు పెళ్ళాడి 
బహుసుఖముగా ఉండి తుదకు Qus వెళ్లినట్టు సందర్భం తెస్తూవుంటున్నాను. 
అది కొంచెము బుచ్చమ్మ మనస్సుకు యెక్మివుండదా? అయితే యిప్పుడు సాల్వు 
కావలసిన ప్రోబ్లెమ్‌ యేమిటీ? దీనిని పాడు చేదామంటే అది పాపభీతిచేత వొప్పుకోదు. 
నాకూ యిష్టము లేదు. దీనికి నామీద కొంత ప్రేమయున్నది. SSS ఎబౌట్‌ దట్‌ 
అయితే సక్సీడ్‌ కావడం యేలాగు, దేరీజ్‌ ది రబ్‌. యేమిసాధనం యిటుపైని? end), 
ఆర్‌ నాట్‌ tnd), దట్‌ ఈజ్‌ ది క్వశ్చన్‌. షేక్సియరు ఉన్న అవస్థలో పడ్డాము. 
యాశస్‌ బ్రిడ్జి యేదయినా కట్టితేనే కాని ఒద్దుచేరే మార్గములేదు. (పైకి ముఖము 
నెత్తియాలోచించి) ఇక విడో మారేజీ కూడునని బోధపరిచి రామవరం తీసుకుని 
వెళ్లిపోవడమే పని, అందుకు వప్పకపోయినా, యీ సంగతి తనవాళ్ళతో చెప్పినా, 
పీక కోసుకుంటానని చెప్పుతాను. లెట్‌ మీ బిగిన్‌ ది కాంపైన్‌ ఎట్‌వన్స్‌, (తలుపు 
కన్నములో నుంచి తొంగిచూచి) నడవలో కూర్చుని విస్తళ్లు కుడుతున్నది. మొట్టమొదట 
కొంచెం మ్యూజిక్‌ విసురుదాము (NewS WS చెలియా అను జావళీ కూను రాగముతో 


?^* గురుజాడలు 163 కన్మాశుల్కము - తొలికూర్చు 


పాడి) బుచ్చమ్మ వదిన గారూ తలుపుతీయండి (బుచ్చమ్మ తలుపుతీయును) వదినా.... 
వెల్‌!.... వేంకటేశం యేమి చేస్తున్నాడు? 


బుచ్చమ్మ: పెరట్లో గొట్టికాయ లాడుతున్నాడు. 


గిరీశ : 


వెంకటే: 


గిరీశ 
Boks: 
గిరీశ 


వెంకటే: 
గిరీశ 
వెంకటే: 


గిరీశ 


ఈవూరువస్తే మరి చదువు చెడిపోతుంది. పట్నంలో వున్నప్పుడు డస్ముదగ్గిరనుంచి 

కదులుతే వొప్పేవాడను కాను... ఒక్క మాటు పి... పిలుస్తారా పాఠం చెపుతాను. 
(బుచ్చమ్మ తమ్ముని తీసుకొని వచ్చుటకు వెళ్లును.) 

ఆహా! దీని SAS alors మొహం యెదటికి వచ్చేటప్పటికి కొంచెం ట్రెంబ్లింగ్‌ 

పట్టుకుంటుంది. వకటి అనవలెనని మరి వకటి అనేస్తూ యుంటాను. మరెవళ్లూ 

లేరు. వంటరిగా దొరికింది. యీలాంటప్పుడు నా మనస్సులో మాట చెప్పేస్తే తీరిపోనా! 

ఆకోతి వెధవను తీసుకొని రమ్మని చెప్పినాను. కానీ, పాఠాలలో చిన్న BJ వేతాము. 

(వెంకటేశ్వరులు, బుచ్చమ్మ ప్రవేశించుచున్నారు) యేమివాయి మైడియర్‌ బ్రదరిన్లా 

వెంకటేశం, పాఠాలు చదవడం శుభ్రంగా మానివేశావు? యిక్కడ మాసం రోజులుంటే 

వచ్చిందికూడా మరచిపోతావు, యేదీ BY ౧) బుక్కు పట్టుకురా - (వెంకటేశం పుస్తుకము 

పట్టుకుని వచ్చును) 

గాద్స్‌వర్క్‌స్‌ అనే పాఠం తియ్యి, రీడ్‌ ఆన్‌ మైగుడ్‌ బోయ్‌. 

(తడుముకొనుచు) దేర్‌యిజ్‌ నాట్‌ ఏన్‌ egt HS డజ్‌నాట్‌ సర్వ్‌ సమ్‌ యూస్‌ఫుల్‌ 


పర్‌పస్‌. 


: అట్టె! అట్టె! అక్కడ ఆపు, క్రియేషన్‌ అనగా యేమిటి? 


క్రియేషన్‌ అనగా - అనగా - ఆవులు 


: నాన్సెన్స్‌ చదవేస్తే ఉన్న మతి కూడా పోతున్నది. ఆవులు యెదుటున్నాయనా 


ఆవులంటున్నావు. మళ్లీ ఆలోచించి చెప్పు. 
యేమాటకి అర్థం అడిగినారు? 


: క్రియెషన్‌. 


ఆదా! క్రియెషన్‌ అంటే ప్రపంచం. నేను యెదట ఆవులు కనబడితే యీ ఆవు పెరుగు 
యీ నెలరోజులే కదా తినడమని అనుకుంటున్నాను. 


: వన్‌ థింగ్‌ ఎట్‌ ఏటైమ్‌. యిప్పుడు పాఠంమాట ఆలోచించు-క్రియేషన్‌ అనే వక్క 


మాటపైనే వక్క ఘంట లెక్చరు యివ్వవచ్చును. ప్రపంచం యేలాగున్నది? కపిద్దా 
కారభూగోళా అని మనుధర్మ శాస్త్రంలో చెప్పినాడు. కపిద్ధమంటే యేమిటి? 


?^* గురుజాడలు 164 కన్మాశుల్కము - తొలికూర్చు 


వెంకటే: 
గిరీశ 
వెంకటే: 
గిరీశ 


వెంకటే: 
గిరీశ 
వెంకటే: 
గిరీశ 
వెంకటే: 
గిరీశ 


వెంకటే: 


నారింజపండు. 


: వెరిగుడ్‌ - అందుకు అమర నిఘంటులో పద్యం నీకు వచ్చునా? 


రాదు - చెప్పండి రాసుకుంటాను. 


: యింతలు బదరీ ఫలములు యింతలు మారేడుబళ్లు యీడుకుజోడై బంతులు తామర 


మొగ్గలు దంతీకుచ కుంభములబోలు తరుణీకుచములూ. 
యీ ప్రపంచములో యేమి వస్తువు లుంటవి? 


ఆవులు, 


: డామ్‌ నాన్సెన్స్‌ - యెంతసేపూ ఆవులే? యేమిటి వుంటవి? 


గేదెలు 


: దట్‌ విల్‌నాట్‌ డు - ఆలోచించి చెప్పు 


అయితే నాకు తెలియదు. 


: విడోస్‌-యింత చిన్న ప్రశ్నకు నీకు జవాబు తెలియదు! ప్రపంచమందుండే వస్తువుల 


న్నిటిలోకీ ముఖ్యమయినవి విధవలు. దాని విషయమై లెక్చరు యివ్వవచ్చును. మన 
దేశములో ఒక దురాచారము వున్నది. మొగవాడికి పెళ్లాము చచ్చిపోతే తిరిగీ పెళ్లాడు 
తాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే యంత యవ్వనములో నున్నా యెంత సొగసుగా 
వున్నా మరివకడిని, పెళ్లాడడం వల్ల లేదు. ఇది అన్యాయమంటావా? కాదంటావా? 


తప్పకుండా అన్యాయమే. 


బుచ్చమ్మ: యేమండీ గిరీశంగారూ - వెధవ, పెళ్లాడడం పాపంకాదూ? 


గిరీశ 


వెంకటే: 
గిరీశ 


: ఆహా! మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగా నున్నది. వెధవలు పెండ్లాడవలసిన 


దని పరాశరస్మ లతిలో స్పష్టంగా నున్నది. వేదంలో కూడా నున్నది. రాజమహేంద్ర 
వరములో యిదంతా పండితులు సిద్దాంతం చేసినారు. పూర్వ కాలంలో వెధవలు 
పెండ్లాడేవారు. వెంకటేశం! నలచరిత్రలో దమయంతి రెండో పెండ్లి సాటించిన పద్యం 
చదువు. 

నాకురాదు. 


: యింత ముఖ్యమయిన పద్యం మరచిపోవడం యంత తప్పూ! నోటుబుక్కుతీసిరాసుకో - 


దమయంతి రెండో పెళ్లికి, ధరనుండే రాజు లెల్ల దడదడవచ్చిరీ - చూశావా! లోకంలో 
వుండే రాజులంతా వెధవని పెళ్లాడడానికి వచ్చారు. (బుచ్చమ్మ వైపుజూచి) చూశారా? 


?^* గురుజాడలు 165 కన్మాశుల్కము - తొలికూర్చు 


శాస్త్రాలన్నీ వొప్పుకోవడమే కాకుండా వెధవలు పెళ్లాడకుండా వుండిపోతే దోషమని 
కూడా చెప్పుతూ వున్నాయి. యిందు విషయమై ఆచార్యులవారు పత్రికకూడా 
యిచ్చియున్నారు. 


బుచ్చమ్మ: అయితే మనవాళ్లంతా వెధవల్ని పెళ్లిచేసుకోకూడడంటారే? 


గిరీశం : 


వెంకటే: 
గిరీశ 


వెంకటే: 


గిరీశ 


వెంకటే: 
గిరీశ 


వెంకటే: 
గిరీశ 


వెంకటే: 


అదంతా యింట్లో చాకిరీ చేయించు కోవదముకోసరముగానీ మరేమీకాదు. రూము 
రాత్రి ఉందనగా లేచి మరునాడు రెండు రూముల రాత్రిదాకా యెద్దులాగు పనిచేయిస్తారు 
కదా? ఒక్కపూటకంటేె యెక్కువభోజనం చెయ్యనివ్వరుకదా? అప్పరసలాగున యెంత 
సొగసుగా నున్నా మంచి గుడ్డకట్టుకోనివ్వరు. సరుకు పెట్టుకోనివ్వరు. తుమ్మెద పంక్తుల్లా 
వుండే జుత్తుకూడా తీసివేస్తారు గదా! ఫర్‌ ఎగ్జాంపిల్‌, మీ అక్కయ్యకు ఆ చంద్ర 
బింబమువంటి ముఖముపైని ఒక కుంకుమబొట్టుంటే త్రినేత్రుడికైనా చూడడానికి 
అలవి వుండునా. ఆహా! యీ అవస్తచూస్తే నా హృదయం కరిగిపోతున్నది. eógó! 
ప్రపంచములో యింకా యేమి వస్తువులువున్నవి? 

చేగోడీలు. 


: డామ్‌ నాన్సెన్స్‌-ఎంత సేపూ తిండి విషయమయ్యే ఆలోచిస్తావు. బాచిలర్స్‌, బ్రహ్మ 


చారులు కూడా వున్నారు. వాండ్లు చెయ్యవలసిన పనియేమిటి? 
వేదం చదువుకోవడం, పెయ్యలకి గడ్డితేవడం. 


: నాన్సెన్స్‌-అది మీ తండ్రి దగ్గర చదువుకునే విద్యార్థులుకి, బ్రహ్మచారి యొక్క రియల్‌ 


డ్యూటీ, అంటే, విధించినపని యేమనగా విధవలను పెండ్లాడడమే. ఇంకా క్రియేషనులో 
యేమున్నది? 
నాకు తెలియదు. 


: రామవరములో వెధవవివాహము చేసుకున్న వాళ్లకల్లా నెల వక్కింటికి నూరు 


రూపాయిలు యిచ్చి పోషించడముకు విడోమారేజి సభవకటి యున్నది. ఇదివరకు 
ఐదువేలమంది వెధవలకు వివాహములు అయి పని స్రీలు అయిపోయినారు. ఆల్‌రైట్‌! 
క్రియేషన్‌ అనేమాట అయినది. ఆ సెంటెన్సు అంతకూ అర్థముచెప్పు. 


మీరొకమాటు చెప్పిన తరువాత నేచెబుతాను. 


: ఆల్‌రైట్‌! ప్రపంచములో దేవుడు ప్రతి వస్తువునూ యేదో ఒక వుపయోగముకొరకు 


చేసియున్నాడు. చేగోడీ యెందుకు చేసినాడూ? 
తినడముకు. 


?^* గురుజాడలు 166 కన్మాశుల్కము - తొలికూర్చు 


గిరీశ : దట్‌ ఈజ్‌ రైట్‌. ఆవులనెందుకు చేశాడు? 

వెంకటే: పాలు యివ్వడముకు. 

గిరీశ : పెర్‌ఫెక్ట్‌లీ రైట్‌. ఆడవాళ్ల నెందుకు చేశాడు? 

వెంకటే: వంట చెయ్యడానికి. 

గిరీశ : నాన్‌సెన్స్‌. పెండ్లాడడముకూ పిల్లలను కనడముకున్నూ గనుక పెండ్లాడకుండావున్న 
వెధవపిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన పాపమును చేస్తున్నారు. 

(అగ్నిహోత్రావధానులు ప్రవేశించుచున్నాడు) 

అగ్నిహో : ఏమండీ గిరీశంగారూ మా కుర్రవాడికి చదువు చెప్పుతున్నారూ. 

ASS : ఘంటసేపాయి చెపుతున్నానండీ. 

అగ్నిహో : యేదీ నేకూడా వింటాను కొద్దిగా చెప్పండీ. 

గిరీశ : మైడియర్‌ బోయ్‌, గాడ్‌మేడ్‌ క్రియేషన్‌. సృష్టియెవడు చేసినాడూ? 

వెంకట్‌ : దేవుడు. 

గిరీశ : ఫాదర్‌ ఈజ్‌ నెక్‌స్ట్‌టుగాడ్‌. దేవుని తర్వాత ముఖ్యం యెవరూ? సే ఫాదర్‌. 

వెంకటే : తండ్రి. 

అగ్నిహో : మొత్తముమీద మీ ఇంగ్లీషు చదువు మంచిదిలాగే కనబడుతూన్నది. భాష భేదంగాని 
మనముక్కలే వాళ్లవిన్నీ. 

గిరీశ : వెంకటేశం! దేవుడు సృజించిన ప్రపంచములో యేమి వస్తువులున్నవి? సే కోర్ట్‌స్‌. 

వెంకటే: వెధవలు. 

గిరీశ :నాన్‌ సెన్స్‌. సే S5, 

అగ్నిహో : యిదేమిటండోయి ప్రపంచంలో వెధవలున్నారంచున్నాడు, ఇంగ్లీషు పుస్తకాల్లో 
యిదేనాయేమిటి వున్నది. 

గిరీశ : వెధ్వల్‌ అన్నది లాటిన్‌ మాటండి - ఆమాట కర్థం కచేరీలండి. కచేరీలు యెందుకున్నవి? 

వెంకటే: దావాలు తేవడముకు. 

గిరీశ : దట్‌ ఈజ్‌ రైట్‌ - చూచారండీ మీవాడికి కచేరీల భోగట్టాలుకూడా నేర్చుతున్నాను. 


SAS : అయితే మనదావా విషయమై నేనిచ్చిన కాకితాలు సమగ్రంగా చూశారా. 


?^* గురుజాడలు 167 కన్మాశుల్కము - తొలికూర్చు 


గిరీశ : 


కేసు గెలవడము కేమీ అభ్యంతరము లేదు. మీకు తెలియడముకోసం (గంథం అంతా 
తెలుగు చేస్తున్నాను. మామగారూ మీ విషయమై యెంత శ్రమయినాపడి అమలాపురం 
వెళ్లి అక్కడ కోర్టులో కేసు గెలిపించకపోతే నన్ను పేరుపెట్టి పిలవవద్దు. 


అగ్నిహో : యేదో అంతా మిమ్మలినే నమ్ముకుని వున్నాము. యెంత డబ్బయినా కేసు గెలిస్తే 


గిరీశ 


చాలును. పెళ్లిపనులకి మీరు కుమ్మక్కు వుంటేనేకాని తూగదుసుమండీ. నామీద 
కోపంచాత కరటకశాగస్తుల్లూ వాళ్లూ వెళ్లిపోయినారు. వాళ్లు వొచ్చేటట్టు కనపడదు. 


: మీరు కూర్చున్న దగ్గిరనుంచి కాలు కదపకుండా ఎరేంజిమెంటు యావత్తూ నేను 


చేస్తాను కాదూ. 
(నిప్మమించుచున్నారు) 
kkk 


రెండవస్థలము - రామచంద్రపురం అ(గహారములో లుబ్బావధానుల యిల్లు. 


(కరటక శాస్త్రి, పురోహితుడు ప్రవేశించుచున్నారు) 


: పంతులు వచ్చేలోగా కార్యమైపోవాలి. 
: ఆ పూచీనాదీ - మీ రిస్తానన్న రూపాయిలు నాచేతిలో పడేయండి. 


(SOPH ఆయన చేతిలో పదిరూపాయిలు పడవేయును) 


: లుబ్దావధానులుగారూ! వేగిరం స్నానాలు కానివ్వండి. 
: పెద్దమనుష్యులింకా రాలేదే? 
: లగ్నం పెద్దమనుష్యులకోసం ఆగుతుందయ్యా? అగ్రహారంలో బ్రాహ్మణులందరినీ 


పిలిచాను. వచ్చి పందిట్లో కనిపెట్టుకొని కూర్చున్నారు. 


: పంతులు వుదయం నాలుగ్గడియలకి ముహూర్తమని చెప్పాడే? 

: పంతులు చెప్పినమాట చూస్తారా - పంచాంగం చూస్తారా? 

: ఆ-ఆ-పంతులు నాలుగ్గళ్ల పొద్దుకు రమ్మని పిలుస్తానన్నాడే పెద్దిపాలెంలో లౌక్యుల్ని? 
Q^ Q = Q 

: నేను నాలుగు ఘడియలకి తెల్లవారుతుందనగా ముహూర్తమని చెప్పాను. పంతులు 


నాలుగు ఘడియలు తెల్లవారిన తర్వాతనుకున్నాడు కాబోలు. 


: అయితే కానియ్యండి స్నానానికి లేస్తాను. 


?^* గురుజాడలు 168 కన్మాశుల్కము - తొలికూర్చు 


కరటక : 


లుబావ: 
Q 


కరటక : 


కరటక : 


నా రూపాయిలిచ్చి మరీ స్నానంచెయ్యండి. 

బాపన్నగారూ : యీసంచి పట్టుకొండి. మధ్యవర్తులు గనుక మంగళ సూత్రధారణ 
కాగానే మీరే యిచ్చి వెయ్యండి. 

పుస్తె కట్టడంకాగానే బయలుదేరి నేను వెళ్లిపోవలెను. రేపు రూపాయిలు చెల్లకపోతే 
భూములు నిష్కారణంగా పోతాయి. ఎల్లుండి ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటాను. 
ఈలోగా పిల్లది SHB వంటరిగానుంటుంది. మీదే భారము. (కరటకశాస్త్రి, మీనాక్షి 
తక్క దక్కినవారు వెళ్లిపోవుచున్నారు. ) 

అమ్మీ మీనాక్షి! పిల్ల దాన్ని యలాగ చూసుకుంటావో నేను నీకిస్తానన్న మొహురిదుగో 
పిల్లదాని స్నానం అదీ ఒక్క నిమిషములో అయిపోవాలి. (మీనాక్షి చేతిలో నొకమొహురు 
బడవేయును) 


క్షి :మీకెందుకూ, నేనున్నాను కాదూ, (వెళిపోవును. ) 


xxx 


మూడవస్థలము - లుబ్బావధానుల యింటిలో సావడి. 


(పసుపు పంచలు కట్టుకొని, లుబ్ధావధానులు, యింకను మరికొందరును, 
ప్రవేశించుచున్నారు. తాషామరపా చప్పుడు వినబడును.) 


పంతులు :(డాబుగా దుస్తువేసుకుని ప్రవేశించి) అబ్బ! ఎంత (శ్రమ పడ్డానండీ. (నౌఖర్ల 


లుబావ 
Q 


BOLD) బాజాలూరుకోమనరా వెధవ పెద్దిపాలెం ఎంతదూరమున్నదండీ. కాళ్లు 
పీకుకువచ్చాయి. 


(అని కూరుచొనును.) 
: లగ్నానికి మీరు లేకపోయినారుగదా అని మహావిచారంగా వుంది. 


పంతులు: (ఉలికిపడిలేచి) ఏమిటీ.... వివాహమయిపోయిందీ? 


లుబావ : 
Q 


మీరు ముహూర్తం తెల్లవారిన తర్వాత నాలుగు ఘడియలకనుకున్నారు. పురోహితుడు 
నాలుగు ఘడియల రాత్రుందనగా లగ్నమన్నాడు. 


పంతులు: (పురోహితుని వైపుచూచి) నాతో స్పష్టంగా నాలుగు ఘడియల ప్రొద్దుకని చెప్పావు? 


నేను పెద్దమనుషుల్నాలాగు పిలుచుకువచ్చానుగదా వాళ్లేమనుకుంటారు? గుంటూరు 


శాస్తుర్లేడి? 


?^* గురుజాడలు 169 కన్మాశుల్కము - తొలికూర్చు 


లుబ్ధావ: వూరికి వెళిపోయినారు. 

పంతులు: (ఆశ్చర్యము, కోపము, ముఖమున గనపరచుచు) ఏమిటీ రూపాయిలిచ్చి వెయ్యలేదు 
గదా? 

లుబ్దావ: సీదాగా యిచ్చివేశాను. 


పంతులు: అన్న కొంపతీశావు మరేమిటి? ఇదంతా 3 కుట్రలాగ కనపడుతూంది. నువ్వూ 
వాడూ ఒకటైపోయినారు. యింతా నన్ను మధ్యవర్తినిచేసి నేను లేనిదీ ఈ వ్యవహారము 
ఏలాగు పైసలు చేసినారయా. ఈ వివాహంకోసం అష్టకష్టాలుపడి చమటూడ్చి పనిచేస్తే 
నేను లేకుండా ముహూర్తం జరిగినదా? ఇంత అమర్యాద నన్నెవ్వడూ చేయలేదు, 
దాని సంగతి నీకే తెలుస్తుంది. 

లుబ్బావ: నేను యేమీ చెయ్యలేదండీ మామగారూ, మీ Irag, యేతప్పువున్నా క్షమించ 
వలసినది (అని కాళ్లుముట్టును.) 

పంతులు: ox» గుంటూరిశాస్తుల్లు పచ్చపుదొంగలా కనపడుతున్నాడు. రూపాయలు పట్టుకుని 
వుడాయించాడు. పెళ్లి ఖర్చుకని నా దగ్గిర యాభై రూపాయలు బదులుకూడా పుచ్చు 
కున్నాడు. యీ వాళకమంతా చూస్తే వీడు యేదో పెద్దదగా చేసి నిలిచివుంటే యెక్కడ 
తెలిసిపోతుందో అని డబ్బు సంధించుకుని వుడాయించినట్టు కనపడుతుంది. 

లుబ్ధావ: ఆయన రేపుసాయంత్రంలోగా రూపాయలు అప్పులవాళ్లకు చెల్లించకపోతే భూములు 
పోతాయని ఊరికే తొందరపడ్డాడు. 

రామప్ప: నువ్వు తెలివిహీనుడివి. నీకు వాడి సంగతి బోధపడకయినా వుండవలె. లేకుంటే 
నీవూ వాడూ కలిసి నన్ను టోపీ వెయ్యడముకు కుటైనాచేసి వుండవలెను. నా యాభై 
రూపాయలు నిష్కారణంగా పోయినాయి. నేను వూరుకునేది లేదు. బాగా ఆలోచిస్తే 
యీ పిల్ల రెండోపెళ్లి పిల్లలాగ కనబడుతున్నది. కనిష్టేబులను పిలిచి కేసు చేయిస్తాను. 
నేను యెప్పుడూ యింత దగాపడలేదు. యెవరోయి, హెడ్డుగారిని పిలువు. 

లుబ్ధావ: యేదో కార్యమైపోయింది. మీ యాభైరూపాయలూ నేనిచ్చుకుంటాను. నా పరువు 
నిలబెట్టండి. రసాభాస చెయ్యకండి. మీరెలా చెపితే అలాచేస్తాను. 

రామప్ప: ససేమిరా! నేనెంతమాత్రమూ వూరుకోజాలను. నా దగ్గిరే స్వామిద్రోహం చెయ్య డమా? 

even: క్షమించండి (కాళ్లుపట్టుకొనుచున్నాడు. ) 

దగ్గిరున్నవారు: లుబ్బావధానులుగారు నిరపరాధి తమరేలాగైనా గడుపుకోవాలి. 

రామప్ప:...యేవూరు వెళ్లారో తెలుసునూ? 


?^* గురుజాడలు 170 కన్మాశుల్కము - తొలికూర్చు 


లుబ్బావ: విశాఖపట్నం. 

రామప్ప: (బుర్ర తటాయించుచు) కానీ చెపుతాను - లౌక్యులంతా నాలుగుఘడియల ప్రొద్దుకు 
వస్తారు గదా యేమిటి చెయ్యడం? 

even: యేమీతోచకుండా వున్నది. తమరే చక్రం అద్దువెయ్యాలి. 


రామప్ప: కానియ్యి మేజువాణీ పెడదాము. మధురవాణికి రాత్రులకు కంట్రాక్టుగాని పగలు 
రావడముకు ప్రసక్తంలేదు. దానికి ఇందుకు వేరే ఇస్తేనేగాని కుదరదు. 


SPS: మీరేమిమ్మంటే అదిచ్చుకుంటాను. 
రామప్ప: యెవరోయి నౌఖరు, పోలిశెట్టిని పిలువు. యెవరోయి వంటబ్రాహ్మలు, ఫలహారాలు 
మా బసకి పంపించినారా లేదా? 
(తెర దించవలెను) 
kak 


నాల్గవస్థలము - లుబ్బావధాన్లుగారి యిల్లు 

లుబ్ధావ: సోమన్నశాగస్తుల్లుగారు వచ్చారయ్యా నా గుడ్లు పైకి వస్తూన్నాయి. 

పురోహి: ఇదివరకు పదికబుర్లు వెళ్లాయి. ఇప్పుదే దేవతార్చన చేస్తున్నారు. 

లుబ్ధావ: రామయ్యపంతులుగారు వచ్చారా? 

బ్రాహ్మడు : ఇప్పుడే చుట్టకాల్చుకుని స్నానానికి వెళ్లారు. 

లుబ్ధావ: పంతులూ, నాకు మా ఆకలి వేస్తూన్నదయా పెందరాళే మెతుకులు పడితేనే కాని 
ప్రాణం నిలవడం కష్టం. 

రామప్ప: మాయింటి కిరండి అక్కడ చల్దివణ్ణం యెవరికీ తెలియకుండా పెట్టేస్తాను. ఇప్పుడు 
ఆచార మాలోచిస్తే కథ మొదటికి వస్తుంది - యేదో వొకటి పెందరాళేకానియ్యండి. 

లుబ్బావ: (నాలుగడుగులు నడచి తొంగిచూచి.) ఓయి నాయినా - ఇంతమందిని పిలిచినా 
వేమయ్యా భోజనానికి? 

రామప్ప: ఇదో విశేషంటయ్యా - ఇందులో ముప్పాతిక మంది పిలవనివాళ్తే, పీక బట్టుకు గెంటుతూ 
వుంటే పెణకపట్టుకు వేళ్లాడుతున్నారు. యీ సపై వూసు మీ కెందుకు మీరు ముందు 
భోజనానికి పదండి. 

(వెళ్ళిపోవుతున్నారు. ) 


?^* గురుజాడలు 171 కన్మాశుల్కము - తొలికూర్చు 


అయిదవ స్థలము : రామప్పంతులుగారి ఇల్లు 
లుబ్ధావ: (తనలో) అమ్మా - భోజనమయింది - ప్రాణం తెప్పిరిల్లినది, కార్యం యరక్క తలపెట్టి 
నాను. యీ రామప్పంతులు సంసారం కొల్లపెట్టేస్తున్నాడు. యక్కడలేని బ్రాహ్మణ్యం 
వచ్చారు. 
(రామప్పంతులు ప్రవేశించి.) 
రామప్ప: ప్రయత్నం చాలిందికాదు. బ్రాహ్మలు కొంప ముట్టించేస్తామంటున్నారు. 
లుబ్ధావ: గాడిదకొడుకులు, కనిష్టేబులను పిలవండి. 
రామప్ప: యిందాకా పిలవని బ్రాహ్మలని తోలెయ్య డానికి కనిష్టేబులను పిలుస్తే దర్భాసనాలూ 
జారీలతో ఆ కనిష్టేబులను చావగొట్టారు. మధుపాడ అగ్రహారీకుడు, లెంపకాయకొడితే 
చూశారా నాదవడమీద అయిదువేళ్లూ అంటుకున్నాయి. రెండు మూడు వందలదాకా 
పయినివుంచివేశి తలుపులు బిడాయించి వేశినాను. వుతకయెత్తివేశి లోపల ప్రవేశించి 
నారు. వాళ్లే పదార్థంఅంతా ఒడ్డించేసుకున్నారు. అయిదురోజులకూ జాగ్రత్తచేసిన 
సామానంతా అయిపోయింది. యిప్పుడు వాళ్లకు వండిపెట్టకపోతే ఆబోరు దక్కదు, 
రౌద్రాకారులై వున్నారు, మీకోసం వెతుకుతున్నారు. 
లుబ్ధావ: (వణుకుతూ) మీ పుణ్యం వుంటుంది పోలిశెట్టి దగ్గిర యిసేబు తెచ్చివాళ్లకు కూడా 
తిండి పెట్టెయ్యండి. 
రామప్ప: (తనలో సమయంలో సమయం పోలిశెట్టికి నేబాకీవున్న రూపాయలు కూడా దీనిలో 
కలిపివేస్తాను. (అని వెళ్ళిపోవుచున్నాడు) 
xxx 


ఆరవ స్థలము - లుబ్ధావధానుల యిల్లు (హాకర్‌ ప్రవేశించుచున్నాడు) 
హాకర్‌ : అయ్యా పంథుల్‌గారూ లెక్కా యిప్పించరా. 
లుబ్బావ: పెళ్లిచేసుకొన్న సౌఖ్యం బాగానే వున్నది. 
హాకర్‌ : అమ్మగార్‌ నలభై రూపాయల్‌కీ కీన్‌కాఫ్‌తాన్‌ పుచ్చుకొన్నార్‌. 
లుబ్బావ: ఖీనూలేదు ఖాబూలేదు అడ్డదిడ్డంగ పేలక వెళ్లు. 
హాకర్‌ : రూపాయల్‌కీ ఇయ్యరంటయ్యా బవిస్సం తీసివేస్తాన్‌. 
exei: Soc 455 - తలకు దగనిమాటలు ఆడతావు. 


?^* గురుజాడలు 172 కన్మాశుల్కము - తొలికూర్చు 


హాకర్‌ : మాటల్‌కి మిగుల్‌ సెప్పకండి. యేటమ్మా మాటాడక్‌ యింటిలో కూఖుంటావ్‌. యిలా 
రావమ్మా నీ బవిస్సం తీసివేస్తాన్‌. 

exei: నీ అమ్మకడుపుకాల్పా. తీసుకోరా రూపాయలు, పెళ్లిసుఖం బాగా అనుభవిస్తున్నాను, 
ap మా యింటికివస్తే నేవప్పేవాడిని కాను. (రూపాయిల నిచ్చును) 


హాకర్‌ : మీకీ పెనిమిటి ధర్మరాజా అమ్మా. ముఖ్‌ మల్‌తాన్‌ మా మంచీదీ వుండాది కనిష్టీపుగారి 
కూతురుకి వకటి ముక్కా ఇచ్చాన్‌. 


శిష్యుడు: రెండుగజాల గుడ్డ కావాలోయి. 
exei: గుమ్మంలో అడుగుపెడితే కాళ్లు విరగకొడుతాను. 
హాకర్‌ : అదుగోనమ్మా మీకి మొగుడ్‌ అలాగూ కోపంపడుతూవుంటే నాకీ యేమి సెయ్యమంటార్‌. 
శిష్యుడు: నీకెందుకోయి ఆయన ముసలివాడు ఆయనకీ సంగతులేమీ తెలియవు. 
లుబ్ధావ: కొంపపీక్కున్నాను. ఇంట్లో డబ్బంతా దీనికిందైపోతూంది. కుట్టుపనివాళ్లూ, పళ్లవాళ్లు, 
కంసాలివాళ్లూ అంతా బాకీలని తినేస్తున్నారు. సంసారం కడితేరుస్తూంది. రాత్రి దీనిపని 
పట్టిస్తాను. అమ్మీ వీడి మొఖముమీద పేడ్డీళ్లుపొయ్యి. 
(హాకర్‌ బట్టలుమూట కట్టుకుని పారిపోవును.) 


మీనాక్షి: దీనిని పెళ్లాడవొద్దని చెప్పానుకానూ - దాని తండ్రి యేమి మాయలమల్లి వాడమ్మా! 
ఓ సక్కాబంగారం మోరీ చేతులో పెట్టాడనుకున్నాను. కంసాలి అక్కాబత్తుడికి చూపిస్తే 
డబ్బుకు కళాయి వేశాడన్నాడు. కులంతక్కువ గుంటను పెళ్లాడితే యేమౌతుందేమిటి. 


శిష్యుడు: తల పెంచుకుని తాంబూలం వేసుకుని సరసాలుచేసే వెధవముండ కంటె నయంకద. 
మీనాక్షి: చూశావురా నాన్నా - దీనమ్మ కడుపుకాలా యేలాగంటుందో. 
లుబ్ధావ: ఇక నాకు సుఖంలేదు 
మీనాక్షి: నువ్వే తెచ్చిపెట్టుకున్నావు. 
SAP: దెబ్బకి దెయ్యం వెరుస్తుందన్నాడు. రాత్రి దీనికి ఒక తాళాధ్యాయం వెయ్యి. 
(తెర దించవలెను) 
xxx 


?^* గురుజాడలు 173 కన్మాశుల్కము - తొలికూర్చు 


ఏడవస్థలము - రామప్పంతులుగారి యిల్లు 
రామప్పంతులు గడప వెలుపలను, మధురవాణి లోపలను, నిలువబడుదురు. 
రామప్ప: నీకంత పెంకెతనంగావుంటే పెళ్లిచేసుకుని గృహస్తాశ్రమంలో ప్రవేశిస్తాను. 
మధురవాణి: అరవైయేళ్లు వచ్చి చదువుకోక మన్ను కొట్టుకుంటానా అన్నట్టున్నది. యీ వెర్రికబుర్లకు 
యేమిటి - యేదో వొక తంబళ అనుమానం పెట్టుకుని చెర్రూ బుర్రూ అంటూవుండడం 


మీకు స్వభావమే. మెడలో కంటె తీసుకొని పోయినారు - అది యెక్కడనో తాకట్టుపెట్టి 
నేను యేమంటానో అని నామీదికే బయలుదేరుతున్నారు. 


రామప్ప: కంటె తాకట్టు పెట్టుకోడం ఖర్మమేమి? నిలబడ్డపాటుగా చూడు కంటెలు వర్షం 
కురిపిస్తాను. 

మధుర: నాకాకబుర్లేమీ పనికిరావు - మీ ప్రయోజకత్వం నాకు తెలుసును. నాకంటిప్పడు 
తీసుకొస్తారా లేదా? 

రామప్ప: నీకు మతిపోతూంది. నన్ను తృణీకరించడం ఆరంభిస్తున్నావు. నా దెబ్బ తెలియకుండా 
వుంది. 

మధుర: యేడిశినట్టే వుంది. 

రామప్ప: నాకు వొళ్లు మండుతూన్నది. ఖబడ్దార్‌! 

మధుర: మీకు వొళ్లుమండుతూంటే గాల్లో నిలబడితే చల్లబడుతుంది. 

(అని తలుపువేసికొనును. ) 

రామప్ప: ox» కంటెబాధ మా ఇబ్బందిగా వున్నది. తాకట్టు పెట్టానని ప్రాణం కొరికేస్తూంది. 
రేపు వుదయం తెస్తానంటే వినదు. యీ చీకట్లో లుబ్దావధానులు ఇంటికి పోకతీరదు. 
యీ కంటె తాకట్టుపెట్టానని గట్టి అనుమానము పట్టుకుంది. తీరా వెళితే యిప్పుడు 
పెట్టా బేడా తీసియిస్తాడో ఇవ్వడో. 

kak 
ఎనిమిదవస్థలము - లుబ్ధావధానులుగారి యిల్లు 


రామప్ప: (తలుపు వెలపలనుంచి గట్టిగా) అవధానులు మామగారూ! అవధానులు మామగారూ! 
తలుపండోయి (అని అనేక పర్యాయములు పిలిచి) యేమిటి చెప్మా, దొంగగాడిదె 
పలకడు. నిద్రమాట అబద్దం. దొంగల భయంచాత వీడురాత్రల్లా మేలుకుంటాడు. 
(గట్టిగా) తలుపు తియ్యకపోతే వుతకయెత్తి వేస్తాను. 


?^* గురుజాడలు 174 కన్మాశుల్కము - తొలికూర్చు 


లుబ్ధావ: (లోపలనుంచి) యెవరయా? 
రామప్ప: నేనయ్యా రామప్పంతులుని. 
లుబ్ధావ: (నిమ్మళముగా) రామప్పంతులు... అమ్మీ తలుపుతియ్యవే. 
(తలుపు తియ్యును) 
రామప్ప: మామగారూ మీ వంట్లో తాజాగావుందిగద? 
exei: యేమితాజా అండి 
(అని యూరకుండును.) 


రామప్ప: కోడలు మాజోరుచేస్తూన్నట్టు కనబడుతూంది. వూరు హాకర్లంతా మీ గుమ్మంముందరే 
కనబడతారు. 


లుబ్ధావ: (మోకాళ్లమీద బుర్ర పెట్టుకుని నిమ్మళముగా) ఆ ఊ ఊ dl 
రామప్ప: (తనలో) ఆ మాటలు యిష్టములేదు కాబోలు (పైకి) ఆకంటెకు చాలా తొందరగా 
వున్నది. మధురవాణి యేమీ నిలవనియ్యకుండా వుంది. అది తాకట్టు పెట్టానన్న 
అనుమానంకొద్దీ యిప్పుడు తెసేనేకాని వల్లకాదని కింకపట్లుపట్లి కూర్చున్నది. 
జ e గ్‌ బ దట 
లుబ్ధావ: అదికూడా పారిపోయింది. 
రామప్ప: కంటె పారిపోయిందీ! ఏమిటి! మామగారు పలవరిస్తూ వున్నారా యేమిటి? 


లుబ్ధావ: లేదండీ పలవరింతగాదు - కంటెపట్టుకుని చెప్పకుండా పరారీ అయిపోయింది. 
యిదంతా మీ కుట్రే. 


రామప్ప: ఏమిటీ! అయితే కంటె యిస్తావా, యివ్వవా? 
లుబావ: నా దగిరలేదు. 
[^] [9] 
రామప్ప: వద్దుసుమా నా సంగతి తెలిసిందికాదు నీకు. 
లుబ్బావ: నాకు అంతా తెలుసును. నాచేత పద్దెనిమిది వందలు కర్చుచేయించావు. 


రామప్ప: (బుర్ర తటాయించి ఆలోచించి తనలో) అన్నా మించిపోయినది. యేదైనా వక యొత్తు 
యెత్తితేనేకాని కంటె రావడము కష్టము. (పైకి) మొన్నరాత్రి మీ ఇంట్లో పెద్దకేకలూ, 
పెడబొబ్బలూ జరగలేదూ? 

exea: అయితే! 


రామప్ప: అయితే మరేమిటి - మీ అమ్మి దానితో దెబ్బలాడి నూతులో పడేసింది. నేను పెరట్లో 
MAMAS బాహ్యానికిపోయి స్వయంగా చూచాను. 


?^* గురుజాడలు 175 కన్మాశుల్కము - తొలికూర్చు 


లుబావ: 
Q 


గాడిదెకొడకా! (అని కర్రపట్టుకొని లేచును). 


రామప్ప: ముసలిగాడిదకొడకా నీ పనిపట్టిస్తాను. 


(అని వెళ్లిపోవును) 
xxx 


కన్యాశుల్మము 
చతుర్జాంకము 


(బైరాగీ, హేడ్‌ కనిష్టేబు, దుకాణాదారుడు, యింకా మరిద్దరు, మధ్యను సీసాలు పెట్టుకుని 


ప్రవేశించుదురు.) 


(తెరతీయు ముందర నారాయణ నారాయణ నారాయణభజే అను కీర్తన పాడుచుండవలయును.) 


E 


gon 


: గురోజీ తమరు హరిద్వారం బయలుదేరి యెన్నాళ్లయిందేమిటి? 
: రెండు రోజులయినది. మొన్న వుదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం 


సేవించాము. ప్రచ్చన్నంగా సింహాచలం పోతూవుంటే MSPS భక్తుడవు పట్టుకొని 


ఆపేశావు. 


: ఆహా! యోగమహత్యం - ముక్కు బిగించి స్తానాలుచేసే బ్రాహ్మలకెవరికీ యీ 


సిద్ధుల్లేవుగదా? 


: వాళ్లకేమీ తత్వము తెలియదు. మా తాతగారు చెప్పిన పద్యం నీవు వినలేదా? ఆత్మ 


శుద్ధిలేని ఆచారమదియేల. 


: వేమన్న మీ తాతేనా గురోజీ? 
: అవునోయి నాకు మూడువందల యేళ్లున్నవి, ఆయన పరంపదం వేంచేసి వెయ్యి 


సంవత్సరము లౌతవి. 


: ఆహా! యివాళ మనదేమదురుష్టం. గురోజీ! నౌకరి కొక సందేహం వున్నాది. 


పరబ్బరమం సీసాలో కనపడ్డంత సొట్టంగా మరొకసోట అగుపడుతుందా? 


: యీ రహస్యం నీకేలాగు దెలిసిందేమిటి? అమృతమంటే సారాయి కాదురా పామరుడా 


- నాడు దేవాసురులు యిదే చెడతాగినారు. 


?^* గురుజాడలు 176 కన్మాశుల్కము - తొలికూర్చు 


దుకాణ: (నలుగురివైపు జూచి) సూశారా భాయి నే మొదట్నించీ యిదేకదా సెపుతూ ఒచ్చేవోణ్లి- 
అఖాడాకొస్తేగాని పరబ్బరమం దొరకదు. 

బైరాగి : కాసీలో మేమూ వక బ్రాహ్మడు బ్రహ్మగ్యాన సమాధికి కూర్చున్నాము. బుడ్దీమీద 
బుడ్డి, బుడ్డీమీద బుడ్డి తెల్లవారేటప్పటికి యిద్దరికీ తన్మయం అయిపోయింది. మరి 
రెండు రోజులకుగాని నేను సమాధిలోంచి లేవలేదు. మరి ఆ బ్రాహ్మడు, యెప్పటికీ 
లేవలేదు. పరమాత్మలోకలిసి పోయినాడు. (పెన్షను సిపాయి అచ్చన్న ప్రవేశించుచున్నాడు) 


దుకాణ: ఈయన సిపాయి అచ్చన్నగారు మంచి బరమగ్గాని. 

అచ్చన్న: నేను యేహపాటివాఢనండీ, మీ ద్రాసుఢను, తమవంటివారు వచ్చినప్పుఢల్లా పాదసేవ 
చేసుకుని నాలుగు స్రంఘతులు నేర్చు కున్నాను. 

బైరాగి : 5 ముఖాన్ని మంచి బ్రహ్మకళవున్నదిరా నరుడా. 

అచ్చన్న; (దుకాణదారుతో) నాహస్రంగతి యిప్పుడు త్రెలిసింధా (పైకి) తమ క్రటాక్షం. 

హేడ్‌ : అచ్చన్నగారు మా బాగాపాడుతారండీ. 

బైరాగి : యేదీ కొంచెము పాడూ. 

దుకాణ: ఒక గళాసుచ్చుకు మరీ పాడండి. 

అచ్చన్న: (యాగంటి లింగడిపాట పాడి, పాటయిన తరువాత మరి రెండు గ్లాసులు పుచ్చుకొని) 
మాఘురువుగాహరు యీ కీర్తన ప్రాఢుతూ రెండు హడుగులుపైకి లేహచేవారు. 

బైరాగి : నాశక్తి చూపిస్తాను చూడండి. నరుడా ఆ సీసా యిలాగందుకో మంత్రిస్తాను, వక్కొక్క గలాసు 
పుచ్చుకుని కళ్లు మూసుకుని లోపలిదృష్టితో చూడండి. నేను లంబికా యోగం పడతాను. 

(అందరును (త్రాగి కళ్లుమూసికొనుదురు. ) 

బైరాగి : కళ్లు మూసుకున్నారా? 

అందరు: మూసుకున్నాము గురోజీ. 

బైరాగి : బస్‌ - యికకళ్లు తెరవండి, యెన్ని అడుగులు పైకిలేచానో చూశారా? 

అచ్చన్న: యీవేహళ యేమిసుధినం! మరి వక్క EGS మనవిచేసుకుంటాను. 

(అని మరి వకగ్గాసు పుచ్చుకొనును.) 


బైరాగి : యితను నిజంగా బ్రహ్మగ్యానిలాగ కనబడుతున్నాడు. 
(వీధిలోనుంచి రామప్పంతులు తలుపు, తలుపు అని 
యనేకమారులు పిలుచును. ఎవరును పలుకరు.) 
శో% గురుజాడలు 177 కన్మాశుల్కము - తొలికూర్చు 


రామప్ప: 


హేడ్‌ 


రామప్ప: 


దుకాణా: 


దుకాణా: 


రామప్ప: 


గాడిదలు యెవరూ వినిపించుకోకుండా వున్నారు. (అని గట్టిగా) హెడ్డు గారూ కూనీ, 
కూనీ జరిగింది. 


: యెవరో కూనీ, కూనీ అంటున్నారు. 


లుబ్బావధానులు భార్యను చంపివేశినాడు. నూతిలో ధభీమని పడివేయడం నేను 
చూచినాను, ఆ తరువాత శవంతీసి పాతిపెట్టి వేసినాడు. 


: (తలుపు తీసికొని యవులకువెళ్లి) యెందుకు చంపాడేమిటి. 


పెళ్లయిన మూడు రోజుల్లోగా రెండు వందలు రూపాయలు ఖర్చు పెట్టిందట. యింతే 
కాకుండా యిది వుండడం మీనాక్షి వ్యాపారానికి భంగం; యీ గుంట దానిగుట్టు 
వీధిలో పెట్టినది. 


:యేదో ఆలాగచెప్పు అది వుంటేగాని కూనీయెప్పుడూ జరగదు. యిన్నాళ్లకు 


దొరికాడవుధాన్లు, నా రెండు వందలరూపాయల పత్రం లాగేస్తాను. 


అయితే నీమట్టుకేనా? భాయీ! నాకంటె అపహరించాడు. దాని ఖరీదు కూడా తియ్యాలి 
సుమా. 


: అదంతా నువ్వే సెటిలుచేసుకో - గాని SHB సాక్ష్యం ced. 

: నాకేమైనా పారేస్తే నేను సాచ్చికం పలుకుతాను. 

: మూడోసాక్షికూడా కావాలే 

: కావలిస్తే నేను కూడా వస్తాను, మావంటి జ్ఞానులుకు అబద్ధం అన్నమాటలేదు, లోకం 


అంతా మిధ్య, నువ్వూ నేనూ కూడా అబద్ధమే. దాని రహస్యం అది. ఏమయినా 
డబ్బు పారవేస్తే హరిద్వారంలో నేకడుతూన్న మఠానకు పనికివస్తుంది. 


: అచ్చన్నగారుకూడా వస్తే బాగుండును గాని, ఆయన సమాధిలో వున్నాడు. 


మనము చాలమా యేమిటి, ఆయన రేపు సంజేళకిగాని సమాదిలోంచి లేవడు. 
(అంతా 388599) దుకాణాదారుడును. పంతులును వెనుక నాగుదురు. పంతు 
లెవరును లేకుండ నిటునటు చూచి యొకగ్గాసు పుచ్చుకొనును) 


మీ పద్దు పాతిక రూపాయలయిందండి. అందర్లాగా మిమ్మల్నింటికొచ్చి అడగడానికి 
ఒల్లలేదుగదా? 


ఈ వ్యవహారంలో యేమయినా చెయ్యితడి అవుతుంది. నీపద్దు మొట్టమొదట పయిసలు 
చేస్తాను. (అని నిష్కమించును) 


?^* గురుజాడలు 176 కన్మాశుల్కము - తొలికూర్చు 


ఒకటవస్థలము - లుబ్బావధానులు యింటి పెరడు 
(హేడ్‌ కనిష్టేబును, లుబ్ధావధానులును మాటలాడుచుందురు) 

BPE : నాపత్రం యిచ్చివేస్తే కేసు నీళ్లు కారించివేస్తాను. 

లుబ్బావ: వడ్డీమట్టుకు వదిలివేస్తాను ఆలాగు కటాక్షించండి. 

హేడ్‌ : మళ్లీ మొదటికి వచ్చినారూ? 

లుబ్ధావ: నాకు ఏఖర్మం తెలియదు నిరపరాధినిసుమండీ నాయనా? 

హేడ్‌ :యీ కబుర్లు నా దగ్గిర యందుకు చెపుతారండీ? పంతులు చూచారు, కీపర్‌ చూచాడు, 
గురోజీగారు చూచారు, (గంథం అంతా సంపూర్నంగా ఉన్నది; రిపోర్టు చేస్తినా ఊరి 
బయట మర్రిచెట్టుకి మిమ్మలిని తప్పకుండా వురిదీసి వేస్తారు. 

exci: మరి వీళ్లకేమి యిచ్చుకోవలెను? 

హేడ్‌ : అంతకు తక్కువకు వప్పరు, యాభై రూపాయలు ఇయ్యండి. 

లుబ్ధావ: యిరవయి రూపాయిలిచ్చుకుంటాను. 

హేడ్‌ : పోనియ్యండి ముప్పయిరూపాయలు ఇయ్యండి (అని పత్రమును రూపాయిలును 
పుచ్చుకొనును) 

లుబ్ధావ: డబ్బంతా అయిపోయినది యిక ముప్టికి బయలుదేరాలి. 


హేద్‌ : డబ్బుమాటకేమి ప్రాణం దక్కింది మరి భయం పడకండి. మీ భార్యా పరారి అయి 
పోయిందని రిపోర్టు వ్రాశేస్తాను. 


(నిష్కమించుచున్నారు. ) 
X 


రెండవ స్థలము - లుబ్బావధానులు పెరటిగోడ అవుతల 
(రామప్పంతులు, దుకాణాదారు, బైరాగియు నుందురు, హేడ్‌ కనిష్టీబిల్‌ ప్రవేశించును) 


హేడ్‌ : (గట్టిగా) రండి వెళ్లిపోదాము. 

రామప్ప: మీమాట ఫయిసలయింది కాబోలు - మామాట యేమిటి. 

హేడ్‌ : అంతా పైసలు చేసుకొచ్చాను. 

రామప్ప: యేమిటి ఫయిసలు చెయ్యడము-నాకంటె యగేశాడు. రెండువందలిస్తేనే కాని 
కూడిరాదు. 

?^* గురుజాడలు 179 కన్యాశుల్మము - తొలికూర్చు 


gon 


హేడ్‌ 


: ఆకాశం కన్నం పడినట్టు కబుర్లు చెపుతారు. మీ యిద్దరికి ఇదిగో చెరి అయిదు 


రూపాయిలు - గురోజీగారికి పది. 


: (పుచ్చుకుని) నారాయణస్మరణ, రాత్రి మేము కాసీవెళ్లి రపుసాయంకాలానికి తిరిగీ 


వస్తాము. 


: చిత్తం తమ దయవల్ల యీ వేళ యీ లాభం కలిగింది. నాకు మహాకులాసాగా వున్నది. 


దుకాణా: (బైరాగి చెవులో) ards చెన్నాపట్టంనించి ఫష్టురకం బ్రాందీ వొచ్చింది. ఒక్కమాటు 


దుకాణం దగ్గిరికి దరిశనం యిప్పించి మరీ కాళీ వెళ్లోలి. 


రామప్ప: (తనలో) గాడిద తనమట్టుకు తడుముకుని వూరుకున్నాడు. నేను చెప్పకపోతే యేమీ 


లేకపోవును. ఆ బైరాగి వెధవ కాసీ వెళ్లి రేపు సాయంత్రానికి వస్తాడట. వాడికి పది 
రూపాయీలిచ్చేశాడు. యా Ee యేమీ నదురూ బెదురూ లేకుండా వున్నది. 
కంటె పోయిందంటే అయిదురూపాయిలు చేతులో పెడతాడూ? (పైకి) కనిష్టీబు అన్నా! 
నా B వ్యవహారంలో చాలా నష్టం కలుగజేసినారు. నాకంటె పోయింది. మీకు యేమీ 
చీమా దోమా కుట్టినట్టయినా లేదు. ఆ ముసలివాడిని మళ్లీ పట్టుకుంటాను - మీరు 
ఆ వూసుకు రాకూడదు సుమండీ. 


:నే మొదటే చెప్పాను మీ కథ మీరే Ben చేసుకొమ్మని. (తనలో) దొంగవేషాలు 


వీడికంటె పోయిందట - వీడక్కడికిపోతే - నేను మధురవాణి దగ్గిరకు వెళతాను. 
(పంతులు తప్ప అందరూ నిష్కమించుచున్నారు.) 


రామప్ప: ఈ హేడ్‌ తాళం పట్టించాలి - వాడి సొదే చూచుకున్నాడు గాని నా మాటాలోచించాడు 


కాడు, బిచ్చం బిసాదు అయిదురూపాయిలా నావంటివాడికి యిప్పిస్తాడు? వీడికిగాని 
యీ వూరినుంచి వుద్వాసన అయితే మధురవాణివైపు చూసేవాడు మరెవడూ లేడు. 
ఆకాశరామన్న అర్జీలు నాలుగు యిన స్పెక్టరుకి, పోలీసుకి కొట్‌ బజాయించేస్తాను. 


(అని నిష్కమించును.) 
xxx 


?^* గురుజాడలు 180 కన్మాశుల్కము - తొలికూర్చు 


మూడవస్థలము - అగ్నిహోత్రావధానులయిల్లు 
(అగ్నిహోత్రావధానులు, వెంకమ్మ ప్రవేశించుచున్నారు.) 
అగ్నిహో రెండు జాముల రాత్రికి ప్రయాణం. 
వెంకమ్మ : యెన్ని బళ్లేమిటి? 
అగ్నిహో :యిరవయ్యెదుబక్ల్లు. 
వెంకమ్మ : అన్ని బళ్లెందుకేమిటి? 
అగ్నిహో :నులకవారు, నెమలివారు, నప్రవారూ అంతా వస్తారు. కరణంగారి కుటుంబముకూడా 
వస్తామని చెప్పారు దివాంజీ సాహేబుగారు ఒక యేనుగ, నాలుగు గుజ్టాలూ ఇచ్చారు. 


వెంకమ్మ : అల్లుడినడుం ఇదివరకు విరగకుండా వుంటే దీనితో విరిగిపోతుంది. యెందు కేమిటి 
యీ వెధవ పటాటోపమంతాను? తోవలో మనమింత మందికి తిండి పెట్టాలి కదా? 
వూళ్లో అయిన వాడినీ కానివాడినీ వెంట పెట్టుకు వెళ్లితే అల్లుడు పకీరౌతాడు - 
SANS QMS వాలి. 

అగ్నిహో : ఉత్సాహభంగమ్మాట్లాడకు, నాకు కోపము మాత్రము Bosh. లుబ్బావధాన్లు 
పెళ్లియెంతో వైభవంగా చేస్తాడు. 

వెంకమ్మ : చాలును ప్రయోజకత్వం. తోచినప్పుడల్లా ఆడవాళ్లను పశువులలాగ బాదడమే కదా 
ఇప్పటికిన్నీ మా మంచి సంబంధం చేశారు లెండి మావాళ్లు కోపంవచ్చి రావడం 
మానేశారు. 


అగ్నిహో : మీవాళ్లు రాకపోతే పీడాచీడా కూడా పోయింది. మీవాళ్లు ఓర్వలేని గాడిదలు. 
వెంకమ్మ : అయ్యవారు బయలుదేరి వెళ్లిపోతామంటున్నారు. ఆయన కేదో పరిక్ష వుందట. 


అగ్నిహో :ఆయన వెళ్లిపోతె పెళ్లిసప్టై యెంతమాత్రమూ జరగదు. యేలాగైనా వుండమని 
బతిమాలు కుంటాను. ఆయనలాంటి అల్లుడుంటేనా, లోకమంతా సాధింతును. (నిమ్మ 
gáv) చిన్నమ్మిని ఇతనికిస్తే తీరిపోవును. అయితే డబ్బుంటేనేగాని వ్యవహారం జరగదు. 


(అని నిషమించుచున్నారు) 
(గిరీశం, బుచ్చమ్మ, ప్రవేశించుచున్నారు.) 
ASS : మీ పెనిమిటి GAB పోయినాడు. 
బుచ్చమ్మ: పెళ్లి సదస్యంనాడే. 


?^* గురుజాడలు 181 కన్మాశుల్కము - తొలికూర్చు 


గిరీశ 


: ఆహా! ఆ తల్లిదండ్రులు నీకు శత్రువులైనారు గదా! ముసలివాడికి కట్టి పెట్టడం కంటె 


శవానికి కట్టిపెట్టడం మేలు. ఆహా! స్రీలకు వెధవరికం యెంత దురవస్త, మీవంటి 
శోభ గల ముఖమునకు బొట్టూ కాటుక యుంటే యేమి సొంపుగా నుండును. ఆ 
తుమ్మెద బారుల నపహసించు జుత్తుతీసి వేయుదురు గదా? వంటిపూట తిండిబెట్టి 
ఆ దబ్బపండువంటి శరీరము కృశింపచేతురు. ఇంటిచాకిరంతా నీవే చేయవలెను 
గదా? మనవాళ్ల ఆచారము లెంత దుర్మార్గముగానూ, శాస్త్ర విరుద్ధముగానూ వున్నవి. 


బుచ్చమ్మ: మన శాస్తాల్లో అలా చెయమనే వుందటే? 


గిరీశ 


: రామాయణము 389 పెట్టుక ప్రమాణం చేస్తాను. చిన్న పిల్లని ముసలి వాడి 


కివ్వగూడదని శాస్త్రమున్నది గాని, విధవలను పెళ్లాడగూడదని లేదు. మీ తమ్ముడికి 
పాఠం చెప్పేటప్పుడల్లా శాస్త్రాలూ, సబబులూ చదివి వినిపించుతూనే వున్నాను కానూ. 
నేను సలహాయిచ్చినట్టు వెళ్లిపోడమే వీళ్లకు శాస్తి. నీయందు నాకు అపరిమితమైన 
అనురాగము వున్నది. నీవు ఆలాగు రాకపోయినా యీ సంగతి మీవాళ్లతో చెప్పినా 
తప్పకుండా ప్రాణత్యాగంచేస్తాను. నీ కోసమే ఇన్నాళ్లు మీ వాళ్ల యింట్లో అరవచాకిరీ 
చేస్తూ ఉన్నాను. 


బుచ్చమ్మ: మీరు చెప్పిన మాటలు బాగానే వున్నవి గాని జాతిలోనుంచి వెలివేస్తారు గదా అని 


గిరీశ 


భయము మట్టుకు వదలకుండా వున్నది. 


: నీ యడల ఇంత అక్రమముగా నడిచినవాళ్ల లోంచి విడిచిపోతే నీకు వచ్చిన నష్టం 


యేమి? యింత సొగసూ, యిన్ని సద్దుణములూ బూడిదెలో పోసిన పన్నీరు అయి 
పోయెను గదా అని విచారిస్తూన్నాను. గౌర్నమెంటువారు మళ్లీ పెండ్లాడిన వెధవల్ని 
కులములో కలుపుకొమ్మని ఆక్టుకూడా కొద్ది రోజులలోనే ప్యాసుచేయడానికి సిద్ధంగా 
వున్నారు. 


బుచ్చమ్మ: లేచిపోయి మావాళ్లందరికీ-విచారం కలగచేయడంకంటె నేను బాధపడుతూ అయినా 


గిరీశ 


యిక్కడ వుంటేనే మంచిది కాదూ? 


: నీవు యెక్కడ వున్నా యేమిచేసినా నీకు లోపంలేదు. వజ్రమెక్కడున్నా వజ్రమే, కానీ 


నీవు రాకుంటే నా బ్రతుకంతా వృధా అయిపోతుంది. నా ఇష్టము నెరవేరకపోయిన 
యడల జీవించడమందు యెంతమాత్రమూ అభిలాషలేదు. నీవు మీవాళ్లను విడవవలసి 
వస్తుందన్నావు? నీకింత అపకారము చేసి నిన్నింత బాధపెడుతూ వున్నవాళ్లను, విడిచేమి 
విడవకేమి. నెత్తి మీద పువ్వులాగ ధరిస్తాననిన్నీ, నీవు లేక జీవించలేననిన్నీ మనవి 
చేసుకుంటూ వున్న నన్ను పొందక పోవడం ధర్మమా (అని మోకాళ్లపడి చేయిపట్టుకుంటాడు). 


?^* గురుజాడలు 182 కన్మాశుల్కము - తొలికూర్చు 


బుచ్చమ్మ: అయితే మనము వెల్లిపోతే ఆపైన గతేమిటి? 


గిరీశ : వీరయ్య పంతులుగారు మహాయోగ్యులు, ఆయన్ను చేరుకుంటే మనకి లోపం వుండదు. 
యీ సొసైటీ తాలూకు లక్షలకొలది డబ్బువున్నది, డబ్బు విషయమై నీకు విచారంవద్దు. 
నేను పరిక్ష ప్యాసుఅయినాను కదా? 


బుచ్చమ్మ: అయితే మనం యేలాగు వెళ్లడం? 


ASS : యెల్లుండి రాత్రి జగన్నాధపురంలో మజిలీచేస్తాము. ఆరాత్రి ప్రయాణంలో నీ బండితోవ 
తప్పించి శొంఠాం మార్గంగా పెట్టించివేస్తాను. 


బుచ్చమ్మ: నా బండిలో మా తమ్ముడుకూడా కూర్చుంటాదే? 
గిరీశ : వాడిని యేనుగుమీద యెక్షిస్తాను? 


బుచ్చమ్మ: కానియ్యండి - అలాగేను వెళ్లండి? నా మనస్సేమీ మనస్సు లాగుంది కాదు (అని 
కన్నీళ్లు విడుచును.) 


ASS : నేను చెప్పినట్టు చేస్తానని చేతులో చెయ్యివేస్తేనే కాని వెళ్లను. 
బుచ్చమ్మ: (కొంత సేపాలోచించి) సరే. 
(ఇద్దరు నిష్కమించుచున్నారు. ) 
* 


నాల్గవస్థలము - జగన్నాధపురం సత్రం 
(గిరీశం, వెంకటేశం ్రవేశించుచున్నారు) 
వెంకటే: రాత్రి మీరూ నేనూ కూడా వొక బండిలోనే కూర్చుందాము. 
గిరీశ : డామ్‌బండీ - నేను హార్సుమీద కూర్చుంటా. 
వెంకటే: అయితే నాకూ బండీవద్దు హార్సు W% మరి సాధనం యేమిటి ? 


గిరీశ : అయితే నీకు యెలిఫెంటు. మావటివాండ్రతో బందోబస్తు చేస్తాను మీవాళ్లతో యీ 
ప్రయత్నం చెప్పకుమా. 


?^* గురుజాడలు 183 కన్మాశుల్కము - తొలికూర్చు 


అయిదవస్థలం- (లుబ్బావధానులు ఇల్లు) 


(లుబ్ధావధానులు, రామప్పంతులు ప్రవేశించుచున్నారు.) 


రామప్ప: అయితే కంటె ఇవ్వనంటావా? 


లుబావ: 
Q 


నీకంటె సంగతి నాకేమీ తెలియదు. 


రామప్ప: అయితే నీమీద క్రిమినల్‌ చార్జీ తేవలసి వుంటుంది. 


లుబావ: 
Q 


పీకకోసినాగానీ కంటెమాట నాకేమి తెలియదు. 


రామప్ప: యింతా చదువుకుని అబద్ధం ఆడేస్తావయ్యా. 


లుబావ: 
Q 


అకరాలా. 
యె 


రామప్ప: నీకూ నాకూ వుండే స్నేహం ఇంతేనా నా మాటవిని కంటెఇచ్చేయి మధురవాణి 


లుబావ: 


ఇ 


దానికోసం అల్లరి పెట్టెస్తూన్నది. 

యీ కబుర్లు నాతో యెందుకు చెపుతారు? ససేమిరా కంటె సంగతి నాతో మాట్లాడవద్దు. 
5 Ayo oso కావలసిన వుపకారం ఎంత కావాలో అంతా అయింది. వద్దంటూ వుంటే 
పెళ్లాడమని ప్రాణాలు తినేశావు. డబ్బు పోవడం పెళ్లాము పారిపోయి పరువు పోవడం 
ఆలాగు వుండగా మీది మిక్కిలి కూనీకేసుకూడా పీకలమీదికి తెచ్చావు. నాపాలింటి 
శనిగ్రహంనీవే. అందుకు తోడు యేల్నాటిశని రోజులు కూడా తటస్థించాయి? రేపు 
రాత్రి బయలుదేరి కాశీయాత్ర వెళ్లడానికి నిశ్చయించాను. పెట్టవలసిన బాధేమో 
పెట్టావు. చెయ్యి చిక్కిన డబ్బేమో చెయ్యి చిక్కింది. మరి కంటే గింటే అని బాధపెట్టక 
లేచిపోతే బహువుపకారంగా ఆలోచించుకుంటాను. 


రామప్ప: మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కింది అన్న సామెతగా, నువ్వూ ఆగుంటూరు శాగస్తులూ 


కలిశిచేసిన దగావల్ల యాఖై రూపాయీలూ, కంటే, పోవడమే కాకుండా నేను పెళ్లిలో 
పడ్డశ్రమ యెంతమాత్రమూ ఆలోచించినావు కావు? చిన్నప్పటినుంచీ నీ దగ్గిర యెంతో 
స్నేహభావంగా వుండే నన్ను యీలాగు దగా చెయ్యడం యెంతమాత్రమూ నీకు 
న్యాయముకాదు. కేసులో నా వూసే ముంది. కూనీ జరిగిన తరువాత పోలీసు వాళ్లూరు 
కుంటారా? బలవత్తరమయిన సాక్ష్యం వచ్చింది. నన్నేమి చెయ్యమంటావు? ఇంకా 
నేను చెప్పబట్టే నిన్నీలాగు వదిలేశారు. న్యాయమాలోచించి నాకంటె నాకిప్పించండి. 


: యెవరివల్ల వస్తేనేమి నా ప్రాలుద్దం ఆలాగువుంది యేలాగా రేపు బయలు దేరి 


వెళ్ళిపోవడానికి సిద్ధంగా వున్నాను. మీకంటె సంగతి మీరే కొవ్వి తెచ్చి పెట్టుకున్నారు 
- నన్ను ఆ విషయమై అడగవలసిన ప్రసక్తిలేదు. 


?^* గురుజాడలు 184 కన్మాశుల్కము - తొలికూర్చు 


రామప్ప: బాగా ఆలోచించుకోండి నావల్ల చాలా $5560 పొందినారు. 
(లుబ్ధావధానులు తలుపువేసుకొని లోపలికి వెళ్లిపోవును) 
రామప్ప: ముసలిగాడిద టంగాడుకాడు. రేపు రాత్రి బయలుదేరి వెళ్లిపోతానంటూన్నాడు. వీడు 


వెళ్లిపోయినట్టైనా నా కంటెకు నీళ్లధారే - ఇంటిదగ్గిర రోజూ మధురవాణి ఘాలివాన 
పెట్టేస్తూ వున్నది. యీ రాత్రి అదన్నమాటలుచూస్తే దానిని పొడిచేసి పొడుచుకోవాలని 


e 


బుద్ధిపుట్టింది. వీడు వెళ్లేలోగా ఆకాశరామన్న అర్జీ అంది పోలీసువస్తే బాగుండును. 
ఈ వేళ దశమికాదూ; ఆ! అయితే ఫర్వాలేదు. ఈ రాత్రి అగ్నిహోత్రావధానులు 
తోటలో దిగుతాడు. అక్కడ యేదైనా పన్నాగం పన్నాలి. ఇప్పుడు యింటికి వెళ్లితే 
మధురవాణి పేడనీళ్లు పట్టుకువస్తుంది నాకు యేమీ తోచకుండావున్నది తెల్లవారగట్ల 
కావచ్చినది. కాలోచిత కృత్యములు తీర్చుకోవడముకు చెరువుకు వెళ్లుదాము. 


xxx 


ఆరవస్థలము - తోట - పెళ్లి వారి బళ్లు చెరువుగట్టుమీద నుండును. 

అగ్నిహో : బళ్లుదింపండి - బళ్లు దింపండి - సాయేబూ యేనుక్కి కావలసినంత రొడ్డవున్నది. 
చెరువు, స్నానానికి మహాబాగా వున్నది. యెవరయ్యా చెరువు గట్టుమీద? 

రామప్ప: నా పేరు రామప్పంతులంటారు. 

అగ్నిహో : లుబ్బావధానులుగారు మిమ్ములను పంపించారా యేమిటి? 

రామప్ప: యెందుకండీ? 

అగ్నిహో :మేమొస్తామని లుబ్బావధానులుగారు యెదురుచూస్తూ ఉండలేదూ? నా పేరు 
అగ్నిహోత్రావధానులంటారు. 

రామప్ప: మీరేనా అగ్నిహోత్రావధానులుగారు యేమి వచ్చారేమిటి? 

అగ్నిహో : పెళ్లిమాట మీకు తెలియదా యేమిటి? 

రామప్ప: పెళ్ళెవరికండీ? 

అగ్నిహో : మీదీవూరు కాదా యేమిటండీ? మా పిల్లను లుబ్బావధానులుగారికిస్తాము. 

రామప్ప: లుబ్ధావధానులుగారికి పెళ్లీ అయిపోయిందే? 

అగ్నిహో : పంతులుగారాశ్యాలాడుతున్నారు - హాశ్యాలకేమిగాని ప్రయత్నాలు యేలాగు జరుగు 
తున్నాయి యేమిటండీ? లుబ్బావధానులుగారు బహుసామంతులని వింటున్నాము? 


?^* గురుజాడలు 185 కన్మాశుల్కము - తొలికూర్చు 


రామప్ప: మీరే హాశ్యాలాడుతున్నట్లున్నది. పెళ్లి అయి పదిరోజులైంది. మీరీ సంబంధం అక్కరలేదని 
వుత్తరము వ్రాసినారట. అందుపైని గుంటూరు నుంచి వొక శాగస్తుల్లు వస్తే ఆయన 
కొమార్తెను పన్నెండువందల రూపాయలు యిచ్చి పెళ్లాడాడు. 


అగ్నిహో : అన్నగారూ హాశ్యం ఆడుతున్నారు - న్యాయంగాదు సుమండీ. 

రామప్ప : గాయత్రీసాక్షి నేను యెప్పుడూ అబద్దం ఆడి యెరుగను. నా మాట నమ్మకపోవడం 
ధర్మమేనా? 

అగ్నిహో : గుండెలు తీసినపని. రండీ గాడిదకొడుకుని యెమికలు విరగకొడతాను. 


రామప్ప: నేను రానండి - గుంటూరు సంబంధం చెయ్యవద్దంటే నాతో దెబ్బలాడాడు. అప్పటి 
నుంచీ నాకూ అతనికీ మాటలులేవు - మీరు వెళ్లి మాట్లాడి రండి. సూర్యోదయము 
అయేసరికి వచ్చి కలుసుకుంటాను. 


అగ్నిహో : గాడిదకొడుకింత స్వామిద్రోహం పని చేస్తాడూ? నా కేమీ నమ్మకము లేకుండా 
వుంది - నిజమైతే పులుసులోకి యెమికలు లేకుండా విరిచేస్తాను. 


(నిప్మమించును) 
రామప్ప: పిశాచంలాగు వెళ్లుతున్నాడు - కంటె యివ్వనందుకు తగినశాస్తి అవుతుంది-నా సంగతి 
చూస్తే ఆవు పెయ్యాకాదు - గేదెపెయ్యాకాదు, దిక్కుమాలిన పెయ్యలాగున్నది. ఇంటికి 
వెళ్లితే కంటెకి తాపులాట తప్పదు. వెళ్లకపోతే కనిష్టీబు ప్రవేశిస్తాదేమో అన్న బెంగ. 


ఏడవ స్థలము - రామప్పంతులు ఇల్లు 
(రామప్పంతులు వెనుక ప్రక్క నుంచే తొంగితొంగి చూచుచు నిమ్మళముగా 
అడుగువేయుచు ప్రవేశించును) 

రామప్ప: మధురవాణీ. 

మధుర: అయ్యా? 

రామప్ప: యెవరు యింట్లోంచి నల్లకోటు తొడుక్కుని వెళ్లిపోతున్నాడు? 

మధుర: ఇల్లుతుడిచేదాన్ని కాబోలు చూచి ఆలాగనుకున్నారు. మీ కంతకంతకు మతిపోతూంది. 
నా కంటేదీ? తాకట్టు పెట్టేశారు. నాకు తెలుసును. అది అడుగుతానని యీ వేషాలు 
వేస్తూన్నారు. యీ సరుకులు మీరు తీసుకోండి - మీరు నన్ను సార్లా చెయ్యరు - 
నేను నూతులో బడిపోతాను (అని యేడ్చును) 


?^* గురుజాడలు 186 కన్మాశుల్కము - తొలికూర్చు 


రామప్ప: (తనలో) గట్టి వుపద్రం వచ్చింది. (పైకి) సుందరి! యెందుకు నిష్కారణంగా విచారిస్తావు 
యీ నెలలో రొండు కంటెలు సంపాదించి యివ్వకపోతే నా మీసం గొరిగించెయ్యి 

మధుర: నాకేమి అక్కరలేదు నాకంటె నాకు కావాలీ. 

రామప్ప: (దగ్గిరకు వెళ్లి) గడ్డం పట్టుకు బ్రతిమాలుకుంటాను. (అని గడ్డము పట్టుకొనబోవును, 
మధురవాణి తోసివేయును) 

రామప్ప: కాళ్లు పట్టుకుంటాను నన్ను రక్షించి యేలాగైనా ఈ మాటు కాపాడు. 

మధుర: ఆ కంటె యెవర్తెకిచ్చావో దాని కాళ్లేపట్టుకో. (అని తన్నివేయును) 


ఎనిమిదవ స్థలము - తోట 
(రామప్పంతులు, అగ్నిహోత్రావధానులు, వెంకమ్మ, మొదలగువారు) 

అగ్నిహో : గాడిదకొడుకుని మా చెడ్డదెబ్బలు కొట్టేశాను. యేనుగులూ గుజ్టాలూ తెచ్చాను - 
వీడి శ్రార్థము మీదికి త్రోవ ఖర్చులైనా వాడు వొక దమ్మిడి ఇవ్వదష. 

వెంకమ్మ : మన ప్రాలుద్ధం గాని యెందుకీ సంబంధం వద్దంటే విన్నారూ. నేను మొదటే అను 
కున్నాను - వచ్చేటప్పుడు పిల్లి యెదురుగుండా వచ్చింది. 

అగ్నిహో : మాదర్చోద్‌ వూరుకో? ఆడముండలకేమి తెలుసును. అన్నగారూ - క్రిమినల్‌ మీద 
వెళ్లడానికి అవకాశంగా వుంటుందా? మా దగ్గిర గిరీశంగారని అయ్యవారు ఒకరున్నారు 
- ఆయనకీ లాభోగట్టా మా బాగా తెలుసును. ఆయనను కూడా సలహా చేద్దాం. 

రామప్ప: (తనలో) ఇదేమిటి పులిమీద పుట్రొచ్చింది వీడినిపట్టి (గంథంచేయించి డబ్బు 
పిండాలనుకుంటూవుంటే నా చేతిలో నుంచి వ్యవహారము తప్పిపోయేటట్టు కనపడుతూ 
వున్నది. (పైకి) చిన్నప్పటినుంచీ, లాలో పుట్టి పెరిగాను. నా కంటె యెక్కువ తెలిసిన 
వాడొకడున్నాడా? అయినా యిందులో సలహా కేమున్నది. మీరు మాత్రం యెరగని 
లా యేముంది. మొట్టమొదట క్రిమినల్మి తెచ్చేది, తరవాత సివిలు, నా సలహాప్రకారం 
వెళితే యీ కేసులో నాలుగువేల రూపాయిలు డామేజి యిప్పిస్తాను. మొట్టమొదట 
ఖర్చులకి మట్టుకు కొన్ని రూపాయిలు పట్టుకోవాలి. 


అగ్నిహో : నా దగ్గిర లెఖ్మ దమ్మిడీ లేదండీ, యీ గాడిదెకొడుకు రూపాయిలిస్తాడనే నమ్మకంచాత 
నేనేమీ తేలేదు. 


రామప్ప: యింటికి వెళ్లి లెజ్జపట్టుకు వచ్చేటప్పటికి వ్యవధి అయిపోతుంది. శుభస్యశీఘ్రం అన్నాడు. 
మీ ఆలోచనేమిటి? 
?^* గురుజాడలు 187 కన్మాశుల్కము - తొలికూర్చు 


అగ్నిహో : యిదేదో అయితేనేకాని యింటి మొఖంచూచేదిలేదు. ఓ సరుకేదైనా మా అమ్మది 
యీ వూళ్లో అమ్మేస్తాను. 

రామప్ప: అయితే పట్టుకురండి పోలిశెట్టికి అమ్మేదాము. మీరు లుబ్ధావధాన్లని కొట్టేటప్పుడు 
పోలిశెట్టి దగ్గిర వున్నాడని చెప్పారు. లుబ్ధావధాన్లు మీమీద కేసుతేవడం స్వతస్సిద్ధం. 
పోలిశెట్టి మీమీద సాక్ష్యం పలక్కుండా వాడికేమైనా యిచ్చి కట్టుకుందాము. 

అగ్నిహో :ఆ సలహా బాగుంది. నాకూ అదే భయంవేస్తూవుంది. 


రామప్ప: చూశారా ప్రతివాడికీ సలహా చెప్పడానికి చాతవుతుందండీ! అందులో యీ యింగ్లీషు 
చదువుకున్న అయ్యవార్లని సలహా అడిగితే కేసులు తేవద్దంటారు. వాళ్ల సొమ్మేం 
పోయింది. దొంగసాక్షాలు కూడదంటారు. యేవీ లేకపోతే కేసులు గెలవడం ఎలాగు? 


అగ్నిహో :మా అయ్యవారుమట్టుకు మంచి బుద్ధిమంతుడూ, తెలివైనవాడండీ. కేసుల విషయమై 
అతనికి తెలియందేదీలేదు. అంత బుద్ది మంతుణ్జి యెక్కడా చూడలేదు, మీరు అతణ్ణి 
చూస్తే మీరూ అలాగే అంటారు. 


రామప్ప: మీకు మరొకరు సలహా చెప్పవలసిన జరుగురుండదు. నా మాటవిని అయ్యవారిని 
తోడిచ్చి పిల్లల్ని యింటికి పంపించెయ్యండి, లుబ్బావధాన్లు మీమీద చార్జీ తెచ్చేలోగా 
మనం ముక్కతగిలించేస్తేనేగాని బాధిస్తుంది, మరి వేగిరం ఏదో సరుకు పట్టుకురండి. 

అగ్నిహో :యేదీ అమ్మి నిలా పిలువ్‌ (అమ్మేది, అమ్మేదియని పదిమందియు పిలుతురు) 


వెంకమ్మ : అమ్మేది చెప్మా బద్దకించి బండీలో పడుకుందేమో పిల్చుకొస్తాను. (అమ్మిబండి యేది 
యనుచు నాలుగడుగులు నడుచును) 


ఒకరు : అమ్మిబండీ యెక్కడా కనబడదు. బండీ, వెనక్కుండిపోయిందేమో? 

వెంకమ్మ : అడుగో అబ్బున్నాడే, వీడెలావచ్చాడు? అబ్బీ నువ్వక్కయ్య బండీలో కూర్చోలేదూ? 
వెంకటే: లేదు. నేను యేనుగెక్కాను. 

అగ్నిహో :దొంగగాడిద కొడకా అయ్యవారేడ్రా. 

వెంకటే: యెక్కడా కనబడడు. 

అగ్నిహో :గుర్రం యేదీ, గుర్రపాడేడీ. 

వెంకటే: రాత్రివేళ గుర్రం దిగిపోయి బండీయెక్కాడని గుర్రపువాడు చెప్పాడు. 

వెంకమ్మ : అయ్యో దాన్ని లేవదీసుకుపోలేదు గద? 

దగ్గిరనున్న వారు : ec! ec! 


?^* గురుజాడలు 188 కన్మాశుల్కము - తొలికూర్చు 


వెంకమ్మ : కొంప ములిగిపోయింది మరేమిటి (అని చతికిలబడును) 


అగ్నిహో : (కోపముచేత వణకుచు) అయ్యవారు పకీరు ముండని తీసుకువెళ్లినాడూ? నగలపెట్టె! 
నాకోర్టు కాగితాలో! 


వెంకటే: నా పుస్తకాల పెట్టెకూడా పట్టుకుపోయినాడు. 
అగ్నిహో :(జందెము చేతుల బట్టి ముందుకు వెనుకకు కుడిచేయిలాగుచు) దొంగ లంజకొడకా! 


నువ్వే వాణ్ణి యింట్లో పెట్టావు, గాడిద కొడుకును చంపేదును. నాకు రవంత ఆచోకీ 
తెలిసింది కాదు. గాడిద కొడుకును పాతిపెట్టేదును. 


రామప్ప: (దగ్గిరకువచ్చి) అయ్యవారు మహాదొడ్డవాడని చెప్పారే యేమి యెత్తుకు పోయినాడేమి 
టండి? 


అగ్నిహో :యేమి యెత్తుకుపోయినాడా - నీ (mo యెత్తుకుపోయినాడు. పకీరు ముండ 
నెత్తుకపోయినాడు. యీగాడిద కొడుకు ఇంగ్రీషు జదువుకొంపతీసింది. (అని కుమారుని 
జుత్తుపట్టుకొని కొట్టబోవుచుండగా తెర దించవలెను) 


xxx 


కన్యాశుల్మము 
పంచమాంకము 
ఒకటవస్థలము - విశాఖపట్టణములో మధురవాణి బసయెదుటి వీధి 
(రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు ప్రవేశించుచున్నారు) 


అగ్నిహో : మనం పోలిశెట్టి దగ్గిర బదుల్తెచ్చిన రూపాయిలన్నీ అయిపోయినాయి, యప్పటికీ 
ఖర్చులు ఖర్చులే అంటారు, నా దగ్గిర వక దమ్మిడీలేదు. 


రామప్ప: ఖర్చు కానిదీ కార్యాలవుతాయిటయ్యా? మీ కడియం DÉR తాకట్టు పెట్టండి. 
అగ్నిహో :యీ వూళ్లో మనం యెరిగిన వాళ్లెవరున్నారు. 
రామప్ప: రండి మధురవాణి దగ్గిర తాకట్టు పెడదాము. 


అగ్నిహో చేసేవి మాఘస్నానాలూ, దూరేవి దొమ్మరి కొంపలూ అని జటాంత స్వాధ్యాయిని 
నన్ను ముండలిళ్లకి తీసుకు వెళతావషయ్యా? 


?^* గురుజాడలు 189 కన్మాశుల్కము - తొలికూర్చు 


రామప్ప: మరి యేకొంపలూ తిరక్కపోతే కేసులు గెలియడం ఎలాగు? అది అందరు ముండల్లాంటి 
దనుకున్నారా యేమిటి? సంసారి వంటిది. ఐనా మీకు రావడం ఇష్టం లేకపోతే 
నాచేతికివ్వండి. నేనే తాకట్టుపెట్టి తీసుకొస్తాను. 

అగ్నిహో :అలాక్కాదు నేను కూడా వస్తాను. 

రామప్ప: యేదీ కడియం ఇలాగివ్వండి. 

అగ్నిహో : యిది మాతాతగార్నాటిది. యిది యివ్వడమంటే నాకేమీ యిష్టంలేకుండా వుంది. 
డబ్బూరికే ఖర్చుపెట్టించేస్తున్నారు. మీరు కుదిర్చిన వకీలు SAS వాడుకాడు, యింగ్లీషూ 
రాదేమీ లేదూ. 

రామప్ప: ఆయన్లాంటిచెయ్యి యీ జిల్లాలో లేదు. ఆయన్ని చూస్తే డిప్టీకలక్టరు గారికి ప్రాణం. 
ఇంతకీ మీరేదో పట్టుదల మనుషులనుకున్నా గాని మొదటున్న వుత్సాహం యిప్పుడు 
లేదు. మీకు డబ్బు ఖర్చు పెట్టడం యిష్టంలేకపోతే మానేపాయెను. యావత్తెలం 
తావద్వ్యాఖ్యానం అన్నాడు, మరి నాకు శెలవిప్పించెయ్యండి. 

అగ్నిహో : (ఆలోచించి) అయితే తాకట్టు పెట్టండి. (అని నిమ్మళముగా కడియము తీసియిచ్చును) 

రామప్ప: (తన చేతనెక్కించుచు) యా కేసుల్లో యిలాగు శ్రమ పడుతున్నాను కదా? నాకొక 
దమ్మిడీ అయినా యిచ్చారుకారుగదా? 

అగ్నిహో : అయితే నా కడియం వుడాయిస్తావా యేమిషి ? 

రామప్ప:నేను మీకు యెలాంటి వకీల్ని కుదిర్చాను. ఆయన మీ విషయమై యంత 
(శ్రమపడుతున్నాడు. ఇదుగో ఆయన వస్తున్నాడు. 

(నాయడు ప్రవేశించును) 

రామప్ప: (తనలో) యేమిటి చెప్మా వీడు మధురవాణి బసపెరటి దిడ్దీవేపునుంచి వస్తున్నాడు? 
వీడుకూడా మధురవాణిని మరిగాడా యేమిటి? వీణ్ణి యీ కేసులో నుంచి 
తప్పించెయ్యాలి. 

నాయడు: యేమండీ రామప్పంతులన్నా మిగతా ఫీజిప్పించారుకారుగద? 

అగ్నిహో : మీరు రాసిన డిఫెన్సు బాగుంది కాదని భుక్తగారన్నారట. 

నాయడు: ఎవడా అన్నవాడు గుడ్లు పీకించేస్తాను. రామప్పంతులన్నగారూ చూశారండీ - 
డిఫెన్సు యెంత జాగ్రత్తగా తయార్‌చేశానో. నా దగ్గిర హైకోర్టుక్కూడా ప్లయింట్లు 
రాసుకు వెళ్లిపోతారు, యీ కుళ్లు కేసనగా యేపాటి? నే చెప్పినట్టల్లా పార్టీ నడిస్తే నే 


?^* గురుజాడలు 190 కన్మాశుల్కము - తొలికూర్చు 


పట్టినకేసు పోవడమన్నమాట యెప్పుడూలేదు. యీ డిఫెన్సు చిత్తగించండి. (అని 
చంకలోని రుమాల్‌ కట్టతీసి విప్పి యందులోని యొక కాగితము తీసి చదువును) 
'ఫిర్యాదీచెప్పిన సంగతులు యావత్తూ అబద్దంకాని యింత మాత్రం నిజంకావు.” 
చూశారూ ఆ వక్క్మమాటతోటే ఫిర్యాదీ వాదం అంతా పడిపోతుంది. 'ఫిర్యాదీ నామీద 
గిట్టక దురుద్దేశంతో కూహకంచేసి కేసు తెచ్చినాడు కాని యిందులో యెంతమాత్రం 
నిజంలేదు. 

రామప్ప: డిఫెన్సు మాటకేమండి కాని అవధాన్లుగారు పైసా లేదంటున్నారు. 

నాయడు: పైసాలేకపోతే పనేలా జరుగుతుంది? 

రామప్ప: ఒక సంగతి మనవిచేస్తానిలారండి (రామప్పంతులు, నాయడు, వేరుగా మాట 
లాడుదురు) 

రామప్ప: నాయడుగారూ మీ వకాల్తీ యాయన కేమీ సమాధానం లేదు. నే యెంత చెప్పినా 
వినక భీమారావు పంతులుగారికి వకాల్తీ యిచ్చాడు. మీకు యింగ్లీష్‌ రాదనీ, లా 
రాదనీ, యెవడో దుర్చోధ చేశాడు. 

నాయడు : స్మాలెట్‌ దొరగార్ని మెప్పించిన ముండాకొడుకుని నాకు లా రాకపోతే యీగుంట 
వెధవలకుటోయ్‌ లా వస్తుంది. పాస్‌పీసని రెండు యింగ్లీషు ముక్కలు మాట్లాడడంతోటే 
సరా యేమిటి? అందులో మన డిప్టీకలక్టరు గారికి యింగ్లీషు వకీలంటే కోపం. 
అందులో బ్రాహ్మడంటే మరీని. ఆ మాట ఆలందరికి బోధపర్చండి. 

రామప్ప: మరి కార్యం లేదండి, నే యెంతో దూరం చెప్పాను తిక్క్మముండాకొడుకు. 

నాయడు : అయితే నన్నిలాగు అమర్యాద చేస్తారా? యీబ్రాహ్మడి యోగ్యత యిప్పుడే కలక్టరుగారి 
బసకువెళ్లి మనవిచేస్తాను. 

(తెర దించవలెను) 
xxx 


?^* గురుజాడలు 191 కన్మాశుల్కము - తొలికూర్చు 


రెండవస్థలము - విశాఖపట్టణము, లుబ్బావధాన్లుగారి బస 
(లుబ్బావధానులు కూరుచొనియుండును) 


లుబ్ధావ: రామనామతారకం భక్తి ముక్తి దాయకం; రామనామతారకం భక్తిముక్తి దాయకం- 
(అని స్మరణ జేయుచుండును). (తనలో) ఆహా! నా అంత దురదృష్టవంతుడు లోకంలో 
యెవడైనా వున్నాడూ? ఏల్నాడిశని రాగానే కాసీకి బయల్దేరి వెళ్లిపోవలసింది. బుద్ధి 
తక్కువపని చేశాను రామనామతారకం: - సౌజన్యారావు పంతులుగారు నిన్న పెట్టిన 
చివాట్లకి తల పగిలిపోయింది. ఇంత డబ్బుండిన్నీ కూతుర్ని ముసలివాడికి డబ్బుకు 
లోబడి అమ్మాను. అది మొదటి తప్పు, నా జీవానికి ఉసూరుమంటూ అది మానం, 
పరువూ, ప్రతిష్టా, చెడి, లేనిపోని కూనీకేసు పీకలమీదికి వచ్చి, జైల్లో పడ్డది. దానివంతు 
నన్ను జైల్లో పెట్టేస్తే నాకు విచారం లేకపోవును. యినస్పెక్టరు ముండాకొడుకు దాన్ని 
చేలపట్టాడు; ఈ పాపం యెవళ్లని కొట్టుకు పోతుందో. పెళ్లాం ముండ పారిపోవడ 
మేమిటి చంపేశామని మా మీద కేసేమిటి? కలి, కలి, కలి, కలి, కలి; కలి మండుకు 
పోతూంది. రామనామతారకం - స్వయంకృతాపరాధం వగిచి కార్యంలేదు - రామ 
నామతారకం - ఈ రామప్పంతులే నా పాలిటి శెని, వేరే గ్రహం అక్మర్లేదు. లేకపోతే 
వెర్రిముండాకొడుకుని నా యింట్లో నే పడుండక ఆ వెధవమాట్లు విని కాలం అంతా 
మళ్లింతరువాత పెళ్లి చేసుకోవడమేమిటి. యెంత డబ్బు ఖక్చైపోయింది. పెళ్లికో 
రెండువేలు ఖర్చైపోయినాయి. హెడ్డు కనిష్టీబు వచ్చి కూనీ, కూనీ అని పత్రం తీసుకువెళ్లి 
పోయినాడు. ఆ తరవాత పోలీసొచ్చి మళ్లీ కేసు లేవదీసి అతనో సంచీ లాగేశాడు. 
మళ్లీ యేగాడిదకొడుకు యే పెంట పెట్టాడో కలక్టరు యిదంతా యెక్క తీశాడు. 
నిజం దైవానికి తెలుసును. మా అమ్మి పసిపిల్ల, సౌజన్యారావు పంతులుగారన్నట్టు 
యింత దారుణప్పని యెంత మా(త్రం చేసి వుండదు. దాని వుసురూ నా వుసురూ 
యెవళ్లకు తగుల్తుందో, సౌజన్యారావు పంతులుగారు యిప్పుడు వస్తామన్నారు, 
ఆయనొక్కడే నాకు సత్యసంధుడు కనబడుతున్నాడు. కడమంతా వకీళ్లూ, పోలీసులూ 
అంతా పచ్చపదొంగలు, కలినిండిపోయివుంది - రామనామతారకం. 


(రామప్పంతులు ప్రవేశించుచున్నాడు) 
రామప్ప: మామా నాకేమీ మనస్సు మనస్సులాగుంది కాదు. 


లుబ్ధావ: మహాప్రభో నీకు పదివేలు నమస్మారాలు. యిహ, యీ పకీరువెధవను వదిలివెయ్యి- 
రామనామతారకం - 


?^* గురుజాడలు 192 కన్మాశుల్కము - తొలికూర్చు 


రామప్ప: రామరామా! యెంత మాటంటావయ్యా. మీరు ఆపదలోవుండి 2689 యేమాట 
లన్నా మేము మీవిషయంలో పనిచెయడం మాకు విధి. ముందూ వెనకా చూడ్డానికి 
యిహటైమ్‌ లేదు. వ్యవహారం అంతా gb పర్చుకువచ్చాను. పదివేలక్మర్లేదు. అయిదు 
వేలిచ్చినట్టైనా యినస్పెక్టరుగారు బలమైన డిఫెన్సు సాక్ష్యంకూడా కుదిర్చి పెడతారు. 
కేసు యెండ ముందర మంచు విడిపోయినట్టు విడిపోతుంది. ఒక చోట వ్యవహారం 
కూడా కుదిర్పాను. ప్రామిసరీ నోట్‌ రాసినట్టైనా రూపాయిలిస్తారు. 

లుబ్ధావ: వకదమ్మిడీ నేనివ్వను - రామనామతారకం - 

రామప్ప: చెడిపోక నామాటవిను, యంతో ప్రయాస మీద యీ ఘట్టం కుదిర్చాను. యినస్పెక్టరు, 
BPO) సాధించడంకోసం ox» కేసంతా లేవదీశాడు. యిందులో సిక్షిపోయిన్నట్టైనా 
తాస్సీల్దారు తాడుతెగుతుంది. డిఫ్టికలక్టరు బ్రహ్మద్వేషి: గట్టిడిఫెన్సొస్తేనేకాని కమ్మెంటు 
కట్టేస్తాడు. యిన స్పెక్టరు యింత పట్టుదలగా వున్నా నాకూ అతనికీ వుండేస్నేహంచాత 
యా ఘట్టానికి వొప్పుకున్నాడు. యిటు పైని జాలం అయితే నీ కూతురికి వురి నీకు 
కఠిన సిక్షాపడిపోతుంది. 


లుబ్బావ: పడితే పడ్నీ నాదగ్గిర డబ్బులేదు. నన్ను బాధ పెట్టక నీ మానాన్న నీవు పోదూ 
రామనామతారకం - 

రామప్ప: నీ అంత కర్మోటకుణ్ణి నేనెక్కడా చూడలేదు. కన్నకడుపు కూతురు జైల్లో కూర్చుని 
వురికి సిద్ధంగా వుంటే వెధవడబ్బుకి ముందూ వెనకా చూస్తున్నావు. 

లుబ్ధావ: నన్నెందుకు బాధ పెడతావు పదివేల నమస్మారాలు వెళిపో బాబూ -రామనామతారకం- 


రామప్ప: ఐతే నీకు సిక్షకావడం, $ కొమార్తెను వురితియ్యడం నిశ్చయం. నాకు హృదయం 
కరిగిపోతూంది. దేవుడా యేమిటిగతి. (అని కళ్లను వోణీ అద్దుకొనును) 
(లుబ్బావధాన్లు గదిలోనికి వెళ్లి తలుపు వేసుకొనును). 
(సౌజన్యారావు పంతులుగారు ప్రవేశించుచున్నారు). 
రామప్ప: తమరు ధర్మస్వరూపులు, లుబ్బావధాన్లు గారియందు దయచాత యీ కేసులో 
పనిచేస్తున్నారు. కేసంతా వట్టి అన్యాయం. యేమీ నిజంలేదు. సెలవైతే డిఫెన్సు 
సాక్ష్యం కుదురుస్తాను. 
సౌజన్య: నీ సంగతి నాకు తెలుసు. యిక్కడ్నుంచి లేచివెళ్లిపో. 


రామప్ప: (తనలో) వీడసాధ్యుడ్లావున్నాడు. వీడి చర్య చిత్రంగా వుంది. డబ్బుయేడుపేమీ అక్మర్లేదు. 
ఎప్పుడూ న్యాయం న్యాయం అంటూ దేవులాడుతాడు. (అని నిష్క్మమించుచున్నాడు. 


?^* గురుజాడలు 193 కన్మాశుల్కము - తొలికూర్చు 


సౌజన్య: 


లుబావ: 


ఇ 


సౌజన్య: 


లుబావ: 


Q 


సౌజన్య: 


సౌజన్య: 


లుబ్ధావధాన్లుగారూ! 

(తలుపు తీసుకొని పైకివచ్చి) బాబ్బాబు! దయచేశారా? 

యీదౌల్బాజీని మళ్లీ యెందుకు రానిచ్చారూ? 

యిన స్పెక్టరు అయిదువేలు లంచమియ్యమన్నాడని వచ్చాడు. 

మీరు కాక్కో మెతుకన్నా వెదపకండి. మొట్టమొదట మీ సంగతి చూడగానే మీరు 
నిర్షోషులని నాకు తట్టి మీ విషయంలో నేనే దఖలు పుచ్చుకున్నాను. ఆ గుంటూరి 
శాగస్తుల్లైవరో యేమీ భేదించలేకుండా వున్నాను కాని, నాకు వచ్చిన యితర భోగట్టా 
అంతా మీ కనుకూలంగానే వుంది. తగిన డిఫెన్సు సాక్ష్యం దొరుకుతుందని నమ్మకం 
వుంది. మీరట్టే భయపడకండి. 


: బాబూ మీరు నా పాలింటి నారాయణమూర్తిలా చక్రం అడ్డువేశారు. మీరు సాక్షాత్తు 


అవుతారపురుషుల్లా వున్నారు. మీరు కడంవకీళ్ల లాంటివారుకారు మీ మొహం చూస్తే 
పాతకాలన్నీ పోతాయి. యీ గండం గడిచి నాపిల్లా నేను కాసీ చేరుకునే సాధనం 
చేయిస్తిరట్టయినా నా దగ్గిరున్న డబ్బంతా మీ పాదాల్దగ్గిర దాఖల్‌ చేస్తాను. మాకు 
నెలకో పదిరూపాయిలు జీవనోపాధికి పంపిస్తూ ఆ కడమంతా మీరు పుచ్చుకోండి. 


నేను మొదట మీతోచెప్పేవున్నాను. నాకోదమ్మిడీ అక్కర్లేదు. నే చెప్పిన మాటలు 
మీకునచ్చి ముసలివాళ్లు పెళ్లాడకూడదనీ, కన్యాశుల్మం తప్పనీ, యిప్పటికైనా 
నమ్మకంతోస్తే యీలాంటి దురాచారాలు మాన్పడానికి రాజమహేంద్రంలో వొక సభ 
ఉంది కనక మీకు తోచిన డబ్బు ఆ సభకి యిస్తే చాలును. 


: (బుర్రయూపుచు). ఆ-ఆ-ఆ- బాగా బోధపడ్డది. శల్యాల్ని పట్టిపోయింది. తప్పకుండా 


దాఖలు చేసుకుంటాను. 


: (నోట్‌ బుక్కు పెన్సలు, 82) బాగా జ్ఞాపకం తెచ్చుకొమ్మన్నాను -తెచ్చుకున్నారా 


గుంటూరు శాగస్తుల్లు BO అదీని. 


: es! 
: అతని మాటలకి పడమటిదేశపు యాసవుందా? 
: (ఆలోచించి) యెంతమాత్రం లేదు. 


(తెర దించవలెను) 


?^* గురుజాడలు 194 కన్మాశుల్కము - తొలికూర్చు 


(సౌజన్యారావుగారి యిల్లు.) 


(సౌజన్యారావు పంతులుగారు, అగ్నిహోత్రావధానులు కూరుచొని మాటలాడుచుందురు) 


సౌజన్య: ఇహ మిమ్మల్ని జయించినవాడు లేడు. పిల్లల్నమ్ముకోవడం శిష్టాచారం అంటారయ్యా? 

అగ్నిహో : BS08 మా మేనత్తల్నందర్ని అమ్మేరు. వాళ్లంతా HAL చావేచచ్చారు. మా తండ్రి 
మేనత్తల్నికూడా అమ్మడమే జరిగిందష. యిప్పుడీ వెధవ యింగ్రీష్‌ చదువునుంచి ఆ 
పకీరు వెధవదాన్ని లేవదీసుకు వెళ్లిపోయినాడు గాని, వైధవ్యం అనుభవించిన వాళ్లంతా 
యెంత ప్రతిష్టగా బ్రతికారు పూర్వకాలంలో. 

సౌజన్య : చిన్నపిల్లల్ని కాలంగడిచినవాడికి చేస్తే వైధవ్యం రాక మానుతుందయ్యా? 

అగ్నిహో : ప్రాలుద్ధం చాలకపోతే ప్రతివాళ్లకీ వస్తుంది. చిన్నవాళ్లకిస్తే నేమి పెద్దవాళ్లకిస్తేనేమి, 
రాసిన రాతెవడైనా తప్పించగలడూ? 

సౌజన్య : డబ్బుకి లోభపడిగదా ముసలివాళ్లకిస్తారు. కన్యల్నమ్ముకోవడం శాస్త్ర దూష్యం 
కాదయ్యా? 

అగ్నిహో : యిప్పుడు మీ లౌక్యుల్లో రెండేసి వేలూ, మూడేసి వేలూ, వరకట్టాలు పుచ్చుకుంటు 
న్నారు కారండీ. మామట్టుకేనా శాస్త్రాలు? 

సౌజన్య: చంటి పిల్లని ముసలివాడికి యేం సౌఖ్యపడుతుందని యిచ్చారయ్యా? 


అగ్నిహో : అదంతా మీకెందుకయ్యా. ఓహో! యిందుకా నన్ను పిలిపించారు. వెధవముండన్లే 
వదీసుకు పోయిన పకీర్‌ వెధవపక్షాన మాట్లాడతారూ? యేం పెద్ద మనుష్యులండీ, 
కేసుమానుకునేది లేదు సరేగదా e వెధవ, కనపడితే నా దుఃఖంతీరా నూటేస్తాను. 

సౌజన్య: తొందరపడకండీ అవుధాన్లుగారూ, బ్రాహ్మణోత్తములు, తమ దగ్గిరంతా శాంతం 
నేర్చుకోవాలి. లుబ్ధావధాన్లుని నూటేసినందుకు సిక్ష కావడానికి సిద్దంగా వుందిగదా. 
వందో రెండువందలో యీసరికి వదిలిపోయినాయి. కాళ్లు బాగా పీకితేనేకాని కన్యా 
శుల్మంలోవున్న దోషమూ కనపడదు, మీ మూలంగా దురవస్థచెందిన మీ పిల్లయందు 
మీకు కనికరమూ పుట్టదు. WHS రిఫార్‌మ్‌ సభ శక్రటరీగారు వుత్తరం వ్రాశారు. 
ఆ పిల్లతాలూకు ఆస్పి కొంత మీవద్ద వుందట; చిక్కులలో దిగక పంపించెయ్యండి. 

అగ్నిహో : నా పిల్లేమిటి పకీర్‌ముండ. రేపు యింటికి వెళుతూనే ఘటాశార్ధం పెట్టేస్తాను. 

సౌజన్య : ఇంత కనికరం లేదేమయ్యా నీకు? 

అగ్నిహో : ఏమిటో నా ప్రాలుద్ధం మీ కెందుకూ? మీ గృహకృత్యాలవూసుకు నే వచ్చానా? 


2౫% గురుజాడలు 195 కన్మాశుల్కము - తొలికూర్చు 


సౌజన్య : అయితే ఆ పిల్ల ఆస్తికి మీమీద దావా తేవలసివుంటుంది. 

అగ్నిహో : దావాలకి భయపదేవాణ్ణి కానండోయ్‌. 

సౌజన్యా: అది నాకు తెలుసును, మీరు అగ్రహారపు చెయ్యి, ఆఖరుమాట ఒక మాట చెబుతాను, 
ఆలోచించండి. మీరు గిరీశంమీద కేసుతేవడం మానుకుని ఆ పిల్ల తాలూకు eh 
యిచ్చివేస్తే, మీమీద లుబ్ధావధాన్లుగారు తెచ్చిన ఫిర్యాదు తీయించివేస్తాను. 

అగ్నిహో :కేసు మానుకుంటానూ? లుబ్బావధాన్లుకు చేసినట్టే యెప్పుడో వాహప్పుడు వాడిక్కూడా 
యెమికలు పచ్చడిచేస్తాను. లుబ్ధావధాన్లు నన్ను చేసేదేమిటి? సాక్ష్యం రావాలికాదూ. 

సౌజన్య: ఇప్పుడు మీరే నాదగ్గిర వొప్పుకున్నారుగదా! నేనే పలుకుతాను సాక్ష్యం. 

అగ్నిహో : అంతవారు కారనా, యేడిసినట్టేవుంది ముండాసంత, యేడిసినట్టెవుంది. యిందుకేనా 
యింత ప్రత్యుథ్థానంచేసి నన్ను తీసుకువచ్చారు. యేమిటో కేసులో సలహా చెబుతారనుకున్నాను. 

(అని లేచి వెళ్ళిపోవును) 
kak 


మూడవస్థలము - విశాఖపట్టణములోని వీధి 
Bor, వెనుక పదిమంది శూద్రులు ప్రవేశించుచున్నారు) 
౧వ శూద్రుడు : యక్కడనుంచి విజయం చేస్తున్నారు? 
బైరాగి : నేను కాశీనుంచి వస్తున్నాను. 
౧వ. శూద్రుడు : యన్నాళ్లాయి బయలుదేరినారు? 
బైరాగి : రెండురోజులయినది. 
౨వ. శూద్రుడు : యలాగొచ్చారు యింతయేగిరం. 
బైరాగి : పవనం బంధించి వాయువేగంమీద వచ్చాము. 
౩వ శూద్రుడు : యోగులకి యాలాటి శిద్దులయినా వుంటాయి. యీయనే కాబోలురా మొన్న 
శివరాత్రికి, సింహాచలంలోను, వుప్పాకలోనూ కూడా ఒక్క మాటే కనపడ్డాడని 
అనుకున్నారూ? 
బైరాగి : యీ వూరిలో సదావృత్తి మఠం వున్నదా? 
౩వ శూద్రుడు: లేదుగురూ మేమంతా వుండగా మీకు మఠం యెందుకూ? కాశీలో భోగట్టా 


యేమిటిగురూ? 
?^* గురుజాడలు 196 కన్మాశుల్కము - తొలికూర్చు 


బైరాగి : నాలుగు రోజుల క్రిందట విశ్వేశ్వరుడు SNE ఒక బంగారపు రేకు పడ్డాది. దానిమీద 
అక్షరాలున్నాయి. బ్రాహ్మల కెవ్వరికీ తెలిసినాయికావు. అప్పుడు మా దగ్గిరకు 
తీసుకువచ్చేటప్పటికి మేము చదివాము-మరియెవరితో చెప్పకండి. అందులో ఆరు 
నెలలకి ఇంగిలీషు బావుటా పోతుందనివుంది. 

౨వ శూద్రుడు : ఏమాచ్చెగ్రెం! ఏమాచ్చెర్రం! గురువుగారు భోజనం యేటారగిస్తారు? 

బైరాగి : పాలు, పంచదార, అరటి పళ్లున్నూ నెలకు పదిహేన్‌రోజులు ఆలాగు ఫలారం చేస్తాం, 
పదిహేన్‌రోజులు వాయుభక్షణం చేస్తాము. యీవూరు భోగట్టాలేమిటి? 

౧వ శూద్రుడు : ఏమున్నాయండి. రామచంద్రపురం అగ్గురారం కాపరస్తుడు లుబ్ధావధాన్లని 
ముసలి బ్రాహ్మడు పెళ్లాన్ని కూతురుచేత చంపించేశాడు. కూనీ కేసు వొచ్చింది. రేపు 
సాయింత్రం అతన్ని, హెడ్డుకనిష్టీబుని, సాక్షులని, తాస్సీల్దారుని సిక్ష చెబుతారు. 

బైరాగి : (తెల్లపోయి) ox» వూరు పాపంతో నిండినట్టు కనబడుతుంది. యీ వూళ్లో మేమొక 
నిముషమయినా వుండము. 

౨వ శూ: గురోజీ మీ రెళ్లిపోతే మాగతేమిటి? కూనీ చేసినోళ్లు యీ వూరోళ్లుకారు. 

౩వశూ : ఆ వూరు దుకాణాదారుగారిదిగో వస్తున్నారు. ఆయన మంచి గ్యాని. 

బైరాగి : (Ghote నా దిక్కుజూచి)ి యీ వూళ్లో తాగడం లావుగావున్నట్టు కనబడుతుంది. 
మేము తాగుబోతులతో మాట్లాడము. ఆ దుకాణాదారు వచ్చేలోగా ఈ సందులోకి 
మళ్లీపోదామురండి. 

(ఇంతటిలో దుకాణదారు పరుగెత్తికొని వచ్చును) 


దుకా : (బైరాగీమొలలో చెయివేసి పట్టుకొని) నాకు బాకీవున్న రూపాయలిక్కడ కక్కితేనేకాని 
వొదలను. 


బైరాగి : యేమిటీవాళకం! వీడు తప్పతాగి పేలుతున్నాడు. నేను మొదటే అన్నాను కానూ, 
తాగుబోతులతో సహవాసం కూడదని. 


౩వ శూ: భాయి! మీకేమి మతిపోయిందా యేమిటి? గురువుగారితో అలాగ మాటలాడుతున్నారు. 

దుకా : గురువూలేదు, గుట్రాలేదూరుకోశ్‌. యీడెక్కడ గురువు, నా దుకాణంమీద సారా 
అంతా చెడతాగి డబ్బు యివ్వకుండా యగేశాడు. 

౨వ శూ : నీకు మతిపోయింది. ఆయనేటి నీ దుకాణంమీద సారాతాగడం యేటి? మొన్న 
బయల్టేరి కాశీనుంచి యిప్పుడే ఒచ్చారు. 


?^* గురుజాడలు 197 కన్మాశుల్కము - తొలికూర్చు 


హెడ్‌ 


: ఆకాశంమీంచి ఒచ్చాడుకాడూ? రూపాయిలిచ్చేసి మరీ కదులు. 
: మావంటి సాధులతోటి మీకు వాదెందుకబ్బీ, యెవర్ని చూసి నేననుకున్నావో యేమిటో. 


నీ వంత మమ్మలిని నిర్భంధ పెట్టాలనివుంటే వొక్కనిముషంతాళు, యింత రాగి 
తెచ్చుకుంటే వెండిచేసి యిస్తాను. 


: యేమి వెర్రిముండాపని చేశావోయ్‌-బంగారం చేశేవాళ్లకి డబ్బులచ్చంటోయ్‌, ఆరికాళ్ల 


మీదపడి కోపం తీర్చుకో. 


: వుండోశ్‌ యేడిసినట్టేవుంది. (హెడ్‌ కనిష్టీబు ప్రవేశించును) 
: యేమండోయి గురోజీ! మీరు దొరకడం నాకు దేముడు దొరికినట్టుంది. ఇక బతికాను, 


మీతో కొన్ని జరూరుసంగతులు చెప్పాలిరండి. 


: భాయి! మీరు వెనక్కుండండి (పదిమంది శూద్రులును వెనుకకు వెళ్లిపోవుదురు.) 
: నా రూపాయిలు యిచ్చి మరీ మాట్లాడండి. 
: నీకు కావలసినంత వెండిచేసిస్తాను, నలుగురిలోను మర్యాదతీసి వెయ్యడం న్యాయమేనా. 


ఇలాంటి రహస్యాలు పామరులకు తెలియకూడదు. 


: (దుకాణాదారునితో) భాయి! నీ రూపాయలు నేనిస్తానుగాని, కేసుమాటేదో జాగ్రత్త 


చేసుకోనియ్యండి. (బైరాగీవైపు తిరిగి) గురోజీ కూనీకేసు పీకల మీదికి వచ్చింది. 
కేసు యేబుగ్గీలేనిదే, నాలుగు రాళ్లు తడముకుందామని ఆవేళ రాక్రి ముసలివాణ్ణి 
గందరగోళం పెట్టాం, యీ రామప్పంతులుగాడు యేదో వాడడిగినంత యిచ్చాంకామని 
తాస్సీల్దారుకి ఆకాశరామన్న అర్జీకొట్టాడు - వాడొచ్చి కేస్‌ మళ్లీకదిపి, హాత్‌హూత్తని, 
ముసలాణ్ణి బెదిరించి డబ్బులాగి వూరుకున్నాడు. తాస్సీల్దారు దగ్గిరకూడా రామప్పంతు 
లుకేం పెగిలింది కాదు, దాంతో కలక్టరుకి ఒహ ఆకాశ రామన్న అర్జీకొట్టాడు. దాని 
మీద అది యినస్పెక్టరుకి రిఫరైంది. వాడు మైరావణాసురుడు. తాస్సీల్లారుకీ వాడికి 
బలవద్విరోధం దొంగసాక్ష్యం అంతా కూడదీసి పద్మవ్యూహం పన్నేశాడు. నేనూ 
తాస్సీల్దారూ, కేసు కమ్మీచేశామని రుజువుతెస్తున్నాడు. 


: మేముండగా మీకేమి భయమండీ. కోరుటుకు వెళ్లేటప్పుడు యీ వేరు చేతికి కట్టుకుని 


యీ అక్షింతలు యింటిమీద పడేసి లోపలికి వెళ్లండి. అధికారికి వాగ్భంధము 
అయిపోతుంది. 


: ఆలాగురక్షించు గురూ. మీరు నా పక్షం సాక్ష్యంకూడా పలకాలి. లుబ్బావధాన్లు మామ 


గారు ఆ గుంటూరు శాగస్తులెవరో వాడెక్కడా కనబడకుండా వున్నాడు. వాడుకాని 


2౫% గురుజాడలు 198 కన్మాశుల్కము - తొలికూర్చు 


దొరికితే కేసొక్క నిముషంలో పోతుందని ఫస్టుక్తాస్‌ ప్లీడర్‌ సౌజన్యారావు పంతులుగారు 
చెప్పారు. గుంటూరు టెలిగ్రాఫిస్తే అక్కడనుంచి యీ మధ్య యవరూ శాస్తుల్లు కూతుర్ని 
తీసుకుని యీ వేపు రాలేదని జవాబు వచ్చింది. వాణ్ణి రప్పించే సాధనం యేమైనా 
చేయించగ(లూ గురోజీ? 


బైరాగి : ఆహా! అదెంతపని, రాత్రి అంజనం వేసి యెక్కడున్నదీ కనుక్కుంటాం. 
హెడ్‌ : దయచెయ్యండి యింటికి వెళదాము. 
బైరాగి : యీ శిష్యులక్కొంచం గ్యానోపదేశంచేసి వస్తాను మీరు వెళ్లండి. 
హెడ్‌ : అలాక్కాదు. నేను మీతో కూడా వుంటాను. 
(తెర దించవలెను.) 
డెప్యూటీ కలెక్టర్‌ మాణిక్యం మొదలికచేరీ (వకీళ్లు, బంట్రౌతులు మొదలైనవారు.) 
భీమా : నాకు మునసబుకోర్యులో కేసున్నది. కటాక్షిస్తే వొక అర్జీ దాఖలుచేసి శలవు 
పుచ్చుకుంటాను. 
కలెక్టర్‌ : కోర్టువారికి సావకాశం అయేవరకూ వుండలేని వకీళ్లు కేసు యెందుకు దాఖలు 
చేయవలె? ఇది చెప్పినట్టల్లా వచ్చే కోర్టనా మీ యభిప్రాయం? 
భీమా : చిత్తం, చిత్తం, తమ ప్రిడిశెసర్లు అలాగ్గడుపుతూ వచ్చేవారు. 
కలెక్టర్‌ : ఆఫీస్‌ పని చూసుకొని పిల్చేవరకూ ఉండండి. 
అగ్నిహో : (రామప్పంతులుతో) యేమండోయ్‌ మన కొత్తవకీల్ని కోప్పడుతున్నారే? 
రామప్ప: యీ అధికార్ల నైజం యేమిటంటే యెవళ్లమీద దయుండి యెవళ్ల పక్షం కేస్‌ చెయ్యాలంటే 
వాళ్లని కరవ్వొచ్చినట్టు కనపడతారు. మీరు కోర్టసంగతంతా తెలుసునంటారే? యిదేనా 
మీ అనుభవం? 
అగ్నిహో : (కొంచెము గట్టిగా) అవునవున్నాకు తెలుసును. 
కలెక్టర్‌ : యెవరా మాట్లాడుతున్న మనిషి, 
నాయడు: (లేచి) తక్‌షీల్‌ మాప్‌చేస్తే మనవిచేస్తాను. యీయన కృష్ణారాయపురం అగ్రహారం 
కాపురస్తుడు, నులక అగ్నిహోత్రావధాన్లుగారు, మహాయోగ్యమైన (బ్రాహ్మడు, జటాంత 
స్వాధ్యాయి, యీయనే లుబ్దావధాన్లుగారికి కొమార్తెని, పద్దెనిమిదివందల రూపాయిలకు, 
కన్యాదానం చేయడానికి బేరమాడుకుని, కాబోయే అల్లుడికి దేహశుద్దిచేశారు, అందుకే 
యా మధ్య లుబ్బావధాన్లు గారు యేలినవారి కోర్టులో చార్జీదాఖలు చేశారు. అందులో 


?^* గురుజాడలు 199 కన్మాశుల్కము - తొలికూర్చు 


కలెక్షర్‌ : 
e 


కలెక్టర్‌ : 
భీమా 


ముద్దాయి యీ మహానుభావుడే! రామవరంలో సహస్రమాసజీవైన వక బ్రాహ్మణ 
గ్రేష్టుడుంటే ఆయనకు పెద్ద కుమార్తెను కన్యాదానంచేసి, రెండు పిల్లికూనల్ని స్వీకరిం 
చేటప్పటికి పెళ్లిలోనే ఆ బ్రాహ్మడిపుణ్యం అంతా మూడి పరంపదం వీంచేశాడు. ఆ 
పిల్లదాని తరపున భూముల కొరకు దావాతెచ్చారు. వీరు తమవంటి గవర్నమెంట్‌ 
ఆఫీసర్లకి తరుచుగా పని గలుగ చేసి ప్లీడర్లని పోషిస్తూవుంటారు. వీరి యోగ్యత 
లేమి, వీరి దయాంతఃకరణ లేమి, వీరి సరసత లేమి, మరి యెన్నడముకు శేషుడికైనా 
అలవికాదు. వారి తరపున కేసు దాఖలు చెయ్యడం కోసమే భీమారావు పంతులుగారు 
కోర్టుకు దయచేశారు (అని విరసముగానవ్వి కూరుచొనును). 

బలే శాబాష్‌ (గుమాస్తాతో) ఏదీ భీమారావు పంతులుగార్ని ప్రియాదు అర్జీ దాఖలు 
చేయమను. (గుమాస్తా వుచ్చుకొని దాఖలు చేయును) 


(కాగితమందుకొని) యేమిటయ్యా కేసు స్వభావం? 


: చిత్తం, యీయన వెధవకొమార్తెని, యీయన కొమారుడికి చదువుచెప్పే గిరీశం అనే 


ఆయన అలంకారాలూ, ఆస్తీతోకూడా లేవతీసుకు వెళిపోయినాడు. 


అగ్నిహో : దస్తావేజులూ, కోర్టుకాయితాలూ కూడానండిీ. 


కలెక్టర్‌ : 
అ 


భీమా 


యేమిటి? ఆ,హా,హా,హా,హా (అని నవ్వుచు బూట్సు నేల పైతట్టును) బలేశాబాష్‌ 
(అర్జీచూసుకొని) యిన్నాళ్లేమి చేస్తున్నారు? 


: తహస్సీల్లార్‌గారి దగ్గిర నేరం జరిగిన మూడోరోజునే మున్సబుకోర్టు వకీలు వెంకట్రావు 


పంతులుగారు, చార్జీదాఖలుచేస్తే ఆ తహస్సీల్లారుగారు కేస్‌ స్వభావం యేమిటని అడిగి 
నారు. ఎబ్‌డక్‌షన్‌ అని వెంకట్రావుపంతులుగారు చెప్పేసరికి యింగ్లీషు రాకపోవడం 
చాత, తహస్సీల్లారు గారు ఆ మాట యెప్పుడూ విన్లేదని చెప్పారు. తరవాత కేస్‌ స్వభావం 
తెలుగున చెప్తే యిలాటి నేరం మా జూరిస్‌డిక్‌షన్‌లో జరగదు. తోవలో రోడ్డుమీద 
యే తాలూకా సరిహద్దులో యెత్తుకు పోయినాడో అని అర్జీ దాఖలు చేసుకున్నారు 
కారు. లుబ్ధావధాన్లుగారి కూనీకేసు కామాప్‌ చేసిన తహస్సీల్దారుగారే యాయనండి. 


నాయడు: BOAR రాకపోతేనేమండి. తహస్సీల్దారుగారు యెంత (eres. పూర్వపు యూరో 


పియన్‌ అధికార్లని యెంతమందిని మెప్పించారు. ఆయన లుబ్బావధాన్లుగారి కేసు 
కామాప్‌ చేశారని భీమారావుపంతులుగారు అంటున్నారు. యింకా విచారణవుతున్న 
కేసులో అలా అన్నందుకు యీనపైన తహస్సీల్దారుగారు పరువునష్టం చార్జీ తేవడము 
నకు వీలువున్నది. 


?^* గురుజాడలు 200 కన్మాశుల్కము - తొలికూర్చు 


కలెక్టర్‌ : (భీమారావువైపు జూచి) పిల్లకు పదహారు సంవత్సరములకులోపు యీడని రుజు 
వున్నదా? 

భీమా : జాతకం వుందండి. 

నాయడు: కోర్టువారు ఆ జాతకం దాఖలు చేసుకోవాలి. 

భీమా : యీ కేసులో ఆయన మాట్లాడుతూంటే నే ఎంతమాత్రం వొప్పేదిలేదు. 

నాయడు: యీ కేసులో నాక్కూడా వకాల్తినామా వుందండి (అని దాఖలుచేయును) 

భీమా : (అగ్నిహోత్రావధాన్లుగారితో) ఏమయ్యా యీయనక్కూడా వకాల్తీ యిచ్చావయ్యా? 

అగ్నిహో : మొదటా, రామప్పంతులు యీయన కిప్పించారు. 

భీమా : (అగ్నిహోత్రావధాన్లుగానితో) అయితే యేడువు. 

(అగ్నిహోత్రావధాన్లు తెల్లపోయి చూచును) 
కలెక్టర్‌ : యేదీ జాతకం దాఖలు చెయ్యండీ. 
(భీమారావు పంతులు దాఖలు చేయును) 

నాయడు : కోర్టువారితో వకసంగతి మనవి చేసుకుంటాను. యీజాతకం విశ్వామిత్రుడంత 
యోగ్యుడైన బ్రాహ్మడిచేత తయారుచెయ్య బడ్డది. అదుగో ఆమూల నిలబడ్డ రామప్పం 
తులుగారికి యీ జాతకంలో మంచి (ప్రవేశం వుందండి. 

భీమా : నేను పేస్‌డ్‌ వకీల్ని కేసు హీరింగు నేనే చేయవలెనుగాని నాయడుగారు చేస్తే నేనెంత 
మాత్రం వొప్పేదిలేదు. 

నాయడు: స్మాలెట్‌ దొరగారి దగ్గిర్నుంచి యేజన్సీ కోర్టులో Seb చేస్తున్నాను. డబ్బుచ్చు 
కున్నందుకు నా పార్టీ తరపున నాలుగుమాటలు చెప్పితీరుతానుగాని యింగ్లీష్‌ 
చదువుకున్న కొందర్లాగ Sos మాట్రాకుండా కొయ్యలాగ నిలబడనండి. 

కలెక్టర్‌: క్లార్క్‌ ఆ రామప్పంతులుచాతను దీనిక్కాపీ రాయించు. 

(క్లార్క్‌ వ్రాయించును). 
(అతను కాపీవ్రాయులోగా డెప్యూటీ కలెక్టర్‌, గుమాస్తాలు తెచ్చిన కొన్ని కాగితముల మీద 
సంతకములు చేయుచుండును. కొంతసేపునకు గుమాస్తా రామప్పంతులు వ్రాసిన 
కాపీతోకూడా జాతకమును దాఖలు చేయును) 


కలెక్టర్‌ : (అగ్నిహోత్రావధానులవైపుచూచి) మీ కొమార్తె, యే సంవత్సరమందు బుట్టిందయ్యా? 


?^* గురుజాడలు 201 కన్మాశుల్కము - తొలికూర్చు 


అగ్నిహో: దుర్మతి. 


కలెక్టర్‌ : జాతకంలో దుందుభుందే. రెండు దస్తూరీలు వొక్కలాగున్నా యేమయ్యా బ్రాహ్మడా? 


గుమా 
నాయ 


భీమా 


బ్రాహ్మణ్యం పరువంతా తీసేస్తిరే. ABBA పిల్లనమ్ముకున్నావు సరేకాని, యీలాటి 
ఫోర్టరీలు కూడా చేయిస్తావూ. బ్రాహ్మల్లో అంత, ఖంగాళీ మాలకూడు మరెక్కడాలేదు. 
నీ దుర్మార్గతవల్ల నీ కుమార్తెను యీ అవస్థలోకి తెచ్చి మళ్లీ ఎబ్‌డక్‌షన్‌ కేసుకూడానా? 
3 పొట్ట కరిగించేస్తానుండు. (గుమాస్తాతో) కేస్‌లో నోటీస్‌లు చెయ్యి. 

: (చార్జీ కాగితముజూచి) యిందులో ముద్దాయీ యింటిపేరూ సాకీనూ లేదండి. 


: (లేచి) వల్లకాట్లో రామనాధయ్య వ్యవహారంలాగుంది. ఇంగ్లీషు వకీళ్లు దాఖలు చేసే 
కాకితాలు యీరీతినే వుంటాయండి. 

: (గుమాస్తాతో రహస్యముగా) తరవాయీలు నింపించలేదుటయ్యా (పైకి) యిలా 
నాయడుగారు నన్ను తూలనాడుతుంటే కోర్టువారు ఊరుకోడం న్యాయంకాదు. 


కలెక్టర్‌ : నాయడుగారు మిమ్ము నేమి అన్లేదే. 


భీమా 
క్లర్క్‌ 
భీమా 


: (తనలో) యిక్కడికి నేను రావడం బుద్ధిపొరపాటు. 
: (భీమారావు పంతులుగారితో) ఇంటిపేరూ, సాకీనూ యేమిటండీ? 
: (అగ్నిహోత్రావధానులుగారితో) ఏమిటయ్యా? 


అగ్నిహో : ఆయనపేరు గిరీశం, మరంతకంట నాకు తెలియదు. 
కలెక్టర్‌ : చాబాష్‌ : బాగావుంది! అవధాన్లుగారి కొమార్తెని యెవడో తీసుకుపోయినాడు. కనక 


వాడి వూరూ పేరూ యెరిగినవాళ్లు తెలియచెయ్యవలసినదని దండోరా కొట్టించి గేజట్లో 
వేయించండి. పోలీసువారికి యెందుకు నోటీసివ్వలేదూ! సాకీనూ మొదలైనవి లేనిది 
కేసు యడ్‌మిట్‌చేయడానికి వీలులేదు. టిఫిన్‌కి వేళయింది లేదాము (అని లేచి 
వెళ్లిపోవును) 


అగ్నిహో :(భీమారావు పంతులుగారితో) ఏమండోయ్‌ కేసు అడ్డంగా తిరిగిందే (భీమారావు 


పంతులుగారు మాట్లాడరు) 


అగ్నిహో : యేమండోయి మీతోటి మాట్లాడుతున్నాను. 


భీమా 
అగ్ని 
భీమా 


: ఇచ్చిన ఫీజుకు పనైపోయింది. మళ్ళీ ఫీజిస్తేనే కాని మాట్లాడేది లేదు. 
యేం పనైంది అఘోరంపని, కలక్టరు చివాట్లు పెడుతూంటే ముంగిలా మాట్లాడక వూరుకున్నారు. 
: బంట్రోత్‌! యితన్ని నా దగ్గిరకి రాకుండా గెంటేయ్‌. 


?^* గురుజాడలు 202 కన్మాశుల్కము - తొలికూర్చు 


అగ్నిహో : ఓహో బాగుంది వ్యవహారం! రామప్పంతులేడీ? 


నాయడు: (మెల్లగా వెనుకనుండివచ్చి) ఫోర్టరీమాట రాగానే సన్నగా జారారు యీపాటికి 


అగ్ని : 


వారివూరికి సగంతోవలో వుంటారు. 


అయ్యో కొంపతీశాడే! 


నాయడు: ఇంగ్లీషు వకీలు సరదా తీరిందా? RES తమక్కూడా మఠప్రవేశం అవుతుంది. 


అగ్ని : 


అయ్యో నీ యింటకోడి se». 


నాయడు: రోజూ కాలుస్తూనే వుంటారు. 


సౌజన్య: 


సౌజన్య: 


సౌజన్య: 
బంట్ర : 
గిరీశం : 
సౌజన్య: 


గిరీ 


గిరీశ : 


(అందరునూ నిష్మమింతురు) 
(సౌజన్యారావుగారి బస) 


(కుర్చీమీద సౌజన్యారావుగారు కూరుచొని యుందురు, 
బం(ట్రౌతొక కార్డు తీసుకొనివచ్చి యిచ్చును) 
(కార్డు చూచుకొని) జె.యస్‌. గ్రీస్‌. (బంట్రౌతుతో) డ్రెస్సు వేసుకుని వస్తానుండు (అని 
వెళ్లి డ్రెస్సు వేసుకొని వచ్చి కుర్చీమీద కూరుచొనును). 
(బంట్రౌతుతో) ఆయన్ను పిలు. 
(బంట్రౌతువెళ్లి గిరీశమును లోపలికి పిలుచుకొనివచ్చును). 
ఈయనెవరు. దొరగారేరి? 
యీయనేనండి కార్ట్డుయిచ్చారు. 
ఐ యామ్‌, గిరీస్‌, సర్‌; వీరయ్య పంటులుగారూ, ఆఫ్‌ రామవరం, సెంట్‌మీ. 
ఇదేమిటి వికారం ADDS? క్రిస్టియనువుటయ్యా? 


: చిత్తం, చిత్తం, చిత్తం. కాను. 
సౌజన్య: 


మీరు వచ్చిన సంగతి విషయమై ఆతరవాత చెబుతాను. కొన్ని రోజుల క్రిందట మీ 
విషయమై వీరయ్యపంతులుగారు నా పేర వ్రాసినారు, నేను అందు విషయమై భోగట్టా 
చెయ్యడంలో పాపం లుబ్ధావధానులుగారి కేసు సంగతి నాకు తెలిసినది. అందు 
విషయమై కొంత ఇన్‌టరెస్టు పుచ్చుకుని పనిచేస్తూన్నాను. లుబ్బావధాన్లుగారు మీకు 
బంధువుణ్ణని చెప్పారు యేమి బంధుత్వం యేమిటి? 

అతను మా పెత్తల్లి కొమారుడండి. 


?^* గురుజాడలు 203 కన్మాశుల్కము - తొలికూర్చు 


సౌజన్య: 


గిరీశ 


గిరీశ 


ఆయన కుమార్తెమీద కూనీకేసు వచ్చినమాట యెరుగుదురు కాదూ! డెప్యూటీ కలెక్టరు 
(బ్రహ్మద్వేషి, బలమైన డిఫెన్స్‌ సాక్ష్యం దొరక్కపోతే కమ్మెంట్టెపోతుంది. ఆయనికి 
పిల్లనిచ్చిన గుంటూరి శాగస్తుల్లైవరో మీకు తెలుసునా? 


: నాకు ఆసంగతి మట్టుకు తెలియదండి. శలవయితే అదెంత భాగ్యం కనుక్కుంటానండి. 
సౌజన్య: 


వెతగ్గా వెతగ్గా యీ వూళ్లో గుంటూరు కాపరం అని చెప్పుకునే అవధాన్లొకడు దొరికాడు. 
ఆయన్ని మా యింటికి పిలిపించాను. ఇప్పు డిక్కడే వున్నాడు. వెళ్లి రహస్యంగా యీ 
సంగతి లుబ్ధావధాన్లుగారితో చెప్పి వేగిరం తీసుకురండి. 


: ఆయన్న్మెడ బసచేశారండి? 
సౌజన్య: 


జగన్నాధస్వామి కోవిల కెదురుగుండాను. 
(గిరీశం వెళ్లును. తెర దించవలెను). 
xxx 
మూడవస్థలము = (లుబ్ధావధాన్లుగారి బస) 


: రామనామతారకం భక్తిముక్తిదాయకం (అని పఠించుచుండును) 

a (ప్రవేశించి) అన్నయ్యా (అని యేడ్చుచు కాగలించుకొనుచు) 

: రామనామతారకం భక్తిముక్తిదాయం - 

మీ మీద కూనికేసొచ్చిందని తెలిసి నిద్రాహారం లేకుండా యెకాయకీని వెళిపోయి 


వచ్చాను. మా అన్నయ్యకీ వాళ్లకీ కబురంపించావు కావేమి? 


: ఎవడేం చెయ్యాలి? అన్నిటికీ సౌజన్యరావు పంతులుగారే వున్నారు. అయితే అబ్బీ 


అగ్నిహోత్రావధాన్లుగాడి కూతుర్ని లేవదీసుకు వెళ్లిపోయినావట్రా! వాడికి తగిన శాస్తి 
చేశావు. దాన్ని పెళ్లిమాత్రం ఆడ్లేదుగదా! 


: అంత తెలివితక్కువపని చేస్తానా? నువ్వు నన్ను పెంచుకుంటావనీ, పెళ్లి చేస్తావనీ 


మావాళ్ళు కొండంత ఆశ పెట్టుకున్నారు గదా! 


: ox» గండం గడిస్తే పెంపకంమాట ఆలోచించుకుందాం. 
: (గద్దదస్వరంతో) గడిచేటట్టు కనపడదట. సౌజన్యరావు పంతులుగారన్నారు. డెప్యూటీ 


కలెక్టరు బ్రహ్మద్వేషట. కడుపు సముద్రం అయిపోతూంది (అని కళ్లు తుడుచుకొనును) 
విధికృతం తప్పించడాని కెవడి శక్యం, కానీ, ముందు గతన్నా చూసుకో. ఓ దత్తపత్రిక 
రాసిచ్చేస్తే కాపుదారీగా వుంటుంది. 


?^* గురుజాడలు 204 కన్మాశుల్కము - తొలికూర్చు 


గిరీశ 


: నాకున్న బంధువులంతా నాదగ్గిర డబ్బు లాగాల్ని చూశేవాళ్లే కాని కష్టసుఖాలకి పనికి 


వచ్చేవాడు ఒక్కడయినా లేడు. 


: ఒహజణ్జెత్తినైనా ఓ దమ్మిడి కొట్టిన పాపాన్నెప్పుడైనా పోయినావూ? నే కాబట్టి నీ ఆపద 


సమయంలో వచ్చాను కాని నీ బంధువులందరికీ నీయందు పిసరంతయినా అభిమానం 
లేదు. 


: లేకపోతే పీడా నాడా కూడా పాయెను. 
: నీదగ్గిరొక దమ్మిడీ నేనాశించి రాలేదు. దత్తత చేసుకుని యప్పటికైనా తరుణోపాధి 


చూసుకొమ్మన్నాను. 
యిక్కడంతయింది, యిహ ముందు లోకం మాట ఆలోచించుకుందాం. 


: నీకోవేళ సిక్షెపోతే నీ వ్యవహారాలూ సవహారాలూ చూశేవాడెవడైనా వుండాలిగదా? నీ 


సన్నిహిత బంధువుల్లో యింగ్లీషాచ్చినవాణ్ణి 3 THE. నాకో పౌరాఫ్‌టర్నామా ఐనా 
గాలికిచ్చేయ్‌. 


: నువ్వెందుకు నన్ను దుఃజ్ఞంలో వున్నవాణ్ణి మరింత దుఃజ్ఞపెడతావు? అన్నిటికీ 


సౌజన్యారావుపంతులుగారున్నారు. ఆయ నెలా చెబితే అలా చేస్తాను. 


: (తనలో) యీ సౌజన్యరావు పంతులు మా అసాధ్యపు ఘటంలా వున్నాడు. అతణ్ణి 


చూసిన దగ్గిర్నుంచీ (బ్రహ్మన్లక్ష్య పెట్టని వాణ్ణి నాకే కంపరం కలుగుతూంది. 
(బం(టౌతు ప్రవేశించును) 


: అవధాన్లుగారూ! సౌజన్యరావుపంతులుగారు రమ్మంటున్నారు. 
: ఆం. ఆం. మరిచిపోయినాను. నే నిప్పుడక్కడినుంచే వచ్చాను. ఎవరో గుంటూరి 


శాస్తుల్లు వారింటి కొచ్చాడట. నిన్ను పిలవమన్నాడు. 


: (ముఖమున నాతృత గనుపరచుచు) ఏమిటీ! గుంటూరి శాస్తుల్లే! ఇదుగో వస్తున్నాను. 


(వళ్లంతా వణుకును). (లుబ్బావధాన్లు, గిరీశం నాలుగడుగులు నడచునంతటికి పోస్టు 
బంట్రౌతు కనుబడును) 


పోస్టు బం: మీరేటండీ లుబ్ధావధాన్లుగారు? 


లుబావ: 
Q 


అవును, ఎందుకేమిటి? 


పోస్టు బం : మీపేర పన్నెండు వందల్రూపాయలు మనీ ఆర్జరొహటీ, బంగీవహటీ వచ్చింది. 


లుబావ: 
Q 


(తనలో) POS మణీ ఆర్జరేమిటి చెప్మా! (పైకి) ఏదీ యిలాతే. 


?^* గురుజాడలు 205 కన్మాశుల్కము - తొలికూర్చు 


పో.బం 


పో.బం: 


గిరీశ 


: యీ వూరి పెద్దమనుష్యులెవరైనా సాక్షి సంతకం చేస్తేనే కాని యిస్తే మాకు మాట వస్తుంది. 
: అయితే సౌజన్యరావు పంతులుగారి యింటికి, o», ఎవరి దగ్గిర్నుంచొచ్చిందేమిటి 
మణీ ఆర్డరు? 

(కాగితము తీసిచూచి) యెవరో గుంటూరి శాస్తుల్లట. 

: ఏమిటేమిటి? ఆ కాయితం యిలా చూద్నీ (అని వణుకుచున్న చేతితో కాగితము 
పట్టుకొని చూచి) గుంటూరి శాస్తుల్లేమిటి మణీ ఆర్డరు పంపించడం యేమిటి? 
యిది నిజమేనా? 

: అవునండీ. ఆ ఫారములో అలావుంది. 

: (పోస్టు బంట్రౌతును గోకి, లుబ్ధావధాన్లుతో) కావలిస్తే నేసాక్ష్య సంతకం చేస్తాను. 
పుచ్చుకో రూపాయిలు. సంచీ నే Bran. శుభస్య శీఘ్రం అన్నాడు. 

: అహం అహం; అలాకాదు వేగిరంరా, సంజీవరావు పంతులుగారి దగ్గిరకి వెళదాం. 
(అని నడచుచు) గుంటూరి శాస్తుల్లేవూరి నుంచోయి యిచ్చాడు. 

: యిలా తెండి Sens. (అని లుబ్ధావధాన్లు చేతిలో నుంచి కాగితము లాగును) 

:వద్దాద్దాద్దాద్దా EP HH. (అని కాగితము వదలడు) 

: (లుబ్బావధాన్లు చేతిలోనుండగానే కాగితము చూచి) వైజాగపటామ్‌, అనగా, యీ 
వూరునుంచే. 

: GB చూచి ఆశ్చర్యము ముఖమున గనుపరచుచు) అడుగో గుంటూరి శాస్తుల్లా 
సందులోను, మన్ని చూచి పరుగెత్తుతున్నాడు. (అని లుబ్బావధాన్లు పరిగెత్తును) 

: యేమిటి వెర్రెత్తిందా వీడికి! (అని లుబ్ధావధాన్లుతో కూడా నాలుగడుగులు పరుగెత్తి 
కరటకశాస్తులు కనబడగానే వెనకకుతగ్గి, లుబ్బావధాన్లు చెయిబట్టుకు వెనుకకులాగి) 
వీడుకాదు గుంటూరిశాస్తుల్లు అతను వలంగా వుంటాడు. అతన్ని సౌజన్యరావు 
పంతులుగారింట్లో చూశాను. ఇతను కరటకశాగస్తుల్లు. 


: (జాపోయుచు) నీకు తెలియత్తెలియత్తెలియదు. వీణ్ణి పట్టుకో. పట్టుకుంటే యీమణీ 


ఆర్షర్రూపాయలు నీ కిచ్చేస్తాను. 


: (ఒక్కక్షణ మాలోచించి ముందువెనుకజూచి) ఆల్‌రైట్‌ (అని పరుగెత్తును) (ముందు 


గుంటూరిశాగస్తులు. వెనుక గిరీశం తెరచుట్టు పరుగుపెడుదురు.) 
(ఆ వీధిలోనే మరియొక చోటు) 


?^* గురుజాడలు 206 కన్మాశుల్కము - తొలికూర్చు 


(అగ్నిహోత్రావధాన్లు, నాయడు, మాటలాడుచుందురు) 
అగ్నిహో :అయితే కేసు మానుకొమ్మన్నారూ? 


నాయడు: లేకపోతే మీకు చాలా వుపద్రం సంభవిస్తుంది. ఆ యింగ్లీషు వకీలు అంతా 
పాడుచేశాడు. 


అగ్నిహో : అయితే రామప్పంతులు వూడాయించేసి నట్టేనా? 
నాయడు: అందుకు సందేహం యేమిటి? 
అగ్నిహో : నాకడియం. మరో బంగారపు సరుకూ తాకట్టు పెడతానని తీసుకుపోయినాడు. 
నాయడు: వాటికి నీళ్లధారే. 
అగ్నిహో : అయ్యో! కడియం మా తాతగారినాటిది, మీరు మొన్న దిడ్దీతోవంబడవస్తున్నారే, ఆ 
సానింట్లోతాకట్టు పెట్టానన్నాడు. 
e ల [5] 
నాయడు: రామ, రామా, దాని దగ్గిర యంతమాత్రం లేదు. మీది మిక్కిలి దాన్తాలూక్కంటోటి 


వాడే తీసుకుపోయి యెక్కడో తాకట్టు పెట్టేశాడు, గాని మీమీద ఫోర్టరీకేసు ఖణాయిం 
Show డిప్టీ కలక్టరుగారితో సిఫార్సు చేశాను గదా నాకేమిస్తారు? 


అగ్నిహో : యేమిచ్చేది, నాభి కొనుక్కోడానికి దమ్మిడీ అయినా యిప్పుడు లేదు. వూరికి 
చేరితేనేకాని డబ్బురాదు. 


నాయడు : పోనియ్యండి. ఒక ప్రోమిసరీనోటు రాయండి రూపాయిలు యిప్పిస్తాను. 


అగ్నిహో : పీకపోయినా అప్పుచేయ్యను. మా తండ్రి చచ్చిపొయ్యేటప్పుడు రుణం చెయ్యనని 
ప్రమాణం చేయించుకున్నాడు. 


(తెరవెనుక నుంచి పట్టుకో, పట్టుకో దొంగ యనునొక కేక వినబడును) (కరటకశాగస్తులు 
వగర్చుచు పరుగెత్తుకొని వచ్చును) 


అగ్నిహో : ఇదుగో బావా యిదేమిటోయ్‌! 
కరటక : ఊరుకో, ఊరుకో, నేనిక్కడున్నానని చెప్పకు. 
(అని పరదామూల దాగును. రెండవ వైపునుంచి వగర్చుచు గిరీశం వచ్చును) 


అగ్నిహో : (గిరీశంను జూచి) ఇదుగో గాడిదెకొడుకు దొరికాడు, (అని మీద బడబోగా గిరీశం 
గతక్కుమని వెనుకకు మళ్లి పారిపోవును. అగ్నిహోత్రావధాన్లు వెంట దరుమును) 

నాయడు: యేమిటీ గమ్మత్తు! యేమిటీ అద్భుతం! యిది అరబ్బీనైట్సులో చిత్రం లావుంది, దీని 
గమ్మత్తేదో మనంకూడా కనుక్కుందాం. (వెళ్లును) 

?^* గురుజాడలు 207 కన్యాశుల్మము - తొలికూర్చు 


గిరీశ 
సౌజన్య: 


గిరీశ 


నాల్గవ స్థలము - సౌజన్యరావుపంతులుగారి యింటినడవ 
(లుబ్ధావధాన్సు, గిరీశం ప్రవేశించుచున్నారు) 


: దొరికిపోయినాడుకాని అగ్నిహోత్రావధాన్లు అడ్డుపడ్డాడు. వొహరికిద్దరైనారు గదా అని 


వెళిపోవచ్చాను. 


: గుంటూరిశాగస్తుల్లు వాడేన్రా. 


: PAHS గుంటూరిశాస్తుల్లు ఆయన అగ్నిహోత్రావధాన్లు బావమరిది కరటక శాస్తుల్లు. 


(సౌజన్యరావు పంతులుగారు ్రవేశించుదురు) 
యేమిటండోయ్‌ విశేషాలు? 


: గుంటూరిశాగస్తుల్లు కనపడ్డాడండి. ఇదుగో యిప్పుడే. 
: కాడండి, అతను అగ్నిహోత్రావధాన్లు బావమరిది కరటకశాగస్తుల్లండి. 


(ఆశ్చర్యము నభినయించుచు) సొంస్కృతనాటకంలో విదూషకుడు, మన కరటక 
Blew యేమిటి? 


: అవునండి. 
: కాడు, కాడు, నా కళ్ళారా చూశాను. అతనే గుంటూరి శాస్తుల్లు, నన్ను చూస్తూనే 


పరుగుచ్చుకున్నాడు. 


: చాలాదూరం వెంట దరిమాను కాని దొరికాడుకాడు. 


అలాగనా; నిన్నే అగ్నిహోత్రావధాన్లు వీధికొసని కడుపీడ్చుకుంటూ వెంటతరమడం 
మేడమీంచి చూశానే. 


: (తెల్లపోయి చూచును) 


సౌజన్యా: మళ్లీ కళ్లెదటపడి దొరికినట్టైనా నీ యెముకలు విరక్కొట్టేస్తాడు. 


లుబావ: 
Q 


సౌజన్య: 
లుబావ: 
e 


సౌజన్య: 


(మణీఆర్జరు కాగితము సౌజన్యరావు పంతులుగారికి చూపించి) యిదిగోనండి 
గుంటూరి శాగస్తుల్లు దగ్గిర్నుంచి పన్నెండువంద(లూపాయిలకు మణీఆర్లరు వచ్చింది. 
అట TD á 

ఈ వూర్చ్నుంచేనట. 


పన్నెండు వందలేనా మీ దగ్గిర అతను పుచ్చుకున్నవి? 
అవునండి. 


అతని కుమార్తెకు పెళ్లికాలేదే? ఐసీ ఇట్‌ ఆల్‌ దిస్‌ ఈజ్‌ వన్‌ ఆఫ్‌ అవర్‌ హార్లకివ్‌స్‌ 
ప్రాక్టికల్‌ జోక్‌స్‌. మీ వివాహం నిజమయిన వివాహం కాదు మీరు భయపడకండి. 


?^* గురుజాడలు 208 కన్మాశుల్కము - తొలికూర్చు 


even: (చేయి వణకుచుండ) యిదుగోనండి ఈ బంగీలో గుంటూరి Plog పిల్లకి పె పెట్టిన 
కంటె. 


నాయడు: (పై మాటలనుచుండగ గడపమీద నడుగుబెట్టి నిలిచియుండి) ఆం.పంతులుగారూ! 
అది మధురవాణిదండి, దాని తరుపున వకాల్తీ నేనుపట్టాను. (లుబ్బావధాన్లుగారి వైపు 
చూచి) యేమండీ లుబ్బావధాన్లుగారూ! యీ కంటె మధురవాణిది కాదూ? 

exei: రామప్పంతులు అలాగే అంటూవచ్చేవాడు. 

సౌజన్య: అది యెవరిదైతే వారికి యిప్పించేస్తాను. 


నాయడు: తమరు మరి వకలా చేస్తారని కాదు. తెలిసిన హంశంగనక మనవి చేశాను. అగ్ని 
హోత్రావధాన్లుగారి కొమార్తెను ఎత్తుకు పోయిన గిరీశం తమ బసలో జొరబడ్డాడని 
ఆయన... చూసి కనుకొమ్మన్నారు, దొరికాడా యేమిటండీ? 


సౌజన్య: మీరు మాటాడక ఊరుకోండి. యితనూ, అతనూ కలిస్తే రక్తఖల్లీలైపోతాయి. (గిరీశంతో) 
యిప్పుడు నాలుగు గంటలపావు అయినది. ఆరు గంటలకు స్టీమరు వెళ్లిపోతుంది. 
యవరోయి బంట్రోతు! బగ్గీ, పెరటి గుమ్మమువైపు తీసుకురా (గిరీశంతో) నీవు యీ 
నిముషము బయలుదేరి స్టీమరు అందుకుని, రాజమహేంద్రవరము వెళ్లిపో, నీ యోగ్యత 
నాకు యిదివరకే తెలిసి వీరయ్యపంతులుగారికి తెలియజేసినాను. బుచ్చమ్మను నీవు 
యిప్పుడు పెళ్లాడడముకు వల్లలేదు. ఆ పిల్లను రామబాయిగారి విడోస్‌హోముకు 
పంపించి విద్య చెప్పించ వలసినదని వీరయ్య పంతులుగారి పేర |వ్రాసినాను. 
నీవంటి వాళ్లు చేరితే రిఫారం పరువుపోతుంది. నీవు తిరిగీ కాలేజీలో ప్రవేసించి యీ 
వికారపు చేష్టలు వదిలి, బియ్యేవరకూ చదువుకుంటే ఆపైని బుచ్చమ్మకు యిష్టంవుంటె 
నిన్ను పెళ్ళాడుతుంది. నీచదువు విషయమయి వీరయ్య పంతులుగారు ఫండులోనుంచి 
సహాయము చేస్తారు. 5$ తిన్నగా తిరగకపోతే ఆ సహాయంకూడా చెయ్యరు. (బంట్రౌతు 
ప్రవేసించి aÂ సిద్ధంగా వున్నది అని చెప్పును) పో, పోయి బుద్దిగా బతుకు, వకనిముషం 
ఆగావంటే, అగ్నిహోత్రావధాన్లు నీ పెంకితనం అణగకొడుతాడు. 

గిరీశం : (మాటలువినినంతసేపును, నిర్జాంతపోయి చూచుచు, మాటలు కాగానె ముఖం ప్రక్కకు 
త్రిప్పి) డామిట్‌! వ్యవహారం అడ్డంగా తిరిగింది. 


(తెర దించవలెను) 


Ps, గురుజాడలు 209 కన్మాశుల్కము - తొలికూర్చు 


కన్యాశుల్క్మము 


(మలి కూర్చు) 


Preface to the Second Edition 


It was my original intention to reprint the play with slight alternations, 
but at the suggestion of my friend Mr. S. Srinivasa Iyengar, for whose literary 
judgments. I have great respect, I recast it. In the process, it has gained con- 
siderably in size. In its present shape it is almost a new work. 


The first edition was marked success. The press gave it a cordial recep- 
tion and hailed it as an event in the History of Telugu Literature, and men, 
women and children read it with interest. The only exception was 
Mahamahopadhyaya K. Venkataratnam Pantulu garu who cannot stand two 
things in this otherwise perfect world - Social Reform and Spoken Telugu. 
The first edition was exhausted in a few weeks, and there was since been a 
constant demand for copies. I long postponed the worry of a second edition 
and I undertake it now only at the importunity of friends. 


In the Telugu country an author has generally to be his own publisher 
and book-seller. There is no book-selling enterprise, and what book-reading 
enterprise there is, is due entirely to the exertions of that venerable body, the 
Board of studies. The Christian Gospels do not speak of an eleventh Com- 
mandment "Thou shalt read!", but it is given to the Telugu Board of Studies to 
Command "Thou shalt read!", and straight thousands of unfortunate young 
men read books that no mortal can read with profit or with pleasure. 


When I wrote the play, I had no idea of publication. I wrote it to advance 
the cause of Social Reform and to combat a popular prejudice that the Telugu 
language was unsuited to the stage. Itinerant Maharatha troupes staged Hindi 
plays in the Telugu districts and made money. Local companies copied their 
example and audiences listened with delight to what they did not understand. 
The bliss of ignorance could not have been more forcibly illustrated. 
Kanyasulkam gave little scope to vulgar stage attractions such as flaring cos- 
tumes, sensuous dances, bad music and sham fights; yet it drew crowded houses 
and vindicated the claims of the Vernacular. 


I am glad to find that Hindi plays are on the decline. But the condition of 
the Telugu stage can, by no means, be considered to be satisfactory. There are 
no theatres worth the name, and no professional actors who practise acting as 
an art. There are not many good plays either. Modern life which presents 
complex social conditions is neglected by play-wrights except for purposes of 
the broadest farce, and poverty of invention is manifested by the constant 


7^* గురుజాడలు 213 కన్యాశుల్కము - మలికూర్తు 


handling of threadbare romantic topics. Few writers display any knowledge 
of technique. Such a low level of literary workmanship is a matter for wonder 
after fifty years of University Education and domination of Western Culture, 
and it can be attributed only to the defective teaching of English Literature in 
our Colleges. A better state of things cannot perhaps, be expected until a strong 
sense of duty impels English Professors and Educational Officers to cultivate 
the vernaculars. 


The Telugu intellect is also seriously handicapped by the tyranny of au- 
thority - of a highly artificial literary dialect, a rigid system of alliterative 
versification, and literary types which have long played out. I shall say a word 
here about the Literary Dialect. Since I wrote the preface to the first edition, 
the spoken Dialect has, gained ground. My friend, Principal P.T. Srinivasa 
Iyengar recently started a Telugu Teaching Reform Society among the aims 
and objects of which the cultivation of Vernacular Telugu holds a prominent 
place, and Mr. Yates, whose name will always be remembered in the Telugu 
districts for the introduction of rational methods of teaching into our schools, 
has lent weight to the movement by accepting the Presidentship of the Soci- 
ety. 


I cannot understand how modern writers fail to see the merits of Spoken 
Telugu, its softness which elicited the admiration of foreigners, and its range 
of expression. At this moment, the best prose in the language is in the Spoken 
Dialect. Strange as it may sound, Telugu prose owes its origin and develop- 
ment not to the patronage of kings or to the influence of foreign literatures, 
but to the exertions of a curious Englishman who stimulated compilation of 
local histories in the vernacular during the early years of the last century. The 
Mackenzie Collections, no doubt, comprise tracts of unequal merit but for 
rythm, flow and directness some of them beat the best work in the Literary 
Dialect ! and, what is rare in Telugu literature, they reflect the mind of the 
people and bear impress of the times. Unconsciously possibly, Raj Bahadur 
K. Viresalingam Pantulu garu rendered great service to Telugu by issuing as 
the first volume of the collected works adaptations of English acting plays 
and farces of Indian Life written in vernacular of various degrees of purity; 
and the choice does credit to his shrewd common sense, because that first 
volume contains his very best work, in fact, his only work that took the public 
by storm. The credit of deliberately introducing the vernacular into Telugu 
drama in keeping with Sanskrit tradition belongs to my friend V. Venkataraya 
Sastri garu whose Prataparudriyam owes not a little of his charm to dialogue 
in the dialects. I believe my play is the first ambitious work in the Spoken 
Dialect and, certainly, it has not failed, but success or failure of individual 
authors is no test of the capacity of a language. 


7^* గురుజాడలు 214 కన్యాశుల్మము - DEPO 


While the vernacular is thus gaining recognition, the Literary Dialect 
itself is approximating to the Spoken Dialect in the best modern prose which 
manifests great freedom of usage. Rai Bahadur K. Viresalingam Pantulu garu, 
the most Prominent figure in the Telugu World of letters at the present day, 
has set the example of laxity in the observance of the Law of interchange of 
soft and hard consonants after a drita nasal. Hardly a modern writer would 
escape censure if judged by rules of grammar and established usage, and in 
the school room. Pandits have relaxed insistence on rigid observance of rules 
of sandhi. 'The moral of this tendency to break through traditional restrictions 
is clear. The old Literary Dialect is felt to be an inconvenient instrument, and 
there is an unconscious effort to form a new Literary Dialect. My complaint is 
that this movement is illogically slow. 


I view the Telugu Literary Dialect as a great disability imposed by tradi- 
tion upon the Telugus. Let those who love fetters venerate it. My own ver- 
nacular for me, the Living Telugu, the Italian of the East in which none of us 
is ashamed to express our joys and sorrows, but which some of us are ashamed 
to write well. Literature in the Vernacular will knock at the door of the peas- 
ant and it will knock at the door of the Englishman in India. Its possibilities 
are immense. 


No argument in favour of a Vernacular Literature is needed with persons 
who are conversant with the history of the English Dialects and the Prakrits, 
and I know it is : not arguments that will evolve a new Literary Dialect for 
Telugu. A great writer must write and make it. Let us prepare the ground for 
him. 


The cause of Social Reform has received strong support from a recent 
decision of the Madras High Court in which a full bench consisting of Chief 
Justice Sri Arnold White, and Justice Miller and Munro ruled : "That a con- 
tract to make payment to a father in consideration of his giving his daughter in 
marriage is immoral and opposed to public policy within the meaning of Sec- 
tion 23 of the Indian Contract Act". 


Thad to contend with one difficulty in printing this book. There are many 
sounds in the Spoken Dialect which are not represented in the Telugu Alpha- 
bet. In the present state of Telugu phonetics, I had to content myself with 
indicating such sounds by a horizontal line placed over the nearest symbols, 
and I employed the Ardhanusvara after a nasal. The creation of new symbols 
and their adoption into type can be effected only after a more widespread 
recognition of the Spoken Dialect. 


?^* గురుజాడలు 215 SAV, WO, - మలికూర్తు 


My best thanks are due to Messrs. G. Ramaswami Chetty Co., who cheer- 
fully undertook to adopt my innovations, and did their part of the work to my 
entire satisfaction. 


"Elk Hill House" 
Ootacamund, G.V.A. 
1st May 1909. 


7^* గురుజాడలు 216 కన్యాశుల్మము - మలికూర్తు 


పాత్రములు. 


నని (9 a 


1. అగ్నిహోత్రావధాన్లు - కృష్ణారాయపురం అగ్రహారీకుడు. 
| వెంకమ్మ - అతని భార్య. 

3 బుచ్చమ్మ - పెద్ద కూతురు, వితంతువు. 

. సుబ్బమ్మ - రెండవ కూతురు. 

. వెంకటేశం - కుమారుడు. 


o a F Co N 


. కరటకశాస్తి - అగ్నిహోత్రావధాన్లు బావమరిది. విజయనగరం సంస్కృత నాటక 
కంపెనీలో విదూషకుడు. 


7. కరటకశాస్త్రి యొక్క శిష్యుడు, పెళ్లికూతురు వేషము, దాసరి వేషము వేయును. 
8. లుబ్ధావధాన్లు - రామచంద్రపురం అగ్రహారీకుడు. 
9. మీనాక్షి - అతని కుమార్తె వితంతువు. 
10. రామప్పంతులు - రామచంద్రపురం అగ్రహారం కరణం. 
11. గిరీశం - లుబ్ధావధాన్లు పింతల్లికొడుకు. వెంకటేశముకు చదువు చెప్పు నయ్యవారు. 
12. సౌజన్యారావు పంతులు - వకీలు. 
13. భీమారావుపంతులు - ప్లీడరు. 
14 నాయుడు - ప్రైవేటు వకీలు. 
15. పూజారి గవరయ్య - వైద్యుడు, మాంత్రికుడు. 
16. మధురవాణి - వేశ్య. 
డిప్టీకలక్టరు, హెడ్‌కనిష్టీబు, పోలిసెట్టి, సిద్ధాంతి, బైరాగి, దుకాణదారు, 
గ్రామ మునసబు, హవల్లారు, యోగిని, లుబ్బావధాన్లు యొక్క నౌఖరు అసిరిగాడు, 
మనవాళ్లయ్య, వీరేశ. 


Zis, గురుజాడలు 217 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీశ 


కన్యాశుల్మము 


ప్రథమాంకము 
౧వ స్థలము : విజయనగరములో బొంకుల దిబ్బ 
kak 
(గిరీశము ప్రవేశించును.) 


: సాయంకాలమైంది, పూటకూళ్లమ్మకు సంతలో సామాను కొనిపెడతానని నెలరోజుల 


కిందట యిరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్లు కింద ఖర్చు పెట్టాను, యీవాళ 
ఉదయం పూటకూళ్ళమ్మకీ నాకూ యుద్దవైంపోయింది. ane బద్దలు కొడదామా 
అన్నంత కోపం వొచ్చింది గాని, పూర్రిచ్చర్జు చెప్పినట్లు పేషెన్సు వుంటే గాని లోకంలో 
నెగ్గలేం. ఈలా డబ్బు OAR యిదివరకు యెన్ని పర్యాయములు వూరుకుంది కాదు. 
యిప్పుడేదో కొంచం డాన్సింగర్లు మాట ఆచోకీ కట్టినట్టు కనబడుతుంది. ఓర్వలేని 
వెధవ యెవడైనా చెప్పివుంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే యిటుపైని తిండి పెట్టేటట్టు 
కానరాదు. యీ వూళ్ళో మరి మన పప్పు వుడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. 
వెంకుపంతులు గారి కోడలికి లవ్‌ లెటర్‌ రాసినందుకు యెప్పుడో ఒహప్పుడు సమయం 
కనిపెట్టి దేహశుద్ది చేస్తారు. 
Can Love be controll'd by advice ? 


Will cupid our mothers obey? 
శీఘ్రంగా యిక్కణ్ధించి బిచాణా యెత్తివెయ్యడమే బుద్ధికి లక్షణం; గాని మధురవాణిని 
వదలడవంంటే యేమీ మనస్మరించకుండా వున్నది. 

It is women that seduce all mankind. 


నేను యేమో ఉద్యోగాలూ ఊళ్ళూ యేలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో 
వుంది, పూర్‌ క్రీచర్‌! 


Zis, గురుజాడలు 219 కన్యాశుల్మము - మలికూర్తు 


వెంక 


గిరీ 


వెంక 


గిరీ 


ఎవరా వస్తున్నది! నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వర్లులా వున్నాడు. యీవాళ కిస్‌మిస్‌ 

శలవులు యిచ్చి వుంటారు. వీడి వైఖరి చూస్తే పరిక్ష ఫేలైనట్టు కనబడుతుంది. వీణ్ణి 

కొంచం వోదార్చి వీడికి శలవుల్లో చదువు చెప్పే మిషమీద వీడితో వీడి వూరికి 

వుడాయిస్తే చాలా చిక్కులు వొదుల్తాయి; అటుంచి నరుక్కు రమ్మన్నాడు. 
(వెంకటేశం ప్రవేశించును) 

యేమివాయ్‌ మైడియర్‌ షేక్స్పియర్‌, ముఖం వేల వేసినావ్‌? 

: యిక మోర్నాతో మాట్లాడకండి. మా మాష్టరు మీతో మాట్లాడొద్దన్నాడు. మీ సావాసం 

చెయడం చాత నా పరిక్ష పోయిందని అన్నారు. 

: నాన్సెన్స్‌, మొదట్నుంచీ నేను అనుమానిస్తూనే వున్నాను. నీ మాష్టరికి నన్ను చూస్తే 

కిట్టదు. అందుచాత నిన్ను ఫెయిల్‌ చేశాడు గాని, లేకుంటే నువ్వేవింటి ఫెయిల్‌ 

కావడవేంవిటి? అతనికీ నాకూ యెందుకు విరోధం వొచ్చిందో తెలిసిందా? అతను 

చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూసు J% యేకేశాను. అప్పట్నుంచి 

నేనంటే వాదిక్కడుపుడుకు. 


: D వల్ల నాకు ఒచ్చిందల్లా చుట్ట కాల్చడం వొక్కటే. పాఠం చెప్పమంటే యెప్పుడూ 


కబుర్లు చెప్పడవేం కాని ఒక మారయినా ఒక ముక్క చెప్పిన పాపాన్ని పోయినారూ? 


: డామిట్‌. ఇలాటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్‌ ఇన్లాటిట్యూడ్‌. నాతో 


మాట్లాడడవేం ఒక ఎడ్యుకేషన్‌. e మాటకొస్తె నీకున్న లాంగ్వేజి నీ మాష్టరుకుందీ? 
విడో మారియేజి విషయమై, నాచ్చి కొశ్చన్‌ విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను! 
నా దగ్గర చదువుకున్నవాడు ఒహడూ అ ప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్‌ కాలేజీలో 
నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్‌ కాజస్‌ $0 డిజనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి 
మూడు ఘంటలు ఒక్క బిగిని లెక్సెర్‌ యిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయిపోయినారు. 
మొన్న బంగాళీ వాడు యీ వూళ్లో లెక్చరిచ్చినప్పుడు ఒకడికైనా నోరు పెగిలిందీ? 
మన వాళ్ళు వుట్టి వెధవాయలోయ్‌, చుట్ట నేర్చినందుకు థాంక్‌ చెయ్య తప్పు 
పట్టుతున్నావ్‌? చుట్ట కాల్చడం యొక్క మజా నీకు యింకా బోధపడకపోవడం చాలా 
ఆశ్చర్యంగా వుంది. చుట్టగాల్బబట్టే కదా దొర్లింత గొప్పవాళ్ళయినారు. చుట్ట కాల్చని 
యింగ్లీషు వాణ్ణి చూశావూ? చుట్ట పంపిణి మీదనే స్టీము యంత్రం వగయిరా తెల్లవాడు 
కనిపెట్టాడు. లేకపోతే వాడికి hiyas? శాస్తకారుడు యేవంన్నాడో చెప్పానే. సూత 
ఉవాచ - క॥ ఖగపతి యమృతము తేగా 1 భుగభుగమని పొంగి చుక్క భూమిని 
వ్రాలెన్‌! పొగ చెట్టై జన్మించెను | పొగతాగనివాడు దున్నపోతై బుట్టునూ॥ యిది 
బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో వున్నది. అది అలా వుణ్నీ గాని నీ అంత 


?^* గురుజాడలు 220 కన్యాశుల్మము - DSP 


వెంక 
గిరీ 


వెంక 


గిరీ 


వెంక 
గిరీ 


వెంక 


గిరీ 


వెంక 


తెలివైన కుట్టివాణ్ణి ఫెయిల్‌ చేసినందుకు మీ మాష్టరు మీద నావొళ్ళు మహా మండు 
తూంది. ఈ మాటు వంటరిగా చూసి వొక తడాఖా తీస్తాను. నువ్వు శలవుల్లో 
యిక్కడుంటావా వూరికి వెళతావా? 


: వెళ్ళాల్నుంది గాని, పాసు కాలేదంటే మా తండ్రి చావకొడతాడు. 
:@ గండం తప్పే వుపాయం నేన్సెబుతాను, నే చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం 


చాస్తావూ? 


: (గిరీశం కాళ్ళు పట్టుకొని) మీ శలవు యెప్పుడు తప్పాను? మా తండ్రికి మా du 


కోపం. పాసు కాలేదంటే యెవింకలు విరగ్గొడతాడు (కన్నీరు చేత తుడుచుకొనును) 


: దటీజ్‌ టిరనీ -యిదే బంగాళీ కుజ్జవాడవుతే యేంజాస్తాడో తెలిసిందా? తాతయేది, 


తం[డ్రయేది Seq పట్టుకొని duet గొడతాడు; మీ అగ్రహారం toe వాళ్ళు మరి 
యవళ్లయినా యీ వూళ్లో చదువుకుంటున్నారా? 


: మరెవళ్లూ లేరు. 
: ఐతే నేనో వుపాయం చెపుతాను విను, నే కూడా నీతో మీవూరొచ్చి పరిక్ష పాసయినావని 


మీ వాళ్ళతో చెబుతాను; అక్కడ నీకు చదువు చెప్పడానికి ఒచ్చానని మీ వాళ్ళతో 
చెప్పు; శెలవులాఖర్ని నిన్ను టవును స్కూల్లో పై క్లాసులో ప్రవేశపెడతాను. 


: మీరేవొస్తే బతికాను మరేవింటి; కిందటి మాటు శలవులికే మా అమ్మ మిమ్మల్ని 


తీసుకు రమ్మంది. 


: ఆలైట్‌-గాని-నాకిక్కడ చాలా వ్యవహారములలో నష్టం వస్తుందే - మునసబు గారి 


DOO) శలవుల్లో పాఠాల్చెపితె ఫిప్టీ రుపిజ్‌ యిస్తావంన్నారు; అయినా నీ విషయవైం 
యంత లాస్‌ వచ్చినా నేను కేర్‌ చెయ్యను. ఒక భయం మాత్రం వుంది. మీ వాళ్ళు 
బార్‌బరస్‌ పీపిల్‌ గదా, నన్ను తిన్నగా ట్రీట్‌ చేస్తారో చెయ్యరో. నీవు నన్ను గురించి 
మీ మదర్‌తో గట్టిగా రికమెండ్‌ చెయ్యవలసి వుంటుంది. కొత్త పుస్తకాలికి వొక 
జాబితా రాయి - కొంచం డబ్బు చేతిలో వుంటేనే గాని సిగర్భుకి యిబ్బంది 
కలుగుతుంది. నోటుబుక్కు తీసి రాయి. 

1 Sabo రీడర్‌, 2 మాన్యూల్‌ గ్రామర్‌, 3 గోష్‌ జియామెట్రీ, 4 బాస్‌ ep, 
5 శ్రీనివాస్సయర్‌ అర్ధిమెటిక్‌, 6 నలచరిత్ర, 7 రాజశేఖర చరిత్ర, 8 షెపర్షు జనరల్‌ 
ఇంగ్లీష్‌ 9 వెంకట సుబ్బారావు మేడీజీ. యెన్ని పుస్తకాలయినాయి? 


: తొమ్మది. 


7^* గురుజాడలు 221 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీ 


గిరీ 


: మరొక్కటి రాయి. అక్కడికి పదీ అవుతాయి. కుప్పుసామయ్యర్‌ మేడ్‌ డిఫికల్ట్‌. అక్కడికి 
చాల్ను. మీ వాళ్లు గాని యింగ్లీషు మాట్లాడమన్నట్టాయినా తణుకూ బెణుకూ లేకుండా 
పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు జ్ఞాపకం వున్నంతవరకు యాకరు పెట్టు, నీ దగ్గిర 
కాపర్సు యేవైంనా వున్నవా? నా దగ్గిర కరన్సీ నోట్లు వున్నవి గాని మార్చలేదు. 
పదణాలు పెట్టి ఓ శేరు కాశీ మిఠాయి కొని పట్టుకురా. రాత్రి మరి నేను భోజనం 
చెయ్యను. మార్మట్టుకి వెళ్ళి బండీ కుదిర్చి దానిమీద నా ట్రావెలింగ్‌ ట్రంక్కు 38 
మెట్టు దగ్గిర బండీ నిలబెట్టి ఉంచు. యిక్కడ కొన్ని రాచకార్యాలు చక్కబెట్టుకుని 
యంత రాత్రికైనా వొచ్చి కల్సుకుంటాను. గో Dens; DME బోయ్‌. నువ్‌ బుద్ధిగా 
వుండి చెప్పిన మాటల్లా వింటూంటే నిన్ను సురేంద్రనాథ్‌ బానర్ణీ అంత Mj% 
చేస్తాను. నేను నీతో వస్తానన్న మాటమాత్రం పిట్టకైనా తెలియనియ్యొద్దు. జాగ్రత 
(వెంకటేశం నిష్మమించును.) 

: యీ వ్యవహారమొహటి ఫైసలైంది. ఈ రాత్రి మధురవాణికి పార్టింగ్‌ విజిట్‌ యివ్వందీ 
పోకూడదు. 

(రాగవరసతో పాడును) 
నీ సైటు నా డిలైటు; 
నిన్ను మిన్న 
కానకున్న 
Bu» రెచడ్‌ పైటు, 
మూను లేని నైటు. 


(ఒక బంట్రోతు ప్రవేశించును) 


బంట్రోతు నేను పొటిగరాప్పంతులు గారి నౌఖర్నండి, లెక్క జరూరుగుందండి. పొటిగరాపుల 


గిరీ 


కరీదు యెంటనె యిప్పించమన్నారండి. 


: (విననట్టు నటించుతూ) 
ఫుల్లుమూనూ లైటటా, 
జాసమిన్ను వైటటా, 
మూను కన్న 
మొల్ల కన్న 
నీదు మోము Boer, 
టా! టా! టా! 


౫% గురుజాడలు 222 కన్యాశుల్మము - మలికూర్తు 


బంట్రోతు : యంతమందిని పంపినా యిచ్చారు కారటండి, నేనాళ్ళ లాగూరుకుందేవోళ్ణి కానండి. 

గిరీ : అయ్యకోనేటికి తోవయిదే. 

బంట్రోతు :యకడి శెవింటిమాలోకం వొచ్చిందయ్యా. 

గిరీ :కోవంటి దుకాణవాం? కస్పా బజార్లో గాని యిటి వేపు లేదు. 

బంట్రోతు : (గట్టిగా చెవిదగ్గర నోరుపెట్టి) పోటిగరాపులు కరీదిస్తారా యివ్వరా? 

గిరీ : బస, రాధారీ బంగాళాలో చెయ్యొచ్చును. 

బంట్రోతు : (మరీ గట్టిగా) యాడాది కిందట మీరూ SD కలిసియేసుకున్న పోటి గరాపుల 
కరీదు మా పంతులు నిలబెట్టి పుచ్చుకొమ్మన్నారు. 

గిరీ : ఓహో నీవటోయ్‌, యవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు, నింపాదిగా మాట్లాడు. 
రేపు ఉదయం యెనిమిది ఘంటలకి పూటకూళ్ళమ్మ యింటికి వొస్తే అణా ఫయిసలో 
సొమ్మిచ్చేస్తాను. మీ పంతులికి స్నేహం మంచీ చెడ్డా అక్కర్లేదూ? 

బంట్రోతు : మాటలో కార్యం లేదు. మొల్లో శెయ్యెట్టి నిల్సున్నపాట్ని పుచ్చుకొమ్మన్నారండి. 

గిరీ : పెద్ద మనిషివి గదా; నువ్వూ తొందరపడ్డం మంచిదేనా? నీ తండ్రి యంత పెద్ద 
మనిషి యీ చుట్ట చూడు ఎంత మజాగా కాల్తుందో. హవానా అంటారు దొర్లు 
దీన్ని. రేప్పొద్దున్న రా రెండు కట్టలిస్తాను. 

బంట్రోతు : శిత్తం, సొమ్ము మాటేం శలవండి. 

గిరీశం: చెప్పాను కానా? రేప్పొద్దున్న యివ్వకపోతే మాలవాడి కొడుకు ఛండాలుడు. 

బంట్రోతు : మాలాడి కొడుకు శండాలుడు కాకుంటే మరేటండి. 

గిరీశం: నీకు నమ్మకం చాలకపోతే యిదిగో గాయత్రీ పట్టుకు ప్రమాణం చేస్తాను. 

బంట్రోతు : శిత్తం, రేపు పొద్దున్న సొమ్మియ్యకపోతే నా ఆబోరుండదండి. 

గిరీ :ఆహాం. నీ wh ఒహటీ, నా ఆబోరు ఒహటీనా? (బంట్రోతు నిషమించును) 

ఇన్నాళ్లకి జంరుప్పోస వినియోగంలోకి వొచ్చింది. థియాసొఫిస్టుసు చెప్పినట్లు 

మన &ep కస్టమ్సు అన్నిటికీ యేదో ఒహ ప్రయోజనం ఆలోచించే మనవాళ్ళు 
యార్పరిచారు. ఆత్మానుభవం అయితేనే గాని తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని 
Pianos సరికి తల ప్రాణం తోక్కొచ్చింది. శీఘ్రబుద్దేః పలాయనం. పెందరాళే 
యీ వూర్నించి వుడాయిస్తేనే కాని ఆబోరు దక్కదు. యిక మధురవాణి యింటికి 
వెళదాం. మేక్‌ హే gb సన్‌ షైన్స్‌ అన్నాడు. 


7^* గురుజాడలు 223 కన్యాశుల్మము - మలికూర్తు 


౨వ స్థలము : మధురవాణి యింట్లో గది 


(రామప్పంతులు కుర్చీ మీద కూర్చుండును, మధురవాణి యదట నిలుచుండును.) 


రామ : 


(జేబులో నుంచి చుట్ట తీసి పంటకొన కొరికి) పిల్లా, అగ్గిపుల్ల. 


మధురవాణి : (అగ్గిపుల్ల వెలిగించి చుట్టకందించుచుండగా రామప్పంతులు మధురవాణి 


రామ 


మధుర : 


రామ 


మధు 


రామ 


మధు 
రామ 


బుగ్గను గిల్లును. మధురవాణి చుట్ట కాలకుండానే అగ్గిపుల్ల రాల్చి యడంగా నిలబడి 
కోపం కనపర్శుతూ) మొగవాడికయినా ఆడదానికయినా నీతి వుండాలి. తాకవద్దంటే 
చెవిని పెట్టరు గదా? 


: నిన్ను వుంచుకోవడానికి అంతా నిశ్చయమయి రేపో నేడో మంచి ముహూర్తం చూసి 


మా వూరు లేవతీసుకు వెళ్లడానికి సిద్ధవంయ్యుంటే యింకా యవడో SX» హేగాడి 
ఆడాలో వున్నానంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి? 


వేశ్య అనగానే అంత చులకనా పంతులు గారూ? సానిదానికి మాత్రం నీతి వుండొద్దా? 
మా పంతులు గార్ని పిలిచి “అయ్యా యిటు పైని మీ తోవ మీది, నా తోవ నాది” 
అని తెగ తెంపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలినే అని యంచండి. మీరు 
దెప్పి పొడిచినట్టు ఆయన వైదీకయితేనేమి, కిరస్తానం మనిషైతే నేమి, పూటకూళ్లమ్మను 
వుంచుకుంటేనేమి నన్ను యిన్నాళ్లూ ఆ మహరాజు పోషించాడు కాడా? మీరంతకన్న 
రసికులయినా, నా మనస్సు మీరు యంత జూరగొన్నా ఆయన యడల విశ్వాసం 
నాకు మట్టుకు వుండొద్దా? 


: పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు! వాడి బతుక్కి వాడు పూటకూళ్లమ్మని 


వుంచుకోవడం కూడానా! పూటకూళ్లమ్మే వాణ్ణి వుంచుకొని యింత గంజి బోస్తూంది. 


: అన్యాయం మాటలు ఆడకండి, ఆయన యంత చదువుకున్నాడు, ఆయనకి యంత 


ప్రఖ్యాతి వుంది! నేడో రేపో గొప్ప వుద్యోగం కానైయ్యుంది. 


: అహహ (నవ్వుతూ) యేం Bh నమ్మకం! నీవ సానివాళ్ళలో తప్ప పుట్టావు. గిరీశంగారు 


గిరీశం గారు అని పెద్ద పేరు పెడతావేవింటి, మా వూళ్ళో వున్న లుబ్బావధాన్లు 
Hod] కొడుక్కాడూ వీడూ! Agta మేం పిలిచేవాళ్ళం. బొట్లేరు ముక్కలు రెండు 
నేర్చుకోగానే ఉద్యోగాలే! వాడికల్లా వక్కటే వుద్యోగం దేవుండు రాశాడు. యేవింటో 
తెలిసిందా? పూటకూళ్లమ్మ యింట్లో దప్పిక్కి చేరి అరవ చాకిరీ చెయ్యడం. 


: యీ మాటలు ఆయన్ని అడుగుదునా? 
: తప్పకుండా. కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు. 


7^* గురుజాడలు 224 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు 


రామ 
మధు 


రామ 


మధు 
రామ 


Sos 


రామ 


సుధు 


రామ 
గిరీశం: 
రామ 


గిరీశం : 


మధు 
గిరీశం: 


: అయినా ఆయన గుణ యోగ్యతలతో నాకేం పని? యేవంయినా ఆయన నాకు 


యజమాని. ఆయన తప్పులు నా కళ్ళకు కనపడవ్‌. 


: అయితే అతడికి విడాకులు యెప్పుడిస్తావు? 
: యిక్కడి రుణాలూ పణాలూ తీర్చుకోడానికి మీరు శలవిచ్చిన రెండు వొందలూ యిప్పిస్తే 


యీ క్షణం తెగ తెంపులు చేసుకుంటాను. 


: అయితే యింద (జేబులోనుంచి నోట్లు తీసి యిచ్చును. మధురవాణి అందుకొంటుండగా 


రామప్పంతులు చెయ్యిపట్టి లాగును. మధురవాణి కోపంతో చెయి విడిపించుకుని 
నోట్లు పారవేసి దూరముగా నిలుచును) 


మీతో కాలక్షేపం చెయ్యడం కష్టం. ఒక నిర్నయం మీద నిలవని మనిషిని యేవ 


న్నమ్మను ? 


: (నోట్లు యెత్తి) క్షమించు, అపరాధం, (నోట్లు చేతికిచ్చును) ei o6 చూసుకో. 
: ఆమాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానేరాను. యింత రసికులయ్యుండీ నా 


మనస్సు కనిపెట్ట జాలినారు కారు గదా? మీ నోట్లు మీ వద్దనే వుంచండి. నేను 
డబ్బు కక్యూర్తి మనిషిని కాను. (నోట్లు యివ్వబోవును.) 


: వొద్దు! వొద్దు! వొద్దు! నీ మనసు కనుక్కుందావంని అన్నమాట గాని మరొకటి కాదు. 


గాని, యీ గిరీశం గుంట వెధవ, వీడెవడో మా గొప్పవాడనుకుంటు న్నావేవింటి? 


: ఆయన్ని నా యదట తూల్నాడితే యిదిగో తలుపు తీశాను విజయం చెయ్యండి 


(తలుపు తీసి వకచేత పట్టుకుని రెండవ చేతి వేలుతో పైకి తోవ చూపును). అదుగో 
గిరీశంగారే వొస్తున్నారు, e మాటేదో ఆయనోటే చెప్పండి. 


: వేళాకోళం ఆడుతున్నావూ? 


(వాకట్లో నుంచి) మైడియర్‌. 


: (ఆత్మగతం) అన్ను వేళగాని వేళొచ్చాడు. గాడిద కొడుకు, తంతాడు కాబోలు, యొవిం 


టి సాధనం, ఈ మంచం కింద దూరుదాం (మంచంకింద దూరును). 
(గిరిశం ప్రవేశించును.) 
వెల్‌, మైడియర్‌ ఎంప్రెస్‌ (బుజము మీద SH Hx. ) 


: (ఒసిలి తప్పించుకుని) ముట్టబోకండి. 


(నిర్భాంతపోయి) అదేమిటి ఆ వికారం. 


2౫% గురుజాడలు 225 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు 
గిరీ 


మధు 
రామ 


గిరీ 
మధు 


రామ 


గిరీ 


రామ 
మధు 


గిరీ 


సుధు 


గిరీ 


మధు 
గిరి 


రామ 


: ఆఖరు వికారం. 
: (ఆత్మగతం) నేను వుడాయిస్తానని దీనికెలా తెలిసింది చెప్మా! సానివాళ్లకి కర్న పిశాచి 


వుంటుంది కాబోలు (పైకి) మైలబడితే స్తానం చేసి వేగిరం రా. 


: o» ydo తొందర, తలంటుకుంటాను. 
: (ఆత్మగతం) చబాష్‌, యేమి నీతయిన మనిషి యిది! వెధవని ముట్టుకోనివ్వ కుండా 


యెత్తు యెత్తింది! 


:మైలా గియిలా మా యింగ్లీషు వారికి లక్ష్యం లేదు, యిలారా (దగ్గిరికి చేరును.) 
: (వేలుచూపి) అక్కడనే ఆగండి. మీరు కిరస్తానం అయితే కావచ్చును. నేను కిరస్తానం 


ఇంకా కాలేదే. మీరు కిరస్తానం అన్నమాట యిప్పుడే ఒహరు చప్పగా విన్నాను. 


: (తనలో) నె చెప్పానంటుందా యేమిటి! 
: ఒకరు చప్పగా విన్నావా? యవరా జెప్పింది? యవడికిక్కడికి రావడానికి మగుదూర్‌ 


వుంది? యిలాంటి చాడీకోర్‌ కబుర్లు చెప్పడానికి యవడికి గుండ వుంది? ఆ మాటలు 
విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండుంది? చెప్పు! 


: (తనలో) Some కాబోలు, యరక్క చిక్కడ్డాను. 
: మొగాడే చెప్పాలాయేవింటి? ఆడవాళ్లకి దేవుండు నోరివ్వలేదా? 
: (తనలో) పూటకూళ్ల ముండే చెప్పింది కాబోలు (పైకి) ఆడదా? ఆడదాన్ని నోరు 


బెట్టుకు బతకమనే దేవుండు చేశాడు. పరువయిన ఆడది నీ యింటి కెందుకొస్తుంది. 


: పరువైన మొగాళ్లొచ్చినప్పుడు పరువైన ఆడవాళ్లెందుకు రాకూడదు? ముందు కూచోండి. 


తరవాత కోప్పడుదురు గాని, చుట్ట తీసుకొండి. అదుగో VAD. 


: ముట్టుకోడానికి వల్లలేకపోతే అగ్గిపుల్ల వెలిగించి యివ్వడానికయినా పెట్టిపుట్టాను 


లట 
కానా? యీవాళ మహా ఉత్సాహంగా వచ్చాను గాని, ఉత్సాహ భంగం చేశావ్‌. 


: యెవింటా వుత్సాహం? 


: యిదిగో జేబులో హైదరాబాద్‌ నైజామ్‌ వారి దగ్గిర్నించి వచ్చిన ఫర్మానా. మా wo 


నవాబ్‌ సదరదాలత్‌ బావురల్లీఖాన్‌ ఇస్పహన్‌ జంగ్‌ బహద్దర్‌వారు సిపార్స్‌ చేసి వెయ్యి 
సిక్కారూపాయలు జీతంతో ముసాయిబ్‌ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా 


బాద్నా వారి హుజూర్న వుండడం. 


: (తనలో) యివిం(టా వీడి గోతాలు! 


?^* గురుజాడలు 226 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీ 
మధు 
గిరీ 
మధు 
గిరీ 


మధు 
రామ 
గిరీ 


మధు 
గిరీ 
మధు 
గిరీ 


మధు 
గిరీ 


: యింత శుభవార్త తెచ్చినా, దగ్గిరికి రానిచ్చావు కావు గదా? నాతో హైదరాబాద్‌ వస్తావా? 
: (తలతిప్పుతూ) నే యెందుకు! పూటకూళ్లమ్మని తీసికెళ్లండి. 

: (నిర్జాంతపోయి) పూటకూళ్లమ్మ యేవంయినా పెంట పెడుతూందా యేవింటి? 

: మీకే తెలియాలి. 

: నీ తెలివి తక్కువ చూస్తే నాకు నవ్వొస్తూంది. యెవడేమాటన్నా నా మీద నమ్మడవేం 


నా? యీ ఘోరమైన అబద్దాలు నీతో యవడు చెబుతున్నాడో కనుక్కోలేననుకున్నావా 
యేవింటి? సప్త సముద్రాల్దాటినా వాడి పిలకట్టుకుని పిస్తోలో వొళ్ళు తూట్లు పడేటట్టు 
ఢాఢామని కొట్టకపోతినట్టయినా నా పేరు గిరీశమే, DNS భీషణ శంఖము దేవదత్తమే! 


కబడార్‌! 
Q 


: సముద్రాలవతల కెళ్ళి వెతకక్థర్లేదు. ఆ చెప్పిన మనిషి మీ యదటే చెబుతాడు. 
: (తనలో) యీ ముండ నన్ను బయలుబెడుతుంది కాబో(ల్రా దైవమా! 
: (తనలో) posk. అయితె పూటకూళ్ల దాన్దెబ్బ తగల్లేదు. (పైకి యిలాంటి దుర్మార్గప 


కూతలు ఆయిల్లాలు చెవిని పడితే చాలా ఖేదిస్తుంది. e పాపవంంతా నిన్ను 
చుట్టుకుంటుంది. ఆమె యంత పతివ్రత! యంత యోగ్యురాలు! 


: వెధవముండకి పాతివ్రత్యం అన్నమాట యీనాటికి విన్నాను. 

: దానికి... కాదు ఆమెకి మొగుళ్లేక పోయినా ఆమెను వెధవనడానికి వీల్లేదు. 

: మీరుండగా వెధవెలా అవుతుంది? 

: నాన్సెన్స్‌ (దీనికో ఠస్సా చెప్పి రంజింపచేదాం) యిదుగో విను. దాని నిజం యొవిం 


టంటే-పూటకూళ్లమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేశే రోజుల్లో ఒక కునుష్టి ముసలా 

డికి కట్ట నిశ్చయించారు. పుస్తె కట్టబోతూంటేనో కట్టిన వుత్తర క్షణంలోన్నో ఆ ముసలాడు 

పెళ్లి పీటల మీదే గుటుక్కుమన్నాడు. అప్పుడు పెళ్లి అయినట్టా కానట్టా అని మీమాంస 
౧౧ ea e e 

అయింది. కొందరు పుస్తెకట్టాడన్నారు. కొందరు కట్టలేదన్నారు. పిల్లతండ్రి, పెళ్లికొడుకు 

వారసులుమీద దావా తెచ్చాడు. పురోహితుడు వాళ్ల దగ్గర లంచం పుచ్చుకుని DA 

కట్టలేదని సాక్షైవించ్చాడు. దాంతో కేసు పోయింది; మరిదాన్నెవరూ పెళ్లాడారు కారు. 


: అయితే మరి మీకు తప్పలేదే? 
: యేవింటి యీ కొత్త మాటలూ! నాకు ఆదీ అంతూ తెలియకుండా వుందీ! ఆహాం 


సరసం విరసంలో దిగుతూందే! హాస్యానికంటే నివ్వేవంన్నా ఆనందవేం, నిజవంని 


2౫% గురుజాడలు 227 కన్యాశుల్మము - మలికూర్చు 


మధు 
రామ 
మధు 


గిరీ 


మధు 
గిరీశం: 
మధు 
గిరీ 
మధు 
గిరీ 


రామ 
గిరీ 


రామ 


గిరీ 


గిరీ 


గానీ అంటివా, చూడు నా తడాఖా. యవడీ మాటలు పేల్తున్నాడో వాడి పేరు 


తక్షణం చెబుతావా చెప్పవా? 


: తాము 
: (తనలో) సచ్చాన్రా, పేరు చెప్పేసింది! 
: రామ! రామ! ఒహరు చెప్పేదేవింటి లోకవంంతా కోడై కూస్తూంటేను? (వీధిలో నుంచి 


తలుపు తలుపు అని ధ్వని) 


: (తెల్లపోయి) తలుపు తియ్యొద్దు, తియ్యొద్దు, ఆ పిలిచే మనిషి వెల్టిముండ, మనుషుల్ని 


కరుస్తుంది. 


: తలుపు తీసేవుంది. 


చంగున వెళ్ళి గడియవేసెయ్‌. 


: అదుగో తలుపు తోసుకు వొస్తూంది. 

: గెంటెయ్‌, గెంటెయ్‌ 

: ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తూంది. (మధురవాణి వాకట్లోకి వెళ్లును). 
: మంచం కింద దూరుదాం (గిరీశం మంచం కింద దూరును). 


(తనలో) దొంగలంజ- DOMED దాచిందోయ్‌ మంచం కింద. యిదేవింటో మంచిమనిషి 
అని భ్రమించాను. దీన్తస్సా గొయ్యా. సిగపాయిదీసి తందును గాని యిది సమయం 
కాదు. అయినా పోయేవాడికి నాకెందుకు రాష, (రామప్పంతులుతో మెల్లిగా) యవరన్నా 
మీరు, మహానుభావులు? 


: నేను రామప్పంతుల్నిరా, అబ్బాయీ. 
: తమంరా, యీ ŽPS మంచం కింద దాగోవాలా, మహానుభావా? నన్నడిగితే 


యిలాంటి లంజల్ని యిరవై మందిని మీకు కన్యాదానం చేతునే. 


: (తనలో) బతికా[నా దేవుడా; (పైకి) నువ్వురా బాబూ దీన్నుంచుకున్నావు! అలా 


తెలిస్తే నే రాకపోదును సుమా. 


: మాటవినపళ్లేదు. కొంచం యిసుంటారండి (రామప్పంతులు ముందుకు జరుగును, 


గిరీశం అతన్ని తప్పించుకుని గోడవేపు చేరును) 


: అన్నా యీ లంజని యన్నడూ నమ్మకండీ, యిలా యిరవై మందిని దాచగల శక్తుంది, 


దీనికి. 


?^* గురుజాడలు 228 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 
గిరీ 
రామ 
గిరీ 


: రెండు వందలు దొబ్బిందిరా బాబూ. 
: నువ్వులేం జాగర్త చేశారా? 
: అంతేనా ? 


: మరేవింటి ? 


మధురవాణిన్ని పూటకూళ్లమ్మ వల్లెవాటులో చీపురుగట్టదాచిన్ని ప్రవెశింతురు.) 


మధు 
పూట 


A 


పూట 


పూట 
గిరీ 


: మీరన్న మనిషి యిక్కడలేరంటే చెవిని బెట్టరు గదా! 
: నీ యింట్లో జొరబడ్డాడని వీధులో వాళ్లు చెబితే నీ మాట నమ్ముతానా యెవింటి? ఆ 


వెధవ వుంటే, నాకేం కావాలి, వుండకుంటే నాకేం కావాలి. వాడు నీకిచ్చిన యిరవయి 
రూపాయలూ యిచ్చెయ్‌. 


: యవడికిచ్చావో వాళ్లే అడగవమ్మా. 
: వెధవ కనబడితే సిగపాయిదీసి చీపురుగట్టతో మొత్తుదును, యెక్కడ దాచావేవింటి? 
: నాకు దాచటం ఖర్మవేంవిం? నేను మొగనాల్ని కాను. వెధవముందనీ కాను. నా 


యింటి కొచ్చేవాడు మహరాజులాగ పన్లీగ్గా వొస్తాడు (కంటితో మంచము కిందు 
చూపును) 


: మంచంకింద దాగాడేమో (మంచము కిందుకు వంగి) నీ పరువు బుగ్గయినట్టె వుంది 


లేచిరా. (చీపురు గట్ట తిరగేసి రామప్పంతులును కొట్టును) 


: ఓర్నాయనా, నన్నెందుక్కొడతావే దండు ముండా? (మంచంకింది నించి పైకి వచ్చి 


వీపు తడుముకొనును). 


: ఆయన్నెందుకు కొట్టావు? నాయింటికొచ్చి యేవింటీ రవ్వ? 
: అయితె మంచంకిందెందుకు దూరాడూ? 

: నీ కెందుకా గోష? అదో సరసం. 

: one చీపురుగట్ట సరసం. 


: (వీపు తడువుంకుంటూ) నీ సిగతరగా, ఆడదానివై పోయినావే, లేకుంటే చంపేసిపోదును. 


నీ రంకు మొగుణ్సి కొట్టక నన్నెందుక్కొట్టావే ముండా? అందుకా నన్ను ముందుకు 
తోసి తాను గోడవేపు దాగున్నాడు. 


: ఆ వెధవ కూడా వున్నాడూ మంచం కింద! కుక్కా పైకిరా. 
: వెజ్దప్పా! మంచంకిందికిరా, 3g వొదల గొడతాను. 


P°S, గురుజాడలు 229 కన్యాశుల్మము - మలికూర్తు 


రాము: 


మధు 


రామ 


మధు 


: అప్పనిట్రా వెధవా నీకు? నీకు భయపడతాననుకున్నావా యేవింటి? నీ సానిముండ 


యలా అడ్డుకుంటుందో చూస్తాను. (పూటకూళ్లమ్మ ఒకవేపు నుంచి మంచం కిందికి 
దూరును. మరివొక వేపునుంచి గిరీశం పైకి వచ్చి రామప్పంతులు నెత్తి చరిచి లఘు 
వేసి పెరటి వేపు పరిగెత్తిపోవును. ) 

సచ్చాన్రా నాయనా (రెండు చేతుల తలపట్టుకొని) మధురవాణీ యేవీంబేహరద్బీ! 
కనిష్టీబుక్కబురంపించూ. 


: యెందుకు పబ్లీకున అల్లరీ అవమానవుంన్నూ! రేపో యెల్లుండో మీరే వాడికి దెబ్బకి 


దెబ్బతీసి పగతీర్చుకుందురు గాని. 


(మధురవాణి రామప్పంతుల్ని కాగిలించుకొని తల ముద్దెట్టుకుని చేతరాసి) యేవిం 
Cop! మొగవాడయినవాడు యెదట నిలిచి కొట్టాలి. దొంగ దెబ్బకొడతాడూ? వాడి 
పొంకం అణుతురు గాని లెండి. 


: గవురనుమెంటు జీతవించ్చుంచిన కనిష్టీబులుండగా మనకెందుకు శరీరాయాసం? 


యీ వెధవని పజ్యండుకోర్టంటా తిప్పకపోతే నేను రామప్పంతుల్ని కాను చూడు నా 
తమాషా! Y 


: (రామప్పంతుల్ని ముద్దుబెట్టుకుని) మాటాడక వూరుకొండి. (మంచం కింది వేపు 


చూపించి నోరు మూసి) దొంగ దెబ్బ కొట్టినవాడిదే అవమానం; మీది కాదు. 


: నొప్పెవడిదనుకున్నావు? ఆ ముండ మంచం కింద నించి రాదేం? చీపురు కట్టలాక్కో 
: ఫడేల్మంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మొగతనం యేడిసినట్టే వుంది. (పైకి వచ్చును) 


(అంతా నిష్మమింతురు.) 


7^* గురుజాడలు 230 కన్యాశుల్మము - మలికూర్తు 


& 
కన్యాశుల్మము 


ద్వితీయాంకము 


౧వస్థలము : కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్ని హోత్రావధాన్లు ఇల్లు 
(అగ్నిహోత్రావధాన్లు జంరూలు వడుకుచుండును. కరటక శాస్తుల్లు శిష్యుడిచేత లేనిపేలు 
నొక్కించుకొను చుండును. వెంకమ్మ కూర తరుగుచుండును) 
వెంకమ్మ : నిన్నట్నించి కిశిమీశ్ళలవులని కుజ్జివాడు వుత్తరం రాశాడు. యొన్నాళ్లో ఐంది వాణ్ణి 


చూసి, కళ్లు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి. 


అగ్ని హోత్రావధాన్లు : ఎందుకు వొట్టినే వగచడం? వొద్దు వొద్దంటూంటే యీ యింగిలీషు 


చదువులో పెట్టావ్‌. మెరకపొలం సిస్తంతా వాడి కిందయి పోతూంది. కిందటి యేడు 
పరిక్ష ఫేలయిపోయినాడు గదా? యీ యేడు యెలా తగలేశాడో తెలియదు. మనకీ 
యింగిలీషు చదువు అచ్చిరాదని పోరి పోరి చెబితే విన్నావు కావు. మా పెద్దన్న 
దిబ్బావుధాన్లు కొడుకుని యింగిలీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి వూష్టం 
వొచ్చి మూడ్రోజుల్లో కొట్టేశింది. బుచ్చబ్బి కొడుక్కి యింగిలీషు చెప్పిద్దావం 
నుకుంటూండగానే చచ్చినంత ఖాయలా చేసింది. 


వెంకమ్మ : మీరెప్పుడూ యిలాంటి వోఘాయిత్తం మాటలే అంఛూవుంఛారు. డబ్బు 


అగ్ని 


కర్పయిపోతుందని మీకు బెంగ. మొన్న మొన్న మనకళ్లెదట మనవాకట్లో జుత్తు 
విరబోసుకు గొట్టికాయలాడిన నేమానివారి Derås మునసబీ ఐంది కాదూ? 


: మన వెధవాయకి చదువొచ్చేదేం కనపడదు గాని పుస్తకాల కిందా జీతం కిందా 


యిహ నాలుగేళ్ళయే సరికి మన భూమి కడితేరిపోతుంది. ఆ పైని Ox Ga» 
పట్టుకు బయల్దేరాలి. నిమ్మళంగా యింటి దగ్గిరుంటే యీపాటి నాలుగష్టాలు చెప్పేదును. 
వొద్దంటూంటే ox» వెధవింగిలీషు చదువులో పెట్టావు. 


వెంకమ్మ : మనవాడికో మునసబీ ఐనా పోలీసుపనైనా ఐతే రుణాలిచ్చి యీ అగ్గురూరం 


భూవుంలన్నీ కొనేస్తాడు. యాడాదికో నూజ్టూపాయలు కర్చు పెట్టడానికింత ముందూ 
వెనకా చూస్తున్నారు. మీలాగే వాడూ జంర్లూలు వొడుక్కుంటూ బతకాలని వుందా 
యేవింషి? మీకంత erdSco తోస్తే మావాళ్ళు నాకు పసుపూ కుంకానికీ యిచ్చిన 
భూవయ్మేసి కుజ్టాడికి చదువు చెప్పిస్తాను. 


P°S, గురుజాడలు 231 కన్యాశుల్మము - మలికూర్తు 


కరటకశాప్రి: నీ భూవెంందు కమ్మాలమ్మా! మన సొమ్ము BSBA కొవ్వున్నాడు, అతడే పెట్టుకుంటాడు. 


అగ్ని : 


వెంక : 


ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావషే? యీ మారంటే నీ అన్న వున్నాడని వూరుకునేది లేదు. 
(గిరీశం వెంకటేశం ప్రవేశింతురు.) 
మాబాబ్మాబాబు వచ్చావషాయ్‌! (వెంకటేశమును కాగలించుకొనును.) 


అగ్నిహో: వెధవాయా యీ మారైనా పాసయినావా? (వెంకటేశం తెల్లబోయి చూచును) 


గిరీశం: 
అగ్ని : 
గిరీశం: 
అగ్ని : 


పాసయినాడండి, ఫస్టుగా పాసయినాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. 
యీ తురకెవడోయ్‌? 

టర్మ్‌! డామిట్‌, టెల్‌ మాన్‌. 

మానా? మానులా వుంచా నంఛావూ? గూబ్బగలగొడతాను. 


వెంకటేశం : (వణుకుతూ తల్లి వేపు చూసి) అమ్మా యీయ్నే నాకు చదువు చెప్పే మేష్టరు. 


కరటక: 


గిరీశం: 


కరటక: 
గిరీశం: 


అగ్ని 


వెంక 


ఇంటికి పెద్దమనిషాస్తే అప్పచ్చపు మాటలాడతావేవింటి బావా? ఆయనేదో Herds 
యింగిలీషు మాటంటే పుచ్చకాయల దొంగంటే బుజాల్తడువుంకున్నట్టు § 6 
పెట్టుకుంటావేం? (బండివాడు సామాను దించును) 


(కరటకశాగస్తితో) తమ బావగారా అగ్నిహోత్రావంధాన్లుగారు? నన్ను తమరు 
యరక్కపోవచ్చును గాని, BY కలక్టరు గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి 
పిల్లలికి చదువు చెబుతూ Hodarg. డిప్టీ కలక్టరుగారు తమరి యేమ్మెచ్చుకునే 
వారనుకుంటారు! 

అవును మీ మొఖం చూసిన జ్ఞాపకవుంంది. BH కలక్టరు గారు మహదొడ్డ ప్రభువ్‌. 
మీలాంటి చప్పన్న భాషలూ వచ్చిన మనిషిని యక్కడా లేదనీ, సంస్కృతం మంచి నీళ్ల 
ప్రవాహంలా తమరు మాట్లాడతారనీ, తమలాంటి విదూషకుణ్ణి యక్కడా చూళ్లేదనీ 
&$ కలక్టరుగారు శలవిస్తూండేవారు. కవితారసం ఆయన్లా గ్రెహించేవారేరీ? నా 
కవిత్వవంంటే ఆయ్న చెవికోసుకుంటారు. మహారాజావారి దర్శనం కూడా నాకు 


చెయించారండి. 


: (ధుమధుమలాడుతూ) ఈ శషభిషలు నాకేం పనికిరావు. యితడి వైఖరి చూస్తే యిక్కడే 


బసవేసేటట్టు కనపడుతూంది. మా యింట్లో భోజనం యంత మాత్రం వీలుపడదు. 


: ఆయన మాటలు గణించకు బాబూ, ఆయన మోస్తరది. మీదయవల్ల మా వాడికో 


ముక్కబ్చితే మీ మేలు మరిచిపోం. 


?^* గురుజాడలు 232 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీశం: అందుకభ్యంతర వేంవింటమ్మా, మీ వాడు శలవుల్లో చదువుచెప్పమని యంతో బతిమాలు 
కుంటే పోనీ పనికొచ్చే కుట్టివాడు గదా అని వొచ్చానుగాని, పట్టంలో మునసబు 
గారింట భోజనం చేదని వొచ్చానా వారిచ్చే డబ్బు చేదని వొచ్చానా అమ్మా? 

వెంకమ్మ : యీ చదువులకోసవంని DOB వొదులుకుని వుండడం, వాడు పరాయి వూళ్ళో 
శ్రమదమాలు పడుతూండ్డం నా ప్రాణాలు యెప్పుడూ oxi వుంఛాయి. డబ్బంటే 
యెన్నడూ వెనక చూళ్లేదు గదా, మేం కనడం మట్టుకు కన్నాం. మీరే వాడికి తల్లీ 
తండ్రీని. cher కడుపులో పెట్టుకు చదువు చెబుతారో మీదే భారం. 

గిరీశం: తమరు యింత దూరం శలవియ్యాలమ్మా? నా మంచి చెడ్డలు మీ కుజ్జవాణ్ణడిగితే 
తెలుస్తుంది. మునసబుగారూ, &Y కలక్టరుగారూ GAS చేసిన మనిషిని. నా మాట 
నే చెప్పుకోవాలా, ఇంతెందుకూ, యిక మూడేళ్లు నాతరిఫీదులో వుంచితే క్రిమినల్లో 
వరసగా పోలీసు పరిక్ష పాసు చేయిస్తాను. 

అగ్ని : మూదేళ్ళే! యీ సంవత్సరం పుస్తకాల కెంతవుతుందిరా అబ్బీ? 

వెంకటేశం : పదిహేన్రూపాయలవుతుంది. 

అగ్ని : ఒక్క దమ్మిడీ యివ్వను. వీళ్లిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుకు తినేటట్టు కనపడు 
చూంది. నేను వేదం యనభై రెండు పన్నాలూ ఒహదమ్మిడీ పుస్తకాల ఖర్చు లేకుండా 
చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనపడుతుంది. 

కరటక: (నవ్వుతూ) కోట్లకి విలవైన మాట అన్నావు బావా! 

గిరీశం: (కరటకశాస్రితో) దిసీజ్‌ బార్చరస్‌, చూచారండీ, జెంటిల్మేన్‌ అనగా పెద్దమనిషిని 
యలా అంటున్నారో! నేను యిక యిక్కడ వుండడం భావ్యం కాదు, శలవు 
పుచ్చుకుంటాను. 

వెంకమ్మ : చాల్చాలు బాగానే వుంది! యింటికెవరొచ్చినా నాకిదే భయం, ఆయన మాటలకెక్కడికి 
బాబూ, వెళ్లిపోకండి. 

కరటక: అగ్నిహోత్రావుధాన్లూ! కుజ్జివాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందూ 
వెనకా చూస్తున్నావ్‌, బుచ్చమ్మనమ్మిన పదిహేనువొందల రూపాయలేంజేశావ్‌? 

గిరీశం: సెల్లింగ్లర్స్‌! డామిట్‌! 

అగ్ని : HS గాడిదె కొడుకూ అమ్మావంమ్మా వంచూంఛాడు. కూరగాయల్నోయ్‌ అమ్మడానికీ? 
ఆ రూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడు గదా, దాని గతి యావైం 
య్యుండును? 


Âs, గురుజాడలు 233 కన్యాశుల్మము - మలికూర్తు 


కరట : 
గిరీశం: 


అగ్ని 


గిరీశం: 
అగ్ని 
గిరీశం : 
అగ్ని 


గిరీశం: 


కరట 
అగ్ని : 
గిరీశం: 
అగ్ని 


గిరీశం: 
అగ్ని 
గిరీశం: 


అగ్ని 


చచ్చాడంటే వాడిదా తప్పు, మంచం మీంచి దించెయడానికి సిద్ధంగా వున్న వాదికృట్టావ్‌? 
తమరేనా నులక అగ్నిహోత్రావుధాన్లు గారు? యీ SHO జటలో తమంత వారు 
లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్లనుకునేవారు. 


: మీది రాజమహేంద్రంషండీ. ఆ మాట చెప్పారు కారేం? రామావుధాన్లుగారు 


బాగున్నారా? 


బాగున్నారండి. ఆయన మా మేనమావంగారండి. 


: ఆ మాట చెప్పారు కారూ? 


మా మావం ఈ దేశబ్బోగట్టా వొచ్చినప్పుడల్లా SHO) HAS చేస్తూంటారండి. 


: నాకూ వారికి చాలా స్నేహం. చూశారా కొంచం నాకు ప్రథమ కోపం. యవరో 


తెలియకుండా అన్న మాటలు, గణించకండేం. 


దానికేవంండి, తమవంటి పెద్దలు అనడం మాలాంటి కుజ్జవాళ్లు పడడం విధాయకవేం 
గదండీ? 


: (తనలో) యిన్నాళ్ళకి మా అగ్నిహోత్రుడికి SAS వాడు దొరికాడు. 


చూశారండీ, మీ పేరేవింటండీ? 
గిరీశం అంటారండి. 


: చూశారండి, గిరీశంగారూ! మా కరటక శాస్తుల్లు వట్టి అవకతవక మనిషి మంచీ 


చెడ్డా యేమీ వాడి మనసుకెక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల యెంత 
లాభం కలిగింది భూవుంలకి దావా తెచ్చావా లేదా? నేను యూ మధ్య దాఖల్చేయించిన 
పిటీషనుమీద ఆర్డరు చదివిపెట్టండి (గదిలోకి వెళ్లి కాకితం తెచ్చి గిరీశం చేతికి 
యిచ్చును) 

(చూసి) ఎవడో తెలివితక్కువ గుమస్తా వ్రాసినట్టుంది. అక్షర HOS లేదండి. 


"మా వకీలు గడగడ చదివేశాడండి. 


నేను మాత్రం చదవలేకనా, అంతకన్న గళగ్రాహిగా చదువుతాను. ouod పండితుణ్ణి 
నాకిది పేలపిండీ కాదు; అయితె రాసినవాడి తెలివికి సంతోషిస్తున్నాను. యిది 
అరిటిపండు విప్పినట్టు తర్జుమా చేసి దాఖలు చెయ్యమని శలవా? 


: అంతకంటేనా! (తనలో) డబ్బు ఖర్చు లేకుండా వీడి చాత కాగితమ్ముక్కలన్నీ తర్జుమా 


చేయించేస్తాను. 


?^* గురుజాడలు 234 కన్యాశుల్మము - DSP 


గిరీ : ఇంకా యింగ్లీషు కాయితాలు యేవుంన్నా నా మీద పారయ్యండి. dpi చేసి పెడతాను. 
అగ్ని : eap. 

వెంకమ్మ : మా అబ్బాయీ మీరు ఒక్క పర్యాయం యింగిలీషు మాట్లాడండి బాబూ. 
గిరీశం: ఆలాగేనమ్మా. 


My dear Venkatesam- 
Twinkle! Twinkle ! little star, 


How | wonder what you are ! 
వెంకటేశం : There is a white man in the tent. 


గిరీశం : The boy stood on the burning deck 
Whence all but he had fled. 


వెంకటేశం : Upon the same base and on the same side of it the sides of a 


trepezium are equal to one another. 


గిరీశం: Of man's first disobedience and the fruit of that mango tree, sing, 


Venkatesa, my very good boy. 
వెంకటేశం : Nouns ending in f or fe change their f or fe into ves. 
అగ్ని : యీ ఆడుతూన్న మాటలికి అర్థంయేవింషండి? 
గిరీశం: యీ శలవుల్లో యే ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నావంండి. 
కరట : అబ్బీ వొక తెనుగు పద్యం చదవరా? 
వెంకటేశం : పొగచుట్టకు సతిమోవికి - 
కరటక: చబాష్‌ ! 
గిరీశం: డామిట్‌! డొంట్రీడ్‌ దట్‌, (మెల్లగా) “నలదమయంతులిద్దరు” చదువ్‌. 
వెంకటేశం : నలదమయంతులిద్దరు మనః ప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్హవాసర OSS 
కరట : అట్టే అట్టె, మనః ప్రభవానలవంండే యేవింట్రా? 
వెంకటేశం : (యింటి కప్పు వేపు చూసి వూరుకుండును.) 
గిరీశం : పసి పిల్లలకి అలాంటి కఠినవైంన పద్యానికి అర్థం తెలుస్తుందా అండి? 


అగ్ని : పద్యాలికి అర్థం చెప్పరూ? 


౫% గురుజాడలు 235 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీశం: 


కరటక: 
అగ్ని 
గిరీశం : 
అగ్ని 


గిరీశం: 


అగ్ని 


యిప్పటి మట్టుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు పద్యాల 
మీద ఖాతరీ లేదండి. యంతసేపూ జాగర్భీ, గీగర్భీ, అర్థమెటిక్‌, ఆల్టి బ్రా, మాథమాటిక్స్‌ 
యివన్ని హడలేసి చెప్పారండి. 


(తనలో) తర్ఫీదు మాచక్కగా వుంది. వీణ్ణి 'పెందరాళె తోవపెట్టకపోతే మోసం వొంస్తుంది. 


: అన్నోటి చెప్తారండీ? 


మరేవంనుకున్నారు? మీకుజ్జవాళ్లాగ చదువుకునే వాడికి ఒక నిమిషవైంనా తెరిపుండదు. 


: అదుగో చదువంటే oder చదువుకోవాలి. గొట్టి కాయలాడకుండా మావాణ్ణి ఖాయిదా 


చేస్తే యంత చదువైనా వొస్తుంది. 


నా దగ్గిర గొట్టికాయలు గిట్టికాయలు పనికి రావండి. పుస్తకం చాతపడితే వేళ్లకి 
పుస్తకం అంటుకు పోవాలి, అలా చదివిస్తానండి. 


: అలాగే చేస్తే మా వాడికి చదువొచ్చి అన్ని పరిక్షలూ పాసవుతాడండి. మా వాడికి 


డబ్బు ఖర్చు లేకుండా పెళ్లయె సాధనం కూడా తటస్థించిందండి. 


వెంకమ్మ : మీ నైజం కొద్దీ Heo కొబ్టూ మంఛారు గాని మీకు మాత్రం అబ్బి మీద (Sic 


కరట 


అగ్ని 


కరట 
అగ్ని 


లేదా యేవింషి? పట్టంలో గొట్టాలమ్మొచ్చినప్పుడు యంతో బెంగబెట్టుకుని అబ్బిని 
శలవర్ణీ రాసి వెళ్లిపోయిరమ్మన్నారు కారా? చదువూ చెప్పించక పెళ్లీ చెయ్యక తీరుతుందా 
యేమిషి? 


: డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావుటోయి బావా? ఆడపిల్లల్ని అమ్మినట్టే 


అనుకున్నావా యేవింటి? పదిహేను వొందలైనా పోస్తేనే గాని అబ్బికి పిల్లనివ్వరు. 


: డబ్బు ఖర్చు లేకుండా వెంకడికి యలా పెళ్ళి చేస్తానో నువ్వే చూతువు గాని. 


రామచంద్రపురం అగ్రహారంలో లుబ్బావదాన్లు గార్ని యెరుగుదువా? 


: యరగను. 
: ఆయ్న లక్షాధికారి. పద్ధెనిమిది వందలకి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులూ 


DESH, పెళ్ళి మావైభవంగా చేస్తారష మనం పిల్లని తీసికెల్లి వాళ్లింటే పెళ్లి 
చెయ్యడం, మనకి తట్టుబడి అట్టే వుండదు. ఆ పద్ధెనిమిది వొందలూ పెట్టి వెంకడికి 
పెళ్లి చేస్తాను. 


వెంకమ్మ : పెళ్లి కొడుక్కెన్నేళ్లు? 


అగ్ని : 


యెన్నేళ్లెతేనేవిం? నలభైయ్యయిదు. 


?^* గురుజాడలు 236 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీశం: 


కరట 
అగ్ని 


లుబ్బావధాన్లు మాపెత్తల్లి కొడుకండి, తమతో సమ్మంధవంంటే నాకు సంతోషవేం 
గానండి. ఆయనకి అరవయ్యేళ్లు దాటాయండి, యీడేవయయినా సెల్లింగ్‌ గర్లస్‌ అనగా 
కన్యాశుల్కం, డామిట్‌! యంత మాత్రమూ కూడదండి, నేను పూనాలో వున్నప్పుడు 
అందు విషయమై ఒహనాడు నాలుగ్గంటలు ఒక్కవిగిని లెక్చరిచ్చానండి. సావకాశంగా 
కూర్చుంటే కన్యాశుల్కం కూడని పనని తమ చేతనే వొప్పిస్తాను. 


: బావా యీ సమ్మంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను. 
: వీళ్లమ్మా శిఖాతరగ, ప్రతీ గాడిద కొడుకూ తిండిపోతుల్లాగ నా యింట జేరి నన్ననేవాళ్లే, 


తాంబోలం యిచ్చేశాను, యిహ తన్నుకు చావండి. 


వెంకమ్మ : నాతో చప్పకుండానే? 


అగ్ని న 


కరట 
వెంక 


కరట 


గిరీశం : 


ఆడముండలోనా ఆలోచన? యీ సమ్మంధం చైకపోతే నేను బారికరావుంట్లే! (లేచి 
వెళ్లును.) 


: యెం మార్దవం 
: అన్నయ్యా! యీ సమ్మంధం చేస్తే నేన్నుయ్యో గొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని 


రొమ్ముమీద కుంపట్లాగ భరిస్తూనే వున్నాం. ఆయనికి యంత యీడొచ్చినా కష్టం 
సుఖం వొళ్లు నాటక యీ దౌర్భాగ్యపు సమ్మంధం కల్పించుకొచ్చారు. నే బతికి బాగుం 
డాలంటే యీ సమ్మంధం తప్పించు. 


: గట్టి అసాధ్యం తెచ్చిపెట్టావే, వొట్టి మూర్ధప గాడిద కొడుకు. యెదురు చెప్పిన కొద్దీ 
e e e ఖ Q 


మరింత కొఖ్టిక్కుతాడు, యేంచేయగల్లుదునని నీకు భరువసా చెప్పను? యేమీ 
పాలుపోకుండా వుంది. 

అమ్మా - మీరు యెందుకలా విచారిస్తారు? అవుంధాన్లుగారు సావకాశంగా వున్నప్పుడు 
ఒక్కగంట కూర్చుంటే డబ్బుచ్చుకు ముసలివాళ్లకి పెళ్లిచెయ్యడం దౌర్జన్యవంని లెక్చరిచ్చి 


వెంకమ్మ : బాబూ, అతడు మీ మానత్త కొడుకైతే మీ కాళ్లు పట్టుకుంటాను, మీరు వెళ్లి ఆయ్న 


గిరీశం: 


కరట 


మనస్సు మళ్లిస్తురూ. నా చర్మం చెప్పులు కుట్టియిస్తాను. 
అమ్మా యేం చెప్పను! వాడో exo. పిల్ల దొరకడవేం చాలువాడికి. యీ సమ్మంధం 
వొదులుకుంటే వాడికి పెళ్లే కాదు. వాడని వాడొదిలే ఘటం కాడు. 


: అమ్మీ, నేనో ఉపాయం చెబుతాను యిలారా. (SSQESH, శిష్యుడు, వెంకమ్మ 


నిప్రమింతురు. ) 


Âs, గురుజాడలు 237 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీశం: 


మైడియర్‌ పేక్సియర్‌! నీ తండ్రి అగ్గి రావుండోయి. మీ యింట్లో యవళ్ళకీ edd 
లొంగదీశే యలోక్వెన్సు లేదు. నా దెబ్బ చూడు. యీవాళేం జేస్తానో. వీరేశలింగం 
పంతులుగారు కన్యాశుల్మం విషయవైం రాసిన ఉపన్యాసం పైకి తీయ్‌. మావంగారికి 
లెక్చరివ్వడాని కృత్తీ కఠారీ నూరాలి. 


వెంకటేశం : మీ BSS మాట అలా B08 గాని యీవాళ a» గండం గడిచింది గదా అని 


గిరీశం: 


వెంక 
గిరీశం: 


సంతోషిస్తున్నాను. మీజ్ఞాకపోతే పరిక్ష ఫేలయినందుకు మా నాన్న పెయ్యకట్టు తాడుతో 
చమ్లాలెక్కగొట్టును. 

యిలాంటి ప్రమాదాల్తప్పించుకోవడవేం ప్రజ్ఞ. యేవైంనా DÒ వొచ్చినప్పుడు ఒక 
SAP) వేశావంంటే అది బ్రహ్మభేద్యంగా వుండాలి. పోలిటిషనంటే మరేవింటను కున్నావ్‌? 
పూజా నమస్మారాల్లేక బూజెక్కున్నాను గాని మన కంట్రీయే ఇండిపెండెంట్‌ అయితే 
TPES లాగ దివాన్లిరీ చలాయిస్తును. యేమివాయ్‌! మీ తండ్రి వైఖరి చూస్తే పుస్తకాలకి 
సొమ్మిచ్చేటట్టు కనబడదు. చుట్టలు పట్టం నించి అరకట్టే తెచ్చాంగదా, యేమి సాధనం? 


: నాన్నివ్వకపోతే అమ్మనడిగి డబ్బు తెస్తాను. 


3 బుద్ధియలా వికసిస్తూందో చూశావా? యిలా తర్చీదవుతుంటే నువ్వు కూడా పెద్ద 
పోలిటిషనువవుతావు. 
(బుచ్చమ్మ ప్రవేశించును) 


బుచ్చమ్మ : తమ్ముడూ అమ్మ కాళ్ళు కడుక్కోమంచూందిరా. 


గిరీశం : 


(తనలో) హౌ బ్యూటిఫుల్‌! క్వైటనెక్‌ స్పెక్టెడ్‌! 


బుచ్చమ్మ : అయ్యా మీరు 5030 తించారా? 


గిరీశం 


గిరీశం: 
వెంక 
గిరీశం: 


: నాట్టి స్టైటెస్టబ్దక్‌షన్‌, అనగా యంతమాత్రం అభ్యంతర లేదు. వడ్డించండిదుగో 
వస్తున్నాను. తోవలో యేటి దగ్గర సంధ్యావందనం అదీ చేసుకున్నాను. (బుచ్చమ్మవెళ్లును) 


వాట్‌, యీమె నీ IAT? doct» కనబడుతున్నదే? 
eo G e 


: మా అక్కే జుత్తుకి చవుజ్టాసుకోదు. 


తలచెడ్డం అంటే, విడో అన్నమాట. చవుంరు గివుంరూ జాంతే నయ్‌, గాని యిన్నాళ్లాయి 
నీకు విడో మారేజి విషయవైం Odo» వుంటే యీ కథ యెప్పుడూ చెప్పావు 
కావు? మీ యింట్లోనే ఓ అన్ఫార్చునేట్‌ బ్యూటిఫుల్‌ యంగ్‌ విడో వుందటోయ్‌! యేమి 
దురవస్థ! మై హార్ట్‌ మెల్‌ట్స్‌. నేనే తండ్రినైతే యీ పిల్లకి విడో మారియెజ్జేసి శాశ్వితవైం 
న కీర్తి సంపాదిస్తును. (తనలో) యేమి చక్కదనం, యీ సొంపు యక్కడా చూళ్లేదే! 


?^* గురుజాడలు 238 కన్యాశుల్మము - మలికూర్చు 


వెంక 
గిరీశం: 


పల్లిటూరు వూసు పోదనుకున్నాను గాని పెద్ద కాంపేనుకి అవకాశం యిక్కడ కూడా 
దొరకడం నా అదృష్టం. 


: మా నాన్న నాక్కూడా పెళ్ళి చాస్తాడు. 


యీవాళో పెద్ద పెళ్ళి నీకు తలవెంట్రుకంత వాసి తప్పిపోయింది. యీ శలవులాఖర్లోగా 
తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్‌ పూరా ప్రయోజకుడివే. యిహ నిజ 
వైంన పెళ్లా? యింత చదువూ చదువుకుని నీ తండ్రి కుదిర్చిన యేవీం యరగని చిన్న 
పిల్లకా పుస్తె కడతావ్‌? మాంచి Gibegr బుజ్జిగా వున్న యంగ్విడోని నువ్‌ పెళ్లాడకపోతే 
ఐషుడ్చి యషేమ్లాఫ్యూ! 


౨వ స్థలము. దేవాలయం 
(పువ్వులతోటలో మండపం మీద కూచుని, శిష్యుడు ప్రవేశించును) 


శిష్యుడు: ఆర్నెల్లకోమాటు పొస్తకం పట్టుకుంటే కొత్త శ్లోకాలు, పాతశ్లోకాలు ఒక్కలాగ్మన 


పడతాయి. యిప్పుడు కొత్తశ్లోకం కనుక్కొమ్మంటే నా శక్యవాం? సిద్దాంతి నెవజ్ఞయినా 
HBA కనుక్కోవాలి. లేకుంటే చటుక్కున పుస్తకం విప్పి యే శ్లోకం కనపడితే ఆ 
శ్లోకం చదువుతాను. 

“మృగాః ప్రియాళుద్రు మమంజరీణాం” 
యిదేదో చదివిన జ్ఞాపకం లీలగా వుంది. లేళ్లు పరిగెత్తాయని కాదూ? యేం గొప్ప 
మాట చెప్పాడోయి కవి! Sey పరిగెత్తితే యవడిక్కావాలి, పరిగెత్తకపోతే యవడిక్మావాలి? 
కుక్కలు పరిగెత్తుతున్నాయ్‌ కావా, నక్కలు పరిగెత్తుతున్నాయ్‌ కావా? పిల్లులు 
పరిగెత్తుతున్నాయి కావా? పనికొచ్చే ముక్క ఒక్కటీ యీ పుస్తకంలో లేదు. నాలుగంకెలు 
బేరీజు వేయడం, PË వాశీ కట్టడం కాళిదాసుకేం తెలుసును? తెల్లవాడిదా మహిమ! 
యెపట్నం యెక్కడుందో, యెకొండ లెక్కడున్నాయో అడగవయ్యా గిరీశం mõ; 
నిలుచున్న పాట్ను చెబుతాడు. 

“ప్రియాముఖం కింపురుషశ్చుచుంబ” 
ముద్దెట్టు కున్నాడటోయి ముండా కొడుకు. ముక్కట్టు కున్నాడు కాడూ? 
(కరటకశాస్రి శిష్యుడికి కనపడకుండా వెనుక నుంచి ప్రవేశించును.) 

“వర్ణ GEG, సతి కర్ణికారం | 

ధునోతి నిర్ణంధ తయాస్మచేతః ॥ 


7^* గురుజాడలు 239 కన్యాశుల్మము - మలికూర్తు 


కరట 


శిష్యు 
కరట 


యిది కూడా చదివినట్టే వుందోయి, ఆ పువ్వెదో కవికిష్టం లేదట. యిష్టం లేక పోతె 
ములిగిపోయింది కాబోలు? మా గురువు గారికి దొండకాయ కూరయిష్టం లేదు, 
గురువుగారి పెళ్లాం పెరట్లో దొండపాదుందని రోజూ ఆ కూరె వొండుతుంది. బతికున్న 
వాళ్ల యిష్టవెం యిలా యేడుస్తూంటే, చచ్చినవాడి యిష్టాయిష్టాలో యేం పని? యీ 
చదువిక్కడితో చాలించి గిరీశం గారి దగ్గర నాలుగింగిలీషు ముక్కలు నేర్చుకుంటాను. 
వెంకడికి యింగిలీషొచ్చునని యేం గజ్టాగా వుంది? 


: యెవింట్రా అబ్బీ అంటున్నావు? 
: OG a స్వంత ఘోష 
: గురువుని గదా, అదేదో నాకూ కొంచం చెబుదూ. 


: చప్పడానికేంవుంందండి! నాటకంలో నా చాత వేషం కట్టించి పెద్ద చాంతాళ్లలాంటి 


హిందూస్తానీ ముక్కలూ, సంస్కృతం ముక్కలూ అర్థం తెలియకుండా భట్టీయం 
వేయించడానికి మీకు ఓపికుంది గాని నాకు నాల్రోజులికోశ్లోకం చెప్పడానికి శ్రద్ధ 
లేదు గదా? పట్నం వొదిలి ఆర్నెల్లకోమాటు అగ్రహారాలంట వొచ్చినప్పుడు మరేం 
వూసుపోక “పుస్తకం తియ్యంటె” సంస్కృతం యేంవట్చేని? 


: యిటు పైన్సూడు coer చెబుతానూ, రోజుకి నాలుగే శ్లోకాలు చెబుతాను. కొత్త 


శ్లోకం చదువు. 
అస్యుత్తరస్యాం దిశి దేవతాత్మా | 
హిమాలయో నామ నగాధిరాజః॥। 


: మొదటికొచ్చావేం ? 

: మొదలూ కొసా వొక్కలాగే కనపడుతూంది 

: (నవ్వి) పోనియ్‌, మొదణ్ణించే చదువుదాం. 

: చదివినా యేం లాభవుంంది. యీ శ్లోకం శుద్ధ అబద్ధంట. 

: యవరు చెప్పారు? 

: గిరీశం గారు. 

: Go చెప్పాడు? 

: హిమాలయం రెండు సముద్రాలకీ దాసి, రూళ్ల eoe లేదట. మాపులో చూపించాడు. 
: హిమాలయం శిగగోశిరి గాని, ఆ పుస్తకం ముణిచి నా మాట విను. 


7^* గురుజాడలు 240 కన్యాశుల్మము - మలికూర్తు 


శిష్యు 
కరట 


: చిత్తం (పుస్తకం మూయును.) 
: చదువన్నదెందుకు పొట్ట పోషించుకోడానిగ్గదా ? 


శిష్యుడు : అవును. 


కరట 
శిష్యు 
కరట 
శిష్యు 
కరట 
శిష్యు 
కరట 
శిష్యు 
కరట 
శిష్యు 
కరట 


శిష్యు 
కరట 


శిష్యు 
కరట 


శిష్యు 
కరట 
శిష్యు 


: ox» రోజుల్లో నీ సంస్కృత చదువెవడికి కావాలి? 

: దరిద్రులిక్కావాలి. 

: gen చెప్పావు. నీకు యింగ్లీషు చదువుకోవాల్నుందో? 

: చెప్పించే దాతేడీ? 

: నేను చెప్పిస్తానా. 

: నిజంగాను? 

: నిజంగానా, గాని ఒక షరతుంది. 

: యెవింటండి? 

: నాకో కష్టసాధ్యమైన రాచకార్యం తటస్థించింది. అది నిర్వహించి నువ్‌ చేసుకురావాలి. 
: నా వల్లయే రాచకార్యాలు కూడా వున్నాయా? 

: యీ రాచకార్యం నీ వల్లే కావాలి. మరెవడి వల్లా కాదు. అదేవింటంటె, ఓ పది 


రోజులు నువ్వు ఆడపిల్లవై పోవాలి. 


: గణియం పట్టంలో వుండి పొయిందే? 
: అట్టె గణియం అవసరం లేదు. నీకు తలదువ్వి, కోకకడితే పజ్యండేళ్ళ కన్నెపిల్లలా 


వుంటావు. నిన్ను తీసుకెళ్లి లుబ్బావధాన్లికి పెళ్లి చేస్తాను. నాలుగు పూటలు వాళ్లింట 
నిపుణతగా HHO, వేషం విప్పేశి పారిపోయిరా. నిజవెంన పెళ్లి ముహర్తం చాలా 
వ్యవధుంది. 


: యిదెంతపని. 


: అలా అనుకోకు, అతి చేస్తి వట్టాయనా, అనుమానపడతారు. పట్టుబడ్డావంటే పీక 


తెగిపోతుంది. 


: మీకా భయం వొద్దు. 
: నువ్వు నెగ్గుకొస్తే, మా పిల్లన్నీకిచ్చి యిల్లరికం వుంచుకుంటాను. 
: అలా ప్రమాణం చెయ్యండి. 


2౫% గురుజాడలు 241 కన్యాశుల్మము - మలికూర్చు 


వెంక : 


: యిదుగో యీ పుస్తకం పట్టుకు ప్రమాణం చేస్తున్నాను. 

: యీ పుస్తకం మీద నాకు నమ్మకం పోయింది. మరో గట్టి ప్రమాణం చెయ్యండి. 
గిరీశంగారిని అడిగి ఒక యింగిలీషు పుస్తకం పట్టుకురానా? 

: తప్పితే భూమితోద్రా. 

: మీరు యగేస్తే భూవేంం జేస్తుంది? మీ మాటే చాలును కానీండి. 


౩వ స్థలము : అగ్నిహోత్రావుధాన్లు యింటి యదటి వీధి 
(గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు.) 
రాత్రి కన్యాశుల్మం మీద లెక్చరిచ్చారా? 


గిరీశం: లెక్చరేవింటోయ్‌, ధణుతెగిరిపోయింది. మీ తండ్రిది మైరావణ చరిత్రోయ్‌. మీ అంకుల్‌ 


వెంక 


కరటక శాస్త్రి స్మౌండ్రల్లా కనపడుతున్నాడు. 
: యేం జరిగిందేం జరిగిందేవింటి ? 


గిరీశం: విను. రాత్రి భోజనాల వేళ లెక్చరు ఆరంభించమని రోజల్లా బురిడీలు పెట్టాడోయి 


వెంక 


మీ మావం. Gotb నేను కొంచెం యెత్తగానే తను కూడా గట్టిగా సపోర్టు చేస్తానని 
ప్రోమిస్‌ కూడా చేశాడు. నీ తండ్రి వైఖరీ చూస్తే మాత్రం కొంచం ధైర్యం వెనకాడి 
నాలిక్కొసకొచ్చిన మాట మళ్లీ మణిగి పోతూండేది. పెరుగూ అన్నం కలుపుకునే 
వేళకి యిక టైమ్మించి పోతూందని తెగించి లెక్చరు ఆరంభించాను. ఇంట్రడక్‌షన్‌ 
రెండు సెంటెన్సులు యింకా చెప్పనే లేదు నాలుగు యింగ్లీషు మాటలు దొల్లాయోయ్‌. 
దాంతో నీ తండ్రి See #8 “యీ వెధవ యింగ్లీషు చదువునించి బ్రాహ్మణ్యం చెడి 
పోతూంది; దేవభాషలాగ భోజనాల దగ్గిర కూడా ఆ మాటలే కూస్తారు; సంధ్యావందనం 
శ్రీసూక్త పురుష సూక్తాలూ తగలబడిపోయినాయి సరే గదా?” అని గట్టిగా కేక వేసి 
చెప్పేసరికి నేను కొంచం పస్తాయించి “ఢ్రోయింగ్‌ పెర్‌ల్సు బిఫోర్‌ స్వైన్‌” అనుకొని 
కరటకశాస్తుల్లు వేపు చూసే సరికి యెంచేస్తూన్నాడనుకున్నావ్‌? రాస్మెల్‌ వులకలేదు, 
పలక లేదు, సరేకదా మొహం పక్కకి తిప్పి కడుప్పగిలేటట్టు నవ్వుతున్నాడు. యిక 
లెక్చరు వెళ్లింది కాదు సరే కదా, నోట్లోకి ముద్ద కూడా వెళ్లింది కాదు. భీ యింత 
యిన్సల్టు జరిగింతరవాత తక్షణం బయలుదేరి వెళ్లిపోదావంనుకున్నాను. 


: అయ్యో వెళ్ళిపోతారా యేవింటి? 


గిరీశం: నాటింది Dip. కొసాకీ విను, నీ తండ్రిని పోకెట్లో వేశాను. 


Zes, గురుజాడలు 242 కన్యాశుల్మము - మలికూర్తు 


వెంక : 
గిరీశం: 


వెంక 
గిరీశం: 


వెంక 
గిరీశం: 


వెంక 


నా తండ్రికి 9:569) పెళ్ళి తప్పిస్తావంన్నారే? 

పెళ్ళి ఆపడానికి బ్రహ్మశక్యం కాదు. డిమాస్టనీసు, సురేంద్రనాథ్‌ బానర్జి వచ్చి చెప్పినా 
నీ తండ్రి యీ పెళ్లి మానడు. లెక్చర్లు యంతసేపూ సిటీల్లోనే గాని పల్లిటూళ్లలో 
యంతమాత్రం పనికిరావు. పూనాలాంటి సిటీలో లెక్చర్‌ యిచ్చావంంటే టెంథౌజండు 
DOS విండానికి వొస్తారు. మన టౌన్లోనే, పెద్ద మీటింగులు చెయ్యాలంటే, డప్పులు 
బజాయించి, నోటీసులు కట్టి, బజార్లు కాసి, తోవంట పోయేవాళ్లని యీడ్చుకు వొచ్చినా, 
యాబైమంది కారు. పల్లెటూరి LoS లెక్చర్లకి అన్‌ఫిట్‌. మొన్న మనం వొచ్చిన బండీ 
వాడికి నాషనల్‌ కాంగ్రెస్‌ విషయమ్మెం రెండు ఘంటలు లెక్చర్‌ యిచ్చేసరికి ఆ గాడిద 
కొడుకు, వాళ్లవూరు హెడ్‌ కానిష్టేబిల్ని కాంగ్రెస్‌ వారు యెప్పుడు బదిలీ చేస్తారని 
అడిగాడు! విలేజస్‌లో లెక్చర్లు యంతమాత్రం కార్యం లేదు. నీ తండ్రి దగ్గిర మాత్రం 
BS SX) మాట కూడా అనకూడదు. 


: అయితే, నాన్నని యలాగ జేబులో వేశారేవింటి? 


అది పోలిటిక్సు దెబ్బోయ్‌! ఆ తరవాత కథ విను. నా మీద కౌకలేసిన తరవాత కోపం 
వణక్క ధుమధుమ లాడుకుంటూ, పెరుగూ అన్నం కుమ్మడం ఆరంభించాడు. 
ఇంతలో మీ అప్పవొచ్చి గుమ్మం దగ్గిర నిలబడి కోకిల కంఠంతో “నాన్నా తమ్ముడికి 
పెళ్ళి చెయ్యాలంటే నా సొమ్ము పెట్టి పెళ్లి చెయ్యండి గాని దాని కొంపముంచి లుబ్ధావుం 
ధాన్లుంకి ఇవ్వొద్దని” చెప్పింది. దాంతో నీ తండ్రికి వెల్టికోపం వొచ్చి వుత్తరాపోసనం 
పట్టకుండానే ఆ పెరుగూ అన్నంతో విస్తరి తీసికెళ్ళి దాన్నెత్తిని రుద్దేశాడు! కరటకశాస్తుల్లు 
అద్దుపడబోతే చెంబుతో నీళ్లు వాడి నెత్తిందిమ్మరించాడు. కరటక శాస్తుల్లుకి కోపం 
వొచ్చి శిష్యుణ్ణి తీసుకు వాళ్ల Sd పోయినాడు. 


: దీని పేరేనా యేవింటి మా నాన్నం జేబులో వేసుకోవడం? 


DAH! కొసాకీ విను. స్మౌండ్రల్‌ కరటక శాస్తుల్లు వెళ్లిపోయినాడని సంతోషించాను 
గాని, నీ సిస్టర్‌ ఫేట్‌ విషయ్యవెం మహా విచారవైంంది. నేనే దాని హజ్బెండ్నై వుంటే, 
నిలబడ్డపాటున నీ తండ్రిని రివాల్వరో షూట్‌ చేశివుందును. మీ అమ్మ యేడుస్తూ 
ఒక మూల కూచుంది. అప్పుణ్ణే వెళ్లి నీళ్లపొయిలో నిప్పేసి, నీళ్లు తోడి, నీ సిస్టర్ని 
స్తానం చెయమన్నాను. సిగర్సు కాల్చుకుందావంని అరుగుమీద నేను బిచాణా వేసేసరికి, 
నీ తండ్రికి పశ్యాత్తాపం వొచ్చి, తానూ ఆ అరుగు మీదే బిచాణా వేసి, ఒక్కసిగరయినా 
కాల్చనియ్యకుండా రాత్రల్లా కబుర్లలో పెట్టి చంపాడొయ్‌. మొత్తానికి కత్తు కలిపేశాను. 


: యాలాక్కలిపారేవింటి? 


?^* గురుజాడలు 243 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీశం: 
వెంక : 
గిరీశం: 
వెంక : 


వెంక 


వెంక 
గిరీశం: 


ఒక పొలిటికల్‌ మహాస్త్రం ప్రయోగించి కలిపేశాను. 
యెవింటండా అస్త్రం? 
ఒకడు చెప్పిందల్లా మహా బాగుందండవేం. సమ్మోహనాస్తవంంటే అదే కదా? 


లెక్చరిచ్చి మా తండ్రిని వొప్పించడానికి బదులుగా ఆయన చెప్పిందానికి మీరే 
వొప్పుకున్నారూ? 


: కుంచం నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు, తిరిగేశైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలు 


స్తాయి. బాగా ఆలోచిస్తే యిన్ఫెంటు మారియేజి కూడుననే తోస్తూంది. 


: యిన్నాళ్లూ కూడదని చెప్పేవారే నా తోటి? 


ఒపినియన్సు అప్పుడప్పుడు ఛేంజి చేస్తూంటేనే గాని పొలిటిషను కానేరడు. నాకు 
తోచిన కొత్త ఆర్భుమెంటు విన్నావా? యిన్ఫెంటు మారేజీలు అయితేనే గాని, యంగ్‌ 
విడోజ్‌ వుండరు. యంగ్‌ విడోజ్‌ వుంటేనే గాని, విడో మారియేజ్‌ రిఫారమ్‌కి అవకాశం 
వుండదు గదా? సివిలిజేషన్కల్లా నిగ్గు విడో మారియేజ్‌ అయినప్పుడు, యిన్ఫెంట్‌ 
మారేజీల్లేకపోతే, సివిలిజేషన్‌ హల్దవుతుంది! మరి ముందు అడుగు పెట్టలేదు. గనక 
తప్పకుండా యిన్ఫెంటు మారేజి చేయ్యవలసిందే. యిది వొహ కొత్త డిస్కవరీ; నంబర్‌ 
టూ, చిన్న పిల్లల్ని ముసలాళ్లకిచ్చి పెళ్లి చెయ్యడం కూడా మంచిదే అని నేను వాదిస్తాను. 


వెంక : సుబ్బిని లుబ్దావుధాన్లికి యివ్వటం మంచిదంటారా యేవింటి? అమ్మ ఆ సమ్మంధం 


గిరీశం : 


వెంక 
గిరీశం: 
వెంక 
గిరీశం: 


చేస్తే నూతులో పడతానంటూందే? 

ఫెమినైన్స్‌ ఫూల్సన్నాడు. “పడుపడు అన్న నా SNS గాని పడ్డనాసవితి లేదంది” 
టెవర్తోను. నూతులో పడడం గీతులో పడడం నాన్సన్స్‌. ఓ రెండుతులాల సరుకోటి 
మీ నాన్న చేయించి యిచ్చాడంటే మీ అమ్మ ఆ మాట మానేస్తుంది. గాని నా 
ఆర్గ్యుమెంటు విను. 


: యేవింటండి. 


పెళ్ళనే వస్తువ శుభవాం అశుభవాం? మంచిదా చెడ్డదా? చెప్పు. 


: మంచిదే. 


వెరిగుడ్‌! పెళ్లనేది మంచి పదార్ధవైంతే “అధికస్య అధికం ఫలం” అన్నాడు గనక చిన్నపిల్లని 
ఒక ముసలాడికి పెళ్లి చేసి, వాడు చస్తే మరోడికి, మరోడు చస్తే మరోడికి, యిలాగ 
పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి అయి, వీడి దగ్గిరో వెయ్యి, వాడి దగ్గిరో వెయ్యి, 


?^* గురుజాడలు 244 కన్యాశుల్మము - మలికూర్చు 


వెంక 
గిరీశం: 


వెంక 
గిరీశం: 


వెంక 
గిరీశం: 


వెంక 
గిరీశం 


వెంక 
గిరీశం: 
వెంక 


మరోడిదగ్గిర మరో వెయ్యి, రొట్టె మీద నెయ్యి, నేతి మీద రొట్టె లాగ యేకోత్ర వృద్ధిగా 
కన్యాశుల్కం లాగి, తుదకి నాలాంటి బుద్ధివంంతుణ్నిచూసి పెళ్లాడితే చెప్పావ్‌ మజా? 
ఇహసౌఖ్యం పూర్తీగా లభిస్తుంది. ఇహసౌఖ్యం వుంటే పరసౌఖ్యం కూడా సాధించావేం 
అన్నమాట. యలాగో తెలిసిందా? ఈజ్‌మెంటు హక్కు యషాబ్లిష్‌ అవుతుంది. 


కన్యాశుల్మం కూడా మంచిదంటున్నా రేవింటి? 


మరేవింటనుకున్నావ్‌? నెవ్వర్దూ బైహావ్సన్నాడు, చేస్తే శుద్ధక్షవరవేం గాని తిరపతి 
మంగలాడి క్షవరం చెయ్యకూడదు. యీ అస్రంతోటే మీ తండ్రి వశ్యం అయినాడు. 
యింగ్లీషువాడు “థింక్‌” అన్నాడోయి. ఆలోచిస్తే గాని నిజం బోధపడదు. బాగా ఆలో 
చించగా, కన్యాశుల్మంలేని మారేజే యీ భూప్రపంచంలో లేదు. విన్నావా? 


: యెలాగండి? 


అలా అడగవోయి, యేం? డబ్బుచ్చుకుంటేనే కన్యాశుల్మవయయిందేం? యిన్ని తులాలు 
బంగారం పెట్టాలి, యింత వెండి పెట్టాలి అని రూపాయిలకి బదులుగా వెండి 
బంగారాలకింద ధనం లాగితే, కన్యాశుల్మం అయింది కాదేం? యీ పెద్ద పెద్ద 


పంతుళ్ల వారంతా యిలా చేస్తూన్న వారేనా? 


: అవును. 


యిక దొర్లలోనో? వాళ్ల...తస్సా గొయ్యా, యిల్లు గుల్ల చేస్తారోయి; అవి గుడ్డలు 
కావు, అవి శెంట్లు కావు, అవి జూయల్సు కావు, మారియేజి సెటిలుమెంటని బోలెడు 
ఆస్తి కూడా లాగుతారు. యీ ఆర్భుమెంటు నేను చెప్పేసరికి నీ తండ్రి బ్రహ్మానంద 
భరితుడైనాడు. లుబ్బావుంధాన్లు పెళ్లికి అన్నిటికన్న పెద్ద సవబొకటి నీకు cob 
విను. 


: యెవింటండి. 


: లుబ్బావుంధాన్లు ముసలాడూ, బంగారప్పిచికానున్ను. రెండేళ్లకో, మూడేళ్లకో 
అమాంతంగా బాల్చీ తన్నేస్తాడు. అనగా “కిక్స్‌ ది బకెట్‌”. దాంతో నీ చెల్లెలు రిచ్చి 
విడో అవుతుంది. నువ్వు పెద్దవాడివైంన తరవాత దానికి విడో మారియేజి చేశి శాశ్వతవైం 
న కీర్తి అతి సులభంగా సంపాదించవచ్చును. యెవంంటావ్‌? 


: అవును. 


మరో గొప్పమాట! యీ సంబంధం అయితే నీకూ నాకూ సంబంధం కలుస్తుందోయి. 


అదినా కిష్టవేం. 


Âs, గురుజాడలు 245 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీశం: 


వెంక 


గిరీశం: 


వెంక 
గిరీశం: 


వెంక 
గిరీశం: 


వెంక 
గిరీశం: 


రాత్రి నీ తండ్రి, నీకు హైకోర్టు వకాల్తీ దాకా చదువు చెప్పిస్తానన్నాడు. ప్రస్తుతోపయోగం 
పుస్తకాల మాట కదిపాను గాని, పెళ్లినుంచి వచ్చిం తరవాత యిస్తానన్నాడు. యీలోగా చుట్ట 
ముక్కల్లాకపోతే గుడ్లెక్కొస్తాయి. సిగర్సు కోసం కాపర్సేవంయినా సంపాదించావా లేదా? 


: లేదు, యీ ఉదయవంల్లా అమ్మ ధుమ ధుమ లాడుతూనే వుంది. మా నాన్న పొడుం 


కోసం కొట్లో నిలవచేశిన పొగాకులోది వో కట్ట వోణీలో దాచి తీసుకొచ్చాను. 
దటీజ్బోలిటిక్స్‌! మరియింతసేపూ చెప్పావు కావేం? చుట్టల్చుట్టుకుని యీ కోవిల 
గోపురంలో కూచుని కాల్చుకుందాం రా? 


: Soe చుట్ట కాల్చవొచ్చునా? 


కాలిస్తే కోవిల్లోనే sons on. దీని పొగ ముందర సాంబ్రాణి, గుగ్గిలం యేమూల? 
యేదీ కట్ట యిలాతే (కట్ట అందుకొని వాసన చూసి) ఆహా! యేవిం పొగాకోయి! 
నిజంగా కంట్రీ SHES చాలా చమత్మారం వుంది. బెస్ట్‌ టొబాకో, బెస్టు గేదెపెరుగు, 
మాంచి ఘీ, అంచేత నేనోయ్‌ పోయట్సు “కంట్రీ లైఫ్‌ కంట్రీ లైఫ్‌” అని దేవులాడుతారు. 


: మీరూ పోయట్సే గదా? 


అందుకభ్యంతరవేంవింటి? నాకూ కంట్రీ 9$ యిష్టవేం గాని సీవంలో లాగ బ్యూటిఫుల్‌ 
షెపర్డెస్తూ, లవ్‌ మేకింగూ వుండదోయ్‌. (PANG) తగు మాత్రంగా వుంటారు గాని, 
మాదర్దీ స్మెల్‌! అదొహటిన్నీ మన దేశంలో మెయిదన్సు వుండరోయి. యంతసేపూ 
లవ్నేకింగ్‌ Sce చెయ్యాలి గాని మరిసాధనాంతరం లేదు. 


: మీరు విడో మీద చేశిన పోయిట్రీ రాసి యిస్తానని యిచ్చారు కారు గదా? 


అడగ్గానే యిస్తే వస్తువ De తగ్గి పోతుంది. అదొహటిన్నీ HBosey పోతేనే గాని 
దాని రసం నీకు బాగా బోధపడదు. అయినా స్పెషల్‌ కేసుగా నీకు ఉపదేశం చాస్తాను. 
నోటు బుక్కు తీసి రాయి. 
(గిరీశం చుట్ట కాలుస్తూ, మధ్య మధ్య చుట్ట చేత పట్టి, 
ఒక్కొక్క ముక్క చెప్పగా వెంకటేశం వ్రాసును.) 
THE WIDOW 
She leaves her bed at A.M. four, 
And sweeps the dust from off the floor, 
And heaps it all behind the door, 
The Widow! 


Of wond'rous size she makes the cake, 


7^* గురుజాడలు 246 కన్యాశుల్మము - మలికూర్తు 


And takes much pains to boil and bake, 
And eats it all without mistake, 
The Widow! 
Through fasts and feasts she keeps her health, 
And pie on pie, she stores by stealth, 
Till all the town talk of her wealth, 
The Widow! 
And now and then she takes a mate, 
And lets the hair grow on her pate, 
And cares a hang what people prate, 
The Widow! 
Ilove the widow - however she be, 
Married again - or single free, 
Bathing and praying, 
Or frisking and playing, 
A model of saintliness, 
Or model of comeliness, 
What were the earth, 
But for her birth? The Widow! 


యిది నేను రిఫార్మర్లో అచ్చు వేసేటప్పటికి టెన్నిసన్‌ చూసి గుండె కొట్టుకున్నాడు 
(చుట్ట తాగడం సమాప్తంచేశి) యింటికి పోదాం రా చాలా సేపైంది. 
(నాలుగడుగులు యిద్దరూ నడిచేసరికి అగ్నిహోత్రావుంధాన్లు కలియును.) 

అగ్ని : ఏవంండీ హనుమాన్లుగారూ-మీ పేరేవింటండీ! 

గిరీశం: గిరీశం అంటారండి. 

అగ్ని : అదుగో, గిరీశంగారూ రాత్రి మనవంనుకున్న ప్రకారం మన దావాలు గెలుస్తాయనే 
మీ అభిప్రాయవాం? 

గిరీశం: గెలవకపోతే నేను చెవి కదపాయించుకు వెళ్లిపోతాను. మీ వూహపోహలు సామాన్యవైం 
నవా? అందులో “యతో ధర్మస్తతో 220602” అన్నట్టు న్యాయం మీ పక్షం వుంది. 


7^* గురుజాడలు 247 కన్యాశుల్మము - మలికూర్తు 


అగ్ని 


గిరీశం: 


అగ్ని 


గిరీశం: 


అగ్ని 


గిరీశం: 


బుచ్చమ్మగారి కేసు విషయమై జబ్బల్పూర్‌ హైకోర్టు తీర్పొహటి మనకి మహాబలంగా 
వుంది. మా పెత్తండ్రిగారు యిలాంటి కేసే ఒహటి యీ మధ్య గెలిచారంది. 


: దీని కల్లా అసాధ్యం యీ కేసు కాకినాళ్లో తేవలసొచ్చింది. మా కరటక శాస్తుల్లుని 


పంపిస్తే యవడో చవల వకీల్ని కుదిరాడు. వాడెప్పుడూ డబ్బు తెమ్మని రాయడవేం 
కాని కేసు భోగట్టా యేవీంరాయడు. గడియ గడియ వెళదావంంటె దూరాభారం 
గదా? 

మీశలవైతే స్టీమరు మీద నేను వెళ్లి ఆ వ్యవహారవంంతా చక్క బెట్టుకు వస్తాను. 
మాపెత్తండ్రి గారు కాకినాడ కల్లా తెలివైన ప్లీడరు, ఆయన పట్టిన కేసు యన్నడూ 
పోయిందన్న మాట లేదండి. 


: మీరు వెళితే నేను వెళ్లినట్టే. యంత ఫీజయినా మీ పెత్తండ్రి గారికే వకాల్తీ యిద్దాం, 


యావంంటారు? 


మీ దగ్గిర ఫీజు పుచ్చుకోవడం కూడానాండి? ఖర్చులు మట్టుకు మీరు పెట్టుకుంటే, 
ఫీజఖ్మర్లేకుండానే పని చేయిస్తానండి. 


: మీరలా అంటారన్నే నెరుగుదును. గాని గెలిచింతరవాత మనకి తోచిన బహుమతీ 


యిద్దాం. 
యిచ్చినా సరె, యివ్వకపోయినా సరేనండి. 
(బుచ్చమ్మ ప్రవేశించును) 


బుచ్చమ్మ : నాన్నా అమ్మ స్తానానికి లెమ్మంచూంది. 


అగ్ని : 


అలాగే. (బుచ్చమ్మ వెళ్లిపోతుండగా గిరీశం కేగంట చూసును) 


భోజనం చేశిన తరవాత కాయితాలు మీ చేతికిస్తాను; అవన్నీ సావకాశంగా చూడండి. 
మా యింటి తూరుప్పారుగు రావాంవుధాన్లు మీద మందడి గోడ విషయమై మనం 
తెచ్చిన దావా, లంచం పుచ్చుకుని మునసబు అన్యాయంగా కొట్టేశాడు. జడ్జీ కోర్టులో 
అప్పీలు చేశాం; మా వకీలు అవతల పార్టీ దగ్గిర కతికి మన కేసు ధంసం చేశాడు. 
మీ వంటి వారు నాకు చెయ్యాసరా వుంటే రావాంవుధాన్లు పిలకూడదీసేదును; కానిండి 
గాని తూర్పు మందడిగోడ రావాంవుధాన్లిదయితే, పడవంటి మందడి గోడ మందవాల్నా 
లేదా? న్యాయం చెప్పండి. చూడండీ దానిమీద abe» కొంజాయెత్తాడో! క్రిమినల్నడి 
పించమని భుక్త సలహా చెప్పాడు. 
(బుచ్చమ్మ ప్రవేశించును) 


?^* గురుజాడలు 248 కన్యాశుల్మము - DSP 


బుచ్చ : 
అగ్ని 


గిరీశం: 


అగ్ని 
గిరీశం: 


అగ్ని 


మధు 


నాన్నా! అమ్మ స్తానం చెయ్యమంచూంది. 


: వెధవముండా సొద! పెద్ద మనుష్యుల్తో వ్యవహారం మాట్లాడుతూంటే రామాయణంలో 


పిడకల వేట్లాటలాగ అదే పిలవడవాం! 
తప్పకుండా క్రిమినెల్మేసు తావలిశిందే, |క్రిమినల్రొశిజ్యూర్‌ కోడు 171 శక్షన్‌ ప్రకారం 
amac? 172 దోశక్షన్‌ ప్రకారం amac? 


: రెండు శక్షన్లూ తాలేవేం? 


నేరంగల ప్రవేశం, ఆక్రమణ రెండు శక్షన్లూ కూడా ఉపచరిస్తాయి. సరే గదా కళ్లతో 
చూశాను గనక యీ గోడ మీదయినట్టు జల్లీల్తెగ బొడిచి సాక్ష్యం కూడా పలగ్గలను, 
యీ గోడ స్పష్టంగా మీదాన్లాగే కనపడుతూంది. 


: అందుకు సందేహం వుంందండీ, యేమరిచి యిన్నాళ్ళు వూరుకున్నాను. పెరటిగోడ 


కూడా చూతురుగాగ్రండి. అక్కా బత్తుడి ముక్కు HOH గెల్బుకున్నాను. కాని యీ 
దావాల కింద సిరిపురం భూవిం అమ్మెయ్యవలసి వొచ్చిందండి, రావాంవధథాన్లు కేసు 
కూడా గెలిస్తె, ఆ విచారం నాకు లేకపోవును. 


(అందరు నిషమింతురు.) 


కన్యాశుల్మము 
తృతీయాంకము 


౧వస్థలము. రామచంద్రపురం అగ్రహారంలో 
రామప్పంతులు యింట్లో సావిట్లో గది 
kkk 
(మధురవాణి ప్రవేశించును) 


: ఈ రామప్పంతులు కథ పైకి పటారం, లోపల లొటారంలా కనిపిస్తూంది. భూవుం 


లన్నీ తాకట్టుపడి వున్నాయిట; మరి రుణం కూడా పుట్టదట. వాళ్లకీ వీళ్లకీ జుట్లు 
ముడేసి జీవనం జేస్తూన్నాడు. యీ వూరు వేగం సవిరించి చెయ్‌చిక్కినంత సొమ్ము 
చిక్కించుకుని పెందరాళే మరో కొమ్మ పట్టుకోవాలి. (పాడును) 'తెలియక మోసపోతినే, 
తెలియకి (పాడుతుండగా రామప్పంతులు ప్రవేశించును) 


7^* గురుజాడలు 249 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


మధు 
రామ 


మధు 


రామ 


mots 


రామ 


మధు 


రామ 


మధు 


రామ 


మధు 


: యేవింటో ఆ మోసపోవడం? తరవాత ముక్కేవింటి, పాడూ. 
: తరవాత ముక్కకేవుంంది, మిమ్మల్ని నమ్మి మోసపోయినాను. 
: అదేం అలా అంటున్నావు? నిన్ను మోసపుచ్చ లేదే? నిర్ష్నయ ప్రకారం రెండొందలూ 


పట్టంలో యిచ్చాను. నెలజీతం నెలకు ముందే యిచ్చాను. యిహ మోస వేంవుంంది? 


: యేం చిత్రంగా మాట్లాడతారు పంతులు గారూ, నాకు డబ్బే ప్రధానవైంనట్టు మీ 


మనుసుకి పొడగడుతూంది కాబోలు, నాకు డబ్బు గడ్డిపరక. మీ భూవుంలు 
రుణాక్రాంత్యవెంనాయని అప్పట్లో నాకు తెలిశుంటే మీ దగ్గిర రెండొందలూ పుచ్చు 
కొందునా? మీరు ఖర్చు వెచ్చాలు తగ్గించుకుని సంసారం బాగు చేసుకోకపోతే నేను 
మాత్రం వొప్పేదాన్ని కాను. ఫలానా పంతులుగారు ఫలనా సాన్నుంచుకుని బాగు 
పద్దారం టేనే నాకు ప్రతిష్ట మా యింటి సాంప్రదాయం ఇది పంతులు గారూ; 
అంతేకాని లోకంలో సాన్లమచ్చని వూహించకండి. 


: భూవుంలు తణఖా అన్నమాట శుద్ధ అబద్ధం, యవరన్నారో గాని; నేను మహరాజులా 


వున్నాను. 


: నాకంటికి మహరాజులా కనపడబట్టే యిల్లూ వాకలీ వొదిలి మానం ప్రాణం మీ 


పాలు చేసి నమ్మి మీ వెంట వొచ్చాను. నన్ను మోసం మాత్రం చెయ్యకండీ; మిమ్మల్ని 
పాపం చుట్టుకుంటుంది. 


: నేను మోసం చేసే మనిషినేనా? 
: ఆలాగయితే లుబ్బావుధాన్లు గారికి పెళ్లెందుకు కుదిర్చారు? నాకు తెలియదనుకున్నారా 


యేవింటి? ఆ ముసలాడికి పెళ్లెందుకు? మీ S*53c యీ యెత్తంతాను. 


: ఆహా! హా! హా! ooo» అనుమానం! కొంచెం గెడ్డం నెరుస్తూంది, నన్ను కూడా 


ముసలాజ్ఞంటావా యేవింటి? 


: చెట్లకి చావ నలుపు, మనిషికి చావ తెలుపూ. అనగా చీకట్లో నక్షత్రాల్లాగ, అక్కడక్కడ 


తెల్లవెంట్రుక తగిల్తేనే చమక్‌. 


స్వారస్యం మాచమత్మారంగా తీశావ్‌! యేదీ ముద్దు (రామప్పంతులు మధురవాణిని 


ముద్దు బెట్టుకో బోవును.) 


: (చేతులతో vå ముఖము ఓరజేసుకొని) వేళాపాళా లేదా? లుబ్బావుధాన్లు పెళ్ళి 


తప్పించేస్తే గాని నేను ముద్దు బెట్టుకోనివ్వను. 
== Q e 


7^* గురుజాడలు 250 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 
మధు 
రామ 


మధు 
రామ 
మధు 
రామ 


మధు 


రామ 


మధు 
రామ 


: అంతా సిద్ధవైంం తరవాత, నాశక్యమా ఆపడానికి? (బలాత్మారంగా ముద్దు బెట్టుకొనును.) 
: సత్తువుందనా మోటతనం? 
Dg సత్తువిప్పుదేం జూశావ్‌, చిన్నతనంలో ధ్వజస్తంభం దండతో కొడితే గణగణమని 


గంటలన్నీ ఒక గడియ వాగేవి. నాడు జబ్బు చేసిం దగ్గిర్నుంచీ డీలా అయి పోయినాను. 


:యిదా డీలా? నా చేయి చూడండీ obe» కందిపోయిందో. అన్నా మోటతనం! 

: చౌప చిరిగినా చేదరంతని, నీ ప్రాణానికి యిప్పటి సత్తువే ఉడ్లోలం లా కనపడుతూంది. 
:యీ పెళ్ళి మాన్చించకపోతే నేను మీతో మాట్లాడను. 

: వెట్టి కుదిరింది, రోకలి తలకి చుట్టమన్నాట్ట! రెండేళ్ళాయి ఆ ముసలి గాడిదకొడుకు 


మీద నా లౌక్య ప్రజ్ఞంతా వినియోగపర్చి పెళ్లి సిద్దం చేసి యిప్పుడెలా తప్పించడం? 
క్ష D~e 


యేం లౌక్యం చేశారు? 
: అలా అడుగు. నా బుద్ధి సత్తువ కూడా నీకు తెలుస్తుంది. లుబ్బావుధాన్లు పరమలోభి, 


వాడి గుణం యిలా వుండబోతుందని పోల్పారేమో అన్నట్టు చిన్నతనంలో వాడికి 
పేరు పెట్టారు. పెళ్లాడితే వొల్లమాల్ని ధనంవొస్తుందని ఆశ పెట్టించాను. 


: Ber Sad మహా చిత్రం? పెళ్లెతే ధనం ఖర్చౌతుంది గాని, రావడవెంలాగ. 
క లౌక్యవంంటే మరేవింటనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చెయ్య 


డవేం కదూ? మన సిద్ధాంతిని దువ్వేటప్పటికి వాడేంజేశాడనుకున్నావు? లుబ్బావుధాన్లు 
జాతకం యగాదిగా చూసి, soo? వివాహయోగం వుంందన్నాడు, ఆ వివాహం 
వల్ల ధనయోగ వుంందన్నాడు. దాంతో ముసలాడికి డబ్బొస్తుందన్న ఆశ ముందుకీ, 
డబ్బు ఖర్చౌతుందన్న భయం వెనక్కీ లాగడం ఆరంభించింది. యింతట్లో పండాగారిక్కడి 
కొచ్చారు. ఆయన్ని కూడా తయారు చేశాను. లుబ్బావుధాన్లు అనుమానం తీర్చుకుందావం 
ని ఆయనికి జాతకం చూపించే సరికి పండాగారు యేమన్నారూ? “వివాహ 
ధనయోగాలు జవింలిగా వున్నాయి, అయితే మీరు పెద్దవాళ్లు, యిప్పుడు మీకు పిల్ల 
నెవరిస్తారు, DZ అవుతుంది? యిలాంటి జరగడానికి వీల్లేని మహాయోగాలు 
జాతకాల్లో పట్టినప్పుడు, గొప్ప మేలుకు బదులుగా గొప్ప కీడు సంభవిస్తుంది. అనగా 
మీకు మార్మవోం ధననష్టవోం సంభవిస్తుంది. (గహశాంతి చేసి బ్రాహ్మణ భోజనం 
బాహుళ్యంగా చెయ్యండి. Sos జబ్బోగిబ్బో చేసి అంతటితో అరిష్టం పోతుంది. 
మంచి రోజు చూసి సూర్యనమస్మారాలు ఆరంభించండి” అని చెప్పేసరికి అవుం 
ధాన్లు గుండ రెండు SHB వివాహ ప్రయత్నం ఆరంభించాడు. యిదీ కథ. 


Âs, గురుజాడలు 251 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు 
రామ 


మధు 
రామ 


మధు 
రామ 
మధు 
రామ 
మధు 
రామ 


మధు 
రామ 


మధు 


: యేమి కల్పన! 
: యింకా వుంది; యిహను కృష్ణా రాయపురంలో అగ్నిహోత్రావుంధాన్లు కూతురు జాతక 


వెంలావుందట? చప్పడానికి అలవి లేదు. అది కాలు పెట్టిన యిల్లు పది యిళ్లౌతుందట. 
అది పట్టిందల్లా బంగారవౌంతుందట! 


: నిజవేంనా లేక అదీ మీ బనాయింపేనా? 


: అది మట్టుకు నా బనాయింపు కాదు, అగ్నిహోత్రావుంధాన్లే జాతకం అలా బనాయిం 


చాడు. మా బ్రాహ్మల్లో యిది పరిపాటే, పెళ్లిళ్లలో పంపించేది ఒహ జాతకవూం నిజం 
వుండదు. 


: యేమ్మోసం! 

! లౌక్యం, లౌక్యవంను. 

: రెండింటికీ యేవింటో భేదం. 

: నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవూంను. 

: తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం అనరాదా? అబద్దానికి అర్థవేంవింటి? 

: యావంన్నావూ? అబద్ధవంనా? ఉద్యోగధర్మం లౌక్యవృత్తీ అని, అదివక వృత్తి భగవం 


తుడు కల్పించాడు. ఆ లౌక్య వృత్తి యెటువంటిదీ? నిజాన్ని పోలిన అబద్ధవాండి 
ద్రవ్యాకర్షణ చేసేది. ox» ధర్మసూక్ష్మాలు నీకెలా తెలుస్తాయి. 


: నాకెలా తెలుస్తాయి. నిజవేంగాని, ద్రవ్యాకర్షణ యలాగ యీ పెళ్లి వల్ల? 
: (తనలో) క్రాసెగ్టామినేషను చేస్తూందోయి దీంతస్సా గొయ్యా (పైకి) నీకు మేజువాణి 


నిర్నయించుకున్నాను కానూ, నీకు పదిరూపాయల సొమ్ము దొరకడం ద్రవ్యాకర్షణ 


కాదా? 


: యేంచిత్రవైంన మనుష్యులు పంతులుగారూ! (తమలపాకు చుట్టతో కొట్టి) నేను 


రాబోతానని రెందేళ్ల కిందట కలగని, యీ కాబోయే మేజువాణీ బుద్ధిలో వుంచుకుని 
యీ పెళ్లి కావడానికి విశ్వప్రయత్నం చేశారూ! ద్రవ్యాకర్షణ యలాగో నాకు బోధపడ్డది. 
పెళ్లి కూతుర్ని యిలాకాచేసుకుని, దాం ద్వారా ముసలాడి మూటా ముళ్లాలాగేస్తారు. 
యంత సత్యకాలపదాన్నయినా ఆ మాత్రం ఊహించుకోగల్ను. లేకపోతే నేయంత 
బతిమాలుకున్నా యీ పెళ్లి తప్పించకపోవడవేంవిం? మీ బుద్ధికి అసాధ్యం వుందంటే 
నమ్ముతానా? 


?^* గురుజాడలు 252 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


మధు 
రామ 
మధు 
రామ 
మధు 
రామ 
మధు 
రామ 


రామ 


: es మాట్నిజవేం గాని, అన్ని పనులూ దద్రవ్యాకర్షణ కోసవేం చాస్తాననుకున్నావా యేవిం 


టి. e ముసలాణ్ణి కాపాడదావంనే యీ పెళ్లి తలపెట్టాను. 


: “చిత్రం చిత్రం మహాచిత్రం” అని కథుంది, అలా వున్నాయి మీ చర్యలు! 

: ఆ కథేదో చెబుదూ, నాక్కథలంటే మా సరదా. 

: పొగటిపూట కథలేవింటి, ముందు యీ చిత్ర కథేవింటో శలవియ్యండి. 

: అది చెప్పేది కాదు, చెప్పను. 

: చప్పకపోతే వొప్పను. 

: ఒప్పకేం జేస్తావు? 

: యేం జేస్తానా? ox» జడతో కొడతాను. శాస్త్రంలో కాముకులకు చెప్పిన ఆయుధవింది. 
: నేం దెబ్బలికి మనిషిని కాను. శాస్త్రం Ao వొక పక్కనుంచి మోటసరసం మాను. 


చెప్పమంటే చెబుతాను గాని అలాంటి కబుర్లు నువ్వు వినకూడదు. మరేం లేదు. 
లుబ్బావుంధాన్లు వెధవకూతురు, మీనాక్షి ప్రవర్తన మంచిది కాదు. నాల్రోజుల కొహమారు 
అది పీకలమీదికి తెస్తూంటుంది. పోలీసువాళ్లు బెదిరించి పది డబ్బుల సొమ్ము 
లాగేస్తూంటారు. డబ్బు ఖర్చంటే ముసలాడికి, ప్రాణపోకట, సంసారం కూడా మీనాక్షి 
దూబర చేస్తుందంటాడు. పెళ్లయితె దాని ఆట కడుతుంది. 


: మీనాక్షి ప్రవర్తన బాగుంది కాదంటూ మీరే చెప్పాలీ? మీరు కంటపడ్డ తరవాత యే 


ఆడదాని (ప్రవర్తన తిన్నగా వుంటుంది? 


: అదుగో చూశావా? అలా అంటావనే కదూ చప్పనన్నాను. 

: యీ చిక్కులు నాకేం తెలియవు. పెళ్లి మానిపించెయ్యండి. 

:యీ పెళ్లిలో నీ మేజువాణీ పెట్టి పదిరాళ్లిప్పిస్తాను. మాటాడకూరుకో. 

: (ముక్కు మీద వేలుంచుకొని) లుబ్బావుధాన్లు యదట నేను మేజువాణీ ఆం! 
: పేరు వాడు గాని, సభలో పెద్దన్నేనే కదూ? 


(హేడ్‌ కనిస్టేబ్‌ చుట్ట కాలుస్తూ ప్రవేశించి కుర్చి మీద కూర్చొనును.) 


: రామంప్పంతులూ! యినస్పెక్టరికే టోపీ వేశావటే? 

: (హెడ్‌ కనిస్టేబు చెవిలో) గారూ గారూ అనవయ్యా. 
: యెప్పుడూలేంది గారేవింటి, గీరేవింటి, చింతగారు? 
: ఆడవాళ్ళున్న చోటికి తోసుకు రావడవేంనా, అన్నా! 


7^* గురుజాడలు 253 కన్మాశుల్కము - మలికూర్తు 


రామ 


: ఆడవాళ్లంటున్నావు, నువ్వు కూడా అందులోనే జమాయేవింటి? అహ! హ! 
: హాస్యానికి వేళాపాళా వుండాలి. 
నేను హాస్యం కోసం రాలేదు; యిన స్పెక్టరు పేరు చెప్పి రావింనాయడిదగ్గిర పాతిక 


రూపాయ ల్లాగావట, యిలా యందరి దగ్గర లాగాడో రామంప్పంతుల్ని నిల్చున్న 
పాట్లాన్ని పిలకట్టుకు యీడ్చుకురా అని నాతో ఖచ్చితంగా చెప్పి యిన స్పెక్టరు పాలెం 
వెళ్లిపోయినాడు. 


: చిన్నప్పుడు వొక్క oj చదువుకున్నాం యినస్పెక్టరూ నేనూను. అంచాత అతని 


పిలక నేనూ నా పిలక అతనూ లాగినా ఫర్వాలేదు. రావింనాయడి మాట మాత్రం 
శుద్ధాబద్ధం. మీరు ముందు పదండి, Meo కట్టించుకుని స్టేషను దగ్గిర కలుస్తాను. 


: నేనెలా వొస్తాను నీతోటి; నాకు వొల్లమాల్న పనుంది, ఒక కనిష్టీబుని నీతో పంపిస్తాను 
: (డ్‌ చెవులో) నా యింట్లో మాత్రం నకార ప్రయోగం చెయ్యకు, నీ పుణ్యవుంం 


టుంది. 


: అదా నీ ఘోష! అలాక్కానియి. (నిష్మమించును) 
: (తనలో) అదుగో మళ్లీ ఏకవచనవేం కూస్తాడు! (పైకి) యవడ్రా అక్కడ. 
: (ప్రవేశించి) సిత్తం బాబు. 
: Meo కట్టమను. 
అ eo 
: NGO బాబు. (నిష్కమించును) 
: చూశావూ మధురవాణీ, నేన్నిలబడ్డ చోట రూపాయలు గలగ(లాలాయి, యీ 


యిన స్పెక్టరుగాడికి యీ తాలూకాకి వొచ్చింతరవాత అయిదారువేలు యిప్పించాను. 
వీధి తలుపు వేసుకొని సంగీత సాధకం చేసుకో, విద్యవంటి వస్తువు లేదు. (గుమ్మం 
దాటి నాలుగడుగులు వెళ్లి తిరిగి వచ్చి) అప్పుదే వీణ తీశావు? యీ వూళ్ళో మా 
దుర్మార్గులున్నారు; నా స్నేహితులవంనీ, బంధువులవంనీ పేరు పెట్టుకొస్తారు, రానీకుమా 
(తలుపు పైనించి వేసి) గడియ వేసుకో (నిషప్ర్రమించును) 


7^* గురుజాడలు 254 కన్యాశుల్మము - మలికూర్తు 


౨వ స్థలము. రామప్పంతులు యింట్లో పడక గది 


(మధురవాణి Bark మీద కూచుని వీణ వాయించుచుండును. వాయిద్యం ముగించి.) 


మధు 


కరట 


మధు; 
: (తనలో) ox» కంఠం విన్నట్టుంది (పైకి) నాస్తం కట్టడానికే వొచ్చాం. 


కరట 
మధు 
కరట 


సుధు 
కరట 


మధు 


కరట 
మధు 
కరట 
మధు 
కరట 
మధు 


: విద్యవంటి వస్తువ లేదు, నిజమే - ఒక్కటి తప్ప - అదేవిటి? విత్తం. డబ్బు తాని 


విద్య దారిద్ర హేతువ. యీ వూళ్ళో నారదుడు వొచ్చి పాడితే నాలుగు దమ్మిడీలివ్వరు. 
గనక యీ వీణ యిటుపెడదాం. హెడ్డు కనిష్టేబు Dg చేసి వెళ్ళాడు. అతడు యిచ్చేదీ 
చచ్చేదీ లేదు గాని, జట్టీలేవైంనా వొస్తే ఓ వొడ్డుకాస్తాడు. 
(వీధి తలుపు తట్టబడును.) 
వొచ్చాడు కాబోలు. (తలుపు దగ్గిరకి వచ్చి) యవరు మీరు? బంధువులా? 
(తలుపవతల కరటకశాస్తుల్లు, కన్య వాషంతో శిష్యుడున్నూ.) 


: ఆపదకడ్డం పడ్డ వారే బంధువులు. మేమ్మీకు బంధువులం కావు గాని, మీరు మాకు 


బంధువులు కాగలు. 


నాస్తులా? 


: దేంతో కడతారు? 
: (తనలో) యీ వేశ్య మధురవాణి కాదు గద? కంఠాన్ని పోలిన కంఠం ఉండకూడదా? 


(పైకి) నాస్తం కట్టడానికల్లా వున్నది ఒక్కటే గదా టంకం? 


: యేవింటో ఆ టంకం? 
: బంగారం! 


: మా పంతులుగారికి మీరు నాస్తులూ, బంధువులూ కూడా కాకపోతే తలుపు 


తియ్యొచ్చును. (తలుపు తియ్యును.) 


: (తనలో) అరే! మధురవాణే! 

: (ముక్కు మీద వేలుంచుకొని) చిత్రం! 

: యేమిటి చిత్రం? 

: యీ వేషం! 

: ఉదరనిమిత్తం బహుకృతవేషం; యిది దేవుండిచ్చిన వేషవేంను. 
: నాదగ్గిరేనా Zoo? యీ పిల్లెవరో? 


Âs, గురుజాడలు 255 కన్యాశుల్మము - మలికూర్తు 


కరట 
మధు 
కరట 
మధు 
కరట 


మధు 


కరట 


మధు 


కరట 


మధు 
కరట 


: నా కొమార్త. 

: నాటకవంల్లా చెడి పొగటి వేషాల్లో దిగిందా? పెట్టి పుట్టారుగదా యేల యీ అవస్థ? 

: నీ దయవల్ల దేవుడిచ్చిన స్థితికేం లోపం రాలేదు. నిన్ను చూదావంని వొచ్చాను. 

: యిన్నాళ్లకైనా ox» దీనురాలు మీకు జ్ఞాపకం రావడం అదెంత గాదు? 

: నీలాంటి మనిషి మళ్లీ వుందా? నిన్ను చూడ్డం బ్రహ్మానందం కాదా? నీ దగ్గిరికి 
రావడం DSP యిన్నాళ్ళూ రాలేదనుకున్నావు? డిప్టీ కలక్టరుగారి కుమార్రత్నం గారు 
నిన్ను చేపట్టారని తండ్రికి తెలిసింతరవాత, నేను గానీ నీ యింటికి వొస్తే పీక 
ఉత్తరించేస్తాడేమో అనే భయం చాత కొంచం యడబెట్టి యితడికి యెప్పుడు బదిలీ 
అవుతుంది, మా మధురవాణ్ణి యెప్పుడు చూస్తాను అని దేవుణ్ణి సదా ప్రార్థిస్తూ వుంటిని, 
నువ్విక్కడెన్నాళ్లాయి వున్నావు? 

: డిప్టీ కలక్టరు గారి కుమాగ్రత్నం MO), తండ్రి, చదువు పేరు పెట్టి చన్నపట్టం తగిలిన 
రెండు నెల్లదాకా ఆయన నాస్తుడు గిరీశం గారి ద్వారా డబ్బు పంపించాడు. ఆ 
తరవాత మొన్నటి దాకా గిరీశం గారు నన్ను వుంచారు గాని, డబ్బుకి యటాముటీగా 
వుండేది. నా యింటికి వొచ్చిన వాడల్లా తన కొడుక్కి దోస్తీ అయివుంటాడని డిప్టీ 
కలక్టరు అనుమానిస్తాడేమో అని పేరుగల వాడెవడూ నా యింటికి రావడం మానేశాడు. 
సంజీవరావుగారి అల్లరి కొంచెం మరుపొచ్చిందాకా పైనుందావంని యీ వూరొచ్చాను. 

: (ముక్కుమీద వేలుంచుకొని) గిరీశం నిన్నుంచుకున్నాడా? మా మేనల్లుడికి చదువు 
చెప్పడానిక్కుదురుకుని మావాళ్లింట్లో చేరాడు. వాడికి పెందరాళే ఉద్వాసన చప్పాలి. 

: (ముక్కుమీద వేలుంచుకొని) నా దగ్గిరకు వచ్చినవాడల్లా చెడిపోయినాడో? నా దగ్గిరకు 
మీరు రాకుండా అవరోధం కలిగిందని యిప్పుడే GH కలక్టరుగార్ని BFS, ఆయన 
కంటె మీ న్యాయం యేంబాగావుంది? నా దగ్గిరకు వచ్చినందుకు, మీ భార్యాగారు 
ముందు మిమ్మల్ని మెడబట్టుకొని యింట్లోంచి తరవ్వంలిసింది. తనకిరొట్టా, ఒహడికి 
ముక్కానా? 

: క్రియలలో అంతవరకూ జరక్కపోయినా మాటల్లో అమర్యాద అమేషా నాకు జరుగుతూనే 
వున్నది. 

: (చిరునవ్వుతో) యీ యిల్లాలు మా పంతులు కంటబడితే యీవిడ గుట్టు బట్టబయలౌతుంది. 

: యిల్లాలనేస్తున్నావేంం అప్పుడేను? కన్నెపిల్ల; దీన్ని పెండ్లి చెయ్యడానికే, నీ దగ్గిరికి 
తీసుకొచ్చాను. 


P°S, గురుజాడలు 256 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు 
కరట 


మధు 


శిష్యు 
మధు 


శిష్యు 
మధు 


కరట 
మధు 


కరట : 


మధు 
కరట 


మధు 


: మా పంతులుకేనా పెళ్లి? 
: “ఏకా నారీ సుందరీ వా దరీవా” అన్నాడు. త్రిలోక సుందరివి నువ్వు దొరికిం తరవాత 


నీ పంతులు గారికి యింకా పెళ్లెందుకు? 


: ఐతే మరెవరికి పెళ్లి Bayo? నాకాయేవింటి? అలాగైతే, సైయేం! మొగవేషం వేసుకొని, 
పెళ్లి పీటల మీద కూర్చుంటాను. యిలాంటి పెళ్లాం దొరకడవెంలాగ? జగత్ర్రసిద్ధులైన 
కరటకశాస్తుల్లు గారి అల్లుణ్ణి కావడం యెలాగ? దివ్యసుందర విగ్రహవంని పొగడగానే 
నా బుజాలు పొంగుతాయనుకున్నారు కాబోలు? యీ పిల్ల దగ్గిర నా బోట్లు దివింటీ 
ముందర దీపాలు. ఆడది మెచ్చిందే అందం! మొగాడి కన్ను మసక. మీకేం తెలుసును? 
మరి నా పెళ్లాన్ని నాకిచ్చేసి మీ తోవని మీరు వెళ్లండి (శిష్యుడి చెయి పట్టి లాగును.) 

: చూశావురా నాన్నా యలా పట్టుకుందో? 

: (ఆచుకోలేకుండా నవ్వుతూ) శాబాషు! యిదేనా పెద్దమనిషి తరహా! యిరుగు పొరుగమ్మ 
లేవంంటారో మొగుడు పిలిస్తే వెళ్లకుంటేను? 

: కొడుతుంది కాబో(లా నాన్నా యింటి కెళ్ళిపోదాం, రా! 


: యేం నంగనాచివే? తరవాత పెళ్లి చేసుకుంటాను. అందాకా ముద్దియ్యి (ముద్దెట్టు 
కొనును) 

: నేరని పిల్లని చడగొడుతున్నావు. 

: నాలాంటి వాళ్లకి నూరు మందికి నేర్చి చెడగొట్టగలడు. యవరి శిష్యుడు? యీ కన్న 
పిల్ల నోరు కొంచం చుట్ట వాసన కొడుతూంది! 
అంచాతే కాబోలు డబ్బీలో చుట్టలు తరుచు మాయవౌంతూంటాయి. మధురవాణి! 
దేవుంణ్లాకు నిన్ను చూపించాడు. పంతుల్లేని సమయం కనిపెట్టి వొచ్చాను; మళ్లీ 
అతడొచ్చే లోగా నా మాటలు నాలుగూ విని మాకు వొచ్చిన చిక్కు తప్పించు. 

: మీకొచ్చిన చిక్కేవింటి? నేం చెయలిగిన సహాయ వేంవింటి? 

: చిక్కన్నా చిక్కు కాదు. విను, యీ యీళ్ళో గిరీశం పెత్తల్లి కొడుకు లుబ్బావుధాన్లని ఓ 
ముసలాడున్నాడు; వాడికి మా మేనగోడల్నివ్వడానికి మా బావ నిశ్చయించాడు. యీ 
సంబంధం చేస్తే నాచెల్లెలు నూతులో పడతానని వొట్టేసుకుంది, యేం వుపాయం చాస్తావో, 
దాని ప్రాణం కాపాడాలి. 

: యీ పిల్లని అంతకి తక్కువ సొమ్ముకి అమ్మితే, లుబ్ధావధాన్లు చంకలు గుద్దుకుని 
చేసుకుంటాడు. అతని దాకా యెందుకు నేనే కొనుక్కుంటాను. 


?^* గురుజాడలు 257 కన్యాశుల్మము - మలికూర్తు 


కరట 
మధు 
కరట 
మధు 


కరట 
పుధు 


కరట 


మధు 
కరట 


మధు 


కరట 
మధు 


కరట 
మధు 


: చూపితే అందుకు పోయేదానికి నీకు మిక్కిలి చెప్పాలా యేవింటి? 

: యిదివరకి నిర్ణయవైంన సమ్మంధం యేమ్మిష పెట్టి తప్పించడం? 

నీ బుద్ధికసాధ్యం వుందా? డబ్బుకసాధ్యం cour? 

: బుద్ధికి అంతా అసాధ్యవేం కాని, డబ్బుకి obtu» అసాధ్యం లేదు, యీ పెళ్లిలో మా 


పంతులుకో పది రాళ్ళు దొరుకుతాయనుకుంటున్నాడే? 


:నా సంబంధం చేసుకుంటే నేను యిరవై రాపాషాణాలు యిస్తాను. 
: సరే. గాని నాటకంలో యంతహాస్యవైంనా చెల్లుతుంది. నటనలోకి హాస్యం తెస్తే 


యేవిం మూడుతుందో ఆలోచించారా? 


: మధ్య నీకొచ్చిన ఫర్వాయేవింటి? నాకొచ్చిన ఫర్వాయేవింటి? యా కత్తెరమీసం, కత్తెర 


గెడ్డం కడిగేసుకొని నా తోవని నే వెళతాను. యీ కోక నీ దగ్గిర పారేసి మా శిష్యుడు 
వెళతాడు. ఆ తరవాత యిదేవింటమ్మా యీ చిత్రవంని నువ్వూ నలుగురమ్మలక్కలతో 
పాటు ఆశ్చర్యపడుదువు గాని. మీ పంతులుతో సిఫార్సు చేసి యీ మంత్రం obe» 
సాగిస్తావో గట్టి ఆలోచన చెయ్యి. 


: మా పంతులు వక్కడివల్లా యీ పని కానేరదు. 
: మరియింకా యవరి కాళ్ళు పట్టుకోవాలో చెప్పు? 
: మా పంతులుతో మాట్లాడ్డం ఐన తరవాత అవుధాన్లు కూతురు మా నాస్తం మీనాక్షిని 


తండ్రికి తెలియకుండా చూసి, ఓ రెండు పెద్ద కాసులు యిస్తానని చెప్పండి. ఆ HA 
సిద్ధాంతిని చూసి అతనికీ అలాగే ఆశ పెట్టండి. యీ పనికి సిద్దాంతే కీలకం. నేను 
తెర వెనక నుంచి సమయోచితంగా హంగు చాస్తాను. 


:8 మాట వేరే నే చెప్పాలా? నిన్ను సంతోష పెట్టడం నాకు విధి. 
: ఆ మాట మీరు శలవివ్వడం నాకు విచారంగా వుంది. వృత్తి చేత వేస్యని గనక చెయ్య 


వలసిన చోట్ల ద్రవ్యాకర్షణ చేస్తాను గాని, మధురవాణికి దయా దాక్షిణ్యాలు సున్న 
అని తలచారా? మీతోడబుట్టుకి ప్రమాదం వొచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా? 
యటుంచి యెటొచ్చినా కాపాడతాడు, wey కనిష్టేబుకు మాత్రం కొంతం నిజం 
చెబుదాం. అతగాడు యిప్పుడే వస్తాడు, మాట్లాడతాను, మీరు యిక్కడ కూచోండి. 


] స్వాధీనుడేనా? కొంపముంచడు గద? 
: గులాం. (నిషమించును.) 


?^* గురుజాడలు 258 కన్యాశుల్మము - మలికూర్తు 


కరట : 


కూచుందాం రా. 


శిష్యుడు : నా పేరేవింటండోయి? 


కరట 


శిష్యు 
కరట 


రామ 
కరట 


రామ 
కరట 


: కొంప ముంచుతావు కాబోలు! సుబ్బి! సుబ్బి! మధురవాణి చూడగానే మతిపోయిందా 


యొవింటి? 


: దాని నవ్వు పట్టుబడాలని నిదానిస్తున్నాను. 
: సబ్బు అన్నమాట జ్ఞాపకం వుంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం వుంటుంది. 


(రామప్పంతులు గుజ్జం దూరాన్నదిగి నడిచివచ్చి) 


: (కరటక SHE మెల్లిగా) లోపలికెవరైనా వెళ్లారా? 
: (గట్టిగా) యవరో యిద్దరు ముగ్గురొచ్చారు గాని మీ యిల్లాలుగారొచ్చి పైకి పొమ్మని 


గెంటేశారు. 


: మీరెవరు? యెందుకొచ్చారు? 
: మాది కృష్ణాతీరం. నా పేరు గుంటూరు శాస్తుల్లంటారు. తమ దగ్గిర రాచకార్య 


వుండి వొచ్చానండి. 


వీధిలోనుంచి జవాను - “యినస్పెకటరుగారు నే వొచ్చిందాకా మట్టిచెట్టుకింద గుజ్లాన్ని 
అ eo అ 


రామ 


రామ 


మధు 


రామ 


మధు 
రామ 


నిలబెట్టుంచుతావంన్నారు. రూపాయలు వేగం యివ్వండి” 
(మధురవాణి ప్రవేశించును.) 


: యవరు వొచ్చారట? 
మధు : 


జవాను: 


యవరొస్తారు? మీ నాస్తులట | SATH. 
రూపాయలండోయి. 


: (మధురవాణితో) యేదీ మొన్న నీకిచ్చిన రూపాయలు? సాయింత్రం మళ్ళీ 


ఫిరాయిస్తాను. యీ సైతాను ప్రాణం తింటున్నాడు. 


: మీరిచ్చిన రూపాయలు పట్టంతోలేశాను. నేను డబ్బిక్కడ దాచుకుంటే మా Seti 


కాలక్షేపం చెయ్యడవెంలాగ? 


వొట్ట ama! 
: (తాళముల గుత్తి మొలలో నుంచి తీసి రామప్పంతులు మీద విసిరి) చూసుకోండి. 
: (బుజం తడువుంకుంటూ) దురహంకారం కూడదు! విసిరికొడితే దెబ్బతగల్దనుకున్నావా 


యేవింటి? 


?^* గురుజాడలు 259 కన్యాశుల్మము - DSP 


మధు 


జవాను: 


మధు 
రామ 
కరట 
రామ 
కరట 
రామ 
కరట 
రామ 


S 


కరట 


రామ 


రామ 
కరట 


రామ 


: దుష్టు మాటలనగా తగిల్తే తప్పా? 


యేవంయ్యోయి. పోయి, రూపాయి లిచ్చావు కావని యిన స్పెక్టరు గారితో చెబుదునా? 


: (మెడలో నానుతీసి) యిది తాకట్టు వుంచి కావలసిన సొమ్ము తెచ్చుకొండి. 

: (తనలో) ఆహా ! యేమి యోగ్యమైన మనిషి! లేనిపోని అనుమానాలు పడకూడదు! 
: పంతులుగారూ యెన్ని రూపాయలు కావాలండి? 

: పాతిక, 

DS దాఖల్చేస్తాను (జవానుకు యిచ్చును) 

: ధన జాతకానికి డబ్బలా వొస్తూ వుంటుంది. యేవింటి మీ రాచకార్యం? 

: యిది నా పిల్లండి. దీనికి వివాహం చేయించి ఆ సుకృతం తమరు కట్టుకోవాలి. 

: వివాహం చేయించడానికి నేను వైదీకిని కాను. నాకు మంత్రాలు రావే? (చుట్ట, 


జేబులోంచి తీసి కొనకొరికి) యేవంంటావు మధురవాణీ? అగ్గిపుల్ల. 


: (అగ్గిపుల్ల అందిస్తూ పంతులు నుంచి శిష్యుడి వేపూ, శిష్యుడి నుంచి పంతులు వేపూ 


కోపముతో చూసును.) 


: మంత్రవంన్నప్పుడు వైదీకపవాడిదేం మంత్రవంండి? ox» రోజుల్లో వైదీక మృ్మంత్రాల 


మహిమ పోయిందండి. మంత్రవంంటే నియ్యోగ ప్రభువుదే మంత్రం! తమవంటి 
ప్రయోజకులకు మంత్రం మాటాడుతుందండి. 


: మధురం! యేవంంటావు? యీ పిల్ల న్నే పెళ్ళీ చేసుకుందునా? 
మధు : 


(రామప్పంతులు వేపూ, శిష్యుడి వేపూ చురచుర చూసి నిష్మమించును.) 


: సొగసుకత్తెలకి అలక కూడా అదో సృంగారం సుమండీ, శాస్తుల్లు గారూ 
: వైదీకపాళ్లం మాకా శృంగారాలు యలా అనుభవవౌంతాయండి? మాయిల్లాళ్ళక్మోపం 


వొస్తే చీపురు గట్టలు యెగురుతాయండి. సరసంవన్నది పుస్తకాల్లో చదవడవేం గాని మాకు 
అనుభవవేద్యం కాదండి. శ్రీకృష్ణమూర్తివారు రాధికతో శలవిస్తున్నారు, ఓ రాధికా నీకోపం 
తీర్చుకోవాలన్నష్నాయనా “nga భుజ బంధనం రచయరద ఖండనం, యేనవాభవతి 
సుఖజాలం” అనగా యేవంంచున్నాడంటే కవీశ్వరుడు, చేతులోటి ఉక్కిరి బిక్కిరి 
అయ్యేటట్టుగా కాగలించుకో, మరిన్నీ పెదివంలు రక్తాలొచ్చేట్టు కొరికెయ్యి, అంఛున్నాడు. 


: (మధురవాణి వెళ్లిన గుమ్మము వేపు చూసి) ఉప్పులేకనే ముప్పందుం, మధురవాణికి 


మాత్రం యీ వెట్టి మొట్టి కవిత్వాలు చెప్పకండి. నాలాంటి మృదువర్లు మోట సరసం సహించరు. 


?^* గురుజాడలు 260 కన్యాశుల్మము - మలికూర్తు 


కరట 


రామ 
కరట 


రామ 


కరట 


రామ 


కరట 


రామ 
కరట 


:ఆమెమీ భార్యా కారండీ? సంసారికన్నా మర్యాదగా వుంది యీ వేశ్య! మీది యేవం 


దృష్టం! 


: యెంపిక, యెంపికలో వుందండి. మీ రాచకార్యం చెప్పారు కారు. 
: లుబ్బావుధాన్లు గారికీ SHE చాలా స్నేహవంని విన్నాను. ఆయన తమమాట 


అడుగుదాటరట? 


: ఆ గాడిద కొడుక్కి ఒకరితో స్నేహం యేమిటండీ? వాడి ప్రాణానికీ డబ్బుకీ లంక. 


డబ్బుకీ వాడికే స్నేహం గాని మరి యవరితోనూ స్నేహం లేదు. అయితే వాడికి 
వ్యవహార జ్ఞానం లాక పోవడం చాతా, కోర్టటే భయంచాతా నా సలహాలాక బతకలేడు. 
వాడే అన్నమాటేవింటి, యీ తాలూకాలో సివిలు మేజగ్టేట్లు యెొక్కండొచ్చినా 
రామప్పంతులు పప్పులేని పులగం వుండదు. 


:ఆ మాట వినే తాము నియ్యోగ ప్రభువులు, మంత్రబలం చాత చక్రం అద్దేస్తారని 


SHO) వెతుక్కొచ్చాను. మా పింతల్లి కొడుకు Achy బియ్యల్‌ పాసయినాడండి. డిప్టీ 
కలెక్టరీ చేస్తున్నాడు. బంధువులకి అతని వల్ల గడ్డిపరకంత సాయం లేదు గదా? మీది 
మిక్కిలి కూరానారా యవళ్లయినా గృహస్థులు గృహస్టు మర్యాదకి పంపించి, తల్లయినా, 
పెళ్ళాం అయినా అవి పుచ్చుకుంటే, తిరగగొట్టిందాకా అభోజనం కూచుంటాడు! 
పెట్టడానికీ పుచ్చుకోవడానికీ నియ్యోగ ప్రభువులు, తమకి చెల్లింది కాని, మా వాళ్ల 
ఉద్యోగాలు మంటి గడ్డ ఉద్యోగాలండి. “ఇయ్యా ఇప్పించంగల అయ్యలకే గాని 
మీసమన్యులకేలా రొయ్యకి లేవా బారెడు” అని కవీశ్వరుడన్నాడు. 


: యీ యింగిలీషు చదువులు లావైన కొద్దీ వైదీకులే అన్న మాటేవింటి అడ్డవైన జాతుల 


వాళ్లకీ ఉద్యోగాలవుతున్నాయి గాని యంత చదువుకున్నా మీ వైదీకప్పంతుళ్ళ వారికి 
మా చాకచక్యాలబ్బుతాయండీ? మా లౌక్యం మాతో స్వతహాగా పుట్టినది, మీరు తెచ్చి 
పెట్టుకున్నది. యెరువు సరుకు, యెరువు సరుకే, విన్నారా? మీ వాళ్ళు లంచాలు 
పుచ్చుకోవడం చాతకాక, పతివ్రతలమని వాషం వేస్తారు. 


: అదే పతకవైంతే అది అమ్ముకు బతకనాం అన్నట్టు మా వాళ్లకే చాతయితే నాకు యీ 


అవస్టేవండి? మా వాడు పదిమంది పార్టీలతో చెబితే పదిరాళ్ల సొమ్ము దొరుకును. 
యీ చిక్కులు లాకపోవును 


: యివింటా చిక్కులు? 
: రుణబాధ చాలా లావుగా వుందండి. రేపటి పున్నంలోగా ఒక దస్తావేజు తాలూకు 


రూపాయలు చెల్లక పోతే దావా పడిపోతుందండి. యీ పిల్లని నల్లబిల్లిలో వెంకట 


?^* గురుజాడలు 261 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 
కరట 


రామ 


కరట 
రామ 
కరట 
రామ 


కరట 
రామ 


దీక్షితులుగారికి పదహారు వందలకి అమ్మ నిశ్చయించుకొని తీరా వొచ్చేసరికి యిప్పట్లో 
రూపాయలివ్వలేం, పెళ్లయిన నెల రోజుల్లో యిస్తావంన్నారండి. అందుచేత అది 
వొదులుకొని లుబ్బావుధాన్లు గారు వివాహ ప్రయత్నంలో వున్నారని విని తమ దర్శనానికి 
వొచ్చానండి. యిది గాని తాము సమకూరుస్తే పది వరహాల సొమ్ము దాఖలు 
చేసుకుంటాను. 


: నేను నలభై యాభై రూపాయల వ్యవహారాల్లో జొరబడే వాణ్ణి కాను. 
: తాము చేసే సదుపాయాన్ని బట్టి యెంతయినా దాఖలు చేసేవాణ్ణేనండి. నా రుణాలు 


పదహారు వందలుంటాయండి. ఆపైని యొవొచ్చినా తాము దాఖలు చేసుకొండి. 


: “ఐతే, hok" బేరాలు మాకవసరం లేదు. అగ్నిహోత్రావుధాన్లకి పద్ధెనిమిది 


వొందలిస్తున్నాడు గదా, అందుకు సగానికి సగం తగ్గితేనే గాని అవుధాన్లు ఆ సంబంధం 
మాని మీ సంబంధం చేసుకోడు. అందులో మీ రుణాలు తీరేదేవింటి? నాకిచ్చేదేవిం 
టి? యేవైం తేనేవి? e వ్యవహారం యలాగా మించిపోయింది. పదిరోజులకిందటొస్తే 
ఫొక్తుపరుస్తును. ఆ సంబంధం భోగట్టా మొదట నేనే తెచ్చాను. నా చేతులోంచి ఆ 
వ్యవహారం పోలిశెట్టి లాగేశాడు. కృత్యాద్యవస్థమీద మధురవాణి మేజువాణీకి 
వాణ్గొప్పించే సరికి నా తాతలు దిగొచ్చారు. మరి వక ఉపాయం చెబుతాను వినండి. 
మీకు మయినరు కొమాళ్లున్నారా? 


: చిన్నవాడికి మయినారిటీ దాటి మూడేళ్లయిందండి. 

: అయితే యిహలేందేవిటి? ఆ Heart మయినరని వాదిద్దాం. 

: సాక్ష్యం యలావొస్తుందండి? 

: ఓహో హో! మీకు యేమీ తెలియదే! యిలాంటి వ్యవహారాలు నా తలమీద యెన్ని 


వెంట్రుకలున్నాయో అన్ని మోసేశాం. విన్నారా? ఉర్లాం బసవ రాజుగారి సంభావన్ల రేటే 
సాక్ష్యాలక్మూడా గేజటార్డర్‌ చేశాం. కుండనాలు వేసుకున్నవారికి ఓ రూపాయి జాఫా. 


: జాతకం వుంది గదా యేం సాధనం? 
: కాకితవైంతే అగ్గిపుల్లతో ఫైసల్‌! తాటాకైతే నీళ్లపొయ్యి! కొత్త జాతకం బనాయించడం 


అయిదు నిమిషాలు పని. మా సిద్దాంతి మట్టుకు నాలుక్కాలాలు చల్లగా వుండాలి. 
నా దగ్గిర పాత తాటాకులు ఆలేఖాలు అటక నిండా వున్నాయి. Sw Hae) నాటి 
కాకితాలున్నాయి. రకరకాల సిరాలున్నాయి. ఒక నూజ్బూపాయిలు నాకు ఫీజు కింద 
యిచ్చి ఖర్చులు పెట్టుకొంది. గ్రంథం నడిపిస్తాను. 


2౫% గురుజాడలు 262 కన్యాశుల్మము - మలికూర్తు 


కరట 


రామ 
కరట 
రామ 


కరట 


రామ 


కరట 
రామ 


కరట 
రామ 


మధు 
రామ 
కరట 


: దారి ఖర్చు కోసం తెచ్చిన రూపాయలు మీకు దాఖలు చేశాను. మరిబుర్ర గొరిగిం 


చుకుందా వంంటే దమ్మిడీ లేదు. కోర్టంట తిరగడానికయినా చేతిలో ఓ డబ్బు 
సొమ్ముండాలి గదా? యిదొహర్తే టొంపలా నాతో Hod యలాగండి కోర్టంట తిర 
గడం? తమ లౌక్యానికి అసాధ్యవంన్నది వుంటుందంటే నే నమ్మజాలను. యలాగయినా 
HSS) సంబంధం తప్పించి, మా సంబంధం కుదిర్చి, నాకు యిచ్చే సొమ్ములో 
పదోవంతు తాము అంగీకరించి మిగిలింది నాకు దయచెయ్యండి. దీన్ని మొగుడింట 
అప్పజెప్పి ఆ పైన యీ [గ్రంథం యేదోకొస చూసిందాకా BME) అంటగాగి వుంటాను. 


: పదోవొంతు పనికిరాదు. మా బేరం యెప్పుడూ సగానికి సగం. 
: సంగోరు మీకిస్తే మరి నేను రుణాలేం తీర్చుకోను? 
: రుణాల్తీర్చుకో అఖర్లేకుండా గ్రంథం జరిగిస్తాం కదూ? అప్పుడే మీ చేతులో రూపాయలు 


పడడానికి శిద్ధంగా ఉన్నట్లు మాట్లాడుతారేవింటి? నేను యంత శ్రమపడ్డ పైని పతకం 
తిరగాలి? అది ఆలోచించారా? 


: తాము అలా అంటే నేనేం మనివి చెయ్నండి? రక్తం మాంసం అమ్ముకుంటూన్నప్పుడు 


ఆ కాని కూడయినా సంతుష్టిగా దొరకడం న్యాయం గదండి? వ్యవహారాల తొట్రుబాటు 
చాతనూ పిల్ల కట్టు దప్పి వుండడం చాతనూ, తొందరబడుతున్నాను గానండి, కొంచెం 
వ్యవధి వుంటే రెండు వేలకి పైగా అమ్ముకుందునండి. 


: “అయితేగియితేలు” అనుకున్న లాభం లేదని చెప్పాను కానా? ఐదో వొంతుకు 


యేవంటారు? 


: యీ పాపపు సొమ్ముకే తమరు ఆశించాలా అండి? 
: పాపపు సొమ్ము మాదగ్గిరికిరాగానే పవిత్రవైం పోతుంది. ఒహళ్ల కివ్వడం కోసవేం 


గాని నాక్మావాలా యేవింటి? 


: ఐతే కానియ్యంది. 
: యిక నా ప్రయోజకత్వం చూడండి. మధురం! మధురం! కాకితం, కలం, సిరాబుడ్డి 


తీసుకురా. మామోలు సిరాబుడ్డి కాక గూట్లోది పెద్ద సిరాబుడ్డి తే. 


: (అవతల నుంచి) నాకంటె మధురం కంటబడ్డ తరువాత నేనెందుకు? 
: ఆడవాళ్లకి అనుమానం లావండి. వింటున్నారా? అదో ముచ్చట! 
: కేవలం వజ్రాన్ని సంపాదించారు! 


?^* గురుజాడలు 263 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


కరట 
రామ 
కరట 
రామ 
కరట 


రామ 


కరట 


రామ 


కరట 


రామ 
కరట 
రామ 


కరట 


: వజ్రవేంగానండి, పట్టవాసపు అలవాటు చాత పదిమందితో మాట్లాడితే గాని దానికి 


వూసుబోదు. 


: ఆ మాత్రం స్వేచ్చ యివ్వడమే మంచిదండి; ఆడదాన్నట్టే రొకాయించకూడదండి? 
: రొకాయిస్తే యెంజేస్తుందేవింటండి? 

: యిలాంటి మానం గల మనిషైతే నూతులో గోతులో పడుతుందండి. 

: అలాగనా అండి? 


: అందుకు సందేహమేమిటండి? నాజూకైన మనస్సు గల (9 మల్లెపువ్వులాగ వాడు 


కోవాలండి. 


: ఆ నాజూకులూ గీజూకులూ మీకేం తెలుసునండి? 


: పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు. నాయకుడు నిరాకరిస్తే నాయిక వొచ్చిన్నీ యేవే, 


ఉద్యానాల్లో వుండుకున్నషువంటి లతలతో వురిపోసుకుంచుందండి. మహాకవుల 
నాటకాల్లో ఆష్టాగే జరిగినట్లు రాశారండి. 


: మరెవళ్లతో మాట్లాడినా తప్పులేదు గాని, హెడ్డు కనిష్టీబుతో మాత్రం మాట్లాడవద్దని 


బుద్ది చప్పండి. మీరు తండ్రిలాంటి వారు గదా? 


: ప్పు! అంత అదృష్టవాం అండి! అట్లాంటి పిల్లే నాకు వుంటే, మూడు నాలుగు వేలకమ్ము 


కుని రుణాలూ పణాలూ లేకుండా కాలక్షేపం చేసి వుందును. దీన్నయినా నాలుగు 
దిక్కులా అమ్మజూపితే రెండు మూడు వేలు యిదివరకే చేతిలో పడివుండునండి. 
మేనరికం చెయ్యాలని దీంతల్లి భీష్మించుక్కూచో బట్టి యీదురవస్థ మాకొచ్చింది. 
అంచాతనే యింట్లో చప్పకుండా యీ పిల్లని వెంటతీసుకొచ్చి యీ దేశంలో పెళ్లికి 
చూపుతున్నాను. 


: నా సహాయ లోపం వుండబోదు. 
: ఐతే కార్యవంయిందే! 


: BA పిల్లా యిలారా, చెయి చూపించూ. 


(శిష్యుడు భయం నటించి వెనక్కి తక్కును) 


: చూపించమ్మా, భయంలెచ్చూపించు (కరటక శాస్తుల్లు శిష్యుణ్ణి రామప్పంతులు దగ్గిరికి 


తోయును. రామప్పంతులు చెయ్యిపట్టుకుని అరిచెయ్యి చూచు చుండును. శిష్యుడు 
చెయ్యి లాగుకొంటూన్నట్టు నటించును. మధురవాణి సిరాబుడ్డీ, కలం, కాకితం పట్టు 
కొని రామప్పంతులు వెనక నిలుచుండును) 


?^* గురుజాడలు 264 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ : ఆహా! Go ధనరేఖా! సంతాన యోగ్యత బాగా వుంది. 
మధు : మీరు చేపట్టింతరవాత, అందుకు లోపం వుంటుందా? 
(సిరాబుడ్డిలోని సిరా రామప్పంతులు ముఖం మీద పోసి pes 39993555) 
kak 


౩వ స్థలము. కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు గారి ఇల్లు 
(వీధి-గుమ్మం యదట గిరీశం నిలిచి సన్నని గొంతుకతో పాడును) 


“కాముని విరిశరముల బారికి నే, 
SMD సహింతునే, చెలి, యేమని సహింతునే?” 
వీడి తస్సాగొయ్యా, వీడి బాణాలు పువ్వులటోయి? ఆ మాట యవడు నమ్ముతాడు? 
వెర్రికుట్టై యెవడైనా నమ్మాలి గాని? అనుభవ వేద్యవైంన దీని నిజం యేవింటంటే : 
మంచి పదును బట్టిన లోహం మొనకి, డయమండ్‌ పొయంట్‌ వేసి, పొయజన్‌లో 
ముంచి, కంటికి కనపడకుండా మంత్రించి విసురుతాడు. అంచేతనే పైకి గాయం 
కనపడదు గాని, పోలీసు వాళ్ల దెబ్బల్లాగ లోపల తహతహ పుట్టిస్తాయి. ఈ విడో 
బ్యూటీ చూస్తే యేమీ తోచకుండా వున్నది. అయితే యిది చెప్పినట్టలా వశమయ్యే 
మనిషి కాదు. పాతరస్తాలేం పనికి రాకుండా వున్నాయి. నా యక్‌స్పీరియన్సూ, నా 
శృంగార చేష్టలూ గుడ్డి గవ్వంత పని చెయ్యకుండా వున్నాయి. యింత సింప్లిసిటీ 
యక్కడా కానలేదు. దీనికి లవ్‌ సిగ్నల్సు రామరామా! యేమీ తెలియవు. చమత్మారం 
మాటలు ఆడితే యేమిన్నీ అర్థం చేసుకోలేక ఆ లేడి కళ్లతో తెల్లబోయి చూస్తుంది. 
అయామ్‌ డైడ్సుల్లీ యిన్‌ లవ్‌ విత్‌ హర్‌. దీన్ని చూసిన దగ్గిర్నించీ టౌన్‌ eS, 
డాన్సింగర్లుసూ, మీద పరమాసహ్యం పుట్టింది. పోజిటివ్‌ యబహరెన్స్‌. వాళ్ల పెంకె 
మాటలూ, పెడర్థాలు, దొంగ వేషాలూ, డామిట్‌! అంతా యిన్సిన్సిరిటీయేగదా? యిన్నాళ్లు 
మధురవాణి Sod’ పడి యెలాగు యాస్‌ని అయిపోయినానో నాకు నా మట్టుకే 
ఆశ్చర్యంగా ఉంది! మధురవాణికీ యీ మనిషికీ కంపారిజన్‌ వున్నదా? అది రంగు 
వేసిన గాజుపూస, యిది ప్యూర్‌ డైమండ్‌? కాదని యవడైనా అభాజనుడు అంటే 
అమాంతంగా వాడి పిలకూడదీస్తాను. దీనిని చెడగొట్టడానికి ప్రయత్నం చెయ్యకూడదు. 
చేసినా సాగేది కాదు. గనక కొత్తదారీ, కొంత న్యాయవైంనదారీ తొక్కాలి. యేవిం 
టయా అది? మాయోపాయం చేసి దీన్ని లేవదీసుకుపోయి విడో మారియేజి 


7^* గురుజాడలు 265 కన్యాశుల్మము - మలికూర్తు 


చేసుకుంటినట్టాయనా కీర్తీ సుఖం కూడా దక్కుతాయి. “టూ బర్‌డ్స్‌ యట్‌ వన్‌ 
షాట్‌!” యిలాంటి అట్టర్లీ యిన్నోసెంట్‌ విడోని వొప్పించి తీసుకుపోయి పెళ్లాడితే 
మజా, ప్రయోజకత్వమూ గాని, రెండేసి మూడేసి సంతానాలు కలిగి తురకాడితోనో, 
దూదేకులవాడితోనో లేచిపోవడానికి సిద్ధంగా వున్న దండు ముండల్ని విడో మారియేజి 
చేసుకుంటే హెల్‌! పూట కూళ్ళమ్మలాంటి ముండని పెళ్ళాడ్డం విడో మారియేజి 
అనిపించుకోదు. అది దొంగ ముండా మారియేజి! యిదేవింటటయా యిది, యీ 
బుచ్చమ్మ? సాక్షాత్తూ పరమపవిత్రమైన విడో విత్‌ గిల్ట్‌ లెటర్స్‌! అయితే, గియితే మ- 
రా-రా-శ్రీ, యన్‌ - గిరీశం గారు విడో మారియేజి చేసుకోవడమేనా? “టు మారీ 
యె విడో, ఆర్‌ నాట్‌ టు మారీ, దటీజ్‌ ది క్వశ్చన్‌!” షేక్‌స్పియర్‌ పడ్డ అవస్థలో 
పడ్డాం! “తొందరపడి హాజీసాహేబు తురకల్లో కలిసిపోయినాడన్నట్లు” నావంటి 
బుద్ధిమంతుడు తొందరపడి యేపనీ చెయ్యకూడదు. దాని లాభనష్టాలు బేరీజు వేసి, 
జమా ఖర్చు చేసుకుని మరీ డిసైడ్‌ చెయ్యాలి. లెటస్‌ సీ, Imprimis ఒకటో పద్దు 
డెబిట్‌ (నష్టం)- విడో మారియేజి చేసుకుంటే మావాళ్లు అక్కర చెయ్యరు. అందుకు 
BS, (లాభం) - వాళ్లిప్పుడు చేస్తూన్న అక్కరేవుంంది గనక బాలెన్స్‌ (గాక బాకీ) 
నిల్‌, బండిసున్నా! రెండో పద్దు! డెబిట్‌ (ఖర్చు) - లోకం నన్ను బహిష్మారంచేస్తారు. 
అందుకు క్రెడిట్‌, (జమ)-లోకంలోకల్లా విలవైన వస్తువను నేను అంకించుకుని, 
పసలేని ఆ లోకానికే నేను బహిష్కారం వేస్తాను. గనక క్రెడిటు బాలెన్సు (నిలవ) 
-యేమిటయా? నెగెటివ్‌ యడ్వాంటేజి, హావింగ్‌ నథింగ్‌ టుడూ వితే పాపర్‌వర్‌ల్లు 
- పోజిటివ్‌ యడ్వాంటేజి -పొజెసింగ్‌ ఆలిట్స్‌ 36! మూడోపద్దు - డెబిట్‌ - నష్టం 
- “వీడి పెళ్లాం వెధవముండ” అంటారు. నోటాబీనీ - యీ పద్దు నిజంగా డెబిటేనా? 
ఆడిట్‌ డిపార్టుమెంటువార్చడిగి సంశయం తీర్చుకోవాలి. అందాకా మ-రా-రా-శ్రీ, 
గిరీశం గారి అభిప్రాయం యేమంటే - విడో అనేది యేమిటి? ఏ నేమ్‌! ఓ పేరు! 
ఆ పేరు మనిషి మొహమ్మీద రాశుందా? మనిషిని ముస్తాబు చేసి యదట నిలబెడితే, 
యిది YAY, యిది విడో అని చప్పగలిగిన పెద్దమనిషి యవడు? ఒహడూ లేడు, 
గనక విడో అనే వస్తువ యక్కడుందయా? వెక్కిరించే వెధవల నోళ్లలో వుంది. దీనికి 
కైడిట్‌,(లాభం) యేమనగా-విడో పెళ్ళాడిందంటే అశుభం వోగాయిత్యం అని అటెవడూ 
కన్నెయ్యడు. యిక డెబిట్లేని శుద్ధ క్రెడిట్‌, నంబర్‌ ఫోర్‌, “చుక్కలవలె, కర్పూరపు ముక్కల 
వలె నీదు కీర్తి ముల్లోకములన్‌ కిక్కిరిసి పిక్కటిల్లైను”, అన్నట్లు గిరీశంగారి కీర్తి మిన్ను 
ముట్టుతుంది. గిరీశం గారి విధవా వివాహ మహోత్సవం కథ న్యూసు పాపర్లలో 
పెద్దక్షరాలో పడుతుంది. క్రెడిట్‌ నెంబర్‌ ఫైవ్‌ విడోమారియేజి యసోసియేషన్‌ వారు 


?^* గురుజాడలు 266 కన్యాశుల్మము - DSP 


ఒక తృణం యిస్తారు. బుచ్చమ్మక్కూడా కొంచం డబ్బుంది. డెబిట్‌-దావా తెస్తే గాని 
అవుంధాన్లు మావగారు దాన్లో దమ్మిడీ యివ్వడు. 
ప్రొజెండ్‌ కాన్సన్నీ విచారించగా, ఆవశ్యం విడోమారియేజి చేసుకుని తీరవలసిందే. 

అయితే సాధనవేంవింటి? యేదైనా యాసెస్‌ OAKS వొడ్డు చేరాలి. (పైకి ముఖంయెత్తి 
ఆలోచించి) వెంకమ్మ, మొగుడితో దెబ్బలాడి నూతులో పడ్డప్పుడు నేను సాహసించి 
వరికి పైకి తీసిందగ్గిర్నుంచీ వూరంతా నేను సాక్షాత్తూ సత్యహరిశ్చంద్రుణ్ణిగా భావిస్తు 
న్నారు. అడుగడుక్కి బుద్ది దాట్లేస్తూంటుంది గాని, నేనంత sd కానా యేవింటి? 
స్నేహం పట్ల పీకిచ్చేస్తారే గిరీశంగారు! సాధారణులా? గనుక బుచ్చమ్మని మనం 
లావుచనుం చేసినా సుతిమించే వరకూ యవరూ తప్పు బట్టబోరు, రాత్రిళ్ళు అరబ్బీ 
నైట్లు, కాశీమజిలీలు, మదన కామరాజు కథలూ చెబుతూ వుంటే యంతో సర్‌దాగా 
పక్కని కూచుని వింటుంది. లవ్‌ స్టోరీజ్‌ బుజ్జికెక్కించాను. కొంత గ్రౌండ్‌ ప్రిపేరైంది 
గనక, యిహ విడో మారియేజి మంచిదని బోధపరుద్దాం. పాచిక పారినట్టాయనా, 
రాయవరం చలో, విడో మారియేజి కరో! లెట్‌ మీ బిగిన్‌ ది కాంపైన్‌ ఏట్‌ వన్స్‌! 
(తలుపు కన్నములోనుంచి తొంగి చూచి) నడవలో కూర్చుని విస్తళ్లు కుడుతున్నది. 
మొట్టమొదట కొంచం మ్యూజిక్‌ విసురుదాము. (ఎటులోర్తునే చెలియా అను జావళీ 
కూనురాగముతో పాడి) బుచ్చమ్మ వదినగారూ తలుపు తీయండి. (బుచ్చమ్మ తలుపు 
తీయును) వదినా... వెల్‌!... వెంకటేశం యేమిచేస్తున్నాడు? 

బుచ్చమ్మ : పెరట్లో గొట్టికాయలాడుతున్నాడు. 

గిరీశం: ఈ వూరువస్తే మరి చదువు చెడిపోతుంది. పట్నంలో వున్నప్పుడు డస్ము దగ్గిర నుంచి 
కదలితే వొప్పేవాడను కాను. ఒక్మమాటు పి... పిలుస్తారా పాఠం చెపుతాను. 

(బుచ్చమ్మ తమ్ముని తీసుకొని వచ్చుటకు వెళ్లును.) 

ఆహా! దీని ఠస్సాగొయ్యా, మొహం యెదటికి వచ్చేటప్పటికి కొంచం ట్రెంబ్లింగ్‌ పట్టు 
కుంటుంది. SKB అనవలెనని మరివకటి అనేస్తూ యుంటాను. మరెవళ్లూ లేరు, 
వంటరిగా దొరికింది గదా. యీలాంటప్పుడు నా మనస్సులో మాట చెప్పేస్తే తీరి 
పోవునా! ఆ కోతి వెధవని తీసుకురమ్మని చెప్పాను. కానీ, పాఠాలలో చిన్న లెక్చరు 
వేతాము. (వెంకటేశ్వరులు, బుచ్చమ్మ ప్రవేశింతురు. ) యేమివాయి మైడియర్‌ బ్రదరిన్లా 
వెంకటేశం, పాఠాలు చదవడం శుభ్రంగా మానివేశావు? యిక్కడ మరి మాసం రోజులు 
వుంటే వచ్చింది కూడా మరచిపోతావు. యేదీ టెక్టుబుక్కు పట్టుకురా. (వెంకటేశం పుస్త 
కము పట్టుకొని వచ్చును) గాడ్స్‌ వర్మ్‌స్‌ అనే పాఠం తియ్యి. రీడ్‌ఆన్‌ మై గుడ్‌ బోయ్‌. 


?^* గురుజాడలు 267 కన్యాశుల్మము - మలికూర్తు 


వెంక 


గిరీశం: 


వెంక 


వెంక 


వెంక 


గిరీశం: 


వెంక 
గిరీశం 
వెంక 


వెంక 


: (తడుముకుంటూ) దేర్‌ యిజ్‌ నాట్‌ ఏన్‌ eB ఇన్‌ క్రియేషన్‌ HH డజ్‌ నాట్‌ సెర్ప్‌ 


సమ్‌ యూస్‌ఫుల్‌ పర్‌పజ్‌. 
అట్టె! అట్టె! అక్కడ నిలుపు, క్రియేషన్‌ అనగా యేమిటి? 


: క్రియేషన్‌ అనగా - అనగా - ఆవులు. 
గిరీశం: 


నాన్సెన్స్‌, చదవేస్తే ఉన్న మతి కూడా పోతున్నది. ఆవులు యెదటవున్నాయనా ఆవులంటు 
న్నావు? మళ్ళీ ఆలోచించి చెప్పు. 


: యే మాటకి అర్థం అడిగారండీ? 
గిరీశం: 


క్రియేషన్‌ 


: ఆదా! క్రియేషన్‌ అంటే ప్రపంచం. నేను, యెదట ఆవులు కనబడితే యీ ఆవుపెరుగు 


ox» నెలరోజులేకదా తినడవంని ఆలోచిస్తూన్నాను. 

వన్‌ థింగ్‌ ఏట్‌ ఏ టైమ్‌. యిప్పుడు పాఠం మాట ఆలోచించు. క్రియేషన్‌ అనే 
వక్క్మమాట పైనే వక్క ఘంట SH యివ్వవచ్చును. ప్రపంచం యేలా గున్నది? 
కపిద్ధాకార భూగోళా అని మనుధర్మ శాస్త్రంలో చెప్పినాడు. కపిద్ధమంటే యేమిటి? 


: నారింజపండు 

: వెరిగుడ్‌. అందుకు అమర నిఘంటులో పద్యం నీకు వచ్చునా? 
: రాదు. చెప్పండి రాసుకుంటాను. 

గిరీశం: 


యింతలు బదరీ ఫలములు యింతలు మారేడు బళ్ళు యీడుకు జోడై బంతులు 
తామర మొగ్గలు దంతీకుచ కుంభములబోలు తరుణీ కుచములూ. యీ ప్రపంచములో 
యేమివస్తువులుంటవి? 


: ఆవులు. 
గిరీశం: 
వెంక : 


డామ్‌ నాన్సెన్స్‌, యెంతసేపూ ఆవులేనా? యేవింటి వుంటవో బాగా ఆలోచించి చెప్పు. 
గేదెలు. 


గిరీశం:దట్‌విల్‌ నాట్‌ డు, మళ్లీ ఆలోచించి చెప్పు. 


వెంక : 
గిరీశం: 


అయితే నాకు తెలియదు. 

విడోస్‌-యింత చిన్న ప్రశ్నకు నీకు జవాబు తెలియదు! ప్రపంచమందుండే వస్తువు 
లన్నిటి లోకీ ముఖ్యమయినవి విధవలు. దాని విషయమై పెద్ద SKS యివ్వ వచ్చును. 
మనదేశములో ఒక దురాచారము వున్నది. మొగవాడికి పెళ్లాము చచ్చిపోతే తిరిగీ 


Âs, గురుజాడలు 268 కన్యాశుల్మము - మలికూర్తు 


వెంక : 


పెళ్లాడుతాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే యంత యవ్వనములో నున్నా యెంత 
సొగసుగానున్నా మరివకడిని పెళ్లాడవల్లలేదు. ఇది అన్యాయమంటావా, కాదంటావా? 


తప్పకుండా అన్యాయమే. 


బుచ్చమ్మ : యేమండీ గిరీశం గారూ, వెధవలు పెళ్ళాడడం పాపం కాదూ? 


గిరీశం: 


వెంక 
గిరీశం: 


బుచ్చమ్మ 
గిరీశం: 


వెంక 
గిరీశం: 


వెంక 


ఆహా! మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగా నున్నది. వెధవలు పెండ్లాడవలసినదని 
పరాశరస్మ లతిలో స్పష్టంగా నున్నది. వేదంలో కూడా నున్నది. రాజమహేంద్రవరములో 
యిదంతా పండితులు సిద్ధాంతం చేసినారు. పూర్వకాలంలో వెధవలు పెండ్లాడే వారు, 
వెంకటేశం! నలచరిత్రలో దమయంతి రెండో పెండ్లి సాటించిన పద్యం చదువు. 


: నాకు రాదు. 


ఇంత ముఖ్యమయిన పద్యం మరచిపోవడం యంతతప్పూ! నోటుబుక్కు తీసి రాసుకో 
- “దమయంతి రెండో పెళ్లికి, ధరనుండే రాజు లెల్ల దడడడవచ్చిరీ” - చూశావా! 
లోకంలో వుండే రాజులంతా వెధవని పెళ్లాడడానికి వచ్చారట, (బుచ్చమ్మ వైపు జూచి) 
చూశారా? శాస్త్రాలన్నీ SHS stad కాకుండా మీది మిక్కిలి వెధవలు పెళ్లాడకుండా 
వుండిపోతే దోషమని కూడా Spe వున్నాయి. యిందు విషయమై 
శంకరాచార్యులవారు పత్రిక కూడా యిచ్చి యున్నారు. 


: అయితే మనవాళ్లంతా వెధవల్ని పెళ్లి చేసుకోకూడదంటారే? 


అదంతా యింట్లో చాకిరీ చేయించుకోవడము కోసరము గాని మరేమీ కాదు. 
రూమురాత్రి ఉందనగా లేచి మరునాడు రెండు రూముల రాత్రి దాకా యెద్దులాగు 
పనిచేయిస్తారు కదా? ఒక పూట కంటే యెక్కువ భోజనం చెయ్యనియ్యరు గదా? 
అప్సరస లాగున యెంత సొగసుగా నున్నా మంచిగుడ్డ కట్టుకోనివ్వరు. సరుకు 
పెట్టుకోనివ్వరు. తుమ్మెద పంక్తుల్లా వుండే జుత్తు కూడా తీసివేస్తారు గదా! ఫర్‌ 
IPODS, మీ అక్కయ్యకు ఆ చంద్రబింబము వంటి ముఖము పైని ఒక కుంకుమ 
బొట్టుంటే త్రినేత్రుడికైనా చూడడానికి అలవి వుండునా? ఆహా ఈ అవస్థ చూస్తే నా 
హృదయం కరిగిపోతున్నది. ఆల్‌రైట్‌! ప్రపంచములో యింకా యేమి వస్తువులువున్నవి? 


: చేగోడీలు. 


డామ్‌ నాన్సెన్స్‌-ఎంతసేపూ తిండి విషయమయ్యే ఆలోచిస్తావు. బాచిలర్స్‌, (బ్రహ్మ 
చారులు కూడా వున్నారు. వాండ్లు చెయ్యవలసిన పని యేమిటి? 


: వేదం చదువుకోవడం, పెయ్యలకి గడ్డి తేవడం 


Âs, గురుజాడలు 269 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీశం: 


వెంక 
గిరీశం: 


వెంక 
గిరీశం: 


వెంక 
గిరీశం: 
వెంక 
గిరీశం: 
వెంక 
గిరీశం: 


అగ్ని 
గిరీశం: 
అగ్ని 
గిరీశం: 


నాన్సెన్స్‌, అది మీ తండ్రి దగ్గర చదువుకునే విద్యార్థుల మాట. బ్రహ్మచారి యొక్క 
రియల్‌ డ్యూటీ అంటే, విధింపబడిన పని యేమనగా, విధవలను పెండ్లాడడమే. 
ఇంకా క్రియేషనులో యేమున్నది? 


: నాకు తెలియదు. 


రామవరములో వెధవ వివాహము చేసుకున్న వాళ్లకల్లా నెల వక్కంటికి నూరు 
రూపాయలు యిచ్చి పోషించడమునకు విడోమారేజి సభ వకటి యున్నది. ఇదివరకు 
అయిదు వేల మంది విధవలకు వివాహములు అయి పునిస్రీలు అయిపోయినారు. 
ఆల్‌రైట్‌! క్రియేషన్‌ అనే మాట అయినది. ఆసెంటెన్సు అంతకూ అర్థము చెప్పు. 


: మీరొకమాటు చెప్పిన తరవాత నేచెబుతాను. 


ఆల్‌రైట్‌! ప్రపంచములో దేవుడు ప్రతి వస్తువునూ యేదో వొక వుపయోగము కొరకు 
చేసి యున్నాడు. చేగోడీ యెందుకు చేసినాడూ? 


: తినడముకు. 


దట్‌ ఈజ్‌ రైట్‌, ఆవులనెందుకు చేశాడు? 


: పాలు యివ్వడముకు? 


పెర్‌ఫెక్ట్‌లీ రైట్‌, ఆడవాళ్లనెందుకు చేశాడు? 


: వంట చెయ్యడానికి. 


నాన్‌సెన్స్‌. పెండ్లాడడముకూ పిల్లలను కనడముకున్నూ. గనక పెండ్లాడకుండా వున్న 
వెధవ పిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన పాపమును చేస్తున్నారు. 
(అగ్నిహోత్రావధానులు ప్రవేశించును) 


: ఏమండీ గిరీశంగారూ మా కుర్రవాడికి చదువు చెప్పుతున్నారూ? 


ఘంటసేపాయి చెపుతున్నానండి. 


: యేదీ నేను కూడా వింఛాను కొద్దిగా చెప్పండీ. 


మైడియర్‌ బోయ్‌, గాడ్‌ మేడ్‌ క్రియేషన్‌, సృష్టి యెవడు చేసినాడూ, 


వెంకటేశ : దేవుడు. 


గిరీశం: 


ఫాదర్‌ ఈజ్‌ నెక్‌స్ట్‌ టు గాడ్‌. దేవుని తరువాత ముఖ్యం యెవరూ! సే ఫాదర్‌ 


వెంకటేశ : తండ్రి. 
అగ్ని : మొత్తము మీద మీ ఇంగ్లీషు చదువు మంచిదిలాగే కనబడుచూన్నది. భాషభేదం గాని 


మన ముక్కలే DYI. 


?^* గురుజాడలు 270 కన్యాశుల్మము - DEPO 


గిరీశం: వెంకటేశం! దేవుడు సృజించిన ప్రపంచములో యేమి వస్తువులున్నవి. > కోర్ట్‌స్‌. 

వెంకటేశ : వెధవలు. 

గిరీశం: నాన్‌సెన్స్‌, D S5. 

అగ్ని: యిదేమిటండోయి ప్రపంచంలో వెధవలున్నారంచున్నాడు. ఇంగ్లీషు పుస్తకాల్లో ond 
యేమిషి వున్నది? 

గిరీశం : వెధ్వల్‌ అన్నది లాటిన్‌ మాటండి - ఆ మాట కర్ణం కచేరీలండి. కచేరీలు 
యెందుకున్నవి? 

వెంకటేశ : దావాలు తేవడముకు. 

గిరీశం : దట్‌ ఈజ్‌ రైట్‌ - చూచారండీ మీ వాడికి కచేరీల భోగట్టాలు కూడా నేర్చుతున్నాను. 

అగ్ని : అయితే మన దావా విషయమై నేనిచ్చిన కాకితాలు సమగ్రంగా చూశారా? 


గిరీశం : కేసు గెలవడముకు యేమీ అభ్యంతరము లేదు. మీకు తెలియడం కోసం గ్రంథం 
అంతా తెలుగు చేస్తున్నాను. మామగారూ మీ విషయమై యెంత శ్రమయినా పడి 
అమలాపురం వెళ్లి అక్కడ కోర్టులో కేసు గెలిపించకపోతే నన్ను పేరుపెట్టి పిలవవద్దు. 

అగ్ని : యేదో అంతా మిమ్మలినే నమ్ముకుని వున్నాము. యెంత డబ్బయినా కేసు గెలిస్తే 
చాలును. పెళ్లిపనులకి మీ కుమ్మక్కు వుంటేనే కాని తూగదు సుమండీ. నామీద 
కోపంచాత కరకటశాగస్తుల్లూ వాళ్లూ వెళ్లిపోయినారు. వాళ్లు వొచ్చేటట్టు కనపడదు. 

గిరీశం : మీరు కూర్చున్న దగ్గిరినుంచి కాలుకదపకుండా ఎరేంజిమెంటు యావత్తూ నేను 
చేస్తాను కాదూ. 


(నిష్కమించుచున్నారు. ) 


xxx 


Zes, గురుజాడలు 271 కన్యాశుల్మము - మలికూర్చు 


అవ స్థలము. పెరటిలో జామిచెట్టు కొమ్మ మీద 
వెంకటేశం కూచుని జామిపండు కొరుకుచుండును. 
(చెట్టుకొమ్మలు ఆవరించివున్న నూతిలో నీరు బుచ్చమ్మ తోడుతుండును.) 

బుచ్చమ్మ : తమ్ముడూ, గిరీశం గారు గొప్పవారష్రా? 

వెంక : గొప్పవారంటే అలా యిలాగా అనుకున్నావా యేవింటి? సురేంద్రనాద్‌ బానర్జీ అంత 
గొప్పవారు. 

బుచ్చమ్మ : అతగాడెవరు? 

వెంక : అందరికంటే మరీ గొప్పవాడు. 

బుచ్చమ్మ : అయితే గిరీశం గారికి వుద్యోగం కాలేదేమి? 

వెంక : నాన్సన్స్‌! నువ్వు ఆడదానివి; నీకేం తెలియదు. ఉద్యోగవంంటే గొప్పనుకుంటున్నావు. 
ఉద్యోగవంటే యేమిటో తెలిసిందా? సర్వెంట్‌ అన్నమాట. 

బుచ్చమ్మ : అనగా యేమిటి? 

వెంక : సర్వెంటనగానా? నౌఖర్‌ అన్నమాట. మన ABD కాసే అశిరిగాడు ఒక సర్వంట్‌. 
మన యిల్లు తుడిచే అంకి ఒక సర్వంట్‌. వీళ్లు మన Paty. పోలీసూ, మునసబూ, 
తెల్లవాడి నౌఖర్లు. జీతం లావురాగానే గొప్పనుకున్నావా యేవింటి? సురేంద్రనాద్‌ 
బానర్జీ, గిరీశం గారూ లాంటి గొప్పవాళ్లు తెల్లవాడి దగ్గిరకాదు, దేవుండి దగ్గిరైనా 
నౌఖరీ చెయ్యమంటే చెయ్యరు. కలక్టరేవంటాడో తెలిసిందా? పోలీసువెళితే “స్టాండ్‌!” 
నిలుచో అంటాడు. గిరీశం గారు వొచ్చారంటే షేక్‌హాండ్‌ చేసి కుర్చీమీద కూచోండి 


అంటాడు. ఆయనకి హైదరాబాదు నవాబు వెయ్యిరూపాయల పని యిస్తామంటే, 
నీపనెవడిక్కావాలి పొమ్మన్నాడు. 


బుచ్చమ్మ : ఆయనకి పెళ్తైందిరా? 

వెంక : లేదు. 

బుచ్చమ్మ : తమ్ముడూ, వెధవలు పెళ్లాడ్డం మంచిదంటారుగదా, ఆయనెందుకు పెళ్లాడారు 
కార్రా? 

వెంక :నీకు యంతచెప్పినా తెలియదు (గట్టిగా) ఆయన ఉద్యోగం చెయ్యకపోవడం, పెళ్లి 
మానుకోవడం లోకం మరామత్తు చెయ్యడానికట; యిప్పుడు తెలిసిందా? 

బుచ్చమ్మ : cher మరమ్మత్తు చేస్తున్నారా? 


?^* గురుజాడలు 272 కన్యాశుల్మము - మలికూర్చు 


వెంక : నావంటి కుర్రాళ్లకి చదువు చెప్పడం (నిమ్మళంగా) చుట్ట నేర్పడం. (గట్టిగా) నాచ్చికొశ్చన్‌ 
అనగా సానివాళ్లనందర్ని దేశంలోంచి వెళ్లగొట్టడం ఒహటి. నేషనల్‌ కాంగ్రెస్‌-అనగా 
Barge చలాయించడం ఒహటి. యిప్పుడు తెలిసిందా? 

బుచ్చమ్మ : ఉద్యోగం చెయ్యరన్నావే? Barge యే రాజు దగ్గిర్రా? 

వెంక :యే రాజుదగ్గిరా? - ఆడదానివి నీ కెందుకూ యీ భోగట్టా అంతాను? 

బుచ్చమ్మ : నువు కూడా లోకం మరమ్మత్తు చాస్తావుష్రా? 

వెంక :&! 

బుచ్చమ్మ : ఐతే వెధవముండని కూడా పెళ్లాడతావురా? 

వెంక : నాన్న తన్నకుండా వుంటే తప్పకుండా పెళ్ళాడతాను; గాని బోడిగుండు చేస్తే మాత్రం 
నాకక్టర్లేదు. 

(గిరీశం ప్రవేశించి). 

గిరీశం : వదినా యీ చెట్టుకింద నిలబడితే మీరు వనలక్ష్మిలా వున్నారు (బుచ్చమ్మ వైపు తేరి 
చూసును). 

బుచ్చమ్మ : విన్నారా? తమ్ముడు వెధవని పెళ్లాడతాష్న! 

గిరీశం : నా ప్రియశిష్యుడూ, మీకు ప్రియసోదరుడూ అయిన వెంకటేశం విధవా వివాహవేం 
చేసుకుంటే, మేం యావన్మందివింన్నీ బ్రహ్మరథం పట్టవాం? 

బుచ్చమ్మ : గురువులుగదా ముందు మీరెందుకు చేసుకోరు? 

గిరీశం: అడగవలిసినమాట అడిగారు. Berk వినండి. మీరడిగినతరవాత చెప్పకపోవడం 
తప్పని చెబుతున్నాను గాని, యీ మాటలు చెప్పవలసినవి కావు. యేవంంటారా? నా 
గొప్ప నే చెప్పుకోకూడదు గదా? అదొహటి. అంతకంటె ప్రమాదమైన మాట 
మరోటుంది. చూశారా వొదినా! - మొదట్నించీ విధవా వివాహం కూడదు కూడదు 
అని తప్పు అభిప్రాయంలో పడిపోయివున్న అత్తగారూ, మావంగారూలాంటి పెద్ద 
వాళ్లకి యెన్ని శాస్త్రాలూ సవబులూ మనం చెప్పినా, వాళ్లకి నెత్తికక్కవు. యిలాంటి 
మాటలు వాళ్లతో మనం చెప్పినట్టాయనా కజ్బుచ్చుకుంటారు. మావంగారు వేదం 
మట్టుకే చదువుకున్నారు గాని నేను శాస్త్రాలు అన్నీ చదువుకున్నాను. అబ్బో, నేను 
మనశాస్తాల్లో వుడ్లోలుణ్ణి. శాస్తకారుడు యేవంన్నాడూ? “బాలాదపి సుభాషితం” 
అన్నాడు. అనగా మంచిమాట చంటిపిల్లడు చెప్పినా విని ఆ ప్రకారం చెయ్యండయ్యా 
అన్నాడు. అయితే మన పెద్దవాళ్ళు శాస్త్రంలో చెప్పిన ప్రకారం నడుస్తారూ? 


?^* గురుజాడలు 273 కన్యాశుల్మము - మలికూర్తు 


యంతమాత్రం నడవరు. మనం శాస్తమూ, సవబులూ చూపిస్తే యావంంటారు? ox» 
గుంట వెధవలు చెప్పడం మనం విండవూనా అని కజ్బుచ్చుకుంటారు. నా మాట 
కేవించప్పకండి, నాది యినుంలాంటి శరీరం -కొడితే కట్టి విరిగిపోవాలి గాని చెక్కు 
చదరదు. నా ప్రియ శిష్యుడికైతేనో? మీ అందరివీ మెత్తని మృదువైన శరీరాలు అవుట 
చాత యెవింకలు విరిగిపోతాయి. గనక యీ మాటలు HS మనం అనుకోవలసినవే 
గాని మరోళ్ళతో ప్రాణం పోయినా అనవలసినవి కావు. యావంం౦ంటారు? 

బుచ్చమ్మ : అవును. 

గిరీశం: అవునంటే చాలదు. యవరితోనూ యీ మాటలు చెప్పనని మీరంటేనే గాని, నా 
మనసులో మాటలు నాలుగూ యెలా చప్పడం? 

బుచ్చమ్మ : యవరితోనూ చప్పను. 

గిరీశం: వొట్టేసుకోవాలి. 

బుచ్చమ్మ :యావంని వొట్టేసుకునేది? 

గిరీశం: యావంనా? మీరు యవరితోటైనా చెబితే నా బుజ్జి పగిలిపోవాలని వొట్టేసుకొండి. 

బుచ్చమ్మ : అహం అలా వొట్టేసుకోను! మీ బుజ్జి చల్లగా వుండాలి. చెబితే నాబుట్టే పగిలిపోవాలని 
వొట్టేసుకున్నాను. 

గిరీశం: అందుకు నే వొప్పుతానా యేవింటి? నా బుజ్జి పగిలింతరవాత Soeneg జోలికి 
యవదైనా రావాలి గాని, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వెయ్యనా? 

బుచ్చమ్మ : మా అమ్మని బతికించారు కారా? మీరు ఆలాంటి వారే. 

గిరీశం: ఆ మాట మీరే అన్నారు గనక, వినండి - చెప్తాను. నేను పెళ్ళాడి పెళ్లాం బిడ్డలూ 
నాకుంటే, వాళ్లని తల్చుకున్న తరవాత ప్రాణానికి తెగించి మీ అమ్మని తియ్యడానికి 
నూతులోకి గెంత గలిగివుందునా? ox» జన్మవంంతా లోకోపకారం కింద వినియోగ 
Sty) కుందావంని నిశ్చయించుకుని యిదివరదాకా ఏకాకినైవుంటిని. సత్యమే. మీలాంటి 
నా మేలుకోరిన వాళ్ళు “పెళ్లిచేసుకో” అంటే ఆ మాట తోసేయడం కష్టమే; గాని ఒక 
మాట మాత్రం జవాబు న్యాయంగా చప్పండి. ఒక్కళ్లకి ఉపకారం చెయడం గొప్పా? 
అందరికీ ఉపకారం చెయడం గొప్పా? 

బుచ్చమ్మ : అందరికి చెయ్యడవేం గొప్పనుకుంటాను. 

గిరీశం: సరే! e మాట మీద నిలవండి. పెళ్లాడి, ఆలూ బిడ్డలికి, ముచ్చకాయ ముగ్గురికి 
ఉపకారం చెయడం కంటే లోకోపకారం కింద యీ ప్రాణం వినియోగపర్చడం పుణ్యం 
కాదా? చచ్చే కాలానికి స్వర్గం యెదురుగుండా వొస్తూందే? 


7^* గురుజాడలు 274 కన్యాశుల్మము - మలికూర్చు 


బుచ్చమ్మ : లోకానికి యేం ఉపకారం చాస్తారు? 

గిరీశం: అలా అడగండి. సోషల్‌ SHE. సోషల్‌ రిఫారమ్‌ అంటే సంఘ సంస్కారం. 
అసలు యింగిలీషు మాట యంత అర్థవౌంతుందో, మీకు, దాని తర్జుమా కూడా 
అంతే అర్ధం అవుతుంది. విప్పి చెప్పాలంటే ఒక సిమిలీ, అనగా ఉపమానం చెప్పి 
మీకు బోధపరుస్తాను. లోకం తప్పు తోవలో వెళ్లుతూంటే ఆ తోవలోంచి మళ్లించి 
మంచితోవలో పెట్టడమనేది సోషల్‌ రిఫారమ్‌. 


బుచ్చమ్మ : యేమిటా తప్పుతోవ? 

గిరీశం : జారూ బురదాగట్లూ గతకలూ వున్న తోవ యలా వుంటుందో యిప్పుడు మనవాళ్ల 
ఆచారాలు అలా వున్నాయి; e తోవలోంచి బండీ తప్పించి మంచి దిమ్మిసాకొట్టిన 
హైరోడ్డులోకి మళ్లించాలి. ఆ బండికి రెండు చక్రాలు. ఒకటి విధవా వివాహం, 
రెండు నాచిక్వొశ్చన్‌, అనగా సానివాళ్లని హతవాంర్పడమున్నూ ఈ రెండే రాజమార్గాలు. 


బుచ్చమ్మ : మనవాళ్ల దురాచారాలేవింటో నాకు బోధపడలేదు. 


గిరీశం: ఐతే చెబుతాను వినండి. ముసలాళ్లకి చిన్న పిల్లల్నిచ్చి పెళ్లి చెయ్యడం ఒకటి. డబ్బుకి 
పిల్లల్ని అమ్ముకోవడం ఒకటి. అవునంటారా కాదంటారా? 

బుచ్చమ్మ : అవును. 

గిరీశం: ఆ ముసలాళ్లు ఛస్తే కష్టం సుఖం యరగని పసి పిల్లలు వెధవలు అవుతారు. ఉప్పూ, 
పులుసూ తినడం చాత యేమీ యరగని పసిపిల్లలు పూర్నయవ్వనం వొచ్చిన తరవాత 
మనసు పట్టలేకపోతే వాళ్లదా తప్పు? “వెధవ వివాహం కూడదూ, గిధవ వివాహం 
కూడదూ” అని ఓర్వలేని మాటలు చెబుతూ, డబ్బుకాసించి, ముసలి పెళ్లిళ్లు చేసే 
Sortem తప్పు? వూరుకుంటారేం? 

బుచ్చమ్మ : నాకు తెలియదు. 


గిరీశం: అవుంను మరి మీరేవంనగటల్రు? తల్లినీ తండ్రినీ యేవంనుకున్నా మనసులో అనుకుని 
జీర్ణించుకోవాలి గాని, మీలాంటి మంచివాళ్లు పైకంటారా? నాలాంటి వాణ్ణి, యేవం 
of మావంగారూ, పిల్లల్ని రూపవంతుడూ, యవ్వనవంతుడూ, బుద్ధి మంతుడూ 
అయి కుర్రవాడికి యిమ్మని శాస్త్రంలో వుంది గదా, శాస్త్రానికి విరుద్ధంగా యెందుచాత 
డబ్బుక్కక్కూర్తిపడి ముసలాళ్లకి కట్టబెడుతున్నారయ్యా? శాస్త్రంలో “వెధవలికి పెళ్ళి 
చెయ్యవలసినది, చెయ్యవలసినది” అని శాశించి చెప్పి వుండగా యొందుకు చెయ్యరయ్యా 
అని అడిగితినట్టాయనా, అర్ధచంద్ర ప్రయోగం చేసి అవతలికి గెంటుతారు. అంచాత 


7^* గురుజాడలు 275 కన్యాశుల్మము - మలికూర్తు 


“శాంతంభోషాణపెట్ట” అనుకుని నోరు మూసుకు వూరుకున్నాను. on» నాచ్చి 
కొశ్చన్‌ మాట వినండి. సానివాళ్ళని హతవాంర్చడం మంచిదంటారా కారా? 


బుచ్చమ్మ : వాళ్లని చంపేస్తారా యేవింటి? 


గిరీశం: 


చంపక్కల్లేదు, “పొమ్మనక్కన్లేదు, పొగబెడితే” చాలునన్నట్టు సానివాళ్లని పెళ్లిళ్లకు 
పిలవకపోవడం, వాళ్లిళ్లకి వెళ్లకపోవడం, వాళ్లని వుంచుకోకపోవడం పైం చెప్పిన 
పనులు చేసేవాళ్లని కనపడ్డ చోటల్లా తిట్టడం, యిలా నాలాంటి బుద్ధిమంతులంతా 
ఒహటై కొంతకాలం చేసేసరికి, కలికంలోకైనా మరి సాంది వుండదు. లేకుంటే 
చూడండి. మన వెంకటేశం పెళ్లికి తప్పకుండా సానిమాళం తెస్తారు. నే యెరుగుదును. 
కూడదన్న పనల్లా మావంగారు చాస్తారు, కూడిన పని మానేస్తారు. సానిమాళం తౌవడ 
మనేది డబ్బిచ్చి తద్దినం కొనుక్కోవడమన్నమాట కాదా? పెళ్లి నాటికి నా ప్రియ 
శిష్యుడికి కొంచెం యీడొస్తుంది గదా. e సానిముండలు Ober» బుజ్జిగా వుండడం 
చూసి, పెళ్లాం మీద అసహ్యం పుట్టి “యీ పసిపిల్ల యదగడవెంప్పుడు, కాపరానికి 
రావడవెంప్పుడు, యీ సానివాళ్లు మామజాగా వున్నారని వాళ్లని వెంకటేశం వుంచు 
కుంటే కొంప ములిగిపోతుంది గాని తరవాయి వుండిపోతుందా? యేవంంటారు? 


బుచ్చమ్మ : అవును నిజవేం 


గిరీశం : 


గనుక లోకం బాగుపడేటందుకుగాను వెధవలికి పెళ్లి చెయ్యడానికి, సానివాళ్లని 
సాగనంపడానికి వీరకంకణం కట్టాను. మరే వచ్చి, మీ తమ్ముళ్లాంటి వాళ్లకి అనేకులికి 
విద్యాబుద్దులు చెప్పుతున్నాను. గజీతగాణ్జి బెటచేత నూతుల్లో గోతుల్లో పడ్డ వాళ్లని 
పైకి తీస్తాను. యింకా నాషనల్‌ కాంగ్రెస్‌ ఒహటుంది గాని అందులో నే చేసేపని 
చాంతాడంత వ్యాఖ్యానం చేస్తే గాని మీకు బోధ పడదు. పరిపరి విధాల లోకోపకారం 
చేస్తున్నాను. 


బుచ్చమ్మ : యీ పనులన్నీ పెళ్లి చేసుకుంటే మాత్రం చెయ్యకూడదా? 


గిరీశం: 


యలా జెయడం? లోకవంంటే యేవింటి గంజిగుంట అనుకున్నారా? యేషియా, 
యూరోప్‌, ఆఫ్రికా, అమెరికా, ఆటష్టలేషియా అని, ఐదు ఖండాలు. అందులో అమెరికాలో 
మనుష్యులు బుజ్జికిందికీ కాళ్లు పైకీ పెట్టి నడుస్తారు. యిక్కడ పగలు గదా యిప్పుడు? 
అక్కడ రాత్రి. నార్త్‌పోల్‌ అని మరో దేశం వుంది. అక్కడ ఆర్నెల్లు పొగలే; అప్పుడు 
మరి రాత్రుండదు. ఆర్నెల్లు రాత్రే; అప్పుడు మరి పొగలుండదు. అక్కడేవిం 
టనుకున్నారు? సముద్రం అంతా మంచు కెరడైపోతే లేళ్లని బళ్లకి కట్టి సవారీఐ, 
వాయువేగ మనోవేగంగా వెళతారు. యిన్ని దేశాలకీ వెళ్లి అక్కడి వాళ్లకల్లా ఉపకారం 


?^* గురుజాడలు 276 కన్యాశుల్మము - DSP 


చేస్తే గదా లోకోపకారం అవుతుంది. పెళ్లాం బిడ్డలు వుంటే వాళ్లని వొదిలి యలా 
పోవడం? అయితే పెళ్లాడమని మీరు చెప్పిన మాట కూడా సుతలామూ కొట్టి పారెయ 
కూడదు. లోకానికోసం బతకడం ఉత్తమం. అయితే లోకం అంతా యంత విలవో 
అంత కన్న యెక్కువ DOSS రత్నం లాంటి ఆడమనిషి దొరికితే, తప్పకుండా 
పెళ్లాడవలిసిందే. యీ వూరొచ్చేవరకూ నాకలాంటి దివ్య సుందర విగ్రహం, కనపళ్లేదు. 
మొహవెందట చెప్పకూడదు. అలాంటి మనిషి ఈ వూళ్లో కనపడ్డది; అందరాని పండుకు 
ఆశించడవెంందుకని మనసు మళ్లించుకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాను గాని 
మనస్సు లొంగకుండా వుంది. భగవంతుదేం జేస్తాడో! మనస్సుతో యావం 
ంటున్నానంటే, “E వెట్టి మనసా! నువ్వు వలచిన చిన్నది ఆణిముత్యవేంగాని యిన్నాళ్లూ 
పెళ్లి మానేసి యిప్పుడు “పెళ్లాడదాం, పెళ్లాడదాం” అని యెందుకు సందడిపడతావు? 
“సంసార సాగరం దుఃఖం, తస్మాజ్ఞాగ్రత జాగ్రత” అన్నాడు. సంసారంలో పడిపోతే 
మళ్లీ నీకు లోకోపకారం చెయడానికి అవకాశం వుంటుందా?” అని మనస్సుకి బోధ 
పరుస్తున్నాను. పెళ్లాడితే లోకోపకారానికి అవకాశం యంతమాత్రం వుండదు. చూశారా 
వదినా! మాటవరసకి మనం పెళ్లాడతాం అనుకుందాం. సంసారం గడుపుకోవడానికి 
డబ్బు సంపాదించుకోవాలా? యిదివరకల్లా అంటే బ్రహ్మచర్యం ఆచరిస్తున్నాను. గనక 
“సత్రా భోజనం, మఠానిద్రా” సరిపోయింది. మాటవరసకి మిమ్మల్ని పెళ్ళాడింతరవాత, 
అలా సరిపోదే! మనం గాని మావంగారి మూర్గానికి లక్ష్యపెట్టక, యవరితోనూ 
చప్పకుండా రామవరం వెళ్లిపోయి అక్కడ శాస్రోక్తంగా పెళ్లాడావంంటే, ప్రస్తుతం 
మట్టుకు విడో మారియేజి సభ వారు మనకి నెలకి నూర్రూపాయలు యిస్తారు. ఓ 
నాలుగయిదు మాసాలు అలా కాలక్షేపం చేసి, హైదరాబాదులోగాని బడోదాలోగాని 
ఓ వెయిరూపాయల వుద్యోగం సులభంగా సంపాదించుకుంటాను. హయిదరాబాదు 
నవాబు నెలరోజుల కిందట పెద్ద ఉద్యోగ వింస్తానన్నాడు. “నేను ఒకడి దగ్గర నౌఖరీ 
చేస్తానా?” అని విజ్ఞవీగి తోసిపారేశాను. మీరు వివాహం చేసుకోమని సలహా యిస్తారని 
అప్పుడే యెరిగి వుంటే ఆ ఉద్యోగం మించిపోనియ్యకపోదును. 

బుచ్చమ్మ : మీరు ఉద్యోగం చెయ్యరన్నాడే, తమ్ముడు? 

గిరీశం: అవును (బ్రహ్మచారిగా వుండి లోకోపకారం చేస్తూ వున్నంతకాలం పెళ్లిచేసుకోనని 
శపథం పట్టాను. గాని, యిప్పుడు నా అదృష్టం వల్ల లోకం అంతటి కన్నా విలవైన 
వజంలాంటి భార్యా దొరికితే పెళ్లాడక తీరుతుందా? లోకం యొక్క DOS వెండి 
అనుకోండి, లోకం వెండైతే మీలాంటి సువర్ణచ్భాయగల కుందనపు బొమ్మ, 


2౫% గురుజాడలు 277 కన్యాశుల్మము - మలికూర్చు 


పజ్బుండోవన్నె బంగారం అవునంటారా కాదంటారా? బంగారం Don యొక్కువా 
వెండి Dos యొక్కువా? చప్పండి. 


బుచ్చమ్మ: బంగారవేం యెక్కువ 


గిరీశం: సరే, మీలాంటి బంగారం బొమ్మే లభించినప్పుడు లోకం గీకం అవతలబెట్టి పెళ్లాడక 
తీరదుగదా. మాటవరసకి మనం పెళ్ళాడతాం అనుకొండి. పెళ్లాడింతరవాత సంసారం 
సుఖంగా జరుపుకోవాలంటే లావుగా డబ్బుండాలి గదా? ఉద్యోగం చేస్తే గాని 
డబ్బులావుగా రాదే? 

బుచ్చమ్మ: అవును. 

గిరీశం: అట్టే డబ్బెందుకని అడుగుతారు ఒకవేళ, చెబుతాను వినండి. సంసారానికి యిల్లన్నది 
ఒకటుండాలి గదా? యేవంంటారు? 

బుచ్చమ్మ: అవును. 

గిరీశం: నాకు మేడలుంటేనే గాని కుదరదు. యిలాంటి చిన్న ఇళ్లలో నాకు ఉక్కిరి బిక్కిరిగా 
వుంటుంది. ఆ మేడ చుట్టూ తోట వుండాలి. మావిడి చెట్లూ, అరిటి చెట్లూ, జామిచెట్లూ, 
చెప్పన్ని వృక్షాలూ వేస్తాం. మన వెంకటేశం కోతిలాగ పళ్లు తింటూ యెప్పుడూ ఆ 
చెట్ల మీదే వుంటాడు. 

వెంక : ఆ చెట్ల పళ్లన్నీ నేనే కోస్తాను. 

గిరీశం: అంతవాడివి కావనా? మనం అలాగ యిల్లూ, వాకిలీ, Ser, TË, యార్చరుచు 


కునేటప్పటికి మనకి చిన్నపిల్లలు పుడతారు. వాళ్లని సంరక్షణ చెయ్యాలా? వాళ్లు 
నేను కుర్చీ మీద కూచుని రాసుకుంటూంటే వొచ్చి చెయ్యిబట్టుకు లాగి నాన్నా యిది 
కావాలి అది కావాలంటారు. మీరు బీరపువ్వుల్లాగ వొంటి నిండా సరుకులు 
పెట్టుకుని,చక్కగా పసుపూ కుంకం పెట్టుకుని, మహాలక్ష్మీ లాగ యింట్లో పెత్తనం 
చేస్తూ వుంటే ఒక పిల్ల యిటివేపువొచ్చి మెడ కాగలించుకునీ, ఒక పిల్ల అటు వేపు 
వొచ్చి మెడ కాగలించుకుని “అమ్మా యిది కావాలి, అమ్మా అది కావాలని” అడుగు 
తారు. వాళ్లకి సరుకూ జప్పరా చేయించాలి, జరీ దుస్తులు కుట్టించాలి. గిరీశం గారి 
పిల్లల్ని తీసుకురా అని ఒకప్పుడు నవాబుగారి శలవౌతుంది. మన పిల్లల్ని 
వెంకటేశంలాగ కాయగావంచా, తెల్లచొక్కాయితో పంపించడానికి వల్ల కాదుగదా? 
వాళ్లకి చిన్నబళ్ళూ, గిళ్లూ కొనాలి. వాళ్లకి చదువూ సంధ్యా చెప్పించి ప్రయోజకుల్ని 
చెయ్యాలి? యిదంతా సంసార తాపత్రయం కాదా? యిందులో పడిపోతే మరి 


7^* గురుజాడలు 278 కన్యాశుల్మము - మలికూర్తు 


లోకోపకారం చెయడానికి అవకాశవుంంటుందా? చెప్పడం మరిచి పోయినాను, 
అప్పుడు మన వెంకటేశం మన దగ్గిరే వుండి చదువుకుంటాడు. 


బుచ్చమ్మ: అలా అయితే మరి నాన్నకి ఖర్చుండదు. నాన్నా అమ్మా వాడి చదువు కోసం 
దెబ్బలాడ్రు. 

గిరీశం: నే వొద్దన్నానా? 

వెంక : నాకో చిన్న gaos కొనాలి. 


గిరీశం: వేరే నీకు బండీ యెందుకు? మా పిల్లల బండీలో నువ్వు కూడా వెళ్లుదువు గాని, 
వాళ్లు అల్లర చెయకుండానూ, కింద పడిపోకుండాను చూస్తూ వుందువు గాని. 


వెంక : అక్కయ్యని పెళ్లాడేస్తారా యేవింటి? 

గిరీశం: మాటవరసకి అని అంటూంటే, మతిపోయినట్లు మాట్లాడతావేవింటి? 

బుచ్చమ్మ: అంతేకద? 

గిరీశం: అంతేగదంటే, అంతకంటె అదృష్టం నాకు పట్టడం యలాగ? ఆ మాట మీరు అన్నా 
నేను అన్నా మీ వాళ్లు నన్ను తన్ని తగిలేస్తారు. వెంకటేశం గానీ అన్నట్టాయనా, 
పెయ్యకట్టుతాడు వుజ్జే వుంది. 

వెంక :ఓయి నాయనో! (వీపు తడువుకొనును) గుప్‌ చప్‌! నే ఆ వూసెత్తను! 

బుచ్చమ్మ: మానాస్తం, రాంభొట్లు గారి అచ్చమ్మ మీరు వొప్పుకుంటే మిమ్మల్ని పెళ్లాడతానంది. 

గిరీశం: పెళ్ళాడడవేం వొస్తే, అచ్చమ్మనీ, పిచ్చమ్మ నా పెళ్లాడతాను? యప్పటికైనా “ఒకళ్లతో 
నాకు పనేవిటి? నా బతుకు సుఖవేందో నేను చూసుకుంంటాను” అని మీలాంటి 
దివ్య సుందర విగ్రహమూ, గుణవంతురాలూ, నా మీద కనికరించి “గిరీశంగారూ 
నన్ను పెళ్లాడండి” అంటే పెళ్లాడతాను గాని అచ్చమ్మల్నీ, పిచ్చమ్మల్నీ మెడకి కట్టుకుని 
ఉత్తమ బ్రహ్మచర్యం, లోకోపకారం మానుకుంటాననుకున్నారా యేవింటి? 

వెంక : మంచిపండు పడిపోయింది అందుకోండి. 

గిరీశం: (పండు తీసి) ఆహా యేమి చాయ! వొదినా మీ వొంటి చాయని వుంది యీ పండు, 


యిందండి. 
బుచ్చమ్మ: బిందెలో పడెయ్యండి. తమ్ముడూ దిగొచ్చి బిందయెత్తు. 
గిరీశం: వాడక్టర్లేదు. నేనెత్తుతాన్లెండి (యెత్తి) ఆహా! యేమి వయ్యారం! 
(బుచ్చమ్మ నిష్మమించును) 


?^* గురుజాడలు 279 కన్యాశుల్మము - మలికూర్తు 


వెంక 
గిరీశం: 


అగ్ని 


గిరీశం: 


అగ్ని 


గిరీశం: 
అగ్ని 


శిష్యా! రెండు పళ్లు రాలు. 


నాన్నొస్తున్నాడండోయి దిడ్డీతోవ్వేపు. యేవింటి సాధనం? 


ఆకులు దట్టంగా వున్నవేపు దాగో. నేను యాతాం తోడ్డం ఆరంభిస్తాను. 
(అగ్నిహోత్రావధాన్లు ప్రవేశించి). 


: గిరీశం గారూ, నీరు తోడుతున్నారండీ? అసిరిగాడు తోడుతాడే, యింగిలీషు చదువు 


కున్న వాళ్లు, మీ కెందుకాశ్రమ? 

పనివంటి వస్తువ లోకంలో లేదండి. ఊరికే కూచుంటే నాకు వూసుపోదు, మొక్కలకా, 
మంచిది. నాకా, కసరత్తూ. గవునరు, తోట్లో గొప్పు తవ్వుతాడు. సీవంరాణీ వారు 
Adar, సాదలకీ యివ్వడానికి బట్టలు కుడతారు. యింగిలీషువాడు సోమరితనం 
వొప్పడండి. వాళ్లలో పెద్ద కవీశ్వరుడు షేక్‌స్పియరు యేవన్నాడో విన్నారా, "And 
ఆఫ్‌ లేబర్‌” అన్నాడు - అనగా కలక్టరు గొప్ప వాడు కాడు; ed గొప్పవాడు కాడు, 
కాయక్లేశపడి కష్టపడే మనిషే గొప్పవాడన్నాడు. అంచాతనే ox» గొప్పదొర్లంతా మెప్పు 
పొందాలంటే తోటమాలీపని చేస్తారు. చెట్లూ చావంలూ యెక్కడం వొహటి వాళ్లలో 
గొప్ప విద్య, లాభం లేని పని యేదీ దొరచెయ్యడండి మావంగారూ. దొరగారు $00 
వూరికి వెళుతూండగా దాహవేంస్తుంది - చెట్లని పళ్లుంటాయి. నడి తోవలో చెట్టెక్కడం 
నేర్చుకోకపోతే దాహంతో చావవలసిందే గదా? యేజన్సీ కమాన్‌ చేస్తూ వుంటే పెద్ద 
పులి వొస్తుందనుకోండి. దొరకి చెట్టెక్కడం చాతయితె చపాల్న చెట్టెక్కి ప్రాణం 
కాపాడుకుంటాడు. అంచేత చదువుతో పాటు చెట్లెక్కడం కూడా నేరుస్తారు. 


1 OS తరీఫీదంతా అదో చిత్రం. Sos రాసుకుంచున్నాడా, చదువుకుంచున్నాడా 


అండి? 


యింతసేపూ చదువు చెప్పి “చెట్లూ చావంలూ యొక్కి ఆడుకో” అని తోలేశాను. 


: మీకేం మతిపోయిందా యేవింటండి? కాలూ చెయ్యీ విరుచుకుంటే? 


గిరీశం: రేపు మన వాడికి గుణుపురం తాసిల్లారీ అయి అడివిలో కమాను వెళ్లుతూ వుండగా 


అగ్ని 
గిరీశం: 


పెద్దపులొస్తే చెట్టెక్కలేక, కాళ్లు PSE చతికిలబడాలని మీ అభిప్రాయవాం యేవింటి? 


: మనవాడికి తాసీల్దారీ అవుతుందండి? 


యెందుక్కాకూడదూ? గుజ్టాలెక్కడం, Og o మనవాడు నేర్చుకోకపోతే, “నాయనా 
నువ్వు కమాన్లకి పనికిరావు, డసుకు దగ్గిర కూచుని గుమస్తా పని చేసుకో, తాసిల్లారీ 
Aderd తలపెట్టకు” అని దొర్లంటారు. 


2౫% గురుజాడలు 280 కన్యాశుల్మము - మలికూర్తు 


అగ్ని 
గిరీశం: 
అగ్ని 
గిరీశం: 


అగ్ని 
గిరీశం: 


అగ్ని 


గిరీశం: 


అగ్ని 
గిరీశం: 


అగ్ని 


: ONS చిన్న చెట్లెక్కించండి గాని పెద్దచెట్లప్పుడే యక్కనియ్యకండి. 


అంచేతనే జామచెట్టు యక్మమన్నాను. చూశారా? 


: ఓరి! కోతి వెధవా! 


అదుగో తిడుతున్నారూ? SY చదువు చదువుకుంటే, SY తరిఫీదు యివ్వక తప్పదు. 
మీరిలా తిడితే భయపడి కిందపడతాడు; యిలాంటి పనులు మీకిష్టం లేకపోతే, 
యింగిలీషు చదువు మానిపించి వేదం చెప్పండి. 


: మరిచిపోయి తిట్టాను. యీ యింగిలీషు వాళ్ల సంగతంతా అదో Shang. 


మీవంటి (ప్రాజ్ఞాలు అలా అండం నాకు ఆశ్చర్యంగా వుంది. వాళ్ల నడవడిక 
మంచిదవడం చాతనే దేవుండు యింత రాజ్వెశ్వర్యం వాళ్లకిచ్చాడు. మనశాస్తాల్లో 
మాటలు మనం మరిచిపోయినావుం. ఆ మాటలే తెల్లవాళ్లు దొంగతనంగా పట్టుకు 
పోయి, శాస్త్రం చెప్పినట్టల్లా ఆచరించి మన రాజ్యం లాగుకున్నారు. మీరు యొరిగిన 
వారుగదా చెప్పండి, గురువులు దగ్గిర శిష్యులు యేంచేశేవారు? అడివికెళ్లి చెట్లెక్కి 
సమిధలు తెచ్చేవారు. రండికీ మొండికి ఓర్చేవారు. యిప్పుడు యింత ప్రాజ్జులైన మీరేవంంటు 
న్నారూ? మా వాడు యిల్లు కదిలివెళ్లితే కందిపోతాడు, మా వాడు జావంచెట్టెక్కితే 
కాళ్లు విరుచుకుంటాడు అని భయపడతున్నారు. మీ శిష్యులు బ్రహ్మాండవైంన మళ్చిచెట్టు 
కొనకెక్కి ఆకులు కోసి తెస్తున్నారు కారా? మన పుస్తకాల్లో మర్మం కనుక్కుని దొర్లు 
బాగుపడుతున్నారు, మన పుస్తకాలు బూజిక్కించి మనం చెడుతున్నాం. 


: మీకు చాలా తెలుసును. ox» తెల్లవాళ్లు చేసే విద్యలన్నీ మన గ్రంథాల్లోంచి యెత్తుకెళ్లి 


నవే. యీ రెయిళ్లు, గియిళ్లూ యావత్తు మనవేదంలో వున్నాయిష మీది మాపరిశీలనైన 
బుద్ది. మనకేసు గెలవడానికి మీరు రాసిన సవబులు మా బాగున్నాయి. 


యింకా బాగుండును. రికార్డు పూర్తిగా లేదు. కొన్ని కాగితాలు మీరే పారెశారో, మీ 
వకీలు వుంచేసుకున్నాడో నాకు బోధ పడకుండా వుంది. 


నేను పారెయ్యలేదండీ. నాకు యింగిలీషు తెలియకపోవడం చాలా చిక్కొచ్చింది. 


మీకే యింగ్లీషు SR భాష్యం అయ్యాంగార్లా అయిపోరా? యీ మడి తడిపేసి, వున్న 
కాగితాలు యావత్తుకూ జాబితారాస్తాను, తమరు వెళ్లండి. 


: మీరు సంసారం పనిపాట్లు యేం శ్రద్ధగా చేసుకుంటారు! మా వాడికి మీలా ప్రయో 


జకత్వం అబ్బితే నాకొహడి అవసరం వుండదు. దిగేటప్పుడు నిమ్మళంగా సాయం 
చేసి మరీ దింపండేం? కీడించి మేలించమన్నాడు. (నిష్కమించును. ) 


?^* గురుజాడలు 281 కన్యాశుల్మము - మలికూర్తు 


వెంక 
గిరీశం: 
వెంక 
గిరీశం: 
వెంక 
గిరీశం: 


వెంక 
గిరీశం: 


వెంక 
గిరీశం: 


: (నిమ్మళంగా) నాన్న యింట్లో కెళ్ళిపోయినాడు. 


నిమ్మళంగా దిగు. 


: (వరికి) బతికించారు. (వెళ్లిపోబోవును) 


ఆగు ఆగు ఆవాళ్లోపల్లిలా పట్రా. 


: దొబ్బుతారా యేవింటి అన్నీని? అన్యాయం! 


“అన్యాయం పాపనాశనం” అన్నాడు. ఒక్క అన్యాయంతో పాపాలన్నీ పోతాయి. అన్ని 
పళ్లూ నువు మాత్రం తింటావాయేమిటి? తింటే స్టమకేక్‌, కడుపు నొప్పాస్తుంది. 
కడుపునొప్పొస్తే మీ అమ్మ నోరు SKY Bot ఆవందం వసగుండా గొంతుకలో 
పోస్తుంది. 


: నేనావందం తాగను. 


అలా అయితే పళ్లట్టే తినకు (యాతాం వొదిలి వెంకటేశం PED కాయలు 
యెంచుచుందును) 


: (యేడుపు మొహంతో) పెద్ద పళ్లన్నీ దొబ్బుతారా యేవింటి? 


పెద్దవాళ్లకి పెద్దపళ్లూ, చిన్నవాళ్లకి చిన్నపళ్లూ. యింత సేపూ చెట్టెక్కి చిలకలా కొరికావు 
Pep? (నాలుగు పెద్దపళ్ళు తీసుకొని వెంకటేశం వీపుతట్టి) మైడియర్‌ బ్రదరిన్లా! 
యిహ నీ యిష్టవొచ్చినట్టు చెట్లూ చావంలూ Gb యింగిలీషువాడు నేచర్‌ స్టడీ 
చెయ్యమన్నాడు. జామచెట్టెక్కి నప్పుడు మాత్రం పండూ, పరువుకాయా, పచ్చికాయా 
వీట్ల భేదం బాగా స్టడీ చేసి, పళ్లే కొయ్యి, అందులో నాలుగు గురుదక్షణ కింద 
నాకియ్యి. లేకుంటే కడుపుబ్బుతుంది. నువ్వొహ మాటు చెట్టెక్కింతరవాత, వలేసి 
చూసినా మరి పరువు కాయ కనబడదు. “యేరకుమీ కసుగాయలు” అన్నాడు. రనెవే! 
(వెంకటేశం దాటు వేసి పారిపోవును). 
పాచిక పారేటట్టె కనపడుతూంది. హా! యేమి సొగసు! 


Su నదమాపొక్కిలి, జాంబూ i 
నదమామైచాయ, కోకనదమా పదమా। 
పదమాజడ, నడుమువియత్‌। 
పదమా, నూగారు గూఢ పదమా చెలికిన్‌॥। 


(నిష్మమించును. ) 


౫% గురుజాడలు 282 కన్యాశుల్మము - మలికూర్తు 


కన్యాశుల్మము 
చతుర్భాంకము 
౧వ స్థలము : రామప్పంతులు యింటి సావిడి 


(రామప్పంతులు కుర్చీమీద కూర్చునివుండగా మధురవాణి నిలబడి తమలపాకులు 


రామ 


మధు 
రామ 
మధు 
రామ 
మధు 
రామ 
మధు 


రామ 
మధు 


రామ 


మధు 
రామ 
మధు 
రామ 


చుట్టి యిచ్చుచుండును.) 


నేనే చిన్నతనంలో యింగిలీషు చదివివుంటే జడ్జీలయదట ఫెళపెళలాడించుదును. 


నాకు వాక్‌ స్థానమందు బృహస్పతి వున్నాడు. అందుచాతనే యింగిలీషు రాక పోయినా 
నా ప్రభ యిలా వెలుగుతూంది. 


: మాటలు నేర్చిన శునకాన్ని వేటకి పంపితే ఉసుకోమంటే ఉసుకోమందిట. 

: నేనా శునకాన్ని? 

: హాస్యానికన్న మాటల్లా నిజవంనుకుంటారేవిం? 

: హాస్యానికా అన్నావు? 

: మరి మీతో హాస్యవాండకపోతే, వూరందరి తోటీ హాస్యవాండమన్నారా యేవింటి? 
: అందరితో హాస్యవాడితే యరగవా? 

: అంచేతనే bus. పందన్నాా మిమ్ముల్నే అనాలి గాని, మరొకర్ని అనకూడదే? 


మిమ్మల్ని యేవంనడానికైనా నాకు హక్కు వుంది. యిక మీ మాటకారితనం నాతో 
చెప్పేదేమింటి? మీ మాటలకు భ్రమసే కదా మీ మాయలలో పడ్డాను? 


: నాకు యింగిలీషే వొస్తే, దొరసాన్లు నా వెనకాతల పరిగెత్తరా? 


: మీ అందానికి మేము తెనుగువాళ్ళము చాలమో? యింగిలీషంటే జ్ఞాపకవొంచ్చింది. 


గిరీశం గారు మాట్లాడితే దొరలు మాట్లాడినట్టు వుంటుందిట. 


: అటా, యిటా! నీకేం తెలుసును. వాడువొట్టి బొట్లేరుముక్కలు పేల్తాడు. ఆ మాటలుగానీ 


కోర్టులో పేల్తే చెప్పుచ్చుకు కొడతారు. 


: అదేమో మీకే తెలియాలి! గాని, గిరీశం గారు లుబ్ధావధాన్లు గారి తమ్ములటా? చెప్పారు కారు! 
: నీ మనసు వాడి మీదికి వెళుతూందేం? ఐతే నీకెందుకు, కాకపోతే నీకెందుకు? 

: మతిలేని మాటా, సుతి లేని పాటా, అని. 

: నాకా మతి లేదంటావు? 


7^* గురుజాడలు 283 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు : మీకు మతిలేకపోవడవేంం౦, నాకే. 

రామ :యెం చేత? 

మధు : నుదట్ను వ్రాయడం చేత. 

రామ : యేవంని రాశుంది? 

మధు : విచారం (WHOA. 

రామ : యెందుకు విచారం? 

మధు : గిరీశం గారు లుబ్బావధాన్లు గారి తమ్ములైతే, పెళ్లికివొస్తారు; పెళ్లికి వస్తే యేదైనా 
చిలిపిజట్టీ పెట్టి, మీమీద చెయి జేసుకుంటారేమో అని విచారం. 


రామ : అవును, బాగా జ్ఞాపకం చేశావు, గాని డబ్బు ఖర్చైపోతుందని అవుంధాన్లు బంధువుల 
నెవళ్లనీ పిలవడు. 


మధు : గిరీశం గారు పిలవకపోయినా వస్తారు. 

రామ : నువుగానీ రమ్మన్నావా యేమిటి? 

మధు : మీకంటే నీతి లేదు గాని నాకు లేదా? 

రామ : మరి వాడొస్తాడని నీకేలా తెలిసింది? 

మధు : పెళ్లికూతురు అన్నకి చదువు చెప్పడానికి కుదురుకుని, వాళ్లింట పెళ్లి $5 అంతా 
ఆయనే చేస్తున్నారట. అంచేత రాకతీరరని తలస్తాను. 

రామ : వాడొస్తే యేమి సాధనం? 

మధు : నన్నా అడుగుతారు? 

రామ : పెళ్లే తప్పిపోతే? 

మధు : యలా తప్పుతుంది? 

రామ : తప్పిపోడానికి ఒక తంత్రం పన్నాను. 

మధు : అయితే, మధురం మాట చెల్లించారే? 

రామ : చెల్లించక రావంప్ప యే చెరువు నీళ్లు తాగుతాడు? 

మధు : యేదీ ముద్దు (ముద్దు పెట్టుకొనును.) 

రామ : గాని మధురం, కీడించి మేలిద్దాం. ఒకవేళ దెబ్బ బేజోటు అయిపోయి వాడు రావడవేం 
తటస్థిస్తే యేవింటి సాధనం? 


౫% గురుజాడలు 284 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు 
రామ 


మధు 
రామ 


మధు 


రామ 
మధు 
రామ 
మధు 
రామ 
మధు 


రామ 
మధు 
రామ 


మధు 
రామ 


Sos 


రామ 


: ఆడదాన్ని నన్నా అడుగుతారు? 
: ఆడదాని బుద్దిసూక్ష్మం. కోర్టు వ్యవహారం అంటే చెప్పు. యెత్తుకి యెత్తు యింద్ర 


జాలంలా యెత్తుతానూ? చెయిముట్టు సరసవంంటే మాత్రం నాకు కరచరణాలు ఆడవు. 


: పెళ్లి నాలుగురోజులూ, తలుపేసుకుని యింట్లో కూచోండి. 
: ఆడదాని బుద్ధి సూక్ష్మవంని చెప్పాను కానూ? మా మంచి ఆలోచన చెప్పావు. 
: గాని, నాకొక భయం కలుగుతూంది. నిశిరాత్రి వేళ పైగొళ్ళెం బిగించి, కొంపకి 


అగ్గి పెడతాడేమో? 


: చచ్చావేం! వాడు కొంపలు ముట్టించే కొరివి BX. మరి యేవింగతి? 

: గతిచూపిస్తే యేమిటి మెప్పు? 

: “నువ్వు సాక్షాత్తూ నన్ను కాపాడిన పరదేవతవి” అంటాను. 

: (ముక్కుమీద వేలుంచి) అలాంటి మాట అనకూడదు. తప్పు! 

: మంచి సలహా అంటూ చెప్పావంటే, నాలుగు కాసులిస్తాను. 

: డబ్బడగలేదే? మెప్పడిగాను. నేను నా ప్రాణంతో సమానులైన మిమ్మల్ని కాపాడుకోవడం, 


SOS ఉపకారం? 


: మెచ్చి యిస్తానన్నా తప్పేనా? 

: తప్పుకాదో? వేశ్యకాగానే దయా దాక్షిణ్యాలు వుండవో? 

: తప్పొచ్చింది. లెంపలు వాయించుకుంటాను, చెప్పు. 

: పెళ్లీ వంటలకి పూటకూళ్లమ్మని కుదర్చండి. 

: ఛబాష్‌! యేమి విలవైన సలహా చెప్పావు! యేదీ చిన్న ముద్దు (ముద్దు పెట్టుకోబోయి, 


ఆగి) గాని గిరీశంగాడు నన్నూ దాన్నీ కూడా కలియగట్టి తంతాడేమో? 


: 8 భయం మీకక్కరలేదు. పూటకూళ్లమ్మ కనపడ్డదంటే, గిరీశం గారు పుంజాలు 


తెంపుకు పరుగెత్తుతారు, ఆమె నోరు మహాం చెడ్డది. 


: అవును, నోరే కాదు, చెయ్యి కూడా చెడ్డదే. దాం దెబ్బనీకేం తెలుసును. గాని, మా 


దొడ్డ సలహా చెప్పావు. యేదీ ముద్దు (ముద్దు పెట్టుకొనును.) 
G Q Q eo 


ముద్దు బెట్టుకుంటుండగా లుబ్బావధాన్లు ఒక వుత్తరము చేతబట్టుకుని ప్రవేశించును.) 


లుబా 
Q 


: యేమిటీ అభావ చేష్టలూ! 


P°S, గురుజాడలు 285 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


సుధు 


రామ 
మధు 


Sos 


రామ 


: (గతక్కుమని తిరిగిచూసి) Zac పడుచువాళ్లం గదా? అయినా, నా మధురవాణిని 


నేను నడివీధిలో ముద్దెట్టుకుంటే, నన్ను అనేవాడెవడు? 


: నడి కుప్పమీద యెక్కి ముద్దు పెట్టుకోలేరో? పెంకితనానికి హద్దుండాలి, బావగారికి 


దండాలు, దయ చెయ్యండి (కుర్చీ తెచ్చి వేయును) 


: నాకు మావంగారైతే, నీకు బావగారెలాగేవింటి? 
: మా కులానికి అంతా బావలే. తమకు cher మావంలైనారో? (లుబ్ధావధాన్లుతో) 


కూచోరేం? యేమి హేతువో గాని బావగారు కోపంగా కనబడుతున్నారు. రేపు పెళ్లైన 
తరవాత అక్కగారిని, వీధి తలుపు గడియ వేసి మరీ ముద్దెట్టుగుంటారేమో చూస్తాను 
గదా? అయినా మీ అల్లుడుగారికి చిన్నతనం యింకా వొదిలింది కాదు. 


: పైలా పచ్చీసీలో, చిన్నతనం కాక పెద్దతనం యలా వొస్తుంది? యేం మావా! 


కోపవాం? 


: నాకు పెళ్లీవొద్దు పెడాకులూ వొద్దు 
: (మధురవాణి చెవిలో) చూశావా మధురం, నా యంత్రం అప్పుడే పారింది. (పైకి 


లుబ్ధావధాన్లుతో) అదేం, అలా అంటున్నారు? నిశ్చయం అయిన తరువాత గునిసి 
యేం లాభం? 


:5 సొమ్మేం పోయింది? గునియడం గినియడం కాదు. నాకీ పెళ్లి అక్షర్లేదు. 


ఖ 


: (రామప్పపంతులు చెవిలో) యేమిటా వుత్తరం? 

: (మధురవాణి చెవిలో) అగ్నిహోత్రావుధాన్లు పేరుపెట్టి నేనే బనాయించాను. 

: (రామప్పంతులు చెవిలో) యేవంని? 

: (మధురవాణి చెవిలో) నువ్వు ముసలవాడివి గనక నీ సంబంధం మాకు SG. 

: చిత్రం! చెప్పేస్తాను. 

: (మధురవాణి చెవిలో) నీకు మతిపోయిందా యేమిటి? పెళ్లి తప్పించమని నువ్వే నా 


ప్రాణాలు కొరికితే, ఈ యెత్తు యెత్తాను, నోరుమూసుకో. 


: (లుబావధాను చెవిలో) ox» సంబంధం మీకు కటి పెట్లాలని పంతులు చూస్తున్నారు. 
Q గా టబ = 


వొప్పుకోకండి. 


: (మధురవాణితో) యేమీ బేహరద్బీ! (లుబ్బావధాన్లుతో) స్త్రీ బుద్ధిః ప్రకయాంతకః అన్నాడు. 


దాని మాటలు నమ్మకండి. కల్పనకి యింత మనిషి లేదు. 


?^* గురుజాడలు 286 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


మధు 
రామ 
మధు 
రామ 
మధు 
రామ 
మధు 
రామ 
మధు 
రామ 


: (చేతిలోని వుత్తరమును ఆడిస్తూ) యీ కుట్రంతా నీదే. 
: (తీక్షణంగా మధురవాణి వైపు చూసి, లుబ్ధావధాన్లుతో) కోపం కోపంలా వుండాలి 


గాని, యేకవచన ప్రయోగం కూడదు. 


: యిదంతా మీ కల్పనే. నా కొంప ముంచడానికి తలపెట్టారు, చదవండి. 

: (వుత్తరం అందుకోక కుర్చీ వెనక్కి తీసుకుని) ఆ వుత్తరం సంగతి నాకేం తెలుసును? 
: చేసినవాడివి, నీకు తెలియకపోతే, యెవరికి తెలుస్తుంది? 

: అదుగో మళ్ళీ యేకవచన ప్రయోగం! మెత్తగా మాట్లాడుతున్నానని కాబోలు ఆనాడీ 


చేస్తున్నారు? వుత్తరం గిత్తరం నేను కల్పించానని, మళ్లీ అన్నారంటే కథ చాలా దూరం 
వెళుతుంది. ఆ సంగతి మట్టుకు కాని వుండండి. రామప్పంతులు తడాఖా అంటే 
యేవంనుకున్నారో? 


: నువ్వు - 
: అదుగో మళ్లీ. 
మీ కల్పనైతేనేం, మరాహరి కల్పనైతేనేం, బుద్ధి పొరపాటు నాది. మధ్య వెధవలతో 


నాకేం పని? వెంటనే బయల్దేరిపోయి, e అగ్నిహోత్రావధాన్లునే అడుగుతాను. 


: మాటలు మా జోరుగా వొస్తున్నాయి జాగ్రత. (లుబ్ధావధాన్లు వెళ్లును) నన్నేనా వెధవలు 


అంటున్నాడు? 


: నన్ను కూడా కలుపుకోవాలని వుందా యేవింటండి? 

: నన్ను మట్టుకు వెధవని కింద కట్టావూ? 

: నేవుండగా వెధవలు మీరెలా అవుతారు? 

: నన్ను సప్త వెధవని చేశావు. మరి యింకా తరవాయి యేం వుంచావు? 

: అదేవింటి ఆ మాటలు? 

: ఆ వుత్తరం నేను బనాయించానని, e వెధవతో యెందుకు చెప్పావు? 

: మీ తోడు, నేను చెప్పలేదే? 

: మరి నేను బనాయించానని, వాడికెలా తెలిసింది? 

: యెందుకీ ఆందోళన? 

: మరి, ఆ వెధవ ఆ వుత్తరం తీసికెళ్ళి అగ్నిహోత్రావుధాన్లుకి చూపిస్తే, నా మీద వాడు 


వెంటనే ఫోర్జరీ కేసు బనాయిస్తాడే? పీక తెగిపోతుంది? యేవింటి సాధనం? 


?^* గురుజాడలు 287 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు : యంత్రం యెదురు దిరిగిందో? ఐతే చక్రం అద్దువేస్తాను (మధురవాణి తొందరగా 
వీధిలోకి వెళ్లును) 

రామ : యిదెక్కడికి పారిపోతూంది? యిదే చెప్పేశింది. దొంగపని చేసినప్పుడు రెండో వారితో 
చెప్పకూడదు. వెధవని చెవులు నులుపుకుంటాను. పరిగెత్తి వెళ్లి చేతులో కాగితం 
నులుపుకొత్తునా? - గాడిదకొడుకు కరిస్తే? పోయి మీనాక్షి కాళ్లు పట్టుకుంటాను. 

(మధురవాణి వక చేతితో వుత్తరము, వక చేతితో లుబ్ధావధాన్లు చెయ్యి పట్టుకుని 
ప్రవేశించును.) 

మధు : (రామప్పంతులుతో) చాలు, చాలు, మీ ప్రయోజకత్వం. బావగారికి అన్నా తమ్ముడా, 
కొడుకా, కొమ్మా! మిమ్మలిని esie నమ్ముకుని, సలహాకి వస్తే, ఆలోచనా సాలోచనా 
చెప్పక, ఏకవచనం, బహువచనం, అని కాష్టవాదం పెట్టారు. బావా! కుర్చీ మీద 
కూచోండి. (కుర్చీమీద కూచోబెట్టి) (రామప్పంతులుతో) యీ వుత్తరం యేవింటో 
నింపాదిగా చదివి చూసుకోండి. (వుత్తరం రామప్పంతులు చేతికి యిచ్చును.) 

రామ : (వుత్తరం అందుకుని తనలో) బతికానా దేవుడా (చూచుకొని). అరే నా ఉత్తరవేం 
కాదే యిది. నా నీడ చూసి నేనే బెదిరాను (పైకి) మావాం! వొస్తూనే తిట్లతో ఆరంభిస్తే 
యెంతటి వాడికైనా కొంచం కోపం వొస్తుంది. నెమ్మదిగానూ, మర్యాదగానూ నన్నొచ్చి 
యేం సహాయం చెయమంటే అది చెయనూ? 

exe : మరైతే యీ పటాటోపం వొద్దని రాయండి. అతగాడికి పటాటోపం కావలిస్తే ఆ 
ఖర్చంతా అతగాడే పెట్టుకోవాలి. 

మధు : (లుబ్బావధాన్సు, జుత్తు ముడి విప్పి దులిపి) యేం ధూళి! సంరక్షణ చేసేవాళ్ళు లేకపోబట్టి 
గదా? (గూటిలో నుంచి వాసననూనె దువ్వెనా తెచ్చి తలదువ్వుచుండును. ) 

రామ : (ఉత్తరం తిప్పి కొసచూసి చదువును) “శేవకుడు తమ్ములు గిరీశం” - వీడా! 

మధు : పైకి చదవండి. 

రామ : Ô గిరీశం, అనగానే పైకి చదవాలేం? 

మధు : అయితే, మీరే చదువుకు ఆనందించండి. 

exem : “నీ గిరీశం” అన్నారేం? 

రామ : అది వేరే కథ. 

లుబ్లా : పైకి చదవండి. 


2౫% గురుజాడలు 288 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


రామ 


: (చదువును) 


“శేవకుడు, తమ అత్యంత ప్రియ సోదరులు గిరీశం అన్మే నమస్కారములు చేసీ 
చాయంగల విన్నపములు, Si యీ నాటికి వృద్దాప్యంలో నయినా మీరు తిరిగీ 
వివాహం చేసుకుని ఒక యింటివారు కావడమునకు నిశ్చయించితిరన్నమాట విని 
యమందానందకందళిత హృదయారవిందుడ నైతిని”. 


: 368, వృద్ధాప్యవంంట్టాడూ? మొన్నగాక మొన్ననే గదా యాభై దాటాయి. 
మధు? 


(దువ్వెన మొలను పెట్టి, లుబ్బావధాన్లు జుత్తు ముడి వేసి) సంరక్షణ లేక యిలా 
వున్నారు గాని, యవరు మిమ్మల్ని ముసలివాళ్లనేవారు? 


: (చదువును) “మీకు కాబోవు భార్య, నా ప్రియ శిష్యుండగు వెంకటేశ్వర్లు చెలియలగుటం 


జేసి నాకు బ్రహ్మానందమైనది. నేను అగ్నిహోత్రావధానులవారి యింటనే యుండి 
పెళ్లి పనులు చేయించుచున్నాడను. వారు నన్ను పుత్రప్రాయముగా నాదరించుచున్నారు. 
బహు దొడ్డవారే గాని చంద్రునకు కళంకమున్నటుల వారికి కించిత్తు ద్రవ్యాశా, 
కించిత్తు ప్రథమకోపముం గలవు”. 


వ్యాకరణం వెలిగిస్తున్నాడయ్యా గుంటడూ! 


“షరా - ఆ కోపం వొచ్చినప్పుడు మాత్రం యెదట పడకుండా దాగుంటే యెముకలు 
విరగవు. ప్రాణం బచాయిస్తుంది. మరేమీ ఫర్వా వుండదు - ద్రవ్యాశ అనగా, అది 
వారికి గాని మీకు గాని ఉపచరించేది కాదు. మీ వూరివారెవరోగాని ఒక తుంటరి, 
మీరు విశేష ధనవంతులనియు, పెళ్లి దేవదుందభులు మోయునటుల చేతురనియు, 
వర్తమానము చేయుటను, యేబది బండ్ల మీద యీ వూరి వారి నందరిని తర్లించుకు 
రానైయున్నారు. ఇంతియకాక, దివాంజీ సాహేబు వారినడిగి, ఒక కుంజరంబునూ, 
మూడు లొట్టియలనూ, యేను గుజ్జంబులం గూడ తేనైయున్నారు. బంగారపుటడ్డల 
పల్లకీ గూడ దెచ్చెదరు. 

“షరా - దానిమీద సవాదీఐ, soog లత్తులతో వూరేగి, మీరు పెళ్లిచేసుకోవడం 
నాకు కన్నుల పండువే గాని, యిదంతా వృధా వ్యయం కదా, అని నాబోటి ఆప్తులు 
విచారిస్తున్నారు. యెద్దుపుండు కాకికి రుచి, రామప్పంతులు సొమ్మేంబోయింది?” 


వెధవ! నావూసెందుకోయి వీడికి? 


“యిందులో ఒక పరమ రహస్యం. అది యెద్దియనిన, యా రామప్పంతులు చిక్కులకు, 
as; తెలివికి, బిగ్‌ యాస్‌”. 


?^* గురుజాడలు 289 కన్యాశుల్మము - మలికూర్తు 


యిదేవింటోయి, యీ బొట్లేరు యింగిలీషు! 

“అనగా” 

వ్యాఖ్యానం కూడా వెలిగిస్తున్నాడయా! 

“జాకాల్‌, అనేది, గుంటనక్తూ 

పింజారీ వెధవ! 

“బిగ్‌యాస్‌, అనగా, పెద్ద -" 

వీడి సిగాదరగా! యేం వీడి పోయీకాలం! వీడిమీద తక్షణం డామేజీ దావా పడేస్తాను. 
(మధురవాణికి నవ్వొచ్చి, ఆపుకోజాలక, విరగబడి నవ్వును.) 

యెందుకలా నవ్వుతావు? నీ మొగుడు నన్ను తిడుతున్నాడనా ఆనందం? 


: (నవ్వు చేత మాట తెమలక, కొంతసేపటికి) కాదు - కాదు - మీతోడు - లొటి - 
:నా తోడేవింటి! నేను చస్తే నీకు ఆనందవేం! 
: (ముక్కుమీద వేలువుంచి, రామప్పంతులు దగ్గరకు వెళ్ళీ, సిరస్సు కౌగలించుకొని, 


ముద్దెట్టుకొనును) యేమి దుష్టుమాటా! 
Q 0 


: మరెందుకు నవ్వుతావ్‌? 

:లొటి - లొటి - లొటి- 

: యేమిటా “లొటి”? 

: లొటి - పిట - 

: అవును, లొటిపిట, అయితే? 

: (సమాళించుకుని) యెందుకో? 

: యెందుకో నాకేం తెలుసును? 

: ఉత్తరంవల్ల మీరే తెమ్మన్నట్టు అగుపడుతూందే? 
: నేనా? నేనా? నాకెందుకూ లొటిపిట? 

: (ఉప్పెనగా తిరిగీ నవ్వుతూ) యెక్కడానికీ. 

: నేనా యెక్కడం? 

: యెందుకు కూడదూ? మీరొక లొటి - పిట - బావగారొక లొటిపిట- పో - పో - 


పోలిశెట్టి -పెళ్ళి సప్లయిదారుడు గనక, అతడో లొటిపిట - యెక్కి పొలాలంట - 


౫% గురుజాడలు 290 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


వూరేగండి -వెన్ను కుప్పెక్కి - e వైభవం- కళ్ళారా - చూస్తాం - (మిక్కిలిగా నవ్వును, 
నవ్వు సమాళించుకుని) బావగారూ, క్షమించండి - ఆ Xp వ్రాతకి నవ్వాను - 
మరేంగాదు. 


: దుష్టంటే దుష్టా! గాడిద! 

: ese, పెద్ద గాడిదని కూడా తెమ్మన్నారని కాబోలు, రాశాడండీ. 

: లేదు, లేదు, గాడిదె మాట వుత్తరంలో యక్కడా లేదు. 

: వుంది. నేను చదివానండీ గాడిదనెందుకు తెమ్మన్నావయ్యా నానెత్తి మీదికీ? 

: నీకు మతిపోతూందా యేమిటి? గాడిద మాట లేదంటూంటేనే? (మధురవాణి తిరిగీ 


నవ్వుచుండును) నీక్కూడా మతిపోయిందీ? యెందుకా నవ్వు? నన్ను చూశా? 
అవుధాన్లును చూశా? 


: యెందుకు - ఆ - అనుమానం? - సామెత - వుంది. 

: యేమిటా సామిత గీమితాను? 

: గాడిద అందిట-పాటకి నేను - అందానికి - మా అప్పా - అందిట - 

: అంటే? 

: పెళ్లికి గాడిద - లొటిపిటా మాట యిన్నాళ్ళకి - మళ్లీ విన్నానుగదా అని. 

: వింటే? 

: నవ్వొచ్చింది. మీరు కూడా నవ్వరాదూ? యెందుకీ దెబ్బలాట? 

: వీడి మీద డామేజీ దావా వెంటనే పడేస్తాను. 

: (లుబ్ధావధాన్లుతో) బావా, యెందుకు మా పంతులు గారి మీద అన్యాయంగా 


అనుమానం పడతారు? ఆయన నిజంగా మిమ్మల్ని అన్నగార్లా భావించుకుంటున్నారు. 
గిరీశంగారు పంతులు మీద వ్రాయడానికి కారణాంతరం వున్నది. మీతో చెప్పవలిసిన 
సంగతి కాదు గాని, మీ ఉభయులకూ స్నేహం చెడడానికి సిద్ధంగా వున్నప్పుడు 
చెప్పక తీరదు. మీ గిరీశం గారు నాకు కొన్నాళ్లు యింగ్లీషు చెప్పేవారు. కొద్ది రోజులు 
నన్ను వుంచుకున్నారు. మా పంతులుగారు ఆయన దగ్గిర నుంచి నన్ను తీసుకువెళ్లి 
పోయి వచ్చినారనే దుఃఖం చేత లేనిపోని మాటలు కల్పించి “నక్కా AS% అని 
వ్రాశారు గాని, ఆ బొల్లి మాటలు నమ్మకండి. 


: “నక్కా figo" వొట్టినే పోతుందనుకున్నావా యేమిటి? డామేజీ దావా పడ్డతరవాత 


దాని సంగతి తెలుస్తుంది. 


Âs, గురుజాడలు 291 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు 


రామ 


లుబా 
Q 
మధు 


లుబా 
@ 


మధు 
రామ 


రామ 


: బావా, మరొకమాట ఆలోచించండీ. పంతులకేం లాభం యేనుగులూ, లొటిపిటలూ, 
గాడిదలూ - (నవ్వును.) 
: మనిషివి కావా యేమిటి? గాడిదె మాట లేదంటూంటేనే? 


: పోనియ్యండి - మీకెందుకు కోపం! గాడిదలు లేకపోతే కడంవ్వే ఆయెను. యివన్నీ 
మీ యింటి మీద పడి తింటే మా పంతులుగారికి యేం లాభం? చెప్పండీ. ఒకవేళ 
రాతబు బేరం జరుగుతుంది గనక పోలిశెట్టికి లాభించవచ్చును. 


: బాగా చెప్పావు - పోలిశెట్టి చేసినపనే! 

: చవగ్గా చేస్తాడని ఖర్చు వెచ్చం కోవంటాడి మీద పెట్టావు. అనుభవించు. 

:యిప్పుడు మించిపోయినదేమి? పెళ్లికూతుర్ని పంపిస్తే పది రూపాయలు ఖర్చుతో 
యిక్కడ ముడి పెట్టేస్తాం. మీరెవరూ రావద్దని, మీ మావంగారి పేర వుత్తరం వ్రాయండి. 

: మా ప్రశస్తమైన ఆలోచన చెప్పావు. మావంగారూ, మధురం మా బుద్ధిమంతురాలు. 

: అదుగో! “మధురం గిధురం” అని మీరు అనకూడదు. “మధురవాణి” అనాలి. 

: పొరపాటు-గాని తీరా మోసి వాళ్లు పెళ్లికూతుర్ని ఒక్కర్రెనీ పంపించేస్తే ? 

: మరేం? మీ తీపు దిగదీసిందీ? పెళ్లి చేసుకొండి. 


:నా ప్రాణం పోతే ఈ సంబంధం చేసుకోను. ఆ వుత్తరం కొసాకూ చదివితే అభావచేష్టలు 


మీకే బోధపడతాయి. 
: చదవడం మానేసి యేమిటి ఆలోచిస్తున్నారు? 


: గిరీశం గాడిమీద పరువునషానికి డామేజీ దావా తేకమాన్ను - వాడి మొహంలాగే 
వుంది వుత్తరం. చదివేదేవింటి. 


: మా వెధవ నా పరువు మాత్రం యేమైనా వుంచాడనా? అయినా తరవాయి చదవండీ. 


: (చదువును) తాజాకలం. చిన్నది బహులక్షణంగా వుంటుంది. గాని కొంచెం పెయ్య 
నాకుడు మాత్రం కద్దు. అద్దానిని మనవారు వైధవ్యహేతువ అండ్రు. యిది వట్టి 
సూప-సూపర్‌-స్టి-షన్‌ అనగా, తెలివి తక్కువ నమ్మకం. మనవంటి (Breen 
లెక్కించవలసినది కాదు. షరా - దీనికి వక చిన్న Bor 088 వున్నది. చిమ్మిటతో 
పెయ్య నాకుడు వెండ్రుకలూడబీకి, ఒక పౌ-పౌడర్‌ అనగా, గుండ కద్దు; ఆ గుండ 
ప్రామినచో మరల పెయ్యనాకుడు పుట్టనేరదు. ఈ లోగా దైవాత్తూ వైధవ్యంబే 
సంప్రాప్తించినచో, పదే పదే క్షౌరంబౌనుగావున పెయ్యనాకుడు బాధించనేరదు. రెండవ 


2౫% గురుజాడలు 292 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు 
రామ 


మధు 
రామ 


నెంబరు షరా - ఒకవేళ వైధవ్యం తటస్థించినా, మా వదెనగారు జుత్తు పెంచుకునే 
యడల, మీరేం జెయ్యగలరు; నేనేం జెయ్యగలను?” 


: చాల్చాలు; యీపాటి చాలించండి. గిరీశం గారు యేం తుంటరి? 
: యిప్పుడైనా వాడి నైజంనీకు బోధపడ్డదా? (చదువును) మూడవ షరా -యీ రోజుల్లో 


È పునర్వివాహం గడబిడ లావుగా నున్నది. తమకు విశదమే. మీరు స్వర్గంబునకుం 
బోయి ఇంద్రభోగంబనుభవించుచుండ నామెకు పునర్వివాహము చేసికొన బుద్ధి పొడమ 
వచ్చును. అదిమాత్రం నేను ఆపజాలనని స్పష్టముగా తెలియునది. ఏలననిన ?వద్దని 
మందళించుటకు ఎదట HABA, “మీయన్న స్వర్ణంబున రంభతో పరమానందంబు 
నొందుచునున్నారు కదా, నా గతేమి” అని యడిగినచో నేమి యుత్తర మీయువాడ? 


: మరి చాలించండి. 
DN యిష్టం వచ్చినప్పుడు చదివి, నీ యిష్టం వొచ్చినప్పుడు మానేస్తాననుకున్నావా 


(చదువును) 

నాల్గవ షరా - కొదువ అన్ని హంశములూ బహు బాగావున్నవి. తప్పకుండా యీ 
సంబంధం మీరు చేసుకోవలిసిందే. మీ అత్తగారు సాక్షాత్తూ అరుంధతి వంటి వారు. 
మనలో మనమాట, ఆమెకు ow» సంబంధం యెంత మాత్రమూ యిష్టము లేదు. 
పుస్తెకట్టె సమయమందు, మీ యింటి నూతులో పడి ప్రాణత్యాగం చేసుకుంటానని, 
యిరుగు పొరుగమ్మలతో అంటున్నారు, గాని ఫర్వాలేదు. ఆ నాలుగు గడియలూ, 
కాళ్లూ చేతులూ Sco. మూడు ముళ్లూ పడ్డ తరవాత నూతులో పడితే పడ 
నియ్యండి. మనసొమ్మేం బోయింది? పోలీసు వాళ్ల చిక్కు లేకుండా మాత్రం, వాళ్ల 
కేమైనా పారేసి వాళ్లని కట్టుకోవలసివస్తుంది. యీ సంగతులు యావత్తూ మీ మేలుకోరి 
వ్రాసితిని. యిక్కడ వారికి తెలియరాదు. మరిచిపోయినాను. పిల్లజాతకం wages) 


ష్టంగా వుందట. ఆ బనాయింపు కూడా రామ -" 


: రామ? 

: అది ఆడవాళ్లు వినవలసిన మాట కాదు. 

: అది కూడా మీరే బనాయించారంటా డేవిటండీ? 

: వాడి నోటికి ESI బద్ధం వుందీ? డామేజీ పడితే గాని కట్టదు. 


: కొంచం అయినా నిజం వుందకపోతుందా, అని నా భయం. అత్తగారికి యిష్టం 


లేదని పోలిశెట్టి కూడా చెప్పాడు. యీ సంబంధానికి వెయివేలదణ్ఞాలు; నాకొద్దుబాబూ. 


?^* గురుజాడలు 293 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు : 


రామ 


బాగా అన్నారు. మీ సంబంధం మాకు యెంతమాత్రం వొద్దని, మీ మావంగారి పేర 
వ్రాయండి. కాకితం కలం తేనా? 


: మావాం! మరి ముందూ వెనకా ఆలోచించక వెంటనే వుత్తరం రాసి పెట్టండీ. (నిలబడి 


మధురవాణి చెవిలో రహస్యము మాట్లాడును; మధురవాణి లుబ్బావధాన్లు చెవిలో 
మాట్లాడును). 


: మొహంమీద మొహం పెట్టి, యేవింటా గుసగుసలు? 


పైనుంచి పోస్టుజవాను - “లుబ్ధావుధాన్లుగారున్నారండీ. వుత్తరంవొచ్చింది” 


(మధురవాణి పైకి వెళ్లి వుత్తరము తెచ్చి లుబ్బావధాన్లు చేతికి యిచ్చును. లుబ్బావధాన్లు 


మధు 
రామ 


రామప్పంతులు చేతికి యిచ్చును.) 


: సులోచనాలు తేలేదు. మీరే చదవండి. 
: (తనలో చదువుతూ) మరేవీం! చిక్కే వదిలిపోయింది. మీ మావంగారి దగ్గిర్నించి. 
: యేవంని? యేనుగులూ, లొటిపిటలూ తానంటాడా యేవింటండి? 
: మీ సంబంధవేం అక్మర్రేదట. 
: యేవింటీ? యెంచేతనో? వాడికా అక్కర్లేదు? నాకా అక్కర్లేదు? తన పరువుకి నేం తగానుకానో? 
: నిమిషంకిందట పెళ్లి వొద్దన్నారే? యిప్పుడు పెళ్లి తప్పిపోయిందని కోపవాం? 
: యింకా యేం కూస్తాడో చెప్పండీ. 
: మీరు పీసిరి గొట్లని యెవరో చెప్పారట. 
: నేనా పీసిరి గొట్టుని? వొక్క పాటున పద్దెనిమిది వొందలు యే పీసిరి గొట్టు పోస్తాడు? 


యింత సొమ్ము యెన్నడైనా, ఒక్కసారి, అగ్నిహోత్రావుధాన్లు కళ్లతో చూశాడూ? సంసారం 
పొక్తుగా చేసుకుంటే పీసిరి గొట్టా? వాడిసొమ్ము వాడి నెత్తిని కొట్టిన తరవాత, నేనెలాంటి 


వాణ్ణి అయితే వాడికేం కావాలి? 


: యెలాంటివాళ్లేం? బంగారంలా వున్నారు? 
: మీరు ముసలివాళ్లనీ, మీకు క్షయరోగం వుందనీ కూడా, యెవరో చెప్పారట. 
:నేను ముసలివాణ్డా వీడి సిగతరగా! యాభైయేళ్లకే ముసలిటండీ? కొంచెం దగ్గు 


వుండడవేం కాగట్టండి (దగ్గును) నిలివెడు ధనంపోసి పిల్లని కొనుక్కున్న తరవాత, 
మరిదాని ఘోషా, నా ఘోషా వాడి కెందుకయ్యా? డబ్బుచ్చుకున్న తరవాత చచ్చిన 
శవానికైనా కట్టకతీరదు. మాటాడ్రేం? 


7^* గురుజాడలు 294 కన్యాశుల్మము - మలికూర్తు 


: అవును; నిజవేం. మీరు ముసలివాళ్లెతే మాత్రం? 

: అదుగో. 'ఐతేమాత్రం' అంటారేవింటి? నువ్వేపెట్టావు కాబోలు యీ పెంటంతాను. 
: అన్ని పెంటలు పెట్టడానికీ, మీ తమ్ముడు గిరీశం అక్కడే వున్నాడుకదూ? 

: వీడు, అక్కడెలా పోగయినాడయ్యా నాకు శనిలాగ? 

: ఏమి! ox» మగవారి చిత్రం! యింతసేపూ పెళ్లి SS SARS; యిప్పుడు పెళ్లి 


తేలిపోయిందని వగుస్తున్నారు. నిజంగా మీకు పెళ్లాడాలని వుందండీ? 


: వుంటే వుంది, లేకపోతే లేదు. గాని యీ దుర్భాషలు నేను పడివూరుకుంటానా? 

: మరేం జేస్తారు? 

: యేంజేస్తారా? డామేజీకి దావా తెస్తారు. 

: దావావొద్దు, నీ పుణ్యం వుంటుంది. వూరుకో బాబూ. 

: కాకపోతే, యింతకన్న చవకైనదీ, సాంప్రదాయవైనదీ, సంబంధం కుదిర్చి, చేసుకున్నా 


వంంటే, అగ్నిహోత్రావుధాన్లుని చెప్పుచ్చుకు కొట్టినట్టు వుంటుంది. 


: చవగ్గా కుదరడవెంలాగ? 

: నా మాటవిని పెళ్లిమానేసి వూరుకోండి. 

: యేం? ముసలివాణ్ఞని నీకూ తోచిందా? యేవింటి? 

: మీరా ముసలివాళ్లు? యవరా అన్నవారు? 

: నీకున్న బుద్ధి ఆ అగ్నిహోత్రావుధాన్లకి వుంటే బాగుండును. 

:&ఓ పన్ను కదిలిందా? కన్నుకు దృష్టి తగ్గిందా? చూడండీ మీ దండలు కమ్మెచ్చులు 


తీసినట్టు యలా వున్నాయో? 


: (తన దండలు చూసుకొని) మావం పెరట్లో గొప్పు తవ్వడం నుంచి దండలు మోటుగా 


వున్నాయి; గాని నా దండలు సన్నవైంనా ఉక్కు agen. 


: (తన DS కొంగుతో లుబ్బావధాన్లు ఛాతీ కొలిచి) యెంత ఛాతీ! 

: యేమిటీ వాళకం? 

: వుత్తరం, మీలో మీరు చదువుకుంటారేం? $8 చదవండి. 

: నువ్వు నన్ను ఆజ్ఞాపించే పాటిదానివా? మేం చదువుకుంటాం. యివి ఆడవాళ్లు విన 


వలిసిన మాటలు కావు. నువ్వు అవతలకి వెళ్లు. 


2౫% గురుజాడలు 295 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


: నేను కదలను. 
: అమాంతంగా యెత్తుకెళ్లి వెనకింట్లో కుదేస్తాను. 
: (కుర్చీ వెనకను నిలబడి లుబ్బావధాన్లు దండలు చేతులతో గట్టిగా పట్టుకుని) మార్మండే 


యులు శివుణ్ణి చుట్టుకున్నట్టు, బావగార్ని చుట్టుకుంటాను. యెలా లాక్కువెళతారో చూస్తాను. 


: (తనలో) యేమి మృదువూ చేతులు! తల, తల దగ్గిర చేరిస్తే, యేమి ఘుమ ఘుమా! 


(పైకి) “బాలాదపి సుభాషితం” అన్నాడు మావంగారూ - మధురవాణ్ణి వుణ్ణియ్యండి. 
మంచి బుద్ధిమంతురాలు. నిజం కనిపెడుతుంది. 


: అయితే మరివిను (చదువును) మీ కొమార్తె ప్రవర్తన బాగా వుండకపోవడం చాత 


మిమ్మల్ని వెలేశారని లోకంలో వార్త గట్టిగా వున్నది.” 


: (కొంత తడవు వూరుకుని) నువ్వే నాకొంప తీశావు. 

: పంతులేనా? 

: ఒహర్ననవలసిన పనేవుంంది? 

: (కొంత తడవు వూరుకొని) నేను మీ యింటికి వెళ్లిపోయొస్తాను. రండి. DPA 


మానెయ్యండి. మీకు పెళ్లాంకన్న యెక్కువగా సంరక్షణ చేస్తాను. 


: (ఆనందం కనపరుస్తూ) ÅŠ నేను డబ్బివ్వలేనే? నీలాంటి విలవైన వస్తువను 


పంతులుగారే భరించాలి. 


: నాకు Gaye. తిండి పెడతారా? 
: ఆహా! అందుకు లోపవాం! 
: ఐతే పదండి, మరి యీ పంతులుగారి మాయమాటలు వినక పెళ్లిమానేసి, సుఖంగా 


యింట్లో కూచుందురు గాని. 


: (మధురవాణి వైపు తీక్షణముగా చూసి) నువ్వు భోజనం చెయ్యలేదన్నమాట జ్ఞాపకం 


వుందా? వెళ్లు. 


మీ చర్య చూస్తేనే కడుపు నిండుతుంది. (ఛజబ్బుమని యింటిలోనికి పోవును.) 
: యీ మధురవాణి. విన్నారా! sarc! వేశ్య అయినా! చాలా తెలిసిన మనిషి మన 


సంసార్లకి దానికి వున్న బుద్ధివుంటే బతికిపోదుం. 


: అవుంను. బుద్ధిమంతురాలే; గాని వొళ్లెరగని కోపం. యేవైంనా 3d అనుమానం 


పుట్టితే, తనూపై కానదు. చూశారా మావాం, మీలాంటి Spe» సానివాళ్ల శరీరం 


7^* గురుజాడలు 296 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


తాకకూడదు. అది చిన్నతనంచేత మొఖం మీద మొఖం పెడితే “పిల్లా యడంగా 
నిలబడి మాట్లాడు” అని చప్పాలి. ఒక్కటే వొచ్చింది దీనికి దుర్గుణం. పరాయివాళ్లతో 
మాట్లాడితే గాని దానికి తోచదు. పట్టవాసంలో వుండడంనించి ఆ దురలవాటు 
అబ్బింది. 


: చిన్నతనం గదా! మధురవాణి నా పిల్ల లాంటిది. ముట్టుగుంటే అదో తప్పుగా 


భావించకండి. 


ar) సొమ్మేం బోయింది! అదికాదు, చూశారా మావాం వుంచుకున్న ముండాకొడుకు 


యదట, మరో మొగాణ్జి పట్టుకుని “వీడి దండలు కమ్మెచ్చులు తీసినట్టున్నాయి. వీడి 
ఛాతీ భారీగా వుంది” - అని చెవిలో నోరు పెట్టి గుసగుసలాడుతూంటే అగ్గెత్తుకొస్తుందా 


రాదా? 


: పొరపాటు, లెంపలు వాయించుకుంటాను. క్షమించండి. 
: మీ లెంపలు వాయించుకుంటే కార్యం లేదు. దాని లెంపలు వాయించాలి. మీమీద 


దానికి కొంచం యిష్టం వున్నట్టుంది. గట్టిగా బుద్ది చెప్పండి. 


:నా మీద యిష్టవేంవింటి మావాం! యక్కడైనా కద్దా? 
: మీ యింటికి వెళ్లిపోయొస్తానంటూందే? మరి తీసికెళ్లు. 


(పై మాటలాడుచుండగా మధురవాణి పట్టుచీర కట్టుకుని ప్రవేశించి.) 


: అలాగే తీసికెళారు మీకు భారవైంతేను. ఆ మహానుభావుడికి చాకిరీ చేస్తే పరం ఐనా 


వుంటుంది. 


: మామగారు హాస్యానికంటున్నారు గాని, నిన్నాదుల్తారా? నేతగను, తగను. 
: అలా గడ్డి పెట్టండి! 
G eo 


: ఆయన హాస్యానికి అంటున్నా, నేను Sen QS అంటున్నాను. గడ్డి గాడిదలు తింటాయి; 


మనుష్యులు తినరు. 


: అదుగో మళ్లీ గాడిదలంటుంది! (మధురవాణి నవ్వు దాచుటకు ముఖం తిప్పికొని, 


లోగుమ్మము దాటి, విరగబడి నవ్వును) 


: మధురవాణికి మీదగ్గిర భయంభక్తీ కూడా కద్దు. 
: వుంది. SITÀ గడ్డ్జిపరకంత ఖాతరీ చెయ్యదు. పరాయి మనిషి వున్నాడని అయినా 


కానదు. 


2౫% గురుజాడలు 297 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


రామ 


: పెళ్లి ప్రయత్నం యిక మానుకోవండవేం ఉత్తమం, అని తోస్తుంది. యేవింటి తమ 


శలవు? 


: నా శలవేం యేడిసింది. పెళ్లి చేసుకోవొద్దని మధురవాణి శలవైంది. దాని బుద్ధికి ఆనం 


దించి wer నడుచుకుంటున్నారు. (& బుద్ధిః ప్రకయాంతకః అని చెప్పనే చెప్పాను. 


: మీరు egos గదా మీ సలహాకి వొచ్చాను. మధురవాణి చెప్పిందనా పెళ్లి వద్దం 


టున్నాను. తప్పిన పెళ్లి తప్పిపోయింది. ఖర్చులుకూడొచ్చాయి గదా అని సంతో 
షిస్తున్నాను. 


: BEDRÁ మొదలాడన్నాడట. సాధక బాధకాలు యెన్ని పర్యాయములు చెప్పినా 


అవి అన్ని పూర్వపక్షంఐ, ముక్తాయింపు మళ్లీ డబ్బు ఖర్చు మీదికి వొస్తూ వుంటుంది. 
పెళ్లి చేసుకుని కడుపు ఫలిస్తే మీ యిల్లు పది యిళ్లౌతుంది. పెళ్లి చేసుకోక గుటుక్కు 
మంటే ox» కష్టపడి ఆర్జించిన డబ్బంతా యవడి పాలు కాను? 


: అదుగో యేమో యెక్కువ ధనం వున్నట్టు శలవిస్తారు? నాకేవుంంది? 

: వున్నంత వుంది. పరానికి యిన్ని నీళ్ల చుక్కలు వొదిలేవాడుండాలా? 

: అలా అయితే, తమ రెందుకు పెళ్లి చేసుకున్నారు కారూ? 

: నేను పిత్రార్జితం అంతా కరరావుండు చుట్టేవేశాను. యిక పరానికా? నేను శాక్తేయుణ్లీ; 


యోగ సాధనం చేస్తాను. నాకు మరి కర్మతో పనిలేదు. లోకం కోసం తద్దినాలు 
పెడుతున్నాను. అయితే సానిదాన్ని యెందుకు వుంచుకున్నావయ్యా! అని అడగగలరు? 
“కామిగాక మోక్షకామి కాడు” అన్నాడు. యిక మీ సంగతో? మీరు నిద్దరపోతూండగా 
చూసి యెప్పుడో ఒకనాడు మీనాక్షి wars యొక్కదీసి రంకు మొగుణ్ణి తీసుకు 
పారిపోతుంది. ఆపైని దరిద్ర దేవత మిమ్మల్ని పెళ్లాడుతుంది. 


: అయితే యేం జెయమంటారు? 
: మీరు పునః ప్రయత్నం చేసి పెళ్ళాడండి. మీ పెళ్లాం భయం చేత మీనాక్షి ఆట 


కట్టడుతుంది. మీనాక్షి భయం చేత, మీ పెళ్లాం కట్టుగా వుంటుంది. అవునంటారా? 


కాదంటారా? 


: నిజవైంనమాటే. 
: నిజవైతేనేం? మీకు బహుపరాకు. సాధక బాధకాలు అడుగడుక్కీ జ్ఞాపకం చేస్తూండాలి. 


మీకు జాతకరీత్యా వివాహం జరక్కపోతే, మార్మం వుందన్న మాట పరాకుపడ్డారా? 


P°S, గురుజాడలు 298 కన్యాశుల్మము - మలికూర్తు 


లుబా 


రామ 


రామ 


లుబా 
Q 


రామ 


మధు 
రామ 


: పరాకు లేదు, గాని యిన్నాళ్లాయి కొట్టుకుంటూంటే, యీ నాటికి పద్దెనిమిది వొందలకి, 


వక సంబంధం కుదిరి, తీరా క్రియ కాలానికి తేలిపోయింది గదా? యిప్పుడు చవగ్గా 
మనకి సంబంధం కుదురుతుందా? కుదరదు. కుదరదు. 


: నిన్న వొచ్చాడయ్యా, గుంటూరు నించి ఒక బ్రాహ్మడూ. వున్నాడో వెళ్లిపోయినాడో? 
: సంబంధానికా? 


: అవును. యంత బుద్ది తక్కువ పని చేశానూ! నా యెరికని యెక్కడైనా సంబంధం 


వుందా అని అతగాడు అడిగితే, లేదని చెప్పాను. యీ సంబంధం మీకు తప్పిపోతుందని 
నేనేం కలగన్నానా యేవింటి? అతడు జటాంత స్వాధ్యాయిన్నీ మంచి సాంప్రదాయ్యవెం 
న కుటుంబీకుడున్నూ. ఆ సంబంధం చేస్తే అగ్నిహోత్రావుధాన్లుని చెప్పుచ్చుకు 
కొట్టినట్టాను. 


: బేరం యేం చెప్పాడు? 
: బేరం మహా చవకయ్యా. అదే విచారిస్తున్నాను. అతగాడు గుంటూరు నుంచి వస్తున్నాడు. 


అక్కడి వాళ్లకి మన దేశపు కొంపలమ్ముకునే బేరాలతాపీ యింకా తెలియలేదు. అందుచేత 
నందిపిల్లిలో పన్నెండు వందలకి సంబంధం కుదుర్చుకున్నాడు. వ్యవధిగాగాని పెళ్లి 
కొడుకువారు రూపాయిలు యివ్వలేమన్నారట, ఆ బ్రాహ్మడికి రుణాలున్నాయి. వాయిదా 
నాటికి రూపాయలు చెల్లకపోతే దావా పడిపోతుందని యెక్కడయినా పిల్లని 
అంటగట్టడానికి వ్యాపకం చేస్తున్నాడు. ఒకటి రెండు స్థలాల్లో వెయ్యేసి రూపాయలకి 
బేరం వొచ్చిందట. పన్నెండు వందలకి గాని యివ్వనని చెప్పాడు. 


: మరొక్క వంద వేదాం మనం? 

: అతగాడు వుంటేనా, నూరు వెయడానికీ యాభై వెయడానికీని? 

: కనుక్కుందురూ పీ పుణ్యం వుంటుంది. యెక్కడ బసో? 

: దాని సిగ గోసిన డబ్బు. డబ్బు మాట wer Hood గాని, e పిల్ల యేమియేపు! 


యేమి ఐశ్వర్య లక్షణాలు! ధనరేఖ జెల్టిపోతులా వుంది. సంతాన రేఖలు స్ఫుటంగా 
వున్నాయి. పిల్ల దివ్య సుందర విగ్రహం. 
(మధురవాణి ప్రవేశించును.) 


: గ్రహవేంవింటి? 
: గ్రహవేవింటా? అవుధాన్లు గారి గ్రహస్థితి చూస్తున్నాం. జాతకరీత్యా యా సంవత్సరంలో 


వివాహం కాక తప్పదు. 


7^* గురుజాడలు 299 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


: మీ మాట నేను నమ్మను (అవుధాన్లు దగ్గిరకు వెళ్ళి ముఖంయదట ముఖం వుంచి) ఆ 
మాట నిజమా? 


: అంతా నిజం అంటున్నారు. 

: సిద్ధాంతిగారేవంన్నారు? 

: జాతకం చూసిన సిద్దాంతల్లా ఆ మాటే అంటున్నాడు. యిదివరకల్లా నాజాతకం మా 
గట్టి దాఖలా యిస్తూంది. ఒక్కటీ తప్పిపోలేదు. 

: అయితే మీ ప్రారబ్దం. ఆ పెయ్యనాకుడు పిల్లని మాత్రం ox» పంతులు మాయ 
మాటలు విని చేసుకోకండి. 

: భోంచేస్తూ వొచ్చావు, యేం పుట్టి ములిగి పోయిందని? 

: వెండిగిన్నె కోసం వొచ్చాను. 

: తీసుకెళ్ళు (మధురవాణి నిషమించును.) 

: పెళ్లి చేసుకోవద్దంటుందేవంండీ? 

: నిమ్మళంగా మాట్లాడండి. సానిది యక్కడైనా పెళ్లి చేసుకోమంటుందయ్యా? నీ మీద 
కన్నేసింది. 

: నామీద కన్నెయ్యడవేంవింటి మావంగారూ! యవరు విన్నా నవ్వుతారు. 


: మీరు గానీ పెళ్లి చేసుకోవడం మానేస్తే, మీ యింట్లో వచ్చి బయిఠాయిస్తుంది. అది 
ఘంటాపథంగా చెబుతూవుంటే చెవుల్లేవా యేవింటి మీకు? దానితో మీరేవంయినా 
38 2d చాష్టలు చేశారంటే మీకూ నాకూ పడుతుంది గట్టిరంథి. జాగ్రతెరిగి 
మసులుకొండి. 


: నేనా? నేనా? యేవింటి అలా శలవిస్తున్నారు. మావాం! నా పిల్ల ఒకటీ అది వొకటీనా? 
ఆ గుంటూరు శాస్తూల్లు వున్నాడో వెళ్ళాడో, ఒక్క మాటు కనుక్మోలేరో? 

: యదటింట్లోనే బసచేశాడు. కనుక్కుంటాను గాని, మధురవాణి భోజనం యేపాటి 
అయిందో చూసి మరీ వెళతాను (లోపలికి వెళ్లి వచ్చి పైకి వెళ్లును.) 

: మధురవాణ్లి తీసుకుపోతాననుకుంటున్నాడు యీ పంతులు అహ! హ! (పొడుము 
పీల్చి) మనిషికీ మనిషికీ తారతమ్యం సాందే కనిపెట్టాలి. పంతుల్లాగ మీసం వుంచుకుని, 
రంగు వేసుకుంటే, తిరిగీ యౌవ్వనం వస్తుంది. యీ చవక సంబంధం కుదిరినట్టాయనా 
యేమి అదృష్టవంతుణ్ణి! 


౫% గురుజాడలు 300 కన్యాశుల్మము - DEPO 


(రామప్పంతులు (à వేషముతో నున్న శిష్యుణ్ణి రెక్క పట్టుకు తీసుకువచ్చును. అరచెయ్యి 


రామ 


మధు 


రామ 


చూపించి) 


: మావాం! యేం భొదాకొట్టుకొచ్చిందోయి నీకు! యిదిగో ధనరేఖ. చెయ్యి కొసముట్టి 


రెండో పక్కకి యెగబాకిరినట్టుందోయి. యివిగో సంతాన రేఖలు కంఠం దగ్గిర చూశావా. 
హారరేఖలు? 


: అట్టే పరిశీలన అక్కర్లేదు. చాల్లెండి. 
» 9 


(పై ప్రసంగము జరుగుచుండగా మధురవాణి వెనక పాటున వచ్చి 
పంతులు నెత్తిమీద చెంబుతో నీళ్లు దిమ్మరించును.) 


: యేమిటీ బేహద్బీ! 
: మంగళాస్నానాలు (శిష్యుడి గెడ్డం చేత నొక్కి నీకు సిగ్గు లేదే లంజా? 


(మధురవాణి నిష్మమించును.) 


: కోపవొంస్తే మరి వొళ్లెరగదు. యిక కొరకంచో చీపురుగట్టో పట్టుకు వెంటదరువుం 


తుంది. యీ పిల్లని తీసుకు పారిపోదాం రండి. 
(శిష్యుడి చెయ్యి పట్టుకుని $8 నడుచును.) 


: నడుస్తుంది. రెక్క వొదిలెయ్యండి. 
: రెక్కవదిలి) ఓహో! కాబోయే యిల్లాలనా? 


(ముగ్గురూ నిషమించి, వీధిలో ప్రవేశింతురు) 


: యీ పిల్లని చేసుకోమని మీ అభిప్రాయవేంనా? 
: నా అభిప్రాయంతో యేం కార్యం? మీ మనస్సమాధానం చూసుకోండి. పిల్ల యేపుగా 


వుందా? రూపు రేఖా విలాసాలు బాగున్నాయా? అది చూసుకోండి. 


: సంసార్లకి సౌందర్యంతో యేం పని? 


(సిద్దాంతి తొందరగా యెదురుగుండా వస్తూ ప్రవేశించి.) 


: (లుబ్బావధాన్లతో) యవరు మావాం యీ పిల్ల? (లుబ్బావుధాన్లు జవాబు చెప్పక, 


రామప్పంతులు వైపు బుజ్జితిప్పి సౌజ్ఞ చేయును.) 


: మావాళ్ళే 


: (నిదానించి) భాగ్య లక్షణాలేంబట్టాయీ యా పిల్లకీ! 


7^* గురుజాడలు 301 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


రామ 


కరట 


రామ 


: యేవింటండి? 

: Doses నేత్రాలూ, ఆకర్ణాలు, ఆవుంగరాల జుత్తూ, విన్నారా? యేదమ్మా చెయ్యి 
(చెయ్యి చూసి) యే అదృష్టవంతుడు యీ పిల్లని పెళ్లాడాడో గాని... 

: యింకా పెళ్లి కాలేదండి. 

: Soto పెళ్లి చేసుకోవాలని వుంటే, యింతకన్న అయిదోతనం, అయిశ్వర్యం, సిరి, 
సంపదాగల పిల్ల దొరకదు. యిది సౌభాగ్య రేఖ, యిది ధనరేఖ, పంతులూ బోషాణ 
ప్పెట్టలు వెంటనే పురమాయించండి. యెది తల్లీ చెయి తిప్పూ. సంతానం వకటి, 
రెండు, మూడు. (చెయ్యి వదిలి లుబ్ధావధాన్లతో) BO మావాం పొడి పిసరు. (పొడుం 
పీల్చి) పోలిశెట్టి కూతురు ప్రసవం అవుతూంది. జాతకం రాయాలి. మళ్ళీ దర్శనం 
చాస్తాను. 


: వక్క్మమాట (సిద్ధాంతితో రహస్యంగా మాట్లాడును. సిద్ధాంతి చంకలో పంచాంగం 
తీసి, చూచును. మరి నాలుగు మాటలాడి పంచాంగం చంకని పెట్టుకుని తొందరగా 
వెళ్లిపోవును.) 

: యేవంంటాడు? 

: నేనే యీ పిల్లని పెళ్ళిచేసుకుంటానను కుంటున్నాడు. రేపటి త్రయోదసి నాడు పెళ్లికి 
మంచిది అన్నాడు. 

: ఆ రోజు వివాహ ముహూర్తం లేదే? 


: శుభస్య శీఘ్రం అన్నాడు. ద్వితీయానికి అంత ముహూర్తం చూడవలసిన అవసరం 
లేదు. తిథీ నక్షత్రం బాగుంటే చాలును. యిదుగో మీ మావంగారు వొస్తున్నారు. 


: బేరవాండి చూడండి. 
(కరటక శాస్తుల్లు ప్రవేశించును. ) 
: గంగాజలం సిరస్సున పోసుకున్నారా యేవింటి పంతులు గారూ? మా పిల్లని యెక్కడికి 
తీసికెళ్తున్నారు? 
: (కరటక ES’) మాట. 
(ఇద్దరూ రహస్యముగా మాటలాడుదురు). 
(లుబ్బావధాన్లును యిడంగా తీసుకెళ్లి) పధ్నాలుగు S ode» తెమ్మంటున్నాడు. 
యెవళ్లో పదమూడు యిస్తావంన్నారట. 


P°S, గురుజాడలు 302 కన్మాశుల్కము - మలికూర్తు 


రామ 


: యిదా మీరు నాకు చేసిన సాయం? పొనియ్యండి. ఆపజ్యెండుకైనా తగలెట్టండి. 
: ఉపకారానికి పోతే నాదా నిష్టూరం? కోరి అడిగితే కొమ్మెక్కుతారు. యేం జెయను 


(కరటక SHS రహస్యంగా మాట్లాడి, తిరిగీ వచ్చి లుబ్ధావధాన్లుతో) మావాం 
కృత్యాద్యవస్థమీద వొప్పించాను. పిల్లదానికి సరుకు పెడితే గాని వల్లలేదని భీష్మించుకు 
కూచున్నాడు. యేవంంటావు?) 


: అది నా వల్ల కాదు. 


: వూరుకోవయ్యా. అలాగే అందూ, మధురవాణి తాలూకు కంటె తెచ్చి ఆవేళకి పెట్టి, 


తరవాత తీసుకుపోతాను. 


: అదేదో మీరే చూసుకోండి. 
: నేనే చూసుకుంటాను. ఖర్చు వెచ్చాలేవో మనవేం చేసుకుని, కొంచంలో డబడబలాడిం 


చేదాం. పోలిసెట్టిని SYS పెట్టకండి. పెద్దిపాలెం వెళ్లి లౌక్యుల్ని యెవరు పిలవడం? 


: మరి నాకెవరున్నారు. మీరే పిలవాలి. 
: లౌక్యుల్ని పిలవడానికి వెళ్లినప్పుడు దుస్తుడాబుగా వుండాలి. దగలా, గిగలా తీయించి 


యెండవేయిస్తాను. 
(నిష్మమింతురు.) 


xxx 


౨వ స్థలము : లుబ్బావధాన్లు యిల్లు 


: అవును. మీరు చెప్పిన మాట బాగుంది. దివ్య స్థలాల్లో ఏకరాత్ర వివాహాచారం వుంది. 
: పెద్ద పెద ఉద్యోగస్తులు కూడా, యిప్పటి రోజులలో, వివాహాలు అలాగే చేస్తున్నారు. 
Q Q @ br) 


కోదండ రామస్వామివారు స్వయంవ్యక్తవూం, హనుమత్ర్రతిష్మా, అయినప్పుడు, 
దివ్యస్థలం కాదని యెవడనగలడు? 


: ఆ మాట సత్యవేం గాని, యిది దివ్య స్థలంగా ఆలోచించి ఇదివరకు యెవళ్లూ యిక్కడ, 


ఏకరాత్ర వివాహం చేసివుండలేదు మావంగారూ. మనం చేస్తే యేవంంటారో? 


?^* గురుజాడలు 303 కన్యాశుల్మము - DSP 


కరట 


దివ్యస్థలం అయిన తరవాత యెవడేవంంటే మనకేం పోయింది? 
: అయితే పంతులుతో చెబుదాం. 


: యేవింటి మీ సత్యకాలం మావంగారూ! యీ పెళ్లిలో యేదోవొక వొంటుబెట్టి, నాలుగు 


డబ్బులు ఆర్జించుకుందావంని చూస్తూ వున్న పంతులూ, పోలిశెట్టీ, ఏకరాత్ర వివాహానికి 
ఆమోదిస్తారా? పుస్తెకట్టిందాకా ఆ మాట వాళ్లతో చెప్పకండి. 


: పంతులుతో చెప్పకపోతే యేం జట్టీ పెడతాడో? 
: యేవింటి మీ భయం! అతగాడు మీకు యజమానా? a, గిట్టీ పెడితే, పెణతూడ 


గొడతాను. 


: మీరు కాదుగాని, సిద్ధాంతిగారి చేతిలో రెండు రూపాయలు పడేస్తే, ఆ పూచీ అంతా 


ఆయన నెత్తిమీద వేసుకుంటాడు. ఆయన యదట పంతులు నోరు యెగియదు. 


: పావంంటిదానికి విరుగుడుంది. పంతులికుండదా? 


(నిష్మమింతురు.) 


౩వ స్థలము : లుబ్ధావధాన్లు యింటి పెరడు 
(కరటక శాస్తుల్లు, మీనాక్షీ ప్రవేశింతురు) 


క్షి మీ పిల్లని నా కడుపులో పెట్టుకోనా తాతయ్యా? 
: కడుపుగదా అమ్మా? అంచేత పదే పదే చెబుతున్నాను. దానికి తల్లివైనా నువ్వే, 


SoZ నువ్వే (దుఃఖమును అభినయించును) 


S: విచారించకండి, తాతయ్యా. దానికి యే లోపం రానియ్యను. 
: అమ్మా, నీకిమ్మని మా అమ్మి చేతికి ఓ పులిమొహురు యిచ్చాను. పుచ్చుకో. 
క్ష :యిస్తుంది. తొందరేవింటి, తాతయ్యా? దాం దగ్గిర వుంటేనేం? నాదగ్గిర వుంటేనేం? 


(సిద్ధాంతి ప్రవేశించును) 


సిద్ధాంతి :యెంత సేపూ కూరలు తరగడం, భోజనాల సరంజాం జాగ్రత చెయ్యడం సందడే 


గాని, లగ్నానికి కావలసిన సరంజాం జాగ్రత్త చెయ్యడపు తొందరేవీ కానరాదు. నా 


శిష్యుడు ముంగిపోతులాగ పడున్నాడు. 


Âs, గురుజాడలు 304 కన్యాశుల్మము - మలికూర్తు 


మీనా : నాలుగ్గడియల పొద్దుకి లగ్గవైంతే, యిప్పట్నించీ సరంజాం తొందరేవింటి అచ్చన్న మావా? 
సిద్ధాంతి :చదవేస్తే వున్న మతీ పోయిందన్నాట్ట. నాలుగ్గడియల రాత్రుందనగా శుభమూర్తం. 
మీనా : మా నాన్న యెప్పుడూ యిదే మచ్చు. యే మాటా నిజం యింట్లో ముండలతో చెప్పకపోతే 

యెలా యేడుస్తారు? నాన్నా ? నాన్నా! 

(లుబ్బావధాన్లు ప్రవేశించును) 

లుబ్బా : యెందుకా గావుకేకలు? 
మీనా : నాలుగ్గడియల రాత్రుందనగానట మూర్తం. అచ్చన్న మావం అంటున్నారు. 
oer : యిదేవింటండోయి, నాలుగ్గడియల పొద్దు కనుకున్నానే ముహూర్తం? 


సిద్ధాంతి: ముప్ఫై మూడు ఘడియల పొద్దు కనుకున్నారు కారో? మీ Sepe» చాలించి 
చప్పున కానియ్యండి మంగళాస్నానాలు. ఊళ్లో బ్రాహ్మలినందర్నీ పిలిచేశాను. 


eom: చంపారే! చలి! - అయితే రావంప్పంతులుకూడా నాలుగ్దడియల పొద్దుకి అనుకున్నాడే 
ముహూర్తం? ఆయనే వొచ్చి, పెద్దిపాలెంలో లౌక్యుల్ని నాలుగ్గడియల పొద్దుకి రమ్మని 
పిలుస్తారేమో? 

సిద్ధాంతి: శతాంథాః కూపం ప్రవిశంతి. అమ్మీ, పిల్లకి స్నానం చేయించూ. 

మీనా : యిదుగో, నిమిషంలో చేయిస్తాను. 

సిద్ధాంతి stare నయం. పెళ్లి పందిట్లో సరంజాం చూసుకుంటాను. 

oep : పంతులు లేకుండా లగ్నం అయితే - 

సిద్ధాంతి : పంతులుకా, మీకా పెళ్ళి? జంకవోడక స్నానం కానీండి. 

(నిష్మమింతురు) 


kkk 
అవ స్థలము i లుబ్బావధాన్లు యింటి అరుగు మీద పసుపు బట్టలు కట్టుకుని, లుబ్బావధాన్లు, 
స్రీ వేషముతో శిష్యుడు, కొందరు బ్రాహ్మలు కూర్చుని వుందురు 
(రామప్పంతులు, తాషామర్శా, కావిళ్ళూ, చాకర్లతో, ప్రవేశించి, అరుగు మీద చతికలబడి...) 


రామ: అబ్బ! ఎంత శ్రమ పడ్డానంది (నౌఖర్లతో) తాషామర్పా వూరుకోమను. బోయీలొహళ్లూ, 
బాజావాళ్లొహళ్లూ, వూరు చేరేటప్పటికి కోలాహలం లావు చేస్తారు. కాళ్లు పీక్కు 
వచ్చాయయ్యా, వెధవ పెద్దిపాలెం యంతదూరం వుంందీ! (తిరిగి చూసి) యిదేవింటీ 


7^* గురుజాడలు 305 కన్యాశుల్మము - మలికూర్తు 


పసుబ్బట్టలూ, ES కూతురుతో కలిసి కూచోడవూంను? పెళ్లి కొడుకుం 


చేయించుకున్నావటయ్యా? ముదిమికి ముచ్చట్లులావు. 
లుబ్బా : లగ్నానికి మీరు లేకపోయినారు గదా! అని మహా విచారపడుతున్నాను. 
రామ : (ఉలికిపడి) యేవింటీ! లగ్గవేంవింటి? 


పూజారి గవరయ్య :లగ్నం వేళకి తమరు లేకపోయినారు గదా అని, మేం యావన్మందివీం 
విచారించాం. తమరు యేదో వ్యవహారాటంకం చేత వేళకి రాజాలినారు కారనుకున్నాం. 
తాము లేకపోవడం చేత సభ MOD పోయింది. “నియ్యోగి లేని సావిడి అయ్యయ్యో 
వట్టి రోత, అది యెట్లన్నన్‌! వయ్యారి”- 

రామ : అట్టే పేలకు, ముహర్తానికి ముందే పుస్తె యెలా ముడెట్టావయ్యా? 

పూజా : సిద్ధాంతిగారు నక్షత్రాలు చూసి ఘడియలు గట్టి సరిగ్గా ముహూర్తం వేళకే పుస్తె 
కట్టించారండి. 

రామ : నాలుగ్బడియల పొద్దుకాలేదే? 

పూజారి :నాలుగు ఘడియల రాత్రుందనగా కదండీ, శుభముహూర్తం? 

రామ : సిద్ధాంతి, ముహర్తం తెల్లవారి నాలుగు ఘడియలకని చెప్పాడే? 

పూజారి :పంచాంగం మార్చడానికి యవడిశక్యం బాబూ? తెల్లవారగట్ల నాలుగు ఘడియలకని, 
సిద్ధాంతి గారు మనవి జేసి వుంటారు. తాము పరాగ్గా విని వుందురు. 

రామ : పంచాంగానికేం యీ వెధవ పల్లిటూర్లో? సిద్ధాంతి ఆడింది ఆటా, పాడింది పాటా. 
యంతద్రోహం చేశాడయ్యా సిద్దాంతి! 

పూజారి :సిద్దాంతి యంతో నొచ్చుకున్నాడు, తమరు రాలేదని బాబూ, యేమి ఆటంకంచాత 
వుండిపోయినారో అని అవుధాన్లు గారు తల్లడిల్లారు. తాషామర్శా విన్న తరవాత 
గదా, ఆయన మనస్సు స్వస్థపడ్డది. 

లుబ్బా : నిజం మావంగారు. 

పూజారి :యిక మధురవాణో? అంటే, ఆ పందిట్లో నిశ్చేష్టురాలై పుత్తడి బొమ్మలాగ నిలుచుంది 
గాని బ్రాహ్మణ్యం యావన్మందీ గెడ్డం పట్టుకు యెంత బతిమాలుకున్నా పాడింది కాదు. 

కొండిభొట్లు : అంతసేపూ wey కనిష్టీబుగారితో మాట్లాడుతూ నిల్చుంది గాని, యేం? 
యింతమందిం ప్రార్థించినప్పుడు, ఓ కూనురాగం తియ్యకూడదో? 

మరివక బ్రాహ్మడు :ఓరి కుంకాయా, పంతులుగారు సభలో లేందీ యలా పాడుతుందిరా? 


7^* గురుజాడలు 306 కన్యాశుల్మము - DEPO 


పూజా : హె ద్దు గారితో యేవింటి మాట్లాడుతూందనుకున్నావు? పంతులుగారు సరుకూజప్పరా, 
పు వెళ్లారు, యేం ప్రమాదం వొచ్చిందో! ముహర్తం వేళకి రాలేదు, జవాన్లని 


e 


పంపి వెతికించండి అని బతిమాలుకుంటూందిరా. 


కొండిభొట్లు : ఈ గవరయ్యగారు Maren Saver. హెడ్డూ, అదీ, ఒహరి మీదొహరు విరగబడి 
నవ్వుతూంటే, పంతులు కోసం బెంగెట్టుకుందని కవిత్వం పన్నుతాడు. 


రామ : వైదికం! వైదికం! మీ యేడుపులు మీరు యేడవక, లోకంలో భోగట్టా అంతా మీకెందుకు? 

పూజారి :వూరుకోరా కొండిభొట్లు. పెద్దాపిన్నా అక్మర్లేదూ? 

రామ :నీ పెద్దతనం యెక్కడ యేడిసింది? నివ్వే ముందు రేపెట్టావు. 

పూజారి :వై, స, బు, పె అని యందుకన్నాడు బాబూ? 

రామ : అతడేడీ, అతడు? అతడి పేరేవింటీ? 

పూజారి : యవరండి? 

రామ : ఆ గుంటూరి శాస్తూల్లేడయ్యా? 

పూజారి : యే గుంటూరి శాస్తుల్లండి? 

లుబ్బా : ఆయనా, - మరే వొచ్చి, ఆయనా - వూరికెళ్లారు. 

రామ : యేవింటీ తెలివితక్కువ మాట! కూతురికి పెళ్ళాతూంటే వూరికెలా వెళ్ళాడు? - 

eom: పెళ్లయిపోయింది గదా ? 

రామ : తెలివిహీనం! లగ్నవంంటే నేను లేకుండా వెలిగించావు m3, పెళ్లి ఐదు రోజులు 
తగలడుతుంది గదూ ? - 

పూజా : ఏకరాత్ర వివాహం కదండీ? అంచేత ప్రధాన హోమం, శేషహోమంతో సమాప్తి 
అయిపోయింది. 

రామ : (నిశ్చేష్టుడై లుబ్ధావధాన్లుతో) ఓరి, సామిద్రోహప వెధవా! 

పూజారి : నోరుమూసి, బాబ్బాబూ. శాంతించండి! శాంతించండి! (లుబ్ధావధాన్లుతో) 
పంతులుగారి కాళ్ల మీద పడవయ్యా. (పంతులుతో) తమరు చేయించిన శుభం. 
అశుభం మాటలు శలవియ్యకండి. సిద్ధాంతి గారూ, వారిమావంగారూ, శాస్త్ర చర్చ 
BA, లగ్నం పదినిమిషాలుందనగా ఏకరాత్ర వివాహం స్థిరపర్చారు. 


రామ : యేం కుట్ర! వాడికి రూపాయలివ్వ లేదు గద ? 


?^* గురుజాడలు 307 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


: యెల్లుండి యేవాళకైనా రూపాయలు చెల్లించకపోతే దావా పడుతుందని, తొందరపడి 
పట్టుకు వెళ్లిపోయినారు. మళ్లీ వారంనాటికి వొస్తావంన్నారు. 

: నన్ను మధ్యవర్తిని చేసి, నేను లేనిదీ, యీ వ్యవహారం యలా పైసలు చేశావు? నేను 
యంత యడ్వాన్సు వాడికి యిచ్చానో నీకు తెలుసునూ? అప్పుడే మావంగారితో 
కలిసిపోయి నాకు టోపీ అల్లావూ? 

: మీరు చేసిన నిర్ణయ ప్రకారవేం, రూపాయలు చేతులో పడితేనే గాని, పుస్తె 
కట్టనివ్వనన్నాడు. యేం జెయ్యను? 

: పుస్తె కట్టకపోతే నీ పుట్టె ములిగింది గాబోలు! నేవొచ్చేలోగా యేం వుప్పెనవొచ్చింది? 
వీడేదో పెద్ద దగా చేసి, SHR, పట్టుగుంటానని రూపాయలు చేతులో పడేసుకుని 
వుడాయించాడు. వాడి పేరేవింటీ? 


పూజారి : ఆయన పేరు - మరే వచ్చి - అవుధాన్లు గారు శలవిస్తారు. 


లుబా 
Q 


రామ 


లుబా : 
Q 


రామ 


రామ 


: నాకు తెలియదు. 

: అయ్యో అభాజనుడా! యిహ, వాడు, పంచాళీ మనిషి అనడానికి సందేహవేంవింటి? 
om మీరే తీసుకొచ్చి దొడ్డవాడని చెప్పారు? eodd edd నేను నమ్మాను. 

: నువ్వు నమ్మితే యెవడికి కావాలి? నమ్మకపోతే యెవడికి కావాలి? అతనికి నేను పెళ్లి 
ఖర్చుల కోసం బదులిచ్చిన నూరు రూపాయిలూ, అక్కడ పెట్టు. 

: యెవరికిచ్చారొ GSH అడగండి. నాతో చెప్పకండి. 

: సరే, నీతో చెప్పను-నీతో యిక మాటే ఆణ్జు-మరి నీ యింట్లో వక్కనిమిషం వుండను 
(లేచి నులుచుని) అంతా వినండయ్యా! యీ గుంటూరు శాస్తుల్లు పచ్చి దొంగ. లేకుంటే 
ఈ తెలివిహీనుడు యిచ్చిన రూపాయిలు సంధించుకుని, పేరైనా చెప్పకుండా పరారీ 
అవుతాడా? నా తాలూకు సొమ్ము కూడా పట్టుకు చపాయించాడు. వీడి వైఖరీ చూడగా, 
రెండో BY పిల్లనో, సూద్రప్పిల్లనో, యీ తెలివిహీనుడికి అమ్మి, యెగేసినట్టు 
కనపడుతుంది. గనక, ఒరే! బారికీ, ఒరే! మంగలీ, హెడ్డు గారి దగ్గిరికెళ్ళి ఇద్దరు 
జవాన్లను తీస్సురా. వాడి వెంట Par యింపిస్తాను. 


(పై మాటలు అంటూ వుండగా, సిద్ధాంతి (ప్రవేశించి, రామప్పంతులు మాటలు ముగించి 


వెళ్లిపోబోతూ వుండగా రెక్కబట్టి నిలబెట్టును) 


సిద్ధాంతి : యొక్కడికి వెళతారు? కొంచం నిలబడండి. 


౫% గురుజాడలు 308 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ : యేమిటి నీ నిర్బంధం? 
సిద్ధాంతి: గుంటూరు శాస్తుల్లుగారి పేరేవింటో మీ కావాలా? 
రామ : యేమిటా పేరు? 
సిద్ధాంతి : పేరి రామశాస్తుల్లు గారు. ఆయన పేరుతో మీకేం పనుంది? 
రామ : వాడు నాకు బాకీ. 
సిద్ధాంతి: మీకు ఒక దమ్మిడీ బాకీ లేదు. ఆ నిజం నాకు తెలుసును. 
రామ : చెయ్యి నొక్కేస్తున్నావేవింటి? 
సిద్ధాంతి : వైదీకపాళ్ల చెయ్యి మృదువుగా యలా వుంటుంది? అవధాన్లు గారు యిచ్చిన సొమ్ము 
తాలూకు నిలవ యెంతుందో చెప్పండి. 
రామ : నువ్వెవరివి అడగడానికి? అన్న! చెయ్యి నొక్కుతున్నావు! తంతావా యేవింటి? 
సిద్ధాంతి :శుభమల్లె, పెళ్లికూతుర్ని ముండా ముతకా, అంటే యెవరయినా వూరుకుంటారా? 
రామ : ముండకాదు, HA (ab, అంటాను; చెయ్యి వొదిలెయ్యి. 
(లుబ్బావధాన్లు శిష్యుడికి కొంతయడంగా జరుగును) 
సిద్ధాంతి : కోపం వొచ్చినప్పుడు లౌక్యం మరిచి పోకూడదు. మీరు ప్రభువులూ; మేం ఆశ్రితులం. 
తమకిలాభించే మాట చెబుతాను, యిలా దయ చెయ్యండి. 
రామ : మర్యాదగా మాట్లాడితే, నా అంత మంచివాడు లేడు. 
సిద్ధాంతి : అవధాన్లు గారూ మీరు కూడా యిలా రండీ 
(అవధాన్లు, సిద్దాంతి, రామప్పంతులూ రహస్యముగా మాట్లాడుదురు) 
రామ : (ఉత్సాహముతో) boð యేదీ పొడిపిసరు. నియ్యోగపాడన్నవాడు, సవబుకి 
కట్టుబడతాడు. యవరయా వంట బ్రాహ్మలు! మా యింటికి పలహారాలు వెళ్లాయా? 
యేవోయి, కొండిభొట్లూ! మాట, యిలారా. 
(కొండిభొట్లు వచ్చును) 
కొండి : యేం శలవు? 
రామ : మా యింటిదాకా నాతోరా. 
కొండి : చిత్తం. 


రామ : మా తోట్లో, మంచి పనసకాయలున్నాయి. రెండు కాయలకి బరాతవింస్తాను. తెచ్చుకో 
మీ అయ్యకి పనసకాయ కూరంటే, మా యిష్టం. 


?^* గురుజాడలు 309 కన్యాశుల్మము - మలికూర్తు 


కొండి 
రామ 
కొండి 


రామ: 


కొండి 
రామ 
కొండి 
రామ 


రామ 
కొండి 
రామ 


కొండి 
రామ 


కొండి 
రామ 


రామ 


రామ 


కొండి : 


రామ 


: చిత్తం! 
: పెళ్లిలో యేవింటోయి గమ్మత్తు 
:యేవీం గమ్మత్తు లేదండి. 


మధురవాణి పాడింది కాదేం? 


: పాడింది - 

:ed! 

: కాదండి. 

: అలా చెప్పు. అంతసేపూ హెడ్డు కనిష్టీబుతో మాట్లాడుతూంది కాబోలు? 
కొండి : 


లేదండి. ఒక్క మాటాళ్లేదు. 


: మరెందుకన్నావూ, మాట్లాడిందని యిందాకానూ? విరగబడి నవ్విందన్నావే. 
: మరీ - మరీ - మరే వొచ్చి- లింగన్న గారి కాంభొట్లు అలా అనమన్నాడు. 
: వాడిపని పట్టిస్తాను. నాతో వెకాస్యాలా! నువ్వు మాత్రం వాడి జట్టు కూడకు. 


చిన్నప్పట్నుంచీ నిన్ను యెరుగుదును. నువ్వు నిజాయితీ మనిషివి. 


: అవుంనండి. యెప్పుడూ నేను Sec చెబుతాను. 
: అవును గాని, Brey కనిష్టీబు మాట మట్టుకు నిజం చెప్పావు కావు. పట్టాభిరామస్వావిం 


మీద ప్రమాణం చేసి, చెప్పూ! మధురవాణి యవరెవరితో మాట్లాడింది? 


: Xoo వచ్చి - నిజం చెప్పమన్నారూ? 
: నిజాయితీ మనిషివనే గదా నిన్ను అడుగుతున్నానూ? 
కొండి : 


అయితే, - అందరితోటీ మాట్లాడింది. 


: అందరితోటీ అంటే యవరెవరితోటి? 
కొండి : 


యవరెవరా అండి? పెళ్లి వొదిలేసి, అంతా మధురవాణి చుట్టూ మూగాం. భుక్తగారితో 
మాట్లాడింది, మరే వచ్చి 


: యింకా యవరితో మాట్లాడింది? 


సిద్ధాంతి మంత్రం చప్పడం మానేసి మధురవాణి చెవులో యేకాంతం మాట్లాడాడు. 


: మరింకా యవరితోటి? 
కొండి : 


మరేవచ్చి - హెడ్డు కనిష్టీబు తోటి. 


?^* గురుజాడలు 310 కన్యాశుల్మము - మలికూర్చు 


రామ 
కొండి 
రామ 


రామ 


కొండి 
రామ 
కొండి 
రామ 


కొండి 
రామ 


రామ 
కొండి 
రామ 


sats 


: ఓరి ఛండాలుడా! హెడ్డుతో మాట్లాడ లేదన్నావే? 
: అవును మాట్లాళ్లేదు. 
: ఫుండాభోర్‌! మాట్లాడిందా మాట్లాళ్లేదా? 


కొండి : 


సచ్చాన్రా దేవుండా! 


: అసత్యం అంటే, నాకు వెట్టి కోపం. ప్రమాణ పూర్తిగా, నిజం చెప్పు. అబద్ధవాండితే, 


తల పేలిపోతుంది. మాట్లాడిందా లేదా? 


: లేదు. 

: ప్రమాణ పూర్తిగా? 

: ప్రమాణ పూర్తిగానే. 

: యిప్పుడు నిజం చెప్పావు. విన్నావా? నీకు చిన్నతనం; ఆడవాళ్ల మీద, ఒహరు 


అనమన్నాా అన్యాయం మాటలు ఆదకూడదు, తెలిసిందా? 


: మధురవాణి మా దొడ్డ మనిషి, 
: వూళ్లో అలా అనుకుంటారేం ? 
కొండి : 


అంతా అనుకుంటారు 


(రామప్పంతులు యింటి యెదట) 


: నేను తలుపు కొడతాను. నివ్వో చిన్న గమ్మత్తు చెయ్యి. 
: చిత్తం. 
: ఈ విచ్చ బేడ మొలని పెట్టుకో, మా పెరటి గోడ అవతల, ఒక అర ఘడియ నిల 


బడు. దిడ్జీతోవంట, కనిష్టేబు గాని, మరెవరు గాని, పైకి వొచ్చినట్టాయెనా, రెక్కపట్టుకుని, 
కేకెయ్యి. నేవొస్తాను. లేకుంటే వుడాయించెయి. (కొండు భొట్లు నిష్మమించును.) 
తలుపు తలుపు (తనలో) ఒకంతట తలుపు తియ్యదు. అనుమానాని కారణం. వీడు 
నిజం చెప్పాడా? అబద్ధం చెప్పాడా? నేను పాలెం నించి వొచ్చి కబురు పంపించిన 
తరవాత రాక, యిది HepsA cher పరిగెత్తి వెళ్లిందీ పెళ్లిలోకి? తలుపు తలుపు! 
యప్పటికీ రాదేం! 

(మధురవాణి తలుపు తీయును) యేం జేస్తున్నావు యింతసేపు? 


: ఉదయం నుంచి రాత్రివరకూ చేసే పనులన్నీ రేపటి నుంచి వ్రాసి వుంచుతాను రండి. 


(ఉభయులూ నిషమింతురు) 


2౫% గురుజాడలు 311 కన్యాశుల్మము - మలికూర్తు 


(కొండుభొట్లు ప్రవేశించి) 
కొండి : పంతులుగారూ, పంతులుగారూ, 
(రామప్పంతులు, మధురవాణీ ప్రవేశింతురు) 

రామ : (మధురవాణితో) నువ్వు లోపలకి వెళ్లు (కొండిభొట్లుతో) యేవింటి? 
కొండి : మరే వచ్చి, - పట్టుకోలేదు. 
రామ: (తీక్షణంగా) యెందుకు పట్టుకున్నావు కావు? 
కొండి : చెప్పరానిదాన్ని యలా పట్టుకోవడం? 
మధు : చెప్పరానిదాన్ని యెందుకు పట్టుకోవడం? 
కొండి BÅ తోవంట యవరొచ్చినా పట్టుకొని, కాకాయమని పంతులు చెప్పారు. 
మధు : యేవించిత్రం! యేం అప్రతిష్ట! బ్రాహ్మడికి వెట్టిత్తుతూంది కాబోలు. 
రామ : (మధురవాణి వెనక నిలచి చేతితో వెపొమ్మని కొండిభట్లుకు సౌజ్ఞచేసి) పేలుడుగాయ 

వైదీకపగుంటడి వెకాశ్యాలు నిజం అనుకుంటావేవింటి? 

(లోపలికి వెళ్లును) 
(రామప్పంతులు యింటిలోనికి వెళ్లగానే మధురవాణి సావిడి వెనకతలుపు పైనుంచి 
వేసి,కొండిభొట్లును లోపలికి రమ్మని సౌజ్ఞ చేసి ముద్దెట్టుకొనును.) 

మధు : (నిమ్మళంగా) బాగా, కాపాడావు! 
కొండి : మధురవాణీ, యిదుగో పంతులిచ్చిన బేడ. యిదుగో హెడ్డుగారిచ్చిన పావలా. యింద 

వెండితొడిపొడికాయ (యిచ్చును). 


మధు : (పుచ్చుకొని) నువ్వు మంచివాడివి. యీవేళ నుంచి, నీకూ నాకూ నేస్తం. తెలిసిందా? 
(మరివక సారి ముద్దు పెట్టుకొని) యిక వెళ్లు, 


(కొండిభొట్లు చెంగున వీధిలోకి యెగిరి వీధి నడుమ గెంతులు వేయును) 
(కాంభొట్లు ప్రవేశించి) 
కాంభొ: యెందుకురా యీ గెంతులు? 
కొండి : ముద్దెట్టుకుందిరా! 
కాంభొ: 3d3d వేషాలు వెయ్‌కు. యీ కోతి మొహాన్నే! 
కొండి : పోస్సి, వెట్టి కుట్టా! మేం జట్టుకట్టాం! 
(నిష్మమింతురు) 


?^* గురుజాడలు 312 SAR, WO, - మలికూర్తు 


గిరీశం: 


౫వ స్థలము : కృష్ణారాయపురం అగ్రహారంలో. 
(అగ్నిహోత్రావధాన్లు యింటి పెరటిలో గిరీశం పనివాళ్ల చేత పందిరి 
వేయించుచుండును) 


(వెంకటేశం (ప్రవేశించును) 
యేమివాయ్‌ బావా, యెడందవడ Ge) బారింది? 


వెంకటేశం :నాన్న గూబగదలేశాడు. 


గిరీశం: 


యేం జేశావు? 


వెంకటేశం :సంధవార్చలేదని. 


గిరీశం: 


ఆ మాత్రం వార్చినట్లు వేషం వెయ్యలేక పోతివో? 


వెంకటేశం :చూడ్డనుకున్నాను. 


గిరీశం: 


అనుకోడాలు పనికి రావోయి, బావా. మనం యేదైనా, వేషం వేశావంంటే, ఒకడు 
చూస్తున్నాడని అనుకున్నప్పుడూ, ఒకడు చూస్తూవుండలేదనుకున్నప్పుడూ కూడా, 
వొక్క మోస్తరుగా వేషం నడిపిస్తే సేఫ్‌ సైడ్‌. చూస్తున్నావు కావా, రోజూ నేను యెంతసేపు 
బక ధ్యానం చేస్తానో? 


వెంకటేశం :యేవంని ధ్యానం చాస్తారు? 


గిరీశం: 


యేం ధ్యానవాం? యీ చాదస్త బ్రాహ్మడు యంతట్లో దేవతార్చనచాస్తాడు. యంతట్లో 
విస్తట్లో మెతుకులు పడతాయి అని తదేక ధ్యానం చేస్తాను. 


వెంకటేశం :మంట్రాలు చదివి దేవుంణ్లి ధానం చెయ్యాలి గాని, అన్నం కోసం ధానం చేస్తే 


గిరీశం : 


పాపం కాదా? 

ఇగ్నొరెన్స్‌! మత సంబంధమైన సంగతులు నీకేమీ తెలియవు. యీ పెళ్లి అయిపోయిన 
తరవాత నిన్ను మతంలో తరిఫీదు చెయ్యాలి. అన్ని మతాలూ పరిశీలించి వాటి 
తాలూకు యసెన్స్‌, నిగ్గుతీసి ఓ కొత్త మతం యేర్చర్సాను. అది అమెరికా వెళ్లి ప్రజ్వ 
లింప చేస్తాను. యిప్పుడు మట్టుకు నీ సంశయం తీరుస్తాను. యేమన్నావ్‌? అన్నాన్నా 
ధ్యానించడం, అని కదూ? యేవంందోయి నీ ఉపనిషత్తు? “అన్నం బ్రహ్మేతివ్యజానాత్‌” 
అన్నవేం, (బ్రహ్మ అని తెలుసుకోవోయి వెధవాయా, అంది. తెల్లవాడు యేవంని ధ్యానం 
BMS on రోజూనూ? “ఫాదర్‌, గివ్‌, అస్‌ అవర్‌, డెయిలీ, BE” అనగా “నన్ను కన్న 
తండ్రీ, రోజూ ఒక రొట్టెముక్క ఇయ్యవోయి అని” -ఇక, మనవేంవనాలి? “తండ్రీ 


ో% గురుజాడలు 313 కన్యాశుల్మము - మలికూర్తు 


రోజూ కందిపప్పు, ధప్పళం ఇయ్యవయ్యా” అని ధ్యానించాలి. మన చమకంలో 
యేమన్నాడూ? “శ్యామాకాశ్ళ్చమే” “చామల అన్నం మామజాగా వుంటుంది, నాక్కావాలి, 
ఓ దేవుండా!” అన్నాడు. ఆ చమకంలో యవడికి యిష్టవైంన వస్తువులు వాడు 
కలపవచ్చును “కంది గుండాచమే, యింగువ నూనాచమే” దీనినే రిలిజియస్‌ రిఫార్ము 
అంటారు. 


వెంకటేశం :గేదె పెరుగూచమే, చేగోడీచమే. 


గిరీశం: చబాష్‌! అదే ఒరిజినాలిటీ - అడిగితే గాని అమ్మ అయినా పెట్టదు. దేవుడు మాత్రం 
ముద్దిస్తాడనుకున్నావా యేమింటి? నీకు యెప్పుడు యేమి కావలిస్తే అప్పుడు ఆ 
వస్తువులు సంపుటీ చేసి చమకపారాయణ ఆరంభించేది. 

వెంకటేశం :అయితే రేపణ్లించి నేను రోజూ చమక పారాయణ చేస్తాను. 


గిరీశం: మనస్సులో చెయ్యి. పైకి పారాయణ చేశావంటే, నీ తండ్రి ఎడ్యుకేషన్‌ లేకపోవడం 
చేతా, రీజన్‌ తెలియకా, యిదేవింటి చమకం పాడు చేస్తున్నాడని పెణతెక్కగొట్టి, 
తొమ్మిదో అష్టం ఘనం పారాయణ చేస్తాడు. 

వెంకటేశం :మొన్న బుగతగారి యింట్లోంచి మీరు పొగాక్కట్ట యెత్తుకొచ్చారు గదా, పాపం 
చేశారని దేవుండు కోప్పడ్డా? 

గిరీశం : చిన్నతనంలో మా పింతండ్రి (నీ తండ్రి లాగే అగ్గిరావుండోయి) చెవి HOD నా చేత 
ఉపనిషత్తులు చదివించాడు. దాం Sar) గొయ్యా, పేరు మరిచిపోయినాను గాని, 
ఒక వుపనిషత్తులోను, శిష్యుడు ప్రశ్న అడుగుతూవుంటే, గురువు సమాధానం 
చెబుతూంటాడు. ఆ వుపనిషత్తులో చెప్పిన శిష్యుళ్లాంటి శిష్యుడివి నువ్వు; అలాంటి 
గురువుని నేను. మన ప్రశ్నోత్తరాలు యవడైనా తాటాకు మీద రాసి పారేశాడంటే, 
ఒక రెండువొందలేళ్ళు అయిన తరవాత “టొబాకోపనిషత్తు” అవుతుంది. పొగాకు 
కట్టకి పాపవేంవింటోయి, కాల్చి పారేసేదానికి? అందులో పొడుం చేసే బుద్ధిహీనుల 
దగ్గర పొగాకు యెత్తుకు రావడం లోకోపకారవంని నమ్ము. 

వెంకటేశం :యలాగండి లోకోపకారం? 

గిరీశం : యలాగా, యిదుగో, యిలా చుట్ట కాలిస్తే, Sí» యంజన్‌ లాగ, Hh, భగ్‌ మని 
పొగ ఆకాశానికి పరిగెత్తి మేఘవైం వర్షం కురిపిస్తుంది. పొడుం గాని పీలుస్తే ఆ 
ఘాటుకి, ఆకాశం ఆర్చ్బుకుపోతుంది. ముక్కంట మాత్రం చిరి వర్షం కురిసి యిల్లూ 
వొళ్లూ కూడా KG అవుతుంది. గనక పొడుం చేసే మూర్భుల యింట్లో వుండే పొగాకంతా 


P°S, గురుజాడలు 314 కన్మాశుల్కము - DEPO 


దొంగిలించి చుట్టలు గట్టి, తగలెట్టవలసినదే. ఒకవేళ, గిరీశం గారూ, తమరు 
దొంగతనం చేశారు, కొద్ది రోజులు నరకానికి విజయంచెయ్యండి, అని దేవుండు 
గానీ, అన్నట్టాయనా, ఒకచిన్న SH WSS, గభరాయింపజేస్తాను. 


వెంకటేశం :యేవని లెక్సరు కొడతారు? 


గిరీ 


వెంక 
గిరీ 


వెంక 
గిరీ 


వెంక : 


గిరీ 


వెంక 
గిరీ 


: యేవంనా? ఓ దేవుండా! నా మనస్సు యిందిపెండెంటుగా సృజించావా? లేక డిపెండెం 


టుగా సృజించావా? యిండిపెండెంటుగా అయితే, నా యిష్ట వొంచ్చినపనల్లా నేను 
చేశాను, నువ్వెవరు అడగడానికి? యిలాంటి చిక్కులు పెట్టావంటే పే హేవెన్‌లో చిన్న 
నేషనల్‌ కాంగ్రెస్‌ వొకటి లేవదీస్తాను. లేక నన్ను డిపెండెంటుగా చేశావూ? అష్షాగయితే 
నువ్వే నా చేత పాపం చేయించావు గనక నీకే ఆ శిక్ష కావలిసింది. దేర్‌ ఫోర్‌ చలో, 
నరకానికి, ఛలో! అక్కణ్ణించి నువ్వు తిరిగీ వొచ్చేలోగా, ఆరు ఘడియలు స్వర్గంలో న్‌ 
అధికారం, నాకిస్తివట్టాయనా, కొన్ని సృష్టిలో లోపాలు సవరణ చేస్తానంటాను. 


: యేవింటండి లోపాలు? 
: లోపాలన్న లోపాలా! నీ చేతే వొప్పిస్తాను. నెంబర్‌ వన్‌ - నీ మేష్టరు లాంటి అభాజనుణ్ణి 


పుట్టించడం లోపం అంటావా అనవా? 


: లోపవేం. 

a సిస్టర్‌ లాంటి బ్యూటి పుల్‌ యంగ్‌ Aa, విడోని చెయ్యడం తప్పంటావా, 
ఒప్పంటావా? 

తప్పే. 


: యిలాంటి లోపాలు కోటానకోట్లు. యిక రద్దు సృష్టి యంతుందనుకున్నావు? ఫ రిన్‌స్టెన్స్‌, 


యెన్ని సముద్రాలు వున్నాయి? 


: యేడు. 
: యేడూ, యేడిసినట్టే వున్నాయి. పాల సముద్రం వుంటూ వుండగా మళ్ళీ పెరుగు 


సముద్రం, నేతి సముద్రం యెందుకోయి? యిది ప్లియోనిజమ్‌, పునరుక్తి - మరో 
తెలివితక్కువ చూశావా? యెందుకూ పనికిమాలిన ఉప్పు సముద్రం మన నెత్తిని 
కొట్టి, పెరుగు, పాలు, నెయ్యి, చెరుకుపానకం, యీ సముద్రాలన్నీ యవడికీ అందుకు 
రాకుండా దూరంగా విసిరేశాడోయి. ఒక సంవత్సరం గాని నాకు దేవుండు Barge 
యిస్తే, భీముని పట్టానికి పాల సముద్రం, విశాఖపట్టానికి మంచినీళ్ళ సముద్రం, 
కళింగపట్టానికి చెరుకుసముద్రం తెస్తాను. యీ యీస్టర్ను ఘాట్సు అంతా పొగాకు 


?^* గురుజాడలు 315 కన్యాశుల్మము - మలికూర్తు 


అరణ్యం చేస్తాను. యీ లెక్చరు నేను కొట్టేసరికి, దేవుండు యేవంంటాడో తెలిసిందా? 
వీడు అసాధ్యుళ్లా వున్నాడు, వెనకటికి “పాతయముడివా? కొత్త యముడివా” అని 
అడిగిన పెద్ద మనిషి కంటే ఒక ఆకు యెక్కువ చదువుకున్నట్టు కనబడతాడు. గనక 
వీడికో జోడు గుజ్టాలబండీ యిచ్చి, స్వర్గంలో వున్న యావత్తు మహలులు, బగీచాలూ 
చూపించి, యేంకావాలంటే అది యివ్వండని దేవదూతలతో చెబుతాడు. నా శిష్యుడు 
వెంకటేశాన్ని కూడా తీసుకొస్తే గాని, నాకేం తోచదని నే చెబుతాను. అప్పుడు నిన్ను 
విమానమ్మీద తీసుకొస్తారు. మనవింద్దరం స్వర్గంలో మజా వుడాయిద్దాం. యీ వేళకి 
మతం మీద యింతవరకు SSW చాలును. యిక వెళ్లి దేవాలయం తోటలో కోతిపిల్లిని 
కట్టి ఆడుకో. సాయంత్రానికి నీ తండ్రి వొచ్చేసరికి మాత్రం, దీపం యదట కూచుని 
పుస్తకం తిరగేస్తూ పులుసటుకులు ధ్యానం చెయ్యి. యింగువవేసి బలే సొగుసుగా 
తయారు చేస్తాను (వెంకటేశం వెళ్ళును) రనెవే. 


(బుచ్చమ్మ ప్రవేశించి. ) 


బుచ్చమ్మ: యా రుబ్బురోలు నిండా తాటాకు ముక్కలు పడుతన్నాయి. యివతలకి లాగేసి 


గిరీ 


గిరీ 


బుచ్చ 
గిరీ 
బుచ్చ 
గిరీ 


బుచ్చ 
గిరీ 


పెడతారూ. 
: అదెంతపని. 
(గిరీశం రుబ్బురోలు, పందిరి అవతలకు లాగును. 
బుచ్చమ్మ రుబ్బురోలు కడిగి మినపపప్పు రుబ్బును.) 
: (పాడును) “భజగోవిందం, భజగోవిందం. గోవిందం భజమూఢమలతే” యేం, వదినా, 
కంటనీరు పెడుతున్నారూ? 
: యేవీం లేదు. 
: మీరు కంటనీరు పెడితే నా మనుసు కలిగిపోతూంది. 
: మీకేం - మహరాజులు - మా కష్టాలు మమ్మల్నే బాధిస్తాయి. 
: యేమి కనికరం లేని మాట అన్నారూ! మీరు అలా దుఃఖంలో ములిగి వుంటే, 


యెందుకు నాకీ వెధవ బతుకు? మీ కోసం యేం చెయ్యమంటే అది చాస్తానే? 
ప్రాణవించ్చెయ్యమంటే యిచ్చేస్తానే? దాఖలా చూడండి యిదుగో కత్తిపీట! 


: (కత్తిపీట దగ్గిర తీసుకుని) చెల్లికి యా సమ్మంధం తప్పించారు కారు గదా? 
: అదొక్కటి మట్టుకు నాకు సాధ్యవైంంది కాదు. 


7^* గురుజాడలు 316 కన్యాశుల్మము - మలికూర్తు 


బుచ్చ 


గిరీ 


బుచ్చ 
గిరీ 


బుచ్చ 
గిరీ 


: అయితే మీతో నాకేం పనీ? యింత సందడిగా పెళ్లి పనులు చేయిస్తున్నారు. మా 


నాన్నకి తోచకపోతే, మీకైనా తోచకూడదా, యీ సమ్మంధం కూడదని? మీకు కూడా 
దానిమీద ఇంత కనికరం లేకపోవాలా? లుబ్బావుంధాన్లు మీకు అన్నగారని కాబోలు 
మీకు సంతోషం. 


: నాకా సంతోషం? యంత క్రూరమైన మాట అన్నారు! ఈ సంబంధం బెతుందని, నా 


మనస్సులో యంత ఖేదిస్తున్నానో, ఆ భగవంతుడికి తెలుసును. యీ సంబంధం 
తప్పించాలని చెడ చివాట్లు పెడుతూ మా అన్న పేర రెండు టావులు వుత్తరం రాశాను. 
చెవిని పెట్టాడుకాడు. నేను యేంచేతును? వాడిని స్మరిస్తేనే పాపం వొస్తుంది. ఊరికే 
కూచుంటే, మీ తండ్రి యేవంను కుంటాడో అని, మీ యింట అరవ చాకిరీ చేస్తూ 
నీకు యేనాటికైనా కనికరం వొస్తుందేమో అని ఒక్క మనిషిని నూరుమంది చేసేపని 
చేస్తున్నాను. అంతేగాని, యీ నమ్మిన నౌఖరు మీద నీ మనసు భారంగా వుంటే, 
యవరికీ చెప్పకుండా యీ రాత్రి లేచి మా దేశానికి వెళ్లిపోతాను. 


: వెళ్లిపోకండి. 
: నేను మాత్రం పోయే సాధనం యలాగ? యెన్నో మాట్లు యేవంనుకుంటాను? ox» 


పెళ్లి తప్పించ లేకపోయినాను గదా? నా ప్రాణం కంటే యిష్టవైంన యీ బంగారపు 
బొమ్మలాంటి బుచ్చమ్మని BIRD చెయ్యలేక పోయినాను గదా? అని విరక్తి పుట్టి, 
పోదాం అని నిశ్చయించే సరికి - కాలు ముందుకు వేసినా, మనస్సు వెనక్కి లాగి 
యేమితోచేదీ? “పైకి పోతానని సందడి పడుతున్నాను. నా బుచ్చమ్మ కనపడకపోతే, 
పోయి బతకడం యలాగ? దానికి యంత కనికరం లేకపోయినా, యిక్కడే వుండి 
చూశైనా సంతోషిద్దాం” అని వుండి పోతూ వొచ్చాను. 


: మీరు చెబితే, లుబ్బావుంధాన్లు గారు పెళ్లి మానుకుంటాడని తమ్ముడు చెప్పాడు? 
నే చెప్పినమాట, యీ భూప్రపంచంలో యవడూ కొట్టి వెయ్యలేడు. అందుచేత, 


వెంకటేశం అలా అని వుంటాడు గాని, మీ తండ్రి ఒకడు, మా అన్న వకడు లోకా 
తీతులు. వాళ్లు బ్రహ్మ చెబితే వినరు. ఈయనకి వెణ్టికోపం. అతగాడు శుద్ధ పీసిరిగొట్టు. 
మా అన్న సుఖపడ్డానికా యా పెళ్ళీ తలపెట్టాడు? నీ మొగుడు నిన్ను పెళ్లాడి యంత 
సుఖపెట్టాడో, మా అన్న నీ చెల్లెల్ని పెళ్లాడి, అంతే సుఖ పెడతాడు. ఆఫ్రికా దేశంలో 
స్లేవరీ అని వుంది. అనగా మనుషుల్ని పట్టి పశువుల్లాగ బజార్లలో అమ్ముతారు. 
యవరు కొనుక్కుంటే వాళ్ల యింట్లో ఆయా మనిషి బతికినన్నాళ్లూ చాకిరీ చెయ్యాలి. 
అలాగ్గానే మా అన్న మీ చెల్లెలిని పెళ్లి అనే మిషపెట్టి కొంటున్నాడు. వాడింట యిది 


7^* గురుజాడలు 317 కన్యాశుల్మము - DEPO 


బుచ్చ 
గిరీ 


బుచ్చ 
గిరీ 


బుచ్చ 
గిరీ 


జీతంలేని బాపనక్కలాగ పనీ పాటూ చేస్తుందని, వాడి ఆశ. నేను కూడదని యంత 
గడ్డిపెట్టినా విన్నాడు కాడు. యీ కష్టాలన్నీ యిలా వుండగా నాకు మరో భయం 
వేస్తూంది. చెబితే కోపం తెచ్చుకోవు గద! 


: మీరేం చెప్పినా నాకు కోపం లేదు. 
: ఆ మాత్రం ధైర్యవింస్తే నాక్మావలసిందేవింటి? రామచంద్రపురం అగ్రహారీకులు బహు 


దుర్మార్గులు - మా అన్న చచ్చిపోయిన తరవాత నీ చెల్లెల్ని తిన్నగా ఉండనియ్యరు. 
అదికూడా మా మీనాక్షి మోస్తరౌతుంది. 


: మీనాక్షికేం లోపం వొచ్చింది? 
: యేవంని చెప్పను. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. అయినా నీ దగ్గిర 


నాకు దాపరికం యేవింటి? దాని మొగుడు పోయిన తరవాత యేటేటా కడుపు, 
అవుతూ వుండడం. అయినప్పుడల్లా వొల్లమాలిన అల్లరిన్నీ ఒకప్పుడు అది ప్రాణభయం 
కూడా చేస్తుంది. ఆ వూళ్లో రామప్పంతులని వొక పరమదుర్మార్గుడు నియ్యోగప పంతులు 
వున్నాడు. వాడు ఒక సానిదాన్ని వుంచుకున్నాడు. యెందరినో సంసార్లని చెడగొట్టాడు. 
మా అన్న వ్యవహారాలన్నీ ఆ పంతులే చూస్తాడు. మా అన్న చచ్చిన ఉత్తరక్షణం, నీ 
చెల్లెలికి వొల్లమాలిన ధనం చేతిలోకి వొస్తుంది. స్వాతంత్ర్యం కలుగుతుంది. “యేమి 
ఇది?” అని అడిగే వాడుండడు. యిహ, చెడిపోవడానికి అభ్యంతరవేవింటి? “నేను 
కట్టుగావున్నాను కానా?” అని నువ్వు అనగలవు. నీ మొగుడి తాలూకు ఆస్తి నీ 
చెయ్యి చిక్కలేదు. మొగుడి యింటికైనా నువ్వు వెళ్లలేదు. 


: అవును. 
: తల్లిదండ్రుల చాటున ఖాయిదాగా వున్నావు. పరాయి వాడు యింట్లో అడుగు బెట్టలేడు. 


గాని యిలా యెంతకాలం వెళ్లుతుంది? నిన్ను తల్లిదండ్రులు కలకాలం కాపాడలేరు 
గదా? వాళ్లు పోయిన తరవాత నీకూ స్వాతంత్ర్యం వొస్తుంది. యే కాలానికి మనసు 
యలా వుండునో? అప్పుడు కాలుజారిన తరవాత, నువ్వు యేవంనుకుంటావు? “అయ్యో 
నాడు గిరీశాన్ని PA om పెళ్ళాడి పునిప్రీనయిపోతే, పిల్లాపేకా కలిగి, eu 
ర్యంతో తులతూగుదును గదా, యీ దురవస్థ నాకు రాకపోవును గదా” అని విచా 
రిస్తావు. అప్పుడు నే యెక్కడ వుంటానూ? స్వర్గంలో మీకోసం యెదురు చూస్తూ 
వుంటాను. ox» పెళ్ళి అయిపోయిన తరవాత వెంకటేశమూ, నేనూ పట్టానికి 
వెళ్ళిపోతాం. నిన్ను తలుచుకుంటూ, నిద్రాహారం మానేసి, కొన్ని రోజులు వుంటాను. 
యెంతకాలవంని మనిషన్న వాడు, నిద్రాహారం మాని వుండగలడు? నిన్ను తలుచుకుని 


2౫% గురుజాడలు 318 కన్యాశుల్మము - మలికూర్తు 


బుచ్చ 
గిరీ 


బుచ్చ 
గిరీ 


తలుచుకుని నిద్దర పట్టక, రెండు రూముల రాత్రప్పుడు నా గదిలో ox» చెయిరు 
మీద కూచుని వుండగా-యదట బల్లమీద మెరుపుదీపం, గోడని నిలువుటద్దం వున్నాయి 
- ఆ అద్దంలో నా ముఖం చూసుకుని యేమంటానూ? “యీ సొగుసైన ముఖం, 
ox» తామర రేకుల వంటి నేత్రాలు, ox» సోగమీసాలు, యివన్నీ వృధా గదా? 
యవరు చూసి ఆనందించనూ? నా బుచ్చమ్మ, నన్ను పెళ్లాడక పోయిన తరవాత నా 
బతుకు యెందుకు” అని, QoS కలిగి Hee టేబిలు సొరుగు తీసి, అందులోవున్న 
జోడు గుళ్ల పిస్తోలు యెక్కు బెట్టి గుండె దూసిపోయేటట్టు కొట్టేసుకుంటాను. 


: కొట్టుకోకండి. మీరు అలా అంటే నాకు యేడుపొస్తుంది. 
: తక్షణం దేవతలు విమానం పంపించి నన్ను స్వర్గానికి తీసుకువెళతారు. స్వర్గానికి 


వెళ్ళానని నాకు అక్కడ మాత్రం సుఖవుంంటుదనుకున్నావా వొదినా? నవాభరణ 
భూషితురాలయి రంభ తక్కుతూ తారుతూ వొచ్చి, “హా! ప్రియ! గిరీశ! నీలాంటి 
సుందరుణ్ణి యన్నడూ నేను చూడలేదు. రమ్ము, నన్ను చేకామ్ము” అని రెక్కబట్టుకు 
లాగుతుంది. నేనేవంంటానూ? “ఛీ! అవతలికిఫో! నేను ఏంటీ నాచ్చి! సానిది తాకితే, 
పరమ అపవిత్రంగా తలుస్తాను. పియర్సు సబ్బు రాసి కడిగితేనే గాని యీ చేతికి 
doo పోదు. నువ్వా రంభవి? మా బుచ్చమ్మ సొగుసుకి నువ్వువొడీకి పనికిరావు, 
గోయెవే, డామ్‌, డర్టీ గూస్‌” అని అంటాను. అలాగే, మేనకా, ఊర్వసీ, తిలోత్తమా 
మొదలైన యావన్మంది అప్సర HON తన్ని తగిలేస్తాను. తగిలేసి, కాషాయ వస్త్రాలు 
ధరించి కల్పవృక్షచ్భాయని “హా! బుచ్చమ్మా, బుచ్చమ్మా” అని నీ పేరు జపం చేస్తూ 
అనేక సంవత్సరాలు పద్మాసనం మీద వుండిపోతాను. అంతట కొన్నాళ్లకి నా తపస్సు 
ఫలించి, నువ్వు నందనవనంలోకి చంద్రోదయం లాగ బయలుదేరి వస్తావు. నేను 
“ప్రియురాలా! యెన్నాళ్లకి వొచ్చావు!” అని అమాంతంగా వెళ్లి నిన్ను కౌగలించు 
కుంటాను. అప్పుడు నీ మొదటి మొగుడు, ముసిలి వెధవ, గావంచా గుడ్డకట్టుకుని, 
పొడుంముక్కుతో “బుచ్చమ్మ నా పెళ్లాం” అని అద్దురాబోతాడు. “వెధవాయా, నువ్వు 
బుచ్చమ్మకి తగవు. నీ రూపాయలు నువ్వు పట్టుకుపో” అని, వొక్కతాపు తన్ని తగిలేస్తాను. 
మనం యిద్దరం సుఖంగా స్వర్గంలో శాశ్వతంగా వుండిపోతాం. 


: యేడుస్తూన్న దాన్ని నవ్విస్తారు. 
:నువ్వునన్ను పెళ్లాడితే, మనం బతికున్నంత కాలం నవ్వుకుంటూ, ఆనందిస్తూ కాలం 


వెళ్లబుచ్చుతాం. అప్పుడు నిన్ను యిలా పప్పు రుబ్బనిస్తానా? మనకి యెంత మంది 
నౌఖర్లు వుంటారు! యెంతమంది చాకర్లు వుంటారు! తోటలు, దొడ్లు, గుజ్టాలు, 


౫% గురుజాడలు 319 కన్యాశుల్మము - మలికూర్తు 


బుచ్చ 
గిరీ 


బుచ్చ 
గిరీ 


బుచ్చ 
గిరీ 
బుచ్చ 
గిరీ 


బుచ్చ 
గిరీ 
బుచ్చ 
గిరీ 
బుచ్చ 
గిరీ 
బుచ్చ 
గిరీ 


బుచ్చ 
గిరీ 


బళ్ళు! నిన్ను నడవనిస్తానా? పుష్పం లాగ నెత్తిమీద పెట్టుకుంటాను. అప్పుడు నీకు 
కలిగే ఆనందం ఆలోచించుకో. 


నా జన్నానికి మరి ఆనందవెంక్కడిది? 
: నేను, నీకు దాసుడనై, “యిదుగో నన్ను స్వీకరించు, నన్ను పెళ్ళాడి, ఆజన్మం ఆనందం 


అనుభవించు. నన్ను ఆనందంలో ముంచు” అని బతిమాలుకుంటూంటే, నువ్వు 
అట్టి సులభసాధ్యమైన సుఖమును కాలున తన్నుకు వెళ్లిపోయి, నా బతుకు కూడా 
బుగ్గిని కలిపితే, నేనేమి చెయ్యగలను? 


మీ బతుక్కి లోపవేంవి? మీరు మహరాజులు. 
: నువ్వునన్ను పెళ్లాడితే నేను మహారాజునే అవుతాను. నీ నోటంటవచ్చిన మాట 


అమోఘం - వొట్టినే పోకూడదు. గనక నాతో వెళ్లిపోయిరా. 


: అమ్మ నాయనా! నే మీతో రాను. 

: సరే. రాకపోతే నేనే గదా ప్రాణత్యాగం చేస్తాను? పీడానాడా కూడా పాయె. 

: అలాంటి మాటలు అనకండి. 

: చేసేమాట, చెబితే తప్పేమింటి? నేనేమైతేనేం గాని, నీ చెల్లెలిమీదైనా నీకు కనికరం 


కదా? 
Q 


: అదేం, అలా అడుగుతున్నారు? 

: నిజంగా కనికరం వుందా? 

: వుండకుండా వుంటుందా? 

: వుంటే, యీ పెళ్లి తప్పించే సాధనం నీ చేతులోనే వుంది. 

: నా చేతులోనా? 

: అక్షరాలా. 

: యేమి చిత్రమైన మాటలు చెబుతారు! 

: యీ భూ ప్రపంచం మీద వుండుకున్న యావన్మంది ప్రీలలోనూ, నిన్నాక్కర్తెనూ వలిసి, 


నేను నీకు సుతలామూ లొంగిపోబట్టి గదా, నా బతుకు హాస్యాల కింద ఐపోయింది? 


: మీ తోడు - ఆలా అనకండి. 
: Saw - ఆ మాత్రం భరవసాయిచ్చావు. ఒక మాట నాకు ప్రమాణ పూర్తిగా చెప్పు. 


నీ చెల్లెలు పెళ్లి తప్పించడం, నీ చేత అయితే, చేస్తావా? 


౫% గురుజాడలు 320 కన్యాశుల్మము - DEPO 


బుచ్చ 
గిరీ 
బుచ్చ 
గిరీ 
బుచ్చ 
గిరీ 


బుచ్చ 


గిరీ 


బుచ్చ 
గిరీ 
బుచ్చ 
గిరీ 
బుచ్చ 


: చెయ్యనా? 

: యేమో, చేస్తావో చెయ్యవో! చేస్తానని ప్రమాణం చేస్తేనే, ఆ మాట నేను చెబుతాను. 
: యాంవంని ప్రమాణం చెయ్మన్నారు? 

: నా మీద ప్రమాణం చెయ్యి. 

: మీ మీద ప్రమాణమే; చెప్పంది. 

: అయితే విను. వొంటరిగా చూసి, యీ మాటే నీతో రహస్యంగా చెప్పుదావంని కాచి, 


కాచి వుండగా, ox» 3%, మీ తండ్రి వూరికి వెళ్లడం, మీ తల్లి వాకట వుండడం 
నుంచి, సమయం చిక్కింది. చెవి S విను. నీ చెల్లెలి పెళ్లి తప్పడానికి ఒక్కటే 
సాధనం వుంది. అది యేవింటంటే, నువ్వు ముందూ వెనకా ఆలోచించక, నాతో 
లేచివచ్చి నన్ను పెళ్లి చేసుకోవడవేం - లేకుంటే నీ చెల్లెలి పెళ్లి తప్పదు. 


: (ముసిముసి నవ్వుతో) నేను మీతో లేచివొస్తే మా చెల్లెలు పెళ్లి ఆగిపోతుందీ? యేవిం 


చిత్రాలు! 


: ఆ మాట నీ చేతనే వొప్పిస్తాను కదూ - విను - పెళ్లికి తర్లివెళ్ళుతూన్నప్పుడు, రెండో 


నాడు రాత్రి బండీ వాడి చేతులో నాలుగు రూపాయలు పెట్టి, నీ బండీ తోవ తప్పించి 
అనకాపిల్లి రోడ్డులో పెట్టిస్తాను. అక్కడ నుంచి రామవరం దాకా మా స్నేహితులు 
అంచీబళ్లు ఖణాయిస్తారు. ఆడుతూ పాడుతూ, మనం దౌడాయించి రామవరంలో 
పెళ్లాదేసుకుని సుఖంగా oro. యిక మీ వాళ్ల సంగతి యేవౌంతుందీ? మనం 
వుడాయించిన మన్నాడు తెల్లవారగట్ల, నీ బండీ కనపడక, కలవిలపడి, మీ వాళ్లు 
నెత్తీ నోరూ కొట్టుకుంటారు. నీ చెల్లెలు పెళ్లి ఆగిపోతుంది. మరి రెండు రోజులికి 
మనం పెళ్లాడావంని తెలుస్తుంది. నిన్ను ముసలివాడికి కట్టిబెట్టి నందు వల్ల కలిగిన 
చిక్కులు చూస్తూ, నీ తండ్రి నీ చెల్లెలికి మళ్లీ ముసలి సంబంధం చెయ్యడు. నీ తండ్రి 
ఒకవేళ మూర్ధించి పెళ్లి చేస్తానన్నా మన తమాషా విన్న తరువాత, నా అన్న 3 
చెల్లెల్ని మరి పెళ్లి చేసుకోడు, యిది సిద్ధాంతం అవునా కాదా? 


: అవును కాబోలు. 

: అయితే మరి అందుకు సమ్మతేనా? 

: యెందుకు? 

: నాతో వెళ్లిపోయి రావటానికి. 

: అమ్మ నాయనా, నా ప్రాణంపోతే నేను మీతో రాను. 


?^* గురుజాడలు 321 కన్యాశుల్మము - DSP 


గిరీ 


బుచ్చ : 


గిరీ 


బుచ్చ 
గిరీ 


బుచ్చ 
గిరీ 
బుచ్చ 


వెంక 
గిరీ 


బుచ్చ 
గిరీ 


వెంక 
గిరీ 
వెంక 


: రాకపోతే, మీ చెల్లెలికి యీ పెళ్లీ తప్పదూ, నాకు చావూ తప్పదూ. 


అలా అనకండి. 


: అనకపోతే మాత్రం, చావు తప్పేదుంది గనకనా? నిన్ను వొదిలి బతకలేను, అది 


వకచావు, నువ్వు నా మీద వొట్టు వేసుకుని ఆ మాట తప్పిపోతే, నన్ను దేవుండే 
చంపేస్తాడు. అది రెండో చావు. మరి నాకు చావు యెలా తప్పుతుంది? 


: నానించి మీరు చచ్చిపోతే, నేనూ చచ్చిపోతాను. చచ్చిపోకండి. 
Dam వశవాం? అడుగో నీ తమ్ముడు వొస్తున్నాడు. మరి మనం యీ కష్టసుఖాలు 


మాట్లాడుకోవడానికి వీలు చిక్కదు. ఒక్కమాట చెప్పు. బతకమన్నావా? చావమన్నావా? 


: వెయ్యేళ్లూ బతకండి. 
: అలాగైతే, నాతో రావడం ఖాయవేంనా? 
: యేంజెయమంటే అది చేస్తాను. 


(వెంకటేశం మిడతను పట్టుకు ప్రవేశించును.) 


: యిదుగోనండోయి, గొల్లభావంని పట్టుకున్నాను. 
: చూశావూ, వొదినా! నీ తమ్ముడు చిన్న గుంటడయీ, అప్పుడే గొల్లభావంల్ని 


పట్టుగుంటున్నాడు. 


: (ముసిముసి నవ్వు నవ్వుచు) మిడత! 
z (బుచ్చమ్మతో) యిన్నాక్లకి మిడతంభొట్లు చేతులో చిక్కాడు. (వెంకటేశంతో) యిలాతే 


- మిడతల్ని పట్టుకోవడం మంచి ఎడ్యుకేషన్‌ - యిదే, నాచురల్‌ హిస్టరీ, ప్రకృతి 
శాస్త్రం అంటారు. 


అక్కయ్యా - కొంచం ఊరువిండి! 
: అమ్మ చూస్తే తంతుంది. 
: అమ్మ చూడదులే! (ఊరుబిండి చేతులో వేసుకుని నాలుకతో నాకి గెంతును.) 


(తెరదించవలెను) 


xxx 


౫% గురుజాడలు 322 కన్యాశుల్మము - మలికూర్తు 


కన్యాశుల్మము 
పంచమాంకఠకము 
౧వ స్థలము : లుబ్బావధాన్లు పడకగది 


లుబ్ధావధాన్లు మంచముమీద పరుండివుండును. నిద్రలో అరచి, కాళ్లూ చేతులూ కొట్టుకుని, 


లేచి కూచుని, వణక నారంభించును. 


: అసిరిగా! అసిరిగా! అమ్మీ! చంపేశాడజ్లోయి. రామనామతారకం। రామనామతారకం। 


రామనామ తారకం 1 రామ నామ తారకం॥ యిది రెండో పెళ్లి ముండే. దీని 
మొగుడు పిశాచవైంనాడు - నా పీక పిసికి చంపేస్తాడు. యేవింటి సాధనం? 
రామనామతారకం। రామనామతారకం। 


(తలుపు అవతల నుంచి) అసిరిగాడు - యేటిబాబూ? యేటిబాబూ? (తలుపు తట్టును) 


: యేవింటి నాన్నా తలుపు తియ్యి. 
: (తనలో) కాళ్లు ఆడవు. చేతులు వొణుకు తున్నాయి. (తలుపు తీయును; అసిరిగాడితో) 


వెధవా నువ్వు లోపలకి రాకు. 


: నాను పిలుస్తాస్సినాను (నిష్మమించును) 


(మీనాక్షి - శిష్యుడు ప్రవేశింతురు) 


; (మీనాక్షితో) ఆ ముండని అవతలుందమను. 
: నువ్వు మన గదిలోకి వెళ్లిపో అమ్మా (శిష్యుడు గది అవతలకి వెళ్లును) యేవింటి 


నాన్నా? 


:యిహ, నే బతకను. 

: యేవొంచ్చింది నాన్నా కడుపునొప్పా, కాలు నొప్పా. 

: కడుపునొప్పీ కాదు, కాలునొప్పీ కాదు, వెధవ ముండని పెళ్లాడిన కుంకపీనుగ బతకడం యలాగ? 
: యేవింటా వోగాయిత్యం మాటలు, నాన్నా? మీకు యీ లేనిపోని అనుమానం యవరు పెట్టారు? 
: అనుమానవేంవిటి? నిజం, నిజం, నిజం - వూరంతా అదేమాట. 


: యీ రావంప్పంతులే యిలాంటి అపవాదలన్నీ వేస్తూ వుంటాడు. కనపడ్డ వాడితో అల్లా 


వూసు పెడితే, వూరంతా అనుకోరూ? బంగారం లాంటి పిల్లని యిలాంటి మాటలని 
బెంబేరు పెట్టకండి. తండ్రి వెళ్ళిపోయినాడని అది రాత్రీ పొగలూ యేడుస్తూంది. 


7^* గురుజాడలు 323 కన్యాశుల్మము - మలికూర్తు 


మీనా 


: వెధవ తండ్రీ! బోడి తండ్రీని! గాడిద కొడుకు రెండో పెళ్లి ముండని నా పీకకి ముడేసి 


అమాంతంగా నా కొంప ముంచాడు! యిహ బతకను యిహ బతకను. 


: “రెండో పెళ్లి ముండ, రెండో పెళ్లి ముండ” అని శుభమల్లే అనకండి. మీరే యిలా 


సాటుతూ వుంటే వూరంతా అనడం ఆశ్చర్యవాం? మాట్లాడక వూరుకోండి. 


: వూరుకోవడవెంలాగే? మనవూరా? మన దేశవాం? రెండో పెళ్లి ముండ కాకపోతే ఆ 


తండ్రి వెధవ, పేరయినా చెప్పకుండా పారిపోవడవేంవిం? 


: సిద్ధాంతితో చెప్పాట్టే, పేరు? 
: వాడి శ్రాద్ధం చెప్పాడు. సిద్ధాంతి గడియకో పేరు చెబుతున్నాడు. 
: అతగాడికి మాత్రం కొత్తవాడి పేరు జ్ఞాపకం వుంటుందా యేవింటి? మన పిల్ల మన 


యింట్లో వున్న తరవాత అతగాడి పేరుతో మీకేం పని? 


: యీ పెళ్లాం ముండ నా యింట్లో వుంటే నేను చచ్చిపోతాను, మరి బతకను. 
: వెల్టి కేకలెయ్మ నోరు మూసుకుని వూరుకోండి. యిరుగు పొరుగువారు Silo. 


మీ మావంగాంరు యంతపండితుడు, యంత దొడ్డ మనిషి! లేనిపోని అనుమానాలు 
పెట్టుగోకండి. పసిపిల్ల బెంగెట్టుకోగల్లు. 


: ఓసి (Sap! వాడు నీకేవయినా యిచాడా యేవింటే, ar వెనకేసుకు మాట్లాడు 
x) to m 


తున్నావు? నీకు నేను చచ్చిపోవాలని వుంది కాబోలు! 


: Acer మతిపోయిన మాటలు! అతగాడు రేపో నేడో వొచ్చి, యిలాంటి మాట్లన్నం 


దుకు మన నోట్లో గడ్డి పెడతాడు. 


: అతగాడెవడు. వొల్లకాట్లో రావంనాధాయ? మరెక్కడొస్తాడు వాడు! యిహ, నాకు 


చావు సిద్ధం. 


: మీకు చావేం వొచ్చింది యిప్పుడు? ఒహవేళ రెండో పెళ్లి పిల్ల అయితే మాత్రం, 


గుప్‌చప్‌ అని వూరుకోవాలి గాని, అల్లరి చేసుకుంటారా? యీరోజుల్లో యంతమంది 
రెండో పెళ్లి చేసుకుని సుఖంగా వున్నారు కారు? పిల్ల బుద్ధిమంతురాలు. మీ అదృష్టం 
వల్ల దొరికింది. మాట్లాడక వూరుకోండి. 


నా అదృష్టం తగలబడ్డట్టే వుంది. నీకేం పోయీకాలం వొచ్చిందే! నువ్వుకూడా యీ 


కుట్రలోచేరి, నీ తండ్రికి కళ్లుగప్పి వెధవ పెళ్ళి చేశావే? అయ్యో వెధవని పెళ్లి చేసు 
కున్న కుంకవెధవా నీ బుద్దెక్కడికి పోయిందిరా? నీ చదువెక్కడికి పోయిందిరా? ని 
వేదం తగలబడనూ - యిహ బతకను! 


(మీనాక్షి నవ్వును) 


P°S, గురుజాడలు 324 కన్యాశుల్మము - మలికూర్తు 


: నవ్వుతావేంవే (భ్రష్టాకారిముండా? నువ్వూ, నీ సవిత్తల్లీ నన్ను చంపేసి రాజమహేంద్రం 
పారిపోయి, వెధవ పెళ్లి చేసుకుంటారు. నాకు తెలుసును. గిరీశం గాడు అన్న మాట 
నిజం. వెధవని చెవిపెట్టాను కాను. నా సొమ్మంతా ఘటాడ్రాద్ధప వెధవల పాలవుతుంది. 
నువ్వుపో, నేను పడుకుంటాను. (పక్కమీద పడుకుంటూ) మళ్లీవొస్తాడు గాబోల్రా 
దేవుడా! 

: యవరు నాన్నా? 

: నువుపో, నీకెందుకు! ఆ వెధవ నా పీక పిసికేస్తాడు. నీ కోరిక తీరుతుంది. 

: మీరలా అంటే నాకు యేడుపొస్తుంది. నేనిక్క God కదలను. యవడా పీకపిసికేవాడు? 

: అయితే యిక్కడ పక్కేసుకుపడుకో 

: పడుకుంటాను. యవడు మీ పీక పిసుకుతాడు? 

: ఆ ముండ మొదటి మొగుడే. యిందాకా నువు రాకముందు, నా గుండెల మీదెక్కి 
పీక పిసికేటప్పటికి ప్రాణం పోయిందనుకున్నాను. 

: నిజంగానూ ! ..... కలగన్నారు కాబోలు - నాన్నా! 

: కలెక్కడి కలే! పీక నులుచుకుపోతేనూ! 

: మొదటి మొగుణ్ణి మీకేం తెలుసును? 

: వాడే, చెప్పాడే! వెధవా! “నా పెళ్లాన్ని పెళ్లాడావు; నిన్ను చంపేస్తాన”న్నాడే. 

: యలా వుంటాడు? 

: గిరీశంగాడి మూడు మూర్తులూనే. 

: కలకాబోలు నాన్నా అదే తలుచుకు పడుకుంటే, చిన్నబాబు కల్లోకొచ్చాడు కాబోలు. 

: నేను చస్తే యవరికి విచారం! 

: ఆ పిల్లని వెళ్లి అడుగుదునా? 

: వొద్దు, వొద్దు. తొందరపడకు. 

: నన్ను తిట్టేస్తున్నారు, దాని చచ్చిన మొగుడు మిమ్మలిని చంపేస్తాడని భయపడుతున్నారు. 
యెందుకీ తంబళ అనుమానం? ఓ మాటు దాన్నేడిగేస్తే ఉన్న నిజం తెలిసిపోతుంది. 

: నిజం నీతో చెబుతుందీ? 


: నాతో నిజం చెబుతుంది. అది వొట్టి సత్యకాలప్పిల్ల. నాకు యంతో వుపచారం చేస్తుంది. 


?^* గురుజాడలు 325 కన్యాశుల్మము - మలికూర్తు 


మీనా 


: దాన్ని పాడుచేస్తున్నావూ? 
: యిలాంటి మాటలంటేనే నాకు అసయ్యం. మీరు యక్కడో దడుసుకున్నారు కాబోలు; 


అంచేత దుష్టుకల వొచ్చింది. అంతేగాని, రెండో పెళ్ళి, మూడో పెళ్ళి అని వెజ్టులు 
వోడకండి. పూజారి గవరయ్యని పిలుస్తాను; అతగాడు యింత మంత్రించి వీపూది 
యిస్తాడు. రాసుకు పడుకొంది. 


: కొంపతీస్తావా యేవింటి? వాడొస్తే, వాడితో యేవంని చెప్పడం? దాన్నే నిజం 


అడుగుదూ. 


: S d, నాన్నా నన్ను అడ్డవైంన మాటలూ అంటూంటే, నే నెందుకు అడుగుతానూ? 


నేం దాంతో యిగమాట్లే ea. 


: నా తల్లివి కాదూ, అడుగమ్మా. 


(మీనాక్షి పైకి వెళ్లును.) 
ఓపన్నం యాకర బెట్టేదా? గాయత్రీ స్మరణ చేసేదా? 
వేదాలూ, మహామంత్రాలూ, యీ దెయ్యాలకి పేలపిండి వొడియాలు. శాపర మంత్రాలు 
ఉపదేశం అవుదావంంటే, బెడిసిగొడతాయేమో అని భయం. యేవింసాధనం? 
“రామనామతారకం” స్మరణ చేస్తాను. “రామనామ తారకం। భక్తిముక్తిదాయకం। జానకీ 
మనోహరం! సర్వలోక నాయకం! రామనామ తారకం। రామనామ తారకం” ox» 
ముండ యింట్లో వుంటే, నే బతకను. “రామనామతారకం! రామనామతారకం!” 
రుద్రాక్షతావళం యేదీ? (మంచము అంచున కూచుని పరుపుకింద తడివిం, 
రుద్రాక్షతావళం తీయుచుండగా మీనాక్షి ప్రవేశించి) 


: మీ మాట నిజవేం నాన్నాా 


: నిజవేం 


(మంచము మీది నుంచి కింద కూలబడును.) 


: (లేవదీసి) నాన్నా! నాన్నా! పడిపోయినా వేవిం! 
: యేవీం లేదు, నిజవేం! నిజవేం! 
: నిజవేంను, es మొగుడు యిప్పుడే దానిక్కూడా కనపడి, “ముండా, మళ్లీ పెళ్లాడావే? 


నీ కొత్త మొగుణ్ణి పీక పిసికేస్తాను చూడు” అన్నాట్ట. 


7^* గురుజాడలు 326 కన్యాశుల్మము - మలికూర్తు 


: అయ్యో! అయ్యో! రామప్పంతులు యిల్లు వొల్లకాడు కానూ! DEE కల్పించాడే, యీ 
మాయ పెళ్లి నాకోసం! వీడి పిండం పిల్లులికి పెట్టా! అయ్యో! అయ్యో! ఆ మొగుడు 
వెధవ యలా వున్నాడందే. 

: వాడు రోజూ దానికి కనపడతాట్ట నాన్నా వాడికి మీసాలూ, గిరజాలూ వున్నాయట, 
చావం చాయట, 

: Pad! వాడేనే! యేవింటే సాధనం? యహ నేం దక్కను. 

: పూజారి గవరయ్యకి కబురు పెడతాను. 

: వొద్దు, వొద్దు, నా మాట విను. వాడొచ్చాడంటే యిల్లు తినేస్తాడు. 

: తింటే తింటాడు. ప్రాణంకంటేనా యేవింటి? 

: నాకొద్దంటూంటే వినవుగదా, నువ్వు నా మంచం దగ్గర పక్కేసుకు పడుకో; నువ్వు 
చదువుకునే భాగవతం పుస్తకం పట్రా? తలకింద పెట్టుకు పడుకుంటాను. 

(మీనాక్షి వెళ్ళును) 

యీ ముండ నా యింట్లోంచి విరగడైపోతేనే గాని, యీ పిశాచం వొదిలిపోడు. వేదం 
చదువుకున్న ముండా కొడుకుని, నా మీదే పడ్డ తరవాత, వీడు బ్రహ్మ రాక్షసి గాని, 
వొట్టి దెయ్యం కాడు. పోనీ అతడికే ప్రార్థన చేస్తాను. “నా పెళ్లాం మొదటి మొగుడా!” 
excl నా పెళ్లాం కాదు లెంపలు వాయించుకుంటాను. “యీ పిల్ల మొగుడా! నువ్వే 
నిజవెంన మొగుడివి. నేను కాను. దాన్ని ముట్టను-తాకను- దాంచేత చాకిరీ అయినా 
చేయించను. నన్ను రక్షించి, పీక పిసికెయ్యకు; పీక పిసికెయ్యకు; యే పాపం చెయబట్లో 
దెయ్యానివైనావు. నన్ను చంపావంటె బ్రహ్మ హత్య చుట్టుకుంటుంది. మరిజన్మం 
వుండదు. బాబూ! నాయనా! తండ్రీ! నా జోలికి రాకు. నీ మావంగారి పీకనులివెంయ్యి! 
ఆ రావంప్పంతులుగాడి పీకనులివెయ్యి! లేకపోతే, (కేకలు, Boe) Sox) 
ఓరి దేవుడా, మళ్లీ వొచ్చాడు కాబోలు (శిష్యుడు యేడుస్తూ పరిగెత్తి వచ్చి లుబ్ధావధాన్లును 
గట్టిగా కౌగలించుకొనును. మీనాక్షి శిష్యుణ్ణి చీపురుగట్టతో కొట్టబోవును. శిష్యుడు 
తప్పించుకోగా, దెబ్బలు లుబ్బావధాన్లకు తగులును.) 

: ముండా! నా మోహురు అక్కడపడేస్తావా పడెయ్యవా? నా తాళం యేదే లంజా? 

నన్ను కొట్టేశావేవింటే? (శిష్యుడితో) వొదులు, వొదులు, నన్ను ముట్టుకోకే తల్లీ 
(మీనాక్షితో) దీని అపవిత్రపు వొళ్లు తగిల్తే చచ్చిపోతాను. నన్ను వొదిలిపించెయ్యి. 


(మీనాక్షి శిష్యుడి రెక్కలు పట్టిలాగి, బుగ్గ గిల్లును. శిష్యుడు మీనాక్షి చెయ్యి కరిచి పారిపోవును.) 


7^* గురుజాడలు 327 కన్యాశుల్మము - DEPO 


మీనా 


మీనా 


: దానమ్మ కదుపు కాలా, చెయ్యి కరిచేసింది నాన్నా - రక్తం బొట బొట కారుతూంది. 
దీన్ని హతవాంరుస్తాను. 

: యంత దారణప్పని చేసిందీ, ముండ! యేదమ్మా చెయ్యి (గుడ్డ పీరికతో రక్తంతుడిచి), 
మొహురడిగావు గదా యక్కడిదేవింటి? 

: ఆతండ్రి వెధవ నాకిమ్మని యీ ముండ చేతికి యిచ్చాడు. దీని నక్కవినయాలు చూసి 
నా పెట్టా బాడా దానికే వప్ప జెప్పి, ఆ మోహురు దాన్నే దాచమన్నాను. అనుమానవేం 
సి యిప్పుడు నా మోరు తెమ్మంటే, “బట్టలపెట్లో పెట్టాను, తాళం పోయింది” అంది. 
తాళం తాకపోతే రోకలితో బుజ్జి చితకబొడుస్తాను. 

: చెయిజేసుకోకు. నీది వెట్టికోపం. చావగొట్టగలవు జాగ్రత! 

: చస్తే యీడిచిపారేస్తాను. ముండయలా కరిచిందో చూడండీ. యింకా రక్తం 
కారుతూందీ. మనిషి కాటుకి మందులేదన్నాడు. 

: కుంకుం పెట్టమ్మా. 

: దాని బుజ్జి చితకబొడిచి మరీ పెడతాను (మీనాక్షి వెళ్లును) 

: గుండుగొమ్ముల అనుమానం తీరిపోయింది - పీకనులివిం, వాడైనా చంపేస్తాడు; 
కరిచి అదైనా చంపేస్తుంది. వీడిచేతో, దానిచేతో, చావు తప్పదు. యెంత ag 
కొనుక్కున్నానా, యీ చావు పెళ్లీ! అయ్యో! అయ్యో! దీన్ని పైకి తగిలేస్తే వాడు కూడా 
విరగడై పోతాడు. అదే సాధనం - యెక్కడికి తోలెయ్యను? బండీ మీద యెక్కించి 
పట్టం తోలేస్తాను - అక్కడ గానీ తండ్రి వెధవ కనపడకపోతే మళ్లీ దెయ్యాన్ని నెత్తిని 
పెట్టుకుని ప్రత్యక్షం అవుతుందే! బండిఅద్దె యిచ్చుకోవడవేం మిగుల్తుంది. యేమి 
సాధనం? - యేమి సాధనం? రావంప్పంతుల్ని సలహా అడుగుదునా? ఆ! మంచి 
ఆలోచన తోచింది - రావంప్పంతులు నాకు కట్టి పెట్టిన యీ ముందని, వాడి దగ్గిరికే 
పంపించేస్తాను - సానిదాంతో పాటు దీన్ని కూడా వుంచుకుంటాడు - కావలిస్తే 
పదిరూపాయలు దక్షణతో కూడా యిచ్చేస్తాను. 

(మీనాక్షి ప్రవేశించి.) 

: యక్కడా కనపడదు నాన్నా గుంట. 

: నూతులో పళ్లేదు గద? 

: యేమో ! 

: పరిగెత్తెళ్ళి గవరైని పిలవమను. దాన్ని నువ్వు చావగొట్టలేదు గద? 


?^* గురుజాడలు 328 కన్యాశుల్మము - మలికూర్తు 


మీనా : కనపడితేనా? 


exo : యేవింటి నాయనా, యీ కొత్త ఉపద్రం! 


(నిష్మమింతురు.) 


* * 


౨వ స్థలము : రామప్పంతులు యింట్లో కొట్టు గది 
భుక్త, పోలిశెట్టి, సిద్ధాంతి, మధురవాణి పేకాడుచుందురు. 
పూజారి గవరయ్య ఆట చూచుచుందును. 


పోలిశెట్టి యేం భష్టాకారి ముక్కలు యేశావయ్యా! యెప్పుడూ నువ్వింతేను. 


భుక్త 
పోలి 
గవ 

భుక్త 
పోలి 


భుక్త 
పోలి 
భుక్త 
పోలి 
భుక్త 
పోలి 


: చూసివేశానా యేవింటి? నీ దరిద్రదేవతని తిట్టు. 

: గవరయ్యా, నీ ముణుకు నా దగ్గిర యిలా యొట్టకు. లేచిపో, నీ పుణ్యవుంంటుంది. 

: నేను మా మధురవాణి దగ్గిర కూచుంటాను. 

: చూడూ, ముక్క తప్పుపడ్డట్టుంది. 

: ec బాపనయ్య పంచాలని తప్పు పంచుతున్నావు. తప్పు పంచితే బేస్తు మీద 
కుదేలెట్టిస్తాను. 

: ముక్కలు బాగా పడలేదన్నావే? 

: రెండో యేత నాలుగాసులడకూడదా? 

: పోలిశెట్టికి ముక్కలు వేస్తూ యిదుగో నాలుగాసులేస్తున్నాను. exem. 

: నీ యిషప చేత్తో యేస్తే, పొల్లు ముక్కలే పడతాయి; మంచి ముక్కలడతాయా? 

: తథాస్తు! 

: అలా అనకు. యింతశెద్దా బాపనాడి శాపనాకారం మాశెడ్డది. (చూచుకొని) శీ! భష్టాకారి 
ముక్కలు! 


సిద్ధాంతి : ఒకటి, రెండు. 


పోలి 


: అదుగొ, అలాశెప్పితే నేవొప్పను. ఒక్కొకటి శెప్పాలి. 


సిద్ధాంతి : అయితే వకటి. 


?^* గురుజాడలు 329 కన్యాశుల్మము - మలికూర్తు 


పోలి : ఒక్కటీ. 
మధు : ఒకటి. 
భుక్త :వకటి. 
(సిద్దాంతి ఆలోచించును) 
పోలి : యే టాలోసిస్తావు చేతరస! యెత్తవయ్యా. 
సిద్దా : నీదేం పోయింది! రెండు. 
పోలి : లాంతరేశావు. యేటెత్తను? రొండు. 
మధు : రెండు 
భుక్త : రొండు 
(సిద్ధాంతి ఆలోచించును.) 
పోలి : యేటాలోసిస్తావు? చేతరస : యెత్తి బేస్తు గెలుసుకో. 
సిద్ధా : నువు చెప్పావు గనక యెత్తుతాను. 
పోలి : ఆం! డబ్బక్కృడెట్టి మరీయెత్తు. మూడో యెత్తడపు బేస్తు గాపకవుంందా! బేస్తు మీద 
కుదేలెట్టిం బాకీ BB, యగెయడానికా? 
సిద్ధా : (తన ముక్కలు యెత్తు ముక్కల మీద వేసి) కోవంటాడి పిలక నిగుడుతూంది! 
పోలి : తంతావాయేటి? 
సిద్దా తన్నడవంంటే, ఒహలాగనా? 
పోలి: నా ఆట శెడగొట్టేశినావు బాపనయ్యా! 
భుక్త : ముక్కలు పడలేదని యేడుస్తూ, మళ్ళీ యేవింటి, ఆట చెడగొట్టాడని యేడుస్తావు? 
పోలి :యీ ఆట బేస్తు చేయించకపోతే నా పేరు- 
సిద్దా : కోవంటాడా, నోరు మూసుకుంటావా, మూసు కోవా? 
పోలి : తెల్లాడిబావుటా యెగురుతుండగా, నీజులువేంటి? ముక్కల్తియ్యడం యింతసేపైతే, 
మరాటేటి? 
సిద్ధా : నువ్వగానీ మళ్లీ మాట్లాడావంటే, ముక్కలు కలిపెస్తాను. 


(పోలిశెట్టి “నేను మాటాడను; నువ్వు ఆడు,” అని సౌజ్ఞ చేయును. సిద్ధాంతి ఆడును) 


పోలి 


: మూడే తురుపులు పడ్డాయి బాపనాడా; “తమాషాదేఖో, లంకకేరాజా!” 


౫% గురుజాడలు 330 కన్యాశుల్మము - మలికూర్తు 


సిదాం 
Q 


పోలి 


: ఆటపారెయనా? 
: బుద్దొచ్చింది; బుద్దొచ్చింది. లెంపలోయించుకుంటాను. మరి మాటాడితొట్టు 


పూజారి: మా మధురవాణి మీద ఆశుకవిత్వం చెబుతాను. 


రాణా, డైమనురాణీ?। 

రాణా, యిస్పేటు రాణి? రాణికళావ। 
eper అరీన్రాణీ?। 

అ 

రాణి యనన్మధురవాణి, రాజులరాణీ। 


సిద్ధాం: గవరయ్యా! యేంవిలవైన పద్యం చెప్పావోయి! నీ మీద నేను పద్యం చెబుతాను- విను. 


“గవరయ్యా! నీ సరి మరి! 
యెవరయ్యా?” 


పూజారి: యెవరు లేరు, యిచ్చోనయ్యా! 


సిదాం 
Q 


పోలి 


పోలి 


: యిదుగో రాజు. 
: యిదుగో పాల్తు. 
(మధురవాణి తురుఫురాణీ వేయును.) 


: అదుగో, అదుగో, యీ బాపనాడు కపీశం శెప్పి, మధురవోణి దగ్గిర రాణీ వుందని 
శెప్పేశాడు. గోరం. గోరం. గవరయగానీ మాటాడితే నే ఆటా. 


పూజారి : పోలిశెట్టి మీద కవిత్వం చెప్పి చాలా రోజులైంది (పొడుం పీల్చి) 


పోలి 


“పోలిశెట్టి ముఖము - పోలిరొట్టెను బోలు! పోలిశెట్టి ముక్కు పొడుముడొక్కు!” 

: వొద్దు! వొద్దు! వొద్దు! నా మాటిను. పాసం పెట్టి సంపేస్తావాయేటి? ఊరుకుంటి 
వొట్టాయినా, యిన్నావా? యీ ఆట సిద్దాంతి బేస్తెట్టి, నేను గెలిస్తే, నీక్మాండబ్బిస్తాను. 
మరూరుకో. 

: నీ సొద తగలడా - తురుఫు మిగిలిపోయింది; బేస్తు (ముక్కలు చూపించి పారవేయును) 

: ఆయే మూడో యెత్తడబ్బేస్తు. గాపకాలుంచుకోం డయ్యా, చేతి SS, మంచి ముక్కలెయి, 
బాపనాడా అంతసేపు కలపడవాం? గోరం, గోరం. 

: బులబులాగ్గా కలిపి, బేస్తు నీకిస్తాననుకున్నావా? 

తోలుసేతో, ముక్కలేసినావు! “నరిసింవ్వ, నీదివ్వె నామమంతరముశాత, నరిసింవ్వ 
నీదివ్వె-” 


?^* గురుజాడలు 331 కన్యాశుల్మము - మలికూర్తు 


సిద్రాం : 
o 


: దివ్వేలేదు, దీపం లేదు. ముక్కల్తియ్యి. 
: గవరయ్యముక్కల మీద కన్నేసి సిల్లంగెట్టేస్తున్నాడు. నరశింవ్వ నీదివ్వె - (ముక్కలు 


యెత్తిచూసి) సీ! భష్టాకారి ముక్కలేశావు. 
(పంపకం ముగించి తన ముక్కలు తీసి చూసుకొని) మృత్తికాచమే! 


పూజారి : పోలిశెట్టికి అంత అలకైతే, S నింటికిపోయి పరుంటాను. 


పోలి 
మధు 
భుక్త 
సిద్రాం : 
Q 
పోలి 
మధు 
భుక్త 


పోలి 


పోలి 
భుక్త 
పోలి 


(గవరయ్య నిష్రమించును. మధురవాణి వెంట వెళ్లి తిరిగివచ్చును.) 


: శని విరగడైపోయిందిరా, దేవుడా! - ఒట్టి భష్టాకారిముక్కలు. ఒహటీ. 
: ఒకటి. 


: ఒహటి. 


ఒహటి. 


: Bot. 
: Bot. 
: Bot. 


(సిద్ధాంతి ఆలోచించును.) 


: యెందుకాయెజ్టాలోశన? నా మాటిను. మూడో బేస్తెట్టకు. 


(వీధి తలుపు తట్టబడును) 


: పంతులు! 

: యీవాళ రాడని సెప్పితివే? 

: రారనుకున్నాను వొచ్చారు. యేంచేదాం? 

: ఆట తీసెయ్యంది. (ముక్కలు పడవేయును) 

: బేస్తెగెయడానికా? నేనొప్పను, మధురోణి, ఆటాడి మరీ తలుపుతియ్యి. 
: ముక్కలు కిందబెట్టి, లేచి (సన్నని గొంతుకతో) గోడగెంతి పారిపోండి. 
: BES Soe వెళ్లిపోతాం. 

: నేను పట్టనే? యేటి సాధనం? 

మేం BBS Soe పోతాం. నువ్వు అటకెక్కు 

: SJEL మరీ యెళ్లండి. కాలుజారితే యేటి సాధనం? 


?^* గురుజాడలు 332 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు : 


: నీ కొడుకుది, అదృష్టం 


(పెరటిలోకి వెళ్లును.) 


: గోరం! గోరం! గోరం! యవడి ముక్కలు ఆడిదగ్గిరే! ఆట కలపకండి. 


(తలుపు తిరిగీ తట్టబడును) 


! $6902, నీదెవ్వె - 


(మధురవాణి ఊరుకొమ్మని కోపరసంగా arg చేయును) 
(సిద్దాంతి ప్రవేశించును) 


: దిడ్డీ తలుపు కప్పతాళం వేశుంది. మన్ని పట్టుగుందావంనే, పంతులు aĝ తలుపు 


తాళవేంశాడు. 


: నరిశింవ్వ, నీ దివ్వె - 
: (పోలిశెట్టిని ఉద్దేశించి) చప్‌! (సన్నని గొంతుకతో) ఉలక్కుండా, పలక్కుండా ఈ 


గదిలో కూచోండి; ఆయన పరున్న తరవాత వచ్చి తలుపు తీసి వాదిలేస్తాను. 
(మధురవాణి దీపములు ఆర్చి, పైకి వెళ్ళి, గది తలుపు వేసి గొళ్లెము బిగించును) 


(తలుపు తిరిగీ తట్టబడును.) 
యేవీం గవరయ్య చాదస్తం! అదే తట్టడవాం (వీధి తలుపు దగ్గిరకు వెళ్ళి) యెవరు? 


తలుపవతల మనిషి : యింతసేపేం? 


మధు : 


నిద్దరబోతున్నాను. 


మనిషి: పేక! పేక! పేక! నిన్నాదిలేస్తాను. నీ సంగతి నాకు తెలిసింది. 


మధు); 


మరి, మీ మానాన్న మీరు పోయి, నిశిరాత్రి వేళ వొక్కర్తెనీ నన్ను వొదిలేస్తే ఈ అడివి 
వూళ్లో నాకు భయం కాదా? అంచేత పబ్లిగ్గా నలుగుర్నీ పిలిచి పేకాడుతున్నాను. 
తప్పేవుంందీ? మంచు పడుతూంది. లోపలికి రండి (తలుపు గడియతీసి) రండి. నా 
ఆట మీరాడండి, నేను పరుంటాను. 


: సాందాన్ని యవడు నమ్మమన్నాడు? 3 కిద్దావంని సంతోషంతో వక సరుకు తెచ్చాను. 


న్స చర్య చూసేటప్పటికి నా మనస్సు చివుక్కుమనిపోయింది. 


: యెంత న్యాయంగా సంచరించినా, మీ హృదయంలో కాసింత కనికరం లేదు గదా? 


యీ నాటి నుంచి మీరు యొక్కడికి కమాను వెళుతూ వుంటే, అక్కడకల్లా నేను కూడా 
మీతో వస్తూవుంటాను. 


Âs, గురుజాడలు 333 కన్యాశుల్మము - మలికూర్తు 


మనిషి: మెడపైకి వుంచు. (మధురవాణి అటుల చేయును. e మనిషి మధురవాణి మెడలో 


మధు 


శిష్యు 
మధు 
శిష్యు 
మధు 


శిష్యు 
మధు 


కంటె వుంచును.) 


: బెరా! యింద్రజాలి! పంతులు గొంతుక యెలా పట్టావు? నన్నే మోసపుచ్చితివే? (రెక్క 


పట్టుకొని) గదులోకిరా. (గదులోనికి తీసుకువెళ్లును) యీ చిల్లంగి కళ్లు నీకేదేవుం 
డిచ్చాడు (ముద్దెట్టుకొనును) వాళ్లింట యేవేంవిం చిత్రాలు చేశావో చెప్పు. 


! ముద్దెట్టుకోనంటే, చెబుతాను? 

; నీకు తగనో? 

: ముద్దెట్టుకుంటే యొంగిలౌతుంది. 

: నిజం. నీకున్న బుద్ధి నీ పెద్దలికి లేదు. నన్ను నిష్కారణంగా భయపెట్టావు. అందుకు 


నీ కేవింటి DE? బుగ్గ కొరికేతునా? 


: పాలూ, పంచదారా వుంటే ఇయ్యి. 


: తరవాత మేపుతాను. ముందు నీకు దాసరి వేషం వేస్తాను. కొత్త అగ్రహారం పోయి 


నీ గురువును చేరుకుందు గాని. 
(తెర దించవలెను) 


(చీకటి గదిలో పోలిశెట్టి, ag, సిద్ధాంతి వుందురు - తెర అవతల నుంచి రామప్పంతులు 


మధు 


గొంతుకతో, శిష్యుడు “యీ గదులో యవణ్లో దాచావు” 


: రామ! రామ! యవ్వడూ లేడు. 


(పోలిశెట్టి నిచ్చెనయెక్కును, HY కూడా యెక్కబోవును. 
నాలుగు మెట్లెక్కి యిద్దరూ కింద బడుదురు.) 


: సంపేశినావు, బాపనాడా! 


:నా మీద నువ్వు పడి, నేను వుక్కిరిబిక్కిరి జెతూంటే, నువ్వు సచ్చానంటావేవింటి? 


లేస్తావా? కరిచేదా? 


: (రామప్పంతులు గొంతుకతో) అదుగో లోపల యెవళ్లో మాట్లాడుతున్నారు. లంజా! 


అదికోవంటాడి గొంతుకలా వుంది. కప్ప తాళం వేసి వూరందరినీ లేవదీసుకొస్తాను. 


: కప్పతాళవెందుకు? లోపల యెవళ్లూ లేరు. దెయ్యాల కొంప - దెయ్యాలు దెబ్బలాడు 


తున్నాయి. 
(మధురవాణి తలుపు తీసి గదిలో ప్రవేశించి అగ్గిపుల్ల వెలిగించును. 
శిష్యుడు పక్కకి తొలగిపోవును.) 


7^* గురుజాడలు 334 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు : పోలిశెట్టియేమి, పడుకుని లేవడు - మేలుకొలుపులు పాడనా? 

భుక్త : రామప్పంతులేడీ? 

మధు : రామప్పంతులూ లేరు, గీమప్పంతులూ లేరు. యింట్లో పనిచేసేవాడు తలుపు కొట్టాడు. 
బెంగెట్టుకోకండి. 

HE : అతగాడి మాటలు వింటేనే? 

మధు : నేనే ఆయన గొంతుకు పెట్టి మాట్లాడాను. యేమి ధైర్యం! యేమి మగతనం! 

పోలి : “నరశింవ్వ, నీదివ్వె” (లేచి) “నామమంతరము సేతి-యవడి ముక్కలాడి 
దగ్గిరున్నాయా? 

(అంతా మళ్లీ ఆటకు కూచుందురు) 
సిద్ధాం : ఆట కలిపేశాను. 


పోలి : గోరం! గోరం! నాకు యిసిపేటు ఆసు దాడదదొచ్చింది గదా, బేస్తులు గెలుసుకుపోదునే! 
గోరం! గోరం! మధురోణి, ఒట్టినే బెంబేరు పెట్టేశింది. అటక మీంచి పడి నడుం 
విరిగిపోయిందిరా దేవుడా. 


భుక్త :నీ కిందపడి నేను నలిగిపోయినాను. నీకేం తీపు దిగదీసింది? 
పోలి : కలిపియెయ్యెయ్యి - ముక్కలు. 
సిద్దాం : నేను కలపను - నా వొంతు అయిపోయింది - నువు కలుపు. 
పోలి : యేటైపోయింది? 
(రామప్పంతులు వీధి తలుపు తట్టును.) 
రామ : లక్ష్మీ లక్ష్మీ, తలుపు. 
మధు : ow» మాటు పంతులే. 
పోలి : యేటి సాధనం? 
మధు : గోడగెంతి వెళ్లిపోండి. 
పోలి : నేను గెంతలేనే? 
మధు : నిన్ను ox» గదిలో పెట్టి తాళం వేంస్తాను. 
పోలి : దీపం ఆరిపెయ్ము నాకు బయవేంస్తుంది. 


So: గాజు పెంకులు గుచ్చుకుంటాయి; గోడ దాటడం Boeri? 


?^* గురుజాడలు 335 కన్యాశుల్మము - DEPO 


భుక్త 
పధ 
పోలి 


మధు: 
పోలి : 


పధ 


రామ 
మధు 


రామ 


మధు : 
: నీకంటా? మరిచిపోయినాను సుమా. 


మధు : 


రామ 


రామ 
మధు 


రామ: 


సుధు 


రామ 


: నాకు కాళ్లు మేహవాతం నొప్పులు. నేను గెంతలేనే? 
: (దీపవాంర్చి) యిలాగే వుండండి. 


నరశింవ్వ - 
చప్‌! 


సచ్చాను. 


: (గది గొళ్లెం వేసి, వీధి తలువు గడియ తీసి, తలుపు ఓరగా Hod) మాయగుంటని 


యెక్కడదాచారు? 


: మాయగుంట యేమిటి? 
: యేం నంగనాచే? లుబ్ధావధాన్లు మాయ పెళ్లాన్ని వాళ్ల యింట్లోంచి లేవదీసుకుపోయి 


యెక్కడ పెట్టారు? యిదే కదూ, రాత్రల్లా మీరు చేస్తూన్న లౌక్య వ్యవహారం? 


: నీ మాట నాకేవీం అర్థం కాకుండా వుంది. యింట్లోంచి లేవదీసుకుపోవడవేంవింటి? 


నేను దాచడ వేంవింటి? 
దాస్తే దాచారు. దాచకపోతే మానారు. నాకంటె యేదీ? 


యేమి చిత్రం! నన్ను మరిచారు - నా వస్తువ అని, మరిచారు. మరిచి, ఆ గుంట 
కిచ్చారు. దాన్ని లేవదీసుకుపోయి యెక్కడో దాచి, నిశిరాత్రి వేళ పెద్దమనిషిలా, 
యింటికి వొచ్చారు! 


: ఆ గుంట కనపడదా యేవింటి? 
: యేవిం నాటకం! మీకు కనపడకేం! మీరు పెట్టిన చోటే వుంది. 


మీనాక్షి తన్ని తగిలేశిందా యేవింటి? కంటెతో తగిలేస్తే చచ్చానే? 


: యేమి నాటకం! చావండి; బతకండి; ఆకంటెతాందీ గడపలో కాలు పెట్టనివ్వను. 


(తలుపు వేయును) 


: నాలుగుకోసులు గుజ్జిపసవారీ అయి, యీసురోమని యిల్లు చేరుకుని, గుమ్మంలో 


అడుగు పెట్టేసరికి మబ్బులేని పిడుగుపడ్డది. మీనాక్షి ఆగుంటని మన్ననిస్తుందని, 
నేను యెన్నడయినా అనుకున్నానా యేవింటి? ఆ గుంట పోతేపోయింది, వుంటే 
వుంది; నా కంటె పోకుండా వుంటే అదృష్టవంతుణ్లి. కంటె అడగడానికి 388 “నువ్వే 
యా పెళ్ళి కుదిర్పావు” అని కజ్టుచ్చుకుంటాడేమో! 

(నిష్మమించును.) 


?^* గురుజాడలు 336 కన్యాశుల్మము - మలికూర్తు 


౩వ స్థలము : లుబ్ధావధాన్లు యింటి వాకలి 
లుబ్బావధాన్లు - (పచారు చేస్తూ) 
కనపడకపోతే యేవైంనట్టు? నూతులోగానీ పడిందా? పోలీసువాళ్ళు యిల్లు దోచేస్తారు. 
నూతులో పడలేదా? పడకపోతే యేవైంనట్టు? -రావంప్పంతులు యింటికి పోయుం 
టుంది. అంతే కావాలి - యంత అందవైంన పిల్లా! నాదిగాక దురదృష్టం! యంతట్లో 
వెన్నెల చీకటైందీ! రేపో యెల్లుండో యెదిగొచ్చే పిల్లగదా అని సంబరపడ్డాను. ఒహవేళ- 
అప్పుడే పెద్దమనిషైందేమో? -అందుకు సందేహవేంలా? లాకుంటే యింత యేపైన 
పిల్ల పెద్ద పడుచుకాకుండా వుంటుందా? యిలాంటివి యెన్ని పెళ్లిళ్లు చేసుకుని 
యందరు మొగుళ్లని కడితేర్చిందో! ఓరి కుంకపీనుగా, నీ కళ్లు యేవైంపోయినాయిరా? 
రజస్వలాముండని చూస్తూ, చూస్తూ, యలా పెళ్లాడావురా? మరి నీకు గతులు లేవు. 
రాజమహేంద్రవరంలో వెధవ ముండల్ని పెళ్ళాడినవాళ్ల సామాజికంలో చేరావురా? 
అయ్యో! అయ్యో! దీనికి మరి ప్రాయశ్చిత్తం యక్కడిది? ఒహవేళ చేయించుకుందావం 
o8, శంకరాచార్యులు పాదకట్టం పెట్టమ్మంటాడు. (బ్రాహ్మలు యిల్లు తినేస్తారు. 
అంతకంటె పోలీసు వాళ్లు నయం. అల్లరి కాకుండా హెడ్డుచేతులో పాతిక రూపాయలు 
పెట్టి, రేపురాత్రి బయల్దేరి కాశీ పోయి, గంగలో ములిగానంటే అన్ని పాపాలూ 
పోతాయి. కాశీవాసవేం చేసుకుంటాను. భగవంతుడు బుద్దొచ్చేటట్టు చేశాడు. లేకుంటే, 
ముసలి వెధవకి పెళ్లి చేసుకోవడపు పోయీ కాలవేంవిం? అన్ని విధాలా యీ 
రామప్పంతులు నా కొంప తీశాడు. 
(రామప్పంతులు ప్రవేశించి.) 

: యేవింటి మావాం రావంప్పంతులంటున్నారూ? 

: యేవీం లేదూ. 

: యింత రాత్రివేళ పచారు చేస్తున్నారేవిం? 

: యేమీంలేదు - నిద్దరపట్టక. 

: మావంగారూ, e కంటె యిప్పుడు తెమ్మని మధురవాణి భీష్మించుకు కూచుంది. 
శ్రమ అని ఆలోచించక యిప్పించాలి. 

: కంటేవింటి? 

మీ భార్యాకి పెట్టిన కంటండీ. 

:నా భార్యాకి నేను పెట్టలేదు. 


?^* గురుజాడలు 337 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 
లుబా 

[^] 
రామ 


: Soto పెట్టమంటే, నేను యెరువు తెచ్చాను కానా? 

: నేను పెట్టమన్లేదు. 

: అయితే దొబ్బేస్తావా యేవింటి? మీ భార్యా మెళ్లో యిప్పుడా కంట లేదూ? 

: నా భార్యా యెవరు? నా భార్యా నాడే చచ్చింది. 

: మొన్న మీరు పెళ్లి చేసుకున్న పిల్ల మీ భార్యా కాదటయ్యా? 

: రెండో పెళ్లి ముండ నాకు భార్యా యేవింటి? 

: రెండో పెళ్లి ముండేవింటి? 

: రెండో పెళ్లి ముండ అని నువ్వే అన్నావు? 

: మాటమీద మాటొచ్చి, వొట్టినే అంటే, అదో Bar? 

: వొట్టినే అనలేదు. గట్టే అన్నావు. యిదంతా, ఆ గుంటూరు శాస్తుల్లూ నువ్వూ చేసిన 


కుట్ర; నాకు నిజం తెలిసిపోయింది. ఆ ముండ నీ యింటికే వెళ్లింది. మధురవాణిని 
వుంచుకున్నట్టు దాన్ని కూడా నువ్వే వుంచుకో. నా జోలికి రాకు. నీకు పదివేల 
నమస్మారాలు. 


:నా కంట నాకియ్యమంటే, యా వెట్టి వెట్టి మాట లేవింటయ్యా? 
: నీ మాయగుంటా, నీ కంటా, నీ యింట్లోనే వున్నాయి. 
: యీ వేషాలు నాకు పనికిరావు. నిలబెట్టి నా కంట పుచ్చుకుంటాను. 


(తడిసిన భాగవత వుస్తకం పట్టుకుని మీనాక్షీ చేతులో Sep, నెత్తిమీద 
పసుపురాసినకుండా, అందుమీద అఖండంతో అసిరిగాడూ, చేతిలో సీసాపట్టుకుని, 
తడి బట్టలతో పూజారి గవరయ్యా ప్రవేశింతురు.) 


పూజారి : హ్రాం! హ్రీం! హ్రూం! ఓంకార భైరవీ! 
(రామప్పంతులు భయమును కనపర్చును) 
మీనాక్షి: యక్కడా కనపళ్లేదు నాన్నా యీ పుస్తకం నూతులో పడేశింది. 


రామ 
మీనా 


(లుబ్ధావధాన్లు భయమును కనపర్చును.) 


: కనపడకపోవడం యవరు? 
: నా సవిత్తల్లి - గవరయబాబు నూతులో దిగి అంతటా గాలించాడు. నూతులో మరేవీం 


కనపడలేదు. 
(లుబ్బావధాన్లు భయం తగ్గును.) 


7^* గురుజాడలు 338 కన్యాశుల్మము - మలికూర్తు 


లుబా 
ఇ 


(బ్రహ్మ రాక్షసిని గవరయ బాబు యీ సీసాలో బిగించాడు నాన్నా 
(రామప్పంతులు సీసాకి యడంగా నిలబడును. ) 


: బ్రహ్మరాక్షసి యేవింటి? 

: వేరే - ఓ బ్రహ్మరాక్షసి వొచ్చి - మా అమ్మిని భయపెట్టింది. 

: నన్ను కాదు - మా నాన్న పీకే పిసికింది. 

: గవరయగారూ, పిల్ల యావైంనట్టు? 

: దాని మొగుడు యగరేసుకు పోయినాడు. 

: యక్కడికి యగరేసుకు పోయినాడు? వాడు యీ సీసాలోనే వున్నాడన్నారే? 

: (కొంచెం ఆలోచించి - చిరునవ్వు నవ్వి) అదీ యీ సీసాలోనే వుంది. 

: మనిషి సీసాలోకి యలా వొచ్చింది? 

: అయ్యో సత్యకాలవాం! అది మనిషా అనుకున్నావు? అది కామినీ పిశాచం. అంచేతనే 


నేను మీ యింటికొచ్చినప్పుడల్లా దూరంగా వెళ్లిపోయేది, యేమి చెప్మా, అనుకునేవాణ్ణి. 


యిద్దర్నీ ఓ సీసాలో పెడితే దెయ్యప్పిలల్ని పెడతారేమో? 
: పంతులుగారూ చిత్తగించండీ, రెండు మనుషుల బలువుందో లేదో చూడండీ. 
: bod! నా దగ్గిరకి తేకయ్యా. 
అ ౧ 
: అసిరిగా నువ్వు పట్టుకో. 
: నాకు బయవేంటి? పైడితల్లి చల్లగుండోలి - (పీసా పట్టుకుని) ఓలమ్మ! యంతంత 


బలువుందోస్సి! 


: సీసా, అఖండం, తులిసికోట దగ్గిరదించు. 
: బాబ్బాబు! B3» నా యింట్లో పెట్టకు, మీ యింట్లో పెట్టించండి. 
: మా పిల్లలు తేనెసీసా అని బిరడా తీసినట్టాయనా, రెండు దెయ్యాలూ వొచ్చి మళ్లీ మీ 


యింట్లోనే వుంటాయి. 


: అయితే, సీసా భూస్థాపితం చెయ్యండి. 
: భూస్థాపన మజాకాలనుకున్నారా యేమిటి? భూస్థాపితం చెయ్యడానికి యంత 


తంతుంది! పునశ్చరణ చెయ్యాలి, హోమం చెయ్యాలి, సంతర్పణ చెయ్యాలి. 


: నా యిల్లు గుల్ల చెయ్యాలి! 


?^* గురుజాడలు 339 కన్యాశుల్మము - మలికూర్తు 


గవర 


లుబా 
ఇ 


: మీకలా తోస్తే నాకేం పోయింది? యీ మూత తీసేసి, నా మానాన్న నేను వెళ్లిపోతాను. 
: మూతెందుకు తీసెయ్యడం. నాకు కలిగినది తృణవోం కణవో యిస్తాను. ఆ మూత 


తియ్యకుండా ఆ సీసా అలా వుంచి వెళ్లండి. 


పూజారి : యేవీం అవధాన్లుగారి గడుస్తనం! నేపోగానే పాతిపెట్టడానికాయెత్తు? ఆ సీసా 


గవ 


రామ 


రామ 


తగిన శాంతి చెయ్యందీ భూస్థాపితం చేశారంటే, నేను రౌరవాది నరకాలకి పోనా? 
యిప్పుడే బిరడా తీసేస్తాను. 


: తియ్యకు, తియ్యకు. రేపు ఆ శాంతేదో తగలేతు గాని. 
: అష్లాగైతే, యీ రాత్రల్లా యీ సీసా దగ్గిర పెట్టుకు పెరట్లో పడుకుంటాను. మీరు 


వెళ్ళి నిర్భయంగా పడుకుని నిద్రపోండి. 
(నిష్మమించును.) 


: మావాం! ఓ మాట. 


(రామప్పంతులూ, లుబ్ధావధాన్లూ పక్కకు వెళ్లి మాట్లాడుదురు.) 


: నా కంటె మాటేవింటి, మావాం? 
: $5 కంటెమీ యింట్లోనే వుంది. 
: మీ పెళ్లాం మా యింటికి వెళ్లిందని మీరంటున్నారు గాని, అక్కడికి ఆ పిల్ల రాలేదు. 


కంటా తాలేదు. 


: అయితే యేవైంందో! నాకేం తెలుసును? 

: వొద్దు సుమండీ - నా కంటె నాకిచ్చెయ్యండి - నేను మా కానివాణ్ణి. 

: కంటె, గింటె, నాకు తెలియదు. 

: నీకు తెలియకపోతే మరెవరికి తెలుసును? గవరయ్య నీ పెళ్లాం దెయ్యవైంందన్నాడు 


గదా? నువ్వూ నీ కూతురూ కలిసి దాన్ని చంపేశారు కాబోలు. 


: ఓరి! గాడిద కొడుకా (కట్టతో కొట్టబోవును) 

: నా కంటె అపహరించావు గదా? నీ పని పట్టిస్తాను వుండు. (నిషమించును) 
: (తనలో) కంటె యావైంనట్టు చెప్మా? (పైకి) అమ్మీ! 

: యేం నాన్నా? 

: కంటె యేంజేసిందే? 


?^* గురుజాడలు 340 కన్యాశుల్మము - మలికూర్తు 


మీనా : యేం జేసిందో? పెట్లో దాచిందేవోం? దాని వొంటినే వుంది me» నాన్నా? 
exc : వొంటినుంటే - దెయ్యానికి కంటెందుకూ? 
మీనా : యేం? తీపు దిగదీసిందా యేవింటి? పెట్టుగుంటుంది. 
లుబ్ధా : నూతులో దిగి గవరయ్య నుయ్యంతా గాలించాడూ? 
మీనా : గడియ సేపు గాలించాడు. 
exc : నువు చూశావూ? 
మీనా : చూశాను. 
eP : అది రావంప్పంతులు యింటికే వెళ్లిందేమోనే? 
మీనా : గవరబాబు, సీసాలో బిగించాడు గదా, యలా వెళుతుంది? 
exe : యేమో నాకేం పాలు పోకుండా వుంది. o» పరుందాం - మన ప్రారబ్దం యిలా 
వుంది. 
(నిష్కమింతురు.) 
xxx 


అవ స్థలము : రామచంద్రపురం అగ్రహారంలో సారా దుకాణం వెనక తోట) 


(ఆ తోటలో కాళీమందిరం యెదటి మంటపం. మంటపంలో కాళీ విగ్రహానికి 
యెదురుగుండా ఒక పెద్ద పీట మీద మూడు సీసాలతో సారాయి; చుట్టూ గళాసులు, 
పీట నిండా పువ్వుల దండలు, మంటపంలో వక BH పులి చర్మం మీద 
యోగదండమును ఆనుకుని సమాధిలో వున్న వొక బైరాగి; యోగిని యొకతె సారాయి 
అందరికీ అందిచ్చును. గ్రామ మనసబు సోమినాయుడు Nevo పీల్చుచుండును. 
సాతాని మనవాళ్లయ్య, జంగం DSS, దుకాణదారు రామందాసు BAS కూర్చుందురు) 


మునసబు : ఆకాశం ముందు పుట్టిందా? బూవిం ముందు పుట్టిందా? 
మనవాళ్లయ్య: సుత్తి ముందా? కారుముందా? 
మునసబు : పంగనావాంలుముందా పట్టెవొర్దనాలు ముందా? నామాలోడా నా సవాలేటి? నీ 


బువాబేటి? ఆకాశానికి మట్టాబూవిం? బూవింకి కప్పా ఆకాశం? సదువుకున్నో 
ase సెప్పండొస్సి - 


P°S, గురుజాడలు 341 కన్యాశుల్మము - మలికూర్తు 


మనవాళ్లయ్య: ఆకాశంబు సూన్యంబు అనగా యేమీ లేదన్నమాట. 

మునసబు : abd లేదా? గుడ్లోళ్లకి abd లేదు. తెల్లోడు BS ar? పట్టంలో గొట్టావెంట్టి 
అదే సూస్తాడే ఆకాశం కాసి? 

మనవాళ్లయ్య: శాస్త్రంబులలోని రహస్యంబులు మ్లేచ్చులకెట్లు తెలియును? 

మునసబు : అల్లాండం, బెల్లాండం, శక్కరపొంగలి తినడవంనుకున్నావా, నామాలోడా? తెల్లోడి 
మహిమ నీకేటి తెలుసును! తెల్లోడి సారాయికి, తెనుగోడి సారాయికి యంత భేదం 
వుందో, తెల్లోడికి నీకూ అంత భేదం వుంది. 


మనవాళ్లయ్య: గణిత శాస్తంబునం దాకాశంబన సున్న - సున్నయన సూన్యంబు - యేమీ 
లేదన్న మాట. 
DSS : చాత్రంలో మన్ను, మిన్నుఅని అన్నాడు కాడా? మన్ను లేదా? మన్నుంటే, మిన్నుండదా? 
మునసబు: ordi మామేలయిన పలుకు పలికినాడు. 
వీరేశ: “ఆకాశం బొక్కడ్డది!” అంటురు గదా! ఆకాశం లేకుంటే బొక్కడ్డవెంలాగ? 
మునసబు : శబాసు యీరేచ! నామాలోడు పలకడేం? నోరు కట్టడ్డది. 
(వీరేశ - శంఖం పూరించును) 
హెడ్డు: (దుకాణదారునితో) యేవింటీ అల్లరి భాయి? 
మునసబు: యీరేచం గెల్చుకున్నాడు గదా, Soo వోగించడా? 
దుకాణదారు: గురోజీగారి సమాదికి బంగం వొస్తే శపించి పోతారే? 
బైరాగి : (కళ్లు తెరిచి) శివబ్రహ్మం! శివబ్రహ్మం! శివోహం! 
వీరేశ : చూచావు నేస్తం, చివబైమ్మం అన్నారు. 
బైరాగి : రామబ్రహ్మం! రామబ్రహ్మం! రామోహం! 
మన: మొదటి మాటను రెండవమాట రద్దు చేయును. రామానుజ! రామానుజ! 
వీరేశ : చివ చివా! చివ చివా! 


దుకాణదారు: యెందుకు కాట్లాడతారు. నీ శివుడూ నిజవేం. అడుగో ఆశీసాలో యెలుగుతున్నాడు. 
నీ రాముడూ నిజవేం. అడుగో ఆ శీసాలో యెలుగుతున్నాడు. వినలేదా తత్తం? 
గాజుకుప్పెలోను గడగుచు దీపంబు। 
యెట్టులుండు గ్యానమట్టులుండు। 
తెలిశినట్టి వారి దేహంబులందును। 
యిశ్వదాభిరామ యినరవేమా॥ 


P°S, గురుజాడలు 342 కన్యాశుల్మము - మలికూర్తు 


బైరాగి : 


సత్యం, సత్యం. 


దుకాణదారు : గురోజీ! తమకి అంతా యిశదవేం! ద్రేహం గాజుకుప్పె, ద్రేహంలో వుండేది 


బైరాగి : 
: తమవంటి వారి ద్రయవల్లగురూ! (నలుగురి వైపూ చూసి) చూశారాబాయీ నేను 


దుకా 


బైరాగి : 


వీరేశ 


పరవాంత్వ! me» కుప్పెలో వుండేది అన్నసారం. ox» అన్నసారం ద్రేహంలో పడితే 
గాని పరవాంత్మ పెజ్జిలించదు. యేం శలవు? 
యీ పరమ రహశ్యం నీకు యెలా తెలిశింది తమ్ముడా? 


యెప్పుడూ యీ మాటే గదా చెపుతూ వుంటాను? అఖాడాకి వొస్తే గాని పరబైమ్మం 
పట్టుపడ్డం యేలాగు? 

అమృతమనేది యేమిటి? సారాయే! నాడు యిదే గదా తాగడానికి దేవాసురులు 
తన్నుకు చచ్చారు? 


: చివచివా! చివచివా! 


మనవాళ్ల: రామానుజ - రామానుజ! 


మునస: 


Wwe: 
Q 


go 


RIN: 


is we y fa 
ష్‌ of 3 d^ E 


fJ 
d 


కాట్లాటమాని ఘానం యినండొస్సి - యెల్టిగొల్లోళ్లు. 
గురూ, మరివొక రసలింగం చేయించి, శిష్యుడికి దయ చెయ్యాలి. 


: అలాగె. 


గురూ! బంగారం సేస్తారు గదా, అదెట్టి, హరిద్దొారంలో మటం కట్టించక మాలాటోళ్ళని 
డబ్బెందుకడుగుతారు? 


: మేం చేశే స్వర్ణం మేవేం వాడుకచేస్తే తలపగిలి పోతుంది. 

: అవి వేరే రహస్యాలు వూరుకోండి మావారి గురోజీ! హరిద్వారంలో చలి లావుగాబోలు? 
: నరులక్కద్దు - మా బోటి సిద్ధులకు, చలీ, వేడీ, సుఖం, దుఃఖం యెక్కడివి - 

: ఆహా! అదృష్టవంటే SOS అదృష్టం. 

: గురు, హరిద్దోరం నించి యెప్పుడు బైలెళ్లోరు? 

: రెండు రోజులయింది. మొన్న ఉదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం శేవించాం. 


ఖేచరీగమనమ్మీద ఆకాశమారాన్న పోతూ వుండగా మీ వూరి అమ్మవారు వనం దగ్గిర 
గమనం నిలిచిపోయింది. యేమి చెప్మా? అని యోగదృష్టిని చూసేసరికి అమ్మవారి 
విగ్రహము కింద నిలువుల లోతున, మహాయంత్రం వొకటి స్థాపితమై కనపడ్డది. 
అంతట భూమికి దిగి, అమ్మవారిని శేవించుకొని, ప్రచ్చన్నంగా పోదావంంటూంటే, 
యీ భక్తుడు మమ్మల్ని పోల్చి నిలిపేశాడు. 


7^* గురుజాడలు 343 కన్యాశుల్మము - మలికూర్తు 


p me y ra y 
లో ల్‌ d d 


y 
g 


దుకా 


: చూడగానే, నేను Dey) పోలుస్తాను గురూ- 

: సుక్కేసేవోళ్ళని మాబాగా పోలుస్తావు. మా వూరమ్మోరు జగజ్జనని ! మా చల్లని తల్లి. 
: బ్రహ్మోహం | బ్రహ్మోహం! 

: ఆహా! యోగమహత్యం! స్తానాల్చేసి, ముక్కు బిగించే బ్రాహ్మలకి లేవు గదా యీ 


సిదులూ? 
Q 


: వేషానికీ - జ్ఞానానికీ దూరం కాదా తమ్ముడా? మా తాతగారు చెప్పలేదా? “ఆత్మశుద్ధి 


లేని యాచార మదియేల” అని? 


: వేమన్న - తమ తాతా, గురూ? 

: అవును - వారు పరంపదించి ఆరువొందల సంవత్సరాలు కావొచ్చింది. 
: తమ వయస్సెంత గురూ? 

: ఆదీ అంతూ లేనిదానికి SPOS తమ్ముడా? పరమాత్మకెన్నేళ్లో అన్నేళ్లు. 
: యేం యిలవైన మాటలింటున్నాం! 


(వీరేశ శంఖం పూరించును. ) 


: (శంఖం లాక్కొని పక్కనువుంచి) అట్టెపట్టెయ్యకండి భాయి. 
: అట్టే యక్కడభాయీ? పరవశవైంందాకా తాక్కుంటే తాగడవేంటి? వేమన్న చెప్పలేదా? 


“తాగి, తాగి, తాగి, ధరణిపైబడుదాక। 
తాగెనేని తన్ను తాను తెలియు॥ 
తాగలేని వాడె, తాగుబోతరయంగ। 
యిశ్వదాభిరామ యినరవేమ॥। 


: కాశీలో రెండువందల యాభై సంవత్సరముల క్రిందట అలంగీర్‌ పాదుషా వారి 


హయాంలో, ఒకశేటు మాబోటి సిద్దులందరిని కూటానికి పిలిచాడు. గంగనడివింని 
పడవ మీద పీపాలలో సారాయి భరాయించి, బంగారపు గిన్నెలతో అందిచ్చాడు. 
రెండు రూముల రాత్రి అయేసరికి పీపాలు కాలీ అయిపోయినాయి. అంతా 
పడిపోయినారు. 


: యేమి ఆశ్చర్యం! 
: మేమూం ఒక్క నేపాళపు బ్రాహ్మడూ మిగిలాం. “తే! తే!” అన్నాడు ఆ (బ్రాహ్మడు. 


“తెస్తావా శపించేదా” అన్నాడు. శెట్టి యెక్కడ తెస్తాడూ? వాడు మా కాళ్లు 


?^* గురుజాడలు 344 కన్యాశుల్మము - మలికూర్చు 


పట్టుకునేటప్పటికి పర్వాలేదు నిలవమని చెప్పి, మేము ఒక పుణిక మంత్రించి, గంగ 
భరాయించిన కొద్దీ ఆ గంగ సారా అయిపోయింది. ఆ బ్రాహ్మడు సహస్ర పుణికలు 
తాగి Bens తేన్సాడు. బ్రాహ్మల్లో కూడా మహాత్ములుంటారు. కనుక్కోగలిగిన జ్ఞానికి 


గంగానది అంతా సారాయి కాదా? 


మునస: రామందాసాహడు, గంగ బరాయించడానికి గురువు; ఒకదరావుకి పద్దరావుంలు 


దుకా : 


(హవల్లారు అచ్చన్న ప్రవేశించును.) 
గురూ వీరు హవల్లార్‌ అచ్చన్న గారు. మంచి గ్యాని. మునసబు గారికి మేనల్లుడు. 


హవల్లారు : రామ్‌! రామ్‌! 
బైరాగి : రామ్‌! రామ్‌! 


Sueno : (యోగినితో) పిల్లా హుక్కాలావ్‌? (హెడ్‌తో) భాయీ గుంటూరు శాస్తుల్లు గారి 


పతాయేమైనా తెలిశిందా? 


: లేదు భాయి. 
: రామప్పంతులంటాడు - పెళ్లికూతురు రెండో పెళ్ళి పిల్ల - దాన్ని అమ్మి డబ్బు 


చెయ్యి చిక్కించుకుని - 


: ఆ మాటలు మనకెందుకు భాయి? 


పోలిసోళ్లకీ అక్కర్తేక, బాపనోళ్ళకీ అక్కర్లేక, యెదవముండని బావనాడు 
పెళ్లిచేసుకుంటే లోకం అంతా వూరుకోవడవేంనా? 


: డబ్బు యిచ్చినవాడికీ, పెళ్లి ఆడినవాడికీ లేని చింత, మనకేల Srarc! కాక, “ఈ 


రోజుల్లో బ్రామ్మణ్యం యొక్కడుంది? యెక్కడ cedar పిల్లల్ని ముసలాళ్లకి అమ్ముకోడాలు 
- Som గర్భాలే కదా? 


: కలికాలం గదా భాయీ? యెంత ac బ్రాహ్మలు మనకి పూజ్యులు. 
: అన్నా యవరంత వారు, వారు. జ్ఞానం, నీతీ ప్రధానం గాని, జాతిలో యేవుంది? 


వేమన్న యేవంన్నాడు? 


: యెవంన్నాడా? నీతికి OTB, ఘానానికి సాతానోణ్జి అడగమన్నాడు. 
: మావాం! వెక్కిరించండి గాని, నేను యెన్ని తాలూకాల్లో నౌఖరి చేశానో అన్ని 


తాలూకాల్లోనూ SoG గర్భాలు యెన్నని చెప్పను? నన్నడిగితే వెధవలు పెళ్లి చేసుకోవం 


?^* గురుజాడలు 345 కన్యాశుల్మము - మలికూర్తు 


డమే ఉత్తమం అంటాను. మా సూపరెంటు పిల్లలతో వున్న రెండో పెళ్లి దొరసాన్ని 
పెళ్లాడి సుఖంగా వుండలేదా? 

మునస: మావంగారి అబిప్పరాయం, పెయ్యతోటొచ్చిన ఆవు మేలు కాదా అని? అందకనే, 
ముసలి బాపనోడు యెధవ గుంటని పెళ్లాడితే, మీ నేస్తం కరణపోణ్ణి, ఆ ముసలాడి 
యెధవ కూతుర్ని పెళ్లాడమని బోదసెయ్యరాదా? 

హవ : మనకేల మావాం? గవునర్‌మెంటా, దేవుళ్లూ బ్రాహ్మలూ - వారి నేరాలు వారివి - 
వాటితో మనకి పని లేదు. మన భక్తి మనకుండాలి. (హెడ్‌తో) భాయీ, తెల్లా నల్లా 
వొకటా?- తెల్లవాడికి క్రీస్తువొక పద్ధతి పెట్టాడు. ముసల్‌మాన్‌కి పైగంబరు వొక 
పద్ధతి పెట్టాడు, నల్లవాడికి రాముడు వొక పద్ధతి పెట్టాడు. భగవంతుడు తెల్లవాడితో 
యేవంన్నాడూ? వెధవని పెళ్ళాడు అన్నాడు. రాముడు తెనుగువాడితో యేవంన్నాడూ? 
వెధవని పెళ్లాడొద్దన్నాడు. చెప్పన్న దేశాలూ చూశాను భాయీ. పరిపరి విధాలు 
ఆచారాలూ, వ్యవహారాలూ వున్నాయి గాని నీతి వకటీ, భగవంతుడొకడూ, అంతటా 
S88. 

మునస: రాముడు యెదవ ముండల్ని SD పనులు సెయమన్నాడూ? మన్లో మారు 


మనువులుందేవి కావా? 
హవ : పిల్లా, Dewo Morand, తే. 
మునస: నామాలోడు మూలకి తీసికెళ్లి పిల్లని ముద్దెట్టుకుంటున్నాడు. 


e 


యోగిని : (చెయ్యి విడిపించుకొని సిగ్గుతో) ఏకాంత ఉపదేశం చేస్తున్నారు. 
మునస : యేటో ఆ వుప్పుదేశం? తనెంట వాయు యేగంగా రమ్మనా? 
దుకా : యేవింటి భాయీ? అనరాని మాట్లు అంటున్నారు. మనయోగిని పరమ భక్తురాలు. 
మునస: లెంపలోయించుకుంటాను. పిల్లా! ఆనామోలోడు సెప్పిన ఉప్పుదేశవేంటో, నా సెవులో 
కొంచెం సెప్పరాదా? 
(యోగిని సారాగళాసు హవల్దార్‌ యెదట వుంచును) 
మునస : నామాలోడి వుప్పుదేశంతో పిల్లకి మతోయింది. 
బైరాగి : హవల్లారు గారు అమృతం సేవించరా? 


హవ : (చిరునవ్వు నవ్వి) తాక్క సోజరు వాడు చెడ్డాడు, తాగి సిపాయివాడు చెడ్డాడు. జ్ఞానికి 
జ్ఞానపత్రి; తాగుబోతుకు సారాయి. 


౫% గురుజాడలు 346 కన్యాశుల్మము - మలికూర్తు 


మునస : పించను పుచ్చుకుంటివి గదా, యింకా సిపాయానా సెయ్యాల్నుందా, అల్లుడోడా? 

హవ :కుంపిణీ నమ్మక్‌ తిన్న తరువాత, ప్రాణం వున్నంత కాలం కుంపిణీ బావుటాకి కొలువు 
చెయ్యాలి. రేపు రుషియాతో యుద్ధం వొస్తే పించను fs» యావత్తూ బుజాన్ని 
తుపాకీ వెయ్యమాం ? 

మనస : రుస్సావోడి వోడ నీట్లో ములిగి నడస్తాది గదా, నువ్వు తుపాకుతో abd కొడతావు? 


హవ : మొన్నగాక మొన్న యింగిరీజ్‌ రుషియా దేశానికి దండెత్తిపోయి, రుషియాని తన్ని 
తగలలేదా? అప్పుడేవైంందో, యిప్పుడూ అదే అవుతుంది. మా రాణీ చల్లగా వుండాలి. 


దుకా : సీవంరాణీ ఆ కాళీమాయి అవుతారం కాదా? 
హవ : కాళీ, Ad, జాంతేనై - ఆ రాముడి అవతారం. 


దుకా : గురూ - హవల్లారుగారు తత్తకీర్తనలు మాయింపుగా పాడతారు. (యోగినితో) తల్లీ, 
నా తంబూరా తెచ్చి భాయిగారికి ఇయ్యి. 


మునస: యీతూరి, యీరేచ వుప్పుదేశం చేస్తున్నాడు. 
దుకా : గొప్పవారున్నప్పుడు ఆస్యాలేటి భాయీ? 
మునస;: వున్నమాటాడితే ఆస్సాలా? నాకెవడూ సెయడేం వుప్పుదేశం? యీరేచ వుప్పుదేశం 
గట్టిగా బిగిసింది; మరిసెయ్యొదల్లు - 
(యోగిని కష్టం మీద చెయ్యి వొదిలించుకొని తంబురా తెచ్చియిచ్చును) 
దుకా : అవన్నీ గ్యానరహశ్ళాలు. బ్రెమ్మానందవంంటే యేటి? కడుపునిండా సారా; ముక్కు 
నిండా పొగ; పక్కని పడుచుపిల్లా కదా? 
మునస: ఘానం యినండొస్సి - 
హవ : పామరం! పామరం! రాముడు పఠం కాళీ నెత్తి మీద పెట్టకపోతే కుంపిణీ సిపాయన్న 
వాడు యిక్కడికి వొచ్చునా? 
హెడద్దు: భాయీ! ఓ కీర్తన శలవియ్యండి. 
(హవల్లారు పాడును.) 
Dowd) రహకర్‌ wo నైరహ్న 
SS బుల్బుల్‌ కహొ ముల్మిసునా॥ క్యారె॥ 
యొక్కడికి వెళతావు? యేమి చెప్పవు, బోలో పింజర్మె॥ 
(వీరేశ శంఖం మనవాళ్లయ్య తీసి పూరించును.) 


2౫% గురుజాడలు 347 కన్యాశుల్మము - మలికూర్తు 


హవ : (పాటమాని, తంబూరా క్రిందబెట్టి) గద్దా! 

హెడ్డు : (శంఖంలాక్కొని) శంఖం అగ్గిలో పడేస్తాను. యెందుకు తానిస్తావు భాయి! 

దుకా : వొద్దంటే వినడు. 

హెడ్‌ : వినకపోతే దుకాణానికి రానియ్యకండి. అల్లరైతే మాకు మాటకదా! 

దుకా : పదిశంకాలు దాచేశాను; మళ్లీ మళ్లీ తెస్తాడు. యేం జెయ్యను. బేరంగదా భాయీ? 
మునస: దిట్టంగా పట్టయి. తత్తఘ్హానం తలకెక్కాలి ! 

దుకా : (తంబురా తీసిపాడును) 


నాగా దిగురా। నా తండ్రి దిగురా॥ 
దిగుదిగు నాగన్న! దివ్య సుందర నాగ। 
ముదముతో రేపల్లె! ముద్దుల నాగ॥ 
ఊరికి ఉత్తరాన 1 čo So 
కోమపుట్టలోని కోడి నాగన్నా॥। - 


(పాడుచుండగా రామప్పంతులు ప్రవేశించి యెడంగా నిలిచి యోగినికి arg చేయును. 
యోగిని రామప్పంతులుతో మాటలాడి వచ్చి హెడ్‌ చెవిలో రహస్యం చెప్పును.) 
మున : పిల్ల, హెడ్డుగారికి వుష్పుదేశం సేస్తూంది. ముసలోజ్ఞనా - 
యోగిని : (మునసబు చెవి దగ్గర నోరు పెట్టి చెవిగిల్లును) 
మునస: పిల్లా! సాల్రోజులైంది మునిసిబు నాయుడికి యీపాటి వుష్పుదేశం తగిలి-(హెడ్డు 
కనిష్టీబు రామప్పంతులు దగ్గిరకు వెళ్లి యడంగా యిద్దరూ మాటలాడుదురు. ) 
హెడ్డు : కొత్తవారు యవరూ లేరే? బావాజీ గారు వుంటే మీకు భయ వేంవింటి? 
రామ : కొత్తా, పాతా, ఆలోచించుకోలేదు. కొంప ములిగింది. మీ సాయం కావాలి. 
Bee : డబ్బేవైంనా పేల్తుందా? 
రామ : మీ చాతైతే, పేల్తుంది. 
హెద్దు : యేమిటొచ్చిందో చెప్పు. 
రామ : లుబ్దావుధాన్లు పెళ్లాడిన గుంట మధురవాణి తాలూకు కంటె తీసుకుని యెక్కడికో 
పారిపోయింది. 
: యెందుకు పారిపోయిందో? 


G 


హె 
P°S, గురుజాడలు 348 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


: మీనాక్షి చావగొడితే పారిపోయింది. యెక్కడ వెతికినా కనపడలేదు. ముందు మీ 


జవాన్లని దౌడా యించండి. 


: యీ రాత్రివేళ మాజవాన్లుమాత్రం పట్టుకోగ(ల్రా? పోలీసు జవానంటే పదికళ్లూ, పది 


కాళ్లూ వుంటాయనుకున్నావా యేవింటి? 


: దాని సిగ్గోసిరి; దాన్ని పట్టుకోవడం నాకెందుకు, నాకంటె నాకిప్పించెయ్యండి? 


: యేవింటి నీ మాటలూ! ఆ కంటె పట్టుకు ఆ పిల్ల పరారీ అయిందని చెపితివి. నేను 


e 


కంటె Goer యిప్పిస్తాను? 


: ముసలాణ్ణి అడిగితే, అది పట్టుకుపోయిందంటాడు; గాని నిజంగా వాడు పెట్టెలో 


దాచేశి యివ్వకుండా వున్నాడు. 


: నన్నేం చెయ్యమంటావు? 

: కూనీకేసని ముసలాణ్ణి బెదిరిస్తే, నా కంటె నాకిచ్చేస్తాడు; మీ చెయ్యి కూడా తడౌతుంది. 
ద్దు : అలాగనా-గాని నువ్వన్నట్టు e పిల్లగానీ, కంటె పట్టుకు పరారి అయిపోయి వుంటే- 
: పోనీండి - దాని ఖరీదు యిప్పించెయ్యండి. 

: వాడిస్తాడా? 

: మరి మీ సాయం యెందుకు కోరాను? 

: యిస్తాడని నాకు నమ్మకం లేదు. ఐనా చూస్తాను. కేసని యెత్తు యెత్తడానికి యిద్దరు 


ముగ్గురు సాక్షులుండాలి? 


: మందిరంలో వున్నవాళ్లో? 
: వీరేశం, మనవాళ్లయ్యా, మూడోకాలంలో వున్నారు. హవల్లారు అబద్దం ఆడమంటే 


Some. మునసబు నాయుడు యింతరాత్రివేళ అంతదూరం నడిచి రాలేడు. యహ 
ఆడనూ పాడనూ రామందాసు వొక్కడే గదా? 


: ఆ బైరాగాడు సాక్ష్యం పలకడేం? 
: వేషం వేసుకు ముష్టెత్తుకునే బైరాగాడనుకున్నావా యేవింటి? ఆయన గొప్ప సిద్ధుడు, 


నిలువెత్తు ధనం పోస్తే అబద్ధవాండ్డు. 


: సాక్ష్యం పలకావొద్దు, యేవీంవాద్దు, దగ్గిర నిలబడితే చాలును. పిల్చుకురండి? (కనిష్టీబు 


వెళ్లి దుకాణ దారునూ బైరాగినీ తీసుకువచ్చును.) 


౫% గురుజాడలు 349 కన్యాశుల్మము - DEPO 


(హె 


హెద్‌ : 


రామ 


we: 
Q 


రామ: 


: సాక్ష్యం అంటే మావంటి వాళ్లే చెప్పాలి. యోగదృష్టి వల్ల చూశావంంటే యెక్కడ 


జరిగినదీ యెప్పుడు జరిగినదీ కళ్లకి కట్టినట్టు అప్పుడు కనబడుతుంది. గనక మేం 
కూడా వస్తాం. యెవైంనా దొరికితే హరిద్వారంలో మఠానికి పనికొస్తుంది. 


: జరిగినదాని ముండామోశిరి. కొంచం కల్పనుంటే కాని కథ నడవదు. అంచేత 


హెడ్డుగారు ముసలాడితో చెప్పే మాటలు నిజం అని మీరు శలవివ్వాలి. 


: 3d వెట్టి! నిజవేంవిటి, అబద్ధవేంవింటి! మేం సిద్దులం. అబద్ధం నిజం చేస్తాం, 


నిజం అబద్ధం చేస్తాం - లోకవేం పెద్ద అబద్ధం, పదండి. 
(నిష్మమింతురు.) 


kkk 


౫వ స్థలము : దేవాలయం గుమ్మం దగ్గిర 


ద్దు కనిష్టీబు, రామప్పంతులూ మాట్లాడుతుందురు. HOSS కనిష్టీబు, బైరాగి, 
దుకాణదారు కొంత యదముగా నిలుచుందురు) 


నా నౌఖరీ పోగొట్టుకుంటానా భాయీ? 


: కొంచం బెదిరిస్తే నౌఖరీ పోతుందా అన్నా? పోలీసు డూటీ అంటే బెదిరింపే గదా? 


మీరు అలా తప్పించుకుంటే నేనేం అనుకోను? 

(చేతిలో నులుపుతున్న కాకితపు ముక్కలు విసిరేసి) భాయీ. లుబ్బావుధాన్లు చంటిపిల్లడా? 
దుక్మిముచ్చా? బెదిరించడానికి - కూనీ కేసని నాకేవైంనా ఆశవుంటే, DOHA, 
నేను వూరుకుంటానా? పట్టుకుంటే నాకు యెంత SOK కాదు? యీ జవాన్నియీ 
చీకటి రాత్రిలో నూతిలో దింపాను కానా? కూనీ AD అంటే యవరైనా నవ్వుతారు. 
మీనాక్షి చేతికి వెరచి, ఆ పిల్ల యిరుగింట్లోనో పొరుగింట్లోనో పడుంది. మీ యింట్లోనే 
వుందేమో - ముసలాడు అన్నట్టు? 

దేవుండుతోడు మా యింటికి రాలేదు. యిరుగింటో, పొరుగింటో అని మీరు వూరుకుంటే 
యలాగ? మీ ధైర్యవేంవిటో నాకు బోధపడదు. వెతికించవయ్యా అంటే, వెతికించారూ 
కారు. ఆ యిరుగింటి వాళ్లూ, పొరుగింటివాళ్లూ, పిల్ల నిద్దరపోతూవుండగా కంటె 
చెపాయిస్తే నాగతేవింటి? కంటె యింటికి పట్టుకు వెళ్లకపోతే మధురవాణి గుమ్మంలోంచి 
గెంటుతుంది. అనగా, గెంటుతుందని కాదు - యేడుస్తుంది - ప్రాణం తినేస్తుంది. 


విన్నారా? 


2౫% గురుజాడలు 350 కన్యాశుల్మము - మలికూర్తు 


: అయితే నా సలహా విన్నారా? 
యేదో చెప్పండి మరి. 
: ఆ కంటె యిచ్చిందాకా, కదలకుండా, లుబ్బావుధాన్లు యింటిమీద కూర్చోండి. 


: యిదా సలహా? పీకమీద కూచున్న దాకా నాకేం పట్టింది? యింటికెల్లీ సుఖంగా 


పడుకుంటాను. 


: మధురవాణి బాధ పెడుతుందని కదూ? 
: అని మీకు కనికారం కాబోలు? రేపు గానీ వాడు కంటె యివ్వకపోతే, అవుధాన్లు 


మీద సివిల్‌ దావా పడేస్తాను. మీ దగ్గిర, కంటె మాట వొప్పుకున్నాడు గదా, మిమ్మల్ని 
సాక్ష్యం వేస్తాను. 


: ఓహో! యిదా వేషం? పోలీసు ఆఫీసర్ని నేను, సాక్ష్యాలకీ సంపన్నాలకీ తిరిగితే నా 


నౌఖరీ నిలుస్తుందా? కావలిస్తే లుబ్బావుధాన్లు కంటె హరించాడని నా దగ్గిర ఫిరియాద్‌ 
చెయ్యండి. కేసు చేసి నా తమాషా చూపిస్తాను. 


: కంటె మాట మీ దగ్గిర అతడు వొప్పుకున్న తరవాత, మీరు బోనెక్కి యలా అబద్ధం 


ఆడగల్రో చూస్తాను గదా. 


: పంతులూ, అక్కరమాలిన లౌక్యాలు చెయ్యకు. వాడు కంటె మాట తనకేవీ తెలియ 


దన్నాడు. కావలిస్తే ఆ మాట సాక్ష్యం పలుకుతాను. 


: యిదా మీరు చేసిన సాయం? 
: యెందుకు అక్కరమాలిన ఆందోళన పడతావయ్యా- రేపు నీ కంటె నీ యింట్లో 


వుండకపోతే నన్ను అను. 


: మధురవాణితో యిప్పుడు యేం జెప్పను? 

: అయితే నన్నేం జేయమంటారు? 

: మళ్లీ లుబ్ధావధాన్లు యింటికి రండి. యీ మాటు మనవింద్దరం వెళ్లి పీడిద్దాం. 

: రెడ్డొచ్చాడు, మొదలాడు అన్నాట్ట - నిరర్ధ్థకంగా రాత్రల్లా నిద్దర్లేకుండా చంపావు. 


మరి నేను రాజులను. నువ్వెళ్లి వాడి యింటి మీద కూచోవయ్యా, అని చెప్పాను 
కానా? నా మాట విని అలా చెయ్యండి. అదే సలహా. పీసిరిగొట్టు ముండాకొడుకు 
మా నలుగురికీ నాలుగు మూళ్ళు పజ్యెండు రాళ్లు పారేశాడు. యివి పెగిలేటప్పటికి 
నా తలప్రాణం తోకకి వొచ్చింది. నా వొంతు మూడూ మీకిచ్చేస్తాను. 


ో% గురుజాడలు 351 కన్యాశుల్మము - DEPO 


రామ : కంటె పోయి యేడుస్తూ వుంటే, యీ వెధవ మూడు రూపాయలూ నా Sotbt»? 
హెడ్డు : మీకు అఖ్ధర్లేకపోతే పోనియ్యండి. గురోజీ గారికి యిద్దాం. 

రామ : కొంచం చిల్లర ఖర్చుంది. యేం జెయ్యను? యిలా పారెయ్యండి. (పుచ్చుకొనును.) 
హెద్దు : గురోజీ తమకో తులసిదళం. 

బైరాగి : తృణం, కణం యేవొంచ్చినా ode అర్పణం. 

హె 


ద్దు : (దుకాణదారుతోనూ, కనిష్టీబుతోనూ) మీకో మూడు, నీకోమూడూ (చేతులు దులిపి) 
సాఫ్‌ రూడా - నాకు తిప్పటే మిగిలింది. 


దుకాణదారు : (బైరాగిని పక్కకి పిలిచి) arse చెన్నాపట్టం నుంచి ఫస్టురకం బ్రాందీ 
వొచ్చింది. చిత్తగించి మరీ కాశీ వెళుదురు గాని. 

Be : గురోజీ! రాం! రాం! పంతులూ, ముసలాణ్ణి వెళ్లి పట్టుకోండి, భాయీ, స్టేషనుకు 
పోవాలి. (జవానుతో) రావోయి కావంయ్యా. (హెడ్డూ, జవానూ, ఒకవైపున్నూ దుకాణ 
దారూ, బైరాగీ మరి వక వైపున్నూ వెళ్లుదురు) 


రామ : కంటె పోయిందంటే మూడురూపాయలా చేతులో aset! (విరసంగా నవ్వును) 
వీడి తాళం పడతాను. (హెడ్‌ పారేసిన కాకితపు ముక్కలు యేరి) యినస్‌ పెకటరుకి 
వొకటి, తాసిల్లారుకి వొకటి, ఆకాశరామన్న అర్జీలు పంపుతాను. వెధవ, మధురవాణి 
దగ్గిరికి వెళతాడేమో? నేను యింటికిపోతే అరుగుమీద పడుకోవాలి గాని ఆ తిక్కలంజ 
తలుపుతియ్యదు. లుబ్బావధాన్లు యింటికి వెళ్లితే వాడు కబ్టుచ్చుకుంటాడు. యీ 
దేవాలయంలో పరుందునా? - పురుగూ బుట్రా కరిస్తే-కరిస్తే ఛీ!- ox» సానిముండని 
వొదిలేస్తాను - ఆ గుంట యావైంనట్టు? నా అదృష్టం వల్ల యవల్లింట్లో నైనా దాగి 
రేపు గాని కళ్లబడితే, కంటె పోకూడదు - ఒకవేళ చస్తే? - చచ్చుండదు-నూతులో 
పడలేదు. గవరయ్యా, కావంయ్యా కూడా గాలించారు -ఒకవేళ అది రెండో పెళ్లి పిల్ల 
అయి, దాని ఆ తండ్రి కానికీగావొచ్చి బండీ యెక్కించుకు దౌడాయించాడేమో? అలా 
ఐతే కంటె కూడా వుడాయించడా? -మీనాక్షిని పట్టుకుంటే కొంత ఆచోకీ తెలుస్తుంది 
- అది కనపడ్డవెంలాగ? -తలుపు SYS ముసలాడే వొస్తాడేమో? (SKY దాటి 
లుబ్బావధాన్లు యింటి గుమ్మం యదట నిలుచుని) ఆకలి దహించేస్తూంది - మీనాక్షి 
దొరికితే యేవైంనా ఫలహారం యిచ్చును - యవడు చెప్మా! రావిచెట్టు కింద చుట్ట 
కాలుస్తున్నాడూ? (నాలుగు అడుగులు ముందుకు వెళ్లి) అసిరీ, నువ్వా? 

అసిరిగాడు : నానుబాబు (చుట్టపారవైచును) 


?^* గురుజాడలు 352 కన్యాశుల్మము - మలికూర్తు 


: నిమ్మళంగా వున్నావురా? 
: యేట్నిమ్మళం బాబూ, సానమ్మొచ్చింది - ఈయమ్మకాసి సూడం మానేసినారు. డబ్బిచ్చే 


దాతేడి బాబూ? 


: అసిరి, అదక్కపోతే, అమ్మైనా పెడుతుందిరా? 
: ఆ సానమ్మ మా సెడ్డ మనిషి బాబూ. 
: యేవింటి? యేవింటి? చెప్పారే. చాలా రోజులైంది నీకు డబ్బిచ్చి - యింద ఈ 


రూపాయి పుచ్చుకో. 


: నూరు దండాలు బాబూ! 

: మధురవాణి మాట యేవింట్రా చెప్పబోయినావు? 

: మా సెడ్డమనిషి బాబూ. 

: యవడెళ్తాడ్రా దాందగ్గిరకీ? OKO - యవడెళ్తాడ్రా? 

: HÄRA, యీపు పెట్లగొడతాది బాబూ. 

: చెడ్డ మనిషన్నావు? 

: కాదా? మొన్న BY గారెళ్తే, యేపికూన్ని ఉసుగలిపింది కాదా? 

: నిజం చెప్పావు. నీ మీద యెప్పుడైనా కోప్పడ్డదిట్రా? 

: మాలాటోళ్ల మీద యెందకోప్పడతాదీ? బాపనాళ్లొస్తే తిడతాది. 

: నువ్వు యెప్పుడూ నిజవేం చెబుతావురా అసిరిగా. 

: సీ! అబద్దవాడితే బగమంతుడు ఒల్లకుంటాడా బాబూ? 

: మీ బుగత యేం జేస్తున్నాడ్రా? 

: తొంగున్నాడు బాబూ. 

: నీకు మరో రూపాయి యిస్తాను - మీనాక్షిని సావిట్లోకి పిలుస్తావురా? 
: నాశక్కృవాం బాబూ? ఆయమ్మ అయ్యగదులో పక్కేసుకు తొంగున్నారు. 
: నువ్వు చిటికేస్తే, యక్కడున్నా లేచొస్తుంది. నేనెరగన ట్రా. 

: తెండి బాబూ, సూస్తాను. (రామప్పంతులు రూపాయి యిచ్చును. ఉభయులూ యింట్లో 


ప్రవేశింతురు) 
xxx 


2౫% గురుజాడలు 353 కన్యాశుల్మము - మలికూర్తు 


౬వ స్థలము : లుబ్బావధాన్లు యింటి నడవ 
(తలుపు జారవేసి వుండును) 


(మీనాక్షి ప్రవిదతో దీపం తెచ్చి గూటిలో వుంచును. రామప్పంతులు వొత్తి తగ్గించి, 


మీనాక్షి: 

: aoe తక్కువచేత, గడితిని యిన్నాళ్లూ తోవ మరచాను. 
ధ జ 2 

మీనాక్షి: 


రామ 


రామ 


మీనాక్షి: 
: యేదో ఒహటి తెస్తూ. (మీనాక్షి మూకుడుతో వడపప్పూ S26 ముక్కలూ తెచ్చును. 


రామ 


మీనాక్షిని ముద్దుబెట్టుకొనును) 
తోవ తప్పొచ్చారో? 


మధురవాణి యలా రానిచ్చింది? 


: మధురవాణి శిగ్గోశిరి, దాన్ని వదిలేస్తాను. ఆకలి దహించుకుపోతూంది. ఫలారం 


యేవైంనా వుందీ? 
యేవుందీ? - వొడపప్పూ, కొబ్బిరిముక్కా కావాలా? 


రామప్పంతులు తినుచుండును) 


B: మధురవాణిని వొదిలేస్తారో? 
: వొదిలెయడం నిశ్చయవ్షెంపోయింది. 
S: కనిష్టీబు మాట తెలిసిందో? 
: తెలిసింది. 
$: యవరు చెప్పారు? 
: అసిరిగాడు. 
S: మా అసిరిగాడా? 


: మీ అసిరిగాడే. 


(అసిరిగాడు వీధి తలుపు కొంచం తీసి తొంగి చూసి) 


: దెయ్యానికెట్టింది తింతున్నావయ్యా? 
: దెయ్యానికా పెట్టారు? 

B: (అసిరిగాడితో) వూరుకో వెధవా. 
రామ : 


నీకు న్యాయవేంనా? దిగదుడుపు కూడు పెట్టడం? 


(వీధులోకి వెళ్లి వమనము చేసికొనుటకు ప్రయత్నము చేసి తిరిగీ ప్రవేశించి) వమనవైంంది 


కాదు. యేం సాధనం? 


7^* గురుజాడలు 354 కన్యాశుల్మము - మలికూర్తు 


క్షి దిగదుడుపు కాదంటే నమ్మరు కదా? 
: మూకుళ్ళో తగలేశావు? 
S: దెయ్యం తిని సచ్చిందా, యేవింటి? 
: ఆడవాళ్ళు దారుణం మనుషులు! 
B: అసిరిగాడేం చెప్పాడు మధురవాణి మాట. 
: (తిరిగీ తొంగి చూచి) ఆ పారేసిందట్టుకు పోదునా బాబు? 
: పట్టుకుపో. 


(అసిరిగాడు పట్టుకుపోవును) 


8: వాడికి మీ కంటె ధైర్యం వుంది. 
: అపవిత్రం ముండాకొడుకు యేవైంనా తింటాడు. బ్రాహ్మలం పవిత్రవ్షెంన వాళ్లం 


గదా! 


S: పవిత్రం అంటే, మీదీ, నాదే! 
: అదేం అలా అంటున్నావు? 
S: నేను వెధవముండనీ, మీరు సరసులున్నూ మనకంటే మరి పవిత్రం అయిన వారు 


యవరుంటారు? 


: ఆకళంకం తీసెయ్యడానికే యా వేళొచ్చాను. 
క్షి: యలా తీసేస్తారు? 
: మనయిద్దరం పెళ్లాడితే మరి అపవిత్రత యెక్కడుంటుంది? 
వ్‌ యేవింటీ! 
: మనం పెళ్లాడదాం? 
S: నిజంగాను? 
: యేం వొట్టు వేసుకొమ్మన్నావు? 
క్షి ఆ దీపం ఆర్పెయ్యండీ. 
: ox» కాగితం ముక్కలు చదివి మరీ ఆర్పేస్తాను. (కాగితంముక్కలు జేబులోంచి తీసి 


చదివి) గాడిద కొడుకు తన బాకీ తాలూకు నోటు లాగి, నన్ను దగా చేశాడు; వీడి 


తాళం పదతాను. 


7^* గురుజాడలు 355 కన్యాశుల్మము - మలికూర్తు 


మీనాక్షి: 
రామ : 
మీనాక్షి: 
రామ : 
మీనాక్షి: 
రామ : 
మీనాక్షి: 


యవడు? 

అది వేరే కథ. 

అసిరిగాడు కనిష్టిబు మాట యేం జెప్పాడు? 

మధురవాణి హెడ్డు మీద కుక్కని వుసిగలిపిందని చెప్పాడు. 
యెందుకూ? 

నేను లేనప్పుడు వాడు యింట్లో చొరబడ బోతేను. 

అయ్యో తెలివా! అసిరిగా! 


అసిరిగాడు : (ప్రవేశించి) యేటమ్మా! 


మీనాక్షి: 


రామ 


వెధవా, నిజం చెప్పూ. పంతులు యింట్లో లేనప్పుడల్లా కనిష్టీబు మధురవాణితో 
వుంటాడని, నువ్వు నాతో చెప్పలేదూ? 


: (బుజ్జగోకుకుంటూ) సెప్పినాను. 
: దొంగ వెధవా! కుక్కని వుసిగలిపిందన్నావు? 
: బాబు - నౌకరోడు నోరుమూసుకోవొద్దా బాబు? సానమ్మడిగితే, మీమాట సెప్పుతాన 


బాబు? 


: వెధవా, నువు చెబితే నాకు భయవంనుకున్నావా యేవింటి? 
: &6 అబద్ధపు వెధవా! యెవరితోనూ మా మాటమాత్రం చెప్పకు. రూపాయి యిచ్చాను 


కానూ? 


క్షి యందుకిచ్చారూ, రూపాయి? 
: పిల్లలోణ్ఞిగందా? (పెకి వెళ్లును) 
: దొంగముండ ద్రోహం చేస్తూందేం? 
S: తెలుసునన్నారు? 
: యింతని యెరగను. 
B: ఆడది నీతి తప్పిన తరవాత అంతేవింటి? యింతేవింటి? తెగించిన దానికి సగుడు 


మొకాలుబంటి - అందులో సాంది ఖాయిదాగా వుండాలనుకోవడం మీదీ బుద్ధితక్కువ. 


: బుద్ధి తక్కువంటే బుద్ధితక్కువా! ముందని బుట్టి చితకపొడిచెయ్యాలని వుంది. దీనికింద 


యంత సొమ్ము తగలెట్టానూ! 


౫% గురుజాడలు 356 కన్యాశుల్మము - మలికూర్తు 


మీనాక్షి: 


రామ: 


క్షి యెప్పుడు తోలేస్తారు? 
: యెప్పుడోనా? రేపే. లంజ యంత పతివ్రత వేషం వేసిందీ! 
క్షి మనవెంప్పుడు వెళ్లిపోవడం? 
: యక్కడికి? 
B: మతిపోతూందా యేవింటి? రాజమేంద్రం? 
: అవును. రేపు దాన్ని తోలేస్తానా? యెల్లుండి మనం వుడాయిద్దాం. గాని నీ సరుకులు 


తెచ్చుకుంటావా, ముసలాడికి వొదిలేస్తావా? 
నాకున్నదల్లా నా సరుకులే; యెలా వొదిలేస్తాను? నా సరుకుల పెట్టె తాళం మా 
నాన్న దగ్గరుంది గదా, యేవి గతి? 


: నా ప్రయోజకత్వం నీకేం తెలుసును? యిదుగో ఈ రింగున వున్న యినప ములికీతో 


నీచిత్తవొంచ్చిన పెట్టె తాళం తీసేస్తాను. గాని నాకంటె యక్కడుంది? 


: గుంటకి పెట్లిందా? రాత్రివేళ, నా ako పెట్లో BHA. 
e eo eo e © 


O పుణ్యవుంటుంది. ఆ బట్టల పెట్టె వోమాటు తీసి చూతూ. రేపు దాని కంటె 


మధురవాణికిచ్చి, ముండని తగిలేస్తాను. 


క్షి ఆ గుంట బట్టల పెట్టె తాళం పారేశింది? 

: ములికితో తీసేస్తాను. 
క్షి నా సరుకుల పెట్టె తాళం కూడా తీసేసి పెడతారూ? 

: అద్దే! 

Q 

8: నన్ను పెళ్లాడతానని (పైమాణం చేశారు కారే? 

: దీపం అర్పేస్తే పెట్టె తియ్యడం యలాగ? 

— US 

Š: అగ్గిపుల్ల వుంది. 
: ఐతే యిదిగో, నిన్ను తప్పకుండా పెళ్ళాడతానని ఈ దీపం ఆర్పేస్తున్నాను. 


(రామప్పంతులు దీపం ఆర్చి మీనాక్షిని కాగలించుకుని యెత్తును. ) 
యిలా యెత్తుకు తీసుకుపోతాను రాజమహేంద్రవరం. 


(లుబ్బావధాన్లు చీకటిలో వచ్చి కట్టతో రామప్పంతులు కాళ్ల మీద కొట్టును. మీనాక్షి 


కిందపడును) 


7^* గురుజాడలు 357 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ: 


: బందిపోటు గాడిదెకొదకా! 
: సచ్చాన్రా (వీధిలోకి కుంటుకుంటూ పోవును) 
: పో, ముండా నువు కూడానా యింట్లోంచి. (మీనాక్షిని పైకి తోసి తలుపు గడియ 


వేయును) 


: అసిరిగా. చంపేశాడ్రా - కాలెవింక విరిగి పోయిందిరా. 


: (నిమ్మళంగా) దెయ్యానికెట్టింది తింతే యేటౌతది బాబూ? (గట్టిగా) కానేళ యిల్లు 


జొరబడితే, బుగత తన్నడా? 


: os" $85) నువ్వు యింట్లోకి వెళ్లిపో. 
క్షి మరి యింట్లో అడుగుపెట్టను. నా సరుకులు లేకపోతేపాయను. రండి రాజమేంద్రం 


పోదాం. 


: తలిచినప్పుడేనా తాతకి 29? 
8: మీ యిష్ట వొంచ్చినప్పుడు పెళ్లాడుదురు గాని, యింట్లోంచి లేవదీసుకొచ్చారు గదా? 


యిహ నేను మీతో వుండవలసిన దాన్న పదంది. 


: వెల్లి కుదిరింది, రోకలి తలకి చుట్టుకొమ్మన్నాట్ట! బతిమాలుకుంటాను. యిప్పటికి 
అ eo అ 


యింట్లోకి వెళ్లిపో. 


S: మరి యీ జన్మంలో యీ యింట్లో అడుగు పెట్టను. 
: అసిరిగా, మీనాక్షి TÉT వుంటుంది. కాపాడి, బుగత తలుపు తియ్యగానే లోపలికి 


తీసుకెళ్లు. 
(పరిగెత్తును. మీనాక్షి వెంటబడును) 
(రామప్పంతులు యింటి యదట) 
(తలుపు తట్టి) వేగిరం, వేగిరం తియ్యి. 


మధురవాణి : (తలుపు అవతల నుంచి) యేవింటా తొందర? 


రామ: 


ఆకుచిట్టెడ వెంట తరువుతూంది. 


మధురవాణి :చిట్టెడ కనపడగానే తలుపు తీస్తాను. 


రామ: 


మధు : 


తలుపేసుకు కూచుంటే నీక్క్మనపడ్డం యలాగ? నువ్వు తలుపు తీసేలోగా నన్ను 
కాజేస్తుంది. 


నాకంటేదీ? 


7^* గురుజాడలు 358 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 
మధు 


రామ 


మధు 
రామ 


మధు 
రామ 


మీనా 
రామ 
మీనా 
మధు 
మీనా 


మధు 
రామ 


మధు 


మీనా 


మధు 


: కంటె, కంటె, అని తపిస్తున్నావేవింటి? నిలబడ్డ పాటున నూరు కంటెలు కురిపిస్తాను. 
: మీ నూరు కంటెలూ మీరు వుంచుకొని, నావొక్కకంటె నాకిచ్చి, మరీ యింట్లో అడుగు 


'పెట్లండి. 
అ 


: రేపు పొగలు కాని కంటె యివ్వనన్నాడు లుబ్బావధాన్లు? 
: రేపే యింట్లోకొత్తురు గాని, మించిపోయిందేవీంలేదు. 

: యింతట్లో చిట్టెడ మీదపడితే. 

: సకేశా? అకేశా? 


: పిల్లికి చెలగాటం, obe ప్రాణ పోకటా! 


(మీనాక్షి ప్రవేశించి, రామప్పంతులు రెక్క పట్టుకొనును) 


: దీపం ఆర్పి ప్రమాణం చేశావు - తప్పితే తలపగిలిపోతుంది. 
: పోముండా! 

:మీ కాగల పెళ్లాన్ని గదా GSAS పోతాను? 

: కాగల పెళ్లావేంవింటి? 


: నిన్ను వొదిలేసి, నన్ను రాజమేంద్రం తీసుకు పోయి పెళ్లాడతానన్నాడు - దీపవాంర్చి 


ప్రమాణం చేశాడు. మరెలా తప్పుతాడు? 


: యీవిడేనా ఆకు చిట్టడ? 


: ముండా, నాచెయ్యొదిలెయ్‌ - నిన్ను నే పెళ్లాడతానన్నానే? కలగన్నావా యేవింటి? 


(మీనాక్షిని విదిపించుకొనగా మీనాక్షి కిందపడును) 


: ఆడదానిమీదా చెయి జేసుకుంటారు? యేమి పౌరుషం! అబద్ధవాందక అన్నమాట 


నిలబెట్టుకోండి. యేం? కులం తక్కువా? రూపం తక్కువా? ఆమె బతుకు భ్రష్టు చెయ్యనే 
చేశారు; పెళ్లాడి తప్పు దిద్దుకోండి-ఆవిణ్ణి పెళ్లాడి SS నేను తలుపు తీస్తాను. 


: పంతులు నన్ను కాగలించుకుని యెత్తుకుంటే మా నాన్న చూసి, తన్ని యిద్దర్నీ 


యింట్లోంచి తగిలేశాడు. నువ్వు Bey కనీష్టీబుతో పోతున్నావు, నిన్నాదిలేసి నన్ను 
పెళ్లాడతానని వొట్టేనుకున్నాడు. నన్ను లేవదీనుకొచ్చి, నన్ను పెళ్లాడక 
తప్పుతుందాయేమిటి? 


: అవస్యం పెళ్లాడవలిసిందే - పెళ్లాడక పోతే నువ్వు మాత్రం వూరుకుంటావూ? దావా 


తెస్తావు - పంతులు గారికి దావాలంటే సరదానే! 


?^* గురుజాడలు 359 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


మధు 


రామ 


మీనా 


రామ 
మీనా 


రామ 


: మధురవాణీ! నీకు మతిపోతూంది - నా యింటికి నువ్వా యజమానివి? తలుపు 


తియ్యి. 


: నిలబడండి. కర్పూరం వెలిగించి, మంగళ హారతి పళ్లెం తెస్తాను. (తలుపు దగ్గిర 


నుంచి లోనికి వెళ్లును). 


: (తలుపు సందులోనుంచి చూసి, తరవాత మీనాక్షిని ముద్దెట్టుకొని) యెంత పని చేశావూ! 


దాంతో చెప్పేశావు! రహస్యంగా లేచిపోయి పెళ్లిచేసుకోవాలి గాని, అల్లరి చేసుకుంటే 
యలాగ? 


: యెప్పుడైనా అందరికీ తెలిసేదే గదా? 
:నా మాట విని యిప్పుడు యింటికి వెళ్లిపో. 
:యిహ మా యింటికి వెళ్లను. యిదే మా ఇల్లు; మధురవాణి తలుపు తీస్తుంది; 


లోపలికి వెళదాం. 


: అయితే యిక్కడ వుండు యిప్పుడే వస్తాను. (కొన్ని అడుగులు వీధంట నడచి, నిలచి) 


నిజంగా మంగళహార్తి తెస్తుంది కాబోలు పెంకె లంజ? అది తలుపు తియ్యకపోయెనా, 
మీనాక్షి నన్ను వెతకడానికి బయల్దేరుతుంది. తెల్లవారవచ్చింది-చెరువ్వేపు పోయి 
కాలకృత్యాలు తీర్చుకుని ఆపై చర్య ఆలోచిద్దాం. రెండ్రోజులు పైకి వుడాయించానంటే, 
మళ్లీ వచ్చేసరికి కొంత అల్లరి సద్దుకుంటుంది. తలుపు తీసినట్టు కానరాదు. యవడిల్లు? 
యవర్తె యిది నన్ను అడ్డడానికి? ఆశ్చర్యం! (కొంత దూరంగా వీధిలో నిలబడి, 
దాసరి వేషంతో శిష్యుడు చితారుమీటి పాడును) 


చరణం ॥ “యిల్లు యిల్లనియేవు 1 యిల్లు నాదనియేవు 


నీ యిల్లుయెక్కడే చిలుకా?” 


రామ : యిది నా యిల్లు కాదా? 


శిష్యుడు : “ఊరికి ఉత్తరాన। సమాధి పురములో। కట్టె యిల్లున్నదే చిలుకా॥” 


రామ 


: వల్లకాట్లోనా? 


శిష్యుడు : 


SOD “యెన్నాళ్ళు (బ్రతికినా! యేమి సామ్రాజ్యమే। 
కొన్నాళ్ళకో రామచిలకా?”॥ 
అనుపల్లవి : “ముణ్జాళ్ల బతుకునకు, మురిసేవు త్రుళ్ళేవు! 
ముందుగతి కానవే చిలుకా” 


7^* గురుజాడలు 360 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ : యేవింటీ అపశగునం పాటా? 
శిష్యుడు : ^ ep చుట్టాలు, కట్టెలే బంధువులు 
కన్నతల్లెవ్వరే చిలుకా?” 
రామ : చుట్టాలా? వొక్క అప్పవుంది, అది యెప్పుడూ నా గుమ్మంలో అడుగుబెట్టలేదు. యిప్పుడు 
యింటికి యజమాని యెవరూ? తలుపవతల సాని లంజా, తలుపివతల సంసారి 
వెధవ లంజానూ; యిద్దరూ కలిసి యిల్లు చేరకుండా నన్ను తగుల్తున్నారు. 


శిష్యుడు : “నిన్ను మోసేరు నలుగురు! వెంబడిని పదిమంది।” 


రామ : BB ముండాపాటా! పోదాం. (గబగబ కొంత దూరము నడచి, నిలుచుని) యీ 
తోవనే వొస్తున్నాడు కాబోలు - అదుగో పాట వినబడుతూంది?) 


పాట : “నువ్వు కాలిపోయేదాక। 
కావలుందురు గాని! 
కడకు తొలగొత్తురు। 
వెంట నెవరూ రారు చిలుకా॥” 


రామ : వెల్టి ముండాపాటా! 

శిష్యుడు : పంతులుగారూ! యక్కడున్నారు? 

రామ : పరుగుచ్చుకోకపోతే పట్టుగుంటుంది. (పరిగెత్తును) 
kkk 


కన్యాశుల్మము 
షష్రాంకము 
౧వ స్థలము: రామచంద్రపురం అగ్రహారంలో) 
(చెబువు గట్టున వున్న తోటలోనికి పెళ్లివారిబళ్లు వచ్చును. గట్టుమీద ఒక వైపు 
అగ్నిహోత్రావధాన్లు, రెండవ వైపు పళ్ళు తోమికొనుచు రామప్పంతులును) 
అగ్ని : బళ్లు దింపండి. బళ్లు దింపండి. సాయేబూ యేనుక్కి కావలసినంత రొడ్డ. చెజువు 
స్నానానికి బహు బాగా వుంది. యెవరయా చెజువు గట్టు మీద? 


రామ : (తనలో) అరే! మరిచితిని. యీవేళే కదా పెళ్లివారు రావలసిన రోజు? (పైకి) నా 
పేరు రామప్పంతులంటారు. 
7^* గురుజాడలు 361 కన్యాశుల్మము - మలికూర్తు 


అగ్ని 


అగ్ని 


అగ్ని 


అగ్ని 


అగ్ని 


: లుబ్ధావధాన్లుగారు మిమ్మల్ని పంపించారా యేమిషి? 
: యిందుకండి? 
: మేవొంస్తున్నావంని యెదురుగా యవర్నీ పంపలేదా? నా పేరు అగ్నిహోత్రావధాన్లు 


అంటారు. 


: మీరేనా అగ్నిహోత్రావధాన్లు గారు? యేం వచ్చారేంవిటి? 
: పెళ్లి మాట మీకు తెలియదా యేమిషి? 
: పెళ్లెవరికండి. 
: మీదీ వూరు కాదా యేమిషండి? మా పిల్లని లుబ్ధావధాన్లుగారి కిస్తావుం. 
; లుబ్దావధాన్లు గారికి పెళ్ళైపోయిందే? 
: తమరు హాస్యాలాడుతున్నారు - హాస్యాలకేం గాని, ప్రయత్నాలు యలా జరుగుతున్నాయి 


యేమిషండి? 


: మీరే హాస్యాలాడుతున్నట్టుంది. పెళ్లి అయి పదిరోజులైంది. లుబ్బావధాన్లు గారి 


సంబంధం అక్కర్లేదని మీరు రాశారట. అందుపైని యవడో గుంటూరు నుంచి వొచ్చిన 
ఓ శాస్తుల్లు కొమార్తెని పన్నెండు వొందలిచ్చి పెళ్లాడాడు. 


: అన్నగారూ-హాస్యం ఆడుతున్నారు. న్యాయం కాదు. మనకి బావగారి వరసా 


యేమిషండి? 


: యేమిటి మీ మాటలూ? నేను యెన్నడూ అబద్ధవాండి యెరగను. నా మాట 


నమ్మకపోవడం ధర్మవేంనా? 


: ప్రమాణం చెయ్యండీ? 

: గాయత్రీ సాక్షి 

: అయ్యో! అయ్యో! యేవీందురంతం! రండీ, వెళ్లి గాడిదకొడుకు యెవింకలు విరగ్గొడతాను. 
:నేను రానండి. ఆ గుంటూరు సంబంధం చెయ్యవొద్దన్నానని నాతో మాట్లాడడం 


మానేశాడు. మీరు వెళ్లిరండి. మీరు తిరిగీ వొచ్చిందాకా యిక్కడే కూచుంటాను. 


: ఆ గాడిదె కొడుకు యింటికి నాకు తోవ తెలియదే? 
: (చెరువుగట్టు యెక్కుతూ పాడును) “తానెవ్వరో తన వారెవ్వరో? 1 “మాయజిీవికి 


తనువుకు తగులాయగాకా”| 
(రామప్పంతులు నిలబడి భయము కనబర్చును.) 


P°S, గురుజాడలు 362 కన్మాశుల్కము - మలికూర్తు 


అగ్ని 
రామ 


: యేవిం అలా చూస్తున్నారు? 
: శవాన్ని మోసుకుపోయే పాట! 


శిష్యుడు : “దినమూ, మరణమని తెలియూడీ”. 


రామ 


: (శిష్యునితో) వూరుకో (అగ్నిహోత్రావధాన్లుతో) అన్నా ఓ కానీ వుందా? 


శిష్యుడు : మిమ్మల్ని తీసుకురమ్మంది. 


రామ 


: చచ్చానే - వొస్తూందా యేవింటి? 


శిష్యుడు : కంటె పోతేపోయింది, రమ్మంది. 


రామ 
అగ్ని 
రామ 
శిష్యు 
అగ్ని 
రామ 


అగ్ని 


శిష్యు : 


అగ్ని 
రామ 
శిష్యు 
రామ 
శిష్యు 
అగ్ని 


: బతికాను. 

: చావడం యెందుకు, బతకడం యెందుకు? 

: అది వేరే కథ. 

: చిట్టపులి పిల్లని SOSH) పండకి తీసుకు పోయినాడట. 

: యీ వూళ్లోకి పుల్గొస్తాయా యేమిషి? 

: విరగడైపోయింది. (శిష్యునితో) యింద రూపాయి. (శిష్యుడు తీసుకుని) దాసుణ్ణి 


బాబూ! 


(పాడును) “చిత్తాస్వాతి వాన, జోడించి కురియగ”. 


: యేవింటీ వెధవపాట? వూరుకుంటావా వూరుకోవా? నీకు రూపాయి చాలదురా 


గుంట కక్కగట్టా? 
తమరు దయచెయ్యరా బాబూ? 


: నేనివ్వను - అన్నా తోవ యవరు చూపిస్తారు? 

a (శిష్యుడితో) నీకు లుబ్బావధాన్లు యిల్లు తెలుసునూ.? 

: తెలుసును - తండ్రీ 

: అవుధాన్లు గారు ఓ కాని డబ్బిస్తారు. యిల్లు చూపించు. 
: ముందిస్తే గాని చూపించను. 

: యింద - యేడువు. 


(శిష్యుడు ముందూ, అగ్నిహోత్రావధాన్లు 
వెనకా కొన్ని అడుగులు వెళ్లిన తరవాత, శిష్యుడు పాడును.) 


Âs, గురుజాడలు 363 కన్యాశుల్మము - మలికూర్తు 


అగ్ని 


అగ్ని 


: “నీలాలకా యేల నీ యలుకా?” 
: యలకేవింటి నీ (శ్రాద్ధం? 
: Boost, పిల్లి. 


(పాడును) “పిల్లన్న తెయితక్కలాడంగనూ;। యలక లేరూగట్టి దున్నంగనూ!” 


: యేవింటీ? 

: “మేక పిల్లలైండు మేళాంగట్టుకుని। మేరంగి తీర్థాని కెళ్లంగనూ”॥ 

: యేవింటి నీ శ్రాద్ధం పాట! 

: “తొండాయ నేస్తూడు, దొనిగజ్ఞబట్టుకుని। తోటమల్లీ పువ్వులేరంగను॥” 

: పాడావంటే తంతాను. 

: అయితే నీకు మరి యిల్లు చూపించను. 

: పాడగట్టా - (కొట్టబోవును) 

: (తప్పించుకు పారిపోతూ) “గట్టుకిందానున్న! పందాయనేస్తూడు మరిగబుకూ 


మరిగుబుకూ”॥ 
(నిష్మమించును) 
: వీడి శ్రాద్గం చెట్లుకింద Bep, తోవ aver? అటా? 
Q ల ట్‌ 
(తెరదించవలెను) 
xxx 


౨వ స్థలము : Baw తోట 
(అగ్నిహోత్రావధాన్లు, రామప్పంతులు, వెంకమ్మ, యితరులూ.) 


: గాడిదెకొడుకుని మా చెడ్డ దెబ్బలు కొట్టేశాను; యేనుగులూ గుజ్టాలూ తెచ్చాను వీడీ 


శ్రాద్ధం మీదికి! తోవ ఖర్చయినా వొక దమ్మిడీ ఇయ్యడష, 


వెంకమ్మ : మన ప్రాలుబ్ధం - నేన్నోచిన నోవుంలు యిలా వుండగా, మరోలా యలా అవుతుంది? 


యా సంమ్మంధం వొద్దని పోరితే విన్నారూ? నేను భయపడుతూనే వున్నాను. 
బయల్టేరేటప్పుడు పిల్లి యెదురు గుండా వొచ్చింది. 


2౫% గురుజాడలు 364 కన్యాశుల్మము - మలికూర్తు 


అగ్ని 


రామ 


అగ్ని 
రామ 


అగ్ని 


రామ 


అగ్ని 


రామ 


అగ్ని 
రామ 


: పింజారీ! వూరుకో-ఆదముండలకేం తెలుసును? అన్నగారూ, క్రిమినల్‌ కేసు తావడానికి 


అవకాశం వుంటుందా? మా దగ్గిర అయ్యవారూ ఒకాయన వున్నారు. ఆయనకి లా 
బోగట్టా మాబాగా తెలుసును. ఆయన్ని కూడా సలహా చేదాం. 


: కోర్టు వ్యవహారాల్లో ఆరితీరిన మీకు ఒహడు సలహా యివ్వాలండీ? Gem గనక 
e5 గం Q కణ 


సాక్ష్యం గీక్ష్యం తేవడానికి నేను సాయం చేస్తానన్నాను గానీ, అయ్యవార్లు, గియ్యవార్లూ 
మీకు నాకూ సలహా చెప్పేపాటి వాళ్లా? గుంట కక్కగట్లు రెండు యింగిలీషు ముక్కలు 
చదువుకున్నారు గనక ముక్కస్యముక్కార్థః అని తర్జుమాలు మట్టుకు చేస్తారు; గాని 
యేదయినా యెొత్తుయెత్తావంంటే, తమలాంటి యోధులు యెత్తాలి, నాలాంటి 
నియ్యోగపాడు నడిపించాలి. క్రిమినలుకి అవకాశం వుందా అని అడుగుతారేవింటి? 
మీకు తెలియదా యేవింటి! - అటుపైని సులభసాధ్యంగా మూడు నాలుగువేలు 
డామేజీ కూడా సివిల్లో లాగేస్తారు. 


: అదే, నా ఆలోచన. 
: తీరిపాయె; మళ్లీ యిహ సలహాకేవుంంది. వెంటనే వెళ్లి ముక్క తగిలించేదాం. ఖర్చులికి 


సొమ్ము పట్టుకుని బయలుదేరండి. 


: నా దగ్గిర దమ్మిడీ లేదు; యేమి సాధనం? ఈ PAS కొడుకు రూపాయలిస్తాడని 


నమ్మి, నేనేమీ తేలేదు. 


: యింటికి వెళ్లి లెబ్బపట్టుకు వొచ్చేటప్పటికి పుణ్యకాలం మించిపోతుంది. “శుభస్ప శీఘ్రం” 


అన్నాడు - మీ ఆలోచనేవింటి? 


: యిదేదో అయితేనే గాని యింటి మొహం చూసేది లేదు. మా అమ్మి సరుకేదయినా 


ఈ వూళ్లో తాకట్టు పెడదాం. 


: అయితే పట్టుకురండి; పోలిశెట్టి దగ్గర తాకట్టు పెడదాం; పోలిశెట్టిని మనం కొంచం 


మంచి చేసుకోవడం ఆవస్యకం. మీరు లుబ్బావధాన్లుని కొట్టినప్పుడు -పోలిశెట్టి వున్నాడు 
గనక, లుబ్ధావధాన్లు మీమీద ఛార్జి చేసినప్పుడు, పోలిశెట్టిని తప్పకుండా సాక్ష్యం 
వేస్తాడు. శెట్టిని మనం విడతియ్యడం జరూరు - యేవంంటారు? 


: మీ సలహా మా బాగా వుంది. నాకూ అదే భయ వేంస్తూంది. 
: చూశారా, ప్రతి వాడికీ సలహా చెప్పడం చాతౌతుందండీ? అందులో ox» యింగిలీషు 


చదువుకున్న అయ్యవార్లని సలహా అడిగితే, కేసులే తేవొద్దంటారు. దొంగసాక్ష్యాలు తావొ 
ద్దంటారు. వాళ్ల సొమ్మేం పోయింది. యే మాలకూడూ లేకపోతే కేసులు గెలవడం యలాగ? 


7^* గురుజాడలు 365 కన్యాశుల్మము - మలికూర్తు 


అగ్ని 


రామ 


అగ్ని 
రామ 


అగ్ని 


: మా అయ్యవారు మట్టుకు మంచి బుద్ధిమంతుడూ, తెలివైనవాడూనండి -కోర్టు వ్యవహా 


రాలలో అతనికి తెలియని సంగతి లేదండి. అంత బుద్ధిమంతుణ్జి నేను యక్కడా 
చూడలేదు. ఆయన్ని చూస్తే మీరూ అలాగే అంటారు. 


: యెంత బుద్ధిమంతుడైనా మీ కొహడు సలహా చెప్పేవాడున్నాడండీ? (చెవులో) మరో 


మాట-మీ అయ్యవారు గిరీశం గాడు కాడండీ? వాడు లుబ్బావధాన్లు పింతల్లి 
కొడుకుగదా? మీకా వాడు, యీ కేసుల్లో సరైన సలహా చెబుతాడు? 


: అవునండోయి! 
: నియ్యోగపాణ్ణి - నా మాట కొంచం ఖాతరీ చెయ్యండి. గనక, ఆ అయ్యవార్ని 


తోడిచ్చి, పిల్లల్ని యింటికి పంపించెయ్యండి. యెకాయెకిని మనం తక్షణం వెళ్లిపోయి, 
లుబ్ధావధాన్లు కన్న ముందు ముక్క తగిలించెయ్యాలి. యేదో ఓ సరుకు వేగిరం 
పట్టుకురండి. 


: యేదీ, అమ్మిని యిలా పిలువు. 


వెంకమ్మ: అమ్మేది చెప్మా? బద్దకించి బండిలో పడుకుంది కాబోలు. పిలువమ్మా. 


అగ్ని 
రామ 


: మనకి డామేజీ దిట్టంగా వొస్తుందా? 


: వొస్తుందంటే, అలాగ యిలాగానా? 


ఒకడు : అమ్మన్నగారి బండీ యక్కడా కనపడదు; బండీ వెనకపడిపోయింది కాబోలు. 
వెంకమ్మ: అడుగో అబ్బి వున్నాడే? వీడెలా వొచ్చాడు? అబ్బీ నువ్వు అక్కయ్య బండిలో 


కూచోలేదురా? 


వెంకటేశం : లేదు. నేను యేనుగెక్కాను. 


అగ్ని 


: దొంగగాడిద కొడకా అయ్యవారేడ్రా? 


వెంకటేశం : యెక్కడా కనపడు. 


అగ్ని 


: rego వొచ్చిందా? గుజ్జిపాదేడీ? 


వెంకటేశం : loeo» చెప్పాడు - 


అగ్ని 


: యేవింట్రా, వెధవా, చెప్పాడూ? 


వెంకటేశం : మాష్టారూ - రాత్రి - 


అగ్ని 


: నోటంట మాట పెగల్దేం? 


వెంకటేశం : Heo దిగి - బండీ యొక్కాట్ట. 
అ eo 


7^* గురుజాడలు 366 కన్యాశుల్మము - మలికూర్తు 


వెంకమ్మ: అయ్యో దాన్ని లేవదీసుకు పోలేదు గద? 

దగ్గిరనున్న వారు : ఆం ఆం 

వెంకమ్మ: కొంప ములిగిపోయింది, మరేవింటి ! 
(చతికిలబడును) 


అగ్ని : (కోపము చేత వణుకుచు) అయ్యవారు పకీరు ముండని లేవతీసుకుపోయాడూ? 
నగలపెట్టె? నా కోర్టు కాగితాలో ? 

వెంకటేశం : అక్కయ్య పెట్లో నా పుస్తకాలు కూడా పెట్టాను. 

అగ్ని : దొంగ గాడిదె కొడకా! నువ్వే వాణ్ణి యింట్లో పెట్టావు. రవంత ఆచోకీ తెలిసింది 
కాదు. దొంగ వెధవని చంపేసిపోదును. గాడిదె కొడుకును అమాంతంగా పాతి 
పెట్టేదును. 

రామ : (దగ్గిరకు వచ్చి) అయ్యవారు మహా దొడ్డ వాడని చెప్పారే? యేమి యెత్తుకు 
పోయినాడేమిటండి? 


అగ్ని : యేవిం యెత్తుకుపోయినాడా? నీ శ్రాద్ధం యెత్తుకుపోయినాడు. పకీరు ముండని 
BH పోయినాడు. ox» M&S కొడుకు యింగిలీషు చదువు కొంప ముంచింది. 
(వెంకటేశం జుత్తు పట్టుకొని కొట్టబోవుచుండగా తెరదించవలెను.) 


xxx 


౩వ స్థలము : విశాఖపట్టణములో మధురవాణి బస adds వీధి 
(రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, ప్రవేశింతురు) 
అగ్నిహో: మనం పోలిశెట్టి దగ్గిర బదుల్తెచ్చిన రూపాయి లన్నీ అయిపోయినాయి; యప్పటికీ 
ఖర్చులు ఖర్చులే అంచారు; నా దగ్గిర వక దమ్మిడీ లేదు. 
రామ : ఖర్చు కానిదీ కార్యాలవుతాయిటయ్యా? మీ కడియం DSR తాకట్టు పెట్టండి. 
అగ్ని : యీవూళ్లో మనం యెరిగిన వాళ్లెవరున్నారు? 
రామ : రండి మధురవాణి దగ్గిర తాకట్టు పెడదాం. 


అగ్ని చేసేవి మాఘస్నానాలూ, దూరేవి దొమ్మరి కొంపలూ అని, జటాంత స్వాధ్యాయిని 
నన్ను ముండలిళ్లకి తీసికువెళతావషయ్యా? 


7^* గురుజాడలు 367 కన్యాశుల్మము - DEPO 


రామ 


అగ్ని 
రామ 
అగ్ని 


రామ 


అగ్ని 
రామ 


అగ్ని 
రామ 


రామ 


: మరి యేకొంపలూ తిరక్కపోతే కేసులు గెలవడం యలాగ? అది అందరు 


ముండల్లాంటిదీ అనుకున్నారా యేమిటి? సంసారి వంటిది. ఐనా మీకు రావడం 
ఇష్టం లేకపోతే నా చేతికివ్వండి, నేనే తాకట్టు పెట్టి సొమ్ము తీసుకువస్తాను. 


: అలాక్కాదు; నేను కూడా వస్తాను. 
: యేదీ కడియం ఇలాగివ్వండి. 
: యిది మా తాతగార్నాటిది. యిది యివ్వడమంటే నాకేమీ యిష్టం లేకుండా వుంది. 


డబ్బు వూరికే ఖర్చు పెట్టించేస్తున్నారు; మీరు కుదిర్చిన వకీలు తగినవాడు కాడష్య 
యింగ్లీషూ రాదు, ఏమీ లేదూ. 


: ఆయన్లాంటి చెయ్యి యీ జిల్లాలో లేదు. ఆయన్ని చూస్తే డిప్టీకలక్టరు గారికి ప్రాణం. 


ఇంతకీ మీరేదో పట్టుదల మనుషులనుకున్నాను గాని, మొదటున్న వుత్సాహమ్మీకు 
యిప్పుడు లేదు. మీకు డబ్బు ఖర్చు పెట్టడం యిష్టం లేకపోతే మానేపాయెను. 
“యావత్తెలం, తావద్వ్యాఖ్యానం” అన్నాడు. మరి నాకు శలవిప్పించెయ్యంది. 


: (ఆలోచించి) అయితే తాకట్టు పెట్టండి. (అని నిమ్మళముగా కడియము తీసి యిచ్చును) 
: (తన చేత నెక్కించుచు) యా కేసుల్లో యిలాగు (శ్రమపడుతున్నాను కదా? నాకొక 


దమ్మిడీ అయినా యిచ్చారు కారు గదా? 


: అయితే నా కడియం వుడాయిస్తావా యేమిషి? 
:నేను మీకు Gero వకీల్ని కుదిర్పాను! ఆయన మీ విషయమై యంత (శ్రమ 


పడుతున్నాడు! ఇదుగో ఆయన వస్తున్నాడు. 
(నాయడు ప్రవేశించును) 


: (తనలో) యేమిటి చెప్మా, వీడు మధురవాణి బస పెరటి AÊ వేపు నుంచి వస్తున్నాడు? 


వీడు కూడా మధురవాణిని మరిగాడా యేమిటి? వీణ్ణి ఈ కేసులో నుంచి 
తప్పించెయ్యాలి. 


నాయడు: యేమండీ రామప్పంతులన్నా మిగతా ఫీజు యిప్పించారు కారు గదా? 


అగ్ని 


: మీరు రాసిన డిఫెన్సు బాగుంది కాదని భుక్త గారన్నారష, 


నాయడు: ఎవడా అన్నవాడు? గుడ్లు పీకించేస్తాను. రామప్పంతులన్నగారూ చూశారండీ. 


డిఫెన్సు యెంత జాగ్రతగా తయార్‌ చేశానో. నా దగ్గిర హైకోర్టుక్కూడా ప్రయింట్లు 
రాసుకువెళ్లిపోతారు. యీ కుళ్లుకేసనగా యేపాటి? నేచెప్పినట్టల్లా పార్టీ నడిస్తే నేపట్టిన 


7^* గురుజాడలు 368 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


కేసు పోవడమన్న మాట యెన్నడూ లేదు. యీ డిఫెన్సు చిత్తగించండి. (చంకలోని 
రుమాల్‌ కట్టతీసి విప్పి అందులో ఒక కాగితము తీసి చదువును) 

“ఫిర్యాదీ చెప్పిన సంగతులు యావత్తూ అబద్ధం కాని యెంత మాత్రం నిజం కావు. 
చూశారూ ఆ వక్క మాటతోటే ఫిర్యాదీ వాదం అంతా పడిపోతుంది. 


“ఫిర్యాదీ నామీద గిట్టక దురుద్దేశంతో కూహకం చేసి కేసు తెచ్చినాడు కాని యిందులో 
యెంతమాత్రం నిజం లేదు”. 


: డిఫెన్సు మాటకేమండి గాని అవధాన్లు గారు పైసా లేదంటున్నారు. 


నాయడు: పైసా లేకపోతే పనెలా జరుగుతుంది? 


రామ 


: ఒక సంగతి మనవి చేస్తాను యిలా రండి (రామప్పంతులు, నాయడు, వేరుగా 


మాటలాడుదురు). నాయడుగారూ మీ వకాల్తీ యాయనకేమీ సమాధానం లేదు. 
నేయెంత చెప్పినా వినక భీమారావు పంతులు గారికి వకాల్తీ యిచ్చాడు. మీకు యింగ్లీష్‌ 
రాదనీ, లా రాదనీ, యెవడో దుర్చోధ చేశాడు. 


నాయడు: స్మాలెట్‌ దొరగార్ని మెప్పించిన ముండా కొడుకుని నాకు లా రాకపోతే యీ గుంట 


రామ 


వెధవలకుటోయ్‌ లా వస్తుంది. పాస్‌ పీసని రెండు యింగ్లీషు ముక్కలు మాట్లాడడంతోటే 
సరా యేమిటి? అందులో మన BH కలక్టరు గారికి యింగ్లీషు వకీలంటే కోపం. 
అందులో బ్రాహ్మడంటే మరీని. ఆ మాట అందరికి బోధపర్చండి. 


: మరి కార్యం లేదండి. నే యెంతో దూరం చెప్పాను; తిక్క్మముందడాకొడుకు విన్నాడు 


కాడు. 


నాయడు: అయితే నన్నిలాగు అమర్యాద చేస్తారూ? యీ బ్రాహ్మడి యోగ్యత యిప్పుడే కలక్టరుగారి 


బసకు వెళ్లి మనవి చేస్తాను. 
(తెరదించవలెను) 
kok ok 


P°S, గురుజాడలు 369 కన్యాశుల్మము - మలికూర్తు 


అవ స్థలము i లుబ్ధావధాన్లు బస 


ener (63800) ఏమి దురవస్థ వచ్చిందీ! నా అంత దురదృష్టవంతుడు లోకంలో యవడూ 


రామ 


లేడు. యేల్నాడి శని రాగానే కాశీకి బయల్దేరి పోవలసింది. బుద్ధి తక్కువ పని చేశాను. 
యిలా రాసివుండగా యెలా తప్పుతుంది. సౌజన్యరావు పంతులు దేవుండు. 
ఆయనలాంటి వాళ్లు వుండబట్టే Soren కురుస్తున్నాయి. ఆయన శలవిచ్చినట్టు తప్పంతా 
నా యందు ఉంచుకొని విధిని నిందించడవెంందుకు? ఇంత డబ్బుండిన్నీ, డబ్బుకి 
లోభపడి ఒక్కగా నొక్క కూతుర్ని ముసలివాడికి అమ్మాను. నా జీవానికి ఉసురుమంటూ 
అది కానితిరుగులు తిరిగిందంటే దాని తప్పా? బుద్ధితక్కువ వెధవని, ముసలితనంలో 
నాకు పెళ్లేం? దొంగముండా కొడుకని తెలిసిన్నీ ఆ రావంప్పంతుల్ని నేన్నమ్మడవేం 
వి? ఆ మాయగుంట పారిపోవడవేంవి? కంటెకి, ఆ అల్లరేమి? ఆ యినసిపికటరు 
కూనీ చేశావని మమ్మల్ని సలపెట్టడవేవింటి? అంతా ఘోరకలి; కలి నిండిపోతూంది. 
ఒక్క సౌజన్యారావు పంతులు సత్యసంధుడు నాకు కనపడుతున్నాడు. కడవంతా వకీళ్లూ, 
పోలీసులూ, పచ్చిప దొంగలు - ఆయన చక్రం అద్దువేసి, మమ్మల్ని యీ ఆపదలోంచి 
తప్పించారంటే కాసీవాసం పోతాం-యేమి చిత్రాలు! వెధవలకి మఠం కట్టారట! యన్నడూ 
వినలేదు. అమ్మిని వెళ్లి ఆ మఠం చూడమంటాను. దానికి యిష్టం కలిగిందా, దానికి 
కావలిసిన డబ్బు యిస్తాను. ఆ మఠంలో వుంటుంది. లేకుంటే నాతోపాటు కాసీవాసం. 


(రామప్పంతులు ప్రవేశించును) 
కంటె, గింటె అని నాతో మీరు ప్రశంసించి కార్యం లేదు. 


: ఆ కంటె మాట ప్రశంసించడానికి రాలేదు మావాం. ఆ కంటె మధురవాణిది, మీరె ర 


గరా? అదీ, మీరూ యేం జేసుకుంటారో నాకేం కావాలి? కంటె సిగ కోసిరి గాని, మీకు 
ఓ గొప్ప సాయం చెయ్యడానికి వొచ్చాను. మీ అవస్థ చూస్తే నా గుండె నీరైపోతూంది. 


: మహాప్రభో! నీకు పదివేల నమస్మారాలు. యిక, యీ పకీరు వెధవని వదిలెయ్యి. 


“రామనామ తారకం। 
భక్తిముక్తిదాయకం। జానకీమ” - 


: రామ! రామ! యంతమాట అంటివయ్యా! మీరు ఆపదలో వుండి విరక్తి చేత యేమి 


మాటలన్నా అవి పడి, పని చెయ్యడం నాకు విధి. చెప్పేమాట చెవిని బెట్టండి. 
ముందూ వెనకా చూడడానికి యిహ టైము లేదు. వ్యవహారం అంతా సూక్ష్మంగా 
పొక్తు పరుచుకు వొచ్చాను. రెండు సంచులతో, కూనీకేసంతా మంచు విడిపోయినట్టు 


2౫% గురుజాడలు 370 కన్యాశుల్మము - మలికూర్తు 


రామ 


రామ 


రామ 


విడిపోతుంది. ఒక్క యినస్పెక్టరుతో కుదరలేదు. డిప్టీ కలక్టరికి కూడా చెయ్యి తడి 
చెయ్యాలి - మీ దగ్గిర యిప్పుడు సొమ్ము లేదంటిరా, ఒక చోట వ్యవహారం కూడా 
పొక్తుపర్పాను. ప్రాంసరీ నోటు మీద యెన్ని రూపాయలు కావలిస్తే అన్ని రూపాయ 
లిసారు. 


:నేను వక దమ్మిడీ యివ్వను. “రామనామ తారకం, భక్తిముక్తిదాయకం, జానకీ 


మనోహరం, సర్వలోక నాయకం.” 


:నా మాట విను. యంతో ప్రయాసం మీద యీ ఘట్టం DATÉ. తాసీల్లారు మీ 


దగ్గిర లంచం పుచ్చుకుని Spd కేసు కామాపు చేశాడని, యినస్పెకటరు డిప్టీ కలక్టరికి 
గట్టిగా బోధపర్పాడు. కలక్టరు సలహా మీద యిన స్పెక్టరు చాలా పట్టుదలగా పనిచేసి, 
సాక్ష్యం అంతా రడీ చేశాడు. కేసు రుజువైనట్టాయనా యావౌంతుందో ఆలోచించు 
కోండి. 


: $ కెందుకు నా యేడుపు? 
: డిప్టీ కలక్టరు బ్రహ్మద్వేషి - Pert తాడు ముందు తెగుతుంది. తరువాత మిమ్మల్నీ, 


మీనాక్షినీ కమ్మెంటు కట్టేస్తాడు - వురిసిద్ధం. నాకూ యినస్పెక్టరికీ వుండే స్నేహం 
Bes coe ఘట్టానికి వొప్పించాను. గనక నా మాటకి BPA ove ఆపద తప్పించుకోండి. 


: నన్ను బాధపెట్టక 5 మానాన్న నువ్వుపోదూ. “రామనామతారకం। భక్తిముక్తిదాయకం.॥ 
:నీ అంత కర్కోటకుణ్ణి యక్కడా నేను చూడలేదు. నీ మాటకేం పెద్ద వాడివి - 


పసిపిల్ల, కడుపున కన్న మీనాకికి వురి సిద్ధం అయితే, ముండా డబ్బుకి ముందూ 
వెనకా చూస్తావు! తలుచుకుంటే నా హృదయం కరిగిపోతూంది. 
(సౌజన్యారావు పంతులు ప్రవేశించును.) 


: తమరు ధర్మ స్వరూపులు. లుబ్బావధాన్లు గారి యందు అకారణమైన దయచేత యీ 


కేసులో పని చేస్తున్నారు. కేసంతా వట్టి అన్యాయమండి. ఒక్క పిసరైనా నిజం లేదు. 
శలవైతే గట్టి డిఫెన్సు సాక్ష్యం - 


సౌజన్యా :నీ సంగతి నాకు తెలుసును. అవతలకి నడువు. 


రామ 


: తమరు యోగ్యులూ, గొప్పవారూ అయినా, ఏక వచన ప్రయోగం - 


సౌజన్య: నడువు! 


(రామప్పంతులు నిష్మమించును) 


P°S, గురుజాడలు 371 కన్యాశుల్మము - మలికూర్తు 


సౌజన్య : ఈ TPED తిరిగీ యెందుకు రానిచ్చారూ? 

oer : పొమ్మంటే పోడు బాబూ. 

సౌజన్య: యే వొచ్చాడు? 

eom: యినస్‌పికటరికీ డిప్టీ కలకటరికీ లంచం యిమ్మంటాడు. 

సౌజన్య : డిప్టీ కలక్టరు గారు లంచం పుచ్చుకోరు. ఆయన నాకు స్నేహితులు; నాకు తెలుసును. 
లంచాలూ పంచాలూ మీరు యిచ్చినట్టయితే, మీ కేసులో నేను పని చెయ్యను. 

లుబ్లా : తమశలవు తప్పి నడుస్తే చెప్పుచ్చుకు కొట్టండి. నాకు భగవంతుడిలాగ తమరు దొరికారు. 
“పాలను ముంచినామీరే, నీళ్లను ముంచినా మీరే” అని మిమ్మల్నే నమ్మి ఉన్నాను. 

సౌజన్య :మీరు నేరం చేయలేదని నాకు పూర్తి అయిన నమ్మకం వుంది. నిజం కనుక్కోడానికి 
చాలా ప్రయత్నం చేస్తున్నాను గాని ఆ గుంటూరి శాస్తుల్లు యవడో భేదించ లేకుండా 
వున్నాను. మీరు జ్ఞాపకం మీద చెప్పిన చహరా గుంటూరు వ్రాసి పంపించాను. 
అక్కడ అలాంటి మనిషి యవడూ లేడని జవాబు వొచ్చింది. 

లుబా : అదేం మాయో బాబూ! మీ సాయం వల్ల యీ గండం గడిచి, నా పిల్లా నేనూ ox» 
ఆపదలోంచి తేలితే, నా డబ్బంతా, మీ పాదాల దగ్గిర దాఖలు చేసి కాసీ పోతాను. 

సౌజన్య: మీ డబ్బు నాకక్కరలేదని మీతో మొదటే చెప్పాను. నే చెప్పిన మాటలు మీకు నచ్చి, 
ముసలివాళ్లు పెళ్లాడకూడదనీ, కన్యాశుల్మం తప్పనీ, యిప్పటికైనా మీకు నమ్మకం 
కలిగితే, యిలాంటి దురాచారాలు మాన్పడానికి రాజమహేంద్రవరంలో వక సభ 
వుంది. ఆ సభకి కొంచవోం గొప్పో మీకు తోచిన డబ్బు యివ్వండి. వితంతువుల 
మఠానికి మీ పిల్లని పంపడం నా సలహా. 

exem : తమ చిత్తం, తమ do. చేసిన తప్పులు, తప్పులని శల్యాల్ని పట్టిపోయింది. 
బుద్దివొచ్చింది బాబూ. 

సౌజన్య: ఆ గుంటూరు శాస్తుల్లుకి పరవంట దేశపు యాస వుందేదా? బాగా జ్ఞాపకం చేసుకు 
చెప్పండీ. 

exc : (ఆలోచించి) లేదండి. 

సౌజన్య: బాగా జ్ఞాపకం తెచ్చుకోండీ. 


లుబా : లేదండి. 
Q 


(తెర దించవలెను) 


7^* గురుజాడలు 372 కన్యాశుల్మము - మలికూర్తు 


కరట 


౫వ స్థలము : విశాఖపట్టణంలో 


(మధురవాణి యింటి యదటివీధి కొసను కరకటశాస్తి, శిష్యుడూ ప్రవేశింతురు) 
: నువ్వు ఆ కంటె వాళ్ల నెత్తిని కొట్టకుండా లేచి రావడం నుంచి, ox» ముప్పంతా 


వొచ్చినట్టు కనపడుతుంది. 


శిష్యుడు :మధురవాణి కంటె మధురవాణికి యివ్వడం తప్పా అండి? 


కరట 


: తప్పు కాదా? నువ్వు యిచ్చావని, మరి అది వొప్పుకుందా? “తే, ధగిడీకే కంటె 


తెస్తావా, చస్తావా?” అని రామప్పంతుల్ని పీకి పిండెట్టింది. దాని బాధపడలేక, ఆ 
రావంప్పంతులు కూనీ SHI యెత్తు యెత్తాడు. ఆ ముసలాడికి tof అయిపోయిందంటే, 
బ్రహ్మహత్య నా మెడకి చుట్టుకుంటుంది. నువ్వు అంటూ ఆ కంటే వాళ్ల యింట 
వొదిలేస్తే, నాకు ఈ చిక్కు లేకపోవును గదా? 


శిష్యుడు : వెధవముండ గూబగదలేస్తూంటే, కంటె గింటె యవడికి జ్ఞాపకం వొస్తుందండి? 


కరట 


చేయి కరిచి, పెట్టె తీసి, మెహురు అంకించుకుని, చెంగున గోడ గెంతాను. 
పజ్యండువొందలు మీరు పట్రాగా, నాకు పెళ్లిలో పెట్టినకంటె నేను తెచ్చాననా తప్పు 
పట్టుతున్నారు? ఆ కంటె అయినా దక్కిందా? చూస్తూనే మధురవాణి లాక్కుంది. 


: నేను SNPS గాని, car కూనీ గడవిడతో నా హాస్యం అంతా అణిగిపోయింది. 


గనక యిక హాస్యంమాను - నేను తీసుకున్న రూపాయలు, లుబ్ధావధాన్లుకి యప్పటికైనా 
పంపించడానికే తలచాను! అంతే గాని అపహరిద్దామని అనుకోలేదు - మధురవాణిని 
యలాగైనా లయజేసి, కంటె యరువు పుచ్చుకుని, ఆ కంటా, యీ రూపాయలూ, 
బంగీకట్టి అవుధాన్లుకి పంపించేస్తే, కూనీ నిజం కాదని పోల్చుకుంటారు. నాకు ఈ 
(బ్రహ్మహత్య తప్పిపోతుంది. 


శిష్యుడు: మీ నాస్తులు సౌజన్యారావు పంతులు గారితో నిజం చెప్పెయ్యరాదా అండి? 


కరట 


: Bh కుదిరింది, రోకలి తలకి చుట్టమనన్నాట్ట! వెనకటికి యవరో పోలీసు, తల్లి 


కూరగాయలు పుచ్చుకుంటే జుల్మానా వేశాట్ట; సౌజన్యారావు పంతులు అలాటి వాడు. 
ఆయనతో మనం వున్నమాట చెప్పావంంటే ఆయన నిజం కోర్టులో చెప్పేస్తాడు. 
SHY లుబ్ధావధాన్లు పీక వురి, మన పీకకి తగులుకుంటుంది. 


శిష్యుడు "మనో అంటున్నారేవింటి? 


కరట 


: మాట పొరపాటురా. రావంప్పంతులు వూరికి వెళ్లిన మాట నిజవేంనా? 


శిష్యుడు : నిజవేం - 


?^* గురుజాడలు 373 కన్యాశుల్మము - మలికూర్తు 


కరట : వాడి కంట పడ్డావంంటే - 
శిష్యుడు : పడితే? 


కరట 


: మరేం లేదు. మధురవాణి కంటె మనకి యెరువు యివ్వడానికి వొప్పుకుంటే, 


ఆంజనేయస్వామికి పదిశేర్లు నెయ్యి దీపారాధన చేస్తాను. 


శిష్యుడు : కడుపులోకి వెళ్లవలసిన నెయ్యి కాల్చెయ్యడం నాకేవీం యిష్టం లేదు. అమృతగుండీ 


కరట 


మొక్కుకొండి. 


: హాస్యం చాలించు! బెడిసిగొడుతుంది. 


(నిప్మమింతురు) 
X 


౬వ స్థలము. మధురవాణి బసలో గది 


(మధురవాణి కుర్చీమీద కూచుని యుండును. కరటక శాస్తుల్లు, శిష్యుడూ ప్రవేశింతురు. 


మధు 


కరట 
మధు 
కరట 
Sos 


మధురవాణి నిలబడును). 


: గురువుగారికి పదివేల దండాలు; శిష్యుడి కొక చిన్న ముద్దు (శిష్యుని ముద్దు బెట్టు 


కొనును) 


HS పుణ్యం వుంటుంది. నా అల్లుణ్ణి చెడగొట్టకు. 

: అల్లుడెవరు? 

: మా పిల్లని యితగాడికి యిచ్చి, కన్యాదానం చేస్తాను. 

: జెయిలు నుంచి వొచ్చిన తరువాత పెళ్లా? లేక, పెళ్లి చేసుకుని, మరీ మఠ ప్రవేశవా? 


శిష్యుడు : జయిలేవింటండోయి? 


కరట 
మధు 


: వొట్టినే హాస్యానికంటూంది. 
: పాపం ఆ పసిపిల్లవాడికి వున్న నిజస్థితి చెప్పండి. తన వాళ్లని వెళ్లి చూసైనా వస్తాడు. 


శిష్యుడు :(కరటకశాస్రితో) కొంపముంచారో? 


మధు 
కరట 


: ముంచడం అంటే ఆలాగా యిలాగానా? 


నీ పుణ్యవుంటుంది. హాస్యం చాలించు. లేకపోతే కుజ్జివాళ్లకి పెద్దలయందు భక్తి 


చెడుతుంది. 


౫% గురుజాడలు 374 కన్యాశుల్మము - మలికూర్తు 


శిష్యుడు :నేనేం తప్పుచేశాను? గురువు గారు చెప్పిన పని చేశాను. ఆ తప్పూ, వొప్పూ ఆయందే. 


S 


శిష్యు 
కరట 


శిష్యు 
మధు 
శిష్యు 


: యవరేమి చేసితిరో, నాకు తెలియదు గాని, మీ యిద్దరి కోసం హెడ్‌ కనిష్టీబు 
గాలిస్తున్నాడు. దొరకగానే మఠం ప్రవేశం చేస్తాడట. యీ మాట మట్టుకు నాకు 
రూఢిగా తెలుసును. 

: యిదేనా మీరునాకు చేస్తానన్న పెళ్లి? 

: యేమైనా ed వస్తే, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వెయ్యనట్రా? 

: వొస్తే జట్టీ గురుశిష్యులకు యిద్దరికీ వొక్క మారే వస్తుంది గాని, ఒకరికి రావడం 
ఒకరు అడ్డు పడటం అన్న మాట వుండబోదు. యెప్పుడైనా మీ యిద్దరి ప్రాణాలకీ 
నేను కనికరించి, అడ్డుపడాలి కాని, మరి యవడికీ సాధ్యం కాదనుకుంటాను. 

: మా గురువుగారి మాటకేం; ఆయన పెద్దవారు; యేవొంచ్చినా సర్దుకోగలరు. నేను 
పాపం పుణ్యం యెరగని పసిపిల్లవాణ్ణి. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డువేశావంటే, కీర్తి 
వుండిపోతుంది. 

: నీ గురువుని వొదిలేసి నా దగ్గిర శిష్యరికం చేస్తావా? 


:యిదిగో-యో నిమిషం వొదిలేస్తాను( బుగ్గలు గాలితో పూరించి పిడికిళ్లతో తట్టి గురువుతో) 


మీ నేస్తం యీవేళతో సరి. మరి ఆడవేషం యీ జన్మంలో వెయ్యను. 

: నాటకంలో కూడా వెయ్యవా? 

: మరి నాటకం గీటకం నాకొద్దు. 

:నా దగ్గిర శిష్యరికం అంటే abaco జెయ్యాలో తెలుసునా? 

: నీళ్లు తోడుతాను, వంట చేస్తాను. బట్టలు వుతుకుతాను. గాని (3596 గదా, కాళ్ళు 
పట్టమనవు గద? 

: (విరగబడి నవ్వి) యిదా నీ గురువు దగ్గిర చేసే శిష్యరికం? 

: మరిచిపోయినాను. చిడప్పొక్కులు కూడా గోకుతాను. 

: (నవ్వి) పెంకా? 

:యే నౌఖరీ చెయ్యమంటే ఆ నౌఖరీ చేస్తాను. 

: నన్ను ముద్దెట్టుకొమ్మన్నప్పుడల్లా ముద్దెట్టుకోవాలి. 

: ముద్దెట్టుకుంటాను. 


7^* గురుజాడలు 375 కన్యాశుల్మము - మలికూర్తు 


S66 


మధు : 


కరట 
మధు 
కరట 
mots 
కరట 
మధు 
కరట 


మధు 
కరట 


మధు 
కరట 
మధు 
కరట 
mots 
కరట 


మధు 
కరట 


: వాడు కుజ్టివాడు - వాణ్ణెందుకు చెడగొడతావు? ఆ శిష్యరికం యేదో వాడి తరఫునా, 
నా తరఫునా కూడా నేనే చేస్తాను. చాతనైతే చక్రం ego». 


“గురువూ శిష్యుడాయె, శిష్యుడూ గురువాయె.” 
మీరు శిష్యులు కావాలంటే యిస్మూలు జీతం యిచ్చుకోవాలి. 
: పిల్లికి చలగాటం, యలక్కి ప్రాణపోకటా! 
: మీరా యలక? 
: అవును. 
: మీరు యలక కారు, పందికొక్కులు. మీ శిష్యుడు యలక. 
: పోనీ - వాణ్ణయినా కాపాడు. 
: అదే ఆలోచిస్తున్నాను. 


: బుద్దీ, బుద్ధీ కలిస్తే రాపాడుతుంది. నీ ఆలోచన యేదో కొంచం చెబితివట్టాయనా నా 
ఆలోచన కూడా చెబుతాను. కలబోసుకుందాం. 


"మీ ఆలోచన ముందు చెప్పంది. 

: మరేమీ లేదు. 3 పుచ్చుకున్న పజ్యండువొందల రూపాయల నోట్లూ, ఆ కంటా, 
పోస్టు ద్వారా బీమా చేసి గుంటూరు శాస్తుల్లు పేరట, లుబ్బావధాన్లుకి పంపిస్తాను. 
దాంతోటి కూనీ కేసు నిజం కాదని సౌజన్యారావు పంతులు గారు పోల్చుకుంటారు. 
ఆపైని దైవాధీనం! 

: మీకు కంటె యలా వొస్తుంది? 

: నువ్వు అనుగ్రహిస్తేను. 

: (ముక్కు మీద వేలువుంచుకొని) చిత్రం! బ్రాహ్మలు యంతకైనా తగుదురు. 

: యేవిం అలా అంటున్నావు? 

: నా కంటె తిరిగీ నేను కళ్ల చూడడం యెలాగ? 

: సౌజన్యారావు పంతులుగారు నీ వస్తువ నీకు యిచ్చేస్తారు. ఆయన బహు న్యాయమైన 
మనిషి 

: అంత మంచివాడా? 


: అందుకు సందేహవేంమిటి? 


7^* గురుజాడలు 376 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు : 
: అంత మంచిమనిషి మరి లోకంలో లేడు. 


కరట 
మధు 
కరట 
మధు 
కరట 


Sos 
కరట 


సుధు 


కరట 
మధు 
కరట 
మధు 
కరట 


యింత మంచివాడు? 


: ఆయన్ని నాకు చూడాలనుంది. తీసి Seror? 

:నా ఆబోరుంటుందా? ఆయన సానివాళ్లని చూడరు. 

: ఆంటీ నాచ్చి కాబోలు? 

: యింగిలీషు చదువుకున్న వాళ్లకి కొందరికి పట్టుకుంది యీ చాదస్తం! అయినా 


అందులోనూ దేశ కాలాలను బట్టి, రకరకాలు లేకపోవడం లేదు. 


: సౌజన్యారావు పంతులు గారిది యే రకం? గిరీశం గారిది యే రకం? 
: యేమి సాపత్యం తెచ్చావు? కుక్కకి గంగి గోవుకూ యెంతవారో, వాడికీ ఆయనకు 


అంతవార. సౌజన్యారావు పంతులుగారు కర్మణా, మనసా, వాచా, యాంటీనాచి. 
“వేశ్య” అనే మాట, యేమరి ఆయనయదట పలికితివట్టాయనా, “అసందర్భం” 
అంటారు. ఆయనలాంటి అచ్చాణీలు అరుదు. మిగిలినవారు యధాశక్తి యాంటీ 
నాచులు. ఫౌంజు ఫౌజంతా, మాటల్లో మహావీరులే. అందులో గిరీశం అగ్రగణ్యుడు. 
కొందరు బంట్లు పొగలు యాంటీనాచి, రాత్రి ప్రోనాచి; కొందరు వున్న వూళ్లో 
యాంటీనాచి, పరాయివూళ్లో ప్రోనాచి; కొందరు శరీరదార్థ్యం వున్నంతకాలం Gard, 
శరీరం చెడ్డ తరువాత యాంటీనాచి; కొందరు బతికివున్నంత seo PPI, 
చచ్చిపోయినతరవాత యాంటీనాచి; కొందరు అదృష్టవంతులు చచ్చిన తరవాత కూడా 
ప్రోనాచే. అనగా యజ్ఞం చేసి పరలోకంలో భోగాలికి టిక్కట్లు కొనుక్కుం టారు. 
నాబోటి అల్ప ప్రజ్ఞ కలవాళ్లు, లభ్యం కానప్పుడల్లా యాంటీనాచె. 


: p యోగ్యత చెప్పేదేవింటి! TPA, హెడ్డు గారి మాటలు చూస్తే, సౌజన్యారావు పంతులు 


గారు లుబ్బావధాన్లు గారిని కాపాడడానికి, విశ్వప్రయత్నం చేస్తూ వున్నట్టు 
కనపబడుతుంది. యేమి కారణమో? 


: చాపలు యీదడానికి, పిట్టలు యెగరడానికి, యేం కారణమో అదే కారణం. 
: పరోపకారం ఆయనకు సహజగుణమనా? 

: కాకేవిం? 

: మీరెందుకు, కొంచెం ఆ యీదడం, యెగరడం నేర్చుకోకూడదు? 

: Å మాట అర్థం కాలేదు. 


P°S, గురుజాడలు 377 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు 


కరట 


మధు 


కరట 
మధు 


కరట 
శిష్యు 
కరట 
శిష్యు 
మధు 
కరట 


శిష్యు 
కరట 
మధు 
కరట 
మధు 


: ఈ కేసులో నిజవేందో సౌజన్యారావు పంతులు గారితో చెప్పి మీరు కూడా - కొంచం 


లోకోపకారం చెయ్యరాదా? 


: మా మంచి సలహా చెప్పావు! తనకు మాలిన ధర్మమా? “స్వయంతీర్ణః పరాంస్తారయతి” 


అన్నాడు. నిజం చెబితే పంతులు యేవంటాడో నీకు తెలుసునా? శాస్తుల్లు గారూ 
మీరు నేరం చేశారు, Sac చెయ్యగలను? మిమ్మును గురించి నాకు చాలా విచారంగా 
వున్నది” అని వగుస్తూ, పోలీసువాళ్లతో చెప్పి, జైయిలులోకి వప్ప చెప్తాడు. Bowen 
నుంచి తిరిగీ వచ్చిందాకా మాత్రం నెలకో పాతికో, పరకో కనికరించి నా భార్యాకు 
యిస్తూ వుంటాడు. అలాంటి ప్రమాదం లేకుండా కార్యసాను కూలం కావండంకోసమే 
యీ యెత్తు యెత్తాను. 


: సరే, సౌజన్యారావు పంతులుగారు మంచివారు గనక ఆయనదాకా వస్తే నా కంటె 


నాకు యిప్పించేస్తారు. గాని, లుబ్ధావధాన్లు ఆ రూపాయలూ, కంటా, పెట్లో పెట్టుకుని 
ముంగిలా మాట్లాడకుండా వూరుకుంటేనో? 


: దాని ఖరీదు నేనిచ్చుకుంటాను. 
: తమరు ఒకవేళ మఠంలో ప్రవేశిస్తే మరి నాకు కంటె ఖరీదు యిచ్చేవారెవరు? అందుచేత 


ఆ కంటె నాకు తిరిగీ వచ్చేవరకూ మీ శిష్యుణ్ణి నా దగ్గిర తాకట్టు వుంచండి. 


: అలాగనే. 

: మీ సొమ్మేంబోయింది. నా HES? 

: నాలికా? తాటిపట్టెరా? 

: మీరో వేళ - జయిల్లోకి 388 - 

: గురువుకు తగిన శిష్యుడివౌదువు! 

: అంత ఉపద్రం వొస్తే, నీ పెళ్లి మాట నా పెళ్లాంతో యరేంజిమెంటు చేసి మరీ 


వెళతాను. 


: యేమో! ఘోరవైంన ప్రమాణం చేశారు గదా? 

: మధురవాణీ, కొంచెం శ్రమచేసి కంటెతేవా? 

: యేవొంచ్చిందీ తొందర? 

: హెడ్డు గాని, రామప్పంతులు గాని, వొచ్చాడంటే, నా కొంప ములుగుతుంది. 
: ములిగితే తేలుస్తాను. 


?^* గురుజాడలు 378 కన్యాశుల్మము - మలికూర్తు 


కరట 


మధు 


కరట 


సుధు 
కరట 


satis 


కరట 
మధు 


కరట 


మధు 


: అంత చాకచక్యం నీకు లేదని కాదు. 


(మధురవాణి లోనికి వెళ్లును) 


: అది చెప్పిందల్లా చెయ్యక, కొంచంపై ఒచ్చేది కాని, మరీ నడుస్తూవుండు, యేవైంనా 


వుంటే, నా చెవిని పడేస్తూండు. 


: యవరిదగ్గిర వున్నప్పుడు వారు చెప్పిందల్లా చెయ్యడవేం, నా నిర్ణయం. మీరు 


యేంపైకాని, నా చేత ఆడవేషం వేయించి పెళ్లి చేశారో? 


: ప్రమాదోధీమతామపి. యంతటివాడికైనా ఒకప్పుడు కాలుజారుతుందిరా. 


(మధురవాణి కంటె పట్టుకు ప్రవేశించి) 


: తాకట్టు వస్తువ తప్పించుకు పారిపోతేనో? కుక్కా? నక్కా కాదు గదా గొలుసులు 


వేసి కట్టడానికి? 


DS వలల్లో పడ్డ ప్రాణి మరి తప్పించుపోవడం యలాగ? వాటికి వున్న పటుత్వం 


యేవుక్కు గొలుసులకూ వుండదు. 


: వలలో ముత్యపు చిప్పలు పడితే లాభం గాని, నత్తగుల్లలు పడితే మోతచేటు. 
: యంతసేపూ డబ్బు, డబ్బేనా? స్నేహం, వలపూ, అనేవి వుంటాయా? 
: స్నేహం మీలాటి వారిచోట; అందుచేతనే, కష్టపడి ఆర్జించిన కంటె మీపాలు చేస్తున్నాను. 


మా తల్లి చూస్తే భవిష్యం వుంచునా? యిక వలపో? బతుకనేది వుంటే, వలపు వన్నె 
తెస్తుంది. అంగడి వాడికి మిఠాయి మీద ఆశా, సాని దానికి వలపూ, మనస్సులోనే 
మణగాలి; కొద్ది కాలం వుండే యవ్వనాన్ని జీవనాధారంగా చేసుకున్న మా కులానికి 
వలపు ఒక్కచోటే. 


: యక్కడో? 
: బంగారం మీద. శృంగారం వన్నె చెడిన దగ్గిర నుంచీ, బంగారం గదా తేటు తేవాలి? 


ఆ బంగారం మీకు ధారపోస్తూ వున్నప్పుడు నా స్నేహం యెన్ననేల? 


:నీ స్నేహం చెప్పేదేవింటి? గాని నీ యౌవ్వనం, నీ శృంగారం దేవతా స్రీలకు వలె 


శాశ్వతంగా వుంటాయి. 


: మా తల్లి ధర్మవాం అని, ఆమె నా చెవిలో గూడు కట్టుకుని బుద్దులు చెప్పబట్టి గాని, 


లేకుంటే మీలాంటి విద్వాంసుల యిచ్చకాలకి మైమరచి, యీపాటి వూళ్లో సానులవలె 
చెడివుండనా? 


?^* గురుజాడలు 379 కన్యాశుల్మము - DSP 


కరట 


మధు 


కరట 


మధు 


కరట 
మధు 
కరట 
మధు 
కరట 
మధు 
కరట 
mots 


కరట 


మధు : 


కరట 


: తల్లి అనగా యెంత బుద్ధివంతురాలు! దాని తరిఫీదు చేతనే నువ్వు విద్యా 
సౌందర్యాలు రెండూ దోహదం చేసి పెంచుతున్నావు? 


: అంతకన్న కాపు మనిషినై పుట్టి, మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ 
దోహదం చేస్తే, యావజ్జీవం కాపాడే తనవాళ్లన్న వాళ్లు వుందురేమో? 


: యేమి చిన్నమాట అన్నావు! మధురవాణి అంటూ ఒక వేశ్యా శిఖామణి యీ 
కళింగరాజ్యంలో వుండక పోతే, భగవంతుడి సృష్టికి యంతలోపం, వచ్చి వుండును? 


: సృష్టికి లోపం వచ్చినా రాకపోయినా, యిప్పటి చిక్కులలో మీకు మట్టుకు కించిత్‌ 
లోపం వచ్చి వుండును. 


: మమ్మల్ని తేల్చడానికి నీ ఆలోచన యేదో కొంచం చెప్పావు కావు గదా? 

: నన్ను సౌజన్యారావు పంతులుగారి దగ్గిరకు తీసుకువెళ్లడానికి వొప్పారు కారు గదా? 
: ఆయన నిన్నూ నన్నూ యింట్లోంచి Se పుచ్చుకు తరుముతారు. 

: కోపిష్టా? 

: ఆయనకి కోపవంన్న మాటే లేదు. 

: ఐతే భయమేల? 

: చెడ్డవారి వల్ల చెప్పుదెబ్బలు తినవచ్చును గాని, మంచివారివల్ల మాట కాయడం కష్టం. 


: కొత్త సంగతి వకటి యీ నాటికి నాకు తెలిసింది. సృష్టికల్లా వన్నె తెచ్చిన మధురవాణి 
అనే వేశ్యా శిఖామణి గిరీశంగారి వంటి కుక్కల పొత్తుకే తగి వున్నది గాని, సౌజన్యారావు 
పంతులు గారి వంటి సత్పురుషులను చూడడమునకైనా అర్హత కలిగి వుండలేదు. 
గిరీశంగారు దాని యింట అడుగు బెట్టగానే, మీ చెల్లెలు గారియింట, అడుగు 
పెట్టడానికి ఆయనకు యోగ్యత తప్పిందని మీ నిర్ణయం. తమలాంటి పండితోత్తములు 
మాత్రం కార్యావసరం కలిగినప్పుడు వూరూవాడా వెతికి, మధురవాణి దగ్గర లాచారీ 
పడవచ్చును. అయితే డిప్టీ కలక్టరూ కుక్కేనా? 

: లంచం తినడు గాని, ఆయనకు స్రీవ్యసనం కద్దు. పెద్ద ఉద్యోగస్థుడు గనక, సీమకుక్క 
అని అందాం. ఆయన్ని గానీ వలలోవేశావా యేవింటి? 
వేస్తే? 

: బతికానన్న మాట! ఆయన సాయం వుంటే, కేసు మంచులా విడిపోతుంది. తెలిసింది. 
యిదా నువు చేసిన ఆలోచన? యెంత గొప్పదానివి! 


7^* గురుజాడలు 380 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు 
కరట 


మధు 
కరట 


మధు : 


కరట 


మధు 


కరట 


satis 


కరట 


మధు 
కరట 


మధు 


కరట 


మధు 
కరట 


: ఆయన నాయుడు చేత రాయబారాలు పంపుతున్నారు. 


: వెళ్లు, వెళ్లు, వెళ్లు, వెళ్లు, యింకా ఆలోచిస్తావేవింటి? నీ అదృష్టం నా అదృష్టం 


యేవంని చెప్పను? 


: వెళ్లతలచుకోలేదు. 
: చంపిపోతివే! ఆయన ఒక్కడే మమ్మల్ని కాపాడగలిగినవాడు. 


యిటుపైని వూరకుక్కలనూ, సీమకుక్కలనూ దూరంగా వుంచడానికి ఆలోచిస్తున్నాను. 


: ఆయనని హాస్యానికి సీమకుక్క అని అన్నాను గాని, యెంత రసికుడనుకున్నావు? 


చేతికి యెమిక లేదే! హెడ్డు కనిష్టీబుపాటి చేశాడు కాడా? 


: పట్టం వొదిలి పల్లెటూరు రాగానే, మీ దృష్టిలో, పలచనైతినో? హెడ్డును Speer 


తిప్పుకున్నాను గాని, అధికం లేదే? ఆ నాలుగురోజులూ, సర్మారు కొలువు మాని 
అతడు నా కొలువు చేశాడు. అతడి సాయం లేకపోతే, మీరు ఆ వూరి పొలిమేర 
దాటుదురా? ఈ దాసరి దాటునా? లోకం అంతా యేమి స్వప్రయోజక పరులూ! 


: అపరాధం! అపరాధం! కలక్టరుని చూడనంటే, మనస్సు చివుక్కుమని అలా అన్నాను. 


నువ్వు ఆ గ్రామం గ్రామం సమూలం రాణీలాగ యేలడం నేను యీ కళ్లతో చూడలేదా? 


నేను కలక్టరును చూడనంటే, మీ మనస్సు చివుక్కుమనడం యెట్టిది? యేమి చిత్రం! 


సౌజన్యారావు పంతులుగారు యీ మాట వింటే సంతోషిస్తారు కాబోలు? 


: పీక వుత్తరిస్తారు. 
: అదేదో చూస్తాను. 
: బ్రహ్మహత్య కట్టుకుంటావా యేవింటి? 


: ఆహా! యేమి బ్రాహ్మలూ! - అయినా పోలిశెట్టి చెప్పినట్టు, యెంత చెడ్డా బ్రాహ్మలు 


గదా? యిందండి; (కంటె యిచ్చును) తిలోదకాలేనా? 


: యెంతమాట! పువ్వులలో పెట్టి మళ్లీ రాదా? నీ యెదట అనవలిసిన మాట కాదు, 


నీలాంటి మనిషి మరిలేదు. కించిత్‌ తిక్క లేకుంటేనా! 


: ఆ తిక్కే గదా యిప్పుడు మీకు వుపచరిస్తూంది? 
: యేం వుపచరించడం? చంపేశావు! ఆ డిప్టీ కలక్టర్ని ఒక్క మాటు చూసి యీ బీద 


ప్రాణిని కాపాడితే - 


?^* గురుజాడలు 381 కన్యాశుల్కము - మలికూర్తు 


మధు 


మధు 
కరట 
మధు 
కరట 
సుధు 
కరట 


మధు 
కరట 
మధు 
కరట 
మధు 


కరట 
మధు 


: చాలించండి. యిక విజయం చెయ్యండి. (వెళ్లిపొమ్మని చేతితో సౌజ్ఞ చేయును. కర 


టక శాస్తుల్లు, శిష్యుడు నిషమించుచుండగా) శాస్తుల్లు గారూ! 
(కరటక శాస్తుల్లు తిరిగీ ప్రవేశించును.) 


: మీ పిల్లని మహేశానికి యిస్తారా? 

: యిస్తాను. 

: అయితే నాకో ఖరారు చేస్తారా? 

: చేస్తాను. 

: యిక అతణ్ణి నాటకాలాడించీ, ముండలిళ్లతిప్పీ చెడగొట్టకండి. 

: యిటుపైని చెడ్డగొట్టను - నాకు మాత్రం అక్టర్లేదా? (పొడుం పీల్చి) నీది గురూపదేశం, 


మధురవాణీ! 


: బ్రాహ్మలలో ఉపదేశం లావూ, ఆచరణ తక్కువా, ఖరారేనా? 

: ఖరారే. 

: బ్రాహ్మలు కాగానే, దేవుండికంట్లో బుగ్గిపొయ్య లేరు అనుకుంటాను. 
: చివాట్లకి దిగావేంవిటి? 


: చిత్రగుప్పుడికి లంచం యివ్వగలరా? అతడి దగ్గిరకి మధురవాణిని పంపి, చేసిన 


పాపాలు అన్నీ తుడుపు పెట్టించడానికి వీలువుండదు కాబోలు? 


: మధురవాణీ! జరూరు పనివకటుంది. మరిచి పోయినాను - వెళ్లి, రేపు మళ్లీ వస్తాను. 
: (నవ్వు చేత కుర్చీ మీద విరగబడి, తరవాత నవ్వు సమాళించుకొని) ఒక్క నిమిషం 


ఆగండి. శిష్యుడా! (శిష్యుడు ప్రవేశించును) యేదీ, నాడు నువ్వు రామచంద్రపురం 
అగ్రహారంలో, రామప్పంతులు యింటి బైటనూ, నేనూ మీనాక్షమ్మా తలుపు యివతలా 
అవతలా ఖణాయించి వుండగా, తెల్లవార రూవుంన నిశ్శబ్దంలో ఆకాశవాణిలా పాడిన 
చిలక పాట పాడి నీ మావంగారికి బుద్ధి చెప్పు. తమ మూలంగా ఒక ముసలి 
బ్రాహ్మడికి ముప్పు వస్తూ వుంటే తమశరీరం దాచుకుంటున్నారు. 


శిష్యుడు : (పాడును) Bea) ముక్కుగలది రామచిలుక! దాని.... 


మధు 
శిష్యు 


: (బెత్తముతో కొట్టబోయినట్లు నటించి) చెప్పిన పని చెయ్యకపోతే జయిలు సిద్ధం. 
; (“యెన్నాళ్ళు బతికినా” అను పాట పాడును. రెండు చరణములు పాడిన తరువాత). 


?^* గురుజాడలు 382 కన్యాశుల్మము - మలికూర్తు 


కరట 


అగ్ని 


Ses 


అగ్ని 


Ses 


అగ్ని 


Ses 


అగ్ని 
సౌజ 


: అతిజరూరు పని వుంది. మధురవాణీ మరోమాటు వస్తాను (నిష్రమించుతూ) తలవాయ 


గొట్టింది. తెల్లవెంట్రుకలు లావయినాయి - మనసు కొంచెం మళ్లించుకుందాం. 
xxx 


౭వస్థలము : సౌజన్యరావు పంతులు గారి యింట్లో కచేరీ గది 
(సౌజన్యారావు పంతులుగారు, అగ్నిహోత్రావధాన్లు ప్రవేశింతురు) 


: ఇక మిమ్ములను జయించినవాడు లేడు. పిల్లల్ని అమ్ముకోవడం శిష్టాచారం అంటారండీ! 
: ఆహా, మా మేనత్తల్ని అందరినీ కూడా అమ్మారండి. వాళ్ళంతా పునిస్తీ చావే చచ్చారు. 


మా తండ్రి మేనత్తల్ని కూడా అమ్మడవేం జరిగిందష యిప్పుడు యీ వెధవ యింగిలీషు 
చదువునుంచి ఆ పకీరువెధవ దాన్ని లేవదీసుకుపోయినాడు గాని, వైధవ్యం 
అనుభవించిన వాళ్లంతా పూర్వకాలంలో యెంత ప్రతిష్టగా బతికారు కారు? 


: పసిపిల్లల్ని కాలం గడిచిన వాళ్లకి పెళ్లి చేస్తే వైధవ్యం రాక తప్పుతుందా? నింపాది 


చేసి కొంచెం యోచించండీ. 


: ప్రాలుబం చాలకపోతే ప్రతివాళ్లకీ వస్తుందండి. చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా, 
Q యా = e దె "వా 


రాసిన రాత యెవడైనా తప్పించగలడా? 


: మీరు చదువుకున్నవారు గదా, ప్రారబ్ధమని పురుష ప్రయత్నం యే వ్యవహారంలో 


మానేశారు? కేసు, “విధికృతం; యలా వుంటే అలా అవుతుందని” వకీల్ని పెట్టడం 
మానేశారా? కన్యలని అమ్ముకోవడం శాస్త్ర దూష్యం కాదా? డబ్బుకి లోభించి పిల్లల్ని 
ముసల వాళ్లకి కట్టబెట్టి విధికృతం అనడం న్యాయవేంనా? శలవియ్యండి. 


: యిప్పుడు మీ లౌక్యుల్లో వెయ్యేసి, రెండేసి వేలు, వరకట్నాలు పుచ్చుకుంచున్నారు 


కారండీ? గిరీశం గారు చెప్పినట్టు - వాడి పిండం పిల్లులికి పెట్టా! - మీలో ఆడపిల్లలికి 
యిన్ని తులాలు బంగారం పెట్టాలి, యిన్ని తులాలు వెండి బెట్టాలి అని నిర్నయించు 
కోవడం లేదా? అది మాత్రం కాదేం కన్యాశుల్మం? 


: అలా చెయ్యడం నేను మంచిదన్నానా యేమిటండీ? “గిరిశం గారు చెప్పినట్టు” అని 


అన్నారేవింటి? 


: ఆ వెధవ పేరు నాయదట చెప్పకండి. 
: కానీండి గాని - మీ రెండో పిల్లకి తగిన వరుణ్ణి చూసి పెళ్లిచెయ్యంది. యేం సుఖపడు 


తుందని ముసలివాళ్లకి యివ్వడం? శలవియ్యండీ. 


?^* గురుజాడలు 383 కన్యాశుల్కము - మలికూర్తు 


అగ్ని 


అగ్ని 


: అదంతా మీకెందుకయ్యా! ఓహో యిందుకా నన్ను పిలిపించారు? మీ గృహకృత్యాల 


వూసుకి నేవొచ్చానా యేవింటి? నా గృహకృత్యాల వూసు మీకెందుకూ? 


: తొందరపడకండి అవుధాన్లుగారూ, దూరం ఆలోచించండి. మీ కడుపున బుట్టిన 


పిల్ల యొక్క సౌఖ్యం ఆలోచించి సలహా చెప్పాను గాని, నా స్వలాభం ఆలోచించి చెప్ప 
లేదు గదా - పెద్దపిల్లకి సంభవించిన అవస్థ మీ కళ్లతో చూడనే చూశారు. యికనైనా 
వృద్ధులకు పిల్లని కట్టబెట్టడుపు ప్రయత్నము చాలించండి. 


en e € 


: నా పిల్లభారం అంతా మీదైనట్టు మాట్లాడుతున్నారేమిటి? ఆ సంత మీకెందుకూ? 
: నన్ను తమ స్నేహవర్గంలో చేర్చుకోండి - పరాయివాణ్ణిగా భావించకండి - దయచేసి 


నా సలహా వినండి - మర్యాదగల యింట పుట్టిన బుద్ధివంతుడగు Seared చూసి, 
మీ చిన్నపిల్లని పెళ్లిచెయ్యండి. యిక పెద్ద పిల్ల మాట-ఆమెకు వితంతువుల మఠంలో, 
సంఘ సంస్కార సభవారు విద్యాబుద్ధులు చెప్పించుతారు. మీ కడుపున పుట్టినందుకు 
యెక్కడనయినా ఆమె సుఖంగా వుండడం గదా తందైనవారు కోరవలసినది. ఆమె 
తాలూకు కొంత ఆస్తి తమ వద్ద వున్నది. మా స్నేహితులున్నూ, & పునర్వివాహ సభ 
కార్యాధ్యక్షులున్నూ అయిన రామయ్య పంతులుగారు నా పేర వ్రాసినారు. ఆ ఆస్తి, 
చిక్కులు పెట్టక, తాము ఆ పిల్లకి పంపించి వెయ్యడం మంచిది. 


: యేవింటీ ముండా యేడుపుసంత! వాడెవడు? వీడెవడు? మీరెవరు? అదెవర్త? నా 


పిల్లేవింటి, పకీరు ముండ! రేపు యింటికి వెళుతూనే ఘటాత్రాద్ధం పెట్టేస్తాను. 


: యిప్పటి ఆగ్రహం మీద మీరు అలా శలవిచ్చినా, నిడివిమీద మీకే కనికరం పుడుతుంది. 


యిప్పట్లోనే మీరు కనికరిస్తే కొంత మీకు నేను ఉపకారం చెయ్యగలను. 


: కనికరం గాకేం, కడుపులో యేడుస్తున్నానుకానూ? ఆస్తీ ÂA యిమ్మంటే మాత్రం 


యిచ్చేవాణ్ణి కాను. ఆ వెధవని పెళ్లి చేసుకోకుండా యిల్లు జేరితే, యింట్లో బెట్టుకుం 
టాను. అంతే. 


: అది మరి జరగదు. 
యిది అంతకన్న జరగదు. 
: ఆమె ఆస్తి మీరు యిచ్చి వెయ్యకపోతే దావా పడుతుంది. నిష్మారణం ఖర్చులు 


తగులుతవి. 


: నేను అగ్రహారపు చెయ్యిని - దావాగీవా అని బెదిరించితే భయపడేవాణ్ణి కాను. 


౫% గురుజాడలు 384 కన్యాశుల్మము - DEPO 


అగ్ని 


Ses 


అగ్ని 
Ses 


:నా మాట విని ఆస్తి యిచ్చివేసి, గిరీశం గారి మీద (గంధం చెయ్యడపు ప్రయత్నము 


మానుకుంటే, లుబ్ధావధాన్లు గారు మీ మీద తెచ్చిన కేసు తీయించి వేస్తాను. మీ పిల్ల 
మీద దయాదాక్షిణ్యాలు లేకపోతే, స్వలాభవైంనా ఆలోచించుకోండి. 


: వెధవముండని లేవదీసుకుపోయిన పకీరువెధవ పక్షం మాట్లాడుతావు; యేవిం 


పెద్దమనిషివయ్యా? నేనా కేసు వొదులుకుంఛాను? ఆ వెధవ గానీ కంటికి కనపడితే, 
కూనీ చేస్తాను. పెద్ద ప్లీడరు ప్రత్యుద్ధానం చేసి పిలిచాడంటే, కేసుల్లో యేవిం సలహా 
చెబుతాడో అని భ్రమ పడ్డాను. వెధవముండలకి పెళ్లి చెయ్యడపు పోయీ కాలం 
పట్టుకుందేవిం, పెద్ద పెద్ద వాళ్లకి కూడాను? 


: లుబ్బావధాన్లు గారి తరఫున మీ మీద (గంధం నేనే నడిపించవలసి వుంటుంది. మీకు 


వృధాగా డబ్బు తట్టుబడీ, సిక్షా, క్రూణతా కూడా సంభవిస్తాయి గదా అని యింత 
దూరం చెప్పాను. మంచికి మీరు మనుషులైనట్టు కనపడదు. గనక నా చాయశక్తులా 
పనిచేసి మీకు గట్టి సిక్ష అయ్యేటట్టు గ్రంధం నడిపిస్తాను. పిల్ల దాని ఆస్తి విషయమయి 
దావా కూడా నేనే పడేస్తాను. 


: $ యింట కోడి కాల్పా! 
: Soto Lowy, నాకు కోపం లేదు. యింటికి 39 ఆలోచించుకుని, నా సహాయం 


కావలసివుంటే తిరిగీరండి. 
అగ్నిహోత్రావధాన్లు (నిష్రమించుతూ తనలో) వీడికి 24 గాబోలు! 
(తెరదించవలెను) 
xxx 


౫% గురుజాడలు 385 కన్యాశుల్మము - మలికూర్తు 


కన్యాశుల్మము 
సప్తమాంకము 
౧వ స్థలము : విశాఖపట్టంలో వీధి 
(BOA, వెనుక పదిమంది శూద్రులూ ్రవేశింతురు) 
రామన్న : యెక్కణ్ణించి యిజయం సేస్తున్నారు గురూ? 
బైరాగి : కాశీ నుంచిరా! 
రామన్న: యొన్నాళ్ళెంది గురూ? 
బైరాగి : ప్రాతః కాలం గంగ సేవించి బయల్దేరామురా. 
రామన్న: యింత యేగిరం యెలాగొచ్చినారు గురూ? 
బైరాగి : పవనం బంధించి వాయువేగం మీద వచ్చామురా. 


బుచ్చన్న : యోగులికి సిద్దులుండవురా? యీయనేరా, ఉప్పాకలోనూ సింవాచలంలోనూ మొన్న 
సివరాత్రికి వొక్కమారే అగుపడ్డారు. 


లక్ష్మన్న: తెల్లోడు BA టపా యేసినాడు కాడ్రా? నిమేటికి వుత్తరం దేశదేశాలికి యెల్లదా? 

BOA : పామరులు! పామరులు! 

రామన్న:వూరుకొస్సి - నీకేటెరిక? యెల్టినాకొడక. 

బైరాగి : యీ వూళ్ళో తీర్థపురాళ్ళ రేవున రెండు మైళ్లు లోసబురున ధర్మరాజు వారు ప్రతిష్ట 
చేసిన శివాలయం, కంచు దేవాలయం ఒకటి వున్నది. రాత్రి ఆ దేవుణ్ణి శేవించుకొని, 
రేపు రామేశ్వరం వెళ్ళిపోతాం. సదావృత్తి యక్కడ దొరుకుతుంది? 


రామన్న: యీ వూళ్ళో మఠం లేదు గురూ. మేవంతుండగ తమకి లోపవేంటి గురూ? కాశీ 
కబుర్లేటి గురూ? 

బైరాగి : నాలుగు రోజుల కిందట విశ్వేశ్వరుడి కోవిలలో ఒక బంగారపురేకు ఆకాశం మీంచి 
పడ్డది. దానిమీద వ్రాసిన లిపి బ్రాహ్మలికి యవరికీ బోధ అయింది కాదు. మేం 
చిత్తగించాం. సిద్దుల భాషని దానిమీద బంగారం చేసే యోగం వకటి, కలకాలం 
బతికే యోగం వకటి వ్రాసివున్నాయి. 

రామన్న: యేవాంచ్చట్టిం? గురూ భోజినం యేటారగిస్తారు? 

బైరాగి : పాలు, పంచదారా, అరిటి ఫలములూ, ox» ప్రకారం ఒక పక్షం ఫలహారం చేస్తాము. 
మరి పదిహేను రోజులు వాయుభక్షణ చేస్తాము. 


Âs, గురుజాడలు 386 కన్యాశుల్మము - DEPO 


రామన్న : ఒక మిట్టకాయలో పలారం జాగర్త చేస్తాం గురూ. మా రాంమందిరానికి 
దయ సెయ్యాలి. 

బైరాగి : పద - యీ వూరి వింతలేవింటి? 

లచ్చన్న : యేటీలేవ్‌ - రావంశంద్రపురం అగ్గురోరంలో ముసలబాపనోడు e సంపేసినాట్ట. 
ఆడికీ దొంగసాచ్చీకం పలికినోళ్ళకీ తాసీలుగోరికీ సిచ్చెపోతాదిట. 

బైరాగి : ఈ వూరు పాపంతో నిండి వున్నట్టు కనపడుతూంది. యీ వూళ్లో మేము Sex. 

రామన్న : లచ్చువుండు వెళ్టోడు గురూ. ఆడిమాట నమ్మకండి. మీరెళ్లిపోతే మాలాటోళ్లు 
తరించడం యలాగ్గురూ? eu వూరోళ్లు కారు. 

బుచ్చన్న: ఆ వూరి దుకాణదారు గారు అదుగో వొస్తున్నారు. 

బైరాగి: యీ వూళ్ళో తాగడం లావుగా వున్నట్టు కనపడుతుంది. మేము తాగుబోతులతో 
మాట్లాడం - ఆ దుకాణదారు వచ్చేలోగా యీ సందులోకి మళ్లిపోదాం. రండి 
(దుకాణదారు పరుగున వచ్చి కలిసి బైరాగి మొలలో చెయివేసి పట్టుకొనును.) 

దుకా : రూపాయలు కక్కి మరీ కదలాలి! 

బైరాగి : యేమిటీ వాళకం! వీడు తప్పతాగి పేలుతున్నాడు - నేను మొదటే చెప్పలేదా యీ 
వూరి సంగతి? అంతా పాపంతో నిండి వుంది! వేమన్న యేమన్నాడు? 
“తాగుబోతుతోడ! తగదెందు నేస్తంబు” 

రామన్న: (దుకాణదారుతో) భాయీ! మీకేటి, మతోయిందా? గురువుగోరికి Segacg 
లెంపలోయించుకొండి. 

దుకా : గురువూ లేదు, గుట్రా లేదు. వూరుకోస్సి - యీడెక్కడ గురువు? నాదుకాణంలో 
సారా అంతా చెడ తాగి డబ్బీయ్యకుండా యెగేసినాడు. 

రామన్న: మీకు మతోయిందా భాయి! ఆరేటి మీ దుకాణంలో తాగడవేంటి? కాశీ నించి 
యిప్పుడే ఒచ్చినారు గదా? 

దుకా : ఆకాశం బొక్క చేసుకుని వొచ్చాడు కాడూ? (బెరాగితో) డబ్బిచ్చి మరీ కదులు. 

బైరాగి : మావంటి సాధులతో నీకు వాదెందుకు అబ్బీ? యవర్ని చూసి మేవంనుకున్నావో! 
మమ్మల్ని పోలిన దాసరి వాడొకడు, బైరాగి వేషం వేసుకుని యీ దేశంలో తిరుగు 
తున్నాడు. కిందటి మాటు మేం దేశ సంచారం చేసినప్పుడు చూసి చివాట్లు పెట్టాం. 
నీకు డబ్బు మీద అంత కాపీనం వుంటే తులం రాగి తెచ్చుకో బంగారం చేసి యిస్తాం. 
సంగోరు ధర్మ ఖర్చు చేసి సంగోరు తిను. లేకుంటే తల పగిలిపోతుంది. 


?^* గురుజాడలు 387 కన్యాశుల్మము - మలికూర్తు 


రామన్న: యేం యెల్టీముండా పని చేసినారు భాయీ! బంగారం చేసే $58 డబ్బు 


దుకా 


హెడ్‌ 


we 
Q 


Q 


లచ్చంటోయి? ఆరికాళ్ల మీద పడి అలక తీరుసుకొండి. 


: వుండోస్సి - యేడిసినట్టే వుంది. నీ సొమ్మేం పోయింది? 


(హెడ్‌ కనిష్టీబు ప్రవేశించును.) 


: యేమండోయి గురోజీ! మీరు దొరకడం నాకు దేవుండు దొరికినట్టుంది. ఇక బతికాను. 


మీతో కొన్ని జరూరు సంగతులు మాట్లాడాలి, రండి. 


: భాయీ - మీరు వెనక్కుండండి. (దుకాణదారు తప్ప తక్కినవారు దూరముగా 


వెళ్లుదురు.) 


: నా డబ్బిచ్చి మరీ మాట్లాడండి. 
: నలుగురిలోనూ మర్యాద తియ్యడం ధర్మ వేంనా తమ్ముడా? యోగరహస్యాలు పామరుల 


దగ్గిరా వెల్లడి చెయ్యడం? 


డబ్బు యెగెయ్డపుయోగం నా దగ్గిర పారదు. రహస్యవేంటి? ఆ విద్యకి అంతా గురువులే! 
: వెళ్ళి నరుడా! బైరాగి వాళ్లకి మాకు డబ్బు మీద తనుపుంటుందటోయి? ఒకళ్లకి 


యిచ్చేదీ కానం - పుచ్చుకున్నదీ కానం. 


: భాయీ! నీ రూపాయలు నేనిస్తాను. తెలివి మాలిన మాటలాడకు. గురువు గారికి 


కళ్లు మొయ్యా ఆగ్రహవొంస్తే మనం మండిపోతాం. మీరటుండా, వెళ్లండి. (బైరాగితో) 
గురోజీ! కూనీ కేసు పీకల మీది కొచ్చింది. Si», యే ex లేనిదే, ఆ రాత్రి నాలుగు 
రాళ్లు తడువుంకుందావంని మనం e ముసలాణ్ణి అల్లరి పెట్టావాం? ఆ తరవాత, 
తాసిల్దారొచ్చి “హాత్‌హూత్‌” అని బెదిరించి పదిరాళ్లు లాగాడు. తన తాలూకు కంటె 
పెగిలింది కాదని రావంప్పంతులుగాడు యిన స్పెక్టరికీ పోలీసు సూపరెంటుకీ అర్జీలు 
కొట్టాడు. నిజంగా కూనీ కేసు జరిగి వుండగా, మేవుం కామాపు చేశావంని తాసిల్లారు 
మీదా, నా మీదా యిప్పుడు పితూరీ చేస్తున్నారు. 


: మేవుంండగా మీకేం భయం, భాయి? 
: అందునే గదా, నా పాలిటి దేవుంళ్లా మీరు దొరికారన్నాను. 
: మీ శత్రువులకు వాగృంధం చేస్తాను. వాళ్ల పేర్లు వ్రాసి యివ్వండి. యిన స్పెక్టరుకి 


మీమీద యిష్టవంని చెప్పేవారే? 


: యీ పెద్ద ఉద్యోగస్టులకి దయలూ, దాక్షిణ్యాలూ యేవింటి గురూ? వాళ్లకి యంత 


మేపినా, వాళ్లకి కారక్టు వొస్తుందని గాని, ప్రమోషను వొస్తుందని గాని, ఆశపుట్టి 


7^* గురుజాడలు 388 కన్యాశుల్మము - DEPO 


నప్పుడు, తెగని కత్తితో పీకలు తెగ గోస్తారు. మా ox 468, సూపరేంటుపని 
కావాలని ఆశుంది. తసీల్తారికీ వాడికీ బలవద్విరోధం వుంది. ఆ విరోధం మధ్య 
నన్ను కొట్టేస్తూంది. 

: చూస్తూ వుండండి. రేపటి నుంచి పతకం తిరిగిపోతుంది. 


: మీ దయ, గురూ - సౌజన్యారావు పంతులుగారని ఓ గొప్ప వకీలుగారున్నారు. 


ఆయన నాకు చాలా సాయం చేస్తున్నారు. కేసు తేలిపోయే సాధనం ఆయన వొకటి 
చెప్పారు గాని, అది కుదరక తల్లడిల్లుతున్నాం. 


: యెమిటండి, ఆ సాధనం? 


: పరారీ అయిపోయిన ఆ పిల్లదాని తండ్రి - గుంటూరు శాస్తుల్లని ఒకడు వున్నాడు. 


అతగాడు దొరికితే, కేసు పోతుంది. వాడు యెక్కడా కనపడ్డు. 
: యిదెంతపని, రాత్రి అంజనం వేసి ఒక్క క్షణంలో కనుక్కుంటాను. 


: అలా రక్షించు గురూ, e Hepes - అనగా ఆ చిన్నది - యిప్పుడు యొక్కడుందో 


SHS Node, గురూ? 


: అదీ అంజనంలోనే కనపడుతుంది. 

: అది మొగాడయినా, ఆదదయినా కూడా కనపడుతుందా గురూ? 

: ఆడది మొగాడెలా అవుతుంది భాయీ? 

: (తనలో) చెబితే యేం ప్రమాదవో? (పైకి) యీ చిక్కుల్నించి మతిపోతూంది గురూ. 


దయచేండి యింటి కెళదాం. 


: ox» శిష్యులకి కొంచెం జ్ఞానోపదేశం చేసి మరీ వస్తాను. మీరు ముందు నడవండి. 
: ఈ కార్యం అయిందాకా మీ పాదాలు వొదలను - కార్యవైంతే తమరు హరిద్వారంలో 


కట్టిస్తూన్న మఠానికి నూటపదహార్లు దాఖలు చేస్తాను. 
(అందరూ నిష్మమింతురు.) 
kkk 


P°S, గురుజాడలు 389 కన్యాశుల్మము - మలికూర్తు 


౨వ స్థలము : డెప్యూటీ కలెక్టర్‌ కచేరీ 
GÈ కలక్టరు, వకీళ్లు, బంట్రౌతులు, మొదలైనవారు ప్రవేశింతురు. ) 
భీమారావు : నాకు మునసబు కోర్టులో కేసున్నది. వొక అర్జీ దాఖలు చేసి శలవు పుచ్చుకుంటాను. 
కలెక్టర్‌ : కోర్టువారికి అవకాశం అయ్యే వరకూ వుండలేని వకీళ్లు కేసు యెందుకు దాఖలు 
చేయవలె? ఇది చెప్పినట్టల్లా వచ్చే కోర్టనా మీయభిప్రాయం? 
భీమా : చిత్తం, చిత్తం, తమ ప్రిడిశెసర్లు అలాగు గడుపుతూ వచ్చేవారు. 
కలె : ఆఫీస్‌ పని చూసుకుని HF) వరకూ ఉండండి. 
అగ్నిహో : (రామప్పంతులుతో) యేమండోయ్‌ మన కొత్త వకీల్ని కోప్పడుతున్నారే? 
రామప్ప : (అగ్నిహోత్రావధానులుతో) యీ అధికార్ల నైజం యేమిటంటే యెవళ్ల మీద దయవుండి 


యెవళ్ల పక్షం కేస్‌ చెయ్యాలంటే వాళ్ళని కరవ్వొచ్చినట్టు కనపడతారు. మీరు కోరట్ల 
సంగతంతా తెలుసునంటారే? యిదేనా మీ అనుభవం? 

అగ్నిహో: (గట్టిగా) అవునవున్నాకు తెలుసును. 

కల :యెవరా మాట్లాడుతున్న మనిషి? 

నాయడు : (లేచి) తక్‌షీర్‌ మాఫ్‌ చేస్తే మనవి చేస్తాను. యాయన కృష్ణారాయపురం అగ్రహారం 
కాపురస్తుడు, నులక అగ్నిహోత్రావధాన్లు గారు; మహా (అ) యోగ్యమైన బ్రాహ్మడు, 
జటాంతస్వాధ్యాయి, యాయనే లుబ్ధావధాన్లుగారికి తన కొమార్తెను పద్ధెనిమిది వందల 
రూపాయిలకు, కన్యాదానం చేయడానికి బేరమాడుకుని, కాబోయే అల్లుడికి దేహశుద్ది 
చేశారు; అందుకే యీ మధ్య లుబ్ధావధాన్లు గారు యేలినవారి కోర్టులో ఛార్జీ దాఖలు 
చేశారు; అందులో ముద్దాయీ యీ మహానుభావుడే! మల్లవరంలో సహస్రమాసజీవైన 
వక బ్రాహ్మణ శ్రేష్టుడుంటే, ఆయనకు తన పెద్ద కుమార్తెను కన్యాదానం చేసి, రెండు 
పిల్లికూనలు స్వీకరించేటప్పటికి పెళ్లిలోనే ఆ బ్రాహ్మడి పుణ్యం అంతామూడి పరం 
పదంవీంచేశాడు. ఆ పిల్లదాని తరపున భూముల కొరకు దావా తెచ్చారు. వీరు 
తమవంటి గవర్నమెంటు ఆఫీసర్లకి తరుచుగా పనిగలుగచేసి ప్లీడర్లని పోషిస్తూ వుంటారు. 
వీరి యోగ్యతలేమి, వీరి దయాంతఃకరణలేమి, వీరి సరసత లేమి, మరి యెన్నడమునకు 
శేషుడికైనా అలవి కాదు. వారి తరఫున కేసు దాఖలు చెయ్యడం కోసమే భీమారావు 
పంతులుగారు కోర్టుకు దయ చేశారు. (విరసముగా నవ్వి కూరుచొనును.) 

కలె : బలే శాబాష్‌ (గుమాస్తాతో) ఏదీ భీమారావు పంతులు గార్ని ప్రియాదు అర్జీ దాఖలు 
చేయమను. (గుమస్తా పుచ్చుకొని దాఖలు చేయును.) 


2౫% గురుజాడలు 390 కన్యాశుల్మము - మలికూర్తు 


కలె 
భీమా 


అగ్ని 
కలె 


భీమా 


: (కాగితమందుకొని) యేమిటయ్యా కేసు స్వభావం? 
: చిత్తం, యీయన వెధవ SÁBA, యయన కొమారుడికి చదువుచెప్పే గిరీశం 


అనే ఆయన అలంకారాలూ, ఆస్తీతో కూడా లేవతీసుకు వెళ్లీపోయినాడు. 


: దస్తావేజులూ, కోర్టు కాయితాలూ కూడానండి. 
: యేమిటి? ఆ, హా, హా, హా, హా, (నవ్వుచు బూట్సు నేలపై తట్టును) బలే శాబాష్‌ 


(అర్జీ చూసుకొని) యిన్నాళ్లేమి చేస్తున్నారు? 


: తహస్సీల్ల్టార్‌ గారి దగ్గిర నేరం జరిగిన మూడో రోజునే మున్సబుకోర్టు వకీలు వెంకట్రావు 


పంతులుగారు, ఛార్జీ దాఖలు చేస్తే ఆ తహస్సీల్‌దారు గారు కేస్‌ స్వభావం యేమిటని 
అడిగినారు. ఎబ్‌డక్‌షన్‌ అని వెంకట్రావు పంతులు గారు చెప్పేసరికి యింగ్లీషు 
రాకపోవడం చాత, తహస్సీల్లారు గారు ఆ మాట యెప్పుడూ విన్లేదని చెప్పారు. 
తరవాత కేస్‌ స్వభావం తెలుగున చెప్తే యీలాటి నేరం మా జూరిస్‌ డిక్‌షన్‌లో 
జరగదు. తోవలో రోడ్డు మీద యేతాలూకా సరిహద్దులో యెత్తుకుపోయినాడో అని 
అర్జీ దాఖలు చేసుకున్నారు కారు. లుబ్ధావధాన్లు గారి కూనీ కేసు కామాప్‌ చేసిన 
తహస్సీల్దారు గారే యాయనండి. 


నాయుడు : ఇంగ్లీష్‌ రాకపోతేనేమండి? తహస్సీల్లారు గారు యెంత ezo. పూర్వపు 


కలె 


భీమా 


యూరోపియన్‌ అధికార్లని యెంతమందిని మెప్పించారు! ఆయన లుబ్బావధాన్లు గారి 
కేసు కామాప్‌ చేశారని భీమారావు పంతులు గారు అంటున్నారు. యింకా యిన్వ్వైరీ 
అవుతూ వున్న కేసులో అలా అన్నందుకు యీయన పైని తహస్సీల్లారు గారు 
పరువునష్టం ఛార్జీ తేవడమునకు వీలు వున్నది. 


: (భీమారావు వైపు జూచి) పిల్లకు పదహారు సంవత్సరములకు లోపు యీడని 


రుజువున్నదా? 


: జాతకం వుందండి. 


నాయుడు : కోర్టు వారు ఆ జాతకం దాఖలు చేసుకోవాలి. 


భీమా 


: యీ కేసులో ఆయన మాట్లాడుతూ వుంటే నే ఎంత మాత్రం వొప్పేది లేదు. 


నాయుడు : యీ కేసులో నాక్కూడా వకాల్తినామా వుందండి. (అని దాఖలు చేయును) 


భీమా 
అగ్ని 


: (అగ్నిహోత్రావధాన్లుగారితో) ఏమయ్యా, యీయనక్కూడా వకాల్తీ యిచ్చావయ్యా. 
: మొదటా, రామప్పంతులు యీయన కిప్పించారు. 


?^* గురుజాడలు 391 కన్యాశుల్మము - మలికూర్తు 


భీమా : 


కలె 


(అగ్నిహోత్రావధాన్లుగారితో) అయితే యేడువు. 
(అగ్నిహోత్రావధాన్లు తెల్లపోయి చూచును.) 
యేదీ జాతకం దాఖలు చెయ్యండీ. 
(భీమారావు పంతులు దాఖలు చేయును.) 


నాయుడు : కోర్టువారితో వక సంగతి మనవి చేసుకుంటాను. యీ జాతకం విశ్వామిత్రుడంత 


భీమా 


నాయు: 


కలె 
అగ్ని 
కలె 


pa: 
నాయు: 


కలె 


యోగ్యుడైన బ్రాహ్మడి చేత తయారు చెయ్యబడ్డది. అదుగో ఆ మూల నిలబడ్డ 
రామప్పంతులు గారికి యీ జాతకంలో మంచి ప్రవేశం వుందండి. 


: నేను పేస్‌డ్‌ వకీల్ని కేసు హీరింగు నేనే చేయవలెను గాని, నాయుడు గారు చేస్తే 


నేనెంత మాత్రం వొప్పేది లేదు. 

స్మాలెట్‌ దొరగారి దగ్గిర్నుంచీ యేజన్సీ కోర్టులో వకాల్తీ చేస్తున్నాను. డబ్బుచ్చుకున్నందుకు 
నా పార్టీ తరఫున నాలుగు మాటలు చెప్పి తీరుతాను గాని, యింగ్లీష్‌ చదువుకున్న 
కొందరు వకీళ్లలాగ నోటంట మాట్రాకుండా కొయ్యలాగ నిలబడనండి. 


: (అగ్నిహోత్రావధానుల వైపు జూచి) మీ కుమార్తె యే సంవత్సరమందు పుట్టిందయ్యా? 
: అంగీరస. 


: జాతకంలో భావవుందే? బ్రాహ్మణ్యం పరువంతా తీసేస్తిరే. KBI పిల్ల నమ్ముకున్నావు 


సరే కాని, యీలాటి ఫోర్టరీలు కూడా చేయిస్తావూ? బ్రాహ్మల్లో వున్నంత ఖంగాళీ, 
మాలకూడూ మరెక్కడా లేదు. నీ దుర్మార్గత వల్ల నీ కుమార్తెను యీ అవస్థలోకి తెచ్చి 
మళ్లీ ఎబ్‌డక్‌షన్‌ కేసు కూడానా? నీ పొట్ట కరిగించేస్తానుండు. (గుమాస్తాతో) కేసులో 
(ఛార్జీ కాగితము జూసి) యిందులో ముద్దాయీ యింటిపేరూ సాకీనూ లేదండి. 
(లేచి) యీ అర్జి వల్లకాట్లో రామనాధాయ వ్యవహారం లాగుంది. ఇంగ్లీషు వకీళ్లు 
దాఖలు చేసే కాకితాలు యీరీతినే వుంటాయండి. 


: (గుమస్తాతో రహస్యముగా) తరవాయీలు నింపించలేదుటయ్యా? (28) యీలా 


నాయుడుగారు నన్ను తూలనాడుతూంటే, కోర్టు వారు ఊరుకోవడం న్యాయం కాదు. 


: నాయుడు గారు మిమ్ము నేమీ అన్లేదే? 
భీమా : 
క్లార్క్‌ : 


(తనలో) యిక్కడికి నేను రావడం బుద్ధి పొరపాటు. 
(భీమారావు పంతులు గారితో) ఇంటి పేరూ, సాకీనూ యేమిటండీ? 


2౫% గురుజాడలు 392 కన్యాశుల్మము - మలికూర్తు 


భీమా : (అగ్నిహోత్రావధాన్లుగారితో) ఏమిటయ్యా? 
అగ్ని : ఆయన పేరు గిరీశం, మరంతకంట నాకు తెలియదు. 


కలె : చాబాష్స్‌ బాగా వుంది! అవధాన్లు గారి కొమార్తెని యెవడో తీసుకుపోయినాడు. కనక 
వాడి వూరూ పేరూ యెరిగిన వాళ్లు తెలియచెయ్యవలసినదని, దండోరా కొట్టించి 
గేజట్లో వేయించండి. పోలీసు వారికి యెందుకు నోటీసివ్వలేదూ! సాకీనూ మొదలైనవి 
లేనిదీ కేస్‌ యడ్‌మిట్‌ చెయడానికి వీలులేదు. టిఫిన్‌కి వేళయింది. లేదాము (అని 
లేచి వెళ్లిపోవును). 


అగ్నిహో: (భీమారావు పంతులు గారితో) ఏమండోయ్‌ కేసు అడ్డంగా తిరిగిందే? (భీమారావు 
పంతులుగారు మాట్లాడరు.) 


అగ్నిహో: యేమండోయి మీతోటి, మాట్లాడుతున్నాను. 
భీమా : ఇచ్చిన ఫీజుకు పనైపోయింది; మళ్లీ ఫీజిస్తేనేకాని మాట్లాడేది లేదు. 
అగ్నిహో: యేంపనైంది అఘోరంపని? కలక్టరు చివాట్లు పెడుతూంటే ముంగిలా మాట్లాడక 
వూరుకున్నావు! 
భీమా : బంట్రోత్‌! యితన్ని నా దగ్గిరికి రాకుండా గెంటేయ్‌. 
అగ్నిహో: ఓహూ బాగుంది వ్యవహారం! రామప్పంతులేడీ? 
నాయుడు: (మెల్లగా వెనుకనుండివచ్చి) పోర్టరీ మాటరాగానే నన్నసన్నంగా జారారు. యీపాటికి 
వారి వూరికి సగంతోవలో వుంటారు. 
అగ్ని : అయ్యా కొంపతీశాడే! 
నాయుడు: ఇంగ్రీషువకీలు సరదా తీరిందా? పోర్టరీకి తమక్కూడా మఠప్రవేశం అవుతుంది. 
అగ్ని : అయ్యో నీయింట Süse». 
నాయుడు: రోజూ కాలుస్తూనే వుంటారు. 
(తెరదించవలెను. ) 
kkk 


P°S, గురుజాడలు 393 కన్యాశుల్మము - మలికూర్తు 


Ses 


3-5 స్థలము. సౌజన్యారావు పంతులుగారి కచేరీ గది 
(సౌజన్యారావు పంతులుగారూ, పోలిశెట్టి ప్రవేశింతురు) 


: చూశారా శెట్టిగారూ. యిప్పటి రోజుల్లో దేవ బ్రాహ్మణభక్తి కోమట్లలోనే వున్నది. 


లుబ్ధావధాన్లుగారు బ్రాహ్మలు, వృద్ధులున్నూ - ఆయనను కాపాడితే మీకు చాలా 
సుకృతం వుంటుంది. 


పోలిశెట్టి: బాబు - తమ శలవు కబ్బెంతర వేంటి? 


Ses 


పోలి 


: చూశారా, మీరు సాక్ష్యం చెప్పి ఆయన్ని ox» ఆపదలోనుంచి తప్పించకపోతే, నిజం 


దాచినందువల్ల ఆయనకి యేమి ప్రమాదం వచ్చినా, ఆపాపం మిమ్మల్ని చుట్టు 
గుంటుంది. 


: అబ్బెంతరవేంటి? బాబూ! 

: నిజంగా కూనీ జరగలేదని మీనమ్మకవేంకదూ? 

: అబ్బెంతరవేంటి? బాబూ! 

: ఆపిల్ల గోడదాటి పారిపోవడం మీరు చూశారుగదూ? 

: అబ్బెంతరవేంటి బాబూ? 

: మీరు అప్పుడు MBSE బాహ్యానికి వెళ్లి వున్నారు? 

: అబ్బెంతరవేంటి బాబూ? 

: మీరు బాహ్యానికి వెళ్లినప్పుడు, సహాయానికి మీ నౌఖరును కూడా తీసుకు వెళ్లారు? 
: అబ్బెంతరవేంటి బాబూ? 

: (కలం కాగితం తీసి) యీ సంగతులే వ్రాస్తాను. చెప్పండి. 
: యేటి బాబూ? 


: Soto చెప్పబోయే సాక్ష్యానికి స్టేటుమెంటు కట్టుగుంటాను. జరిగినది అంతా చెప్పండి 


- వ్రాస్తాను. 


: మా యింట్లోళ్లకి ఉడ్గోలవైంన జబ్బుగా వుందని కబురెట్టారు బాబూ. నాకు సేతులు 


కాళ్లు ఆడకుండున్నాయి. బండీ కుదుర్చుకొచ్చాను - శలవిప్పించండి - యీ సాచ్చీకాల్లో 


తిరిగితే పిల్లాపేకా బతుకుతారా బాబూ? 


7^* గురుజాడలు 394 కన్యాశుల్మము - మలికూర్తు 


సౌజి 


పోలి 


: యింతసేపూ చెప్పారు కారేమి? రుగ్మత నిజమే ఐతే చాలా విచారవైంన సంగతి - 


మీకు సాక్ష్యం cherry తప్పదు. చెప్పేమాటలు ముందు వ్రాసుకుంటే మంచిది. 
లేకుంటే బోనెక్కిన తరవాత తత్తరపడిపోతారు. పది నిమిషములు పట్టదు. చెప్పండి 
వ్రాస్తాను. 


: సాచ్చీకం తప్పదు బాబూ? 
: Boer తప్పుతుంది? నిజం తెలిసినవారు సాక్ష్యం పలకకపోతే మరియవరు 


పలుకుతారు? 


: బాబూ - తమరు పెద్దవొకీళ్లూ, కోవంటోడి మాటని కొట్టెయక, యింటారా? 
: వినకేమి? 
: నిజవేంటి బాబూ? అబద్దవేంటి బాబూ? నేను చూసి నిజవాం చెప్పినాను? గుడ్డిమీదికేటి 


నిశిరాత్రేళ నేను బైటకెల్డవేంటి? జువ్విచెట్టుమీద పిశాచం అమాంతంగా సంపేసి 
పోదా! బాబూ? యేటిబాబూ సాచ్చీకానికి ముండ పోలిశెట్టి పోలిశెట్టే సెప్పాలా సాచ్చీకం 
బాబూ? తమంటి అధికార్లని చూస్తే, పాణం యెగిరిపోతుందిగదా? తమరు తలిస్తే 
సాచ్చీకానిక్కొాదవా? బాపనోళ్లు నచ్చాపనచ్చలు. కొంచం సెయితడిజేస్తే సాచ్చీకం 


చెప్పేసిపోతారు బాబూ - 


: యీపాటి చాలించండి. దొంగసాక్ష్యాలు నాదగ్గిర పనికిరావు. నిజం తెలిసిన సాక్షులే 


నాకు కావాలి. 


: ఆపాటిమాట యెవరు సెప్పినారు కారు బాబూ; నిజం నాకేమీ Ben, యేదేవుండు 


నెత్తికొట్టమంటే ఆ దేవుండు నెత్తికొడతాను బాబూ. 


: మరి యెరుగుదువంని యెందుకు చెప్పారూ? 

: బాబూ, సెప్పనంటే కనిష్టీబోళ్ళు ఊరుకున్నారా? 
: యిప్పుడు మాత్రం వూరుకుంటారా? 

: చెప్పితే, యిన్నీసిపికటరు పీక పిసికెయ్డ బాబూ! 
: చెప్పకపోతే Bre కనిష్టీబు పీక పిసకడా? 


: అధికార్లేటి చెయ్మంటే, మాలాటోళ్లు eem సెయ్యాలి గదా బాబూ -లేకుంటే పీక్కు 


రిగదా? “పోలిశెట్టి, సాచ్చీకం సెప్పాలి” అని హేడ్డు గారంటే, సిత్తం బాబూ అనాలి; 
“పోలిశెట్టీ కబడదారు, సాచ్చీకం చెప్పితే సంపేస్తాను” అని యిన్నీసిపికటరు గారు 


7^* గురుజాడలు 395 కన్యాశుల్మము - మలికూర్చు 


Ses 
పోలి 


Ses 
పోలి 


సౌజ 
పోలి 
సౌజ 
పోలి 


అంటే, సిత్తం బాబూ అనాలి. “హేద్దు గారిని బదిలీ చేస్తాం, మరి భయపడకు”, అంటే 
సిత్తం బాబూ అనాలి. ఆ రాత్రి నేనూళ్లోవున్నానా బాబూ? లింగోరం సంతకి పోలేదా? 


: మీ సాక్ష్యాన్ని నమ్ముకొని లుబ్బావధాన్లుగారికి నేను ధైర్యం చెప్పానే? 
: గొప్పధికార్లు! తమరు తలిస్తే ఆరికి SHS బాబూ? కొవింటాడి మాటకొట్టెయ్యండి 


బాబూ, తమవంటోరుతలిస్తే, బాపన సాచ్చీకాలు నచ్చాపనచ్చలు. 


: మీ యోగ్యత తెలిసింది. చాలు, యీపాటి వెళ్లండి. 
: (లేచి నిలబడి) కోపవాంబాబూ? మేం బతగ్గలవాం? ఆవు నెయ్యి బాబూ గుమగుమ 


లాదేది ($8550 పంపించుకుందునా బాబూ? 


AT యిన స్పెక్టరికి పంపండి. 

: (వెళ్లిపోతూ) ఆరంతోరు ఆరూ, తమంతోరు తమరూ. మాకిద్దరొహటి గాదా? 

: చాలును వెళ్లండి, వెళ్లండి. 

: SHS WHICH, బతగ్గలవాం బాబూ., (గుమ్మం దాటి) బతిగాన్రా దేవుండా! పెందరకాళె 


యింటికి పోయి యెంకటేశ్ళర్లుకి, అరశటాకు నెయ్యి దివ్వెలిగిస్తాను. 
(నిష్మమించును.) 


xxx 


అవ స్థలము : వీధి 
(అగ్నిహోత్రావధాన్లు, నాయడు ప్రవేశింతురు.) 


అగ్ని : one కేసు మానుకొమ్మంఛారూ? 


నాయడు : లేకపోతే మీకు చాలా వుపద్రవం సంభవిస్తుంది. e యింగిలీషు వకీలు అంతా 


పాడుచేశాడు. 


అగ్ని : అయితే, రావంప్పంతులు ఉడాయించేసినట్టేనా? 


నాయడు : అందుకు సందేహవేంవింటి? 


అగ్ని :నా కడియం, పట్టుకుపోయి, తాకట్టు DEP. 
నాయడు : దానికి నీళ్లధారే. 


లట 


౫% గురుజాడలు 396 కన్యాశుల్మము - మలికూర్తు 


అగ్ని : అయ్యో! e కడియం మా తాతనాటిది. మీరు మొన్న AË తోవంట Sas, e 
సాందాని యింట్లో తాకట్టు పెట్టాడు. 


నాయడు : రామ! రామ! ఆ సరుకు దాని దగ్గర వుంచేలేదు. మీది మిక్కిలి దాని తాలూకు 
కంటె వకటి వాడే తీసుకుపోయి యక్కడో తాకట్టు పెట్టాడు. ఆ తాగుబోతు మీకేలా 
దొరికాడు? 


అగ్ని : రావంప్పంతులు తాగుఛాడా? 
నాయడు : మరి కడియం, కంటెకూడా తాగేశాడు కాడా? 
అగ్ని : వీడి సిగతరగా? 


నాయడు : అవును గాని, మీ మీద పోర్టరీ కేసు ఖణాయించకుండా డిప్టీ కలక్టరు గారితో 
సిఫార్సు చేశాను గదా, నాకేమిస్తారు? 


అగ్ని : యేవించ్చేది? నాభి కొనుక్కోడానికి దమ్మిడీ అయినా నా దగ్గిర లేదు. వూరికి చేరితే 


గాని డబ్బు efe». 
నాయడు : పోనియ్యండి. ఒక ప్రోమిసరీ నోటు రాయండి; రూపాయలు యిప్పిస్తాను. 


అగ్ని : నా ప్రాణం పోతే నోటు రాయను. అప్పుపత్రం రాయనని మా తండ్రి చచ్చిపోయేటప్పుడు 
నా చేత ప్రమాణం చేయించాడు. 


నాయడు : అయితే మీతో కూడా మీ వూరు వస్తాను - వక బండెడు ధాన్యం యివ్వండి. 


అగ్ని : డబ్బూ, దినస్సూ కూడా వాకీళ్ళ నెత్తిని కొడితే, యేటికేడాదీ బతకడం యలాగు? 
రెండుపుట్లు మిరపకాయలిస్తాను. 

నాయడు : అదైనా యెంత కాదు. ఖరారేనా? 

అగ్ని : అగ్నిహోత్రావధాన్లు అన్నమాట తప్పుఛాడా? లుబ్బావధాన్లు నన్ను పకీర్ని చేశాడు - 
వాడికి సిక్ష కాదేం? 


నాయడు : అవును గాని, సౌజన్యారావు పంతులు గారు అతడికి సాయం చేస్తున్నారు. 
అధికార్లంతా ఆ పంతులు మాట వింటారు. 


అగ్ని : ఆ పంతులు అవుధాన్లు కూతుర్ని పెళ్లాడఛాడా యేమిషి? 
నాయడు : ఆయన ప్రాలుబ్దం, దాన్ని పెళ్లాడతాడా? 
అగ్ని : మరి యెందుకు, లుబ్బావుధాన్లు మీదపడి యేడుస్తాడు? 


౫% గురుజాడలు 397 కన్మాశుల్కము - మలికూర్తు 


నాయడు : సౌజన్యారావు పంతులుగారు మహా దొడ్డ వారు. కోట్లలో యెన్నవలిసిన మనుషులు. 
ఆపదలో వున్న యెవరికైనా ఆయ్న ఉపకారం చెయ్యవలసినవారే? 


అగ్ని : అషైతే, వెధవముండని పెళ్లాడిన చావాటుపీనుగును వెనకేసుకుని, నా పీక యెందుకు 
నొక్కుచున్నాడు? - అడుగో e గాడిదకొడుకు! 


(గిరీశం తొందరగా ప్రవేశించును. అగ్నిహోత్రావధాన్లు పక్కనుంచి గిరీశం మీదపడును. 
గిరీశం తప్పించుకుని కిందికి జారి, అగ్నిహోత్రావధాన్లు కాళ్లు బట్టి లాగి, “మావగారికి 
నమస్కారం” అని పరుగుచ్చుకొనును. అగ్నిహోత్రావధాన్లు కిందపడును) 

నాయడు : అల్లుడుగారా యేవింటండి? (లేవదీసి వొళ్లు దులుపును.) 

అగ్ని : వీడి శ్రాద్ధం చెట్టుకింద బెట్టా! యేడీ, వెధవని చంపేస్తాను? 

నాయడు : అల్లుణ్ణి హతవాంరిస్తే, కూతురు డబ్బిల్‌ వెధవౌతుంది. శాంతించండి. 

అగ్ని :నీ యింట కోడి me») 

నాయడు : అమోఘాశీర్వచనము! పదండి. 


xxx 


AD స్థలము : లుబ్బావధాన్లు బస 
లుబ్ధా : రామనామతారకం। భక్తిముక్తి దాయకం॥ 
(గిరీశం ప్రవేశించి లుబ్బావధాన్లును కాగలించుకొని “అన్నయ్యా” అని యేడ్చును.) 

exem : యిదేవింట్ర? 

గిరీశం: నీ మీద SPA కేసు వొచ్చిందని తెలిసి నిద్రాహారం లేకుండా యకాయకీని వొచ్చాను. 
మా అన్నయ్యకీ వాళ్లకీ కబురు పంపించావు కావేవిం? 

oer : యెవడేం జెయ్యాలి? అన్నిటికీ సౌజన్యారావు పంతులుగారే వున్నారు. అయితే అబ్బీ, 
అగ్నిహోత్రావధాన్లు గాడి కూతిర్ని లేవదీసుకు పోయినావట్రా? వాడికి తగిన శాస్తి 
చేశావు. దాన్నిగానీ పెళ్లి మాత్రం ఆడలేదు గద? 

గిరీశం: నేనంత తెలివితక్కువ పని చేస్తాననుకున్నావా, అన్నయ్యా? నువ్వు నన్నేదో పెంచు 
కుంటావనీ, పెళ్లి చేస్తావనీ మా వాళ్లు కొండంత ఆశ పెట్టుకున్నారు గదా? 

లుబ్ధా : ఈ గండం గడిస్తే పెంపకం మాట ఆలోచించుకోవచ్చును. 


?^* గురుజాడలు 398 కన్యాశుల్కము - మలికూర్తు 


గిరీశం: 


లుబా 
Q 


గిరీశం: 


గిరీశం: 


లుబా 
o 


గిరీశం: 


(గద్గద స్వరంతో) సౌజన్యరావు పంతులు గారు చెప్పిన మాటలు చూస్తే, యీ గండం 
గడుస్తుందని నాకు ధైర్యం తాళకుండా వుంది. నీకు కావలసిన వాళ్లే, చదువుకున్న 
are, బుద్ధిమంతుజ్లీ గనక నీకు మంచి సలహా చెప్పమని సౌజన్యారావు పంతులు 
గారు నాతో మరీ మరీ చెప్పారు. 


: ఆయన్ని చూశావురా? 


“చూశావా” అనా అడుగుతున్నారు? ఆయన దగ్గిరికి పెద్ద సిఫార్సు తీసుకువొచ్చాను. 
ఆయనకి నా మీద పుత్ర ప్రేమ. ఆయనకేమీ పాలుపోకనే, నన్ను మీతోటీ, హెద్దు 
కనీష్టీబు తోటీ మాట్లాడి, మంచి సలహా యిమ్మని పంపించారు. గనక నా మాట 
విను యెందుకైనా మంచిది, ఒక దత్తత పత్రిక రాయి - కన్న కొడుకు లేనందుకు, 
ఉత్తరగతి చూసుకోవాలా లేదా? 


: నాకువున్న బంధువులంతా నా దగ్గిర డబ్బు లాగాలని చూసేవారే గాని, నా కష్ట 


సుఖాలకి పనికివొచ్చేవాడు ఒక్కడయినా S350. 

ఒహళ్ణెత్తినైనా యెన్నడైనా, ఓ దమ్మిడీ కొట్టిన పాపాన్ని పోయినావూ? నేనొక్కణ్ణే గద, 
నీ మీద అభిమానం పెట్టుకు దేవులాడుతున్నాను. మిగతా నీ బంధువులకి యెవరికైనా 
నీ మీద పిసరంత అభిమానం వుందీ? చెప్పు. 


: లేకపోతే పీడా నాడా కూడా పాయెను. 
: నే మట్టుకు నీ దగ్గర ఒక్క దమ్మిడీ యెన్నడూ ఆశించలేదు. నీపరం కోసం దత్తత 


చేసుకోమన్నాను. నన్ను కాకపోతే HOSS చేసుకో. 


: యిహం యింత బాగా వెలిగింది; పరం మాట బతికివుంటే ముందు చూసుకుందాం. 


సౌజన్యరావు పంతులు గారు నీకు మంచి సలహా యిమ్మని శలవిచ్చారు. గనక నీత్రో 
యీ మాట చెప్పాను; అంతేగాని, ఆప్తులు చెప్పిన మాట నువ్వు వినవన్న మాట నాకు 
బాగా తెలుసును-పోనియ్యి-మరో మాట చెబుతాను. అది ఐనా, చెవిని బెట్టు - నీకొక 
వేళ, సిక్ష అయితే, నీ తరఫున, నీ వ్యవహారాలూ, సవహారాలూ చూడడానికి యవడైనా 
ఒకడు వుండాలా లేదా? నీ బంధువుల్లో కల్లా యింగిలీషు వొచ్చినవాణ్ణీ, వ్యవహార 
జ్ఞానం Sox నను sug గద? నాకో పవరాఫ్‌టర్నామా గొలికి యిచ్చెయ్యి. 


: నువ్వెందుకు నన్ను దుక్టంలో వున్నవాణ్ణి, మరింత దుక్ట పెడతావు? అన్నిటికీ నాకు 


సౌజన్యారావు పంతులు గారు వొక్కరేవున్నారు. ఆయన యేలా చెబితే అలా చేస్తాను. 


P°S, గురుజాడలు 399 కన్మాశుల్కము - మలికూర్తు 


గిరీశం : 


గిరీశం: 


గిరీశం 


we: 
G 


నేనన్నమాటా అదే కదూ? ఆయన చెప్పినట్టు నువ్వేవింటి? నేనేవింటి, యవరైనా 
వినవలసిందే, యీ రెండు సంగతుల విషయమయీ, ఆయన సలహా తప్పకుండా 
అడిగి, వారు యలా శలవిస్తే అలా చేదాం. యేవంటావు? 


: యిప్పటి నా చిక్కుకు పనికొచ్చే మాట ఒక్కటి లేదుగద. 


మరి యెందుకొంచ్చా ననుకున్నావు యింత దూరం? నేను నాడు వ్రాసిన వుత్తరపు 
సంగతులు నువ్వు ఆలోచనలోకి తెచ్చి వుంటే, యీ చిక్కులు నీకు రాకపోను గదా? 


: అప్పుడు గడ్డితిన్నాను. 


(Arty కనిష్టీబు, దుకాణదారు ప్రవేశించి) 


: అవుధాన్లూ - ఈయనెవరు? 

నా తమ్ముడు. 

: నాకేం తోచకుండా వుంది బైరాగీ మాయవైం పోయినాడు. 

: అయ్యో! మరేవింటి సాధనం? 

: అదే ఆలోచిస్తున్నాను. 

: యెక్కడికి వెళ్ళాడో? 

శ్రీ జగన్నాధస్వామి వారి శలవౌతూంది అని యీ వుదయం నుంచీ అంటూ వొచ్చాడు. 
: సారా దుకాణాల్లో యెతికితే, దొరుకుతాడు. 

: అదేం మాట భాయీ, సిద్దులు యేం జేసినా, వారికి తప్పులేదు. యే దుకాణంలోనూ 


కూడా కాన రాలేదు. 


: ఆలాగైతే అనకాపిల్లి రోడ్డు కాసి యెతకండి. 

: బైరాగి యెందుకయ్యా? 

: ఆయన అంజనం వేసి గుంటూరు శాస్తుల్లునీ, వాడి కూతుర్నీ చూపించాడు. 

: డామ్‌ నాన్సెన్సు - గ్రోస్‌ సూపర్‌ YAS - యీ SB కబుర్లు యేదొర నమ్ముతాడు? 
దొర్లు నమ్మకపోతే పోయేరు. ఆ గుంట బతికి వుందనీ, ఫలానా చోట వుందనీ 


మనకి ఆచోకీ తెలిస్తే చాలదా? 


: BBS! యేమి ఆచోకీ తెలిసింది? 


ఆ పిల్ల ఒక వూరి యింట్లో కుక్కి మంచం మీద కూచుని యేడుస్తూన్నట్టు కనపడ్డది. 


P°S, గురుజాడలు 400 కన్యాశుల్మము - మలికూర్తు 


: మీకే కనపడ్డదా? 


: నాకెలా కనపడుతుంది?పాపం పుణ్యం యెరగని చిన్న పిల్లవాళ్లకే కనపడుతుంది. 


: లోకం అంతటా పూరియిళ్లూ కుక్కి మంచాలూ వుంన్నవి గదా, యేవూరని పోల్చడం? 
: ఈ రాత్రి మళ్ళీ అంజనం వేసి వూరు పేరు చెప్పిస్తానన్నారు. 

: యవిడెన్సు ఆక్టులో అంజనాలూ, పిశాచాలూ సాక్ష్యానికి పనికొస్తాయిటయ్యా? 

: ఆ బైరాగీని మీరెరగరు; ఆయన గొప్ప సిద్దుడు - యేం జెయ్యాలంటే అది చెయ్యగల్లు. 


అతడు పక్కని వుంటే నాకు కొండంతం ధైర్యం వుండేది. జగన్నాధ స్వామిని సేవించుకుని 
సాయంత్రానికి ఆయనవాస్తే, నేను అదృష్టవంతుణ్ణి. 


: పదిరోజులు ప్రయాణం గదా, ఒక్క రోజుకి పోవడం రావడం యలాగ? 
: ఆయనకి వాయు వేగం వుంది. 
: అప్పులాళ్ళు అగుపడితే, వాయువేగంగా యెగేస్తాడు - నా బాకీ Siren 


చేసుకోనిచ్చినారు కారు గదా భాయీ! 
: వెధవబాకీ - ox» గండం తప్పితే, నేను యిచ్చేస్తాను భాయీ. 


: గండం తప్పేదేటి, నా సొమ్ము నా చేతులో పడేదేటి భాయీ? 


: మీ అందరిసాయం వుంటే దాటకేం భాయి? 

: ప్రాణం పెడతాను భాయి, సాక్షం మాట మాత్రం శలవియ్యకండి? 

: సాక్ష్యం పలకరా యేవింటి? 

: దుకాణవేంసుకు బతికేవాళ్ళకి సాక్షికాలెందుకు భాయీ? ఈ తిరగడం నించి బేరం 

చెడ్డాది. ox» వేళ వూరికి పోకుంటే దుకాణం యెత్తి పెట్టాలి. 

: యిదేనా మీ స్నేహం, నేస్తం? 

: మీ వెంట తిరిగితే, కొత్త o» గారు - 

: కొత్త హేడ్డేవింటి భాయీ? 

: యినసిపికటరు గారు, చెప్పినారు. నా సొమ్ము మాటేటిభాయి? 

: యినస్పెక్టరు గాడు అన్నిందాలా నా కొంప తీశాడు! 

: ఆ బైరాగాడు నాకొంప తీసినాడు. oxi నా డబ్బు నాచేతులో పడేదేటి? 
(నిష్మమించును) 


?^* గురుజాడలు 401 కన్యాశుల్మము - మలికూర్చు 


ఇ - 


(అసిరిగాడు ప్రవేశించి.) 


: (బుట్టి గోకుకుంటూ) బాబు, మా ముసల్లోనికి సాలొచ్చిందట - కబురెట్టింది బాబూ. 
: వెధవా, సాక్ష్యం యివ్వందీ వెళ్లిపోతావా యేమిటి? 
: సాచ్చీకం అయిందాకా బతికుంతాదా బాబు? 


: ఓరి వెధవా, దొంగమాటలాడుతున్నావు - గుండె పగలగొడతాను. నీకెవడ్రా కబురు 


తీసుకొచ్చాడు? 


: మనవూరు బండోళ్తొచ్చినారు బాబు. 
: గాడిద కొడకా, యిల్లు కదిలావంటే వీపు పెట్ల గొడతాను. 
: యెళ్లితే మీరు తంతారు, యెళ్లకుంటే అరుతంతారు. 
: ఆరెవటబ్లా? 
అ 
: యినీసిపిక్కటోరు. 
: యీ యినస్పెక్టరు మరి సాక్ష్యం రానివ్వడు! 


అసిరీ - నా దెబ్బ నీకు తెలుసును - యిన స్పెక్టరు, గిన స్పెక్టరూ జాంతేనై. విన్నావా? 
తిన్నగా బోనెక్కి నిజవేందో సాక్ష్యం పలక్కపోతివట్టాయనా, పీక నులివేంసి నిన్ను 
నూతులో పారేస్తాను. 


: యేటిబాబూ! Bay, eO Bux, యీరో Bay, నాకేటెరిక బాబు? మీ నౌకరీకి 


దణ్ణం. పోతాను, బాబూ. ఆయమ్మ గోడగెంతడం నాను సూపులేదు బాబూ- 
గవరయ్యగోరు దెయ్యాన్ని సీసాలో DAS, గోడగెంతడం యేటిబాబు? వొట్టి అబద్దం! 


వాడు చూడందీ సాక్ష్యం యలా పలుకుతాడు, అన్నయ్యా? 


DG» ప్రాలుబ్ధం - యేవంని జెప్పను? 
: యవరీయనా? కేసుల మొహం అంటే యీాయనకేమైనా తెలుసునా? 


: కేసుల మొహం నాకూ తెలియదు, నిజం మొహం పోలీసువాళ్లకీ తెలియదు. అబద్ధ 


సాక్ష్యాల వల్ల తప్పించుకోవడం Sk, జెయిల్లో కూచోడవేం ఉత్తమం. ధన ప్రాణాలు 
రొండూ పోయినా, మనిషి అన్నవాడు అసత్యం ఆడకూడదు - ఆడించకూడదు. 


యేవింటండీ ఈయన శల్య సారధ్యం! యవరితడు? 


హె 
?^* గురుజాడలు 402 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీ 


of 


DX లుబ్బావధాన్లుగారి తమ్ముణ్ణి - నా పేరు గిరీశం అంటారు. నేను పరిక్షలు 


పాసైనవాణ్ణి; తెలిసిందా? 


: వెధవముండని తగులుకుపోయిన మహానుభావుడివి నువ్వేనా? 


డిఫమేషన్‌ అంటే మీకేమో తెలుసునా? నేను సౌజన్యారావు పంతులు గారి స్నేహితుణ్ణి 
- సాక్ష్యాలు యే రీతిగా వున్నాయో కనుక్కుని, అన్నయ్య గారికీ మీకూ సలహా చెప్పమని 
పంతులు గారు నన్ను పంపితే వచ్చాను. 


: అలా అయితే మాకు మీరు సాయం చెయ్యాలి గాని, అబద్ధం లేకుండా సాక్ష్యం 


కావాలంటే ఈ భూప్రపంచకమందు DIRT సాక్ష్యం అన్నది వుంటుందా? నా 
నెత్తిమీద యెన్ని వెంట్రుకలున్నాయో, అన్ని సాక్ష్యాలు చూశాను. పెద్ద పెద్ద వకీళ్లు 
తయారు చేసిన సాక్ష్యాలు కూడా చూశాను. మీరు అనుభవం లేక నీతులు చెబుతున్నారు 
గాని, హైకోర్టు వకీళ్లు కూడా తిరగేసి కొట్టమంటారు. నీ పుణ్యం వుంటుంది బాబూ, 
నిజం అబద్ధం అని తేలగొట్టక, యేదో ఒక తడక అల్లి తయారు చేస్తే గాని ఆబోరు 
దక్కదు. 


: అన్నయ్యకీ, మీకు సహాయం చెయ్యడం కోసం కాకపోతే యింతదూరం నుంచి నేను 


యెందుకు వచ్చాను? మీ యిష్టవొంచ్చినట్టల్లా మీకు పనికివొచ్చే, అబద్దాలు మీరు 
పలికించడముకు, నా అభ్యంతరం యెంత మాత్రం లేదు. ASQ ట్రూత్‌ అనగా 
సుద్ధసత్యవంనేది, సాక్షాత్తూ భగవంతుడితో సమానమైన వస్తువ అన్నమాటమాత్రం 
మరిచిపోకూడదని నా అభిప్రాయము. నేను మట్టుకు నిజం కోసం సమయం వస్తే 
సంతోషముతో ప్రాణం యిచ్చేస్తాను. “లోకోభిన్న రుచికి అన్నాడు. కొందరికి కందిపప్పు 
పచ్చడి రుచి; కొందరికి పెసరపప్పు పచ్చడి రుచి; కొందరు అదృష్టవంతులికి, రెండు 
పచ్చళ్లూ రుచి, అలాగనే, కొందరికి అబద్ధం రుచి. కొందరికి నిజం రుచి; చాలా 
మందికి రెండింటీ కలగలుపు రుచి యిది లోక స్వభావం. గనక అవసరం కలిగినప్పుడు 
తణుకూ బెణుకూ లేకుండా, అబద్దం ఆడవలసిందే - ప్రస్తుతాంశంలో, అసిరిగాడి 
చేత అబద్ధం ఆడించడం నాది పూచీ. అసిరీ - నా తడాఖా జ్ఞాపకవుంందా, కబడదార్‌ 
- సాక్ష్యం ఇవ్వకపోతే చంపేస్తాను. 


: అలా తోవలోకి రండి భాయీ - చర్మం చెప్పులు కుట్టి యిస్తాను. (లుబ్ధావధాన్లుతో) 


ఆ ఛండాలుడు రావంప్పంతులుని నమ్మక, యిలాంటి కావలసినవాళ్ల మాట వింటే; 
మీకు యీ గతి రాకపోవును గదా? 


౫% గురుజాడలు 403 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీశం: 


మా వాడు, కావలసినవాళ్ళ సలహా వింటాడండీ? దత్తత చేసుకుంటానని యెన్నాళ్లాయో 
అంటున్నాడు; దత్తత చేసుకుంటే కనిపెట్టివుండనా? “పోనీ ఓ పవరాఫ్‌టర్నామా 
అయినా నా పేర వ్రాయి, నీ వ్యవహారాలు చూస్తాను” అంటే, చెవిపెట్టడు. 


: యేవంండీ, అవుంధాన్లుగారూ అలా చెయరాదటయ్యా? 

: వెనకనుంచి ఆలోచించుకుందాం. 

: అధాత్తుగా, జెయిలులోకి లాక్కుపోతే, ఆ పైని చేసే పనేవింటి? 
: జయిలు సిద్ధపరిచారూ? 


: మాటవరసకన్నాను. కీడించి మేలించాలి. యిన స్పెక్టరు కుట్ర బలంగా వుంది. పోలిశెట్టి 


సాక్ష్యం పలకనని సౌజన్యారావు పంతులుగారితో చెప్పి వూరికి వెళ్లిపోయినాడు. 


: అయ్యో, మరేమిటి గతి? 


అదే పంతులుగారూ, నేనూ విచారిస్తున్నాం. 
(పూజారి గవరయ్య ప్రవేశించును.) 


: గవరయ్య గారూ, గురోజీ కనపడ్డారా? 
: యిదుగో నాతో వొస్తూంటేనే! మీ పెరటి అరుగు మీదే యింతసేపూ సమాధిలో 


వున్నారు. 


: నాకు పెరటి అరుగుమీద కనపడలేదే? పోనీండి ఆయనవొచ్చారంటే బతికాను 


అన్నమాట - యేరీ? 


: యేమి అలా అడుగుతున్నారు? యిరుగో మీ యెదటా? (కాళీ జాగావేపు చూపును) 


మీకు కనపడలేదా యేమిటి? (కాళీ జాగా వైపు చూసి) యేం MSS తిరస్మరిణీ 
విద్య అవలంబించారేమిటి? - ఓహో, మీ గురువు గారి ఆజ్ఞ ఐందనా? -అయితే 
నాకెలా కనపడుతున్నారు? - నాకు మంత్రసిద్ధి కలదనా? - అయితే యొన్నాళ్లు 
యిలా కనపదకుండా వుంటారు? - ఒక్క పక్షవాం? -(హెడ్డుతో) అదీ వారు శలవిచ్చిన 
మాట. 


: ఈ లోగా మా పీకకి వురి అయిపోతుందే? 

: (కాళీ జాగా వైపు చూచి) యేమి శలవు. గురూ? -(హెడ్డుతో) మీకేమీ పర్వాలేదన్నారు. 
: ఈ రాత్రి అంజనం వేయిస్తావంన్నారు గదా, Bert? 

: (కాళీ వైపు చూచి) యేం శలవు? - (హెడ్డుతో) అన్ని పనులూ నా చేత చేయిస్తామన్నారు. 


?^* గురుజాడలు 404 కన్యాశుల్మము - మలికూర్చు 


గిరీశం: 


గవ 


: వారు కనపడితే బాగుండును. 
: అదేటి బాబూ, ఆరు నాకగుపడుతున్నారు! 
: Sex», పిశాచాలూ, మాలాంటి మాంత్రికులికి కనపడతారు. వాడిలాంటి మూఢ 


భక్తులకు కనపడతారు; పాపం, పుణ్యం యరగని, పసిపిల్లలకి కనపడతారు. ఇతరులకు 
కనపడరు. 

దామ్‌! హంబగ్‌. (కజ్ఞతో గవరయ్య పక్కని ఖాళీ జాగా కొట్టి) యవడున్నాడిక్కడ? 
హెడ్డుగారూ? యిదంతా గ్రాండ్డచ్చీ ఆఫ్‌ బేడెన్‌. 


: నువ్వు రెండు ఇంగిలీషు ముక్కలు చదువుకుని నాస్తికుడివి కాగానే మాహాత్నాాలు 


పోతాయనుకున్నావా యేవింటి? నువ్వు Qe తిప్పితే సిద్దులికి తగుల్తుందా? నీలాగే 

పెద్ద కబుర్లు చెప్పిన రిజిస్టరికి, స్మశానంలోకి తీసికెళ్లి దెయ్యాన్ని చూపించేసరికి, 
Q e eo e 

ఆర్నెల్లు వూష్టం పెట్టుకున్నాడు. V2) నిందిస్తే బుట్టి పగుల్తుంది. 


: ఆరేటి బాబూ, బైరాగోరు! 

: (అసిరిగాడిపైని ఉరికి) వెధవా, యేడిరా? 

: లేడు బాబూ, లేడు బాబూ, ఉత్తినన్నాను. 

: దొంగ గాడిద కొడకా! (హెడ్డుతో) మీరు సాక్ష్యం కుదుర్చుకోవడం మానేసి, ఈ 


గవరయ్య మాయల్లో పడితే మరి తేల్తారా? 


: అన్నా - అలా అనకండి. వీరి సాయం వల్లే మనం SAO (చెవిలో) గవరయ్య 


గారు మనకి ముఖ్యమైన సాక్షి 


: కిరస్తానప (Spe చేరినచోట మాంత్రికులూ, సిద్దులూ వుండజనదు. - (కాళీ వైపు 


చూసి) రండి గురోజీ మన తోవని మనం పోదాం. 


: గవరయ్యన్నా యెక్కడికి వెళతారు? 

: నాకు తోచిన చోటికి. 

మరీ సాక్ష్యవోం? 

: అవధాన్లు గారు పెళ్లాడినది కామినీ పిశాచం. “అది మనిషీ, గోడగెంతి పారిపోయింది” 


అని నేను అబద్ధపు సాక్ష్యం చెప్పానంటే మరి మంత్రం అన్నది నాకు మళ్లీ పలుకు 
తుందా? నా వొంతు ఆ గిరీశాన్ని సాక్ష్యం పలకమను. 

నమ్మి చెడినవారు, లేరు! 

నమ్మక చెడిపోతే, పోయేరు॥ 


7^* గురుజాడలు 405 కన్యాశుల్మము - మలికూర్తు 


(గిరీశంతో) - యినసిపికటరు గారు నీకంటే యెక్కువ యింగిలీషు చదువుకున్నా 
ఆయనకి మన శాస్త్రాల్లో నమ్మకాలు పోలేదు. 


: ఆయన దగ్గిరికి వెళతారా యేవింటి? 

: (వెళ్లుతూ) కబురంపించారు. 

: రండి, రండి, గవరయ్య గారూ చిన్నమాట. 

: (వెళ్లుతూ) ఆ చిన్న మాటేదో (గిరీశమును చూపి) ఆ మహానుభావుడుతో చెప్పండి. 


(నిష్కమించును.) 


: (గిరీశంతో) ఈ సాక్ష్యం మీరు మాట దక్కించుకున్నారు - మరి సాక్ష్యవంన్నది 


లేదు. 
ఆ మాటకొస్తే - నేనే సాక్ష్యానికి దిగి, కేసు నీళ్లు కారించేస్తాను. నా శక్తి చూతురు 
గాని - సౌజన్యారావు పంతులుతో మాత్రం ఆ మాట యింకా చెప్పకండి. 


(తెరదించవలెను. ) 


xxx 


౬వ స్థలము : సౌజన్యారావు పంతులు గారి యిల్లు 


(మేడపైని పంతులుగారి పడకగది. ఒక బల్లపైని సన్నని గాజుదీపము కొంచము వెలుతురు 
కలుగజేయును. గది మధ్యను మెట్లవైపునున్న గుమ్మమునకు యెదురుగా దోమతెర 
మంచము ఉండును. దానిపైని సౌజన్యారావు పంతులు మేలుకుని పరుండియుండును. 
మంచము రెండవ ప్రక్కను చిన్న Ý agp ep కవరూ అంచులూ గల భగవద్గీతా 


గిరీశ 


సౌజ 


పుస్తకము. (SH కుర్చీ మీద గిరీశము కూర్చునియుండును. ) 


D మనసు డైలెమ్మాలో పడి చాలా ఖేదిస్తూందండి. యే రీతినైనా నా అన్నగారు ox» 


ఆపద దాటుదురా అని ఆతృత SSI), అసత్యమునా కార్యసాధనంగా చేసుకోవడం 
అనే జిఘాస ఒక పక్కా నన్ను పీడిస్తూన్నవండి. “అబద్ధపు సాక్ష్యం వొద్దు, నిజమైన 
సాక్ష్యం జాగ్రత చెయ్యండి” అని హెడ్డు కనిష్టీబుతో నేను అనేసరికి నాపైని కొండంత 
కోబ్బడ్డాడండి. నిజమైన సాక్ష్యం ప్రయత్నిస్తే దొరకదా అండి? 


: నిజమైన సాక్ష్యం! యేం సత్యకాలం! నిజవాండే వాడు సాక్ష్యానికి రాడు. సాక్ష్యానికొచ్చిన 


వాడు నిజవా౭ళ్లేడు. 


Âs, గురుజాడలు 406 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీశ 


గిరీశ 


గిరీశ 


Ses 


: యెంచేత ఆళ్లేడండి. 
: వాదికి బాధించే నిజం వాది తరపు వకీలికి అక్కర్లేదు. ప్రతివాదిని బాధించే నిజం 


ప్రతివాది వకీలుకి అక్కర్లేదు. క్రాసెగ్జామినేషను ఆరంభం అయేసరికి యెంతటి సాక్షీ 
కవిత్వం ఆరంభిస్తాడు. అంచేతనే పెద్ద మనుషులు బోనెక్కడానికి భయపడతారు. 


: వకీళ్లు అబద్దాలాడిస్తే న్యాయం కనుక్కోడానికి జీతం పుచ్చుకునే జడ్జీ యేం జేస్తాడండి? 
: ఉభయపార్టీల వకీళ్లు ఆడించే అబద్దాలూ చెయిపీకేటట్టు రాసుకుంటాడు. 

: అయితే యెందుకండి యా కోర్టు. 

: నేను అదే చాలా కాలవాంయి ఆలోచిస్తూ వుంటిని. పెద్ద పెద్ద వకీళ్లుకూడా సిగ్గుమాలి 


బరిపెట్టి దొంగ సాక్ష్యాలు పాఠం చెబుతారు. కొందరు మృదవర్లు తిరగేసి కొట్టమంటారు. 
నావంటి చాదస్తులం యింకొక కొందరం అట్టి పాపానికి వొడిగట్టుకోం గాని, మా 
పార్టీల తరపు సాక్ష్యులు కూడా అబద్ధం చెబుతున్నారని యెరిగిన్నీ వూరుకుంటాం. 
యిలాటి అసత్యానికి అంగీకరించవలసి వస్తుందనే, నేను ప్రాక్టిసు చాలా తగ్గించు 
కున్నాను. క్రమంగా ఈ వృత్తే మానుకోవడపు సంకల్పం కూడా వుంది. 


: అందరూ తమవంటి వకీళ్లే అయితే, అసత్యం అన్నది వుండనే వుండదండి. వకాల్తీలో 


యింత అక్రమం వుందన్నమాట నేనెరగనండి. యేమైనా సహించగలను గాని అసత్యం 
అన్నది సహించలేనండి. 


: ఒక్క అసత్యంతో కుదరలేదు. సాధారణంగా వకాల్తీలో దురాచారాలు చాలా వున్నాయి. 


ఆంటినాచ్‌ లాగనే, ఆంటీ వకీల్‌ అని ఒక మూవ్‌మెంట్‌ మన దేశంలో స్టార్టు చెయ్యడపు 
అవశ్యకత కలిగేటట్టు కనపడుతుంది. హెడ్‌ కనిష్టేబుది తప్పుకాదు. దొంగసాక్ష్యం 
కలిస్తేనే గాని కేసులు ROH. మీరు సత్యమార్గంలో తరిఫీదైన మనుష్యులు బెటచేత, 
మీకు కేసులు నడిపించే మార్గాలు ఏహ్యంగా వున్నాయి. 


: మరి మా అన్నగారి గతియేవింటండి? 
: ఒక్కటే సాధనంవుంది. ఆ గుంటూరు శాస్తుల్లు యెవరో పోల్చి పట్టుగుంటే, యితర 


సాక్ష్యం అవసరం వుండదు. 


: పట్టుపదేమార్గం యేదో తమరు శలవిస్తే మూడులోకాలూ గాలించి అయినా పట్టు 


గుంటానండి. 


: మీయోగ్యతకు నాకు చాలా సంతోషంగావుంది. మీలాంటి యెంగ్‌మెన్‌ లావుగావుంటే, 


మనదేశం బాగుపడును. మీ ప్రయత్నం సానుకూలంగా తగిన బందోబస్తు యావత్తూ 


?^* గురుజాడలు 407 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీ 


Ses 


గిరీశ 


Ses 


గిరీశ 


Ses 


గిరీశ 


నేను చేస్తాను. మీస్వంత చిక్కులు కూడా వదిలినవి గనక మీరు వెంటనే బయలుదేరి 
వెతకడం ఆరంభించవచ్చును. యీ కారణం చేత మీ వివాహం పోస్ట్‌పోన్‌ కావలసి 
వొస్తుందిగదా అని మాత్రం విచారిస్తున్నాను. 


: అట్టి విచారం తాము పడనక్కరలేదు. మా గురువుగారి ఉపదేశం - డ్యూటీ ముందూ, 


ప్లెజర్‌ తరవాతానండి. అందులో నేను చిన్ననాటి నుంచీ కొంచం కాన్‌సెన్‌ట్రేషనూ, 
ఇంద్రియనిగ్రహమూ అభ్యాసం చెయ్యడం చాతనూ, వొళ్లు మరిచి యెల్లప్పుడూ యేదో 
ఒక వ్యాపకంలో కొట్టుకుంటా వుండడంచాతనూ, స్రీసుఖములయెడల నాకు 
విముఖతలావండి. అందుచేతనే మావాళ్లంతా నాకు నెపోలియన్‌ ఆఫ్‌ ఆంటినాచ్‌ 
అని పేరుపెట్టారు. యీ జీవితకాలవంతా సోషల్‌ రిఫారమ్‌ కింద వినియోగ పరుద్దావం 
నే నిర్ణయంతో వివాహంమాని మా గురువుగారి దగ్గిర లెఫ్టెనెంటుగా ప్రవేశించానండి. 
బుచ్చమ్మయొక్క హృదయ నైర్మల్యమూ, ఆమె దురవస్థా ON నా శిష్యుడి యందు 
నాకు వుండే (పేమాతిశయం చేతానున్నూ, ఆమెయందు కూడా డ్రేమాతిశయం నాకు 
కలిగి, ఆమెను వివాహం కావడముకు వొప్పుకున్నానుగానండి, ఇంద్రియ సుఖముల 
నపేక్షించి కాదు. ఆమెకూడా నన్ను ప్రేమించి, విధవా వివాహము కూడుననే నిశ్చయ 
ముతో నన్ను వివాహము కావడముకు అంగీకరించారండి. గనక మా మారియేజి 
అనేది, ట్రూలవ్‌మారియేజి గాని, సాధారణపు విడోమారియేజి కాదండి. 


మీ గురువుగారూ అలాగే వ్రాశారు. గాని మీరు విడోమారియేజి చేసుకుంటే మీ 


అన్నగారు మిమ్మల్ని పెంచుకోరేమో? 


: తమ మాటను ఆయన అతిక్రమించబోరండి. ఒకవేళ ఆయన వప్పకపోతే, దత్తత 


వదులుకుంటాను గాని, ప్రాణసమానురాలైన బుచ్చమ్మను విడవనండి. 


: ఆమె అదృష్టవంతురాలు. 
: అట్టి & రత్నము (చడిలేకుండా ఒక మనిషి మెట్లెక్కి వచ్చి ద్వారము దగ్గిర తనకు 


యెదురుగా నిలిచివుండడము చూచి గిరీశం నిర్భాంతపోయి, మాటమాని నోరు 
తెరచును. ఆ వైఖరి సౌజన్యారావు పంతులు కనిపెట్టి) 


: యేవింటి అలా చూస్తున్నారు? (గిరీశం చూస్తూ వున్న వేపు తానును దృష్టి తిప్పి, 


వచ్చిన మనిషిని చూసును) 


:యిట్టి స్రీ రత్నము దొరికిన కారణం చేత నేనే అదృష్టవంతుణ్ణి అని భావిస్తాను. 


అయితే “పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం” అన్న న్యాయప్రకారం, ఒకర్ని 
కాపాడి ఉపకారం చెయ్యడం ఉత్కృష్టమైన పుణ్యం. నిష్కారణంగా, వాడి మానాన్న 


P°S, గురుజాడలు 408 కన్యాశుల్మము - మలికూర్తు 


వాడు బతుకుతున్న వాడికి అపకారం చెయ్యడం పాపానికి కారణం. గనుక మా 
అన్నయ్యని యెంత కష్టపడి అయినా నేను కాపాడడం విధి అని యెరుగుదునండి. 


సౌజ : (కొత్తగా వచ్చిన మనిషితో) యెవరు మీరు? 


కొత్త మనిషి : జరూరు ప్రయోజనం కలిగి వచ్చానండి. వర్తమానం చెయకుండా వచ్చినందుకు 
క్షమించవలెను - కింద నౌఖర్లు కానరాలేదండి. 


సౌజ : రండి - కూచోండి. 

గిరీశ : (లేచి వెళ్ళి ఒక కుర్చీ తెచ్చి తన కుర్చీ పక్కను వేసి) దయచెయ్యండి. 

కొత్త HDR: (కూచోక) అక్కర్లేదు. 

సౌజ : కూచోండి (కొత్తమనిషి కూచొనును) తాము యెవరండి? 

కొత్త మనిషి : నేనెవరో మనవి చెయక తీరదా అండి? 

సౌజ : యే కారణం చేతనైనా పేరు చెప్పడం యిష్టం లేకపోతే, చెప్పనక్కరలేదండి. 


కొత్త మనిషి : నేవచ్చిన పనికి, నా పేరుతో పనిలేదండి. కొన్ని కారణములచేత నా పేరు 
చెప్పడముకు వీలు లేదండి. క్షమించవలెనని ప్రార్థన. 


గిరీ : షెక్‌స్పియర్‌ అన్నాడు కాడా అండి “వాట్సినె నేమ్‌?” అని. దానిని నేను చిన్న గీత 
ముక్కగా తర్జుమా చేశానండి. “పేరులోన నేమి పెన్నిధియున్నది” మన శాస్త్రాల్లో 
కూడా యెవరి పేరు వారు గట్టిగా ఉచ్చరించితే పాపవంన్నారు. తమకు విశదమే. 


కొత్త మనిషి : మరివొకరితో అయితే కల్పించి మారు పేరు చెప్పుదును. తమచోట అబద్ధం 


ఆడజాలనండి. 


గిరీ : భోజరాజు ముఖం చూస్తే కవిత్వం పుట్టినట్టు, తమ ముఖం చూస్తే యెట్టి వాడికైనా 
నిజవేం నోటంట వొస్తుందండి. 


కొత్త : ఒకానొకరికి తప్ప. 

గిరీ _: “సచేమాన్‌ ఈజ్‌ end పిటీడ్‌” అనగా అట్టి మనిషి వుంటే ఆ మనిషి యెడల మనం 
కనికరం కలుగజేసుకోవాలి - అంతే. 

సౌజ : అసత్యవంనేది యెవరితోనూ ఆడకూడదు. 


కొత్త : మంచివారి యెడల మంచిగానూ, చెడ్డవారి యెడల చెడ్డగానూ, వుండమని మా 
తల్లిగారు ఉపదేశం చేశారు. అంచేత తమతో అబద్ధవాండనన్నాను. 


?^* గురుజాడలు 409 కన్యాశుల్మము - మలికూర్చు 


గిరీశ 


కొత్త 


— 


Ses 
గిరీ 


మీ తల్లిగారు పూజ్యూలేగాని, వారి ఉపదేశంలో మీరు మొదటి సగమే అవలంబించి 
కడం సగమూ మార్చి, మనం చెడ్డవారని అనుకునే వారి యెడల కూడా మంచిగా 
వుండుటకు ప్రయత్నము చేస్తే, దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన యీ 
లోకము మీకు మరింత యింపుగా కనపడుతుంది. మీకూ మీ పరిచయం కలిగిన 
వారికీ మరింత సౌఖ్యము కలుగుతుంది. కాక మంచి చెడ్డలు ఏర్పర్చగలిగిన వాడు 
యెవడు? మంచిలోనూ చెడ్డ వుంటుంది. చెడ్డలోనూ మంచి వుంటుంది. 


: యేమి DOSS మాటలు! ఒక చెడ్డ మనిషి వున్నాడనుకోండి. ఒకణ్ణి అనడవెందుకు? 
నేనే ఆ చెడ్డవాణ్ణి అనుకోండి. అట్టి చెడ్డవాడనైన నా యెడల మంచిగా వుండడమే 
యోగ్యత. తమవంటి మంచి వారి యెడల అంతా మంచిగానే వుంటారు. “అపకారికి 
నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ” అని కవి అన్నమాట పర్‌ఫెక్‌ట్‌ 
జెమ్‌ కాదా అండి! 

: నా భావం మా బాగా ఉపన్యశించారు. 

: (సొజన్యారావు పంతులుతో) తమ వాక్యం గురూపదేశంగా భావించి, యిటుమీదట 
చెడ్డవారి యెడల కూడా మంచిగా వుండడముకు ప్రయత్నిస్తాను. తమ శిష్యరికం 
లభించడం నాకు పెన్నిధి. సత్పురుషుల దర్శనం సద్యోఫలం కలది. తాము మంచిలో 
చెడ్డ వుంటుందని శలవిస్తిరి. పరిపూర్ణమైన తమ మంచిలో చెడ్డలేదని వింటున్నాను. 

: పరిపూర్ణమైన మంచి ఒక్క భగవంతుడియందే కలదు. నా చెడ్డలోకవేంవెంరుగును? 

: మిషనరీ ఒరిజినల్‌ సిన్‌ అంటాడండి. మన వాళ్ళు దుష్మర్మ అంటారు. దాంతస్సాగొయ్యా 
(బెగ్‌ యువర్‌ పార్టన్‌) ఆ ఒరిజినల్‌ సిన్‌, లేక కర్మ, అనేది యెంత మంచివాడినైనా, 
యెంత కట్టుదిట్టవైంన వాడినైనా రెక్క పట్టుకుని తప్పు తోవలోకి లాగుతుందండి. 
తమకు విశదము కానిది యేమున్నది? 

: “బలవానింద్రియగ్రామో విద్వాంసమపికర్షతి” అని గీత చెబుతూంది. యెవడి చెడ్డ 
వాడు దాచుకుని, మంచినే పైకి కనపర్చుతాడు. 


: ఒకానొకరు లేని మంచిని కూడా వున్నట్టు ప్రచురపరిచి లోకాన్ని భ్రమింపచేస్తారు. 

: సత్యం. అందుచేతనే మంచి చెడ్డలు మనసే యెరగవలెగాని లోకమేవెంరుగును అని 
అన్నాను. 

: నటన వల్ల కొద్ది కాలవేం లోకానికి కళ్లు కప్పవచ్చును గాని, నిడివి మీద బంగారాన్నీ, 
యిత్తడినీ లోకం యేర్చేస్తుందండి (గిరీశంతో) యేమంటారు? 


?^* గురుజాడలు 410 కన్యాశుల్మము - DEPO 


గిరీశ 
కొత 


— 


Ses 
గిరీశ 
కొత్త 


: పంతులు గారికి నిద్రభంగవౌంతుంది. మీరు వచ్చిన పనేదో - 
: (సౌజన్యారావు పంతులుతో) స్వాభావికంగా మంచికి లోకం గుడ్డి; చెడ్డ వెతకడానికి 


చారెడు కళ్లు గనక, చూస్సూసి, లోకం ఈయన మంచివారు, అని నిర్ధారణ చేసిన 
తరవాత, వారు మంచివారు కాక తీరదండి - తమవంటి మంచివారు Sosy 
యెక్కడా కనపడడం కష్టం అండి. గనక తమ దర్శనం నాకు కావడం వల్ల యీరోజు, 
నా జన్మానికల్లా సుదినంగా భావించి సంతోషిస్తున్నాను. 


: సందేహవేంవింటి! 


: మంచిగా వుందావంని ప్రయత్నిస్తున్నాను. అంతకన్న నా యందు యోగ్యత యేమీలేదు. 


మీరు వచ్చిన పని చెప్పారు కారు. 


: నేను కనుక్కుని తమతో ఉదయం మనవి చేదునా? 
: జరూరు పనిమీద వచ్చినవారూ, పేరు చెప్పని వారూ, మీతో వారికార్యం చెబుతారా? 


మీది యెంత సత్య కాలం? 


: వారికి నేనేమైనా సాయం చెయడానికి అవకాశం వుంటుందేమో అనీ, తమకు 


నిద్రవేశైందనీ, మనవి చేశాను. 


: గిరీశంగారు లోకోపకారపరులు. 

: మీకు కృత పరిచితులా? 

: వారిని యెరగని వారెవరండి? 

: వారు నాయందు వుండే దయచేత అలా శలవిస్తున్నారు గాని, నన్ను అంతా యెరగడానికి 


నేనే పాటి వాణ్ణండి. అయినా తరుచుగా లెక్చర్లు యిస్తూ వుండడం చాత, వీరివంటి 
సత్పురుషులు నన్ను యెరిగివుండడం కద్దు; సత్మరించడం కద్దు. వీరిని కూడా నేను 
చూచివుందును. అందుచేతనే వీరు కనపడగానే, యెవరు చెప్మా చూచినట్టుందీ, 
అని! కలవిలపడ్డాను. వారు కూడా (SUE వుందామని నిశ్చయించుకున్నారు 
గనక, నేను జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నం చెయ్యను; నేను పోయి పరుంటాను. 
తాము ఉభయులు మాట్లాడుకోవొచ్చును. 


: ఆలాగే చెయ్యండి. 
: (సౌజన్యారావు పంతులుతో) నమస్మారం. (కొత్తమనిషితో) మీరు బ్రాహ్మలా? 
: కాను. 


?^* గురుజాడలు 411 కన్యాశుల్మము - మలికూర్చు 


ASS : (కొత్త మనిషితో) అయితే, దాసోహం | - టు ది అన్నోన్‌! (నిష్కమించుతూ గుమ్మము 
దగ్గరకు వెళ్లి తిరిగి చూసి కొత్తమనిషిని బతిమాలుకున్నట్లు అభినయించి, వెళ్లును.) 

We : గిరీశం గారు కవి - మహా యోగ్యవైంన చిన్నవాడు. 

కొత్త మనిషి : వితంతువులను పెళ్లాడడం, యాంటీనాచీ కూడా మంచికి ఆవశ్యకవేంనా 


అండి? 


సౌజ : వితంతువులను, యిష్టమైతే పెళ్లాడవొచ్చును. లేకుంటే మానవొచ్చును. మంచితో 
దానికి పనిలేదు. గాని వేశ్యా సంసర్గ కలవాడు యెన్నడూ మంచివాడు కానేరడు. 


కొత్త మనిషి : అంతేనా అండి, లేక వేశ్యను చూడరాదు; వేశ్యతో మాటాడరాదు; వేశ్య పాట 
వినరాదు; అని నిర్నయం కూడా వున్నదా అండి? 


సౌజ : అలాంటి నిర్నయం వుంటే మరీ మంచిది. 

కొత్త మనిషి : తమరు యాంటినాచ్‌ అనుకుంటాను. 

Bee : వెను. 

కొత్త మనిషి : (చిరునవ్వుతో) గిరీశంగారూ యాంటీనాచే కదా అండి? 
సౌజ : మీకు తెలియదా? ఆయన యాంటినాచికి గురువు. 

కొత్త మనిషి : ఆయన నాకు కూడా గురువులేనండి. 

సౌజ : అలాగనా? నాకు చాలా సంతోషం. 


కొత్త మనిషి: యీ విషయంలో చాలా కాలవాంయి నాకు ఒక్క సందేహం వుండిపోయింది; 
క్షమిస్తే మనవి చేస్తాను. 


సౌజ : చెప్పండీ - తప్పేమి? 

కొత్త మనిషి : వేశ్యలను పాటకు పిలవకపోతే, వాళ్లు బతకడం యెలాగండి? 

We : పెళ్లి చేసుకుంటే సరి. 

కొత్త మనిషి : గిరీశంగారి లాంటి వారిని అనా తమ అభిప్రాయం? 

సౌజ : యేమిమాట అన్నారు! రేపో నేడో ఆయ్న ఒక పవిత్రమైన వింతువును పెళ్లికానై 
యున్నారు గదా, వేశ్యనా పెళ్లాడుతారు? 

కొత్త మనిషి : జపాన్‌ దేశంలో గెయిషాలని వేశ్యలు వున్నారనీ, వాళ్లని గొప్ప గొప్పవారు 
కూడా పెళ్లాడతారనీ యీ గిరీశం గారే కాబోలు చెప్పగా విన్నాను. జపాన్‌ దేశం 
గొప్పదేశం అని అంటారండి? 


7^* గురుజాడలు 412 కన్యాశుల్మము - మలికూర్తు 


సౌజ : BX గాని, గొప్పదేశంలో వున్న చెడ్డనే మనం అవలంబించాలా? గిరీశం గారు అట్టి 
అపవిత్రమైన పనికి ఇయ్యకొనరు. 

కొత్త మనిషి : అయితే పెళ్లి చేసుకోగోరిన వేశ్యలకు కోరతగిన వరులు దొరకడం యెలాగండి? 
లేక యెట్టి వారైనా సరే అని తమ అభిప్రాయమా అండి? 

సౌజ : ఈ సంగతి యింకా నేను బాగా ఆలోచించ లేదు - వేశ్యలు విద్యలు నేర్చి, ఇతర 
వృత్తుల వల్ల సత్మాలక్షేపము చెయ్యరాదా? 

కొత్త మనిషి : అట్లా చేస్తే, తమవంటి వారు వాళ్లను వివాహమౌదురా? 

Ta : యేం ప్రశ్న? నేను యెన్నడూ వేశ్యను పెళ్లాడను, నా యెత్తు ధనం పోస్తే వేశ్యను 
ముట్టను. 

కొత్త మనిషి : ప్రమాదం వల్ల వేశ్య శరీరం తమకు తగిలితే? 

సౌజ : (నవ్వుతూ) తగిలిన శరీరం కోసేసుకుంటాను. చిత్రమైన ప్రశ్నలడుగుతున్నారు ! 


కొత్త మనిషి : వేశ్యజాతి చెడ్డ కావచ్చును. గాని తాము శలవిచ్చినట్టు చడ్డలో మంచి 
వుండకూడదా? మంచి యెక్కడనున్నా గ్రాహ్యం కాదా అండి? 


సౌజ : మంచి యెక్కడనున్నా గ్రాహ్యమే. గాని మీరు వచ్చిన పని చెప్పారు కారు? 

కొత్త మనిషి : నా పని మట్టుకు మిమ్మల్ని చూడడమే. 

సౌజ : చూడడానికి నిశీధి వేళ రావలెనా? 

కొత్త మనిషి : మీ పని మించిపోకూడదని అట్టి వేళ వచ్చాను. 

సౌజ : మించిపోయే పనులేవీ నా పనులు లేవే? 

కొత్త మనిషి : దురవస్థలో వున్న వారి పనులల్లా తమ స్వంత పనులు గానే యోచింతురని 
లోకుల వల్ల విన్నాను. మరేం లేదు, అవధాన్లు గారి కేసులో గట్టి సహాయం చెయ్యగలిగిన 
వారి నొకరిని నేను యెరుగుదునండి. 


సౌజ : అలాగైతే మిమ్మల్ని మా పాలిట దేవుణ్ణిగా భావిస్తాం. 

కొత్త మనిషి : అంత మాట నాకు దక్కాలి గదా అండి? 

సౌజ : యేమి అలాగ అంటున్నారు? 

కొత్త మనిషి : మరేమీ లేదు. ఆ కార్య సాధనము ఒక వేశ్యవల్ల కావలశివున్నది. అదీ చిక్కు 


సౌజ : డబ్బు యిద్దాం. 
Q 


7^* గురుజాడలు 413 కన్యాశుల్మము - మలికూర్తు 


కొత్త మనిషి : ఆ వేశ్య ద్రవ్యానికి సాధ్యురాలు కాదండి. 

సౌజ : అయితే మరేమి కోరుతుంది? 

కొత్త మనిషి : ఆమె కోరిక అసాధ్యవంని తలుస్తానండి. 

సౌజ : అయినా యేమిటో చెప్పండి. 

కొత్త మనిషి : చెప్పితే మీకు ఆగ్రహం రావడమే కాని, కార్యం వుండదనుకుంటానండి. 

సౌజ : తనను వుంచుకోమంటుందా యేమిటి! అది యెన్నడూ జరిగేపని కాదు. 

కొత్త మనిషి : ఆ ముసలి బ్రాహ్మడి దురదృష్టం! మనవేం౦ చెయగలవండి? 

Wee : యెంత బుద్ధిహీనురాలు! అసందర్భమైన యిలాటి కోరిక కోరతగునా? మీరెలా 
మోసుకొచ్చారు యింత అసంభావితమైన మాట? 

కొత్త మనిషి : వ్యవహార విషయములు మాట్లాడుతూన్నప్పుడు మంచైనా, BZT ఉన్న మాటలు 
నాలుగూ అనుకోవడం విధాయకం గదండి. ఆ మనిషి తలకితగని వెల్టికోరిక 
పెట్టుకుంది అనేమాట అన్నంతినే మనిషల్లా యెరగడా అండి? 


సౌజ :నేను మన్మధుణ్ణనా నన్ను వలిచింది? 

కొత్త మనిషి : మిక్కిలీ మంచివారని కాబోలు. 

సౌజ : సానిదానికి మంచితో పని వుండదు. ఇది యేదో SB వుండాలి. 
కొత్త మనిషి : మృచ్చకటిక చదివిందేమోనండి. 


Pae : వసంతసేనలాంటి మనిషి వెట్టి కవీశ్వర్ల కల్పనలో వుండాలి గాని, లోకంలో వుండదు. 
యేదో యెత్తు. అందుకు సందేహం వుండదు - సాధనాంతరం లేదో? 

కొత్త మనిషి : తమరు ప్రశ్నలు అడుగుతారు. విన్నమాట మనవి చేస్తే ఆగ్రహిస్తారు. యేం 
సాధనం? 

సౌజ : శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల ఆగ్రహమనే వస్తువను చంపుకోవడముకు సదా ప్రయత్నం 
చేస్తున్నాను. స్థాలిత్యం కనపర్పారు. కృతజ్ఞుడను, చెప్పవలసినది చెప్పండి. 

కొత్త మనిషి : తమకు వుంచుకోవడం మనస్మరించకపోతే, తనను వివాహము కావచ్చునని 
కూడా ఆ మనిషి అభిప్రాయము. 

సౌజ : మంచివారిని హేళన చెయ్యవలసినదని కూడా మీ తల్లి గారి ఉపదేశం కాబోలు? 


కొత్త మనిషి : మీ శ్రీకృష్ణుని మీద ఆన - మీ యెడల నాకు అమాయకమైన భక్తి కలదు. 
తమరి యెడల తృణీకార భావము నా హృదయమందు యిన్నడూ పుట్టదు. నమ్మండి. 


Zes, గురుజాడలు 414 కన్యాశుల్మము - మలికూర్తు 


రాయబారి మోసుకువచ్చే మాటలకు రాయబారిని తప్పుపట్టడం ధర్మం కాదు. యివి 
జరిగే మాటలని నేను మనవి చెయ్యలేదు. వున్నమాట మనవి చేస్తే, వకీళ్లు గనక 
వేశ్యపెట్టిన చిక్కు విప్పజాలకపోతారా అని మనవి చేశాను. 


: వేశ్యలకు వకీళ్లు సమదంతా అనా? (నవ్వి) నేను మట్టుకు వోడిపోయినానని వొప్పు 


గుంటున్నాను. యెగతాళీలో దించకండి- వేశ్య డబ్బొల్లకపోదు. [ద్రవ్యం కోరమనండి, 
ఆయనైనా యిస్తారు, నేనైనా యిస్తాను. 


కొత్త మనిషి : అందాకా యెందుకండి? తమదాకా అక్కరలేదు. ఆ (35968 ఉపకారార్థం 


సౌజ 


నేనేయిస్తును. ఆ మనిషి ద్రవ్యానికి సాధ్యురాలు కాదని మనవి చేశాను; నమ్మరా? 


: అన్నట్టూ, మీరు గిరీశం గారి శిష్యులమంటిరికదా? మీరు యాంటినాచ్‌ కారా? 


అయితే, వేశ్యవల్ల యా భోగట్టా యావత్తూ మీకు యెలా వొచ్చింది? యిదంతా 
యెగతాళా? కుట్రా? 


కొత్త మనిషి : నమ్మని వారితో యేమి చెప్పను? యిది కుట్రా కాదు; యెగతాళీ కాదు. నేను 


Ses 


అక్షరాలా యాంటీనాచ్‌నే. వివేకలేశం వున్నవారు యెవరు యాంటినాచ్‌ soa? 
గాని, విధికృతం చేత నాకు వేశ్యాసంసర్గ తప్పింది కాదు. 


: యేవిటో ఆ విధికృతం? 


కొత్త మనిషి : ఇది! (కొత్త మనిషి నెత్తిని వున్న పాగా తీసి జుత్తును జారవిడచి; వెనకకు తిరిగి 


Ses 


మధు 


Ses 
మధు 


Ses 


తొడుగుకున్న కోటు విడచి, కప్పుకున్న శాలువ వలెవాటుగా వేసికొని సౌజన్యారావు 
పంతులు వేపు తిరిగి) నా వూరూ పేరూ VABO. వూరు విజయనగరం, పేరు 
మధురవాణి! 


: (మొదట ఆశ్చర్యమగ్చుడై, యోచనపైని కోపావేశము కలిగి నిలిచి) యేమి మోసము 


జరిగినది! 


: గురువుల ఉపదేశం గురువులే మరవ కూడదు. BES కూడా మంచి వుండవచ్చును. 


కాక మంచి చెడ్డలు యెంచేవారెవరు? 


: యేమి దగా! 
: నిర్మలమైన అంతఃకరణతో వస్తిని, నిజం దేముడెరగవలె. దగా అని తోచినది; యేమి 


చెయ్యగలను? వెళతాను. 


: శీఘ్రంగా వెళ్లవచ్చును. 


(మధురవాణి పాగా కోటూ విడిచి గుమ్మము వరకు వెళ్లును.) 


?^* గురుజాడలు 415 కన్యాశుల్మము - మలికూర్తు 


మధు 


: నిలు-నిలు - (మధురవాణి తిరిగి వచ్చి కొంచము యెడముగా యెదట నిలుచును.) 
: పాగా, కోటూ మరిచిపోయినావు. 

: అంతేనా? మనసే మరచిపోయినాను; కొదవేవింటి? (తిరిగి రెండడుగులు వెళ్లును. ) 
: మాట! 

: (తిరిగిచూసి) యీ మాటు యేం మరిచానండి! 

: నువ్వు మరవలేదు, నేనే మరిచాను; లుబ్ధావధాన్లు గారి మాటేమిటి? 

: తమమంచి లోక ప్రసిద్ధమైనప్పటికీ, ఆయనయందు తమకు అట్టే అభిమానం 


భగవంతుడు పుట్టించలేదు. 


: ఆయనను కాపాడడముకు న్యాయవైంన పని యేమి చెయ్యమన్నా చేస్తాను. అనేక 


సంవత్సరములాయ, వేశ్య అన్నది నా యింటికి రాలేదే? నేను వేశ్యతో యెన్నడూ 
మాట్లాడలేదే? ఈనాటికి వ్రతభంగమైనది గదా, అని అపారమైన విచారములో 
ములిగివున్నాను. 


: తమరు ప్రాజ్ఞులు ; వ్రతభంగమేది? 

: నిశిరాత్రివేళ పడకింటిలో వేశ్యను పెట్టుకొని మాట్లాడడం కన్న యింకాయేమి కావలెను? 
: తమరు నన్ను రప్పించలేదే? వేశ్యలు పార్టీలైతే, వకీళ్లు కేసులు పట్టరో? 

: పడతాం, పట్టం; యేమైనా నువ్వు పార్టీవైనా కావే? 


: కాను - గాని మీ పార్టీని కాపాడే మనిషిని నేను యెవతెనైతేనేమి-నను చూడకూడదా? 


అది అలా వుండగా వేశ్యలము దేవాలయములలో భగవంతుణ్ణి చూడడమునకు 
పోవచ్చును గదా? సత్ఫురుషులైన తమవంటి వారి దర్శనమునకు మాత్రం నిరోధమా? 


: “మంచివారు, మంచివారు” అని పలుమారు అంటూవుంటే, నాకు ogm వుంది. es 


మాట మరి అనకు - చూడరావచ్చును గాని రాత్రివేళ పడకింట్లోనా? 


వేశ్యనని వర్తమానం చేస్తే పగటివేళ చూతురో? 
D శత్రువులు యెవళ్లో నిన్ను నా దగ్గిరకు పంపారు (నఖ సిఖపర్యంతం నిదానించి) 


యెంతటి వాళ్లైనా వుంటారు! 


: అలాగైతే తమమంచే తమకు శత్రువై వుండాలి. మీ కార్యం నిర్వహించి డబ్బు 


ఒల్లనప్పుడు కుట్రా కూహకం లేదని నమ్ముదురా? 


P*S, గురుజాడలు 416 కన్యాశుల్మము - DEPO 


: అంత మంచి మనిషివి అయితే, పాపము ఆ బ్రాహ్మడికి ఉపకారం నీవు చెయ్యరాదా? 


మధ్య నాకు గండగత్తెరేమి? 


: నేను మంచిదాననని నమ్మగలరా? 

: ఆ quód కాపాడితే నమ్మనా? 

: అయితే, ఒక తుని తగువు మనవి చేస్తాను. 

: అట్టే సేపు నువ్వు నా యెదట గానీ నిలిచివుంటే, నువ్వు యేతగువు తీరిస్తే ఆ తగువుకు 


వొప్పుదల అవుతానేమో అని భయవేంస్తూంది. 


: (ముఖము పక్కకు తిప్పి) ఒక్క చిన్న ముద్దుకు కరువో? 

: అంతటితో కార్యం నిర్వహిస్తావా? 

: యేంజెయనూ, మరి? 

: నా వ్రతభంగం చెయ్యడవేంనా నీ పట్టుదల? 

: అడుగు మెట్టుకు దిగానని మెప్పులేదు గదా? యిష్టం లేని పని యేల చేయించవలె? 


శలవు. (రెండు అడుగులు వెళ్లును) 


: ఆగు (మంచము మీద కూర్చుని - దుప్పటీ కప్పుకుని) కూచో. 
: కూచోను. 
: వెయ్యి రూపాయలిస్తాను. తీసుకుని ix కాపాడు. 


(మధురవాణి తిరిగీ వెళ్లబోవును.) 


: వెళ్లకు - నీకు ముద్దా కావాలి? యేం 3h మనిషివి? యేమిలాభం? 

: నాకు తెలియదు. 

: తప్పదూ? 

: తప్పదనుకుంటాను. 

: అయితే విధిలేక వొప్పుకుంటున్నాను. చిత్రం! వెయ్యి రూపాయలకంటే వక ముద్దు 


యెక్కువ Doar? సరే - నువ్వు చేసే సాయంవేదో చెప్పు. 


: తెల్ల బియ్యం, పాటిమానికా - లుబ్బావధాన్లు గారు వివాహవ్నెం్లన పిల్ల ఆడ పిల్లకాదు. 
: (ఆశ్చర్యముతో) యేమిటీ! 
: మరచితిని - అందుతో సంబంధించిన వారికి యెవరికిన్నీ హాని రాకుండా కాపాదతావం 


ని శలవిస్తేనే కాని పేర్లు చెప్పజాలను. 


౫% గురుజాడలు 417 కన్యాశుల్మము - మలికూర్తు 


Ses 
మధు 


: లేకుంటే చెప్పవా? 

: చెప్పను. 

: లుబ్దావధాన్లుగారి వల్ల యెవరికిన్నీ బాధ లేకుండా కాస్తాను. అయనకు కాక ఇతరులు 
యెవరికైనా హాని చేసి వుంటే, నావశం కాదు. 


: చాలును. యిహ చెబుతాను. కరటక శాస్తుల్లు గారు వారి శిష్యుడికి ఆడవేషం వేశి 
పెళ్లిచేశారు. 


: కరటక శాస్తుల్లా గుంటూరు శాస్తుల్లు! 
: అవును. కొంచెం చిరిగెడ్డం అంట్టించుకున్నారు; అంతే భేదం - 
: బెరా? అతగాడి దారుణం! 


: అతని వల్ల తప్పులేదండి ; అగ్నిహోత్రావధాన్లుగారి కూతురు ఆయన మేనకోడలు. 
ఆ పిల్లని లుబ్బావధాన్లుగారికి యివ్వడానికి నిశ్చయమైన సంగతి తమకు విశదమే. 
ఆ సమ్మంధం తప్పించుటకు కరటక శాస్తుల్లు గారు యీ యెత్తు యెత్తారు. ఆయనకు 
మాత్రం హాని రానీకండి. 


: జెరా? యేమి చిత్రము! మేలుకున్నానా నిద్రబోతున్నానా? 

:నా ఫీజు ఇచ్చి మరీ నిద్రపొండి. 

: బీదవాణ్ణి యిచ్చుకోలేనే? 

: నాకు లోకంలో ధనవంతా అదే అనుకున్నానే? 

: నీవు సొగసరివి. ముద్దు చేదని కాదు. వ్రత భంగం గదా అని దిగులు. 
(ముద్దు పెట్టుకొనబోవును) 

: ఆగండి. 

: ఏమి? 

:నా వ్రతమో? 

: యేమిటది? 

: చెడని వారిని చెడగొట్టవద్దని మా తల్లి చెప్పింది. 

: చెప్పితే? 

: అందుచేత, మిమ్మల్ని ముద్దు పెట్టుకోనివ్వను. 


?^* గురుజాడలు 418 కన్యాశుల్మము - DSP 


మధు : 


Ses 


మధు 


: కృతజ్ఞుడనై వున్నాను! 
: ఆ పుస్తకము నేను చూడవచ్చునా అండి? 
: చూడు. 


(మధురవాణి పుస్తకము విప్పి చదువును.) 


: భగవద్గీతలు, యిది మంచివారు చదివే పుస్తకమా అండి? 
: యిది చెడ్డవారిని మంచివారినిగా చేశే పుస్తకం. 
: దానిలో యేముందండి? 
: అది చదివిన వారికల్లా విలవలేని గొప్ప స్నేహితుడొకడు దొరుకుతాడు. 
: యెవరండి ఆ స్నేహితులు? 
: శ్రీకృష్ణుడు. 
: శ్రీకృష్ణుడు సానిదానితో కూడా స్నేహం కడతాడా అండి? 
: శ్రీకృష్ణుడు తన్ను నమ్మినవారితో అల్లా స్నేహం కడతాడు. పరమాత్మకు జాతి భేదం 


లేదు. 


: శ్రీకృష్ణుడు ఆంటీనాచి కాడా అండి. 
: యేమి Doss! 
: అయితే ఈ పుస్తకం చదువుతాను. చదివి మంచిదానను అవుతాను. 
: కావలిస్తే ఆ పుస్తకం తీసుకువెళ్లు. 
: కృతార్గురాలను - శలవా? 
Q 
: (వెన్నుకుప్ప వేపు చూచి యోచించి) నువ్వు మంచిదానివి. యెవరో కాలుజారిన 


సత్పురుషుడి HOB వుంటావు. యీ వృత్తి మానలేవో? స్థితిలోపమా? 
దైవానుగ్రహం వల్ల లోపం లేదు. నా వృత్తి యొక్క హైన్యత గుర్తెరుగుదును. సత్పురుషుల 
దయ సంప్రాప్తమైన తరవాత దుర్వృత్తి యేల వుంటుంది? 


: (భగవద్గీతా పుస్తకము మీద నున్న శ్రీకృష్ణుని విగ్రహమును వేలునజూపి) సత్సురుషుడనే 


నామము సార్థకముగాగల యీ సత్పురుషుణ్ణి నీకు యిచ్చాను. ఆయన స్నేహం 
బలమైనకొలదీ మా బోట్లను తలచవు. 


: అప్పటప్పట తమదర్శనం చేసుకోవచ్చునా? 


7^* గురుజాడలు 419 కన్యాశుల్మము - మలికూర్తు 


: (తటపటాయించును) 

: వృత్తి మానినా, మంచి - 

: అయితే రావచ్చును. 

; కృతార్ధురాలను, (పుస్తకము వక్షమున ఆని చేతులు జోడించి) శలవు! 

: మరోమాట! (మధురవాణి ప్రశ్నార్థకముగా కనుబొమలెత్తి చూచును) నీకు గిరీశం 


గారి పరిచయం యెక్కడ? 


: క్షమించండి. 

: చెప్పవా? 

: తాము చెప్పక తీరదని ఆజ్ఞాపిస్తే దాటగలనా? పాపము ఆయనను బతకనియ్యండి. 
: అతడి బతుకు మాట ఆలోచించుతున్నావు. వీడు అవ్యక్తుడైతే, పాపము ఆ బుచ్చమ్మ 


బతుకు చెడుతుంది. అది ఆలోచించావు కావు. 


(ఆలోచించి) అవును ఆయన నాకు కొంతకాలం యింగిలీషు చదువు చెప్పేవారు. 
కొంతకాలం వుంచుకున్నారు కూడాను. 


: యెన్నాళ్ల కిందట? 
: మొన్నమొన్నటి దాకా. 
: చిత్రం! ఒక్క నిమిషము ఆగు. (పైకి వెళ్లి గిరీశమును వెంటబెట్టుకుని వచ్చి) నెపోలియన్‌ 


ఆఫ్‌ యాంటి నాచ్‌ గారూ! యీమెను మీరు యెరుగుదురా? 


: కొంతకాలం కింద గిరీశం అనే ఫూలిష్‌ యంగ్‌ మాన్‌ వొకడు వుండేవాడు. మధురవాణి 


అనే ఆ బ్యూటిఫుల్‌ నాచిడెవిల్‌ ఒకతె వుండేది. వాడి దురదృష్టం వల్ల దాని వలలలో 
చిక్కి మైమరచి అంధకారంలో పడి పోయిన మాట సత్యము. గురువుల ఉపదేశం 
కొంత కాలానికి జ్ఞప్తికి తెచ్చుకొని, ఆ అంధకారంలోంచి వెలువడి గురువుల పాదములు 
చేరుకుని గతం కలగా భావించి, మరిచి, మంచితోవలో పడ్డాడు. ఆ గిరీశవేం యీ 
గిరీశం - ఆ మధురవాణే యీ మధురవాణి! స్వర్గానికి ఒక్క చీడీ తరవాయిగా వున్న 
నన్ను నరకానికి లాగడానికి తిరిగీ యిక్కడ నా పురాకృతం వల్ల ఆవిర్భవించింది! o 
టర్నడ్‌ ఆల్టుగెదరే న్యూలీఫ్‌- పాపంలో కాలుజారి, పశ్చాత్తాపపడి, రిఫార్ము అయినాను. 
నా వంటి సిన్నర్స్‌ని సహాయం చేసి మంచివాళ్లని చెయ్యడం తమ బిరుదు గాని, 
(బ్రతుకు చెరచడం న్యాయంకాదు. ఐ SH యువర్‌ మెర్సీ! 


?^* గురుజాడలు 420 కన్యాశుల్మము - మలికూర్తు 


గిరీ 


: యెన్నాళ్షెంది చీకట్లోంచి వెలుతురులోకి 3508? 

: (వూరకుండును) 

: (మధురవాణితో) నువు చెప్పగలవు. 

: యెన్నాళ్లైతేనేమండి? ట్రూరిపెంటెన్సు ట్వంటీ ఫోర్‌ అవర్సు చాలదా అండి? 

: బెరా? నీలాంటి ఆషాఢభూతుల వల్ల నీ గురువుగారు యెంత సులభంగా దగా పడ 


తారూ? అరె, నన్ను కూడా భ్రమింపజేస్తివే! నిన్ను మరి చేరనివ్వవద్దనీ, బుచ్చమ్మను 
పూనాలో విడోజుహోముకు పంపమనీ, మీ గురువుగారి పేర టెల్లిగ్రాం యిస్తాను. 
ఆమె చదువుకుని ప్రాజ్ఞురాలై తన యిష్టము వచ్చినవారిని పెళ్లిచేసుకుంటారు. లేకుంటే 
మానుతారు. రిఫారము అయితివని గదా నీవుచెప్పితివి. నిజమైతే, కాలేజీలో ప్రవేశించి, 
పైపరిక్షలకు చదువుకో. నీ ప్రవర్తన బాగున్నంతవరకు ద్రవ్యసహాయం చేస్తాను. బుద్ది 
తెచ్చుకుని బతుకు. మధురవాణిని డెవిలంటివే? నీవే డెవిల్‌. ఆమె నీ అయోగ్యత 
అయినా నొక్కి అడిగితే గాని చెప్పింది కాదు. వక సత్యకాలపు బ్రాహ్మడిని కాపాదడమే 
కాకుండా, దుర్మార్గుడవైన నీ చేతిలో పడకుండా బుచ్చమ్మను కాపాడింది. నాకు వక 
మహోపకారం కూడా చేసింది. గనుక, నా సంతోషమును తెలియజేయుటకు, యిదిగో 
ఆమెతో షేక్‌హాండ్‌ చేస్తున్నాను. (షేక్‌హాండ్‌ చేయును) నెపోలియన్‌! తక్షణం 
యింట్లోనుంచి పైకిపో! 


(గది గుమ్మం దాటి) 


: డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది! 


(తెరదించవలెను) 


LANN 


7^* గురుజాడలు 421 కన్యాశుల్మము - DEPO 


బిలణీయము 


బిలణీయము 


మొదటియంకము - ఒకటవ స్థలము 
అనిహిల్లా పట్టణములో రాజు అస్థానము 


(వైయాకరణుడు నారాయణభట్టును, బిల్బణుని 
మిత్రుడగు తార్శికుడు, కేశవభట్టును ప్రవేశింతురు.) 


నారాయణభట్టు : మహాభాష్యానికి ఇతని తండ్రి వ్రాశిన వ్యాఖ్యానం ప్రమాణంగా యెవరు 


వొప్పుతారండీ! ఆలాగైతే నా శిష్యులు వ్రాసిన వ్యాఖ్యానాలు కూడా ప్రమాణవేం! 
యేవంటారు? 


కేశవభట్టు : వాదానికి యుక్తి ప్రధానం గాని పుస్తకాలతో యేంపనండీ! 


నారా 


కేశ 


: యుక్తిలో నీరస సారసాలు కనిపెట్టే దాతేడండీ? ప్రభువులు నూతన ప్రియులు, ఆశ్ర 


యించుకున్న వాళ్ళను క్షూణత పరచడమూ, పరాయి వాణ్ణి నెత్తికెక్కించు కోవడమూ 
వారికి నైజగుణం. 


: గొంగళీలో తింటూ వెంట్రుకలు లెక్కపెట్టాడట! యిప్పుడు Fras మనకు కొత్తగా 


వొచ్చిందా యేమిటండి భోజరాజు కాలంనుంచీ కవిత్వం Dos హెచ్చింది; శాస్త్రాలు 
అడుగంటాయి. నాలుగు శ్లోకం ముక్కలు అల్లుతారనే కదా రామశాస్రిని కృష్ణ స్వామిని 
రాజు యిప్పుడు మన అందరి నెత్తిమీదా కూచోబెట్టాడు. 


: వెధవ కవిత్వం! నా శిష్యులు చెబుతారు అంతకన్న మెరుగ్గాను, పరిశీలించేవాడే డండీ? 
: గనక మనకు యిప్పుడు కొత్తగా వచ్చిన Krad లేదని నా మతం. Dom, 


మీకూ స్నేహం కలుపుతాను రండి? 


: అయితే వాడి కాళ్ళు పట్టుకోమంటారా యేవింటి? 
: ఏవీం, బిల్హణుడు, రామశాప్రీ కృష్ణస్వామీ పాటి పండితుడూ, కవీ, కాడనా మీ 


అభిప్రాయం? 


౫% గురుజాడలు 425 బిల్ల్ణణీయము 


నారా 


కేశ 


: ఆ పీనుగులకంటే యెవడైనా నయవేం అని నా అభిప్రాయం. 
: నేను చెప్పవచ్చిన మాటా అదే. బీల్హణుడు మహాకవీ, ప్రతిభావంతుడున్నూ. అప్పుదే 


రామశాస్తుల్లుకీ కృష్ణస్వామికీ కొన మళ్లించాడు. అది మనకో గొప్ప లాభం కాదా? 


: బెను గాని, మన కొన కూడా మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడే! 
: మనకు కొనంటూ వొకటి వుంటే కదూ మళ్లించడానికి? మీ, నా, అదృష్టాలు నాడే గిడస 


బారాయి. రాజు మన శాస్త్రాలు అక్కర చెయ్యడమే మానెను. మనం సభకు రాక 
పోయినా యేమైనారని తనుపే లేదు. మన పదవి సదక్షిణాకంగా ధారపోస్తే వొల్లడు బిల్హణుడు. 


: అవును, మన అవస్థ అలాగే వుంది. 
: ఈపాటి భాగ్యానికి అతగాడితో వృథావాదం మన కెందుకూ? కలహం పెంచకండి. 


నిన్న మీరు ఉభయులూ వాదిస్తూ వున్న సమయంలో రాజు ఉదయమంత్రితో 
రాచకార్యాలు ప్రశంసించుచుండెను. కనిపెట్టితిరా? 


: ఆలాగనండీ! అయితె నావాదవంంతా వృథాయే? అవును. రాజు మెచ్చుతాడన్న ఆశ 


చాలా కాలామాయి వొదులుకున్నాను, గాని, జినచంద్రుడయినా మెచ్చుకున్నాడా? 


: స్తంభాన్ని జారబడి నిద్రపోయినాడు. 

: ఆసి! వీడి బొడ్డు sry! పాండిత్యం కురిపిస్తూంటే యలా నిద్రపోయినాడయ్యా? 

: ఇక్కడికి సంతుష్టి అయిందా? 

: అయితే ముందు యేంజేదాం? 

: ఇటుపైని వాదం మానీసి, బిల్హణుడు ఏమన్నా మెచ్చుకుందాం. 

: ఓడిపోయినావంనుకుంటాదేమో? 

: బిల్హణుడి యోగ్యత మీ రెరగరు. ఎదటివాడి సత్తువ యెన్నే బెదార్యం, పండితుల్లోకల్లా 


అతనియందే కలదు. నిజమైన విద్వత్తుకు జోహారు చేస్తాడు. అతను వైరులకు పిడుగు, 
స్నేహితులకు చందనము. 


: అయితే నా పాండిత్యం విషయమై అతగాడి అభిప్రాయం యెట్టిదో కనుక్కున్నారా? 
: దిగ్దంతులం, మన పాండిత్యం విషయమై ప్రాజ్ఞుడైన వాడికి మరో అభిప్రాయం యెలా 


కలుగుతుంది? ఆయన మనసులో మాట దాచే వ్యక్తి కాడు. రేపో నేడో ఆయన ముఖతః 
మీరే వింటారు. అదుగో మాధవశర్మ వస్తున్నాడు మొహం మంగలంలా వుంది. 


(యామినీదేవికి విద్యాగురువు మాధవశర్మ ప్రవేశించును.) 


?** గురుజాడలు 426 బిల్ల్ణణీయము 


మాధవ: 
: యేవంండోయి? 

: యామినీదేవికి బిల్హణుడిచేత, విద్య చెప్పిస్తాడష! 

: మరి మీరో? 

: కొత్త NEY) పాతనీరు కొట్టుకుపోయింది. 

: యేం విద్య చెప్పిస్తారో? 

: యేం విద్యో నాకేం కావాలి! క్షూణతలో క్షూణత, అతగాడు చదువు చెబుతూవుంటే 


మాధ 
కేశ 


మాధ 
కేశ 


మాధ 


కేశ 


మాధ 


కేశ 


రాజుకు మతిపోయింది. 


నేను కూడా వింటూ దగ్గర కూచోవాలష! “Dyers పృథ్వీ” అన్నాడు, మరో రాజు 
కాళ్ళు పట్టుకుంఛాను. 


: బావా! తొందరపడకు. నీ జీతం నిలుపు కాలేదు గద? 
: లేదు గాని పువ్వులమ్మిన వూళ్ళో కట్టెలమ్మవలశి వచ్చింది గద? 
: రాజుల యివాయిష్టాలు మనమా శాసించే వాళ్ళము? పండితుడన్న వాడికి, కాలు 


కాలిన పిల్లిలాగ దేశాలు తిరిగి కష్టజీవనం కల్పించుకోవడానికి బదులుగా, గొప్ప 
ఆస్థానమందు ఉపాధి కలగడం పెద్ద అదృష్టం కాదా? అది తన్నుకుపోవడం ఉచితం 
కాదు. మన రాజు రాజర్షి! యిట్టి రాజు యెన్ని రాజ్యాలు తిరిగినా మీకు దొరకదు. 


: రాజర్షయితే యీలాటి ఘోరం ఆచరిస్తాడండీ ? 


: ఘోరానికీ, అఘోరానికీ మీరయినా యామినీదేవికి కలకాలం విద్య చెప్పేది లేదు 


గద? రేపో నేడో ఆమెకు వివాహవైం విద్య కట్టడుతుంది. యీలోగా Sem 
నొల్గుకుపోయీది యేమీ లేదు. 


: యెవడిదాకా వొస్తే గాని వాడికి తెలియదు. 
: Sar కాకతీరని పనికి తలవంచక తీరదు. రాజుకు యెవడు మాన్యుడైతే మనకు 


వాడే రాజు గనక Doro మంచి చేసుకోవడమే నీతి. 


: మానభంగానికి కారణభూతుడైన శత్రువును బతిమాలు కొమ్మన్నావు. మంచి నీతే! 


“రథకారో నిజాం భార్యాం 
సజారాం శిరసా కరోత్‌” అన్న న్యాయంగా వుంది నీ సలహా! 


: మనిషి దైవసృష్టి శత్రుమిత్రులు మనుష్యసృష్టి “అయం బంధుః పరోవేతి గణనా 


లఘుచేతసామ్‌! పుంసా ముదార చిత్తానాం వసుధైవ కుటుంబకమ్‌” 


౫% గురుజాడలు 427 బిల్ల్ణణీయము 


మాధ 


మాధ 


A 


కృష్ణ 
మాధ 


కృష్ణ 


మాధ 


A 


: చాల్చాలు, నీ కుతర్మం చాలించు. 


(కవి కృష్ణస్వామి ప్రవేశించును, మాధవశర్మ అతనికి యెదురుగా వెళ్ళి.) 


: విన్నారా? 
: చూచాయగా. 
: (నారాయణభట్టుతో) చూశారా, అప్పుదే వూరందరికీ తెలిసింది. (కృష్ణస్వామితో) ఆ 


వుత్తరాది వాడు మీకంటె పెద్ద కవిషండీ? 


: పెద్ద కేవుంంది; అందరికంటే తాటిచెట్టు పెద్ద. కవిత్వం ఒక xm చెబుతాడు; 


గాని పండితుడు. 


: పండితుడే కాగట్టండి! ఒకపాటి కవి కాడు మహాకవే అనండి. రాజపుత్రికలకు, 


తరతరాలనుంచి ఆస్థానం కనిపెట్టుకొని కాలం గడిపిన మీ, నా, బోటివారు విద్య 
చెప్పడం భావ్యం గాని, శీలం యెట్టిదో, సాంప్రదాయం యెట్టిదో, తెలియని 
దిక్కుమాలిన పరదేశిని అంతఃపురంలో ప్రవేశపెట్టడం ఉచితమేనా? 


:oe9 మాట అన్నారు, ఒప్పుకున్నాను. 

: (మెల్లగా) మాట వరసకు అనుకుందాం. బిల్బణుడు జారుదైతే? 

: మీ పుట్టేం ములిగింది? రాజు అనుభవిస్తాడు. 

: ఈలోగా యీ అవమానవంంతా నేను అనుభవించాలి గదండీ! 

: మానావమానములు వకడు యిస్తేనా వస్తవి? రాజుటండీ బుద్ధి యొక్కా విద్యయొక్కా 


విలువ కొల్చేవాడు? లేకుంటే, ఆ రామశాస్తుల్లు సొట్ట కవిత్వం మెచ్చుతాడు గదా, 
రాజు తెలివి యేమని చెప్పను! 


: అయితే యిప్పుడు మనం యేం జేయడం, మీ సలహా. 
: సలహా కేవుంంది? మాట్లాడక ఊరుకోవడవేం సలహా. 
వయా అప్రతిష్ట సహించి యెలా వూరుకోవడం? నాలుగు మాసములు శలవు పుచ్చు 


కుని తీర్థయాత్రలు వెళుదునా? 


: వెళ్ళండి. 
: (మెల్లగా) ఆహవమల్ల మహారాజు పట్టపుదేవి తరుచు వర్తమానం చేస్తూన్నారు. వస్తే 


నాలుగు గ్రామాలు అగ్రహారంగా దయచేయిస్తావంన్నారు. 


: అలాగైతే యింకా ఆలోచిస్తారేవిం? 


(వైయాకరణులు జిన చంద్రుడును గోవింద శాస్తియును ప్రవేశింతురు.) 


2౫% గురుజాడలు 428 బిల్ల్ణణీయము 


జిన 


: పడపడ వాగితే, యీ రాజులు డంగైపోతారు. నాలుగు పంక్తులు వ్రాస్తే పస బయలు 


పడుతుంది. పత్రికావాదం పెట్టి, పత్రికలు కాశీకి పంపమనండీ; బలాబలాలు తెలుస్తాయి. 


(కవి రామశాస్త్రి ప్రవేశించును.) 


గోవింద : అతగాడికి ఉపాసనాబలం వుందండీ. వాదన సమయంలో నాకు యెన్నో యుక్తులు 


రామ 


రామ 
మాధ 
రామ 
మాధ 
రామ 
మాధ 
రామ 


మాధ 
రామ 


రామ 


మాధ 
రామ 


స్ఫురిస్తాయి. వాక్ట్లృంభనఐ మాట పైకి రాదు. మనిషిని గెలియడం శక్యంగాని, 
మంత్రాన్ని గెలియడవెంలాగ. 


: అంత పెనుప్రళయం అతగాడిలో యేమీ కానరాలేదే? 
మాధ : 


(రామశాస్త్రిని పక్కకు పిలిచి) యేనాటికి యేవాంస్తుందో తెలియదు. 


: యిప్పుడే వొంచ్చింది ? 

: యీనాటికి యామినీదేవికి చదువు చెప్పడానికి నేను తగాను కాను. 

: యేమండి? 

: యేమో, రాజుగారికే తెలియాలి. రేపటినుంచి బిల్హణుడిచేత విద్యచెప్పిస్తారష! 

: అలాగనా, ప్రభుచిత్తం మనవేంం చెయ్యగలం? 

: అంచాతనే దేశాంతరం వెళ్ళడానికి ఆలోచించాను. 

: అట్టి ఆలోచన యొన్నడూ చెయ్యకండి. మీరు పిల్లలవాళ్లు, యిల్లూ వాకలీ, తోటా 


SË కల్పించుకున్నారు. GAS వెళ్లినా లోకం అంతా వక్క రీతిగానే వుంటుంది. 
మరి వక రాజ్యంలో మాత్రం ధర్మం నాలుగు పాదాలా నడుస్తుందనుకున్నారా? 
వెల్టిభ్రమ! ఆకాడికి మనరాజ్యవేంనయం. రాజు సత్యసంధుడు. నిలబడి నిర్వహించడం 
నీతిగాని యెవడో డంబాచారి వచ్చాడని నొగలు విప్పి వెయ్యడం పౌరషవేంనా? 


: నాలుగు రోజులు జబ్బు పేరు పెట్టుకొని యింట వుండిపోదునా? 
: రాజు పోల్చుకొని కార్పణ్యం వహించగలడు. 
మాధ : 


అయితే యేం జేదాం? 


: (మెల్లగా) యిసుంటారండి (నాలుగు అడుగులు యెడంగా వెళ్ళి) కపట స్నేహం చేళి 


వాడి లోతుపాతులు కనిపెట్టండి. కర్తవ్యం ముందు ముందు ఆలోచించుకుందాం. 


; మీ సలహా బాగుంది. 
: సాయంత్రం కలుసుకు మాట్లాడుదాం. ఇప్పుడు com వెళ్ళిపొండి. బిల్హణుడు 


వస్తున్నట్టుంది. 
(బిల్హణుడును, పురోహితుడును (53.9096. ) 


2౫% గురుజాడలు 429 బిల్హణీయము 


రామ 


మాధ 


: బ్రాహ్మణోత్తములకు నమస్కారము. 
: (నారాయణశాప్రితో) చూశారా బ్రాహ్మణోత్తములంటాడు గాని పండితులనడు. 


(బిల్హణుడు సభామంటపంలో నిలుచున్న వారిని, చూపు విసురున పరికించి 
నారాయణభట్టు దగ్గిరకు పోయి కౌగలించుకొనును.) 


: పండితోత్తమా, మీరు పతంజలి అపరావతారము. మీ వాగ్గోరణి నిన్న నాకు అపూర్వ 


కర్ణానందము చేసినది. నన్ను మెప్పించిన వైయాకరణి కిత్తునని నే ప్రతిజ్ఞ చేసిన యీ 
రుద్రాక్షమాల మీ కంఠము నలంకరించు గాక! (తన మెడలోని బంగారు కట్టిన 
రుద్రాక్షమాల నారాయణభట్టు మెడను వేయును.) 


: వద్దు-వద్దు-వద్దు. నేం తగను, మీ వంటి మహానుభావుల మెప్పే పది కోట్లు. 


(రుద్రాక్షమాల చేతబట్టి తీయునటుల అభినయించుచు కేశవభట్టు వంక చూచును. 
నలుగురు పండితులును చుట్టూ మూగుదురు.) 


: మహాపండితుడు చేసిన సన్మానం ప్రభుసన్మానముకన్న దొడ్డది. ఉంపించండి. 
: యీ అపూర్వమయిన మాల రాజపండితుడైన కర్ణమహారాజు కంఠమును మున్ను 


అలంకరించెను, ఇప్పుడది పండిత రాజు కంఠము నలంకరించినది. 


: (మాధవ శర్మతో మెల్లగా) మహారాజిచ్చిన మాల భట్టు కిచ్చాడు. యేమి యితగాడి 


పొగరూ! 


: TALTRE) వీడు యెన్నాళ్లో దక్కదు. 


(పూజ బ్రాహ్మడు ప్రవేశించి) 


: మహాప్రభువువారు పూజాగృహానికి విజయం చేశారు. 


(పండితులు వస్త్రములు సవరించుకొని బ్రాహ్మణుడి వెంట పోదురు.) 


రండవ రంగము 
(కర్ణమహారాజు పూజామంటపము. రాజు పూజ చేయుచుండును. 
ఇరు పక్కలనూ పండితులును, ఉద్యోగస్థులును కూర్చుని యుందురు.) 


కర్ణ మహారాజు : నిన్నటి వాదములో యవరు గెలిచినట్టు? 


కవి రామశాస్త్రి : గెలుచుటకూ, వీగుటకూ యేమున్నది మహారాజా ? 


?** గురుజాడలు 430 బిల్ల్ణణీయము 


కేశ : సత్యమే అన్నదాతా! పూర్వ పశ్చిమ సముద్రములకు వార ఏమిటి? అసాధారణ 
ప్రతిభావంతులగు మహాపండితులచే ఉత్పాదితమైన వాక్సరంపర భగవదుత్సాదితమగు 
సృష్టి పరంపర వలెనే (చెయ్యి రామశాస్త్రి వైపు తిప్పి) అస్మదాదులకు ఆశ్చర్య జనకమై 
యెన్న నశక్యమై యుండును. Sod సంభూతులగుటను, వారపారలు యేలిన 
వారికే తలియవలయు. 
కర్ణ : రామశాస్తుల్లు గారు యేమంటిరి? 
రామ : మహారాజా! కేశవభట్టు గారు తార్మికులు గనుక, వాదాదర మనుస్ములు. మంచిదేకాని 
వివాదాంశము వస్తుతత్వమును గూర్చి కాక, పరవస్తుతత్వమును గూర్చి కాక, ఒక 
వ్యాకరణ సూత్ర మందు ఒక్క మాటకు వినియోగమున్నదా లేదాయను కుశంక 
ననుసరించియున్నప్పుడు, అట్టివాదము కాలము వెళ్లపుచ్చునుగాని, తత్వాన్వేషణము 
నకు కానేరదు. సూత్రములు బుషి ప్రణీతములు. మార్చబడనేరవు. గాన వాదము 
నకు చరితార్థము తక్కువ. వినోదార్థముచేయు ప్రసంగములకు వీగు గెలుపు OUO 
మహహప్రభో! 
కేశ : వ్యాకరణము వేదాంగమై, శబ్ద్బబ్రహ్మమును గూర్చిన శాస్త్రమైనపుడు చరితార్థము 
లేకుండుట యెటుల? 
“అజ్ఞానాంధస్య లోకస్య జ్ఞానాంజనశలాకయా, 
చక్షురున్మీలితం యేన తస్మై పాణినయే నమ” 
అనే శిక్షావాక్యము నిరర్ధకము కానోపునా? 
విదూషకుడు : వారివ్యాకరణ శాస్త్రము శబ్ద బ్రహ్మపరము. మీ తర్క శాస్త్రము అర్థబ్రహ్మపరము. 
అర్థబ్రహ్మోన్నే అందరూ ఉపాశిస్తారు. శబ్ద (బ్రహ్మంతో సంతుష్టి తక్కువ. అర్థం మాట 
కొస్తే మంత్రి నానాపంతులు మహాపండితులు. మీరంతా నిరర్ధకులే! 
రామశాస్త్రి: స్వారస్యం బాగా తీశావూ. 
మంత్రి నానాపంత్‌ : చుట్టూ తిరిగి ముక్తాయింపు నా మీదే? 
విదూ : నిజం చెబితే, నిష్టూరం! “యస్యాస్తివిత్తం, సనరః కులీనః సపండితః” అనలేదా? 
రామ : అవును; కాకేమి? అర్థశాస్త్రంలో నానామంత్రులు పండితులే! 
విదూ : ఆ మాటే నేనంటే హాస్యం. మీరంటే నిజం. 
కర్ణమహారాజు : నిజమనేది యేమిటో? 


2౫% గురుజాడలు 431 బిల్హణీయము 


విదూ : మంత్రులాడే మాటలల్లా నిజం. 
కర్ణ మహారాజు : వారు అబద్ధమాడినా నిజమౌతుందా? 


విదూ : సాగింది నిజం, సాగంది దబ్బర. మంటత్రులనే మాట సాగుతుంది గనుక, వారనే 
మాటల్లా నిజమే. ఇంకా ప్రభువుల మాటే, సాగక, తరుచు దబ్బరౌతుంది. 


కవి కృష్ణస్వామి : గౌతముడిది యేదో వినియోగంగల వాదం గాని, వ్యాకరణ వాదంలాగ 
నిరర్ధకం కాదు. 


కర్ణమహారాజు : మంత్రివర్య! గౌతముల యెడల మనమేమో అపరాధము చేసినట్టుంది. 
నానామంత్రి :మహాప్రభో, ప్రభువులకు ధనం కూడికచేస్తే అది అందరికీ అపరాధమే. 
విదూ : యెన్ని అక్రమాలు చేసినా, మంత్రులకు యిది వక డాలు దొరికింది. నీతినిపుణుడైన 
మంత్రి, స్వప్రతిభవల్ల కొత్తమార్గాలు కల్పించి, ధనసం[గ్రహం చెయ్యాలిగానీ, రాజునూ, 
రాజునాశ్రయించుకున్న వాళ్ళనూ యెండు చాపలవలె యిగరగట్టడమా, ప్రయోజకత్వము? 
కవి కృష్ణస్వామి : మరి వారి జాగ్రత ప్రభువులకు వ్యక్తం కావడ వెంలాగ? 
Qm : గనక ఆస్థానమందు కనిపెట్టుకుని వున్నవాళ్ళకే, మొదట తాళం పట్టాలి. పయిన 
యెంత దూబర అయినా చింతలేదు. 
కవి కృష్ణస్వామి : మహాప్రభో, మన ఉద్యోగస్థుల మీద గౌతముడు పద్యం చెప్పాడు. చిత్తగించ 
తగి వున్నది. 
కర్ణమహారాజు : యేదేది? 
గౌతముడు : వారి మహిమ “అతీతః పంథానం! వాజ్మ్యనసయోః” అయినా “చకితమభిధత్తే” 
అన్నట్టు చెప్పాను. 
క. దబ్బరలుం గొండెమ్ములు 
మబ్బువలెంగ్రమ్ము మాయ మాటల తీపున్‌ 
నిబ్బరపు మొండితనమును 
నబ్బురమగు విద్య లిచటి యధికారులకున్‌. 
కృష్ణస్వామి : అక్షరలక్ష ఇయ్య తగి వుంది. 
నానామంత్రి : హాస్యగాణ్ణి అయినా, హద్దుమీద వుంచాలి. 
కర్ణమహారాజు : (చిరునగవుతో) హద్దుమాలిన మనిషి ఒక్కొకడు ఉంటేనే గాని, హద్దు యొక్క 
గుణాగుణములు తెలియవు. మనవలె ఉచ్చావస్థలో నున్న వారిని స్వేచ్చగా తిట్ట 


7** గురుజాడలు 432 బిల్ల్ణణీయము 


కృష్ణ 
రామ 


విదూ 


గలిగిన వారిని వకరిని, అచ్చుబోసి వదిలితేనే గాని, మనను గూర్చి లోకం యేమనేదీ 
మనకి తెలియబోదు, యేమంటారు? 


: సత్యం! సత్యం! పునస్సత్యం! 
: మహారాజా, ఉచ్చావస్థలో నున్న ప్రాజ్ఞులు మంచి చెడ్డలు యెరగకనా సంచరిస్తారు? 


మంచిచెడ్డ లన్నవి అంతకన్న లోకులకు, బాగా తెలియగలవు ? 


3 భర్తృహరి ప్రభువులను గూర్చియేమో చెప్పాడు. రామశాస్తుల్లుగారికి విస్మ ఎకి వచ్చినట్టుంది. 


నానామంత్రి : తల్లితండ్రులు ప్రభువులను దిద్దాలి. మాబోటి అధికార్లను ప్రభువులు దిద్దాలి; 


గాని తిట్టి బతకనేర్చిన కడుపుకూటి బ్రాహ్మడా, మహషప్రభో తప్పొప్పులు కనిపెట్టే 
వాడూ? కొందరు మహానుభావులు యితగాడికి విందులు పెట్టి, వారి పగలు ఈ 
వికటకవి ద్వారా తీర్చుకుంటారు. అయినా, నౌకరుకు విచారం లేదు. ప్రభుసేవా 
దైవసేవలతో కాలం వెళ్ళపుచ్చే మనిషి దూషణ భూషణ తిరస్మారములు సరకు 
గొనడు. మనవి చెయ్యవలశిన మాట ఒకటి వుండి పోయింది iod! మాతా 
మహారాణీవారి శలవైనది. మహారాజ కుమారికా వారికి విద్యాభ్యాసము ముగించ 
వలసిన కాలము మీరినదని వారి అభిప్రాయము. 


కర్ణమహారాజు : అమ్మాజీవారి ఆజ్ఞ మన అందరికీ సిరస్సున ధార్యము. 
t9 S 


కృష్ణస్వామి : (విదూషకునితో) ఏమి వెన్నుకుప్ప పరిసీలిస్తున్నావు? 


S»: 


ఈ దొడ్డ సలహా, మాతా మహారాణీ వారికి, యెవరు మనవి చేసి యుందురో అని. 


కర్ణమహారాజు : వెన్నుకుప్ప చెప్పునా? 


నానామంత్రి : నేను మనవి చేశానని కాబోలు, యీ బ్రాహ్మడి మాటల ధ్వని. శ్రీకృష్ణులు సాక్షి 


నేను మనవి చెయ్యలేదు. 


కర్ణమహారాజు : యెన్నడూ వొట్టు వేసుకోకండి. వొట్టు వేసుకోవడం యితరులు మనమాట 


నమ్మరని కదా? నమ్మినా, నమ్మకపోయినా, వొట్టు కార్యము లేదు కదా? 


రామశాస్త్రి : సలహా మాటకు వస్తే, ఈ విషయములో ఒకరి సలహాకు యేమి అవకాశం 


విదూ 


కద్దు? మహారాజకుమారికా వారికి విద్యాభ్యాసపుటీడు మీరినదని, ఒకరు విన్నవించిన 
గాని, మాతా మహారాణీ వారికి తెలియదు కాబోలును. 


: కొందరు అధికార్లకు ఆశ్రయణమూ, పొగడ్డా రుచి. బిల్హణుడు ఉద్యోగస్తులకు కైవారం 


చెయ్యడు. వారి నోట వచ్చిన మాట కల్లా అహ! హా! అని ఆశ్చర్యం నటించడు. 
వొచ్చిన ఉపద్రం, యిది. 


౫% గురుజాడలు 433 బిల్ల్ణణీయము 


కృష్ణస్వామి : నిజమైన పండితుడికి ప్రభువులయందే లక్ష్యం ఉంటుందిగాని, ఉద్యోగస్తుల 
యందు లక్ష్యం యేల వుండును? 

రామ : ప్రభు లక్ష్యమే లేని పండితులకు, ఉద్యోగస్తుల లక్ష్యవెంలా వుండును? 

నానామంత్రి బిల్హణుడు ప్రభువులను కూడా లక్ష్య పెట్టడా? మహాప్రభువు వారిని గూర్చి 
చులకనగా ప్రశంశించెనా? యేమిటి అంతవాడూ అవును! 

మాధ : ప్రశంస అని ప్రశంస కాదు. ప్రభువులు చేసిన సన్నానాన్ని నిరాకరించారని కాబోలు 
TAS QPS భావం. 

కర్ణమహారాజు : అదెలాగ? 


కృష్ణ : మరేమీలేదు; యేలినవారు దయచేసిన రుద్రాక్షమాల, పదిమంది పండితులలోనూ, 
నారాయణభట్టుగారి మెడను వేశారు (PÉR) అదేకదండీ మీరనబోయే 
మాట? 

కర్ణమహారాజు : (కనుబొమ లెగయ యోచన నటించి) అలాగనా స్వామీ? 

కృష్ణ : నా కళ్ళతో చూశాను. 

నానామంత్రి : ప్రభువులు, వచ్చిన దాసరినల్లా మెచ్చి, హారాలూ, అందలాలూ, యిస్తూవుంటే, 
వాళ్లు నిరసించడం ఆశ్చర్యమా! 

విదూ : ప్రభువుల శలవైనప్పటికీ, ఒక కాచవైంనా యివ్వకుండా మీరు కలకాలం తిప్పుతూ 
వుంటే, ప్రభువులు వొళ్లువొలిచి, హారాలూ, అంగదాలూ, యివ్వవలశి వొస్తుంది. 
ఇదే మీలాటి మంత్రులు ప్రభువులకు చేసీ కూడిక. 

కర్ణమహా :మంత్రివర్య, బిల్హణకవి ఇట్టి పనిచేస్తారని మేము తలచి యుండలేదు. 

నానామంత్రి : దేశదిమ్మరి! తరతరాలనుంచి కనిపెట్టుకున్న వాళ్లకి వుంటాయిగాని యేలినవారి 
యెడల భక్తి విశ్వాసాలు, అట్టి వాడికెలా వుంటాయి? 

కృష్ణ : బుజ్జకు DOS తక్కువ అనండి. స్వదేశి అయితేనేం, పరదేశి అయితేనేం? 


నానా : కాకుంటే, తనతలేవింటి, ప్రభువులు తనకిచ్చిన అమూల్యమైన హారం, తానంటూ 
మరివక పండితుడికి బహుమానం చెయ్యడవేంవింటి? 


కర్ణ : యింకా బిల్హణులచేత మహారాజకుమారికలకు చదువు చెప్పించవలెననుకుంటిమి. 
ఈయన ప్రవర్తనకు తగిన ప్రతిక్రియ BQ? 
విదూ : తన్ని తగిలివెయ్యడం. 


2౫% గురుజాడలు 434 బిల్ల్ణణీయము 


కేశవ 


కర్త 
to 


: ఉచ్చాటన చెయ్యడమున్నూూ అతనివద్ద నున్న ధనము తీసికొని, ధర్మవినియోగము 


చెయ్యడమున్నూ ఉచితమని తలుస్తాను. 


: క్షమాపణనుకోరి, విన్నవిస్తును. మహారాజాధిరాజా! పండితుడు శిక్షార్దుడుకాడు. 


“విద్వద్దందమగౌరవమ్‌”. అదిగాక నేరమన్నది ఒకటి స్థాపించవలసి :- 


: (కొంచెము కోపరసంగా) నేరం లేదనా మీ అభిప్రాయము? 

: చిత్తం, చిత్తం, నేను యేమి మనవి చెయ్యగలను. 

: నేరవేం కాకపోతే యెన్నడూ కోపవెంరగని ప్రభువులకు కోపవెంందుకు వచ్చేని? 

: (మాధవశర్శతో మెల్లగా) ఊరుకొండి. 

: మంత్రివర్య, యీ బ్రాహ్మణి అరవై గడియల్లోగా పట్టంలోనుంచి సాగనంపితే? 

: చిత్తం! యేలికల శాసనము ఈ క్షణమందే అమలు చేస్తాను. (పత్రిక వ్రాసి పంపును) 
: మంత్రివర్య, మహారాజ కుమారికావారి విద్యాభ్యాసము విషయమై, మీ అభిప్రాయ 


మెట్టిది? మీరు అనుభవ శాలులు, సాంప్రదాయజ్ఞులు. 


నానామంత్రి : మాతా మహారాణీవారి శలవు ఆ ప్రకారం అయినది. నేను యేమి మనవి చెయ్యగలను? 
కర్ణమహా : సంగీత సాహిత్యములూ, కొంత వరకు తర్మ వ్యాకరణములూ, బావాజీ వారు 


చెప్పించారు. అదంతా మాధవశర్మగారి ఆశీర్వచన ఫలం గాని, యీ విద్యలు జ్ఞాన 
సాధనములు. ప్రత్యేకం వీటియందు విలువ తక్కువ. భగవద్గీతను ఉపదేశించి మరీ 
విద్యాభ్యాసము విరమించడము ఉచితమని యిదివరకు అనుకుని వుంటిమి. 


నానామంత్రి : ఏలికల వాక్యములు గురూపదేశములు. విద్య అనగా ముక్తి సాధనమైన విద్యే. 


$8 
to 


నానా 


$5 
to 


సందేహ మేవింటి మహాప్రభో! 


: మహారాజ కుమారికలు భగవద్గీతను పఠించతగ్గదనే మీ అభిప్రాయమా? 
: చిత్తము. నా చిన్నతనంలో మా తల్లిగారు పఠిస్తూ వుండగా నాకు కూడా గీతా 


శ్లోకములు కంఠోపాఠంగా వచ్చినవి. ప్రాజ్ఞుడనైన తరువాత వారణాసిలో గురు 
ముఖతః గీత ఉపదేశం అయినాను. దక్షిణయాత్రలు వెళ్లినప్పుడు కాంచీపురంలో 
లక్ష్మణాచార్యుల వారివద్ద కూడా గీతార్థం విన్నాను. నేను అజ్ఞాడనే గాని, నేను 
మనవి చేశిన స్వారస్యాలు వారు చిత్తగించి, ఆశ్చర్యపడేవారు. అది అల్లా అమ్మాజీ 
మహారాణీవారి శిక్షా ప్రభావం, మహాప్రభో. 


: సందేహమేమి? సముద్రమునకైనా మేరకద్దుగాని, మనిషి బుద్ధికి మేరయెక్కడిదీ? 


వాఖ్యాన కర్తలూ, మనవంటి మనుష్యులేనా? గురువు బుద్ధికి పై ఆడవలెనని శిష్యుడు 


౫% గురుజాడలు 435 బిల్ల్ణణీయము 


ప్రవర్తిస్తేనే గాని విద్య పెరగదు. అమ్మాజీవారికి భగవద్గీతయందు మంచిప్రవేశము 
కలదు. మీరు మనవి చేస్తే మహారాజకుమారికావారికి కూడా ఆ (గంథరాజమును 
చెప్పించుటకు వప్పుదురేమో! 


: శలవయితే మనవి చేస్తాను. 
: మీరు మనవిచేస్తే, వారు ఆమోదించడముకు అభ్యంతరం వుండబోదు. గాని 


బిల్హణులు వెళ్ళిపోతే, యెవరిచేత ఉపదేశం చేయింతుము! 


: మన పండితులు దిగ్గంతులు, యవరైనా చెప్పగలరు. 
: లోకానుభవమూ, బోధకతా శక్తీకలవారు మీ రేల చెప్పరాదు? 
: ప్రభువుల శలవైతే, తప్పకుండా చెప్పుతాను. మాధవశర్మగారి సహాయం వుండనే 


వుంటుంది. 


: ఆహా. 

: అయితే అమ్మాజీవారితో మనవిచేశి వత్తురా? 

: చిత్తం. మనవిచేసి, యిప్పుడే తిరిగీ హాజరవుతాను (నిష్మమించును) 

: యేమి చిత్రమైన లోకమూ! 

: కొత్త చిత్రం యేమి కనపడ్డది? 

: నేను euh తప్ప, లోకంలో మరి యెవడికీ తన అవస్థతో సంతుష్టిలేదాయ? 

: యెలాగో? 

: పండితులకి ఉద్యోగాలు చెయ్యాలని తాపత్రయం. ఉద్యోగస్తులకు పండితులనిపిం 


చుకోవాలని తాపత్రయమూను. 


: మామాటో? 

: తమమాట చెప్పనేల? అంతా యెరిగినదే! నా పదవిమీద మీరు కన్నువేశారు. 

: మొదటికే తెచ్చావూ! 

: రామ శబ్దంరాని నానామంత్రిచేత, గీత ఉపదేశం చేయించడానికి తమరు తల 


పడ్డప్పుడు, నా బిరుదులు నేను తమకు సమర్పించక తీరదు గదా? (మహారాజు 
విదూషకుడి చెవిలో రహస్యము చెప్పును. విదూషకుడు టొంకరి నడకతో 
నిష్మమించును) 


7** గురుజాడలు 436 బిల్ల్ణణీయము 


రామ 


: (మాధవశర్శతో చిన్న గొంతుకతో రహస్యమాడి, పైకి) 


“ముఖేహోరావాప్తికి అన్న శ్లోకము విషయమై మాధవశర్మగారు ఒక చిత్రకథ 
చెప్పుతున్నారు. 


: యేమిటండి? 

: మరేమీ లేదు. ఆ శ్లోకం దాహలాధీశుడైన కర్ణమహారాజును ఉద్దేశించి చెప్పినదట. 
: యెంగిలి శ్లోకమా మాకు సమర్పణ అయినది! 

: చాలామంది కవులమనేవారు, యెంగిలి శ్లోకాలవల్లనే ప్రతిష సంపాదిస్తారు. 


© =ð 


: $5088 యేలినవారియందు భక్తి యెలా వుంటుంది? 
: పేరు ఒకటయితే యిట్టి తారుమార్లకు అవకాశం వుంటుంది. 
: యేలినవారికి తెలియనిది లేదు. ఆ శ్లోకము మట్టుకు మిక్కిలి విలవైనది. 


చాలాకాలము Bomb రచితమయిన యడల, ప్రభువుల యొక్కా పండితులయొక్కా 
కర్ణగోచరము కాకుండునా? బిల్హణకవి కొత్త శ్లోకం చెప్పే పాటి సామర్థ్యం లేనివాడు 
కాడు. 


: మంచి శ్లోకవంన్నది తలచినప్పుడల్లా స్ఫురిస్తుందా? 


(విదూషకుడు ప్రవేశించును) 


: ఈయన కాళ్ళీర రాజుల ఆస్థానము యేల విడచిరో, యెవరికైనా తెలుసునా? 

: మనవి చెయ్యడమునకు వీలులేని కారణము చెబుతారు. 

: తన్ని తగిలేశారని యీ మాధవశర్మగారే చెప్పారు. 

: నేనా చెప్పాను! తప్పుగా విని వుందురు. 

: ఈ కవిత్వం మాధవప్రణీతవంయే, వుండాలి. 

: (కృష్ణస్వామితో) యెందుకు ఉచ్చాటన ఐందో? 

: కారణవంటూ విశేషకారణ వేంమీ లేదు. రాజుగారు వుంచిన వేశ్య, సౌందర్యమును 


చూచి మనసు నిలపబూనినారు కారట. 


: ఐతే రసికులే. 
ఆ మాట కొస్తే యితర మహాకవుల తక్కువ యేమిటో! కృష్ణమి్రి చెప్పినట్టు 


యెంతటి వాడికైనా... 


౫% గురుజాడలు 437 బిల్ల్ణణీయము 


కర్త 


ణ 


కేశవ 


మాధవ : 


రామ 


విదూ 


S»: 


కర్ల 
to 


Su సంతు DELS భాషణ, 
విలాస పరిహాస కేళి పరిరంభాః 
స్మరణ మపి కామినీనామ్‌, 
అలమిహ మనసోవికారాయ 


: అందరికీ తెచ్చారా? 
: క్షమాపణ మనవిచేసి, ఒక్క సంగతి శృతపర్చుకుంటాను. బీల్హణుడు మహాపండితుడు, 


దేశదేశములు తిరుగును. అట్టివాడిని అనాదరణచేసిన యెడల, అపకీర్తి సాటగలడు. 
పండితులు శిక్షార్డులు కారు. “విద్వద్దండ మగౌరవం” అన్నాడు. నేరం యెంతవరకూ 
వున్నదో, వారు యెంతవరకూ సమాధానం చెప్పుకోగలరో, ఆ తత్వాన్వేషణం కూడా 
కర్తవ్యమేమో అని సందేహం కలుగుతూంది. 


అయితే, తత్వాన్వేషణం చెయ్యనిదీ ప్రభువులు శిక్ష విధించారనా, మీ అభిప్రాయం? 


శ విష్పంశసంభూతులగు మహా(ప్రభువులు, అన్వేషణం అంటూ వకటి చెయ్యవలెనా 


నిజమును? 
“సతాం హి సందేహ పదేషు వస్తుషు 


ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః” 


: ఆ సిద్ధాంతం అందరి మెళ్ళకీ వురి అల్లుకోవడవేం యిప్పుడు ఒహడి పీకకు తగిలిస్తే, 


రేపు మన పీకకే తగులుకోగల్టు. ఇదుగో నానా మంత్రి వస్తున్నారు. నిద్రపోతూన్నవాళ్ళ 
పీకలు తెగ్గాయ్యడానికి యింత మహావీరుడు మరి లోకంలో లేడు. e ధర్మ సందేహవేం 
దో ఆయన తీరుస్తారు. 


(మంత్రి నానాపంత్‌ ప్రవేశించును.) 


: మహాప్రభో! మహారాజకుమారికావారికి భగవద్గీతలు ఉపదేశం చేయించడపు 


అభిలాష యేలినవారికి కలదని, శ్రీ మాతా మహారాణీ వారితో నవుకరు మనవి 
చెయ్యగా మిక్కిలి సంతోషముతో వారు ఆమోదించారు. 


: మీరు మనవి చేసిన తరవాత, మరివకలాగు యేల S ? 


పాం విషం పావేం తియ్యాలి. 
(నానామంత్రి కోపముతో విదూషకునివైపు చూచును) 


: అతని మాటలు సరకు చెయ్యకండి. 


౫% గురుజాడలు 438 బిల్ల్ణణీయము 


Sd: భగవద్గీత SESE, కాంచీపురంలోనూ అభ్యసించిన పంతులు వారికి కోపవెంం 


కర్త 
to 
DSP : అనుదినం భగవద్గీత పారాయణం మట్టుకు చేస్తూవుంటే, ఆడే అబద్దాలల్లా నిజ Sc 


దుకు వుంటుంది? అయినా నిజవైంన మాటకు కోపవెంందుకు? 


: నిజమనేది యెట్టిదో? 


తాయి. ఇది వక శుద్ధక్రియ. 


: యేమిటీ యీ మాటలకి అర్థం. 
 విదూషకుడి మాటలకు అర్థం ఆలోచిస్తారేమిటి? 
: కొందటికి అతగాడి మాటలు ఆలోచించినకొద్దీ అర్జాలిస్తాయి. 


: వెలికి వెయి అరాలు. 
అ [3] 


విదూ : కేశవభట్టుగారిని ఒక SB ధర్మసందేహం బాధిస్తూంది. ఆయన SB తీర్చి, తరువాత 


కేశవ 


కేశ 


కృష్ణ 


A 


od 


నా 348 వైద్యం చేతురుగాని. 
(కర్ణమహారాజు కనుబొమలెత్తి కేశవభట్టును చూచును.) 


: నిజం విచారించి మరీ శిక్ష విధించటం ధర్మశాస్త్ర పద్ధతేమో యని సర్వజ్ఞాలున్నూ 


ధర్మస్వరూపులున్నూ అయిన యేలికల సమక్షమందు యంతో భయంతో మనవి 
చేసుకుంటున్నాను. 


: యెంతమాటంటిరి; భయమేల? నేను రాజు నైనను, కించజ్ఞుడను. రాజు నౌటనే 


కించజ్ఞుడను అని అనవచ్చును. పండితులు, ప్రాజ్ఞులు వారి వారి నమ్మకములను 
నా యెదుట ముచ్చటించుటకు వెరచిరేని, నేను రాజ్యమునకు అర్హుడనే కానే? 


: రాజాధిరాజ! పండితరాజను శబ్దము యేలినవారికే Gg! గ్రంథములు నెత్తిని 


మోయుటకు అస్మదాదులము కూడా మహాపండితులమే. అయితే, మోతచేటే గాని, 
వాటి గంధము ఆత్మలకు అంటక, చదువులు ఒక తెన్నూ చర్యలు మరివక తెన్నూ 
అయి, కామ లోభాదులచే జ్ఞానాంధులమైన మా బోట్లకు, పండితశబ్దము యెట్లు 
చెల్లును? లోకము పరిత్యజించి అడవుల్లో తపస్సుచేసే మునులకయినా లొంగని 
క్రోధాదులను 96005 యేలినవారే పండితులుగాని, ఈర్చ్యతీర్చుకొనుటకుగాను 
నిజమును కప్పి, ధర్మమును దాచి, అల్పమైన ఐహిక లాభముల $5803, మేమా 
పండితులము మహారాజా? 


: యీ ముక్కలేమో యెవరికీ తెలియనట్లు ఉపన్యసిస్తూన్నారు. రెండు కళ్ళతోనూ 


చూశామయ్యా, అని ఘోషిస్తూ వుంటే, అట్టి బలవత్తరమైన సాక్ష్యాన్ని మీ పండిత 


7** గురుజాడలు 439 బిల్ల్ణణీయము 


Sd: 


నానా 


కర్త 
to 


దూషణ యెలా కొట్టగలదో, నాకు బోధపడకుండా వున్నది. ఛాందసానికిన్నీ రాజ్య 
తంత్రానికిన్నీ చాలా దూరం వుంది. 


: నాతో దోషే వొప్పుకుంటేనే “ఆ తావళ మనేది, తాతాజీ మహారాజా వారు నేపాళం 


మహారాజులువద్ద సంపాదించారు. దానితో అర్జునుడు జపం చేసేవాడని (ప్రతీతి 
కూడా కద్దు. శివపూజా కాలమందు మహా ప్రభువువారు, నమస్కరించి, కళ్ళ నద్దుకుని 
మరీ ధరించేవారు. మీ యందు వుండే అసమాన గౌరవము చేత మీకిది అనుగ్రహ 
పూర్వకముగా దయచేశారు. అది యెందుకు వక ఆస్థాన పండితుడికి బహుమానంగా 
యిచ్చావయ్యా” అని నే నడిగితే, యేవన్నాడంటే, “యీ కుళ్లు తావళానికి యీ 
దేశంలో కాబట్టి యింత మాన్యత కలిగింది, మా దేశంలో ప్రతి తుప్పనిండా ఏకముఖీ 
రుద్రాక్షలే. తెగించి నాకు యింత బహుమానం చేశినందుకు మీ రాజు బెంగ 
బెట్టుకోలేదు గదా?” అని నిర్మాహమాటంగా అన్నాడు. నా కంటూ ఆ మాటతో 
వొళ్ళు నీరు విడిచిపోయింది. 


యెప్పుడు ఈ ప్రసంగం జరిగిందో? 


: నీ ప్రశ్నలకు సమాధానాలు నీలాటి వాళ్లే చెబుతారు. 
: చిత్రం, కొందరికి యెలకంటే బెదురు, కొందరికి పిల్లంటే బెదురు; నానామంత్రిగారికి 


గౌతములంటే బెదురు. 


నానామంత్రి : ఆ మాట శలవివ్వవద్దు, మహాప్రభో! యేలినవారూ అమ్మాజీవారూ తప్ప 


విదూ : 


కృష్ణ 
కర్ణ 


లోకంలో నాకు బ్రహ్మ భయం లేదు. 
యముడి భయవేం లేనివాడికి, బ్రహ్మభయం యెలా వుంటుంది ! 


: వారు చెబుతూవున్న సాక్ష్యం అబద్ధవోం, నిజవోం, కొసాకూ వినరాదూ? 
: తరువాతండి? 


నానామంత్రి : తరవాతేవొచ్చి, మళ్ళీ అన్నాను “నారాయణభట్టుగారి విద్యను మహారాజులు 


విదూ 


తగినట్టు గౌరవించనట్టున్నూూ యీ విషయంలో మహారాజుల లోపమును మీరు 
యెత్తి పొడిచి సవరణ చేసినట్టున్ను లోకానికి అర్థం కాగలదు. మహారాజులు 
శాంతులని, యీలాటి నిరాదరణ చెయ్యరాదు” అని వేయి విధాల అతని మేలుకోరి, 
బోధ చేస్తే, “రాజులకేం తెలుస్తుంది విద్యల విలవ? రాజులు విద్యాఘూకా”లన్నాడు. 


: యీపాటికి Der వూరి పొలిమేర దాటివుంటాడు. యెన్ని గోతాలు కోసినా 


ప్రతిబంధకం లేదు. 


2౫% గురుజాడలు 440 బిల్ల్ణణీయము 


నానామంత్రి : అలా అనేటట్టయితే, యిప్పుడు ఆయన్ని పిలిపించండి. ox» ఆస్తానమందు 
e థి 


విదూ : 


రుజు విప్పిస్తాను. 
అదుగో, నారాయణభట్టుతో కలశి ఆయనే వస్తున్నారు. మీరు తలచేటప్పటికి 
బిల్హణుడు ఆకాశాన్నించి వుట్టిపడ్డట్టుంది. కాయసిద్దుంది కాబోలు. 

ఖో e G Q Q 


(నానామంత్రి వెనుకవైపు నిర్దాంతపోయి చూచును. అలా చూచుచుండగా 
కర్ణమహారాజు స్వర్ణపేటికలోని రుద్రాక్షమాల దీసి ధరించును. ) 


నానామంత్రి : వైదికులు హద్దుమీద వుండరు. ఉచ్చాటనా శాసనమైనప్పటికీ యెలా తోసుకు 


విదూ 


కేశ 


S»: 


వస్తున్నాడో! (ఉత్సాహముతో) అదిగో, నారాయణభట్టుగారి మెడలో రుద్రాక్షమాల! 


: ఆచిత్రవేంంజూస్తారు, ఈచిత్రం చూడండి. యిదుగో ప్రభువుల మెడలో ప్రభువుల 


రుద్రాక్షమాల! 

(నానామంత్రి ఆశ్చర్యముతో మహారాజు వైపు చూసి, తిరిగీ నారాయణభట్టు 
కంఠమును పరికించుచున్న సమయములో బిల్హణుడు దగ్గిర కాగానే మహారాజు 
నిలుచుండును. అందరూ నిలుతురు. అది చూచి యెందుకో Pen SSS, 
నానామంక్రి కూడా నిలుచును.) 


: బోధపడ్డది “యీ హారము రాజుపండితుడైన కర్ణమహారాజు కంఠమును 


అలంకరించినది” అని బిల్హణకవులు అన్నప్పుడు దాహలా ధీశుడగు SHA ఉద్దేశించి 
చెప్పివుందురు. కానలేకపోతిమి. 


యింతసేపటికి తర్మం పని చేసింది. 


కృష్ణస్వామి : అదిటండీ. end మనమందరమూ Dermot అపరాధం చెప్పుకోవలసి 


వుంటుంది. 


: చుక్కానికి న్యాయంగా పోతుంది స్వామివారి మనస్సు. కలుషం లేదు. 
: పండితుడికి కలుషంవుంటే, మరి పండితుదేవింటండీ. e మహారాజును చూసైనా 


నేర్చుకోవద్దా? 


: (బిల్హణ నారాయణభట్టులతో) దయ చెయ్యండి. దగ్గరగా కూచోండి. 


(అందరును యవరి స్థలములయందు వారు కూచుందురు) 


నానామంత్రి : (మాధవశర్మ చెవిలో) నా మాటలు గానీ వినివుండరు గద? 


విదూ : 


అప్పుడు చాలా దూరంగా వున్నారు; విని వుండరు, కర్ణ పిశాచి వుంటే తప్ప. 


౫% గురుజాడలు 441 బిల్ల్ణణీయము 


విదూ 


కర్ల 
to 


: నీకు వున్నట్టుంది కర్ణ పిశాచి. యెక్కడలేని రహస్యాలూ యొక్క లాగుతావు. 
: (Doro ఉద్దేశించి) కవి వర్య! అజ్ఞానానికి అంజనం యేమిటి? 
: రాజ పదవికి నైసర్గికమైన మహాంధకారమును తొలగించి, నిశ్చలమైన జ్ఞానోదయము 


వల్ల DONS Saw తలచూప నివ్వకుండా తరిమిన తమవంటి సత్పురుషుల 
సహవాసమే అజ్ఞానాంజనము మహారాజా! పండిత సామాన్యమునకు విద్యన్నది 
జ్ఞానసాధకంకాక, మాత్సర్యహేతువై యేయుండును. 


: నానామంత్రిగారి అభిప్రాయమూ అదే. వారు మట్టుకు సాధనం లేకుండానే సాధ్యం 


సాధించారు. 


: జ్ఞానాలోకమునకు ఉత్పత్తి స్థానము సూరులు. ఆ Arto సంసర్గంవల్ల నృపనామక 


పాషాణములకు కూడా కాంతి ఆపాదన జెతుంది. నాకుగల స్వల్పజ్ఞానము అమ్మాజీ 
వారి శిక్షవల్లనూ, మహా పండితుల సహవాసమువల్లనే కలిగినది. స్వామి మాకు 
బాల్యగురువులు. యిప్పుడు తాము అందరూ మాకు గురువులే. (మంత్రితో) మంత్రి 
వర్యా! రేపటి నుంచి Doro కవులు మహారాజ కుమారికా వారికి గీతోపదేశం 
చెయ్యడముకు అభ్యంతర మేమీ? 


: అభ్యంతరం అనగా అభ్యంతరం యెందుకుంటుంది మహాప్రభో! 
: అయితే అమ్మాజీ వారితో విన్నవించి వస్తాము. (లేచును.) (అందరు లేచుచుండగా) 


కూచోండి! పెద్దలకు శ్రమయేల? (నిషప్త్రమించును). 
(పండితులు చెదిరి గుంపులు గుంపులుగా మాటాడుదురు.) 


నానామంత్రి : (మాధవశర్శతో) అడ్డంగా తిరిగిందే! 


మాధవశర్మ : అదే నేనూ యోచిస్తూన్నాను. ప్రవాహానికి యెదురీది ప్రయోజనం లేదు. 


నానామంత్రి : అయితే వాడితో కలిశిపోతానంటారా యేమిటి? 


మాధవ : ఆడుకొమ్మా, పట్టుకొమ్మా, కనపడనప్పుడు యేం జేయను? 


నానా : 


మీరు భయపడక నిలబడి మాత్రం వుండండి వీడికి ఉచ్చాటనమంత్రం మహారాణీ 
వారితోటి వుపదేశం చేస్తాను. చూడండీ, ఆ స్వామి, వాడితో యెంత ఆసక్తితో ముచ్చ 
టిస్తున్నాడో! మన వాళ్లలో కట్టు లేదు. 


మాధవ : పండితులు కుక్కల్లాగ కాట్లాడబట్టేకదండీ, పరాయివాళ్ళు డబ్బు తన్నుకుపోతున్నారు! 


(బిల్హణుడున్న తావుకు వెళ్ళును. ) 


౫% గురుజాడలు 442 బిల్ల్ణణీయము 


నానా : 


(రామశాస్తితో) అస్త్రం అడ్డుదిరిగిందండీ. 


రామశాస్త్రి :తాము కొంచం అతి ఆచరిస్తారు. 


నానామంత్రి : యేం చెయను శాస్తుల్లుగారూ? భగవంతుడు తీక్షణమైన బుద్ధిని యిచ్చాడు. 


రామ 


aor : 
యౌ 


అది విడడ్డదంటే, పట్టడానికి నాకే అసాధ్యవైంపోతుంది. యిహ వూరుకుందునా? 


: తాము ఊరుకుంటే యేలాగ? బిల్హణుడు కుమారికావారి దగ్గర ఆనుకున్నాడంటే 


వారిని కలశ మహారాజుకు వివాహం చేసే ప్రక్రియ నడిపిస్తాడు. ధారాపతినిగూర్చి 
మనం ఇన్నాళ్ళాయి చేశిన ప్రయత్నం విఫలమౌతుంది. 


: చూశారా మొన్న కాళ్ళీరరాజు తండ్రి అనంతభూపాలుణ్జి, రాజు యెదుట భట్టువాళ్లా 


యెలా పొగిడాడో! 


: దానికి ప్రతిక్రియ అమ్మాజీవారి దగ్గిర తాము కల్పించాలి. 
: రాజు అసాధ్యుడుగద! 


(బిల్హణుడు నానామంత్రి వద్దకు వచ్చును.) 


: (నానామంత్రితో) తాము పంపిన ద్రాక్షఫలముల వంటి ఫలములు మా దేశం విడిచిన 


తరవాత తినలేదు. పంపిన మీ దయకు చాలా సంతోషించాను. 


: (ఒకపాటి మెల్లగా, గాని వినబడేటట్టు) ముడ్డి కాల్చి, మూతికి వెన్న రాసేవాడు, 


యింతవాడు మరి పుట్టబోడు. ) 


: (బిల్హణుని దూరము కొనిపోయి) పండితులలో యెంత ఓర్వలేని వాళ్లయినా వుంటారు. 


వీళ్ల నెవ్వరినీ నమ్మకండి. అందులో మాధవశర్మ బహుదుర్మార్లుండు. యామినీ దేవికి 
మీరు విద్య చెప్పబోతారని, ముక్కంటా నోటంటా యేడుస్తున్నాడు, ఎప్పుడో మీమీద 
నిందయేదో తీసుకొస్తాడు జాగ్రతమీద వుండండి. 


(బిల్హణుడు తన మొలలో నున్న ఛురికను చూపించును) 


: మా నాయనగారికీ మీ నాయనగారికీ చాలా స్నేహం ఉండేది. తమకు తెలిసిందో 


లేదో మా తండ్రిగారు జ్యేష్టకలశుల గుణవర్ణన తరుచుగా చేస్తూవుండేవారు. వారు 
రెండు పర్యాయములు కాళ్మీరాస్థానముకు రాయబారిగా వెళ్లారు. అప్పట్లో వారు 
తెచ్చినదే మా తోటలోని ద్రాక్ష. 


ఆలా చెప్పండి. అందుచేతనే ఆ స్వాదు కలిగింది. 


2౫% గురుజాడలు 443 బిల్ల్ణణీయము 


: ఇటుపైని అనుదినం తమకు పళ్ళు పంపి మరీ అమ్మాజీవారికి పంపుతాను. మన 


తండ్రులు స్నేహితులైనందుకు, యీ నాటికి తిరిగీ మనం కూడా స్నేహితులం 
కావడము కేవలము భగవత్సంకల్పంగాని ఒండుకానేరదు. 


: కృతార్థుడను. స్నేహంయొక్క విలువన్నది దేశదేశాలు తిరిగే మా బోటి పండితులకే 


తెలుసును. 


: యిక్కడ వున్నంతకాలం మీకు యే సహాయం కావలసినా అరమరలేక, ఈ మిత్రుడివల్ల 


పుచ్చుకొండి. అమ్మాజీవారి ఆగ్రహం మీయందు వున్నప్పటికీ నా ప్రాణం 
వున్నంతవరకు, మీకు అద్దుపడతాను. 


; నా విషయమై ఒకరికి హాని రాకూడదు. యేమి ఆ ఆగ్రహ కారణము? 

: మహారాజ కుమారికా వారికి తాము విద్య చెబుతారనే. 

: మహారాజువారి మనస్సు మళ్ళించలేరో? 

: వారిక్రోధం అనివార్యం. 

: తమ సలహా యేవింటి? 

: abo జెప్పను? యెప్పటికైనా వారివల్ల మీకు హాని వుంది. రాజుల క్రోధాలు మహ 


చెడ్డవి. దేశం విడిచి వెళ్ళిపోవడం వక ఆలోచన. మీరు యొక్కడికి వెళ్ళినా రారాజులు 
నెత్తిని పెట్టుకుంటారు గాని, మీరు వెళ్ళిపోతే ఆ దురదృష్టం ముఖ్యంగా నాది. 
కుమారికా వారితోపాటు నేను కూడా తమవద్ద భగవద్గీతలు నేర్చవలెననుకున్నాను. 


: నావల్ల భగవద్ద్గీతలు వింటే, మీరు ఉద్యోగం మానుకుంటారు. మహారాజకుమారికా 


వారు వివాహం మాని, సంసారం పరిత్యజిస్తారు. 


: నేను నాలుగు యేళ్ళాయి ఉద్యోగం చాలించుకుని, భగవంతుడి శేవలో కాలం 


వెళ్ళబుచ్చుదావంనుకుంటున్నాను. నేను ఉద్యోగంలో వుంటేనే గాని రాజ్యానికి 
ఆపాటం వస్తుందేమో యని మహారాణీవారైతేనేమి, మహారాజు అయితేనేమి నన్ను 
నిర్భంధిస్తున్నారు. 


: మీయందు మాతా మహారాణీవారికి అంత వాత్సల్యత ఉండగా నాకు హాని రాకుండా 


మీరు వారిని మళ్లించలేరో? 


: మహాపండితులూ, మహాకవులూ! తమకు నేను జెప్పవలశిన ధర్మాలు కలవా? 


రాజులు తాచుపాములు! పట్టుదలే గాని లాభనష్టాలు గణించరు. 


౨౫ గురుజాడలు 444 బిల్ల్ణణీయము 


ఒకతె 


మాధవ : 
: చక్రం యెప్పుడూ తిరుగుతూనే వుంటుంది. మరో, తిరుగులో, మీదు కిందికి 


(నగరునుంచి ఆభరణ భూషితలగు en బంగారు పళ్ళిెరములో సంక్రందన 
తాంబూలములూ పచ్చలహారమూ తెచ్చి నమస్మరించి బిల్బణునికి సమర్పింతురు.) 


: అమ్మాజీ మహారాణీవారు తాము వారికి అంకితముగా రచించిన గీతమునకు 


సంతోషించి వారు ధరించే ఈ పచ్చల హారము తమకు దయ చేయించిరి. ధరించి 
సముఖమునకు రండి. (బిల్హణుడితో నిష్మమింతురు.) 


: (రామశాస్తులు, మాధవశర్మ ఉన్నచోటికి వచ్చి వారలతో) ప్రభువులు ఒక మాట 


మీదను నిలచివుండరు. 


శకం తిరిగింది. 


దిగుతుంది, విచారమేలా? 
(తెర దించవలెను) 


బిల్లణీయము 


రండవ యంకము 


నారాయణభట్టు యింటి PDE. 
(నారాయణభట్టూ, శిష్యుడు వామనశర్మ, ప్రవేశింతురు.) 


: అరవైయేళ్లు దాటి, యిప్పుడు కవిత్వం నేర్చుకోవాలంటే, యెలా సాధ్యవౌంతుంది. 


రాజుకు కవిత్వం పిచ్చి, ఘట్టిగా పట్టుకుంది.... ఈ కవిత్వవంన్నదానికి, వొక తోవా, 
తెన్నూ సవబూ, సందర్భవూం, కానరాదు. యేదీ బీల్హణుడు చెప్పిన పద్యంలో మొదటి 
వాక్యం చదువూ. 


: (చదువును) “అంకం కేపి శశంకిరే జలనిధేః పంకం” 


చంద్రుళ్లో, కళంకమును, కొంతమంది, సముద్రంలో బురదగా భావించారు. 


: కొంతమంది మనుష్యులు, చంద్రుళ్లో వుండుకున్నషువంటి మచ్చయేదైతే వున్నదో 


దాన్ని సముద్రపు బురద అనుకున్నారని కదూ, కవి అభిప్రాయం? యే వెళ్టివాడైనా, 
యెన్నడైనా, అలా అనుకుంటాడ్రా? బిల్హణుడు మహాపండితుడే గాని, కవిత్వంలో 
దిగగానే, అసత్యం కల్పించాడు. యేవంంటాన్‌? 


౫% గురుజాడలు 445 బిల్ల్ణణీయము 


శిష్యు = 


బెనండి. 


: ఇక పద్యం యెలా అల్లాడో చూదాం....'అంకం”' అనే ఒక మాట తీసుకున్నాడు. 


దానికి అనుప్రాసార్థం Soko’ అనే మాటొకటి యెత్తాడు... అటుపైని “ఆ eos OS, 
యీ పంకానికీ, యెలాగయా అతకడం?” అని ఆలోచించి యేం యెత్తు యెత్తాడంటే, 
పంకం సముద్రంలో వుంటుంది గదా, చంద్రుడున్నూ సముద్రంలోనే పుట్టాడు గదా, 
ఆ పుట్టడంలో బురద యేమాత్రమైనా వొంటికి అంటకుండా వుంచ్చుందా అని 
యోచించి, అంక పంకాలకి లంకె వేశాడు. అంతే కదూ? 


: అంతేనండి. 
: సరేగాని, బురదంటూ వొకవేళ BAG, యెవడయినా కడుక్కోడ్రా? యిదంతా 


అసందర్భం చాలా కానవస్తూంది. 


: అవునండి. 

: అయితే మనక్కూడా వొక ప్రాసముక్క చూచిపెట్టు; శ్లోకం అల్లుదాం. 
: శంఖం” బాగుందండి. 

: బాగుంది. అయితే శంఖానికీ, చంద్రుడికీ, యెలాగరా అతకడం? 

: యలాగనా అండి తెలుపు గనుక ఉపమానం చేదాం. 

: అంకం, వొకటి తగలడుతూంది కదూ! శంఖానికి కళంకమేదీ? 

: కొంచెం మసిపూస్తె, కళంకం సాధ్యమౌతుందండి. 

: ఓరీ, మూర్చుడా! శంఖం పనికిరాదు. మరో మాట చూడు. 

: శంకా. 


: శంకా?... శంకా?... శంకా... కళంకానికి, శంకెలా తగిలించడంరా? esc, 


కుదిరింది, రాయి. 

(నారాయణభట్టు చెప్పును. శిష్యుడు రాయును.) 
“అంకం కిమితి శశాంకే 1 
కథమిహ న్య్థాణాం విజాయతే os" 


“శశాంకుడిలోవున్న మచ్చ యేమిటని మనుషులకు శంక యేలాగు పుట్టగలదు?” 
మహాబాగా వొచ్చిందిరా, శ్లోకం! యేవంంటావు. 


ో% గురుజాడలు 446 బిల్ల్ణణీయము 


శిష్యు 


: బాగానే వుందండి. 
: మహా, మహా, అనాలి. వొట్టి బాగుండడం కాదు. మహా బాగుందను. మొట్టమొదటికే 


తాళంపట్టాం అనగా, శంకకే శంక తగిలించావంన్న మాట! యీ పద్యం చూస్తే 
రాజు డంగైపోతాడు. వోమూల శశాంకుడని తానే అంటూ యింకా అంకవంన్నది 
యేమిటీ, అని యెంత బుద్ది తక్కువ మనిషైనా అడుగుతాడా? 


: (నవ్వు ఆపుకుంటూ) యెవ్వడూ అడగడండి, ఉత్తరార్థం శలవియ్యరా? 
: ఇంకా ఉత్తరార్థం కూడా వుందిట్రా! యేమి సాధనం; చెప్పవలసిన అభిప్రాయం 


అంతా చెప్పేశాం గదా? 


: “శంకరి, అనే మరోమాట తీసుకుని శంకరుడి సిరస్సు మీద చంద్రుడు వున్నాడు 


గనుక యేదైనా వొహ కల్పన యెత్తితే సరండి. 


: అసలు శంకనే, కొట్టిపారేశిం తరువాత, మరి కల్పనకి జాగా వొకటి వుంచావాం? 


ఇక తోవ కనపదదే,... కనపడదే,... హాం! దొరికింది రాయి! 
(నారాయణభట్టు చెప్పును. శిష్యుడు రాయును.) 
“అంకం కిమితి శశాంకే। 
కదాపి నాణాం నజాయతే శంకా॥” 
శశాంకుడిలో అంకం యేమిటి? అనే శంక నరులకు ఎన్నడూ కలుగ నేరదు... 


: ప్రశస్తతరంగా వొచ్చిందిరా? యేమంటావ్‌? 
: (నవ్వు ఆచుకొనను, ముఖం పక్కకు తిప్పి) జెనండి. 
! అట్టి శంక యెన్నడూ పుట్టనేరదని ప్రథమార్ధంలో ప్రశ్నకు సమాధానం మా బాగా 


కుదిరిందిరా. ఏది పద్యం కలిపి చదువూ. 


: (శిష్యుడు చదువును) 


“అంకం కిమితి శశాంకే 
కథమిహ Spero విజాయతే Jos” 


: తగలేశావురా! బంగారంలాంటి పద్యం! కొంచెం రాగ వరస పెట్టి యాడవరాదూ! 
: (రాగవరసతో) అంకం కిమితి శశాంకే! (e పైని చదవజాలక విరగబడి నవ్వును.) 
: యెందుకు నవ్వుతావు? ఓరిపాడగట్టా! పద్యం బాగుంది కాదంటావా యేమిటి? 


(నానా మంత్రి ప్రవేశించును) వూరుకో! వూరుకో! నానా మంత్రొస్తున్నారు, ఆ పత్రం 
దాచెయ్యి. (గురుశిష్యులు నిలుతురు). 


zÂ, గురుజాడలు 447 బిల్ల్ణణీయము 


నారా 


: యేవింటండోయి శిష్యుడిచేత రాయిస్తున్నారు? (శిష్యుడితో) యేమి, అబ్బాయీ, 


కనబడ్డవేం మానేశావూ? 


: యేమీ లేదండి. గ్రంథం రాయిస్తున్నాను. 
: (శిష్యుడితో) యేదీ ఆ రాసింది చదువూ. (శిష్యుడు తలగోక్కుంటూ గురువ్వేపు 


చూచును). 


: (శిష్యుడి చేతులో పత్రం లాక్కుని చదువును, తలయెత్తి నారాయణభట్టుతో) యవరు 


చెప్పారండీ యీ శ్లోకం? 


: మా శిష్యుడూ. 

: యింతకన్న బాగా చెప్పగలనండి. 

: యేడిశావూరుకో. 

: శ్లోకం మట్టుకు మహా బాగా వుందండి. 

: బాగుందంటారా? నాకు అలాగే తోచింది. 


: బాగుండడవంం౦టే ఆలాగా యిలాగా అనుకున్నారా యేవింటి? బిల్హణుడి పద్యాన్ని 


పగలగొట్టారే! 


: మా శిష్యులు చెప్పమని పీక్కుతింటే యేదో చెప్పి చూదావంని చెప్పాను. 

: తర్మం కురిపించిపోతిరే. యిఖ బిల్హణుడు తలదాచుకోవాలి. 

: పద్యం అంత ప్రశస్తంగావుందని శలవిస్తారా? 

: శలవియ్యడం' కాదు 'మనవి' అనండి. మీ శిష్యకోటిలో వాణ్ణి మాట మరిచిపోకండి. 


ఆ శ్లోక ప్రాశస్యానికి, అవధి అంటూ వుందండి? మీరే కవిత్వం చెప్పడం ప్రారంభిస్తే, 
ox» కవీశ్వర్లంతా సూర్యుడి ముందర చుక్కల్లాగ చకాపికలై పోరా? 


1 శాస్త్రాలు చదువుకున్న మా బోట్లకి కవిత్వం చెప్పడంవన్నది, తక్కువ పని కాదండీ? 
; యీ రోజుల్లో తక్కువ విద్యలకీ, తక్కువ మనుష్యులకే యెక్కువ విలువ. “రాజద్రోహీ! 


తులువా!” అని కాళ్ళీరం నుంచి, అక్కడి రాజులు వెళ్ళగొట్టిన, యా బిల్బణుడికి మహా 
ప్రాజ్ఞులైన మన మహారాజులే, మీ అందరికంటే యెక్కువ గౌరవం చేస్తున్నారు? 


కారా? 


: బిలణులను కాళ్ళీరం నుంచి వెళ్ళగొట్టారండీ? 
యౌ లట 


౫% గురుజాడలు 448 బిల్ల్ణణీయము 


: కూచోండి, చెబుతాను (శిష్యుడితో) అబ్బాయీ, మీరు కొంతసేపు అవతలకు వెళ్ళి 


చదువుకోండి, చదువు వంటి వస్తువ లేదు. 
(శిష్యునికి వెళ్ళమని గురువు సంజ్ఞ చేయును. శిష్యుడు వెళ్ళును. నారాయణభట్టు 
నానామంక్రి కూచుందురు.) 


: విన్నారా, కలశ మహారాజు వొక వేశ్యను వుంచారు. ఆ వేశ్య మీద బిల్హణుడు ఒక 


ప్రబంధం చెప్పగా, కలశ మహారాజు సంతోషించి బీల్హణుడికి ఆ వేశ్య దగ్గిర ప్రవేశం 
కలుగజేశారు. ox» రాజులకి దయపుడితే, చెయ్యతగిన మర్యాదా, చెయ్యదగని 
మర్యాదా, కానరు. ఆ పైని జరగవలసిన పని ఏదో, జరిగింది. దాంతో యీ తుంటరి 
కవికి ఉద్వాసన అయింది. 


: యింత విద్వాంసుడు గదా, అలా జరిగి వుంటుందండీ? పండితుడన్నవాడు 


క్షుద్రులవలె నీచవృత్తులకు దిగడు. కిట్టక ఎవరో యీ కథ కల్పించి వుంటారని నా 
మతం. 


: మీకు లోకం తెలియదు. అట్టి సంశయమే మీకుంటే, ఈ రంకు శ్లోకం చదివి 


నిజానిజాలు కనిపెట్టండి. దస్తూరీ యెవరిదో Sexo? 


(పత్రం వొకటి చేతికి యిచ్చును.) 


: యేమిటండిది? దస్తూరి బిల్హణులదే అనుకుంటాను. (చదువును) 


“అలమతిచపలత్వా త్స్వ్వపష్నృమాయోపముత్వా 
$668 విరసత్వా త్సంగమేనాంగనాయాః I 
ఇతి యది శతకృత్వస్తత్వమాలోచయామ 
స్తదపిన హరిణాక్షీం విస్మరత్యంతరాత్మా 1 
ఈకవిత్వమూ, శృంగారం అన్నవి, యెంతటి పండితుడికైనా, కళంకం తేకమానవు. 


అందుచాతనే మా తండ్రిగారు కవిత్వం చెప్పబోయేవు సుమా, చెడతావని 
శలవిచ్చేవారు. నే చెప్పిన శ్లోకం చింపెయ్యండి. 


: యిది చింపవలసిన శ్లోకం కాదు. మహారాణీవారికి చూపిస్తాను. బిల్హణుణ్ణి కొట్ట 


గలిగినపాటి కవి, మన ఆస్థానంలో వొకరంటూ వున్నారు గదా, అని వారు యెంతో 
సంతోషిస్తారు. ఈ మూలంగా మీపైని మహారాణీ వారికి కలిగిన ఆగ్రహం కొంత 
మళ్ళ గలదు. 


2౫% గురుజాడలు 449 బిల్ల్ణణీయము 


: నా మీదే ఆగ్రహం! యేం, నాయనా! యేం, నాయనా! ఎన్నడూ యే పాపం యెరగనే! 
: మీ అంత అమాయకమైన బ్రాహ్మణ్జి నేను ఎక్కడా చూడలేదు. ఊరందరికీ తెలిసిన 


మాటైనా మీకు తెలియదు. 


: నా వంటి బీద బ్రాహ్మడియందు ఆగ్రహానికి, కారణవేంవింటి నాయనా? 


: వొక కారణం, ప్రీలోలుదైన ఈ Doro సహవాసం చేస్తున్నారనే - రెండో కారణం, 


మీరు ఈ ఆస్థానంలో పండితులయి వుండిన్నీ బిక్షాటనం చేసే పరదేశ పండితుడివల్ల 
బహుమానం పరి(గహించడం, ఆ పరిగ్రహించిన తావళం మెడని వేసుకొని 
నిర్భయంగా తిరగడం. నేనంటూ, యెంతో దూరం మీ యోగ్యత, శ్రీవారి సమక్షంలో 
మనవి చెయ్యబట్టి, మీకు అట్టే హానిలేకుండా సరిపోయినది. 


: Hoary, మహరాజా, నా కొక హానిరాకుండా కాపాడండి. నాకు లౌక్యం తెలి 


యదు. అయితే ఈ తావళం అతగాడికి పంపివేదునా? 


: అదికాదు కర్తవ్యం. మీకు సమ్మతవైంతే నేనొక ఉపాయం చేస్తాను. రుద్రాక్షలు ప్రతి 


బైరాగి దగ్గిరా దొరుకుతాయి. వాటికి విలువేమిటి! బంగారం యే మాత్రం 
వుంటుందో? 


: యిరవై తులాలు వుంటుందని, మా యింటి ఆవిడె అంది. 
: చూశారా, మొగవాళ్ళకంటె ఆడవాళ్ళకి యెక్కువ బుద్ది వుంది. “క్షణశః కణశశైవ 


విద్యా మర్గం చ సాధయేత్‌” అన్నాడు. యీ తావళం యెప్పటికైనా మీకు దక్కేది 
కాదు, గనక, ఆ యిరవై తులాల మీదా మరి నాలుగు తులాలు వేసి ఆ విలవగల 
కాసులు యిస్తాను; అవి పుచ్చుకొని అక్కగారికి ఒక కాసుల పేరు చేయించండి. 
రండి, అక్కగారితో ఆ మాట నేను స్వయంగా మనవి చేస్తాను. 


(ఇద్దరును యింటిలోకి వెళుదురు.) 
(అదే స్థలం) కేశవభట్టు ప్రవేశించి, యిటూ అటూ, చూచి, ఎవరినీ కానక ఒక 
మూలకు కూచుని పుస్తక పత్రాలు తిరగవేస్తూ వుండును. కొంతసేపటికి రుద్రాక్ష 
తావళమూ, ఒక పత్రమూ, పట్టుకుని, నానామంత్రిన్నీ, సంతోషంగల ముఖంతో 
నారాయణ భట్టున్నూ ప్రవేశింతురు. వీరు మూలకూచున్న కేశవభట్టును చూడరు.) 


> ఇటు పైని బిల్బణుడితో కలియకండి. మాట్లాడ్డం కూడా తప్పించుకొండి. రుద్రాక్ష 


తావళం యేమైపోయిందని యవరడిగినా, పోయిందనండి. రాజడిగితే అమ్మేశా 
ననండి. 


౫% గురుజాడలు 450 బిల్ల్ణణీయము 


కేశవభట్టు (ముందుకు వచ్చి QOD) ఈ అబద్దాలు ఆడవలసిన అవసరమేమిటండి? 


నానా 


కేశవ 


కేశ 


కేశ 


బిల్ల 
యౌ 


: మరేం లేదు. నారాయణభట్టు ధనికులు కారు. పిల్లల వాళ్ళు. అక్కగారి వంటను 


అట్టే హంగులేదు. అందుచేత, యీ రుద్రాక్ష తావళం విక్రయించి, ఆ సొమ్ముపెట్టి 
బంగారం కోసమని నాకు అక్కగారి శలవు కాగా, కాసులుతెచ్చి అక్కగారికి యిప్పుడే 
దాఖలు చేశాను. 


: కావొచ్చును. కాని Senes కలియకపోవడానికీ, మాట్లాడకపోవడానికీ కారణ 


మేముండునో కొంచెం శలవు దయచేయిస్తారా? 


: వేశ్య మాట మీకు తెలియలేదు కాబోలు? 
: వేశ్య మాట యేమిటండి? 
: బిల్బణులు, కలశ మహారాజులు వుంచిన వేశ్యతో స్నేహం లావు చేశారట. 


అందుచేతనే వారు దేశం నుంచి తోలివేశారట. 


: ఏ దుష్ట యీ కల్పన కల్పించాడండీ! (నారాయణభట్టు నానామంత్రి వేపు చూసి 


వూరుకొనును.) 


: (నానామంత్రితో) తమరు యిప్పుడు దయచేయించినన్ని కాసులు, నేను తమకు 


దాఖలు చేస్తాను, భట్టుగారికి నేను చాలా సొమ్ము బాకీ వున్నాను. రుద్రాక్షతావళం 
యొక్క విలువ అన్నది ఆ బంగారంలో లేదండి, ఆ మాల అమూల్యమైనది. అది 
యిలా దయ చెయ్యండి. వారి కంఠమందు తిరిగీ వుంచుతాను. 


: అలా గయితే నేనే వుంచుతాను. (మాల నారాయణభట్టు మెడ వుంచబోవును.) 
: తమకంత శ్రమెందుకూ? నేనే వుంచుతాను. (కేశవభట్టు మాలను పట్టుకుని తాను 


వుంచ ప్రయత్నించును.) 


: నేను వుంచితే తప్పా! 
: తమరు తగిలించవలసిన సూత్రం, యెప్పుడో ఒకప్పుడు మా అందరికీ వుండనే వుంది. 


(కేశవభట్టూ, నానామంత్రీ తావళంతో పెనుగులాడుతూ వుండగా తావళం తెగుననే 
భయంచేత, నారాయణభట్టు కూడా తావళం పట్టుకొనును. యింతలో బిల్హణుడు 
ప్రవేశించును. ముగ్గురూ పట్టువదలగా, తావళమూ, నానామంత్రి చేతి షత్రమూ, 
నారాయణభట్టు చేతి పత్రమూ, నేలపడును.) 


: (తావళమును, పత్రములను యెత్తి) యేమిటీ దురంతం? ఈ పండితాగ్రేసరుడికి 


యెట్టి పాటు వచ్చినది! యీ ఉత్కృష్టమాలకు యెట్టి పాటు వచ్చినది! (ఒక పత్రము 


2౫% గురుజాడలు 451 బిల్ల్ణణీయము 


చదివి) ఇది నానామంత్రిగారి కవిత్వం కానోపును. (రెండవ పత్రం చూసి, 
ఆశ్చర్యపడి) యిది యిక్కడి కెలావచ్చింది? 


: యేమిటండి ఆ పత్రం? 

(ప్రత్యుత్తర మియ్యక) ఇక్కడ కేలావచ్చెను, యీ పత్రం? 

: చెప్పవద్దని నానామంత్రిగారు, నా చేత ఘోరమైన ప్రమాణం చేయించారు. 

: (ిల్హణుడి చేతులు తన చేతులతో పట్టుకొని) క్షమధ్వం! క్షమధ్వం! 

: “క్షమధ్వం”, యేమిటి, నీ శ్రాద్ధం! 

: నా వల్ల గట్టి పొరపాటు వచ్చింది. క్షమించండి. తమవంటి మహా పండితులకు, 


ఆగ్రహవంన్నది వుండదు. యీ శోకం కాళ్ళీర మహారాజులు వుంచిన వేశ్యను ఉద్దేశించి 
తాము రచించినారని తమ శిష్యుడొకడు తెచ్చి నాకు చూపించాడు. దాంతో నాకు 
అనుమానం కలిగిన మాట సత్యం. అనుమానం కలిగి తమతో సంబంధం వొదులు 
కొమ్మని, నారాయణభట్టుగారితో నేను చెప్పిన మాటా సత్యమే. వారి మంచికోరి ఆలా 
చెప్పాను. అంతేగాని మీకు అపకారం చేదామని కించిత్తు అయినా నా అభిప్రాయం 
కాదు. ఆ సోమనాథుడు సాక్షి అబద్ధవాండితే నా నెత్తి మీద ఆకాశవంతం పిడుగు 
పడిపొవాలి. తమవంటి మహానుభావుల విషయమై క్షుద్రులు చెప్పిన మాటలు నమ్మడం 
బహు పొరపాటు. కేశవభట్టుగారు యా వేశ్య కథ అంతా శుద్ధ అబద్ధవంని యిప్పుడే 
శలవియ్యగా, “యెంతటి కబుర్లయినా పుట్టించే దుర్మార్గులు వుంటారని” ఆశ్యర్య 
పడ్డాను. వారి మాటంటే నాకు చాలా గురుతు. క్షమధ్వం అని తిరిగీ ప్రార్థిస్తున్నాను. 


: (ఇంత తడవు ఆలోచించి, తావళము నారాయణభట్టు మెడను తగిలించి) నేను 


వెళ్ళిపోయినదాకా అయినా, యిది మెడని వుండనియ్యండి. ఆ తరువాత యెలాగా 
మీకు దక్కదు. అప్పట్లో యీ దుష్టమంత్రికి యా మహా హారమును అర్చించి ప్రాణం 
కాపాడుకొండి. శూరాగ్రేసరుడైన దాహలాధీశుని కంఠంనుంచి దుష్టాగ్రేసరుడైన ఈ 
కుమంత్రి కంఠమునకా! దేనికి యే కాలానికి యే అవస్థ వస్తుందో, కానలేం. 
(నానామంత్రి దగ్గరకు వెళ్ళి ముఖం మీద ముఖం వుంచి) నా మూలముగా యీ 
అమాయకుడైన బ్రాహ్మడికి అపకారం చెయ్యకండి. మీ యందు నాకు ఆగ్రహం 
లేదు. అందుకు తగరు. అసహ్యం కద్దు. మీ కుట్రకల్లా లక్ష్యం నేను యీ దేశం 
విడిచి వెళ్ళడవేం గదా? మీరు అట్టే శ్రమపడకండి. వెంటనే వెళ్ళతలచినాను. ఆహా! 
యేమి దేశం! యేమి మనుష్యులు! (నిషమించును.) 


?** గురుజాడలు 452 బిల్ల్ణణీయము 


: ox» కళంకం లేకుండావుంటే, యింతవాడు మరిలేడు. 
: ఆ వార్త, అబద్దవంన్నారే? 
E ధి 
: అలా అనకపోతే, మొహం యదట యేవంన్ను? 
: (నానా మంత్రితో) అయ్యా, ఒక మనవి! తమ ఆగ్రహం మా వుభయుల యెడలా 


ప్రసరింప చెయ్యమని తాము వరం అనుగ్రహిస్తేనే, యీ దేశంలో వుంటాం. లేకుంటే, 
దేశాంతరం పోతాం. మేము, అల్పులం. తాము ఆస్థానంలో చాలివున్నారు. 
వ్యవహారస్థితి ఎప్పుడు యే రీతిని వుండునో తెలియదు. యీ తావళం తాము 
వుంపించండి. యా సంగతి మేం యెవరితోనూ చెప్పం. మేం పండితులం; అనేది 
వొకమాటా, జేసేది ఒకపనీ కానేరదు. మామా స్వభావాలు కూడా, యీపాటి తాము 
కానే వుంటారు. 


: రామా రామా! తావళం నాక్కావాలనుకున్నారా యేవింటి? అక్కగారు ముచ్చటపడ్డారు 


కదా అని కాసులు తెచ్చాను. మీ వుభయులకీ నా కంఠంలో ప్రాణం వుండగా, హాని 
రాకూడదు. మీ నాయనగారికీ, మా నాయనగారికీ eod స్నేహవైంనా 
ఆలోచించుకోనా? పండితులంటే నాకు ప్రాణం కాదా? నేను శుద్ధ acing 
అనుకున్నారా యేవింటి? అక్కదగ్గర శలవు పుచ్చుకొని వెళతాను. మీ యోగ్యత 
వేరేనాతో చెప్పాలా? 


(తెర దించవలెను) 


2౫% గురుజాడలు 453 బిల్ల్ణణీయము 


బిల్హశీయము : అముద్రిత భాగము 


బిల్లణీయము 
స రెండవ అంకము 
స్థలము 
అనిహిల్లా పట్టణమునకు కొంచం దూరంలో సరస్వతీ నదీ తీరమందు కాళ్ళీర 
రాజపుత్రులు వలస వచ్చి విడిచిన పేట, ఒక ఉద్యానవనము మధ్య ఆ కాళ్ళీరుల యజమానిన్నీ 
కాళ్ళీర మహారాజులకు బంధువున్నూూ ఒకప్పుడు కాళ్ళీర రాజ్యములో సామంతరాజున్నూ ఐన 
చంద్రవర్మ అనే రాజు యొక్క తోట మిక్కిలి రమ్యమైనది. 
చంద్రవర్మ శూరుడు, విద్వాంసుడు, లోకానుభవము కలవాడు. మహమ్మదు ఘజినీ 
సోమనాథ క్షేత్రమును కొట్టినప్పుడు ఈయన కుమారుడు ఇంద్రవర్మ యుద్ధంలో మృతి 
పొందెను. ఇంద్రవర్శ్మకు రణ సింహుడను పందొమ్మిదియేళ్ళ ప్రాయంగల ఒక కుమారుడును, 
పదహారేళ్ళ ప్రాయముగల కుమార్తెయును కలరు. 


చంద్రవర్మగారి భవనమునకు సామీష్యములో ఆ యుద్యానవనములోనే ఒక కొలను 
వడ్డున ద్రాక్ష తీగ లల్లిన మంటపములో చిత్రాసనము మీద జమిలి స్థంభములకు చేర్చిన 
దిండును చారబడి బీల్హణుడు, యెదట మరి వక చిన్న చిత్రాసనము మీద రణసింహుడు 
కూచుని యుందురు. 
De: (పత్రము చేతపట్టి చదువును.) 

అస్యాశ్చర్యమయస్య మన్రగతయః peo తరంగై రపి, 

epos న విధేరివాతికుటిలా వైదగ్ధ్యసీమా భువః 

(శ్రూయన్తేప్రతిభూభృతాం వసతయ స్త్వంగత్తురంగావలి 

Dgo ఖురాగ్రఖణ్జితమణి క్షోణీతలాః కేవలమ్‌! 
రణసింహుడు : ఆహా! యేమి శ్లోకం! 
Ae, : కుమార, ఇది వినండి. 

వాత్సల్యం నవహత్యపత్యవిషయే వ్యాక్షిష్యతే న క్షణం 

దాక్షిణ్యేన సమీహతే నవవధూ వర్గేపి ధీరాశయః 

నిష్టాతః కుటిలే నయాధ్వని చరన్నాచారపూతః ప్రభోః 

దుస్సాధ్యా నపి సాధయత్యభిమతా So న్ఫుసాధ్యానపి 


7** గురుజాడలు 454 బిల్ల్ణణీయము 


రణ 


రణ 


బిల్ల 
బా 


: తమవంటి మహాకవులవల్ల కృతి పొందడముచేత అమాత్య సంపత్మరుల జన్మ 


సఫలమైనది. ఆ మహాపురుషుడు అసమాన ప్రతిభావంతుడు, దయాళుడు, ప్రభు 
విశ్వాసపాత్రుడు; మరిన్నీ ఈ రాజ్యానికి కాలగతి చేత వలస వచ్చిన మమ్మును 
కాపాడుతున్న పరమ మిత్రుడు. తమ పొగడ్తకు తగినవాదేగాని జైనుడు కాకుంటే 
యంతో బాగుండును కదా అని అనుకుంటాను. 


: (చిరునవ్వు Sas) ప్రభువు నమ్మిన బంటయి, మిమ్మల్ని కాపాడుతున్న DÉR, 


లోకోపకార ధురీణుడైనప్పుడు ఆయన మతం మీకు ఎక్కడ అడ్డు వచ్చెను కుమారా? 


: సకల సద్గుణ సంపన్నుడు గదా, మతం గూడా మంచిదైతే, చంద్రుడికి కళంకం 


లేనట్లు వుండును గదా అని నా మనస్సున కొరత. 


: కుమార, నిజమైన జ్ఞానమును సాధించవలెననే అభిలాష గల మీబోటి పండితులకు 


పర మతములయందు అసూయ వుండకూడదు. ఈ భూ ప్రపంచమందు లెక్కలేని 
మతాలు వున్నవి. అన్ని పేరెక్కిన మతములలోనూ పండితులూ, సత్పురుషులూ 
కలరు, అన్ని పేరెక్కిన మతములలోనూ సంసారమును తరించే సాధనములు కలవ. 
ఆయా సాధనములను అవలంబించి ప్రాజ్జులు ధర్మమార్గానువర్తులై, సదా లోకోప 
కారపారీణులై ఆయా మతములకు వన్నె తెత్తురు. అందుకు అమాత్య సంపత్మరులే 
దృష్టాంతము. అప్రాజ్ఞాలు ఆత్మలాభమునే ఆపేక్షించుచు అట్టి లాభము సమకూడు 
టకు వంకర తోవల నడిచి, తామసులై పరులను పీడించుచు జీవికలేని జప తపాదు 
లను చేయుచు లోకమును, దేవుడినికూడా మభ్యపరుప యత్నింతురు. అట్టివాడు నానా 
మంత్రి. పేరుగల మతమల్లా సత్ర్రవర్తనను, భూతదయను ముఖ్యములని చాటు 
తున్నవి. వైదికమతములకన్న బౌద్ధ జైనమతములలోనే వీటికి ప్రాముఖ్యత లావు. 
సత్ర్రవర్తన అనేది ఆత్మకు కవచము. భూతదయ అనే ఉపాసన ప్రత్యక్ష SH సద్యో 
ఆనందదాయకము, నిర్వ్యాజమైన ఈ గుణములతో మేళనలేని జపతపాదులు వ్యర్థ 
ములు. మనస్సుయొక్క దుర్చత్తులను మళ్ళించడం అల్ప బుద్దులకు సాధ్యంకాదు. ముక్కు 
బిగించుకు కూచొనుట ప్రతి కొంగకూ సాధ్యమే. గాన వైదికుడైన నానామంత్రి Sx), 
BOSS సంపత్మరులే శిష్టు. నాలుగు దేశాలూ తిరిగి నాలుగు దేశాలవారి తోడనూ అన్న 
దమ్ములవలె బతికిన వాళ్ళకు మతాభిమానాలు మాసిపోతాయి. బుద్ధికి సంకెళ్ళు విడిపోతాయి. 


: జైనులు వేదబాహ్యులు గదా అని. 
: ఆ మాటకు వస్తే మన దర్శనాలు అన్నీ వేద ప్రామాణ్యమును సరిగ్గా వొప్పుకున్నవా? 


వొప్పుకున్నవి మాత్రం వక్క రీతిని వాప్పుకున్నవా? 


౫% గురుజాడలు 455 బిల్ల్ణణీయము 


రణ 


రణ 


: (యోచన నటించి) అవును నిజమేనండి. 
: మరి యేలా వేదములను గూర్చి అభిమానము? అన్ని మతాల వారూ వొప్పుకునే 


శబ్ద ప్రమాణము వక్కటే, నాకు కనపడుతున్నది అందులో నా కంటే మీరే పండితులై 
వుంటారు. 


: యే విద్యలోనైనా తమ పాదముల వద్ద శుశ్రూషచేసి, అభ్యసించడముకు అర్హుడను 


గాని, తమ యెదుట నేను పండిత పదవాచ్యుడను యెన్నడూ కానేరను. 


: నే చెప్పవచ్చిన సర్వమత సమ్మతమైన శబ్ద ప్రమాణ మనేది ఇట్టిది అని చెప్పడముకు 


శక్యము కాని ఆనందమును కలుగజేసే విలాసవతీ సంబంధి శబ్ద ప్రపంచం (తల 
తడిమి) ఒక్కొక్క వెంట్రుక నెరుస్తున్నది కనుక ఆ శబ్ద ప్రపంచము విషయంలో 
బధిరత అప్పుడే మమ్ములను ఆవహిస్తున్నది. 


È పూర్ణ యౌవనముయొక్క శృంగార రస(గ్రహణ శక్తి, వార్ధక్యము యొక్క జ్ఞానసంపత్తీ, 


ఆ రెండు అవస్థలకూ సహజములైన దోషములు అంటకుండా, మహాకవుల యందు 
సదా కలిగి వుంటవి. 


హేలాభ్యస్త సమస్త శాస్త్ర గహనః సాహిత్యపాథోనిధి 
క్రీడాలోడన de: ప్రియతమః శృంగారిణీనామ్‌ AS 


అని కర్ణ మహారాజు యెవరిని గురించి చెప్పగలిగారు? వస్తు ప్రపంచములో, జన 
సామాన్యమునకు గోచరము కాని రామణీయకమును కనిపెట్ట కలిగిన వారు కవులే 


కదా! 


: కుమారా, యింత పరిజ్ఞానమూ, గుణసంపత్తీ కల మీరు పండితులు కాకపోతే యింక 


యెవరు పండితులు, సత్యమే: స్వర్గ నరకములనేవి యీ లోకంలోనే వున్నవి. చూడ 
నేర్చినవాడికి ప్రతిదేశంలోనూ కలవు, నందనవనాలు, దేవతా Hew, మహర్షులూ. 
అట్టి భూలోకమందుగల ఆ స్వర్గ రామణీయకమును కావ్యములుగా సర్వజన వేద్యము 
చేసినాడని కదా కాళిదాసును నేను మెచ్చుకుంటాను. ఊర్వసి పురూరవుడి కన్నులు 
మూయుటకు దొంగతనముగా వెనుక పాటున వచ్చునపుడు ఆమె అందెల యొక్క 
అణగీ అణగని చడియొక్క సొగసు కవులలోకల్లా కాళిదాసు కదా (గ్రహించెను. 
“గూఢం నూపురశబ్దమాత్ర మపి మే కాంతం (Ms పాతయేత్‌”. కవిత్వంలో ధ్వని 
అన్నది ఆ అందెల చడిలాగు వుండవలె. చూడండి కుమారా, నేను చెప్పిన శబ్ద 
ప్రమాణమును కాళిదాసే గదా నిర్వచనం చేశాడు. 


2౫% గురుజాడలు 456 బిల్ల్ణణీయము 


రణ 


రణ 


“సామన్త మౌళి మణి రజ్ఞిత పాదపీఠ, 

మేకాత పత్ర మవనేర్నతథా ప్రభుత్వమ్‌ 

అస్యా id చరణయో రహ మద్య కాస్త 

మాజ్ఞాకరత్వ మవిలంఘ్య యధథాకృతార్థః” 
ప్రియురాలి ఆజ్ఞకు చక్రవర్తులు బద్దులు, ఇతరుల మాట చెప్పనేలా. 


: అహ యేమి శ్లోకం గురోజీ! 
: కుమార, ఇది వినండి. 


వాత్సల్యం నవహత్య పత్యవిషయే వ్యాక్షిష్యతే న క్షణం 
దాక్షిణ్యేన సమీహితే నవవధూ 595 ధీరాశయః 
నిష్టాతః HBS నయాధ్వని చరన్నాచారపూతః ug 
దుస్సాధ్యానపి సాధయ త్యభిమతా నర్థాన్సుసాధ్యానపిః।। 


: మహామాత్య సంపత్మరుడు మీవంటి మహాకవివల్ల కృతి పొందడం; యేమి 


అదృష్టవంతుడు. మనకు ఆపుడు తమ పొగడ్తకు తగినవాడే గాని జైనుడు 
కాకుండావుంటే బాగుండును. 


: (చిరునవ్వు నవ్వి) కుమార! నిజమైన జ్ఞానమును సాధించవలెనన్న పండితుడికి పర 


మతముల యెడల అసూయ వుండకూడదు. ఈ భూ [5305005 లెక్కలేని 
మతాలు వున్నవి. అన్ని మతాలలోను ప్రతిభావంతులు, మహాపండితులూ కలరు. 
మన మతమే నిజమూ, పర మతములన్నీ అబద్ధమూ అనుట ond. ఏ దేశంలో, 
యే మతంలో, యేమేమి మేలు వుంటే అదల్లా (గహించదగినదే. నాలుగు దేశాలూ 
తిరిగి నాలుగు మతాల వాళ్ళతోనూ అన్నతమ్ముల్లాగ బతికిన వాళ్ళకి మతాభిమానాలు 
మాసిపోతాయి. బుద్ధికి సంకెళ్ళు విడిపోతాయి. వైదిక మతావలంబియె రోజూ రెండు 
రూములు మఠంవేసి జపతపాలు చేసే dudo ప్రవర్తనకు, జైనుడై 
వేదబాహ్యుడైన సంపత్మరుడి ప్రవర్తనకు కల భేదము చూస్తిరి కదా! నానామంత్రి 
తనకు తెలుసునని గర్వించే ఆ భగవద్దీతలోనే తొమ్మిదవ అధ్యాయంలో దేవప్రకృతి, 
రాక్షస ప్రకృతి వర్ణింపబడియున్నవి. అందులో వైదికుడైన నానామంత్రియందు 
ఆదిరాక్షస గుణములు మూర్తీభవించి వున్నవి. జైనుడైన సంపత్ముమారుడి యందు 
దేవగుణాలు వున్నవి. గీతలోకల్లా Doss శ్లోకాలు ఆ అధ్యాయంలో వున్నాయి. అవి 
మనసును పట్టినవాడు Sim, లోకాన్నీ కూడా జయిస్తాడు. 


7^* గురుజాడలు 457 బిల్ల్ణణీయము 


రణ 


: అయితే వేదములు ప్రమాణములు కావా? 
: మన దర్శనములు మాత్రం అన్నీ వేదప్రమాణం అంగీకరించాయా, వక్కరీతిని 


అంగీకరించాయా, అన్ని మతాలూ వొప్పుకునే SQ ప్రమాణము నాకు ఒక్కటే 
కనబడుతున్నది. 


: ఏమిటండి అది? 

: యౌవ్వనులైన మీరెరుగరా, కుమారా? 

: పోల్చలేకుండా వున్నాను. 

: విలాస రతులతో సంబంధించిన శబ్దజాలం. ఆ శబ్ద ప్రమాణం సృష్ట్యాదినుండి అన్ని 


మతాలవారూశిరసావహించుకుంటున్నారు. ఆ ప్రమాణం యొక్క బలం నిన్నటి 
రోజునే నాకు వ్యక్తమయింది. 


: (అయిష్టమును ముఖమున కనపర్చి తరువాత చిరునవ్వు నవ్వును.) 
: కుమారా? గురువు మీద శిష్యులకు అలకపొడమిందా? ఏమి ఈ బ్రాహ్మణుడు 


మహారాజకుమారికల శృంగారం విషయమును (ప్రలాపం చేస్తున్నాడా అని 
కావచ్చును. తరవాత ఇంత పండితుడు అయినాడా అని నవ్వు వచ్చినదా? అయితే 
బిల్హణుడు కవిశేఖరుడన్న మాట మరచితిరి కుమారా! కవి అంటే యెవడు. వస్తు 
ప్రపంచమునందు యితరులు చూడలేని సొగసులు చూసేవాడు. ఇతరులకు అవేద్యమైన 
రసమును అనుభవించేవాడు. కాళిదాసును ఈ విషయంలో ఎంతైనా మెచ్చవలసి 
వున్నది. ప్రియురాలు దొంగతనంగా ప్రియుడి వెనకపాటున కన్నుమూయుటకు 
వచ్చేటప్పుడు, ఆమె అందెలయొక్క అణగి అణగిన చడి సొగసు కవుల్లోకల్లా అతనే 
(గ్రహించాడు! గూఢం నూపుర శబ్ద్బమాత్రమపి మే కాంత వచోపాతయేత్‌. 


కవిత్వంలో ధ్వని ఆ అందెల చడిలా వుండాలి. ప్రియురాలి శబ్ద ప్రామాణ్యం మళ్ళీ 
కాళిదాసే చెప్పాడు. 


సామన్త మౌళి మణిరజ్జిత పాదపీఠ 
మేకాతపత్రమవనేర్న తథా ప్రభుత్వమ్‌ 
అస్యాస్సఖే చరణయో రహ మద్యకాస్త 
మాజ్ఞాకరత్వ మధిగమ్య యథా కృతార్థః 


2౫% గురుజాడలు 458 బిల్హణీయము 


పాదము యొక్క ఆజ్ఞాకరుడు కావడం అత్యుత్మృష్ట పదవి అన్నాడు. ఒక్కొక్క 
విలాసినియొక్క వాక్కులయందు ఈశ్వరుడు అనిర్వచనీయమైన రమణీయకత 
వుంచాడు. వెనుకటికి మా దేశంలో ఒక దరద్దేశపు [QD చూచాను. దాని మాటలు 
విని విని చెవికి మత్తెక్కి ఆ స్థలంనుంచి లేచిరావడం కష్టమైంది. మహారాజ కుమారికా 
వారి వాజ్మాధుర్యము, ఆ మాధుర్యమును వెయ్యిరెట్లు మీరియున్నది. అదుగో మళ్ళీ 
కుమారా! బొమ ముడిపడ్డది రాజపుత్రికల యొక్క రమ్యతను యెన్నుటకు ఈ బ్రాహ్మడి 
తల తగునా అని కదూ! సంతోషమే. పైకి అండమే కదూ తప్పూ, మాటలయొక్క 
మంజులత విని చెవి ఆనందించినది, ఆనందించినది అని పైకి అనడంలో నా తప్పు 
యేమి; చంద్రమండలము ఆకాశమందు వున్నది. దాని కాంతికి కళ్ళు మూసు 
కొమ్మంటే SS శక్యం. కాని పదిహేను రోజులాయె నేను గీత చెబు తున్నాను. 
ఇన్నాళ్ళూ వారు మౌనమవలంబించారు, నిన్ననే మాటాడారు, వారు మాటాడగానే 
ఆ మాటలయొక్క ఆనందం యొక్క భావము, వేదాంత శాగ్తవేద్యమై శబ్బజాలములో 
కప్పబడి యెక్కడా కానరానప్పటికీ యెప్పుడో లభ్యమవుతుందని యీ జన్మమట్టుకు 
వృధా అని అట్లు బ్రహ్మానందము యొక్క అభావము కనపడి, ఆహా ఎందుకు ఈ 
పుస్తకాలు? ఇవి వున్నాయనే ఆనందం యెక్కడా కనబడదు. ఈమె మాటలు వినడమే 
బ్రహ్మానందం. ఈమె వాక్కులయందే అత్యంతమైన శబ్దప్రమాణము అని 
నిశ్చయించాను. 


€ b కల్పనా చాతురికి సంతోషించాను. 

: యేమి కల్పనాచాతురి. ఆ వాజ్మాధురి వర్ణన శబ్దమునకు పట్టుపడనిదే. అభూతోపమ. 
: వారిని చూస్తిరా! 

: చూడలేదు. చూడడమేలా? దేవుణ్ణి చూస్తున్నామా? వాడి మహిమ ప్రపంచ 


మంతటనూ చూసి అత్యాశ్చర్యపడుతున్నాము కామా? మనిషిని చూడకుండా మాటల 
వల్ల సమ్మోహమును పొందుతూ వుండుటలో ఒక అనిర్వచనీయమైన సొగసు వున్నది. 
మరి వక చమత్మారము చెబుతాను. తరుచు Q వ్యక్తులలో అంగమునకు అను రూప 
మైన అంగసౌష్టవము ఉండుట కష్టము. స్రీ నడుచుకు పోతూవుంటే ఆ నడకా, 
అంగములూ అతి రమ్యముగా కనబడుతాయి. ముఖం చూస్తే జాదూ విరిగిపోతుంది. 
కనుక దేవుణ్ణి చూడకుండా సృష్టి BOBO చూచి ఆనందించినట్టే ఆమెను చూడకుండా 
ఆమె మాటలలో నిమగ్నమై పోవడం మాబోటి కవులకు బ్రహ్మానందము. 


౫% గురుజాడలు 459 బిల్ల్ణణీయము 


రణ 


రణ 


: (OS io సూచించి, విచార రసము కల నవ్వునవ్వి) వాజ్బాధురిని మీరిన 


రూవసౌందర్యము ఆమెకు కలదు. 


: కుమారా మీరెలా చూస్తిరి. 
: ఒకమారు మదనపాలుల కుమార్తె చం ద్రలేఖా, మహారాజ పుత్రికయును యీ వనము 


చూచుటకు వచ్చియుండిరి. నేను వారి రాక చూచి ఒక కుంజమున దాగుంటిని. 
చెలికత్తెలు పొదనుండి పొదకు వేటాడి పట్టుకుని ఆమె యెదుట వుంచిరి. ఆమె తమ 
తల్లిగారికి నన్ను కనపర్చినారు. వారు కూడా దయ కనపర్చినారు. అప్పటినుండి 
కమలములు కోసి తీసుక పోనాజ్ఞ అయెను. అట్లు నెల రోజులు తీసుకు వెళ్ళితిని. 
మాధవశర్మగారు. దగ్గర వుండగా నేను వెళ్ళుట కలదు. ఆమె పాఠములు 
చదువునప్పుడు దగ్గర వుండేవాడను. శ్లోకములు రచించేవాళ్ళము. ఇలా నెల రోజులు 
అయిన తరువాత మా తాతగారు వద్దన్నారు. మరి నేను వెళ్ళలేదు. యీ వనంలో 
వారు విహరించడం తరచు కద్దు. అట్టి సమయంలో నేను యీ యింట్లో వచ్చి 
దాగొనమని ఆజ్ఞ. 


: ఆమె పెద్దపులి కారే? నాకు బోధపడ్డది. మీ మనస్సు ఆమె యందు లగ్నమాయెను 


కాబోలు. యిప్పటి అవస్థనుబట్టి మీ ప్రేమను రాజకుటుంబము వారు నిరాకరించిన 
అవమానము వచ్చునని కాబోలు. 


xxx 


2౫% గురుజాడలు 460 బిల్ల్ణణీయము 


కొండుభొట్టియము 


కొండుభొట్టీయము 


ప్రథమాంకము 


ప్రథమ రంగము - మంజువాణి యిల్లు. 


(మంజువాణి తలదువ్వుకొంటూ కుర్చీపైని కూర్చుండును. కొండిభొట్లు ప్రవేశించును.) 


మంజు 


కొండి 


మంజు : 


కొండి 


మంజు : 


కొండి 


మంజు 
కొండి 
మంజు 


కొండి 


మంజు : 


: దండం శాస్తుల్లుగార్మి వెంకీ : శాస్తుల్లు గార్నికూర్చోబెట్టి పీటవెయ్యే. 
: సకలైశ్వర్య సిద్ధిరస్తు. పంతుళవారు పాదాక్రాంతాభవంతు.... ఆ తలవెండ్రుకలు 


సాక్షాత్తూ చమరీవాలాల్లాగ శోభిల్లుచున్నాయి. విన్నావా మంజువాణీ! 


యింకా యేవి యెలా వున్నాయి? 


: యెదిన్ని వర్నించడానికి సెఖ్యం కాకుండా వున్నాయి... ముఖం చందటబ్రింబంలా 


వున్నది. కళ్లు కలవరేకుల్లా వున్నయి. గళం శంఖంలా వున్నది. బాహువులు ede 
వున్నయి. మరెవచ్చీ.... 


MOHD) అక్కడ ఆగండి. 


: మంజువాణీ! అధికం యేల. నీ సౌందర్యం, రంభా ఊర్వశీ మేనకా తిలోత్తమాదుల్ను 


ధిక్కరించి వెక్కిరించియున్నది. 


: మా పంతులుగారి వెధవ అప్పగారి సాటి యేమాత్రమయ్నూ వస్తుందా? 

: హాశ్యానికైనా అనగూడని మాటలున్నాయి (పొడుం పీల్చును.) 

: చెయ్యగాలేంది చెప్పడమా తప్పొచ్చింది. 

: దేవతలు బ్రాహ్మలు చేసే పనులు తప్పు పట్టకూడదు. స్వర్గంలో వాళ్లు దేముళ్లయితే, 


భూలోకంలో మేం దేముళ్లము; అంచేతనే మమ్మల్ని భూసురులంటారు. చదువుకున్న 
దానివి నీకు తెలియందేమున్నది. 


వెధవల్ని తరింపజేసే భూసురోత్తములకు నమస్మారము (నిలుచుని నుదుట చేతులు 
మొగిడ్చి నమస్మారము చేయును.) 


(భీమారావు పంతులు ప్రవేశించును.) 


7** గురుజాడలు 463 కొండుభొట్టీయము 


మంజు 


భీమా 
కొండి 


: యేమిటీ నాటకం. 
: ముక్కోటి దేవతలు స్వర్గంలో ఉంటే, భూమ్మీద దేవతలు బ్రాహ్మణులని కొండి 


భొట్లుగారు శలవిచ్చారు. అందుచేత వేశ్య యింటికి అనుగ్రహించి వేంచేస్ని 
భూసురోత్తముల్ని కొలుస్తున్నాను. 


: నీవు యెంత యెకసెక్యం చేసినా మేం దేవతలమే, అందుకు రవ్వంతైనా సందేహము 


లేదు. 


: భూలోకంలో కృష్ణావతారం లాంటి రసికులు మీరు. కృష్ణావతారం కుదిరింది; కాని 


శాస్తుల్లు గారు యే దేముడి అవతారమో పోల్చలేకుండా వున్నాను. 


: పట్టణం వెళ్ళినప్పుడు పరంగీ (bo సహవాసం చేశానని చెప్పారు గనుక శాస్తుల్లు 


గారు సాక్షాత్తు నారదావతారం. 


: అన్నా! మరచిపోయినాను. యెంత బుద్ధి తక్కువ మనిషిని; దూరముగా నిలుచొండి. 


ప్రాయచ్చిత్తం చేసుకొంటేనే గాని దగ్గరకు రానియ్యను. 


: శాస్తుల్లుగారూ! యేమిటండి ప్రాయచ్చిత్తం? నకక్షతమా? దంతక్షతమా? 
: అది యెంత అదృష్టవంతులకు గాని సంప్రాప్తమవుతుంది. ముక్కు తిమ్మన్న ఏమన్నాడు. 


“చ... నను భవదీయదాసుని.................. 
——— Ee అరాళకుంతలా.” 


స్వేతముఖలు గనుక బ్రాహ్మడికి రజతదానం చేస్తే ప్రత్యువాయం పోతుంది. మా 
కుర్రవాడు మెటిక్షేషను పరీక్షకు కట్టాలి. యీ బీదబ్రాహ్మడికి దానం యిస్తే సమయానికి 
పనికి వస్తుంది. 


: నిత్యసువాసినికి సువర్నదానం చెయ్యమని లేదా? 
: (69 తస్సాగొయ్యా బంగారపు సరకును మళ్ళీ తెమ్మంటుంది కాబోలు) తొందరపని 


వుంది. యిప్పుడే వెళ్ళి వస్తాను. 


: మంజువాణి! బహు పుణ్యాత్మురాలివి, యేమైనా సాయం చేస్తేనే గాని కుర్రవాడు 


పరీక్షకు వెళ్లే సాధనం కనబడదు. 


: పంతులుగారి అప్పని అడుగరాదా? 


: యెవర్నీ అడక్కుండా యేమయింది. వైదీకపాళ్ళని పుట్టించినప్పుడే బ్రహ్మ రాసిపడేశాడు. 


“ముప్టెత్తుకొండర్రా” అని. 


?^* గురుజాడలు 464 కొండుభొట్టీయము 


మంజు 


కొండి 


మంజు : 


కొండి 


మంజు : 


కొండి 


మంజు : 


కొండి 


మంజు : 


కొండి 


మంజు : 


కొండి 


మంజు : 


: యేది యిందాకటి పద్యం చదవండీ. 
: (రాగవరసను చదువును) 


“చ నను భవదీయ......... 

(అలా రాగవరసని చదువుతూవుండగా వెనుక వైపు వచ్చి మంజువాణి శాస్తులు 
వీపు మీద తన్నును) 

ఓస్నీ అమ్మాశిఖా.... (అని SA)... ఆహా! మల్లి పువ్వుల గుత్తా? పట్టుకుచ్చా? మలయ 
మారుతమా? వీపు తాకినది? 

సానిదాని కాలు. 


: కాదు! కాదు! మన్మధుని వాడి వాలు. 


ప్రాస కుదిరింది కాని, శాస్తుల్లు గారు! ox» HY మదనశాస్త్రంలో క్రియక్రింద పరి 
గణన మవుతుందా? భూసురోత్తములను తన్నిన పాపం క్రింద పరిగణన మవు 


తుందా.? 


: పది రూపాయీలు పారేస్తే పుణ్యం కింద పరిణామం అవుతుంది. 


పాటు పడక పైసా రాదు. 


: బ్రాహ్మడికల్లా సాపాటు SHS పెద్దపాటు యేర్పాటు చేసి బ్రహ్మ పడేశాడు. 


అయితే పెందరాళే వెళ్ళి ఆపాటు పడండి. 


: మంజువాణి! యెంత చదువుకున్నా మా వంటి వాళ్లం నీకు వక్క మాటకు సదుత్తరం 


చెప్పగలమా? బాపనాళ్ళని కనికరించి, ఒక డబ్బు సొమ్ము ఇవ్వాలి గాని. 
వేశ్యల ద్రవ్యం పాపిప్టిది. బేరం తెచ్చి రుసుం పుచ్చుకుంటే ప్రత్యువాయువుండదు. 


“ఈ వూళ్ళో నానాటికి రసికత సన్నగిల్లుతూన్నది. “అంధునకు గొరయవెన్నెల” అన్నట్టు 


ఈ వూళ్ళో మూర్భులకు నీరూపలావణ్య విలాస విశేషములు అగ్రాహ్యములు. 
తోవంటపోయే పొన్నూరు వాళ్లను కాచి పట్టుకొవ్వాలి. 


ఈ కంసాలాడు యింటి యెదుట దుకాణం బెట్టుకొని యిక్కడికి వచ్చే వాళ్లనల్లా 
వాళకం కట్టుతూ వుంటాడు. వాదిని తెస్తే....... 


(తెర దించవలెను.) 


7^* గురుజాడలు 465 కొండుభొట్టీయము 


వెంక 
రామ 
వెంక 


రామ 
వెంక 
రామ 
వెంక 
రామ 
వెంక 
రామ 


వెంక 


రామ 


వెంక 
రామ 
వెంక 


రామ 
వెంక 


ప్రథమాంకము 
(ద్వితీయ రంగము) 
(కొండుభొట్లు యిల్లు - వీధి సావిడి) 
(రామ్మూర్తి, వెంకన్న గిరీశం ప్రవేశించును.) 


: రాముడు! పరీక్షంటే ఏమిటిరా? 
: పరీక్షంటే యొగ్గామినేషన్‌. 
: (SP%&0 పీల్చును) యజ్ఞం నాకు తెలుసును. మేషం అంటే మేక, మేకపోతు వేస్తారా 


ఏమిషిరా? 


: ఫూలిష్‌! యజ్ఞం కాదూ. మేషం కాదు. శాస్త్రాల్లో ప్రశ్నలు అడుగుతారు. 

: నీకు శాస్త్రము వచ్చును? తర్మమా? వ్యాకరణమా? 

: నథింగ్‌ ఆఫ్‌ ది SoG (Nothing of the kind) aÂ) ఒకటి. 

: అనగా? 

: భూగోళ శాస్త్రం. 

: దానిలో యేమిటుందిరా? 

: వెలగపండువలె గుండ్రంగా వుండే భూం మీద యేయే నదులు, సముద్రాలు, కొండలు 


వగయిరాలు యెొక్కడవున్నాయో చెప్పుతుంది. 


: భూమి గుండ్రంగా వుంది? అబద్ధం! అబద్ధం! నలు చదరంగా వుంది. దాన్ని, అష్ట 


దిగ్గజాలూ మోస్తున్నాయి. 


: నాన్‌స్సెన్సు (Nonsense) “కపిద్ధాకార భూగోళం” అని మనవాళ్లు కూడా అన్నారు. 


యేనుగులు మాట పాతమాట. అవి అన్నీ వెళ్ళిపోయినాయి. 


: గుండ్రంగా వుంటే ఎవరు మోస్తున్నారు. 
: యెవ్వరూ మొయ్యలేదు. ఆకర్షణ శక్తి వల్ల భూగోళం అంతరాళంలో నిలిచియున్నది. 
: అలా చెప్పు... అదొక కొత్త శక్తి పేరు చెప్పావు. యేదోవక O32 యేదీ వుండదు. 


అయితే ఈ వెధవలు పత్సిమసముద్రం చూశారు? 


ఓ! దాన్లోకి! ఓబి. యెనిసి, లీనా, అను మూడు నదులు, ప్రవహించును. 
; అబద్ధం, శుద్ధ అబద్ధం, హిమవత్పర్వతానికి వుత్తరం చూడ్డం. మనుష్యులు వెళ్లితే 


చచ్చిపోర్రా! ఇదా. దొంగముండా శాస్త్రం. ఇంకా యే శాస్త్రం చదువుకున్నావు. 


7^* గురుజాడలు 466 కొండుభొట్టీయము 


రామ 
వెంక 
రామ 
వెంక 
రామ 


వెంక 
రామ 


వెంక 


గిరీశం 
రామ 
గిరీశం 


రామ 
గిరీశం 


రామ 
గిరీశం 


రామ 
గిరీశం 
రామ 
గిరీశం 


: హిష్టరీ. 
: విస్తరా? 
: BO 

: అనగా? 


: తెలియనివాడితో యేమి చెప్పును. వేదాలు యెప్పుడు రాశారో, రామాయణం, భారతం, 


యెప్పుడు పుట్టేయో అవి యెంత నిజమో, యెంత అబద్ధమో.... 


: వేదాలు రాశేరు? రామాయణం అబద్ధమా? 
: ఆ! కావలసినంత. రాముడు దేముడు కాడుట. మహారాజు, రావణాసురుడికి ఒక్కటే 


బుర్ర, విన్నారా? 


: ఈ పాపపు మాటలు వినగూడదు. 


(చెవులు మూసుకొని పారిపోవును.) 


: అజ్ఞానం! అజ్ఞానం పోతే గాని మన దేశం బాగుపడదు. 
: మా వెంకడికి మెదడు లేదు. 
: మీ తండ్రి తెలివి వున్న SPMD. భోగం వాళ్ల యింటికి వెళ్లి ఆశ్రయిస్తాడు. నీ 


పరువు తీసి వేస్తూన్నాడు. సమయము చూచి చీవాట్లు పెట్టాలి. 


: అతనికి తోచినట్టు అతను చేస్తాడు. మనకు తోచినట్లు మనం చేదాం. 
: డామిట్‌ (Damit), ప్రాణమయ్నా యిచ్చెయ్యాలి గాని రిఫారం విషయమై నదురూ, 


బెదురూ వుండకూడదు. లేకుంటే మనదేశం బాగుపడేదెట్లు? మనకి బంగాళీ వాళ్లలాగ 
పరువు ప్రతిష్ట వచ్చేదెట్లు? 


: అయితే సమయం చూసి చీవాటు పెట్ట మంటారా? 
: ఇంక ఆలోచిస్తావా? అదుగో మీ తండ్రి వస్తూన్నట్టుంది. నన్నెరగనట్టు నటించు. 


రహస్యం భేదించకుండా నటించాలి. 


: యెందు కేమిటండి? 

: మీ తండ్రి అసాధ్యుడు. నిన్ను గురించి యెంతో విచారిస్తూన్నాను. 

: ఆయనతో పరిచయము చేశారా యేమిటి? 

: చేశాను. నీకు చేస్తానన్న పిల్ల ముక్కుపచ్చ లారని పసిపిల్ల. రిఫార్మర్‌ (Reformer) 


అనేవాడు అలాంటి పిల్లని పెళ్ళాడితే (Society looks down upon him) సంఘం 
నిరసనగా అతన్ని చూస్తుంది. 


౨౫% గురుజాడలు 467 కొండుభొట్టీయము 


రామ 
గిరీశం : 
రామ 
గిరీశం : 


రామ 


వెంక 
అక్కా 
వెంక 
అక్కా 
వెంక 
అక్కా 
వెంక 
అక్కా 
వెంక 


అక్కా 


: అంచేతనే నేనూ సిగ్గుతో చచ్చిపోతున్నాను, తెగించి దేశాలంట పోదూనా అనిపిస్తూంది. 


నాతో యెన్నడు చెప్పకపోతివే? 


: యేమని చెప్పను. సిగ్గుచేత చెప్పలేదు. 


ఒకరి లోపాలికి మనం సిగ్గుపడనేల? చేతనయినంతవరకూ మళ్లిద్దాం. మళ్లకపోతే 
కనికరిద్దాం. సిగ్గుతోనూ, కోపంతోనూ పనిలేదు. 


: నామీద్దయ చేత మీరు అలా అంటారు. లోకంలో తలయెత్తుకు యెలా తిరగను. 


(తెర దింపవలెను.) 


ప్రథమాంకము 
తృతీయ రంగము 
(అక్కాబత్తుడి యింటి వీధి అరుగు) 
(వెంకన్న, అక్కాబత్తుడు ప్రవేశించును) 


: యేనుగులు దొబ్బేశాయండోయి. 

: యెవరియేనుగులు? విజయనగరం వారివా? బొబ్బిలివారివా? 

: కాదండి, దిగ్గజాలు. 

: యొక్కడికి వెళ్ళిపోయినాయి? 

: భూమి వెలగపండులా గుండ్రంగా వుందిష. అంచేత యేనుగులు మోత అక్కరలేదుష 
: భూమి వెలగపండయితే యేనుగులు వెలగ పండు తినేస్తాయి కాబోలు? 

: మా రాముడు చెప్పాడు. 

: ఇంకా ఏమి చెప్పాడు? 

: వేదాలెవళ్లో రాశారుష, రాములువారు మనిషష, దేముడు కాడుష. 

: మీకు కొండిభొట్లు ఇంగ్లీషు చదువు చెప్పించాడు కాడని నాకు కించగా వుండేది. 


ఇంగ్లీషు చదువు కిదే ఫలితమయితే మరి విచారం లేదు. తురకలు మెడకి కత్తి 
మొనజేర్చి గొడ్డు మాంసం తినిపించే వారు. ఈ యింగ్లీషు వాళ్లు చదువులు పెట్టి 
మనవేళ్ళతో మనకళ్లే పొడుస్తున్నారు. అదిగో మీ బాబు వస్తున్నాడు పారిపో. 


(యిద్దరు నిషమింతురు.) 


7^* గురుజాడలు 468 కొండుభొట్టీ యము 


కొండి 
అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 
కొండి 
అక్కా 


కొండి 


అక్కా 


: గొప్ప చెప్పుకోవలసినది కాదు. అది యేమిటంటే “ప్రతి గ్రహణం” తెలిగిస్తే, ముష్టి 


ప్రథమాంకము 
చతుర్ధ రంగము 
(కంసాలి దుకాణం) 
(అక్కాభత్తుడు, కొండిభొట్టు ప్రవేశింతురు.) 


: అక్కాభత్తుడు గారూ? దయలేదు గదా. 
: బ్రాహ్మణోత్తములు తమదయ మాకుండ వలెను గాని మా దయ యేమిచెరితార్థం? 
: విశ్వకర్మలనగా సాధారుణులండీ. పురుష సూక్తంలో యేమి చెప్పాడో విన్నారా. 


“విశ్వకర్మణ...... పురుషుణ్లీ” అనగా ఆపరమాత్ముడ్నే త్వష్ట అనే కంసాలి చేశాడుట. 


: అలా అయితే బ్రాహ్మల కన్న కంసాల్లు యెక్కువే గదా? 
: సందేహమేమిటండి. అందుచేతనే కంసాల్లు బ్రాహ్మలకి దండం పెట్టరు. వక్కహక్కు 


మాత్రం బ్రాహ్మణులకు వుండుకున్నది. కంసాల్లకి గాని యితర వర్గాలకి గాని లేదు. 


: అది యెషువంటిదండి? 


e 


యెత్తుకోవడమన్న మాట. 


: గడియకపోతే అది అందిరికీ వున్న హక్కే 
: గడిచినా బ్రాహ్మడి తప్పదు. నూరుకోట్ల రాజ్యాలేలే శ్రీమంతుడి తప్పింది కాదు. 
: అది యెలాగేమిటి. 


: చిత్తగించారా? అహల్యాబాయి అని హోల్మారు మహారాజులుంగారి భార్య వుండేవారు. 


ఆవిడకి కోట్లతో ధనమువుండేది. ఆ మహారాణీ బహుదొడ్డ పుణ్య కార్యాలు చేశారు. 
కాశీలో ఒక ఘట్టం కట్టించారు. సత్తరువు వేశారు. చిత్తగించారా! ఒకనాడు శ్రీమంతుల 
వారికి ద్రవ్యం కావలశివచ్చినది. అహల్యా బాయి గారిని దోచుదామని వెళ్ళేసరికి ఆ 
మాట తెలిసి అహల్యాబాయి గారు యేం చేశారంటె ధనమంతా కుప్పపోసి స్నానం 
చేసి, పట్టు వస్త్రాలు ధరించి తులసిదళం జారీ చేతోపట్టుకొని శ్రీమంతులు రాగానే 
“మహారాజా! దోచడానికి యేమి అవసరముంది. మీరు బ్రాహ్మణ మహారాజులు. 
ఈ తులసిదళం రెండు నీళ్ళ చుక్కలుతోటి నా యావత్తు ధనం పరి[గ్రహించవలసినది. 
యింత పాత్రతయిన దానం యెలా లభిస్తుంది” అని ఆ మహారాణి అన్నారుట. 


: సరేకాని అపాత్ర దానంవల్ల దోషం లేదా? 


?** గురుజాడలు 469 కొండుభొట్టీయము 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


: ఈ కలియుగంలో పాత్రాపాత్ర లెంచడానికి అవకాశమేది. అంతా పాపభూయిష్టమయి 


యున్నది. “బ్రాహ్మణబీజాయి తేనమః” అన్నాడు, గనుక బ్రాహ్మణ బీజానికి పుట్టితే 


చాలును. 


: అదైనా నిశ్చయము కద్దా? 
: లోకం అంతా నమ్మకముతో వుంది. నమ్మకం లేకుంటే అడుగుతీసి అడుగు పెట్టడాన్ని 


వీలు లేదు. నమ్మియెన్నో వెండి, బంగారాలు లోకులు తమకి స్తున్నారు కారూ? 
అసాక్షికం లేదంటే యేమిటి చెయ్యడం “నమ్మిచెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే 
చెడిపోయారు” అన్నాడు. 


: శాస్త్రాలు వదిలి తంబళి పదాల్లోకి వొచ్చారూ? 
: భారతంలో యేమన్నాడు “లోకజ్ఞున్‌” అన్నాడు. అంచేత లోకంలో వేదం మొదలుకొని 


తంబళి పదాల వరకూ యావత్తుహంశములు తెలిస్తేగాని పండితుడు కానేరడు. 
ఇదిగో శాస్త్రంలో ముక్క మనవి చేసుకొంటాను. “కంసాలి” అనగా “కంసారి” 
“రలయోరభేదకి అన్నాడు. గనుక కంసాలి deno సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తి వారని 


సిద్దాంతం. 


నేను కృష్ణమూర్తిని అయితే సత్యభామని యెక్కడయ్ని ఆలోచించారా లేదా? 
: అదే నేనూ మనవి చెయ్యాలనుకుంటాను. సత్యభామ కోసం యెక్కడికైనా వెళ్లాలా, 


యేమిటి? తమ యింటి యెదుటనే కాచివేచి యున్నది. మంజువాణి - బంగారు 
బంతి - దాని రూపురేఖ విలాసాలెషువంటి దనగా ....... 


: అదంత నిజమే కాని, “మిక్కిలి PHAD లియ్యక చిక్కదు రా వారకాంత సిద్ధము 


సిద్దము సుమతీ” అన్నాడు. నేను డబ్బెక్కడ తేను. 
Q 


: శ్రీకృష్ణమూర్తి వారియందు సత్యభామకు వలెనే ఈ మంజువాణికిన్ని మీ యందు 


మనసు లగ్నమయి వున్నది. 


: అది చెప్పిందా, మీరు పోల్పారా? 
: అది చెప్పనూ చెప్పింది. అయితే మాటల్లో మర్మము వుండవచ్చును కాని, కామ 


శాస్త్రంలో చెప్పిన హావభావచేష్టల్ని పట్టి పండితముండా కొడుకుని ఆపాటి పోల్చలేనా? 
“స్తంభః ప్రళభయరోమాన్‌చ శ్వేదో వైవర్ణ వేపదుః...”. 


: ఒక్కొక్కటి సెలవివ్వండి. 
: తమర్షి స్మరించేటప్పుటికి “Hose” స్తంభించిపోవడం. 


₹ో% గురుజాడలు 470 కొండుభొట్టీయము 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


: అగ్నిస్తంభమా జలస్తంభమా? 
: స్తంభమనగా నిత్సేష్టగా నిలిచిపోవడము. 


ప్రళయ : ఇంద్రియ వ్యాపారాలు అణగడం. 
రోమాంచ : వెండ్రుకలు పులకరించడము. 
స్వేదం : చమట పొయ్యిడం. 

BOBO : తెల్లపోవడము. 

So : వణకడంము. 

ఇవియన్నియు Braš ద్యోతకాలు. 


: నా వ్యాఖ్యానం వింటారా? దొంగపని చేసి పట్టుబడి బొంకలేకపోతే తెల్లపోవడం, 


ఒక సరసుడుండగా, మరోసరసుడొస్తే స్తంభః అనగా ఒకడ్ని స్తంభం చాటున దాచడం. 
సీతాకాలములో సరసుల్లేకుండా వంటరిగా పడుకొంటే వేపదుః, రోమాంచ, 
అడిగినప్పుడు సరసుడు డబ్బు యియ్యకపోతే ప్రళయం, ఇవి హావభావచ్చేష్టలు. 


: బంగారం గీటు గియ్యనిది నాణం చెయ్యరు గదా. పండు రుచి చూడందీ తారీపు 


చెయ్యరు కదా. I అనుభవించి యెంచాలి. సుఖాలు అనుభవ వేద్యాలు గాని 
వర్ణింప వీలైనవి కావు. 


: సత్యభామని నేను తగులుకుంటే, యింట్లో యిల్లాల్ని యెవరికివప్పచెప్పను. 
: తమ యిల్లాలు సాక్షాత్తూ రుక్మిణీదేవిలాగు కీర్తి ప్రతిష్టలు సంపాదించి వున్నారు. 


జ్ఞాపకం తెచ్చారు. వారి నోములుకి నా పౌరోహిత్యం మానివేశారు కదా. 


: మీరు కాలం అంతా లౌక్యంలో వెళ్లబుచ్చుచున్నారు. చిన్ననాడు చదువుకున్న ముక్కలు 


జ్ఞాపకం వున్నాయో లేవో. 


: దానిముండా మోసిపోయెను. నిలుచున్నపట్లాన యజ్ఞాదిక్రతువులు చేయించమంటే 


చేయించి వేస్తాను కదా, నోములు చేతకాదూ? 


: తమరే శలవిచ్చారు గదా కంసాల్లు బ్రహ్మల కంటే అధికులని, అంచేతనే వీర సభా 


చార్యులు మా యిళ్ళలో పౌరోహిత్యం చేస్తున్నాడు. 


: తమకియిదో మెహనత్తు కాదు కాని, మంజువాణి దగ్గర నుంచి చిన్న పని తీసు 


కొచ్చాను. చిత్తగించారా (పంచకొంగున కట్టబొద్దు దగ్గర ముడిచిన బంగారపు కమల్‌ 
పఠామొలతాడు తీసి) యిది చెరిపి బంగారు గోవతాడు చేయించమంది. 


౨౫% గురుజాడలు 471 కొండుభొట్టీయము 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 


అక్కా 


కొండి 
అక్కా 


కొండి 


అక్కా 


: (స్వగతం) యిది మాతండ్రి, పంతులు తల్లికి తయారు Baye. యింత పనివాడితనం 


వున్న యీ పాలెలు చితగొట్టుటకు చేతులు యెలా వస్తాయి. ఇది పంతులు యింటి 
వద్దపోయినదని కలవిలపడి వూరుకున్నాం. కానియ్యి! ఇది పంతులు భార్యకు యిచ్చి 
వేస్తాను (ప్రకాశం) యెంతట్లో కావాలి. 


: యెంతవేగం వీలైతే అంత వేగం కావాలి. 
: సరే (మొలతాడుపెట్టిలో పెట్టి తాళం వేసి) మీకుర్రవాడు వచ్చినట్టుంది. చదువెలాగు 


వుంది? 


: ఈ సరికి బాగా వుంది. యిప్పుడు మెట్రికిలేషను పరీక్షకు కడతాడు. యిరవై రూపా 


caren కావాలి. తమవంటి వారి సహాయం వుంటే గాని గట్టు దాటదు. 


: (ఇరవయి రూపాయీలు పెట్టిలోనుంచి తీసి యిచ్చి) గుప్తదానము యిది. యెవరితో 


చెప్పకండి. 


: (అక్కాభత్తుడి చెవిలో) చూశారు మంజువాణి, డబ్బు లక్ష్యంగాని, డబ్బు జాగ్రత్తగాని 


వున్న మనిషి కాదు. బంగారం కరగడంలో కొంచెం కొంచెం చెయ్యి తడి చేసుకో 
వచ్చును. మా వాడి వివాహం వొకటి తటస్థించింది. డబ్బుకి వ్యాపకపడుతున్నాను. 


: అలాగేకానియ్యండి. తూనిక మీరు శెలవిచ్చి నట్టు అందాదుగా చూసుకొందాం. 


ఈసరకు యిలాగే వుంచి నా దగ్గర బంగారం పెట్టి జమిలిగోవాతాడు తయారుచేస్తాను. 
కాని మీ కుర్రవాడు భూమిగుండ్రంగా వుండునని, రామాయణం అబద్ధమని 
అంటాడట. మీరు విన్నారా? అవునుగాని వెంకన్నకి యింగ్రీషెందుకు చెప్పించారు 
గారు? 


: ఒక్కడికి చెప్పించడమే కృత్యాద్యవస్తగా వుంది. ఇద్దరికీ చెప్పించడం నా తరమా? 
: వెంకన్నకే ఇంగ్లీషు చెప్పించి, రామ్మూర్తికే కావ్యాలు యిందుకు చెప్పించారు కాదు? 
: అక్మాభత్తుడు గారు! అన్నీ యక్షప్రశ్నలడుగు తారు. మనమా చేసీవాళ్ళం. జాతక 


యోగం వుండాలి. 


: యోగం యెలావుంటే అలా వుండనియ్యండి కాని వెధవ ముందనెవర్తినీ పెంళ్లాడ 


కుండా వివాహం ముందు చెయ్యండి. 


7^* గురుజాడలు 472 కొండుభొట్టీ యము 


కొండుభొట్టీయము 
ప్రథమాంకము 
పంచమరంగము 


(కొండిభొట్లు యింటి పెరట్లో పెంకిటిసాల, పొయి మీద నీళ్ళకాగు. పొయ్యిలో నిప్పు 
లేదు. నీరుకాయ పంచ అంగవస్తం ధరించి కొండుభొట్టు, నీళ్ళ కాగులోకి తన జుత్తు వదులాడు. 
గావంచాతో తడిజుత్తు తుడుచు కుంటూ అంటాడు.) 


కొండి : తల వెంట్రుకలకి శీతోష్టాలు తెలియకుండా చేసిన భగవంతుడి ప్రజ్ఞ ఏమని పొగడనూ. 
లేకపోతే సీతకాలంలో తెల్లవారగట్లే చన్నీళ్లలో మునగడానికి మనిషా, మానా? 


(వీభూతిబురిక గూట్లోంచి తీసి బాలరామాయణం చదువుతూ నుదుటికి జెబ్బలకీ 
గుండెకీ రాసుకొంటాడు.) 


కూజంతం... రామరామేతి..... మధురం మధు రాక్షరం। ఆరుహ్యకవితాశా ఆఆఖాం। 
వందేవా.... ల్మీకికోకిలం. యఃుర్భ సతతం రామ.... 


చప్పుడౌతుంది. లేచాడు గాబోలు. (గట్టిగా) 
చరితామృత సాగరం। అతృప్తస్తం మునిం వందే ప్రాచేత సమకల్మషం। గోష్పదీకృత 
వారాసిం మశకీకృతరాక్షసం 
(రామమూర్తి ప్రవేశించును) 
అబ్బీ మేష్టరుల్లేచా[డ్రా? 
రామ్మూ: మేష్టరుగారు యేటికి స్నానానికెళ్ళారు. 
కొండి : యీచల్లో యేట్లో యలా స్నానం చాస్తాడ్రా? ఉద్దండ పిండంలా వున్నాడు. 
రామ్మూ: మీకంటె యెవరైనా నయం. 
కొండి : తండ్రిం తప్పట్టకూడదు; తెలిసిందా. మాతృదేవోభవ! పితృదేవోభవ! అని వేదం 
ఘోషిస్తూంది. 
రామ్మూ: రాత్రి ఎక్కడకెళ్లారు. 
కొండి : పెద్దల్ని పిన్నలు (dere. యాభై యేళ్ళు దాటి తుదకి నీకా నేను సమాధానం 
చెప్పడం! నా (బ్రతుకు అంతకొచ్చిందీ! 
అంజనానందనం దేవం జానకీ శోకనాశనం। 
కపీశ మక్షహంతారం వందే లంకాభయంకరం। 


7^* గురుజాడలు 473 కొండుభొట్టీ యము 


రామ్మూ: 


ఆ శ్లోకాలు కట్టిబెట్టి, నేం జెప్పే మాట వినండి. 
“ప్రాప్తేషోడశ వర్షాణి పుత్రంమిత్రవ దాచరేత్‌” అన్నాడు 


కొండి : (చిన్న రాగి జారీ చేతపట్టుకొని నిల్చి) 


రామ్మూ: 


కొండి : 
రామ్మూ: 
కొండి 
రామ్మూ: 


కొండి 


రామ్మూ: 
కొండి 


రామ్మూ: 
కొండి 


రామ్మూ: 
కొండి : 


నా శాస్త్రం ముక్క నామీదికే విసురుతున్నావ్‌? ఆ చెప్పే మాటేదో చెప్పు. యిటుపైని 
నువ్‌ తండ్రివి నేను కొడుకునీనీ. 


మీరు రాత్రి రామసానిపంచనో పంతులుగారి పంచనో తిని పరుంటారని మా గురువు 
గారితో అమ్మ చెప్పేసరికి నా వొళ్లు నీరు విడిచిపోయింది. మీరు సాందాని కొంపకి 
వెళ్లడవైనా మానాలీ, నేను మీ యింట్లో అడుగు పెట్టడమైన మానాలి. 


(నిర్జాంతపోయి) యేమంటున్నావ్‌? 
మీ ప్రవర్తన బాగుంది కాదు. 


: మతిపోయి మాట్లాడుతున్నావేమిటి? బ్రాందీత్రాగలేదు కద? 


అదొక్కటీ తరువాయుండిపోయింది. మీరు సాని యింటి వెళ్లడం నాకు యిష్టము 
లేదు. 


: DE) పిల్లని వెక్కిరించిందని... నీ యిష్టం యెవరిక్కావాలి. ముండయేడుపుసంత. 


యేదొమ్మరి గుడిసెలూ దూరకపోతే యే అకార్యాకర్ణాలు చెయ్యక పోతే నీకు బోలిడేసి 
డబ్బు పోసి చదువెలా చెప్పిస్తున్నాననుకున్నావు. 
సానికొంపలు తిరిగి తెచ్చే డబ్బు పెట్టి నాకు చదువు చెప్పించక్కరలేదు. 


: అయితే మున్సబీదాకా చదుకోవూ? నీయధాన్న యిదివరకల్లా బోశ్ని డబ్బంతా 


బూడిదలో పోసిన పన్నీరే? ఇది వరకు తిన్నది మాత్రం దుష్ట డబ్బు కాదా యేమిటి? 
అది ముందు వెళ్లగక్కి తరవాత శ్రీరంగ నీతులు చెప్పు. 


మీరు మన యింటి పరువు తీసేస్తున్నారు. 


: ఓరీ! నీ పరువుకు తండ్రినయినానుకాను, రాముడు దేవుడు కాడని, వెధవ ముండల్ని 


పెళ్ళి చేసుకో మనే కిరస్తానపు వెధవలకు సానింటికెళ్తే తప్పొచ్చిందీ. నీ పెళ్ళి కూడా 
సమీపించింది. కిరస్తానంలో కలసిపోవాలనుకుంటే యీలోగానే కలసిపో నీమేనమామ 
కూతురు కొంపెందుకు తీస్తావు. 


కిరస్తానంలో యెంత మాత్రము కలియను నేను. 
ఈ తండ్రి మీద తిరుగుబాటంతా ఏమిటి. 


7^* గురుజాడలు 474 కొండుభొట్టీ యము 


రామ్మూ: 
కొండి : 


రామ్మూ: 
కొండి 
రామ్మూ: 


కొండి 


రామ్మూ: 


నేను బ్రహ్మ సమాజంలో కలిశాను. 


బ్రహ్మ సమాజం ఏమిటి? విష్ణుమతం, శివమతం అని సృష్ట్యాది నుంచి విన్నాం 
కాని, బ్రహ్మకి పూజెక్కదేడిసింది. పోనియ్యి: యే సమాజమయినా యెవణ్ణో మనదేవుజ్జే 
పట్టుకుని కిరస్తానంలో కలియకుండా వుంటే చాలు. 

కిరస్తానమతం అసత్యమతం - దాల్లో బుద్ధిమంతుడెవడూ కలియడు. 


: అదిగో! ఆ మాత్రం మంచిమాట అన్నావంటే నాకు పరమానందం (కాగలించుకొని) 


మున్సవీ పరీక్ష కోసం తెల్లవాళ్ల చదువు చదువుదు గాని, స్వేత ముఖులు కల్పించి 

మతం చెడగొట్టాలని వ్రాశిన సంగతులు ఒకటయ్నా నమ్మవద్దు. యివిగో యిరవై 
[^] Gy e 

రూపాయ్యోలు తెచ్చాను. ఇవి కట్టి పరీక్షకు వెళ్లు. 

(రూపాయీలు పుచ్చుకొని) సానింటికి వెళ్లడం మానేస్తే బాగుండును. 


: మరో పరమార్థం మాట మనస్సులో వుంచు కోవాలి. విన్నారా? జాజిమొక్కకి పేడవగైరా 


అసుద్ధ పదార్ధములు వేస్తే మొక్క పెరిగి, పరిమళ భరితములగు పూలు పూస్తుంది. 
చెట్టుకి పేడవేశామని పుష్పాలకేమయినా అపవిత్రత వచ్చిందా? అవి దేవుడి నెత్తిమీద 
పెడతాం. అషువలెనే యే మాయోపాయం చేతనైనా ద్రవ్యం సంపాదించి పెద్ద 
అవస్తలోనికి వచ్చిన తరువాత వుచితంగా ధర్మంచేస్తే పాపాలన్నీ దహించుకుపోతాయి. 
నీ పెళ్లి అయిన తరువాత శివ పంచాక్షరీ మంత్రముపదేశం చేస్తాను. దాంతో 


ఐశ్వర్యము, ముక్తి కూడా లభిస్తాయి. పాపాలు యెగిరిపోతాయి. 

(ఆత్మగతం) 

కాష్టవాదం వల్ల కార్యం లేదు. యెంతయ్న పెద్దవాడు తండ్రిగదా (ప్రకాశం) అలగే. 
(ఇద్దరూ నిష్రమింతురు. ) 


Ât గురుజాడలు 475 కొండుభొట్టీయము 


కొండుభొట్టీ యము 
ద్వితీయాంకము 
ప్రథమ రంగము 


(కొండిభొట్లు యింటి అరుగుమీద చాప పరుచుకొని వెంకన్న కూర్చుని చుట్ట చేతితో పట్టుకొనును. ) 


వెంక 


వెంక 
పార్వ 
వెంక 
పార్వ 
వెంక 
పార్వ 


వెంక 
పార్వ 
వెంక 


పార్వ 
వెంక 


: రాముడు చుట్ట మా రీవిగా కాలుస్తాడు. ముక్కులోంచి పొగ తెప్పిస్తాడు. ఆ విద్య 


పట్టుపడింది కాదు. (అగ్గిపుల్ల వెలిగించి చుట్ట ముట్టించుచుండగా తలుపు తియ్య 
బడును) (చటుక్కున చుట్ట, అగ్గిపుల్ల పారవేశి, తటాలున ముసుగెత్తి పడుకొనును) 
పార్వతమ్మ ప్రవేశించి గుమ్మము దగ్గర నిలువబడి; మెల్లగా “వెంకడూ! వెంకడూ” 
అని పిల్చును. వెంకన్న మారు Hoss నిద్రించినట్టు నటించును. పార్వతమ్మ 
అరికాలుగోకి తిరిగి నిమ్మళముగా “వెంకడూ, వెంకడూ! అని పిలుచును. 


: (కాలు ముడుచుకొని) నిద్రపోతున్నానే. 

: దొంగనిద్ర పోతున్నావు! నువ్వ చుట్ట కాల్చడం సొంపు చూడలేదనుకున్నావా యేమిటి? 
: చూశావూ? 

: చూశాను. 

: బాబుతో చెబుతానంచావా యేమిషి? కాల్చడం మానేస్తానులే. 

:నే చెప్పినమాట వింటే చెప్పనులే గదా, చుట్టలు కొనడానికి రూపాయీలు కూడా 


: చుట్టల శిఘాగోశెనుగాని, పది రూపాయలంటూ యిచ్చావంటె పొడుం దుకాణం 
పెట్టుకుంఛాను. 
: చెప్పినట్టు వింటె, పది కాదు యిరవై రూపాయీలు యిస్తాను.... ... యిప్పుడె 


యిమ్మంటావా యేమిటి ? 


: యిచ్చావంటె నీకన్న పుణ్యాత్మురాలుందా? 
: అయితే లోపలికిరా... (అని గదిలోనికి వెళ్లును) 
: (సావిడిలోనికి వచ్చి నిలుచుని పొడుం పీల్చి) పార్వతి బహుదొడ్డ మనిషి... బాబుకంటె 


నయం. నేను పొడుంకొట్టు పెట్టానంటె Spo కొట్టుమీద వక్క దమ్మిడీ పొడుం 
eo [>] eo 
చెల్లదు. 


₹ో% గురుజాడలు 476 కొండుభొట్టీయము 


పార్వ 


వెంక 
పార్వ 


వెంక 
పార్వ 
వెంక 
పార్వ 
వెంక 
పార్వ 
వెంక 
పార్వ 
వెంక 


పార్వ 
వెంక 


పార్వ 


వెంక 
పార్వ 
వెంక 
పార్వ 
వెంక 


: (ఒక చేతితో విస్తరంటలో అట్లున్నూ, రెండవ చేతిలో రూపాయిలున్నూ పట్టుకొచ్చి 


అట్లు కింద వుంచి) అట్లు తిను. 


; కాళ్ళూ చేతులు కడుక్కుని తడిగావంచా కట్టుకుని తింఛాను. 
: (తనలో) వెర్రివెధవా. (పైకి) మీ బాబు కాళ్లు కడుక్కొంది వీధిలోంచి వొచ్చిన బట్టతో 


తింటాడు కాని. నీకు అంతకన్న ఆచారం బలువయి పోయిందీ? తిన్నగా తిను. 


: కాళ్లూ చేతులు కడుక్కోవద్దంఛావా IDA. 

; కాళ్ళు కడుక్కుంటే చప్పుడవుతుంది. 

: చప్పుడవుతే యేమిషి? 

: (తనలో) మొద్దు వెధవ! (పైకి) అంతా లేస్తారు. 

: (గట్టిగా) ఓ! హో! దొంగతనంగా తెచ్చావు? 

: నిమ్మకంగా మాట్లాడు. చెప్పినట్టు వినకపోతే రూపాయిలివ్వను. 

: అనాచారంగా తింటే యిస్తానంఛావా (తినను) 

: పది రూపాయిలిస్తే యేం చేస్తావు? 

: పొగాకు కొని పొడుం కొట్టు పెడుతాను. నేను పొడుంకొట్టు పెట్టానంటే వాడి కొట్టు 


పడిపోతుంది. 


: గట్టిగా మాట్లాడకు. 
: నా పొడుం యెంత బాగా వుంటుందనుకున్నావేమిటి, చిన్న పట్టు పీల్చిచూడు. (అని 


ఎడమ చేతిలో మొలనున్న పొడుంకాయ చూపించును) 


: (ముక్కుమీద వేలుంచి) ఆడవాళ్లు పొడుం పీలుస్తారుట్రా? (పొడుంకాయ మొల్లోంచి 


తీసి రూపాయలు మొలలో ముడుచును. ఆలాగు చేయుటలో తన శరీరము వెంకన్న 
పార్వమునకు తగిలించును.) 


: (తనలో) యిదేమిషోయి మీదపడుతూన్నది. 

: (అట్టుముక్క తానుకొరికి వెంకన్న నోటి కందించును.) 

: యిదేమిటి, యెంగిలితినమంచావా యేమిషి. 

: నేచెప్పినట్టు వింటానన్నావే? (అని నోటిలో కుక్కును.) 

: (అయిష్టముతో మింగుతూ) యెంగిలి తినడానికి పది రూపాయిలు యిచ్చావంషావు? 


₹ో% గురుజాడలు 477 కొండుభొట్టీయము 


పార్వ 
వెంక 
పార్వ 
వెంక 


పార్వ 


వెంక 
అక్కా 
వెంక 
అక్కా 
వెంక 


అక్కా 


వెంక 


అక్కా 


వెంక 
అక్కా 
వెంక 


అక్కా 


: యింకా వుంది. 

: యేమిటుంది? 

: యిదిగో (అని కౌగిలించుకొనును) 

: వెధవముండా (అని విదిలించివేయును. పార్వతి నేలబడును, వెంకన్న పైకి పారిపోయి 


అరుగు మీద ముసుగు పెట్టికుని పడుకొనును. (తనలో) చచ్చానురోయి! యిదేమిటీ 
రంకుముండకి కాలం... రామ... రామ! 


: (చీపురు కట్ట తెచ్చి) గాడిద కొడుకా... (అని కొట్టును) 


(తెర దించవలెను) 


ద్వితీయాంకము 
ద్వితీయ రంగము 
(అక్కాభత్తుడి యిల్లు) 


: అక్కాబత్తుడూ - అక్కాబత్తుడూ (అని తలుపు కొట్టును) 
: యెవరది? 

: వెంకన్న. 

: (తలుపు తీసి పైకి వచ్చి) యేమిటి వెంకన్న. 

: కొంప ములిగింది. 


: ములగడానికి నీకు కొంప Hoa? మీచ్చిబాబు గారి కొంప ములిగినట్టాయిన, 


శుభవార్త చెప్పు. 


: కొంప ములిగింది. 


: యెందుకు తొందర - నింపాదిగా చెప్పు - దొంగలొచ్చారా? యిల్లంటుకుందా? 


యేదయ్నో సంతోషమే. 


: చెప్పనా? 

: (అరుగుమీద కూర్చుని) చెప్పు. 

: నేను చెప్పను. 

: చెప్పకపోతే యింట్లోకి పోయి వెచ్చగా పరుంటాను. (లేచి తలుపు వైపు పోవును.) 


౨౫% గురుజాడలు 478 కొండుభొట్టీయము 


వెంక : (అక్కాబత్తుడి దుప్పటి పట్టుకులాగి) నేను చెప్పుతాను. చెప్పుతాను. 

అక్కా : (తిరిగి కూర్చుని) అయితే చెప్పండి. 

వెంక : యెవరితో చెప్పరు గద! 

అక్కా : యేమిటా మహా రహస్యం 

వెంక : చెప్పరు గద - యిదిగో పార్వతి రాత్రి పడుకుంటే, మెల్లిగా లేపి మయిల బట్టలతో 
అట్లు తినమంది. 

అక్కా :యిదా రహశ్యం, మైలబట్టలతో ఎందుకు తిన్నావు? 

వెంక : (తలగోక్కుంటూ) Seo కొట్టు పెట్టుకోవడాన్ని పదిరూపాయిలిస్తానంది. 

అక్కా : మరేమి! NEY నేతిలో పడ్డది. 

వెంక : నెయ్యి లేదు, వొట్టి SYS పెట్టింది. 

అక్కా : కొంప ములగడం? 

వెంక : తను కొరికిన యొంగిలి రొట్టిముక్క తినమన్నది. 

అక్కా : (నవ్వి) తిన్నావ? 

వెంక : తిన్నాను. 

అక్కా : (నవ్వ పట్టలేక మిక్కిలిగా నవ్వుతూ) రూపాయి లిచ్చిందీ? 

వెంక : యిచ్చింది.... యిచ్చి.... 

అక్కా : యిచ్చి యేంచేసింది. 

వెంక : మీదపడి కాగలించుకుంది. వెధవముండా అని తోసేసి అరుగు మీద వచ్చి 
పడుకున్నాను. ఆయంతా చీపురుగట్ట పట్టుకు వచ్చి వీపు పెట్లగొట్టింది. దాంతో మీ 
దగ్గరకు పారిపోయిచ్చినాను. 

అక్కా : (నవ్వు పట్టలేక దొర్లును) 

వెంక : యెందుకు నవ్వుతారేమిషి? 

అక్కా : నవ్వక యేడవమన్నారేమిటి? 

వెంక :నేను కూడా నవ్వనా? 

అక్కా : అడిగి నవ్వుతారాయేమిటి? నవ్వు. 

వెంక : (నవ్వును) 

౨౫% గురుజాడలు 479 కొండుభొట్టీయము 


అక్కా 
వెంక 
అక్కా 
వెంక 
అక్కా 
వెంక 


అక్కా 


వెంక 


అక్కా 


వెంక 
అక్కా 
వెంక 


అక్కా 


: అయితే యిప్పుడేంచేస్తావు. 

: Go చెయ్యమంటారు. 

: తిన్నగా వెళ్ళి అరుగుమీద పడుకో. 

: చీపురుకట్ట ముతకది. 

: నిష్మారణం దెబ్బలు తిండం యెందుకు? పార్వతి చెప్పినట్టు చెయ్యి. 

: వెధవతో సంగమం చెయ్యమంటావయ్య. 

: నీ పింతండ్రికంటను నువ్వు గొప్పవాడివా యేమిటి? ఆయన యెన్నో పాడు 


దేవాలయాలు ప్రతిష్ట చేశాడు. 


: మా తండ్రి మహా యోగ్యుడు. అయ్య పేరు చెడగొట్టుతానా. 
: హాశ్యానికన్నాను. బహుధర్మంగా (ప్రవర్తించావు. నిన్ను చూచి చినబాబు బుద్ది 


తెచ్చుకోవాలి. నీవు వేలలో యెన్నికైన మనిషివి. గాని రేపటి నుంచీ యెలా కాలక్షేపం 
చేస్తావు. 


: మధోకరం. 

: నేస్తం! నేనువుండగా నీకా అవస్థ రానిస్తానా? ఆ పది రూపాయిలు యెం చేస్తావు? 
: పార్వతికి పంపించేస్తాను. 

: నేను యంత మదుపు పడితే అంత మదుపు పెట్టుతాను. పొడుం కొట్టుపెట్టి నీ 


కాలక్షేపము పోగా మనకి లాభం కూడా వస్తుంది. 
(యిద్దరూ నిషమింతురు.) 


కొండుభొట్టీయము 
ద్వితీయాంకము 
తృతీయ రంగము 
(రామమూర్తి, చేతులు కట్టుబడి పార్వతమ్మ ప్రవేశించును) 


రామ : యిదేమిటి పార్వతి. 
పార్వతి : (కంట నీరాలుకుతూ వూరుకుండును.) 


రామ 


: (దగ్గిరచేరి కూర్చుని) యే దుర్మార్గులు కట్టారు నీ చేతులు. 


?** గురుజాడలు 480 కొండుభొట్టీయము 


పార్వతి : (మాట్లాడదు. ) 
రామ : (వెంట్రుకలు సవరించి, ముద్దు పెట్టుకొని చేతులు కట్లువిప్పి) యెవరు నీకీ అవస్థకి 
కారణభూతులు. 


పార్వతి : వెంకడు. 
రామ : వెధవని యెముకలు విరగదంతాను. 
(యిద్దరూ నిష్మమింతురు, 


కొండుభొట్టీయము 
ద్వితీయాంకము 
చతుర్ధ రంగం 

(పొడుం దుకాణం) 
వెంకన్న: (పొడుం చేస్తూ ప్రవేశించును.) 
రామమూర్తి : యెందుకురా వెంకా చేతులు కట్టావు? 
వెంకన్న: యెప్పుడొచ్చావు రాముడూ? పరీక్ష ప్యాసయిందిరా? 
రామమూర్తి : దున్నపోతు. అడిగిన మాటకు జవాబు చెప్పవేమి? 
వెంకన్న :(పొడుంకర్ర పడవేసి నిర్భాంతపోయి జూచును) యెందుకురా రాముడు యీ కోపము. 
రామ : పార్వతి చేతులు కట్టినందుకు ఇదిగో, పూనితీసి వో లెంపకాయ (అని కొట్టును) 
వెంక : (బుగ్గ తడుముకుంటూ) యెవర్రా కట్టారు పార్వతి చేతులు. 
రామ : నువ్వు కట్టావని చెప్పింది. 
వెంక : నేను కట్టానని చెప్పిందా వెధవముండ. 
రామ : వెధవముండని దాన్ని తూల్నాడితే మరో లెంపకాయ తీస్తాను. 


వెంక : వెధవముండ కాకుంటే IIA ముందనమంభఛావురా! యీ మాటు లెంపకాయ త్రీస్తే 
ఆ మండ విరిచేస్తాను. విన్నావా.... ఒక దెబ్బకి మా రాముడివి కదా అని వూరుకున్నాను. 


రామ : (పస్తాయించి) అయితే నువ్వు కట్టకపోతే దాని చేతులు ఎవరు కట్టారు ? 
వెంక : అదేమో నాకేం Banjo. నెల రోజులాయి నేను యింటికే వెళ్ళలేదు. 


7^* గురుజాడలు 481 కొండుభొట్టీ యము 


రామ 


వెంక 
రామ 
వెంక 
రామ 
వెంక 


రామ 
వెంక 


రామ 
వెంక 
రామ 
వెంక 
రామ 
వెంక 
రామ 
వెంక 


రామ 
వెంక 


: (కూర్చుని ఆశ్చర్యముతో) యెంచేతరా? అబద్ధమాడిందా వ అబద్దమాడి వుండదు... 


నే వినడం తప్పు కావచ్చును... యెంచేతరా నెలరోజులాయి ఇంటికి వెళ్ళలేదు? 


: యెంచేతనంటే... చెప్పకుమా పొడుం కొట్టు పెట్టుకున్నాను. 
అ (స) 
:మా నాన్న గెంటేశాడా యేమిటి? 
:$p నాన్న నెలరోజులాయి వూళ్ళో లేడు. 
28 మానాన్న నువ్వు బతకాలని బుద్దిపుట్టిందా యేమిటి? 
: అవును రాముడు. పొడుం మా బాగా తయారుచేస్తాను. do తట్టు పొడుం యిలా 


వుంటుందిరా. ఒక పట్టు పీల్చు! 


: (పీల్చి) మా మజాగా వుందిరా. ఏం వేస్తావేమిటి? 
: యే వేస్తానా? మకోబా పిక్క వేస్తాను... ఘుమఘుమలాడుతుంది. ఓ పెద్ద పొట్లం 


పుచ్చుకో... నీకు యెప్పుడు కావలిస్తే అప్పుడు పొట్లాము యిస్తాను. 


: వెంకన్నా! నీవు చాలా మంచివాడివిరా. 
: నేను మంచివాణ్ణిరా? 
: అవును. 
: మరి నన్నెందుకు కొట్టావు? 
: aod తక్కువచేత ! 
Q 
: మరెప్పుడూ కొట్టవు గద? 
: కొట్లను. 
ల 
: రాముడు ! నువ్వు మునసబు పనిచేస్తూ వుంటే నేను వచ్చి, “వారె రాముడు!” అని 


పిలుస్తాను. కోప్పడవు గద. 


: కొప్పడను... యింటికళ్ళిపోయిరా! 
: అమ్మా... నేను రాన్రా. 


రామమూర్తి : యిన్నాళ్ళు అన్నదమ్ముల్లా ఉండి, యిప్పుడు వేరుంటావురా? 


వెంకన్న: చీపురుగట్ట ... (అని వీపు తడుము కొనును.) 
రామమూర్తి : నీకేం ప్రాలుబ్ధం. చీపురుగట్టతో స్వయం యిల్లు తుడుచుకోవడం... వంట 


చేసుకోవడం నాకేం మనస్మరించలేదు. 


7^* గురుజాడలు 482 కొండుభొట్టీ యము 


వెంకన్న : వారే రాముడూ! వంట ఓ సొగసుగా చేస్తానూ.... చినబాబు దేశాంతరం వెళ్ళుతే 
నేనే గద వండుతాను. ox» రాత్రి వుల్లిపాయల పులుసు చేస్తాను వస్తావా? 


రామమూర్తి : యెందుకు శ్రమ పడుతావు. నా మాట విని యింటికి వెళ్ళిపోయిరా. 


వెంకన్న : యెంత డబ్బొస్తూందంటావంటె... Gone» వచ్చినప్పుడల్లా అక్తాబత్తుడు పొట్లాలు 
పంపిస్తాడు. ఒక రూపాయి పొట్లాలు చెల్లుతాయి. మా పొడుం వూరు వూళ్ల వాళ్లు 
కొనుక్కుపోతారు. వరులు కొట్టు యెత్తేశాడు. ఒక రహశ్యం విన్నావూ. 

రామమూర్తి : ఆరహశ్యమేమిట్రో? 

వెంకన్న :పొడుం షడక్షరని ఒక మహా మంత్రం వుంది. కంసాలి గురువు వీరనాభాచార్యులు 
దగ్గిర ఉపదేశమయి పునశ్చరణ చేశాను. శిద్ధయింది. 

రామమూర్తి : నాకు చెప్పుతావురా ఆ మంత్రం. 

వెంకన్న : చెప్పుతే తల పేలిపోతుందిష. ... గురువు చెప్పాడ్రా... 

రామమూర్తి : మంత్రాలబద్ధం. శ్రమపడి పునశ్చరణ చెయ్యకు. 

వెంకన్న : అదొక్కటేన్రా? నీ దగ్గిర దౌర్భాగ్యపు గుణం.... తెల్లవాడి మాట నమ్మేసి మన 
గ్రంథాలన్నీ అబద్ధం అంఛావు... నాకు దాఖలా యిస్తేనే. స్వప్పంలో మంత్ర దేవత 
నానా భర్ణ భూషితురాలవు కుంఛున్నూ బంగారపు పొడుం కర్రతో వీపు మీద వేశింది. 
దాంతో తెలివొచ్చింది. మరి ఆవేళ నిద్రపోలేదు. నిద్రపోతె ఫలం పోతుందిష,. 

రామమూర్తి : పూర్‌ ఫూల్‌ (poor fool). 


కొండుభొట్టీయము 
ద్వితీయాంకము 
పంచమ రంగము 
(అక్కాబత్తుడు, వెంకన్న ప్రవేసించును.) 
అక్కా : యేమిటి కబుర్లు? 
వెంకన్న: మా రాముడు పరీక్ష ప్యేసు అయినాడు? యీ వేళె పట్నం నుంచి వచ్చి వో లెంపకాయ 
తీశాడు. 


అక్కా : యెందుకేమిటి? 
వెంక : పార్వతి చేతులు యెవడో Sepia, 


Ps, గురుజాడలు 483 కొండుభొట్టీయము 


అక్కా 


వెంక 
అక్కా 


వెంక 


అక్కా 


వెంక 


అక్కా 
వెంక 


అక్కా 


: యెవడో కట్టలేదు. వీధి దగ్గిర నిలుచుని తోవంటెపోయే వాళ్ళని చూస్తూవుంటే, మీ 


మేనత్తతో ఖాయిదా పెట్టమనినే చెప్పాను. అంచేత చేతులు కట్టింది. 


: మా మేనత్త కడితే రాముడు నన్నెందుకు కొట్టాడు ? 
: నీ సత్యకాలము చూసి. రామమూర్తికి గూబకదలేశావు కాదు. 
: రాముణ్ణి కొడుతానా! ard, మునసబీ అయితే “వారే రాముడూ” అని పిలుస్తాను. 


వాడి పెళ్ళి చేస్తాను. 


: నువ్వే చేస్తావూ? 
: (పొడుం పీల్చి) ఆ నేనే! మా చిన్నాన్న వచ్చి నన్ను కౌగలించుకు యెత్తి యింటికి 


తీసుకుపోయినాడు. యివాళనుంచి మా యింట్లోనే భోజనం. ష్టాంపు సంతకము 
చేసి వెయ్యి రూపాయీలు తెచ్చి మా మామకిచ్చాను. 


: యంత బుద్ది తక్కువ పనిచేశావు. నాతో చెప్పందీ యెందుకు సంతకం జేశావు. 
: రాముడికి పెళ్లి చెయ్యవొద్దంఛావా యేమిషి? 
: యంత పనిచేశావు! (ఆత్మగతం) దీనికేమిటీ ప్రతీకారం? (ప్రకాశముగా) రెయిలు 


వేళయింది పొట్లాలు పంపించు. 


(యిద్దరూ నిష్కమింతురు.. 


కొండుభొట్టీయము 
ద్వితీయాంకము 
షర్విరంగము 
(కొండుభొట్లు ప్రవేశించును.) 


(రెయిలు వచ్చును. ఫష్టు క్లాసు బండిలో, జరీ టోపీ, కన్‌ కాఫ్‌ ఫాయిదామా మొదలయ్న 


పోషక్‌ వేసుకొని త్రివిక్రమరావు పంతులు కిటికీలో నుంచి తొంగిచూచి “అల్లీఖాన్‌- అల్లీఖాన్‌” 
అని TPN పిలుచును.) 
కొండు : యే తాలూకా వారు వీరు - యే తాలుకా రాజా వారు వీరు (అని దగ్గర నున్న వార్ని 


అడుగును.) 


దగ్గిర వున్నవారు : మాకు తెలియదు. 


₹ో% గురుజాడలు 484 కొండుభొట్టీయము 


కొండు : 


(త్రివిక్రమరావు పంతులుగారి దగ్గరకు వెళ్ళి) ప్రభువువారు జాజి నగరం జమీందారు 
వారనుకుంటాను. 


త్రివిక్రమరావు : అలాగే నన్ను చూసి అంతా అనుకుంటారు. మేము తుమ్మల పాలెం 


కొండు 


త్రివి 


కొండు 


(82 
కొండు 
(82 
కొండు 


మొఖాసాదార్లం. మాకు భూములవల్ల పది పదహారు Sersr వస్తాయి. 


:నా విష్ణుః పృథ్వీపతిః అన్నాడు. భూస్వాములు కాకపోతే ఆ రాజవర్భస్సు యెలా 


వస్తుంది. తమ నాయనగార్ని మా బాగా యొరుగుదును. నాయందు వారికి చాల 
దయ. పిల్ల జమీందార్లును - అఖండ అన్న ప్రదాతలును - ప్రభువు వారు యిక్కడ 
దిగుతారు? పైకి దయచేస్తార? యిక్కడ దిగేటట్టయితే మా యిల్లు విశాలంగా 
వుంచుంది. యే విధమయిన యిబ్బందిన్నీ వుండదు. యీ గ్రామం గొప్ప క్షేత్రం. 
పాండవ ప్రతిష్ట కోదండ రామస్వామి వారు స్వయం వ్యక్తం. 


: మేము విలాసార్థం దేశం చూదామని విజయం చేస్తున్నాం. మీ గ్రామంలో చోద్యాలే 


మయ్నో వుంటే రెండు పూటలు గడుప అభిప్రాయం కద్దు. 


: చోద్యం అంటే పాతకోట కద్దు - సీత గుండం కద్దు. స్వామివారి ఉద్యానవనం 


కద్దు. అందులో మంటపము, దేవ నిర్మాణం దేవాలయం. నౌఖరీ చేసేవారు యాభయి 
యిళ్లు భోగం వాళ్లు వున్నారు. మంచి విద్యావంతులు - రూపవంతులున్నూ. 


: అయితే యిక్కడ దిగుతాం. 

: యేమర్రా - ఓయి - కళాసులు. 

: సాయిబు వున్నాడు - మీరు శ్రమ పడకండి. 

: పరాయిలపనా యేమిటి? తమ పనికి నా కభ్యంతరము లేదు. 


అల్లీఖాను :(ప్రవేశించి) నీకీ పైకీ చలోజీ 
కొండు: నేను సామాను అందిస్తాను. నువ్వు బహర్‌రఖో. 


: నాకి బాత్‌ నకోజీ - నీకి సామాన్‌ మత్‌పకడో. 
: అమ్ముకి SEH నహి (అని అటూ యిటూ సామానుతీస్తూ సీసా గళాసులు తన్ని 


వేసును) 


: అరే బంచూత్‌ కామ్‌కియా. 
: అపరాధం - అపరాధం 


: అవి మనవి కావండి - యెవడో దొరవాదిలి వెళ్ళి పోయినాడు. (అని వూరుకొమ్మని 


సాయిబుతో సంజ్ఞ చేయును) 


?** గురుజాడలు 485 కొండుభొట్టీయము 


కొండు 


టిక్కెట్టు 


కొండు 


టిక్కెట్టు : 
: పద, నాకేం భయమనుకున్నావ యేమిటి? (త్రివిక్రమరావు పంతులుగారితో) యిప్పుడే 


కొండు 


టిక్కెట్టు 
38 


: నేను పరాయివాణ్లి కాను - నేను శాకేయుణ్లీని. వామాచార తత్పరుణ్సిన్ని - నా 
t9 — t9 t9 


దగ్గిర ప్రభువు వారు అరమరవుంచవద్దు - రండి - ప్రభువు వారు దయ చెయ్యండి. 
సామాను వెనుక నుండి తీసుకువస్తారు. 
కలెక్టరు: (ప్రవేశించి) కొండుభొట్టు చెయ్యి పట్టుకు లాగి - ఫష్టుక్షాసు బండీలోంచి 
దిగుతూ వుండగా నేను కళ్ళార చుశాను. 


: అది GSO) చూచి నేననుకున్నావో - వొంటి మీద చెయి వెయ్యకు ప్రాయశ్చిత్తం 


చేసుకోవాలి - నీ మీద డేమేజీ దావా తెస్తాను. (కొండుభట్లు త్రివిక్రమ రావు గారి 
వేపు తిరిగి) చిత్తగించారా ప్రభువు వారు యీ మూర్చుడికి యింగ్లీషున నాలుగు 
చివాట్లు రానియ్యండి |S Banga (బ్రాహ్మణ్ణి అమాంతముగా ముట్టు గుంటారు! 
తల పగిలిపోతుంది. 

యీ కబుర్లెందుకు పదండి స్టేషన్‌ మేష్టరు దగ్గరకి. 


వస్తాను. తాము వొక్క నిమిషం ప్రభువు వారు కుర్చీమీద కూర్చోండి. (రంగనాయకులు 
సెట్టి తొందరగా ప్రవేశించి కొండుభట్లు చెవిలో యేమో చెప్పును. కొండుభొట్లు 
ఆందోళన పడును. యిద్దరూ ప్రత్యేకము మాట్లాడడముకు ఒకే ప్రక్కకు వెళ్లిపోదురు.) 


క. : YAS వెళ్ళుతావు స్టేషను మాష్టరు దగ్గరకి రా! 


: ఏమిటీ అల్లరి 
: నేను HY క్లాసులో కూచున్నాని ప్రాణం పుచ్చుగుంటున్నాడు. 
: యెళ్ళు! బాపనోళ్ళ మీదే నీ రూంకారమంతాను. యింద! సుట్ట ముక్కలకి (అని 


ఒక అణా చేతితో పెట్టును.) 


: కొంప ములిగింది. హఠాత్తుగా చచ్చింది, ముండ! యింత వేగం ఛస్తుందని నే 


నెరుగను. లేకుంటే వూరు దాటుదునా? అయితే మంజువాణిని ఎవరయినా 
ఆదుకున్నార? ఆమెకు యెవరు భరాసా యిస్తూన్నారు... నువ్వు వెళ్ళావు కావు. 


: అంతా రత్నాంగే. మరెవరు నేను వెళితే Seq పట్టుకుని వెంట తరుముతుంది. 

: అయితే మనకేం చెయిజిక్కదు కాబోలు. 

: సిక్కకేం! మీరు బేగెల్లి సుళువు చెయ్యండి. 

: యేం సుళువు చెయ్యడం ? బుద్ధిమాల్ని వెధవని. నాలుగు రాళ్లకి ఆశపడి రామసానికి 


అంత జబ్బుగా వున్నప్పుడు వూరు విడిచివెళ్లేను. 


?** గురుజాడలు 486 కొండుభొట్టీయము 


శెట్టి : బుద్ది తక్కువకు లెంపలాయించుకుని బేగెళ్లి కథ యెలా వుందో కనిపెట్టండి. 


కొండు : సరేగాని ప్రొద్దుపోతూంది. నువ్వు ముందు వెళ్ళీ పెరటి గుమ్మం దగ్గిర వుండు. నే 
నిప్పుడే ఆ బోడి పంతులిని బసకు దిగబెట్టి వచ్చి కలుసుకుంటాను... (త్రివిక్రమరావు 
పంతులుగారి వద్దకు వెళ్ళి) ప్రభువు వారు దయచెయ్యాలి... యేదిరా గుర్రబ్బండీ. 
తీసుకురా జట్కా! ప్రభువువారి హోదాకి తగినది కాదు కాని - కుచేలుడింటికి 
శ్రీకృష్ణమూర్తి వారు విజయం చేసినట్టు అనుగ్రహించాలి... సాయిబూ, మా బసకి 
పోనీయి. ఈ సామాను పట్టించుకుని నౌకర్లతో కూడా నేను వస్తాను. 


వెంకటస్వామి : నా గాజు సామానుకు వేరే బండి కావాలి. 

కొండు : ఈ బండీ నీకు. 

అచ్చన్న: నా లాంతరుకి కొవ్వొత్తులకి వేరే బండీ కావాలి. 

కొండు : ఈ బండీ నీకు 

అల్లిఖాన్‌ : పంతులుగారి హుక్కాకీ, లేహం డబ్బాకీ వేరే బండీ కావాలి. 

కొండు : ఈ బండి నీకు. 

అల్లీ: పంతులుగారి పోషక్‌కు వేరేబండి కావాలి. 

కొండు : దానికీ బండి. 

బుచ్చన్న: వంట సామానుకో బండి కావాలి. 

పాపన్న: ప్రత్యేకం నాకొకబండి మామూలు. 

కొండు : మరిలేవు పొండి. 

పాప : స్నేహితుణ్ణి, ఆశ్రితుణ్ణి - 

కొండు : మరిలేవుబళ్లు, ఒక్కొక్కరే ఓ బండీ యెక్కి వాళ్లు వుడాయించారు. 

బుచ్చ : అయితే యీవాళ పంతులుగారు పస్తు పడుకోవాలీ.... 

కొండు : నడిచి వెళ్ళిపోదాం - మరి బళ్లు దొరకవు. 

బుచ్చ : సామానెవడు మోస్తాడు. 

కొండు : కూలివాడు ఒకడూ కనపడ్డూ - మనమే మోసుకుపోవాలి. 

పాప :మనం - తిమ్మనం - ఆ పప్పుడకదు. నేను ఒక్క వస్తువయినా పట్టుకోను. 

బుచ్చ : దొబ్బితిని, భంగుతాగి పంతులుతో మజా ఉడాయించడాన్ని నువ్వున్ను, అరవచాకిరీ 
చెయ్యడాన్ని నేనూనా! 


₹ో% గురుజాడలు 487 కొండుభొట్టీయము 


పాప : బ్రహ్మదేవుడు నీకలా రాశాడు. నాకిలా రాశాడు. కావలిస్తే బ్రహ్మదేవుడితో వెళ్ళి ఫిర్‌ 
యాద్‌ చేసుకో. శాస్తుల్లు గారు యీ వూళ్లో డాన్‌సు కథ యేమయినా వున్నదా 
యేమిటి - లేకుంటే పంతులు పడడు. 

కొండు : ox» దేవాలయం నౌఖర్లులో మంజువాణి సాక్షాత్తు రంభావతారం, వుంది. 

పాప : యెవరైనా వుంచుకున్నారా? 

కొండు : నరహరిరావని ఒక పంతులు వుంచుకున్నాడు. 

పాప : అయితే మా పంతులికి అవకాశం యెలాగ? 


కొండు : నేను కొంచెము వైద్యము కూడా చేస్తాను. పంతులుకి పైత్యాధికం పోవడానికి 
అప్పటప్పట విరోచన సాధనం చేస్తాను. దాంతో మూడు నాలుగు రోజులు మంజు 
వాణికి ఆట విడుపు కలుగుతూ వుంటుంది. 


బుచ్చన్న : నువ్వు పాతర సామాను పట్టుకుంటే నేదినస్సు పట్టుకుంటాను. 
కొండు : నా ప్రారబ్ధం కాలితే నా స్వగ్రామంలో మూటలు మొయ్యమంటావు. 
బుచ్చ : అంత పౌరుషముంటే - వెదికి కూలాణ్ణి యెవడ్నయినా తీసుకురా. 
(కొండుభట్లు నిష్రమించును. ) 
(తెర దించవలెను) 


కొండుభొట్టీయము 
ద్వితీయాంకము 
సప్తమ రంగము 

(మంజువాణి పెరటి యింట్లోగది. ఆ గదిలో ఒక వైపు పెద్ద పాత పందిరి మంచము, 
ఒక మూలకు ఒక పాతబోను పెట్టె గోడవైపు రెండు పెద్ద జాడీలు, గోడలకు బల్లల పీటలు, 
వాటిపైని బొమ్మలు పాతపఠాలు, పందిరి మంచము క్రింద యిత్తడి సామానులు.) 

(చింపిరితల, కొంచము మాసినబట్టతో కనకవల్లి, దువ్వినజుత్తు, తగు మాత్రం అలంకారం, 
కావిరంగు చీరతో మంజువాణి, ఒక జాడీకి యీ ప్రక్కనొకరు, e ప్రక్కనొకరు నిలిచివుందురు. 
రత్నాంగిచేతిలో, ఒక వెలుగుతూ వున్న కొవ్వొత్తి, జాడీ దగ్గర ఒక మొక్కల పీటపైని, బంగారపు 
సరుకులు, మరి ఒక పీట మీద వెండి సామాను, ఒకవేపు బట్టల మూట.) 


?** గురుజాడలు 488 కొండుభొట్టీయము 


రత్నాంగి కొవ్వొత్తి వెలుతుర్ని - జాడీ నాలుగు మూలల తొంగి చూచి - తలయెత్తి - 
యింతే - మరిలేదు - యేవంనుకుంటావు? యిరవై ముఫ్ఫై వేలకు దేకురుతుంది. యింత 
గణించిందని, యవరూ యొన్నడూ అనుకోలేదు. బతికి నిన్ను బాధ పెడితే పెట్టింది కాని చచ్చి 
నీకు కనకాభిషేకం చేసింది. లోకం కోసమయినా కంటతడి బెట్టావు కావు. 


మంజు : చచ్చిందని సంతోషించుతూ కంట నీరు పెట్టడం యెలాగ? 

రత్నాంగి : నవ్వులు, కన్నీళ్ళు, భోగం దానికి తలిచే టప్పటికి రావద్దా? 

మంజు : నేను భోగం దాన్నా? 

రత్నాంగి: నాలుగేళ్ళు సానెరికం చేసి, యింకా సంసార్ని అనుకుంటానా? 

మంజు : నమ్మక స్వామిద్రోహము చేసి నన్ను అమ్మి కొండుభొట్లూ, డబ్బిచ్చి కొని రామసానీ 
నాలుగేళ్ళు యీ చెరలో పెట్టారు - దేవుడు యిన్నాళ్ళకి చెరవొందిల్సాడు. యీ 


డబ్బు నాకు యివ్వాలని ఆ పిశాచం యిచ్చిందా యేమిటి? యీ డబ్బు నాకు 
దేవుడు యిచ్చాడు. నన్ను బెట్టి అది యెంత ఆర్జించింది? యిక స్వేచ్చగా బతుకుతాను. 


రత్నాంగి : అనగా? 

మంజు : వొకరి బాధ లేకుండాను. 

రత్నాంగి : యెవరి బాధ? 

మంజు : రామసాని బాధ వొదిలిపోయింది - యిక పంతులు బాధ. 

రత్సాంగి:(జాడీలో సరుకులు ఉంచడం మాని నిలిచి) నా మాట కొంచెం వింటావా? 

మంజు : నీకంటె నా మంచి కోరిన వారెవరున్నారు. 

రత్నాంగి: అట్టి నమ్మకం వుంటే పది రోజుల కాలం పాటీ తోవనే జరగనీ. 

మంజు : అయితే నీ యిష్టం. 

రత్నాంగి:అలసివున్నావు. వెళ్ళి పడుకొని నిద్దర తెచ్చుకో. 

మంజు : అలాగె, కాని నిద్దర రావడం యెలాగ? యీ మంచం మీద యింకా పడుకుందేమో 
అని బితుకు వేస్తూంది. దెయ్యవైందేమో? 

రత్నాంగి: చచ్చిన వుత్తర క్షణం వెర్రి కుక్కయి పుట్టి వుంటుంది. మనుషుల్ని పీక్కు తినే పిసినిగొట్లకు 
అదే గతి. ఆంజనేయ దండకం చదువుకుంటూ పడుకో (మంజువాణిని కాగలించుకొని 
జుత్తు సవరించి ముద్దు పెట్టుకొని) వెళ్ళు, పడుకో. 


మంజు : నీకీ రాత్రి జాగరవేంనా? 


?** గురుజాడలు 489 కొండుభొట్టీయము 


రత్నాంగి : లేకుంటే ప్రమాదం వుంది - డబ్బు పాపిష్టిది - యెవరి కే దుర్వూహలు వున్నాయో? 

మంజు : వొక్కర్తవీవుండడానికి భయం వేంయదా? 

రత్నాంగి:బతికివున్నప్పుడు భయపడందానికి చచ్చిం తరువాత భయపడుతానా? 
(మంజువాణి పైకి వెళ్లును. రత్నాంగి తలుపు వేసి లాంతరు వెలిగించి తిరిగి చూసును. 
మూలనున్న పెద్ద జాడీలోంచి కొండుభొట్లు లేచును - రత్నాంగి గుండె రుల్లుమని 
కొవ్వొత్తి జారవిడుచును - కొండుభొట్లు వూరుకొమ్మని చేత్తో సంజ్ఞ చేసును - 
రత్నాంగి కొవ్వొత్తి తిరిగీ తీసుకొని కొండుభొట్లు దగ్గిరకు వెళ్లును) 

కొండు : మంచి యెత్తు యెత్తావు. నీ అంత బుద్ధి మంతురాలు లోకంలో లేదు. 

రత్నాంగి:మీ కంటేనా? 

కొండు : అంచేతనే మనవుభయులం యిక్కడ కలిశాం. 

రత్నాంగి:యిన్నాళ్లు యిటు కనపడితే అటు మొహం తిప్పేవారే? 

కొండు : ఆ రాక్షసి ముండ రామసానికి నీ పేరు చెబితే యిష్టం లేకపోయేది. మరిదాన్ని 
ఆశ్రయించుకు ass తీరేది కాదు; అంచేత నీకు యెడ యెడంగా తిరిగే వాణ్ణి గాని 
నీచతురతా - నీ విద్యా - నీ ధర్మబుద్ధి - చదువుకున్న వాణ్ణి నేను కాన లేదనుకున్నావా? 
ప తెల్లవారేసరికి యీ సరుకులన్నీ కరగడానికి తగిన సాధన సామగ్రి సిద్ధంగా 
వుంది. వొంతులు యేర్చర్చేయి - నన్ను మాత్రం కలుపుకున్నావంటే పోలీసు గీలీసు 
నిన్ను ముట్టలేరు - మంజువాణి డబ్బు విలువ యెరగదు. మనం యెంత 
వుడాయించినా పోల్చలేదు. 


(కొండుభొట్లు రత్నాంగి భుజం మీద చెయి వేసి) 
కొంచెం ఆసరాయియ్యి పైకి రావడం దండ ఘడియ పడుతుంది. కాళ్లకి కొంచెం 
మేహవాతనొప్పులు. 
(రత్నాంగి కొండుభొట్లుచెయి విదల్సి సరుకులు జాడీలో పడివేయ నారంభించును.) 
కొండు : సరుకులు జాడీలో పడివేస్తున్నావేమి? 
రత్నాంగి:జాడీతో కూడా పట్టుకుపోవడానికి. 
కొండు : జాడీ యెలా మోసుకువెళ్లడం. 
రత్నాంగి : జాడీ మొయ్యడానికి మనుషులున్నారు. 


Ps, గురుజాడలు 490 కొండుభొట్టీయము 


కొండు : యెందుకు వృధా శ్రమ-నలుగురికీ తెలియడం. నా మాట విని యీ గావంచా గుడ్డలో 
కట్టు (గావంచా చుట్ట చుట్టి రత్నాంగికి విసురును) నీకు యీ విద్యలో ప్రావీణ్యత 
తక్కువగా వున్నట్టు కనబడుతుంది. 


రత్నాంగి : బంగారం యెవరు కరిగిస్తారు? 

కొండు : యిదుగో మన...... 

రత్నాంగి:మన యెవరు? 

కొండు : యెవరయితేనేం పేరడక్కు 

రత్నాంగి:నమ్మినట్టా? నమ్మనట్టా? 

కొండు : కావలిస్తే నువ్వు కూడా దగ్గిరవుందువు కాని..... 

రత్నాంగి:అయితే పేరు చెప్పరా? 

కొండు : యేదీ! గ్రంథంలో దిగిన తరువాత అసలు అవతారాలె దిగుతాయి - పేర్లతో యేం 
పని? 

రత్నాంగి : అయితే పేరు చెప్పరా? 

కొండు : నీ పుణ్యం వుంటుంది - కొంచెం ఆసరా యియ్యి పైకి వొచ్చి అన్ని సంగతులు 
చెబుతాను. వీటి తస్సాగొయ్యా బొద్దెంకలు చెడకరుస్తున్నాయి. 

రత్నాంగి:బొద్దెంకలు కరవ్వు కొంచెం దాళండి. యీ జాడి పెట్టించి మళ్లి వస్తాను. 

(తలుపు దగ్గరికి వెళ్లి ఘడియతీయనారంభించును. ) 


కొండు : అంతా నువ్వే అవుపోసం పడతావు? కొంచెం (బ్రాహ్మడికి పారెయ్యకపోతే శ్రేయస్సు 
కాదు.... ఆ ధనంలో మూడో వంతు నా మంత్రాంగమువల్ల రామసాని 
సంపాదించింది. 


రత్నాంగి:(తలువు కొంచెం తీసును - కొండుభొట్లు తల జాడీలోకి తీసును) 
రత్నాంగి : ఆ తగాయిదా యేదో మంజువాణితో తీర్చుకొండి. పిలుస్తాను. 
కొండు : (బుర్రపైకెత్తి) అమాంతంగా చంపేస్తావా యేమిటి? 

రత్నాంగి : అయితే పేరు చెప్పండి. 

కొండు : చెప్పకపోతే యేం జేస్తావు? 

రత్నాంగి:మంజువాణ్ణి పిలుస్తాను - 


₹ో% గురుజాడలు 491 కొండుభొట్టీయము 


కొండు : నువ్వ కాకనేకాదంటె-చెబుతాను కాని, కోరి లభించిన ధనంకాళ్లని తన్నుకుపోవడమే? 
రత్నాంగి : పేరు... పేరు? 

కొండు : అయితే విను (పొడుం పీల్చి) అక్కాబత్తుడు 

రత్నాంగి:కంసాలాడి శ్రీరంగనీతులన్నీ వొట్టివేనా? 


కొండు : మరేవింటనుకొన్నావు. లోకమంతా eod - నీలాంటి ధనవాల్లని వెర్రికుట్టె యెక్కడో 
వుంటారు - నా మాట విను. 


రత్నాంగి:ముందు నా మాట వింటే - ఆ తరువాత నీ మాట ఆలోచిస్తాను. 

కొండు : నీ చిత్తం - నువ్వేమి చెబితే అది చేస్తాను. 

రత్నాంగి:యీ గదిలోనికి abe» వొచ్చావో చెప్పు. 

కొండు : యేకవచనం ప్రయోగిస్తూన్నావేమిటి?.... యక్ష ప్రశ్నలడుగుతున్నావు. నా వంటి 
మంత్రవేత్తకి తలుపులు - గోళ్ళూ ఒక అడ్డా? 

రత్నాంగి: అయితే ఆ మంత్రం వల్లే పైకిరా - యీ జాడీపైన పెట్టించి పైనుండి తాళం 
వేస్తాను. 

కొండు : గదిలో ప్రవేశించడానికి యేం (బ్రహ్మవిద్య కావాలి? మారు తాళం పెట్టి తీశాను. 

రత్నాంగి:యే మనిషి నీకు సాయం చేసింది? 

కొండు :నా కొకరి సాయం కూడా కావాలా? 

రత్నాంగి: పేరు? 

కొండు : చెప్పకపోతే? 

రత్నాంగి:పట్టి అప్పచెపతాం 

కొండు : పట్టి అప్పచెప్పితే ప్రాణత్యాగం చేస్తాను - బ్రహ్మహత్య నిన్ను చుట్టిముట్టి శేషువులా 
చుట్టుకుంటుంది. 

రత్నాంగి:అయితే చెప్పిన మాటకి జవాబు చెప్పండి. 

కొండు : పేరుకే వుంది. (పొడుం పీల్చి) అంకి. 

రత్నాంగి: అబద్ధం! 

కొండు : అయితే - పైడి 

రత్నాంగి: అబద్ధం! 


7^* గురుజాడలు 492 కొండుభొట్టీ యము 


కొండు : 


యెరిగి నన్నెందుకడుగుతావూ 


రత్నాంగి: బ్రాహ్మడికుండే నీతి నీకు లేకపోయినా - దొంగకి వుండవలసిన నీతైనా నీకున్నందుకు 


కొండు 


అలరుతున్నాను. 


: అయితే బ్రాహ్మణి దయదల్చి ప్రాణాలో వొదిలి వేస్తావాయేమిటి? నువ్వు ధర్మాత్మురాలివి. 


యీ పుణ్యం కట్టుకుంటే స్వర్గం యెదురుగా వస్తుంది. కొంచెం ఆసరా యియ్యి. 
జాడిలోంచి పైకి వచ్చి యీ దొంగముండా బొద్దెంకల బాధ వదుల్చ్బుకుంటాను. 


రత్నాంగి: శిఖా, యజ్ఞోపవీతం, యిక్కడ సమర్పించి, EDS రావాలి. 


కొండు : 


అదేవింటది? 


రత్నాంగి: అలానిలుచుండండి; చెబుతాను (దగ్గరకు వెళ్లి) ముందు esot&po, దర్భముడి వుంగరం 


కొండు : 


ఇలా ఇచ్చెయ్యి. 
(జంర్వుం తీసి యిచ్చి) యిదుగో జంర్సుంపోస దాఖలు చేసుకో-బ్రాహ్మడన్న వాడికి 
ప్రాణ సమానమైన ధనం యిదే. అది నీ పాలు చేశాను. అంతటితో వొదలి వేయి. 


SBCA: వుంగరం ఇలా ఇయ్యి. 


కొండు 


రత్నాం 


కొండు 


రత్నాం : 


కొండు : 


రత్నాం : 


: నువ్వు నీతిమంతురాలవని పేరు పడ్డావు. బ్రాహ్మణ ద్రవ్యం అపహరిస్తావా? అవిషం 


విషమి త్యాహుః బ్రాహ్మస్వం విషముచ్చతే” అని వెయ్యి నోళ్ళతో శాస్త్రకారుడు చెప్పాడు. 
చదువుకున్న బ్రాహ్మణ్జి కొంచం చెయ్యి తడిచేస్తావేమో అని ఆశపడితే అసలుకి 
మోసం తెస్తూన్నావేమిటి? 


: అధిక ప్రసంగం ఆలస్యానికి హేతువ! మన మాటలు విని ఎవరైనా వస్తే గుట్టు 


బట్టబయలవుతుంది... వుంగరం! .... 


: కానియ్యి! నా వేలు వుంగరం నీ మృదువైన వేలు అలంకరిస్తే కృతార్థత చెందుతుంది. 


(వుంగరం అందిచ్చును. ) 


ఆ మాట బాగుంది. (వుంగరం వేలునుంచుకుని) యిక శిఖ వుండిపోయింది. 
(తలవంచి ఒక నిమిషం కదలకుండా వుండి మొలలోంచి కత్తితీసి చూపించును.) 
(జుత్తు చేత పట్టుకుని) సిగకే తాళం పట్టావు? అదిమాత్రం వొదిలే, నీకు cu 
తిరుగుతాను. యొన్నడైనా నీ మాట గడువు దాటితే అప్పుడే యీ మర్యాద చేతువు 


గాసి. 


“శుభస్య శీఘ్రం” అన్నాడు. 


7** గురుజాడలు 493 కొండుభొట్టీయము 


కొండు 


రత్నాం 
కొండు 


కొండు 


కొండు 


రత్నాం : 
: తలుపు తాళం రాగానే శరీరాన్మి యెక్కడలేని లాఘవం వొచ్చి హనుమాన్లులా యెగిరి 


కొండు 


రత్నాం : 
: యేం యీలాంటి కాఠిన్యం వహించావు? (కొండుభొట్లు అంచులు చేతపట్టి ఉబక 


కొండు 


: కేశఖండన వుత్సవానికి చెప్పినట్టు చెపుతున్నావు. యీమాత్రం గడపవా? ముందు 


నీకెంతో పనికి వస్తాను సుమా. 


: అలా అయితే కొస కొంచం కత్తిరించి వొదిలేస్తాను; అది మాత్రం తప్పదు. 
: అయితే కానియి ! 

రత్నాం : 
: కొసేమిటి! మొయ్యా కత్తిరించేశావు. 
రత్నాం : 
:యీ అవమానంతో నలుగుర్లో యెలా తలెత్తి తిరగడం ? దాని సిగ్గోసినసిగ పోతే 


(జుత్తు కత్తిరించును. ) 


వెంట్రుకల కేవింటి! తరిగినకొద్దీ పెరుగుతాయి, బలువు తగ్గింది. 


పోయింది. కొంచెం ఆసరా యిచ్చి పైకి లేవదియ్యి. కాళ్లు కొంకర్లు పోయినాయి. 


మొదట యెలా దిగావు ? 


లోపల్కి జారాను గాని వొళ్ళు కొట్టుకుపోయింది. 
రాలేకపోతే అలాగే వుండు. 


ప్రయత్నించగా జాడీ పగిలిపడును. (కొండుభట్లు పెంకుల మధ్య కూలబడును.) 
చంపావు! (రత్నాంగి కొంత కనికారముతో లేవతీసును.) 


వొళ్ళంతా గాయాలు తగిలాయి గాని, నీ కరస్పర్శ తగలగానె అమృతనిష్యందనం 
లాగ-(కుంటుతూ తలుపు వేపు నడుచును. తలుపు దగ్గర నిలచి ధనం వేపు చూచి) 
ధనం కాళ్ళతన్నుకు పోతున్నావు. లేక నాతో వంతుకూడ్డం యిష్టం లేదు గాబోలు - 
నా మట్టుకు కొత్త నీరూ పాత నీరూ కూడా యేకంగా కొట్టుకుపోయినాయి - నా 
వుంగరం దొబ్బినందుకు లేడా దేవుడు (అంటూ తలుపు గడియ తీసును, రత్నాంగి 
తను కూడా తలుపు దగ్గరకి వెళ్లీ తలుపు తానే వేస్తూ) 


రత్నాంగి:నిన్ను ఒక్కణ్ణీ పైకి వదలనే - గదిలో వున్నానంటే పైని గొళ్ళెం వేసి కొంపకగ్గిపెట్టగలవు. 


గనుక నిన్ను వీధిలోకి సాగనంపి వీధి తలుపు గడియ వేస్తాను (రత్నాంగి గదిపైన 
గొళ్లెం వేసి కొండుభొట్లుతో పైకి వెళ్లును). 

(బోనిపెట్టి తలుపు యెత్తి కోమటి రంగన్న పెట్టి పైకి వచ్చి సరుకులు పరీక్షించి 
అందులోంచి వుంగరాలు తీసి చేతిని పట్టుకొని కొన్ని కాసులు మొలను దోపుకొనును. 


2౫% గురుజాడలు 494 కొండుభొట్టీ యము 


యింతట్లో రత్నాంగి కాళ్ల చప్పుడవును. శెట్టి మంచం మీద పడుకుని దుప్పటి తీసి 
కప్పుకొనును. రత్నం తలుపు తీసి గదిలో ప్రవేశించి సరుకులు వేపు చూచి - 
కాసులు పోగుచేసి) 


రత్నాంగి : యేమిటీచిత్రం కాసులు సగానికి సగం తగ్గిపోయినాయి? (నిలుచుని నాలుగువైపులా 


చూచును. మంచంమీద మనిషి వుండడం చూసి గతుక్కుమని రెండడుగులు వెనక్కువేసి 
ఆంజనేయదండకం పఠిస్తూ “శ్రీ మన్మహా అంజనీగర్భ సంభూత - సద్రహ్మచారీ - 
కపీంద్రాదివంద్యా - కిరీటోజ్వలద్రత్న” రత్నాంగి దుప్పటీ ముసుగుతీస్తుంది. గాఢ 
నిద్రలో వున్నట్టు శెట్టి కదలడు. రత్నాంగి బాగా మనిషిని, నఖసిఖ పర్యంతం $6800 
మొలదగ్గర చెయ్యి పెట్టును - శెట్టి తటాలున రత్నం తలపట్టుకొని) 


: దొరికావు మరొగ్గను - చెప్పు - అమ్మవారివా? అసిరమ్మవా? పీడవా? పిశాచానివా? 


ఆ! యేమిటీ వాళకం చెప్పు - నిశిరాత్రి వేళ యిటొస్తావు అటొస్తావు నీకేం నేనాశ్ళకరా! 
పరాశ్ళకరా! వోలమ్మా యిదియేవూరు? యేలోకం? నా కొంపలో నా పక్క మీద 
నీను పల్లకపడుకున్న ముండా వాణ్ణి అమాంతంగా యెత్తి తెచ్చి యిక్కడ పడేసినావు 
గదా గుండెబద్దలయి సవ్వనా? రామసాని నీకేటి కావాల? ఒక్క మాట చెప్పు, 
యేటపోతు కావాలా? నీ రూపం చూస్తే నాకు భయం వేస్తున్నాది. కళ్లు మూసు 
కున్నాను. తల్లీ రక్షించు. 


రత్నాంగి:చదవవలస్ని పాఠంవంతా అయిందా? యింకా వుందా? 


శెట్టి 
e 


శెట్టి 
e 


: అయితే మనిషివే? యెవరమ్మా నువ్వు? చెప్పు - నా యిల్లు చేర్చు తల్లీ మా వాళ్ళు 


బెంగ బెట్టుకుంటారు - రత్నాంగివా? అయితే బతికాను. (పలు ప్రక్కలా పరికించి) 
యిది రామసాని చీకటి గది కాదు? పిశాచమై పీక్కు తింటూంది! నన్ను తెచ్చి 
పడేసినట్టే నిన్నూ తెచ్చి పడేసిందా ఏమిటి? యిక్కడుంటే మన్ని చంపేసి పోగలదు! 
రా! పైకి పోయి మంత్రగాడి కాళ్ళట్టుకుని ప్రాణం బచాయించుకుందాం. 


: తల వొదిలెయి. 
: చూశావా నా చేతులు యెలా గజగజ వాణుకుతున్నాయో? భయం చేత వళ్లు కంపం 


పట్టుకుంది... నా వశవాం చేతులు వొదల్లానికి. (రత్నాంగి 'పెనుగులాడి మొల 
దగ్గిరకి చెయ్యి పోనిచ్చును) 


: చెయ్యి మాత్రం మొలలోకి వెళ్లనియ్యకు. దోపిడే? సానిబుద్ధిపోతుందా? పిశాచం 


పీక్కుతింటావుంటే సరసానికి యాళా? 


7^* గురుజాడలు 495 కొండుభొట్టీయము 


రత్నాం : 
2d 


నరహరి: 


: వేళాకోళం మాని మొలనున్న కాసులు అక్కడ పెట్టు. 
"యీ వాళకం సెట్టి దగ్గర పనికి రాదు. (లేచి నిలబడి రత్నాంగిని దూరానికి తోసి 


తలుపు వేపు జరుగును) 


: దొంగ! దొంగ! మంజువాణీ (అని కేక వేసును.) 
: నేనేం oe కుట్టి బాపనాజ్ఞనుకున్నావా యేమిటి? నీ యిష్టం వొచ్చినవాళ్లని పిలువు. 


నాకు భయమనుకున్నావా? (పెద్ద గొంతుకతో) నన్ను యీ సీకటి గదిలోకి bob 
యీ బంగారం మనం పంచుకు దొబ్బుదామంటే నే నొప్పుతానా? నీక్కావలిస్తే 
నువ్వు దొబ్బు. పోలీసోళ్ల పట్టుకున్నప్పుడు నువ్వడ్డుపడతావా? రామసాని దెయ్యమై 
పీక పిసికితే నీ డబ్బడ్దుపడతాదా? (తలుపు దగ్గిరకి దాసీలు, మంజువాణి, నరహరిరావు 
గారు వచ్చి తట్టుదురు) 


:నా యెత్తు ధనం పోస్తే యిలాంటి దొంగ పని నేను చెయ్యను. యింత ద్రోహవాం? 


పాపము బద్ధలై ఆకాశమంత పిడుగు నెత్తిమీద పడదా? నా చెయ్యి వొదిలెయి. 
తలుపు తీసి నీ భవిష్యం నలుగురి యెదుటా తీస్తాను. 


: చేతులు పట్లు వొదల్ల! ఏం చెయ్యను? 
eo C 


(తలుపు మీద చెయ్యివేసి) యెవర్లోపల? 


: శెటి- 
eo 

: శెట్టా? యెలా వొచ్చాడు? 
లట 


: శెట్టి యెలా వచ్చాడా? రత్నం రమ్మని ప్రాణం తింటే వచ్చాను. బంగారం నాణెం 


చేసి ఖరీదు కట్టాలి రమ్మంటే వచ్చాను. దొంగ పని చెయ్యమంటే నే నొడబడతానా? 
రామసాని సొమ్ము ఒక్క చిల్లికాసు ముట్టుకుంటే పిశాచై పీక పిసగదా? (తలుపు 
తీసుకు పైకి పోవడాన్ని ప్రయత్నిస్తూండగా) 

పట్టుకోండి! మొల్లో కాసులు ముడుచుకుపోతున్నాడు? అవుగో, వుంగరాలతో పాటు... 


: యేటీ మనిసి యికారం. (రత్నాంగి మీదికి వంగి మొహం దగ్గిర మొహం పెట్టి) నే 


దొంగనా? నువ్వు దొంగవా? మా యింటావంటా ఆ మాటలేదు. ఆ మాట మళ్లీ 
అన్నావంటే చాలా దూరం యెళుతుంది. కోవంటోళ్లం! మా యిల్లంతా బంగారం! 
మా వొళ్ళంతా బంగారం. 


ad! 
eo 


౫% గురుజాడలు 496 కొండుభొట్టీయము 


నరహరి: 
E 

అ 
రత్నాం : 
నరహరి: 
E 

అ 


: సిత్తం బాబు! పిశాచమంటే నాకు భయం. పోలీసోళ్లంటే నాకు భయం - మరెవ్వళికీ 


లచ్చపెట్టను. (శెట్టి తిరిగి సాగి వెళ్లుతాడు.) 
నిలబడు! 


: (వెళ్లిపోతూ) భోగం దానియింట్లో ఒక్క నిమషం Qoo! అదంతా బాపనాళ్లకు 


చెల్లుతుంది. 


(HORS శెటి రెక్క పట్లుకొని నిలబెటి) కాసులు, వుంగరాలు Dew. 
- eo eo [9] eo 


: సెయిముట్టు సరసం మాత్రం సెయకండి, మాటొస్తుంది. 


యిస్తావా? యివ్వవా? 


: దోపిడే! 


ఆహా! 


: యివ్వకుంటే యేటి సేస్తావు? 


పిలకూడదీస్తాను. 


: గవరుమెంటు బావుటా యెగురుతుండగా యెవడు పిలకట్టుకునేవాడు ? 


యిదుగో నేను (అని పిలకపట్టుకుని వంచును.) 


: బాబ్బాబు! మీ మాట కెప్ప్తుడయినా కోవటోండు అడ్డు పెడతాడా? మీ శెలవు! 


బాపనోరికి బంగారం యిచ్చుకుంటే పుణ్యం కదా! పితాళ్లు స్వర్గానికి పోరా? ముండ 
కాసులు మళ్ల ఆర్జించుకుంటాను; పుచ్చుకొండి! (కాసులు పుచ్చుకుని నరహరిరావు 
జుత్తు వదలివేయును.) 

దెబ్బకు దెయ్యం వెరుస్తుంది. 


: బాబు! దెయ్యమంటే నాకు వొల్లమాల్ని భయం! మరొగ్గెయ్యండి! ఈ కొంపలోంచి 


దాటిపోతే బతుకుతాను. (గడప దిగుతూవుండగా) 
వుంగరాలో? 
వుంగరాలిచ్చి మరి వెళ్ళు! 


: మీ శలవు! మీ శలవు óc»? (వుంగరాలు తీస్తూ రెండడుగులు ముందు కేసి పరిగెత్తి 


పారిపోవును.) 
(తెర దించవలెను) 


₹ో% గురుజాడలు 497 కొండుభొట్టీయము 


అక్కా 
రామ 
అక్కా 
రామ 
అక్కా 


రామ 


అక్కా 


రామ 


అక్కా 


రామ 


అక్కా 


రామ 
అక్కా 
రామ 


అక్కా 


కొండుభొట్టీయము 
ద్వితీయాంకము 
అష్టమరంగము 
(అక్కాబత్తుడి దుకాణం) 
(అక్కాబత్తుడు - రామమూర్తి ప్రవేశించును) 


: యిక రామమూర్తి అని పిలవకూడదు. రామమూర్తి పంతులుగారు అని పిలవాలి. 
: యేదో పెద్ద ఉద్యోగాలు అయినప్పుడు గదా అలా పిలవడం. 
Q 
: అందాకా మామూలుగా పిలవొచ్చునా? 
: యేం చదువు - యేం వుద్యోగాలు. 
: యేం అలా అంటున్నారు. 
: మా తండ్రి సంగతి బాగుంది కాదు. ఆయనకి మంచి స్నేహితులైన మీలాంటి వాళ్లు 


కూడదని చెప్పరు- 


: Gon) యే కూడని పని చెయ్యలేదే. యేదో ఉపాయం వల్ల పదిరాళ్ల సొమ్ము 


ఆర్జించుకుని సంసారం గడుపుకుంటున్నాడు. 


: యెవడో షోళంగిరాజును యీ వేళ యింట్లో దింపి పార్వతిని వాడికి ఉపచారం 


చెయ్యమని అప్పచెప్పారు. ఈ దౌర్జన్యం చూశారా ? 


: “భార్యా రూపవతీశత్రుఃొ అన్నాడు. మొగుడున్న పెళ్ళామే సొగసుగా వుంటే పరాయి 


వాళ్లు కన్నేస్తారు గదా! ఖాయిదా లేకుంటే సొగసైన వితంతు చెడిపోవడమనగా 
యెంతసేపు? 


:మా తండ్రికి అలాగ్గడ్డి పెట్రాదా? 
: $5 తండ్రికి గడ్డి పెడితే గడ్డయ్యేది గట్రయ్యేది సాపుగా తినేస్తాడు. అయినా ఆయిన 


ప్రతిబంధకం మీ ప్రయత్నానికి అడ్డవుతుందా యేమిటి? పెళ్ళీ మూర్తం యెప్పుడండి? 


: యెవరి పెళ్లండి? 
: యవరి పెళ్లనుకున్నారు? 
Dg? పెల్లి? 


: ఆ మాటే - మీ పెళ్లి - పార్వతమ్మ పెళ్లిన్నీ. 


శో గురుజాడలు 498 కొండుభొట్టీయము 


రామ : (నిర్జాంతపోయి) యెవరు చెప్పారేమిటి? 

అక్కా : యెవరూ చెప్పలేదు bns లేదు మీ మాటల వల్లా, మీ చెర్యల వల్లా ఊహించాను. 
మరేం భయపడకండి. అది మహా మంచిపని. మీ తండ్రి ఆదాలో వుంటే రత్నం 
లాంటి పిల్ల చెడిపోతుంది - యీ మాట MSS rw శీఘ్రంగా కానియ్యండి - నా 
చేతనయ్ని సహాయం చేస్తాను. 

రామ : నిజంగాను? 

అక్కా : లింగం సాక్షి 

రామ : అయితే మా గురువు గిరీశంగార్ని తీసుకొస్తాను. 

(యిద్దరు నిష్మమింతురు) 


కొండుభొట్టీయము 
ద్వితీయాంకము 
నవమ రంగము 
(మంజువాణి యిల్లు - ఒక బల్ల చుట్టూ కుర్చీలు - బల్లమీద గళాసులు - 
విప్పిన సీసా.) (మంజువాణి మంచం మీదను త్రివిక్రమరావు పంతులు ఈజీ చెయిరు 
మీదను మితిమీరి పడివుందురు) 
కొండు : (చప్పుడు కాకుండా బొటన ట్రేళ్ళమీద నడచి వచ్చి త్రివిక్రమరావును కదిపిచూచును. 
తెలివిరాదు. ఆత్మగతం) జేబులో యేముందొ-(చెయి జేబులో జొరిపి మనీపర్సు 
తీసి-విప్పిచూచి, ఆత్మగతం) దీనిలో పెద్ద కాసులు చాలా వున్నాయి-యివి వీడికీ దక్కేవి 
కావు - వివాహ కార్యం క్రింద వినియోగపరిస్తే కొంత పుణ్యం అయ్నా వీడికి దక్కు 
తుంది. రెండు కాసులు మంజువాణికి యిచ్చేటందులకు యిందులో వుంచి యిదిగో జేబులో 
మళ్లీ పడేస్తాను. కడంవి కాకితం పొట్లాం కట్టి కందులజాడీలో లోతుగా కప్పివేస్తాను. 
(నిపమించును) 
త్రివిక్ర : (నిద్రలో కాలుజాచగా సారాబుడ్డి నేలకిపడి చప్పుడవును, అంతట వులికిపడి లేచి, 
మరి ఒక గళాసు పుచ్చుకుని) దీనికి డబ్బిచ్చి వెళుదాం. 
(జేబులో మనీఫర్సు తీసి చూచి నిర్జాంతపోయి ప్రకాశం) ఆ! రెండే వున్నాయి - 
కడంవి యెవరు దొబ్బారు. అది మంచం మీద వొళ్ళెరక్క పడే వున్నది. లేక నేను 


7** గురుజాడలు 499 కొండుభొట్టీయము 


ఖర్చు పెట్టాన? లేకుంటే నౌఖర్లు యెవరయినా చెపాయించేశేరా? ఈ రెండు కాసులు 
దీనికి యిచ్చేస్తే యింటికి చేరే సాధనమేమిటో.... ఒకటీ సాధనం కనపడుతూంది. 
శాస్తుల్లు ఇంట్లో దాని శిగగోస్ని పాత్రసామాను వొదిలివేసి - సన్నంగా నలుగురుం 
జారిపోయి తెల్లారగట్ల రెయిలులో విశాఖపట్నం జేరుకుంటే, అక్కడ రుణం 
చేసుకోవచ్చును. యెవడూ మేలుకుండలేదుగద? 


(తలుపు మెల్లగా తీసి వెళ్ళిపోవును) 


కొండుభొట్టీ యము 
తృతీయాంకము 
ప్రథమ రంగము 


(కేశవరాయుడు గారి చదువు గది. కేశవరాయుడు గారు హెడ్‌ మేష్టరు - ఇంద్రపట్నం 
(బ్రహ్మ సమాజ కార్యదర్శి - దివాన్‌ బహద్దర్‌ రాజారాం గారు - కేశవ రాయుడు గారు 


కేశవ 


ది.రా 


కేశవ 


ది.రా 


ప్రవేశించును.) 


: బహు కాలానికి. దయచెయ్యండి. 
: రిటైరయ్యివాళ్లం కామండీ, బ్రతుకు యొక్క సాయం కాలంలో దేవుడికి దేశానికి 


wad చెయ్యవలెననే అభిలాష కలిగి దైవారాధనా [గ్రంథ కాలక్షేపంతో కాలం 
వెళ్లబుచ్చుచున్నాను. భగవద్గీత ఆచార్యుల వారి వ్యాఖ్యాన సహితంగా ఆంధ్రీకరించి 
నాను కద - ఇప్పుడు ఉపనిషత్‌ భాష్యం తెనిగిస్తున్నాను. నాస్తికం ఇంగ్లీషు చదువుకున్న 
మన వారిలో యెక్కువగుచున్నది. పెద్దలు చిన్నలు కూడా అప్పటి ఐహికములందు 
మగ్నచిత్తులయి వుండడమే కాని "What Am I" “కోహం”? “నేనెవడను?” నా దేవుని 
యడల నా యెడల నాతోటి పాటి జంతువుల యడల duty యేమిటి? where am 
Idrifüng? నే నేతోవజారుతున్నాను - అనే తలంపులు యేమి పాపమో కాని బుర్రలో 
జొరబడవు. ఆస్తికులయిన తాము ప్రధానోపాధ్యాయులయి వుండుటను యీ పట్నముల 
బాలురు మాత్రము యితర పట్నముల వారివలె కాక బుద్ధివంతులుగా నున్నారు. 


: దయచేత నన్ను పొగడుచున్నారు గాని నేను యెంతటి వాడను. నే చేసేపననగా 


యింతటిది? 


: మీ వంటి సత్స్పురుషులకు వినయము సదాభూషణమయే వుండును. దేశమున 


ముందునుండీ యున్న పాపచింతా ఆంగ్లేయ విద్యల వలన కలిగిన నాస్తికతా అనే 


?** గురుజాడలు 500 కొండుభొట్టీయము 


కేశవ 


కేశవ 


మహా మిసిసిపి-మిసోరి ప్రవాహములకు బ్రహ్మ సమాజ మతమనేది పెద్ద 
ఆకట్టుకట్టువలే ఆచరిస్తున్నాది. బ్రహ్మ సమాజము లోకములో నుండు మతములన్నిం 
టికన్నా Rational సవబయినదే అయిననూ లోకమున అవస్తాభేదము -రుచి భేదము 
కలిగి వుండుట చేత ఏజాయ మనుష్యులకు ఆజాయను జ్ఞానోత్పత్తి ధర్మోపదేశమూ 
చేయడము విధి గనుక తాము తర్మమును బట్టి సూటి గాపోవు బుద్దులకు బ్రహ్మమతో 
పదేశము చేయుచున్నారు. నేనంటిరో హిందూ మత గ్రంథములలో పురాణాదులు 
కేవల స్తీ పామరజన బోధక ప్రయోజనములుగా తొలగించి పాశ్చాత్యులు గూడా 
వేయినోళ్ళ పొగడు భగవద్దీతాది మహాగ్రంథముల సహాయమున ఆర్య మతమునకు 
చిరకాలమావరించిన HAS. NEA ఆచార్య నిర్దిష్ట కర్మ- వేదాంత మార్గములను 
చదువరుల కంటికింపుగ గనపర్చ ప్రయత్నిస్తుయున్నాను. 


: యేరీతినయినా నాస్తికతా పాపముయడల భీతి-పుణ్యము యడల ఆసక్తి కలుగ 


చెయ్యడం యిప్పుడు మన దేశములో అత్యావశ్యకములైనప్పటికి మనవాళ్ల అవివేకానికి 
మేర లేకుండా వున్నది. 


: Pardon me. యేదో ఒక తరహా అంటే ఇంచుక నేను తమ అభిప్రాయముతో 


భేదించవలసి వస్తుంది. క్షమించవలయును. యే రీతిగానైనా ఆస్తికత అంటే యిదిగో 
ఛండాలుడు యెనుపోతును వేటవేసి మరిడమ్మకు పూజ చేస్తాడు. మనమునూ అట్టుల 
చేయగలమా? సంఘములోపై అంతస్తుల వారమైన మనము Rational Religion 
కలిగి వుండవలెను. అట్టి మతము క్రమక్రమంగా క్రిందివారికి దిగును. సవబునే 
నేను పూజిస్తాను. థియాషిపిష్టు మతము వలె పేడా బెల్లం కలిపి మనవాళ్ళు సంతోషిం 
చడం కొరకు ప్రతి వెర్రి మొర్రి వ్రాతకు సందర్భార్థము కల్పించడము ప్రతి అవకతవక 
ఆచారముకు రహస్యసవబులు గుణములు కల్పించడము - యేమంటారు? తాము 
అట్టి వెర్రి మాయల నమ్మజాలరే? 


: నిజమే! 
: అట్టి ప్రవర్తన కలవారితో రాజీ లెల్లను యెట్లు పాటించతరమనవలయును. మత 


సంబంధ మయిన ఆ తర్మిత ఆచరణలో మన వాకిటలోనే కొండంత inconsis- 
tency వున్నది చూడండి. నాయుడు mý- మనమాధవయ్య గారున్నారు - వారి 
యోగ్యత ఆంధ్ర పాండిత్యమూ, కవితా సామర్ధ్యము - మన దేశమున కెల్లా అలంకార 
భూషితములయియున్నవే - వారు బ్రహ్మ సమాజ మతము నెన్నాళ్ల నుండియో 
అవలంబించి, ఆ మతమునకు మొనగాండ్లయి వున్నారు. విధవా వివాహములు 


౨౫% గురుజాడలు 501 కొండుభొట్టీయము 


కేశవ 


కేశవ 


కేశవ 


ఆచరించవలసి వచ్చినప్పుడు రీజన్‌ కాగినవారు (బ్రహ్మ సమాజము యొక్క మార్గము 
వదలి హిందూ శాస్త్ర ప్రకారం ఆచరిస్తారు - అది యేమనవచ్చును? 


: నిజమే గాని మాధవయ్య గారు సవబు మాలిన పనిచేసిననూ మళ్ళించడము శక్యము 


కాదు గాని తాము విధవా వివాహమునకు ఫర్‌ (for) గాని, ఎగనెష్టు (Against) 
గాని వున్నట్టు కానరాదు - తమవంటి పండితులు ఆ రిఫారం (reform) విషయమయి 
చర్చించి యేదో వకనిశ్చయము తీసుకు వుండకపోతే..... 


: అన్ని పనులు అందరూ చెయ్యడము శక్యమా? మత సంస్మారము అందుతో 


సంబంధించిన గ్రంథ రచనా నా బతుకుకు నిధానములుగా Qo» OS వున్నాను- 
చేయవలసిన పనులు లోకములో మెండు కలవు. చేయ జేసుకొనిన పని చాయశక్తుల 
చేయనగు అందు విద్య అన్య వ్యాపార నిరోధి (Jealous wife) ప్రస్తావనవశాత్తూ 
విధవా వివాహముల మాట అంటిని గాని, ఆ భారము కూడా వహించుటకు నా 
భుజములకు వైశాల్యముజాలదు. మాధవయ్య గారూ, తమలాంటి వారు పట్టి 
యుండగా నా రిఫార్ము (reform) మరియొకరి సహాయమావశ్యకము కాదు- 
గాని నా మనసునకు కలిగిన సందేహము నివారించుకోజాలక మాధవయ్య గారి 
మతమునకు ఆచరణకు గల వైరుధ్యము తాము సమన్వయించగలుగుదురని అడిగితిని. 


: రాత్రింబొగళ్ళు నేనిదే ఆలోచించుతాను - వారు వినరు- యేమి చెయ్యను. నేను 


కూడా మోరల్‌ కరేజ్‌ (moral courage) లేనివాడిలా లోకానికి కనపడుతున్నాను. 
నా శతృవులు నన్ను తరుచుగా వెక్కిరిస్తూ వుంటారు. 


: మాధవయ్య గారు గొప్ప గ్రంథకర్తలు. సంఘ సంస్మార నిర్వాహకులు. వారికి మన 


మందరమూ పూజ చేయవలసినదే వారి పేరట చంద్రకాంత శిలాప్రతిమ ఒకటి 
నిలపనగును గాని తప్పుత్రోవను మనల Suy పోయి హాస్యాస్పదులనుగా జేసి 
నప్పుడు నేనయిన నేమిచేతును? పెళ్ళి చేసుకునే కుర్రవాడు బ్రహ్మసమాజ మతస్తు 
డైనప్పుడు సమాజ మందిరములో సమాజపద్ధతి ప్రకారం పెళ్లి చేయించుదును. 
మాధవయ్య గారేమి చేయుదురు? 


: తమరిచ్చిన సలహా బాగా వున్నది. సంఘ సంస్మార సమాజం వారము చాలామందంతా 


బ్రహ్మ సమాజము వారమే. మేము నలుగురమూ కలసి మా మత ప్రకారం వివాహము 
చెయ్యడమునకు నిశ్చయిస్తే మిగిలిన ముచ్చకాయ ముగ్గురూ యేవించెయ్యగలరు? 
అందులో మా స్మూలు కుర్రవాళ్లు మా పక్షం వుంటారు కద. ఓట్లు మెజారిటీ యే 


7^* గురుజాడలు 502 కొండుభొట్టీయము 


కేశవ 


ది.రా 


కేశవ 


ది.రా 


కేశవ 


m 
d 


4 
fee 


మీటింగులోనయో మాకే వస్తుంది. యిటు HA మా నమ్మకములననుసరించి పని 
చేసి చూస్తాము. థేంక్యూ వెరిమచ్‌ ఫర్‌ ది Jg. (Thank you very much for 


the advice). 


నేను GB sx (advice) యివ్వలేదు. యివ్వజాలినంత వాడిని కాను. రిఫారమ్‌ 


(reform) విషయమై నేను తమకు యెడ్వయిజు (advice) యేల? ఈ హంశము 
మన ప్రసంగములో ఉపమానముగా తెచ్చినాను. దీని మాటకేమి? తాము సవబు 
ప్రకారం నడిచేటప్పుడు లోకం అంతా మీ పట్ల వుంటారు. మనం అనుకుంటూ వున్న 
ప్రస్తావన రిలిజన్‌ రేషనల్‌గా (religion rational) వుండకుంటే అన్యమతస్ముల యొక్క 
నాస్తికం యొక్క ఢోకాకు నిలవగలదా. 


: అవును. 
ప్‌నేను యిప్పుడు తమ దర్శనానికి రావడము కారణమేమంటే తమతో ముచ్చటిం 


చడమనే సంతోషమలా వుండగా ఆదివారం రోజున, మా తోటలో నలుగురు (Roca) 
(friends) & Sarg యిస్తాను. ఆహూయము చేయుటకు వచ్చితిని. 


: చీటీవ్రాస్తేవస్తానే నా కోసం యింత (శ్రమ తీసుకున్నారు. 
: తామును చూడడపు ఆనందమో తమతో ముచ్చటించుట వలన గలుగు జ్ఞానోత్స 


త్తియో? గుడ్‌ బై (Goodbye) (Shake hands చేసుకుందురు. ) 


"గుడ్‌ బై. 


(యిద్దరూ నిషమింతురు.) 


కొండుభొట్టీయము 
తృతీయాంకము 
ద్వితీయ రంగము 

(రాజారాంగారి కచేరి గది) 


(దివాన్‌ బహుద్దూర్‌ రాజారాం గారు, గంగాధర శాస్త్రి ప్రవేశించును.) 


: ఈ పటుపటాంగములో యెవరు గెలుస్తారంటారు? 
: తాము దివాన్‌ బహద్దర్లు - మాధవయ్య గారు రావు బహద్దరు - ఇద్దరి తారతమ్యము 


కంపెనీ వారు యెంచేవుంచారు. తాము సార్థక నాములగు మంత్రులు - మాధవయ్య 


7** గురుజాడలు 503 కొండుభొట్టీయము 


గంగా 


ది.రాజా: 


నౌఖ 


ది.రాజా: 


గారిది వైదీకపురస్తా - అందులో వేగినాటి సన్యాసం ఆయ్యకు దేశాన్ని పట్టి అబ్బింది. 


(గంథాలయితే చాలా రాశారు. 


: పండితులైన మీరూ అలా అనడం ఆశ్చర్యంగా నున్నది. పిట్టకథలు పిచ్చిక కథలు 


తిట్లూ గ్రంథము లంటారా? ఇంగ్లిషులో సోలిడ్‌ బుక్‌ (Solid Book) అంటారే 
అనగా ఉద్ధంధము. అది మనము వ్రాస్తూన్నాము. మన భగవద్గీత ఆంధ్రభాషకు 
వజకిరీటమని పేపరు వాడు రాశాడు. శైలి భేదం చూశారా మాధవయ్య గారి వ్రాత 
- ఊక - పేలపిండి మా శైలి అలంకార భూయిష్టమైయుండును. వాక్యములనడక 
సంగీత గమనము ననుకరించును. పామర జనులకు ఉత్కృష్ట వస్తుగుణ గ్రహణం 
వుండదు. మన గ్రంథములు యెంత సొగసుగా నచ్చొత్తించినను కొనువారు కానరారు. 
జమీందార్లు తమ యుద్యోగస్తుల మేలుకోరి కాపీలధికముగా గొని తాము వారికి 
పంచి పెట్టిన జమీందారీలు బాగగును. దేశములో జ్ఞానాభివృద్ధికి మార్గమగును. 
ఒకమారు వెళ్ళి ఉద్యోగావస్తలో పూర్వ పరిచితులయిన వారిని చూడవలె. యెక్కడయినా 
మంచి సంస్థానంలో దివాన్‌గిరీకి కుదురుకుంటేనే గాని అధికారం చేసే అలవాటు 
పోయి యేమీ తోచకుండా వున్నది. 


: ప్రజలికి అదృష్టం పట్టాలి కదా! 


దివాన్‌ గిరీ చేస్తే చెన్నపట్టపు వకీళ్లతో పలుకుబడి కూడా వుంటుంది. కౌన్సిలు 
మెంబరు పనికి సహాయ భూతంగా వుంటారు. యీజిల్లాలోనే కొంచెం ప్రజలని 
రంజింప చెయ్యడాన్మి సంఘ సంస్కారంలో మనంకూడా వేలు పెట్టితేనే కాని యిక్కడి 
వాళ్లు మనకు వోట్లు యివ్వరు. 


(నౌఖరు ప్రవేశించి) 


: గిరీశం పంతులుగారు వచ్చారు. 


రమ్మను (గంగాధర PRE) 

ఇతడు నా బాల్యస్నేహితులయ్ను యుగంధరరావు పంతులుగారి కొమారుడు. చిన్న 
నాటి నుంచి యెరుగుదును. బి.ఏ. ప్యాసుఅయినాడు. తండ్రి ఆర్జించిన ధనంపెట్టి 
బ్రతుకుతున్నాడు. ఇతనిని సంఘ సంస్మారంవారు కెప్తాను అంటారు. సాహసౌదార్యాలు 
గల మనిషి కోటి విద్యలున్నాయి. నాటకాలాడుతాడు. పాడుతాడు. గారిడీ చేస్తాడు. 
దొర్లకి యితనంటే సరదా. తండ్రిచేసిన మొదటి వివాహం భార్యాపోయింది. పిల్లలు 
లేరు. తిరిగీ వివాహం లేదు. చేసుకుంటె మరెవరయినా పిల్లను యిచ్చివుందురు. 
అర్ధరాత్రివేళ యెటువైపున పిలచినా రెండువేలమంది వెనుక కూడుతారు. గుణయోగ్యత 


౨౫% గురుజాడలు 504 కొండుభొట్టీయము 


లున్నవిగాని కొంచెం పెద్ద HAY తారతమ్యం మరిచి హాస్యరసంగా మాట్లాడుతాడు. 
తుంటరి ... అతనువచ్చే సర్కి పుస్తకం చదువుతూ వుందాము. “భీష్మాత్‌ వాతః 
SSB - భీష్మోదేతి సూర్యః - భీష్మాదగ్నిశ్చండశ్ళ్చ. 

గిరీశం: (ప్రవేశించి.) 
ఆ స్వరాన్ని యెందుకు సాగదీస్తున్నారు. శాస్తుల్లుగారి చేత చదివించండి. మీరు 
అర్థం వ్రాయండి. 


ది.రాజా: (Dam it) (అప్పుడే ఆరంభించాడు. ) 


బి.ఏ. e భాషలో ప్యాసు అయినాడు. మావాడికి సంస్కృతంలో మంచి ప్రవేశం 
వుందండి. తండ్రి ఉపనిషత్తులు కూడా చెప్పించాడు. 


గిరీ :మా గ్రామములో ఒక కోమటి ఉండేవాడు. ఆయన పురుషసూక్తం పారాయణ 
చేస్తూ వుంటే నూతులో కప్పలు ang పైకెత్తి అరిచేవి. 
గంగా : Zoo - వేదంలో స్వరం కూడా వుంది. 


గిరీ : బ్రాహ్మలు సోమపానం చేసి తొలకరి వేదపారాయణ చేస్తే తొలకరి కప్పల అరుపుల్లా 
వుంటుందని బుగ్వేదంలో ఉపమానం కల్పించారు. తొలకరివాన కురిసినతరవాత 
రాత్రివేళ కప్పలు మేళంగట్టి తరహాతరహాలుగా గానం చేస్తూవుంటే అదిఒక ఆనందంగా 
ఉంటుంది. 


ది.రాజా: (Serious Subject) సీరియస్‌ సబ్జెక్టులోనయినా హాస్యం విడనాడజాలవుగదా ! 
రావుజీ ! 

గిరీ — మామగారు! గుడ్లగూబలా గాంభీర్యంగా కూర్చుంటాను. యేం శలవు? 

ది.రాజా: ఉపనిషద్వాక్యము పరిసమాప్తిచేసి మాటాడుకుందాము. 
శాస్తుల్లుగారు! అబ్బీ నువ్వు కూడా విను. నీ బుద్ధిలో (originality) 2089 
వుంది. భీష్మాత్‌ వాతః పవతే” అన్నాడు. దేవునికి భయపడి వాయువు వీస్తుంది. 
సూర్యుడు ఉదయిస్తున్నాడు. అని యీ (ప్రకారం చాలామంది తాత్సర్యం చెప్పుతారు. 
భయమనేది భగవంతుని యందు క్రౌర్యం కనపరుస్తుంది. భక్తి వల్ల దేవతలు వారి 
వారి పనులు చేసినారంటే కొంత స్వారస్యంగా వుండును. మా వాడు (గిరీశం వంక 
చూసి) భయం చేత చెయ్యమంటే యే పని చెయ్యడు. “Dap” అనే మాటకు మరి 
యేదయినా అర్థం చెప్పితే బాగుంటుంది. యూరోపియన్లు వ్రాసిన డికషనరీలు 
చూదాం. 

?** గురుజాడలు 505 కొండుభొట్టీయము 


గంగా 


గిరీ 


గంగా 
గిరీ 


గంగా 


గిరీ 


ది.రాజా 


గిరీ 


: నేను కూడా యేకాక్షర నిఘంటు చూచి కొన్ని అర్థాలు మనవి చేసుకుంటాను. 
: నేను ఒరిజనల్‌ (Original) అని మామగారు శలవిచ్చారు గనుక నేనో కొత్త అర్థం 


చెప్పుతాను. “షా” మీద e" యెక్కిస్తే "Og" అని అవుతుంది. ఆపైని అర్ధం బహు 
సుళువుగా వస్తుంది. గాలీ, సూర్యుడు వగైరాలు ముష్టి కోసం సంచారం చాస్తారని 
సమన్వయం అవుతుంది. “భీక్షా” అన్నది “ఫీ అనే ధాతువులో నుంచి వచ్చిన పదం 
కాదు. అది యిండో ఆర్యన్‌ (Indo Aryan) మాట. “వి చి యోరభేదః అన్నసూత్ర 
ప్రకారం యింగ్లీషులో విష్‌ అనే మోస్తరుగా తేలింది. విష్‌ (Wish) అనగా యిచ్చ. 
ఇచ్చా మాత్రం భోజనం దేని కోసం ముష్టి అంటే భుక్తి కోసం. “భుక్తి భిక్ష మీయవే” 
అని త్యాగరాయిలు పాడలేద. - లోకంలో కూడా మనం చూడమా! గవర్నమెంటు 
వారు యింత భిక్ష పడేస్తే గదా మామగారి వంటి గొప్ప గొప్ప ఉద్యోగస్తులు నౌఖరీ 
చేస్తారు. 


: వేదంలో అక్షరాలు మార్చడానికి వీలు లేదండి. 
: అర్ధము మార్చడానికి వీలుందండీ? 


: శాస్తుల్లు గారు! మీకు తెలియదండీ. మా వాడు చెప్పింది చాలా సబబుగా వుంది. 


యీ వేళకి సమాప్తి చేతాం. శాస్తుల్లు గారు మనలో వారే. మనం స్వేచ్చగా మాట్లాడు 
కోవచ్చును. రావుజీ! నీ హాస్యరసమునకు కొంచెం కళ్ళెం పెట్టి ఒక్క అర నిమిషం 
సీరియస్‌ (Serious) గా వుంటే చాలా ege» (Oblige) అవుతాను. 


: మామ గారి శలవు శిరసావహించి, గుడ్లగూబ వలె బుద్ధిగా కూర్చుంటాను. 
:యీ విధవా వివాహం తాలూకు హిక మత్తు యావత్తూ మీ క్యెప్తాను గారి చేతులో 


వున్నది. గనుక, ‘er’ “చాలు పోకుండా యావత్తూ పరిసమాప్తి అగుననే నమ్మకము 
నాకున్నది. నేను నిన్నటి దినం కేశవరావు నాయుడు గారితో మాట్లాడినాను. 
మాధవయ్య గారిది వరకు .... చేయుచున్న DRS పద్ధతి త్రోసి, బ్రహ్మ సమాజ 
మత ప్రకారం యిటు పైని విధవా వివాహములు చేయించుటకు వారిని గట్టిగా 
పుర్లెక్కించాను. నీ సహాయం కూడా వుంటే పార్వతమ్మ వివాహం మన పట్టణంలో 
ఫస్టు (first) బ్రహ్మ సమాజ విడోమారోజి (widow marriage) గా వుంటుంది. 
చేసుకునే కుర్రవాడు బ్రహ్మ సమాజ మతస్తుడు గన్మ SASS కన్సమేషన్‌ (Ratio- 
nal consummation) అనేది మనం ప్రతిష్టించిన వారమగుదుము. 


: సందేహము లేమయో అడగవచ్చునా? 


?** గురుజాడలు 506 కొండుభొట్టీయము 


గంగా 


గిరీ 


గిరీ 


ది.రా 


గిరీ 


గిరీ 


: అడగకపోతే యెటులను. 
: ఇదివరకే వ్యవహారం జరిగిపోతూ వుంది. నలుగురూ ఐకమత్యంగా రిఫారం పని 


చేసుకుపోతూ వున్నారు. ఇప్పుడు నాయుడుని లేవదీశారు. మాధవయ్య గారికి తాను 
పట్టిన కుందేటికి మూడేకాళ్ళు. ఇప్పుడు మీరు చేస్ని దోహదం వల్ల వారుభయులు 
జుత్తూ జుత్తూ పట్టుకుంటారు. ఈ దేశంలో రిఫారం (Reform) అమాంతంగా 
రెండు ముక్కలవుతుంది. అదే నా అభిప్రాయం. మామగారు శలవియ్యండి. 


: (ఆత్మగతం) వీడు అసాధ్యప్పిండం. యితడి సహాయం లేనిది పని కాదు. మామ అని 


పిలవడం ఆరంభించాడు. యుగంధరరావు నేనూ స్కూలులో చదువుకునే రోజులలో 
అన్నా తమ్ముడు అని పిలుచుకునే వారము. GGAS పిల్లలు గల తండ్రులను మామ 
అని పిలిస్తే మనస్సుకు కించిత్తు అనుమానం తగులుతుంది. యింట్లో చనువుగా తిరుగు 
తాడు వద్దంటే బాగుండదు. యెంతటి వాడికైనా వీడిని చూస్తే సరదా. ప్రవర్తన చెడ్డదని 
వినలేదు. గాని వీడి నాటకాలు, గారడీ చూడకుండా పిల్లల్ని ఖాయిదా పెట్టాలి. వెధవ 
పిల్లని మాత్రం యీ వూళ్ళో వుంచితే మాటదక్కదు. అన్న దగ్గరకు పంపించివేతాము. 


: మామగారు! యేమిటి ఆలోచిస్తున్నారు. 
: మరేమీ లేదు. మీ నాయినే యీ వ్యవహారంలో ప్రవేశిస్తే నీవు హాస్యాలు wt మాని 


సహాయం చేతువు గదా! 


: మా తండ్రి యే వ్యవహారములో దిగినా ముందూ వెనుకా చూడకుండా దిగేవారు. 


తండ్రిగారు దిగినా నాకు తోచిన మాటలు చెప్పవలసివస్తే చెప్పే వాడినే. 


: అయితే నీవంటి బుద్ధిమంతులు సంఘ సంస్మారముకు మొనగాళ్ళయి Hoy 


బేసవబయిన మార్గాన్నపని జరుగుతూ మనమంతా అన్య మతస్తులకు హాస్యాస్పదం 
కావడం నీకు మనస్మరించి యున్నదా? పెళ్లాడే కుర్రవాడు బ్రహ్మ సమాజ మతస్తు 
డైనప్పుడు హిందూ శాస్త్రోక్తంగా పెళ్లి చెయ్యడం నీకు యుక్తమనే తోచిందా? 


: పెళ్లికూతురిది యే మతమో ఆలోచించారా? (ఆత్మగతం) యిదివరకు రంకుమతం. 
: మనలో స్రీలు అజ్ఞానులు. అస్వతంత్రులున్ను. వాళ్ళకి “గతానుగతికో లోకః” అన్నట్లు 


ఆచరణే గాని మతమంటూ వకటున్నదీ? క్రమంగా ఆ పిల్ల భర్త మతం అవలంబి 
స్తుంది. యిన్‌యేంటిసిపేషన్‌ (in anticipation) మనం అందులో చేర్చవచ్చును. 


: కిరస్తానులు, తురకలూ, విధవా వివాహం చేసుకుంటే హిందూ సంఘ సౌంస్మారానికి 


యొంత లాభమో (బ్రహ్మ సమాజం వారు చేస్తే అంతే లాభము. అంతకంటె సవరలు, 


Âs, గురుజాడలు 507 కొండుభొట్టీయము 


గిరీ 


గిరీ 


కోదులు, గడబలు, మొదలయిన కొండ జాతుల ఆచారాలంటే తెల్లవాళ్ళు చెవికోసు 
కుంటారు. పేపర్లలో వ్రాసినా చదవతగి వుంటుంది. 


: (ఆత్మగతం) కర్ణ పిశాచి వున్న వాళ్ల దగ్గిర కాని కీలు దాగవు. 


(ప్రకాశం) ఒక పోయింటు నీవు మరచిపోతున్నావు. హిందూ హిందూ అనే మాట 
తుడుపు పెట్టి సంఘ సంస్మారమే ముఖ్యముగా ఆలోచించవలసి వుంటుంది. హిందూ 
అనే మాట చేర్చగానే మన వుద్యమముల లాభము సంకుచితమవుతుంది. రాచకీయ 
వ్యవహారములలో అన్ని మతముల వారమూ కలుస్తూన్నామా? లేదా? యౌవ్వన 
వంతులైన వితంతువుల బ్రతుకు సుఖ రహితము కాకుండా వుండడము సంఘ 
సౌంస్మారము యొక్క ముఖ్యోద్దేశము కదా! యేమత ప్రకారమైతేనేమి వారలు పెండ్లి 
చేసుకొని సుఖించుట సంఘ సౌంస్మారము కాదా? బ్రహ్మ సమాజమతము కూడా 
హిందూ మతములలో నొకటని నా అభిప్రాయము. పుత్ర ప్రాయుడవు కావలసినవాడవూ 
గనక నీ ఆసరా మీద కించిత్తు సంఘ సౌంస్మార రూపకమైన లోకోపకారంలో 
దిగతలచితిని. నీకు తోడద్పడడముకు యిష్టము లేని యెడల యింతటితో విరమిస్తాను. 


: (ఆత్మగతం) బాణం గురి దాటింది. మిగిలిపోనియ్య కూడదు. 


(ప్రకాశం) నేను చెయ్యబూనుకున్న సహాయం చేసి తీరుతాను. గిరీశం అన్నమాట 
తప్పినాడన్న మాట యీసర్శి పుట్టలేదు. భగవంతుడనుగ్రహం వల్ల ముందయినా 
అలా అనుటకు అవకాశము కలుగకూడదు. వధూవరులను యిక్కడకు తెచ్చి 
దిగబెడతాను. గాని మామగారు పెట్టుతూ వున్న బ్రహ్మ సమాజ హిందూ వివాహ 
విధానముల కలహంలో నేను చేయి SHE జాలను. సవబు కావలిస్తే నా స్వల్పాను 
భవమును బట్టి చెప్పుతాను. యెవడి మతం వాడికి సవబు, యెదుటి వాడి మతం 
వాడికి బేసవబు. నిజమయిన సవబు స్వర్గంలో వుంటే వుండవచ్చును. మనిషికి 
మనసాసవబుతత్వమాలోచి స్తే మనోవృత్తులు ముందు పరుగెత్తుతాయి. మాటకారి 
సవబులు కలిపిస్తాడు. నిష్క్మల్మషమయిన మనస్సు అవ్యాజ్యమయిన భూతదయా 
వుంటే యేమతమయినా సమ్మతమే. 


: మామ! నీ మాటలు లేబరింతులా గనబడుతాయి. మాటలను బట్టి మతం పోల్చడం 


శక్యం కాకుండా వుంది. ఒకమారు శాస్త్రంలో కర్రెత్తుతావు. మరచటి క్షణం శాస్త్రాన్ని 
తిరుగదోసి సవబుకోసం కత్తి తీస్తావు. ఆ వెంటనే లోకంలో సవబు లేదంటావు. 


DR మతం నాకే పోల్చడానికి దుస్థరంగా వుందనుకుంటాను. మతం వుపాది వేసి 


కడతారనుకున్నారు కాబోలు మామగారు - యెండవేళ వొక మతం - చల్లని వేళ 


?** గురుజాడలు 508 కొండుభొట్టీయము 


ఒక మతం - కడుపు కాల్లూవున్నప్పుడు ఒక మతం - కడుపు నిండినప్పుడు ఒక 
మతం - అందులో అంబలి మతం - పప్పు నెయ్యి మతం - గోధుమ రొట్టె మతం 
- మద్యమాంస మతం - యేరెకుతినే వాకపళ్ళ మతం- డబ్బిచ్చి కొనే మామిడిపళ్ల 
మతం - గడవడం గడవకపోడాన్ని బట్టి అంతర్భేదాలు కలవు. అలసివున్నప్పుడో 
మతం - వంటరిగా వున్నప్పుడో మతం - అతివ చంతనున్నప్పుడు ఒక మతం - 
లంగరు లేని నావలాగ మతం మనస్సు యొక్క శరీరము యొక్క స్థితిని బట్టి చెలిస్తూ 
ఉంటుంది. కొన్ని Sepen మాత్రం నాకు వున్నాయి అనుకుంటాను. మనసుకు 
మాటకు విడాకులైనప్పుడు మాటునున్న మాట మార్మట్టులో పెట్టాలనే పట్టలేని 
ఉత్సాహం ఒకటి -సూదంటి రాయిని యినుమంటినట్లు మంచివాళ్లు కనిపిస్తే వాళ్లను 
ఆనుకొను స్వభావం రెండు-యెదిరించిన వాడి మీద కయ్యానికి కాలు దువ్వడం 
మూడు - కష్ట సాధ్యమైన పని తటస్థించి ఫలితం మంచిదని తోస్తే ముందూ వెనకా 
చూడకుండా అందులో వురకడం నాలుగు-లైఫ్‌ (life) లో వుండే చమత్యానాలు 
వెతుక్కుంటూ పోవడం అయిదు - తమ వంటి పెద్దల శలవు ప్రకారం నడుచుకోవడం 
ఆరోమతం. అక్కడికి షణ్మతాలు స్థాపనయినాయి. ఇన్ని మతాలు ఒక్క చోట గూడిన 
ఒకతెన్ను యెలా వెళతాయి. 


: అందుచేతనే లోకం నువ్వు చెప్పినట్టల్లా వింటారు. అటువంటి మనిషివి నాబోట్లు 


చెప్పినట్టు వినడమనేది వాత్సల్య సూచికం. ఆ మాత్రం ఆసరా యిచ్చావంటే నేను 
కూడా సంఘ సౌంస్కారానికి కించిత్‌ సహాయభూతుణ్ణి కాగలను. ప్రస్తుతాంశమేమిటి? 


: మీరు చేస్తానన్న ద్రవ్య సహాయము సెటిల్‌ (settle) కావలెను. 

: రామమూర్తికి మూడు వందల రూపాయిలు యిస్తానన్నానే. 

: యెప్పుడు? 

: పెళ్లి అయిన తక్షణం. 

: బ్రహ్మ సమాజ మత ప్రకారం వివాహం కాక శాస్త్రోక్తంగా అయితే? 

: బేసవబుగా అయిన పనిలో మనం యేలా సహాయ భూతులం కాగలం? 

: యే ప్రకారం జరిగినా సరే, ఇప్పుడు e సొమ్ము చేతులో పడితేనే ముందు పని 


జరగడం లేకుంటే యిక్కడితో సమాప్తి. 


: Hard terms. you can trust me to pay. 


: Immediate payment will obviate the necessity for trust, Some money 


has to go in to the hands of divers persons persons including the brid. 


7** గురుజాడలు 509 కొండుభొట్టీయము 


గిరీ 


ది.రా 


గిరీ 


ది.రా 


గంగా 


గిరీ 


ది.రా 


: కంసాలికూడానా? 
: లేదు. 
: నీవు ప్రాజ్ఞుడవు. నీకు నేను బుద్ది చెప్పవలసిన వాడను కాను గాని అనుభవాన్ని 


బట్టి చెబుతున్నాను. బ్రాహ్మణ సంఘ Por SoS కంసాలి వాడు అమాయకంగాను 
అనపేక్షగాను కలుస్తాడంటే నమ్మవద్దు. యేదో వక ఘట్టి సామిద్రోహం చేసి మన 
పరువు తీస్తాడు. 


: నేను ఆ జాగ్రత్త పడగలను. అయినా జాగ్రత్త ఈ వ్యవహారములో అవసరం లేదు. 


మనము సంఘ సౌంస్మారమని వేశడు మాట ఉపయోగించి లోకాన్ని మూరెడెత్తు 
పెరిగించామని సంతోషిస్తున్నాము. కంసాలి బాపనోళ్ళకులం చెడుతున్నారు గదా 
అని ఆనందిస్తున్నాడు. అదివకటి మనకి సేఫ్‌ సైడ్‌ (safe side) మరి ఒకటేమిటంటే 
రామమూర్తి పెత్తండ్రి కొడుకు వెంకన్నని వున్నాడు. వాడియందు కంసాలికి పుత్రప్రేమ. 
ఆ వెంకన్నని తిన్నగా పెంచక వాడి వంతు భూముల ఫలసాయం పెట్టి కొండుభొట్లు 
రామమూర్తికి ఇంగ్లీషు చదువు చెప్పించాడని మరికొన్ని కారణాల చేత కొండుభొట్లు 
మీద కోపం. రామమూర్తికి మేనరికం కుదిర్చివుంచాడు. యీ విధవా వివాహం 
అయినట్టయినా మేనరికం తప్పిపోతుంది. ఆ పిల్లని వెంకన్నకి పెళ్లి చేయించాలని 
అక్కాబత్తుడు కుట్ర చేస్తున్నాడు. గనుక భయపడ్డానికి అవుసరం లేదనుకుంటాను. 
పెళ్లికి తర్లి మూడో రోజు రాత్రి యీ వూరికి పదకొండు మైళ్ళ దూరముననున్న 
చెరుకువాడ సత్రంలో దిగుతారు. అప్పట్లో మీ గుజ్జబ్బండీ సతర పెరటి గొబ్బరితోటలో 
వుంచి యీ కంసాలి హికమత్‌ మీద వధూవరులను దాల్లో యొక్కించి రాత్రి వుండగానే 
తమ యింట్లో పెట్టాలి. 


: కొంపదీసి మా యింటికే? 
: (ఆత్మగతం) అమ్మగారు పంతులుగారికి వధూవరులకు కూడా గోమయోదకస్నానం, 


చీపురుగట్ట ప్రయోగం చేత ఉచ్చాటన వెంటనే చేస్తారు. 


: మీరు పన్లీకుకు రాకూడదో? మామగారు యింత పిరికి అని నేననుకోలేదు. 
: పిరికితనమా? యుద్దానికి వెళ్లమంటే వెళతాను. సమయోచితమయిన జాగ్రత్తను 


పిరికితనమంటారా? కుర్రవాళ్ల బుద్ది మిలమిల పరుగెత్తుతుంది. ముసలి బుర్రలు 
కొంచెం పస్తాయిస్తాయి. కార్య సానుకూలం అయ్యే వరకు పైకి రాకూడదు వకటి. 
రెండవది నా సహాయ్యం కావలసినదిగాని నా పేరు గొప్ప కావడం నేను Sem 


౨౫% గురుజాడలు 510 కొండుభొట్టీయము 


ది.రా 


గిరీ 


ది.రా 


గంగా 


యెంచను. మూడవది మా వంటి వాళ్లం సంఘంలో వుండి మీ అభిప్రాయములను 
వ్యాపింపచేస్తే లాభం గాని - అంతా యేట్లో దిగితే లాభం లేదు. కొంతమంది మన 
వాళ్లని పించుకున్న వాళ్లం గట్టుమీద వుంటే మనకే లాభం. 


: దానిపేరు ఇంగ్లీషులో టైమ్‌ సెర్వింగు (Time serving) అంటారు. 

: (అది....) మంచి అభిప్రాయములకు చెడ్డపేరు మహా సులభంగా యిస్తారు. 

: వధూవరులను మా యింట్లో పెట్టనా? 

: (ఆత్మగతం) యితని యింట్లో పెడితే బట్ట బయలవుతుంది. నలుగురూ చేరి అంతా 


Credit కోసం దేవులాడితే మన Credit సన్నగిల్లుతుంది. (ప్రకాశం) మీ యిల్లు 
సత్రవు. అక్కడయేం చేసినా చిదంబర రహస్యం. ఈ వ్యవహారం మట్టుకు పెళ్లి 
పీటల మీద... లేదు. కుర్చీల మీద కూర్చునే వరకూ వధూవర్లు ఫలానీ వారనీ 
యెవరికిన్నీ తెలియకూడదు. (బ్రహ్మసమాజ మతం ప్రకారం పెళ్ళి కావడమునకు 
ప్రయత్నం నేను చేసుకుంటాను. యేదో ఒక విధవా వివాహము సిద్ధమయినదని 
నాయుడు గారితో చెప్పుతాను, గాని పేర్లు చెప్పను. తెలిసినదా, బ్రహ్మ సమాజం, 
పద్ధతి వల్ల మరివక వుపయోగం కనిపెట్టాను. శాస్త్ర ప్రకారం అయితే మంచి 
ముహూర్తం దాకా వితంతువుని దాచి వుంచడం దుర్లభం. యీ లోగా బంధువుల 
వల్ల చాలా తొందర కలుగుతుంది. బ్రహ్మసమాజం ప్రకారమయితే పిల్లవచ్చిన మర్నాడు 
సాయంత్రమే పెళ్ళి చేసి వేయవచ్చును. నాకు తోచిన సలహా యేమిటంటే మాబగీచాలో 
వధూవర్లును ఆ రాత్రి పెట్టి.... 


: బాగుంది! రూపాయిలో? 


: యివిగో! అని..... 


(పెట్టె తీసి రూపాయిలిచ్చును) 


: Thank you (అని నిష్మమించును) 
! (ఆత్మగతం) గాడిద కొడుకు! యిన్నాళ్లు ఆశ్రయించాను. నాకు నెలకి యేడు రాళ్లు 


యిచ్చేటప్పటికి కళ్ల నీళ్లు పెడతాడు. ఈ వెధవ పెళ్లికి మూడు వందలు ఖర్చు 
పెడుతున్నాడు. 


: శాస్తుల్లు గారు! యీ సంగతి మనవాళ్ళకి తెలియనీకండి. మీరు చెప్పాలి. నేను 


చెప్పాలి మరెవరూ చెప్పరు. 


: “ఘట్మర్లాభిద్యతే మంత్రాని” అన్నాడు. 


౨౫% గురుజాడలు 511 కొండుభొట్టీయము 


గంగా 


ది.రా 


గంగా : 


అక్కా 


వెంక 


అక్కా 


వెంక 


అక్కా 


: గిరీశం చెప్పడు. SAGE వాళ్లు ఆ సమయంలో వుంటేమట్టుకు ఆబోరుదక్కదు. 


వాళ్లు పుట్టింటికి పంపించమని సంవత్సరమై తొందర చేస్తున్నారు. ముహూర్తం 
యీలోగానేకుదిర్చి మీరు తీసుకుని వెళ్లి దిగబెట్టండి. 


: మీరు విధవా వివాహములో Se బహిష్కారం అవుతుందే. 
: యింతేనా నా మంత్రశక్తి శాస్తులు గారు. చూశారు బ్రహ్మసమాజ మత ప్రకారం 


పెళ్ళీ అయితే మనం చేసే సహాయ సంపత్తి వల్ల బాధకం లేదు. పెళ్లి సమయంలో 
వెళ్లి Tiffin పుచ్చుకున్నా, కిరస్తానులు, తురకలు వద్ద పుచ్చుకున్నట్టే గాని అంతకన్న 
తప్పు పట్టడానికి అవకాశం లేదు. క్షీరం కలిసినందువల్ల కాఫ్యాదులు చెండాల 
హస్తంలో నుంచి ఆరగించవచ్చును. 


(యిద్దరూ నిష్మమింతురు) 


కొండుభొట్టీయము 
తృతీయాంకము 
తృతీయ రంగము 
(కంసాలి దుకాణం) 
(అక్మాభత్తుడు వెంకన్న ప్రవేశించును) 


: వెంకన్నా! పంతులు చెడిపోతున్నాడు. దాని శాష్టలు బహు అక్రమంగా వున్నాయి. 


మీ బాబు మంత్రాంగము వల్ల యవరు బాగుపడ్డారు? 


: మా బాబు యేం చేశాడు? 
: యేం చెయ్యలేదు. సానిదాన్మి సరసుల్ని eO) సంపాదిస్తాడు. పంతులుకి రత్నం 


వంటి పతివ్రత అయ్యి భార్య వుండగా దీని మాయలలో దింపేశాడు. 


: పంతులుని మీరు బాగు చెయ్యరాదు! 
: మీ బాబు మంత్రాంగం మీద మన బుద్దు లెక్కవు. గాని పంతులు కంటి మసక 


వదలడాన్మి వక మందు చెప్పతాను. చెయ్యి. 


?** గురుజాడలు 512 కొండుభొట్టీయము 


వెంక 


అక్కా 


వెంక 


అక్కా 


: నేను వైద్యుణ్ణి కాను. 

: మందనగా వుపాయము. యీవేళ పంతులు తండ్రి తద్దినం. అంచేత మంజువాణి 
యింటికి రాత్రి యా సమయము చూచి కొండిభొట్లు తోళ్ళ సాయిబుని మంజువాణి 
యింట్లో ప్రవేశపెట్టబోతున్నాడు. నువ్వు తిన్నగా వెళ్ళి ఈ మాట పంతులుగారితో 


చెప్పి పదకొండు ఘంటల ప్రాంతాన పెరటి గోడ గెంతి అమాంతంగా లోపలికి 
వెళ్లమను. నేను వీధి గుమ్మం తలుపు గొళ్లెం పెట్టుతాను. 


: తురకాడుంటే పంతులుకేమి? 
: చూస్తూగాని నీకే తెలుస్తుంది. 


(తెర దించవలెను) 


కొండుభొట్టీయము 
తృతీయాంకము 
చతుర్ధ రంగం 
(మంజువాణి ఇల్లు) 
(మంచంమీద కూర్చుని హుక్కా పీలుస్తూ సాహేబు గారు కింద Bard) మీద 
కూర్చుని కొండుభొట్లు ప్రవేశించును.) 
: Sl దేర్‌ హోతాజీ. 
: పోషక్‌ బనాతే మహరాజ్‌. 
: క్యాపోషక్‌ - ఆన్‌కో SHE కర్తే రాత్‌ బహుత్‌ హోగయ, తోడా వేదం బోలోజీ. 
: (ఆత్మగతం) తురక వెధవ వేదం చదువమంటున్నాడు. 
(ప్రకాశం) సాహేబు గారు వచ్చారు. 
మహదొడ్లవారువై! 
మడదుక్కలాగ వున్నారు! 
గొడ్గుమాంసము తిందురు! 
లెంపకాయ ఆచికొట్తేను 
దవడపళ్ళూడిపోవును ఇత్యమరః 


?** గురుజాడలు 513 కొండుభొట్టీయము 


సాహేబుగారు వచ్చారు! 

మహదొడ్డవారువై! 

మోటవారేమి చేస్తారో! 

భయం వేయుచున్నది! 

గంజాయి పీల్చు మార్గాన! 

వొళ్ళు తెలియక యుందురు ఇత్యమరః 

(దాసీ ప్రవేశించి కొండుభొట్లు చెవిలో) 

దాసీ : సాయిబుకు తెలుగువచ్చునా? 


కొండు : వక్క అక్షరం రాదు. రెండు నెలలు కాలేదు ఢిల్లీ నుంచి వచ్చాడు. 


Per : ఢిల్లీ క్యా SSS, 
కొండు : డిల్లీ బాద్దాకె అబ్‌ భాయి బంధుకర్మె Dot. 
సాహె : (లేచి వచ్చి వెన్నుమీద గట్టిగా చరిచి) 
తు అచ్చా బొమ్మన్‌ హై. 
కొండు : చచ్చానురోయి. నీ అమ్మా శిగతరగా! 


మంజు : (తెర అవతల నుంచి) సాయిబుని వెళ్ళిపొమ్మను. వెధవ కసాయి వాడిలా వున్నాడు. 


తోళ్ల వాసన కొట్టుతున్నాడు. 
సాహె : క్యాబోల్తేజీ! 
కొండు : HH) 66 హైకర్కె బోల్తే 


సాహె : రూటాబాత్‌ దగాకర్తెతో తుమ్ముమార్తె (అని ముష్టియెత్తును) 


కొండు : వాణ్ణి పొమ్మన్నమాట 
చెప్పజాలనువై 
తురకః కరకశ్చేవ 
ద్యానేతౌ మలమోచకా। 
తురకాడు కరక్నాయ 
పేరు చెప్తే విరోచనం। 
నీవు రాకుంటే వీద్నించి 
యింటికి మెల్లిగానువై। 
జారిపోతాను లేకుంటే 
నాకిక్కడాబోరు దక్కదు॥ 


౨౫ గురుజాడలు 514 


కొండుభొట్టీయము 


కొండు 


: కంఛన్‌ క్యం నై edd? 
: అబి ఆతే మహారాజ్‌ 
:గుల్లో కూచుని, తలుపు గడియ వేసుకున్నా ములే; నేను వెంకిని, సాయిబుని పైకి 


గెంటెయ్యి లేకుంటే వాడి చేత తాపులు తిను. 


: ధర్మం కాదిది మంజువాణి వినుమా (Read like a verse) 


దాగుంట, ధైర్యంబూనీ 
నవలంబించియు పైకి వచ్చి మరియున్‌ 
ప్రాణంబు దక్కించుమా 

లేకుంటే నిటదీపమార్చి మరియున్‌ 
నీకొంప కగ్గెట్టుదున్‌ 

నీవు న్నీ చెలికత్తె కూడ గదిలో 

చిచ్చెట్టి చస్తారువై॥ 


: బహుత్‌ అచ్చాగాతేజీ (అని తిరిగీ కొండుభొట్లును తట్టును) 


వెం : యెవళజ్లో వీధిలోను? (అని గొంతెత్తి అరచును) 


: క్యా గడ్‌బడ్‌ జీ? 
: యెఘర్మె ఏక్‌ బడా బ్రహ్మరాక్షసికహతే. బడా బొమ్మన్‌ సైతాన్‌ హై. 
: సైతాన్‌ గియితాన్‌ మార్దెతి (అని Se సవరించును) 


(పంతులు తలవిరబోసుకొని చేతులో లారీ పట్టుకుని కోపముతో) 
“ముండా మంజు వాణి” (అని తొందరగా ప్రవేశించును.) 


(కొండుభొట్లుని చూసి) వెధవ పకీరు వెధవ! నువ్వుండేన యీ దౌర్జన్యం చేస్తున్నావు? 
(అని కొండుభొట్లును కర్రతో కొట్టును) 


: యెహాయి బొమ్మన్‌ సైతాన్‌? 

: హై మహరాజ్‌. 

: (కర్రతో రెండు దెబ్బలు పంతుల్ని కొట్టేసరికి పంతులు చతికిలబడును) 

: (వీధి తలుపులోపలి గడియతీసి తియ్యబోతే రాదు) యెవడో తలుపు గొళ్లెం 


వేశాడురోయి! పెరటి తోవను పోదామంటే అడ్డంగా తురకాడున్నాడు! యిఖనేమి 
సాధనం (ఆత్మగతం) దీపం SR పంతులు పారిపోతాడు. (దీపం ఆర్పేసి సాహెబు 
మీద, పంతులు మీద బిందెతో నీళ్లు విసురును.) 


7^* గురుజాడలు 515 కొండుభొట్టీయము 


సాహె : అరే బహుత్‌ బడా సైతాన్‌ హై. ఇహాసె Bepar (వీధి తలుపు తియ్యబోగా రాదు. 
తలుపు బలత్మారంగా తీసి వెళ్లిపోవును.) 


(తెరదించవలెను) 


కొండుభొట్టీయము 
తృతీయాంకము 
పంచమ రంగము 
(అక్కాబత్తుడి యింటి అరుగు : వెంకన్న కొండుభొట్లు అక్కాబత్తుడు ప్రవేశించును) 
కొండు : సాయిబు పంతుల్ని చావగొట్టెడు. 
అక్కా : యెక్కడ? 
కొండు : మంజువాణి యింట్లో 
అక్కా : మీరెందుకున్నారక్కడ? 
కొండు : పంతులుగారి యింట్లో ఆడవాళ్ళకు పురాణం చెప్పి వస్తూండగా మంజువాణి ఇంట్లో 
గడబిడ అవుతు వుంటే తొంగి చూశాను. 
అక్కా : అయితే యేం చయ్యమంటారు? కనిష్టీబుల్ని పిల్చుకు వెళ్ళదాం. 
కొండు : వొద్దు బాబు! లేనిపోని అల్లరి చెయ్యకండి! తమరు దయచేస్తే చాలును. 
అక్కా : తురకాడు నాకు దేహశుద్ధి చేస్తే? 
కొండు : వెళ్ళిపోయినాడు. 
అక్కా : కొండుభొట్లుగారు! లాంతరు తెండి. నేను Ote పట్టుకు వస్తాను. 
(ముగ్గురు నిష్మమింతురు) 


కొండుభొట్టీ యము 
తృతీయాంకము 
షష్టమ రంగము 


(పంతులు మంచమును జారబడి జాపోయుచుండును. అక్కాబత్తుడు చేతికజ్జయు - 
వేంకన్న లాంతరును పట్టుకొని కొండిభొట్లు ప్రవేశించును) 


?** గురుజాడలు 516 కొండుభొట్టీయము 


మంజు : 


పంతు 


కొండు 


వెంక 
కొండు 


: యేమిటండి పంతులుగారు? 

: యేమీ లేదండి ... శాస్తుల్లూ! వీడ్నెందుకు తీసుకొచ్చావు? 

: సాయీబు మళ్ళా వస్తాడేమో అని భీతాహం చేత తీసుకొచ్చాను. 

: సాయిబు యింగువ అమ్మకానికి కాదూ వచ్చాడు? 

: వెధవ అందుకే వచ్చానన్నాడు (మెల్లిగా) సానివాళ్ళ మాయలు నాకేం తెలుసును. 
: యెందుకట్టే చర్చ పంతులుగారు. యిక్కడ వుంటారా? యింటికి వస్తారా? 

: యిహెంధుకు యిక్కడ యింటికి వెళ్లి పోతాను. 

: (మంజువాణి పంతులు వెనుక నుంచి ప్రవేశించి) అక్కాబత్తుడు గారు మీరు వెళ్ళిపొండి. 
: (కుంటుతూ లేచి కమ్బీ తీసి) 


ఆ యింగవమ్మే తురకాడికోసమేనా యీ ముస్తాబంతా? 
(అని కమ్బీతో మంజువాణిని కొట్టును. అక్కాబత్తుడు కొరడా చెయ్యి పట్టుకొని) 


: శాంతించండి పంతులుగారు. 


(చేతిలో కొరడాలాగికొని రెండవ జబ్బ, తనచేతో పట్టుకొని) పంతులుగారు కారు 
వీరు అమ్మ గారు. ఆడవాళ్ల మీదికి సూరులు -సాయిబు దగ్గిర లేకపోయిందీ పౌరుషం 
నేను వేశ్యను నా వృత్తి ధర్మం నే మానను. మీ యింట్లో వున్న సంసారి వేశ్యను 
ఖాయిదా పెట్టుకొండి. 


: యేమిటి పేలేవూ? చూడు (అని పెనుగు లాడును) 
: ఊ.... ఊరుకొమ్మని మంజువాణికి Dg చేయును. 
మంజు : 


పంతులుకి యింకా గీటణగలేదు. వెంకీ! యిక్కడే వీధిలో వుంటాండు తీసుకురా. 


: పిలవమన్నావా యేమిటి? 
: వెధవాయ! వూరుకోవోయి- సాయిబు మళ్లీ వస్తే చంపేస్తాడు. పంతులుగారు 


దయచెయ్యంది. 


(అని పంతులు చెయ్యి పట్టుకొని లాగును. పంతులు కొండుభొట్లు గుమ్మము 


దాటుతూండగా చురచుర చూస్తూ, మంజువాణి పంతులు వీపు మీద ఒక దెబ్బ 
తిరిగి చూచిన కొండుభొట్లు వీపు మీద ఒక దెబ్బ వేసును. 


(తెర దించవలెను) 


7^* గురుజాడలు 517 కొండుభొట్టీయము 


కొండు : 


కొండు 
సాహె 


: ఆహో, .... హాహా.... హి..... ఖురావంద్‌ కంబన్‌ ఘర్మే బడా బొమ్మన్‌ సైతాన్‌ హై 


కొండుభొట్టీయము 
తృతీయాంకము 
సప్తమ రంగము 
(కొండుభొట్లు యిల్లు) 
అరుగు మీద బిచాణ పరచుకొని కూర్చుని పొడుం పీల్చి 


ఇవాళ యేమి ప్రమాదాలు వచ్చాయి. పంతులు కొట్టిన దెబ్బ రక్తం బొటబొట రక్తం 
కారింది. గాడిద కొడుకు నిద్దరపోతే తురకాడు కల్లో వస్తాడేమో అని భయంగా వుంది. 


రామస్మంథం, హనూమంతం, వైనతేయం, వృకోదరం, శయనేయన్సరే న్నిత్యం 
దుస్వ్వప్నం తస్యనశ్యతి. (నలుదిక్కులా కలయజూచి పడుకొనును) 


(సాహెబు ప్రవేశించి) 


: ఉరోజి 

: (ఆత్మగతం) ఓర్నాయన సాయిబు కాబోలు... నిజమా ? కలా? 
: ఉలోజి, (అని గట్టిగా వెన్ను మీద చరచును.) 

: (లేచి) చంపేశావు. 


: కంబన్‌ ఘర్ము $5 don ఆప్‌. 


= 
oe 


హమ్‌డర్తె 


: కూచ్‌ ఫర్వానహి. బొమ్మన్‌ సైతాన్‌కు మార్‌ దేయంగే. 
: హమ్‌ బొమ్మన్‌ హై కంచన్‌ zo» చల్నా బొహుత్‌ దోష్‌ SO) అమార శాస్త్రమే 


= 
oo 


హయి. 


: తుమ్‌కు కోన్‌ శిఖాయ? 

: అమార బాప్‌ శిఖాయ. 

: ఆజ్‌ తక్‌ ఆల్‌ కంచన్ము ఘర్‌ నై db 

: కంచన్‌కు Sot కిఖీనై జాయెగ. 

: అయిసాత్‌ తుమారీ dud ప్రమాణ కరో. 


౨౫% గురుజాడలు 518 కొండుభొట్టీయము 


కొండు 


కొండు 


: (ఆత్మగతం) ఘోర ప్రమాణాలు చెయ్యమంటాడు. యెవరిశక్యం, కందుల గూనలో 


కాసులు యెవడు వదులుకోగలడు? వీధిలో చడి అవుతూంది. ఓ కేక వేస్తునా. 


: పుకార్‌ SO), తొగలాకాటు Gabon (అని గొంతుకు చేతో పట్టుకొనును.) 
: (ఆత్మగతం) మనస్సులో మాట మనస్సులో వుండగానే పోలుస్తాడు. మనిషి కాడు 


దెయ్యం అనుకుంటాను (ప్రకాశం) యిదిగో జందెంపడ్మె శపథం కరేంగే, హం 
od» ఘర్మునై జాయంగే - దేఖోజీ డర్తె హమ్ము బుఖార్‌ ఆయ (అని చెయ్యి 
చూపును) 


: అచ్చా! BÅ కంచన్ము ఘర్ము జాన్‌తే గల్లా కాట్‌గా (అని నిష్మమించును.) 
కొండు : 


చలి వొణుకు వచ్చాయిరా బాబూ పార్వతీ, కుంపటి తేవే కుంపటి-కుంపటి (అంటూ 
నిష్కమించును) 


కొండుభొట్టీ యము 
తృతీయాంకము 
అష్టమ రంగము 


(కొండుభొట్లు యిల్లు. రాత్రి భోజనం చేసి బట్టలు కట్టుకొని పైకి వచ్చి గుమ్మం అవతల నిల్చి) 


కొండు : తురకాడి దెబ్బ పదిహేను రోజులు మంచంయెక్కించింది. మంజువాణి ఫికర్లేదు. 


ఇన్నాళ్లకు ఆశ్రయించి యెంతో సహాయ సంపత్తి చేసినాను. శాస్తులు గారికి యెలా 
వుందని మాటవరుసకైనా వర్తమానం పంపించలేదు. పంతులు కూడా అదే పద్ధతి 
అవలంబించాడు. మంజువాణ్ణి వదిలేసి యేకపత్నీవ్రతుడయినాడుట. దెబ్బకి దెయ్యం 
వెరుస్తుందన్నారు. గాడిద కొడుకు నన్ను కొట్టాడయ్యా... యీసర్మి గాయం మానలేదు. 
వీళ్ళు మాగడపలోకి రావద్దంటే మాత్రం.... కందులగూనలో కాసులకి కామమ్మ 
సరసాలకి దూరమై పోతాం. మంజువాణికి యేమిటి అపకారం చేశాను. ఒక్క 
తుమ్మలపాలెం వాడు డబ్బియ్యకుండా 38) పోయినాడు. అదొకటిన్ని సాయిబు 
కొంచం భయోత్సాతం చేశాడు. తలుపుకి మాత్రం కించిత్తు మరామ్మత్తు Soo!) 
వుండవచ్చును. అయితే, ఆ అల్లరి తురకాడు చేసిన దేహశుద్ధి తోటి పంతుల ప్రాపకం 
పడిపోయిందని కోపం వుంటే వుండవచ్చును. పైపత్యంలో వున్నాను. ఇంకా దేహానికి 
జవసత్వం రాలేదు. తొందర పాటు మనిషి... $35) తిరిగేసిందంటే మళ్లా మంచం 


7^* గురుజాడలు 519 కొండుభొట్టీయము 


మంజు : 


Bos. కుట్టివాడి పెళ్ళీ వ్యవధి లేదు. కందులగూనలో కాసులు చేతపడితేనే గాని 
పప్పుడకదు. యేమిటి సాధనం... మరేమిటీ లేదు. తిన్నగా వెళ్లడం యెవరూ 
చూడకుండా లోపల ప్రవేశించి, తటాలున దీపం ఆర్చ్బివెయ్యడం. కందులగూన 
దగ్గరకు ఒక్క దాటు వేసి కాసుల పొట్లాం సంధించుకొని ఆంజనేయులలాగ పైకి 
లంఘించడం... వెళదామా... తురకాడితో సానింటికి వెళ్లనని చెప్పానే... వెధవ 
చూడొచ్చాడాయేమిటి.... వాడికిదే తనుపా? గొడ్డును కోసుకుతినే వాడు సర్వాం 
తర్యామా యేమిటి? కోళ్ల కొట్టు మేడ తలుపు తాళం వేసి వుంది. మంత్రజాలం 
సాయిబు వూళ్ళో లేడు. ఆ చుట్టు పట్ల యెంతోసేపు నిలబడ్డాను. హుక్కా పొగ 
వాసన రవ్వంతైనా కనపడలేదు. “పర్వతోవహ్నిమస్థమాత్‌ ధూమాత్‌” అన్నాడు. ధూమం 
లేకపోతే en లేదు. అషువలెనే హుక్కాధూమం లేదనే కారణం చేత అగ్గి రాముడనే 
సాయిబు కూడా నాస్తి, యితి సిద్ధాంతః - (Soms అని ఒక కేక వినపడును.) 


ఓరిదేమిటిరోయి నాయినా! తురకాడి గొంతుక వినపడుతూంది. వూళ్లో లేని తురకాడి 
మాట యిక్కడి కెలా వచ్చింది. వందేమాతరం గుంటడెవడో కేకవేసి వుంటాడు... 
అంతే... అదే నిజం... కాని వొళ్లు కొంచెం కంపరం పుచ్చుకుంది. శబ్దం విని 
భయపడితే మరేం పౌరుషం శబ్దగుణం ఆకాశం. ఆకాశం నిరవకాశం శబ్దం వట్టి 
మిథ్య, మిథ్య, మిథ్య, అనగా యేమీ లేదన్న మాట (నాలుగడుగులు నడిచే సర్కీ 
“కబడ్డార్‌” అని తిరిగి వినపడును) మళ్ళీ వచ్చింది రోయి ధ్వని.... వణుకు పట్టుకుంది. 
అయితే యేం చేతాం? ఈ శబ్దానికి భయపడి రెండు మూడు వందల రూపాయిల 
సొమ్ము వదులుకుంటానా? తురకాడు వస్తే యేం జేస్తాడు? ఇంగ్లీషు బావుటా చల్లగా 
ఉండాలి గాని చెయ్యి జేసుకున్నా డంటే oso పోలీసు వారికి వప్ప చెప్పుతాను. 
కబడ్డార్‌ అప్పుడు తెలుస్తుంది. ఎందుకేనా మంచిది ఆంజనేయ దండకం చదువుతూ 
ఒక్క విసరున వెళ్లానంటే అన్ని భయాలూ పటాపంచలైపోతాయి. “శ్రీ మన్మహా 
అంజనీ గర్భసంభూత సదా బ్రహ్మచారీ కపీంద్రాదివంద్యా కిరీటోజ్ఞ్వల ద్రత్న...” 
(మంజువాణి యింటి గుమ్మం దగ్గర నిలిచి, మెల్లగా తొంగి చూచి) సావిట్లో యవరూ 
లేరు.... సావిడి గదిలోనూ లేరు.... (మెల్లగా దీపం ఆర్పేసరికి గభీమని వీధి తలుపు 
గడియ వేస్ని చప్పుడగును.) చంపేశాడ్రోయి సాయిబూ... అని) మంజువాణీ! 
బ్రహ్మహత్య జరిగి పోతూంది. 

మళ్లీ సాయిబుని తీసుకొచ్చావు? ఇదిగో కందులగూన వున్న గదిలోనికి వెళ్ళి గడియ వేసు 
కుంటున్నాము. బ్రహ్మ హత్య జరిగితే స్వయంకృతాపరాధం గాని పాపం మాది కాదు. 


౨౫% గురుజాడలు 520 కొండుభొట్టీయము 


: HSE కమ్బీ దెబ్బలు తప్పించుకోవడం కష్టంగా వుంది. బ్రహ్మ హత్య జరిగిస్తే 


బ్రహ్మ రాక్షసినై పీక్కుతింటాను. 


: కంసాలి వీరనాభాచారి చేత మారణహోమం చేయిస్తాను. 
: అంతటి దానవగుదువు. (ఆత్మగతం, కిందటి మాటులాగ కేకైనా వేతునా యెవరయినా 


రానైనా వస్తారు) 


: “ధర్మం కాదిది మంజువాణి వినుమా Prot” 

: నువ్వూ వాడితో కలిశావు. సాహెబ్‌ అభీ SE తోకెభీఫిర్‌ నై ఆయంగె. 

: బొమ్మన్‌ బాత్‌ రూటా బాత్‌ అని (కమ్బీ చప్పుడు చేయును) 

: దీపంయెందుకు ఆర్పేశావు. ఇదిగో దీపం తెస్తున్నాను. ధైర్యం అవలంబించండి. 

: చీకట్లో కొరడా దెబ్బలు తప్పించుకొంటు న్నాను. దీపం మాత్రం తేకు ధర్మాత్మురాలివి. 


వీధి తలుపులు మట్టుకు తీసెయ్యి. 


: (దీపం పట్టుకువచ్చి సాయిబు వెనక నక్కి శాస్తుల్లు గారు! మంచం క్రింద నుంచి 


విజయం చెయ్యండి. 


: సాయిబు, సైతానా? నిజమైన మనిషా? 

: పైకి వస్తే మాట స్పష్టమవుతుంది. 

: సాహేబ్‌ - సాహేబ్‌ కంచన్‌ ఘర్ముకబీ నైజాయంగే. 

: దాలార్సూడ్‌ మే తుమ్‌ రహకర్‌ మెహెర్‌ చోడ్డేయంగే. 

: (ఆత్మగతం) వీడి దగ్గర యక్షిణీ వుందిరోయి నాయన అన్ని రహస్యాలూ వీడికి 


వెల్లడే. గూనలో కాసులు దొబ్బింది. ఈ గండం గడుస్తే డబ్బుమాట చూసు కుందాము. 
(ప్రకాశం) మహరాజ్‌ లేజియే ఆప్‌కా పాం SKE. 


: బొమ్మన్‌ పాంపకడ్తే. 
: సమయం వస్తే గాడిద కాళ్లు పట్టుకోమన్నాడు. ఏం చెయ్యను. 
D [22] e5 
: అచ్చా గులామల్లీ దర్వాజా ఖొలో - GE కర్కె a6... 
: (350 పిల్లిలాగ మంచం కింద నుండి జరిగి కుప్పించును. పరుగెత్తుటలో గుమ్మము 


తగిలి జారిపడును. ) కందులగూనా యెంత చేస్తివే...? 
(తెరదించవలెను) 


₹ో% గురుజాడలు 521 కొండుభొట్టీయము 


కధానికలు 


దిద్దుబాటు 


“తలుపు! తలుపు!” 

తలుపు తెరవంబడలేదు. ఒక నిమిష మతండూరుకొనెను. 

గదిలోని గడియారము టింగుమని ఒంటిగంట కొట్టినది. 

“ఎంత ఆలస్యము JRA; బుద్ది గడ్డి తిన్నది. రేపటి నుంచి జాగ్రత్తగా వుంటాను. యాంటి 
నాచల్లా పోయి సానిదాని పాట సరదాలో మనసు లగ్నమై పోయినది. ఒక్క పాట సరదాతో 
కుదరలేదు. మనిషి మీద కూడా సరదా పరిగెత్తుతూంది. లేకుంటే, పోకిరీ మనిషి వలే పాట 
ముగిసిన దాకా కూర్చోవడమేమిటి? యేదోవక అవకాశము కలుగంజేసుకొని దానితో నాలుగు 
మాటలు ఆడడపు ఆసక్తియేమి? ఇదిగో లెంపలు వాయించుకుంటున్నాను. రేపటి నుంచి 
మరి పాటకు వెళ్ళను. నిశ్చయం, నిశ్చయం........ గట్టిగా పిలిచితే కమలిని లేవగలదు. 
మెల్లిగా తలుపు తట్టి రాముడిని లేపగల్లితినా SB లేకుండ పక్కజేరి పెద్దమనిషి వేషము 
వెయ్యవచ్చును”. 

గోపాలరావు తలుపు చేతనంటగానే రెక్కవిడబారెను. “అరే యిదేమి!” అనుకొని, రెక్క 
మెల్లన తెరవ, నడవలో దీపము లేదు. అంగణము దాటి తన పడక గది తలుపు తీయ, 
నందును దీపము లేకుండెను. చడిలేక అడుగు వేయుచు మంచము దరికి పోయి కమలిని 
నిద్రించుచుండెనా, మేల్కొని యుండెనా యని కనుగొన యత్నించెను గాని, యేర్చరింప Sob, 
అంత జేబు నుండి అగ్గిపెట్టె తీసి పుల్ల వెలిగించెను. మంచముపైని కమలిని కానరాలేదు. 
నిశ్చేష్టుడై చేతి నుండి అగ్గిపుల్ల నేలరాల్చెను. గదినీ, అతని మనస్సును కూడా చీకటి క్రమ్మెను. 
వెల్టిశంకలును అంతకు 38 సమాధానములును మనసున పుట్టుచు గిట్టుచు వ్యాకులత 
కలుగజేసెను. బుద్ది తక్కువకు తనయందో, కానరామికి కమలిని యందో, యేర్చరింపరాని 
కోపావేశమును, చీకాకును గలిగెను. నట్టి వాకిటికి వచ్చి నిలువ చుక్కల కాంతిని దాసి గాని 
దాసుడు గాని కనపడలేదు. వారికి తగిన శిక్ష వురియేయని గోపాలరావు నిశ్చయించెను. 


తిరిగి గది లోనికి పోయి దీపము వెలిగించి, గది నలుదెసల పరికించెను. కమలిని 
కానరాలేదు. వీధి గుమ్మము జేరి, తలుపు తెరచి చూడ చుట్ట SÁ తలయెత్తి చుక్కల 


₹ో% గురుజాడలు 525 దిద్దుబాటు 


పరీక్షించుచున్న రాముండు వీధి నడుమ కానవచ్చెను. పట్టరాని కోపముతో వానిని (జూచి 
గోపాలరావు “రామా! రా!” యని పిలచెను. రాముడు గతక్కుమని చుట్ట పారవైచి, “బాబు” 
అని డగ్గరెను. 


“మీ అమ్మేదిరా?” 

“మా యమ్మా? యింటున్నది బాబూ”. 

“మీ అమ్మ కాదురా; బుద్ధిహీనుండా, నా భార్యా” 
“అమ్మగారా? యొక్కడుంటారు బాబూ? పడుకున్నారు” 
“యింట్లోనే లేదు”. 


రాముడి గుండెలో దిగులు ప్రవేశించెను. గుమ్మములో అడుగు పెట్టంగానే రాముని వీపుపై 
వీశ గుద్దులు రెండు పడెను. “చంపేస్తిరి బాబూ” అని రాముండు నేల కూలంబడెను. 


గోపాలుడు సదయ పహృదయుండు. అక్రమమాచరించితినను జ్ఞానము వెంటనే పొడమి 
ఆగ్రహావేశము దిగజారి పశ్చాత్తాపము కలిగెను. రాముని చేత లేవనెత్తి, వీపు నిమిరి పశువువలే 
నాచరించితినని యనుకొనుచు గదిలోనికి తీసుకొని పోయెను. 


కుర్చీ పయి కూచుని “రామా యేమాయెరా?” యని దైన్యముతో ననెను. 
“యేటో మాయలా వుంది బాబూ 
“పుట్టింటికి వెళ్లియుండునా?” 


“అంత వారు కారనా? బాబూ కోపగించితే చెప్పలేను గాని ఆడారు చదువు నేరిస్తే 
యేటౌతది?” 


“విద్య విలవ నీకేం తెలుసురా, రామా!” అని గోపాలరావు మోచేతులు బల్లపయినాని 
వాని నడుమ తలయుంచి యోచించుచుండ కమలిని చేవ్రాత SS యుత్తరము కానవచ్చెను. 
దానిని చదువసాగాను. 


“అయ్యా!” 

^ పియి, పోయి “అయ్యా!” కాడికి వచ్చినా?” 
“పెయ్య పోయిందా బాబూ” 

“మూర్చుండా! వూరుకో!” 


“అయ్యా! పది దినములాయె. రాత్రులనింటికి మీ రాకయే నే నెరుగను. మీటింగులకుం 
బోవుచుంటి మంటిరి. లోకోపకారకరములగు నుద్యమముల నిదుర మాని చేయుచుంటిమంటిరి. 


2౫% గురుజాడలు 526 దిద్దుబాటు 


మా చెలుల వలన నిజము నేర్చితిని. నేనింట నుండుటను గదా మీరు కల్లలు పలుకవలసి 
వచ్చి. నేను పుట్టింట నున్న మీ స్వేచ్చకు నిర్భంధమును, అసత్యమునకు అవకాశమును 
కలుగకుండును. మీచే దిన దినమును అసత్యమాడించుట కన్నమీ త్రోవకు ext నుండకుం 
డుటయే, పతి మేలు కోరిన సతికి కర్తవ్యము కాదా? నే నీ రేయి కన్నవారింటికి జనియెద 
సంతసింపుండు. వెచ్చము గాక యేపాటి మిగిలియున్నను దయ నుంచుండు.” 


ఉత్తరము ముగించి “నేను పశువును” అని గోపాలరావు అనెను. 

“అదేటి బాబు ఆలా శలవిస్తారు?” 

“శుద్ధ పశువును!” 

రాముండు అతి ప్రయత్నముచే నవ్వు ఆచుకొనెను. 

“గుణవతి, విద్యానిధి, వినయ సంపన్నురాలు, నా చెడు బుద్ధికి తగిన శాస్తి చేసినది”. 
“యేటి చేసినారు బాబూ?” 

“పుట్టింటికి వెళ్ళిపోయినది - గాని నీకు తెలియకుండా యెలా వెళ్ళిందిరా?” 
రాముండు రెండడుగులు వెనుకకు నడిచి “నాను తొంగున్నాను కావాల బాబూ - అలక 


చేస్తే చెప్పచాల్ను గాని బాబు ఆడదాయి చెప్పకుండా పుట్టినారింటికి యొల్తానంటే లెంపలాయించి 
కూకోబెట్టాలి గాని, మొగోరిలాగ రాతలూ కోతలూ మప్పితే ఉడ్లోరం పుట్టదా బాబూ?” 

“ఓరి మూర్చుండా! భగవంతుడి సృష్టిలోకల్లా ఉత్కృష్టమైన వస్తువ విద్య నేర్చిన & రత్నమే. 
శివుండు పార్వతికి సగం దేహము పంచి యిచ్చాడు. యింగ్లీషు వాండు భార్యను బెటర్‌హాఫ్‌ 
అన్నాండు. అనగా పెళ్ళాము మొగునికన్న దొడ్డది అన్నమాట. బోధపడ్డదా?” 

“నాకేం బోధ కాదు బాబూ” రామునికి నవ్వు ఆచుకొనుట అసాధ్యమగుచుండెను. 

“నీ కూతురు బడికి వెళ్ళుతున్నది గదా; విద్య విలవ నీకే బోధపడుతుంది. ఆ మాట అలా 
వుండనియ్యి కాని, నువ్వో నేనో వెంటనే బయలుదేరి చంద్రవరం వెళ్ళాలి. నేను నాలుగు 
రోజుల దాకా వూరి నుంచి కదలడముకు వీలు పడదు. నువ్వు తాతల నాటి నౌఖరువి. వెళ్ళి 
కమలినిని తీసుకురా. కమలినితో యేమి జెప్పవలెనో తెలిసిందా?” 

“యేటా? బాబూ! బాబు నా యీపు పగలేసినారు, రండమ్మా అంతాను”. 


“దెబ్బల మాట మరచిపో, కొట్టినందుకు రెండు రూపాయలిస్తాను తీసుకో. మరి యెన్నడు 
ఆ వూసెత్తకు. కమలినితో గాని తప్పిజారి అనంబోయేవు సుమా”. 


“అనను బాబూ”. 


?** గురుజాడలు 527 దిద్దుబాటు 


“నువ్వు చెప్పవలసిన మాటలు చెబుతాను”, బాగా విను. “పంతులికి బుద్ది వచ్చింది. 
యిక యెన్నడూ సానుల పాట వినరు. రాత్రులు యిల్లు కదలరు. యిది ఖరారు”. తెలిసిందా? 
మిమ్ములను గెడ్డము పట్టుకుని బతిమాలు కున్నానని చెప్పమన్నారు. దయదలచి ఆయన 
లోపములు బయలు పెట్టక రెండు మూడు రోజులలో వెళ్ళిపోయి రమ్మన్నారు. మీరులేని 
రోజో యుగముగా గడుపుతున్నారు. అని నిపుణతగా చెప్పు- తెలిసిందా?” 


“తెలిసింది బాబూ!” 
“యేమని చెబుతావో, నాతో వొక మాటు చెప్పు”. 


రాముడు తలగోకుకొనుచు “యేటా - యేటా - అదంతా నాకేం Bot బాబూ - 
నానంతాను. అమ్మా! నామాటినుకోండి - కాలం Aes d - ఆడోరు యెజిమాని చెప్పినట్టల్లా 
యిని పల్లకుండాలి. లేకుంటే మా పెద్ద పంతులార్లాగ అయ్యగారు కూడా సానమ్మ నుంచు 
గుంతారు. మీ శెవులో మాట, పట్టంలోకి బంగారబ్బొమ్మలాంటి సానమ్మ వొచ్చింది. మరి 
పంతులు మనుసు మనుసులో లేదు. ఆపై మీ సిత్తం. అంతాను”. 

“ఓరి వెధవా!” అని గోపాలరావు కోపముతో కుర్చీ నుండి లేచి నిలిచెను. 

ఊసవలే రాముడు వెలి కెగసెను. 

అంతట మంచము క్రింద నుండి అమృత నిష్యందిని యగు కలకల నగవును కరకంక 
ణముల హృద్యారావమును విననయ్యెను. 


(ఆంధ్రభారతి 1910 ఫిబ్రవరి 


2౫% గురుజాడలు 528 దిద్దుబాటు 


మీ పేరేమిటి? 


దేవుడు చేసిన మనుషుల్లారా! 
మనుషులు చేసిన దేవుళ్ళారా! మీ సేరేమిటి? 

పురాణములను గురించి మేము శంకలు వేస్తే, మా గురువు గారు “వెధవ చదువ! 
మీమతులు పోతున్నాయి. మీరు వొట్టి బౌద్దులు” అనేవారు. 

“బౌద్దులు యెషువంటి వారు శాస్తుల్లు గారూ?”అని రామ్మూర్తి అడిగాడు. రామ్మూర్తి 
శతపెంకె. 

“రేపు ఆదివారంనాడు పువ్వుల తోటలో ఉపన్యాసం యిస్తాను, అంతా రండి” అని 
శాస్తుల్లు గారు శలవిచ్చారు. 

ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలప్పుడు పువ్వుల తోటలో ఒక పరుపు మావిడి 
చెట్టుకింద యిసకలో మేమంతా పాతికమంది కూచున్నాం. మధ్యగావంచా పరచుకుని, మాకు 
అభిముఖంగా శాస్తుల్లు గారు కూచున్నారు. నేను బల్ల చెక్క తెచ్చి వెయ్యబోతే, “వొద్దురా, 
మీరంతా కింద కూచుంటే, నేను బల్లమీద కూచుంటానై్రా!” అన్నారు. రెండు కొబ్బరి కాయల 
నీళ్ళు తాగి, తాంబూలము వేస్తూ ,శాస్తుల్లు గారు బౌద్ధమతం విషయమై ఉపన్యాసం ఉపక్రమిం 
చారు, పది నిమిషములు అయే సరికి, రామ్మూర్తి తన చేతనున్న పుస్తకం విప్పి చూచి, “శాస్తుల్లు 
గారూ, తాము శలవిస్తూన్నదంతా సర్వదర్శన సం(గహములోనిది కాదండీ” అని అడిగాడు. 
ఆశ్చర్యపడి, శాస్తుల్లు గారు, “జెరా నీకెలా తెలిసెనురా? అదేం తర్జుమా కాదు గద?” అన్నారు. 

“కొనండి” 

“ఈ యింగిలీషు వాడు ఉద్దండ పిండంరా! ఆ రెండో పుస్తకమేమిటో?” 

“బుద్ధ చరిత్రండీ.” 

“ఎక్కడ సంపాదిస్తారా యీ అపూర్వ (గంథాలు, యేదీ తే.” 

శాస్తుల్లు గారు పుస్తకం అందుకుని, అతి మధురమైన కంఠంతో చదివి, eo చెప్పడం 
ప్రారంభించారు. 
?^* గురుజాడలు 529 మీ పేరేమిటి? 


నాలుగు రోజులు పోయిన తరువాత, శాస్తుల్లు గారు క్లాసులో యిలా శలవిచ్చారు. “ఒరే 
యీ పుస్తకం చదివిందాకా, బుద్దుడి మహిమ నాకు తెలియలేదురా. తప్పకుండా యీ మహా 
నుభావుడు శ్రీ మహావిష్ణు అవతారవేనా” 

ఆనాటనుంచీ శాస్తుల్లు గారు మమ్మలిని బౌద్దులని దూషించడం మానేశారు. 

కిరాస్తానులమని మట్టుకు అంటూ వచ్చారు. క్రీస్తును, శ్రీ మహావిష్ణు యొక్క పదకొండవ 
అవతారంగా చెయ్యడం సాధ్యం కాక, వొడబడి వూరుకున్నాం. 

మా గురువు గారి వంటి గురువులు లోకంలో లేరు. చిరకాలం కాశీవాసం చేసి తర్మశాస్త్రము 
చదువుకున్నారు. మన దేశంలో అంత తార్మికుడు లేడని ప్రతీతి. శాస్తం మాటకేం గాని, 
కావ్యాల్లో మంచి రసగ్రాహి. మరి సుగుణ సంపత్తికో అంటే, సత్యకాలపు మనిషి అన్నప్పుడు, 
ఆయనే సత్యకాలపు మనిషి. అంత పాండిత్యం యింత సత్యకాలం ఒక్క బుజ్జలో Goer యిమిడి 
వున్నాయో, ఆశ్చర్యం!. 

యీ జరిగినది పది సంవత్సరముల కిందటి మాట. ఇప్పుడు శాస్తుల్లు గారు పించను 
పుచ్చుకున్నారు. మాలాటి శిష్యుల శుశ్రూష పొందుతూ, మాకు సంస్కృత (గ్రంథాలు చెబుతూ, 
సంతోషిస్తూ, సంతోషపెడుతూ, కాలం వెళ్ళబుచ్చుతున్నారు. 

నేను వర్తకం చేస్తున్నాను. రామ్మూర్తికి భూములు లావుగా వున్నాయి. కొత్త కొత్త మోస్తర్లను 
వ్యవసాయం చేస్తున్నాడు. వూట గెడ్డ దరిని సీతారామ కోరుతున్న ఒక బ్రహ్మాండమయిన తోట 
వేశాడు. అవి పువ్వులు కావు. అవి పళ్ళు కావు. తొలి ఫలాలు గురువుగారు ఆరగించనిదీ రామ్మూర్తి 
చెట్టు ముట్టడు. ఆ తోటలో విహరించడం గురువు గారికి అత్యానందం. అక్కడనే మేం తరుచు 
మీటింగులు చేస్తూ వుంటాం. వెంకయ్య స్కూలులో మేష్టరు. ఖాయిదా లావుచేసి, తిట్లు తింటూ 
వుంటాడు. మా స్కూలు జట్టులో ఆరేడుగురం యిక్కడనే వున్నాం. గురువు గారూ మేమూ 
కలసినప్పుడల్లా స్వర్గఖండం ఒకటి అక్కడికి దిగినట్లు వుంటుంది. 


యిక ప్రస్తుత కథా - 

మా పట్నానికి యెనిమిది మైళ్ళ దూరంలో రామగిరి అని ఒక విష్ణుక్షేత్రం గలదు. దాని 
వర్ణన మరి వక మాటు చేస్తాను. ఇప్పటి మట్టుకు మీకు తెలియవలసిన దేమంటే:- అక్కడి 
విష్ణుక్షేత్రం ఆధునికం. ఆ వూరి నల్ల కొండల నంతటను శిధిలమైన బౌద్ధ కట్టడములు కలవు. 
అక్కడి వారు వాటిని పాండవుల పంచలంటారు. ఈ దేశంలో పాండవులు వుండని గుహలూ, 
సీతామ్మవారు స్నానమాడని గుంటలూ లేవు. 


౨౫ గురుజాడలు 530 మీ పేరేమిటి? 


ఒక పెద్ద గుహలో నున్న బౌద్ద విగ్రహమును శివుడని, దాని పక్కనున్న దేవీ విగ్రహమును 
గౌరి అని భావించి జంగాలు పూజ చేస్తున్నారు. 

ఉండగా, ఉండగా, కొన్నాళ్ళకి, ఒక దొర, గుమాస్తాలతోను, బిళ్ల బంట్రోతులతోనూ 
వచ్చి, మెట్టల పదమట నున్న ముదర మామిడి తోటలో కాంపు ఖణాయించాడు. మరిన్నీ 
వాందల కొలది కూలీలను కూర్చి ఆ కొండల మధ్య నున్న దిబ్బలు తవ్వించడం ఆరంభించాడు. 
ధనం కోసం తవ్వుతున్నాడని అక్కడి వాళ్ళంతా అనుకొన్నారు. కాని, విరిగిన ప్రతిమలూ, 
జిలుగు చెక్కిన రాళ్ళూ, పాతుకుపోయిన పాత కుండలూ, Hote, బళ్ళమీద పెరికి ధనం 
కంటెనూ యెక్కువ భద్రంగా యేర్చి, పేర్పాడు. ఇవి చూచుటకే మేం వెళ్ళాం. 


మేం ఆ వూరు వెళ్ళేసరికి జంగాలు పూజచేసే పాలరాతి బుద్ధ ప్రతిమను గూర్చి వూరంతా 
కోలాహలంగా వుండెను. ఆ బొమ్మ మేం చూశాం. బహు సొగసైనది. ఇంత తీరైన చిత్రము 
గాంధార దేశంవైపు తప్ప మరెక్కడా చూడలేదని దొరమాతో చెప్పారు. దాని పీఠం మీద “యే 
ధర్మా హేతు ప్రభవా” ఇత్యాది బౌద్ధ సిద్ధాంతము సొంపుగా వ్రాయబడివున్నది. దొరగారు దాని 
మీద కన్ను వేసి “ఇస్తారా?” అని అడగగా, శైవులలో పెద్దలు “ప్రాణములనయినా యిత్తుము 
గాని, దానిని యివ్వ జాలము” అనిరి. దొరగారు నలుగురితో సాయిలా పాయిలాగా తిరిగే 
వారు గనుక మర్యాదగా జవాబు చెప్పారు. మరివకరైతే కథ చాలా దూరం వెళ్ళి వుండును. 
దొరగారు అంతటితో ఆ ప్రయత్నం మానుకున్నారు. 

ఇలా వుండగా ఒకనాటి రాత్రి పూజచేసే జంగం శరభయ్య ఆ ప్రతిమను DA), కొని 
పోయి దొరగారికి రెండు వందలకి అమ్మజూపాడు, దొంగతనంగా తెస్తివి పుచ్చుకోజాలను 
అని, దొర, తనకు మాట రాకుండా వుండగలందులకు వూరి పెద్దలకు కబురు పెట్టాడు. 
యేమిటి, యీ దొర బుద్ది తక్కువా అని శరభయ్య కొంత ఆశ్చర్యపడి, దొర కొంచెం కనుచాటు 
కాగానే, మెట్టల వైపు పరుగుచ్చుకున్నాడు. నాటికీ నేటికీ మరి పికరు లేదు. 

శాయన్న భుక్త గారి యింట బసచేసి ఆ వూళ్లో మేం మూడ్రోజులు వున్నాం. శాయన్న 
భుక్త మా గురువు గారి దగ్గర కొన్నాళ్ళు తర్మం చదువుకున్నాడు. మంచి సాహిత్యం కద్దు. 
కొంచం కవిత్వం కూడా అల్లుతాడు. 

మూడోనాడు రాత్రి భోజనం చేసుకుని, డాబా మీద నలుగురమూ కూచున్నాం. చిన్న 
గాలి రేగి తోటలో కొబ్బరి మట్టలు అల్లాడడం ఆరంభించాయి. యెదట దేవుడి కొండ 
బ్రహ్మాండవైన మహాలింగము వలె చీకటిని చీల్చుకుని మిన్నుముట్టి మనిషి యొక్క అత్యల్పతను 
సూచించుచు, యేదో చెప్పరాని చింతను భీతిని మనస్సులకు కలుగజేయు చుండెను. దేవతలు 
పూజ చేసిన దివ్య కుసుమముల వలె చుక్కలు శిఖరము చుట్టు చెదిరి వెలిగెను. మా మనస్సులు 


౫ గురుజాడలు 531 మీ పేరేమిటి? 


గత కాలము నాటి స్థితిగతులను గూర్చిన ఊహాలతో నిండి యుండెను. తలపోసి తలపోసి 
ఆనాడు యీ స్థలం యెలా వుండెనో బౌద్ధులు యేమి యేమి Bowe అని నేనంటిని. 


ఆ పీనుగులు మనలాగే యేడుస్తూ వుండేవారు. మనకంటే అర్జాన్నంగా వుండేవారు : 
అని సున్నితమైన తలంపులు బెదిరి చెదిరే పెళుసు గొంతుకతో వెంకయ్య అరిచాడు. నాకు 
కళ్ళ మొయ్యా కోపం వచ్చి, s అమూల్యమయిన వూహలతో నువ్వు ఆనందించరాదా, నా 
తలలోనే కల్పించుకున్న బౌద్ధ ప్రపంచమును పెటుకు మాటలాడి యేల కలత పరిచెదవు” 
అని అడిగాను. 


“గాని” శాస్తుల్లు గారు అన్నారు. “బుద్దుడు విష్ట్రవతారం గదా యీ జంగాలు శివుడని 
యేల పూజ చేస్తూన్నార్రా?” అని శంక వేశారు. 

శాయన్న భుక్త Meo dd తీసి, పెద్ద పట్టు పీల్చి, గావంచాతో ముక్కు తుడుచుకుని, 
“ఒక కథ వుంది” అన్నాడు. కథంటే శాస్తుల్లు గారికి సరదా. “అయితే చెప్పు అన్నారు” చెవి 
వొగ్గి విన్నాం. యిదీ కథ. 

ఈ గ్రామంలో శైవ వైష్ణవ మతాలకు వైరం చిరకాలం నుంచి కద్దు. శివ మతానికి 
మొనగాడు జంగం శరభయ్య అనగా యిప్పుడు పారిపోయిన పూజారే. మొన్న ప్రతిమను 
పెరికి పలాయనం అయిందాకా అతగాడు సాక్షాత్తూ నందికేశ్వరుడి అవతారమని రాత్రులు 
గృహ యెదుట వృషభ రూపమైం మేస్తూ వుంటాడని యిక్కడి జంగాలకూ, దేవాంగులకూ 
నమ్మకం. యిపుడైనా ఆ దొర కిందటి జన్మంలో పరమ మాహేశ్వరుడౌట చేత ఆ విగ్రహమును 
కోరినాడనీ, భక్తవాత్సల్యత చేత శివుడిచ్చిన శలవును అనుసరించే శరభయ్య విగ్రహాన్ని పెరుక్కు 
వెళ్ళాడనీ డేరా నుంచి పారిపోవడంలో వృషభ రూపం ధరించి రంకె వేసి మరీ దాటేశాడనిన్ని 
ఒక వార్త అప్పుడే అతని శిష్యులు పుట్టించారు. రేపో నేడో వీరాసనం వేసుకుని బక ధ్యానం 
చేస్తూ కొండ మీదనో, గోపురము మీదనో ఆవిర్భవిస్తాడు. బాజా బజంత్రీలతో వెళ్ళి ఉల్లభం 
బట్టి Sint వస్తారు. ఆ పైని కంసాలి వీరయ్య (వీరణాచారి అని పిలిస్తేనే గాని SHAR) 
ఆ కథకి చిలవలూ పలవలూ కల్పించి ద్విపద కావ్యం రచించి అచ్చు వేస్తాడు. ఆ ఉభయుల 
కీర్తి దిగ్గంతులకు వెల్లవేస్తుంది. 

“కారా వీళ్ళ మూఢభక్తి, యీ (HIB పండితులకు వుండదురా, వీళ్ళది యేమి అదృష్టం”, 
అని గురువు గారు అన్నారు. ఆపైని వెంకయ్య యేమో అనబోతే చేతితో నోరు అద్దాను. 
యెవరి అభిప్రాయం వారు చెప్పకుండా నీ శాసనం యేమిటి అని అడిగాడు. మాటాడవద్దని 
Bre చేశాను. శాయన్న భుక్త తిరిగీ యెత్తుబడి చేశారు. 


శో గురుజాడలు 532 మీ పేరేమిటి? 


అవును తాము శెలవిచ్చినట్టు పామరులకు వుండే గాధభక్తి పండితులకు వుండదు గాని, 
ox» మూఢభక్తి ఒకప్పుడు ప్రాణాంతం తెస్తుంది - అదే చెప్పబోవుచున్నాను వినండి. 

“నేను ఆ మాటే చెప్పబోతే చెప్పనిచ్చాడు కాడు” అని వెంకయ్య అన్నాడు. “అవును 
నీకంటూ తెలియని సంగతి లేదు. మరి వూరుకో” అన్నాను. 

శివస్థలం యొక్క ఉత్పత్తి మీకు తెలియనే తెలుసును. పూజారి శరభయ్య చాలా కథకు 
డౌటచేతను వీడి రోజుల్లో శివస్థలానికి మిక్కిలిగా వైభవం కలిగింది. చుట్టు పట్ల గ్రామాల 
వాళ్ళందరూ మొక్కుబళ్ళు చెల్లిస్తారు. ఉత్సవపు రోజులలో పెద్ద జాతర్లు సాగుతాయి. మరిన్నీ 
యిక్కడి దేవాంగులు కలిగినవాళ్ళు. జంగంపాడు యావత్తున్నూ దేవర పేటానున్నూ, శరభయ్య 
మాట మీద నడుస్తారు. ఈ గ్రామములో వుండే విష్ణుస్థలం రెండు వందల యేళ్ళ కిందట యీ 
దేశం యేలే ఒక మహారాజు కట్టించి రాజభోగాలకు వొక గ్రామం స్వామికి సమర్పణ చేశారు. 
అప్పటి నుంచి రంగాచార్యులు గారి కుటుంబస్టులే ox» స్థలానికి ధర్మకర్తలై వుంటూ వచ్చారు. 
యీయన యిద్దరు ముగ్గురు వైష్ణవులను జీతమించ్చి వుంచి వాళ్ళ చేత మిక్కిలి భక్తి శ్రద్ధలతో 
స్వాంవారి కైంకర్యం జరిపిస్తూన్నారు. రంగాచార్యులు గారు బహు యోగ్యులు. ఆయన యొక్క 
సంస్కృత సాహిత్యం మీరు చూడనేచూశారు. ద్రావిడ వేదములో కూడా గట్టివారని ప్రతీతి 
కద్దు. ఆయన కొమాళ్ళు క్రిష్టమాచార్యులు కూడ సంస్మాథే గాని విశేష ప్రయోజకుడు కాడు. 
ఆ యింటికి వెలుగు తెచ్చినది యీ కృష్ణమాచార్యులు భార్య నాంచారమ్మ. ఆమె తల్లీ తండ్రి 
కూడా పండితులౌట చేత ఆంధ్ర గీర్వాణముల యందు మంచి జ్ఞానం సంపాదించిరి. పురాణం 
ఆ యిల్లాలు చదివినంత శ్రావ్యంగానూ, రసంతోనూ యెవరూ చదవజా(లు. రూపమూ రూపానికి 
సదృశమైన గుణ సంపత్తీ కలదు. ఆమెకు ఒక కొమార్తె. ఒక కొమారుడున్నూ యిల్లూ, దేవా 
లయం కూడా ఆమే చక్కబెట్టుకుంటారు. 


“ఇది కవిత్వమా, నిజమా?” అని వెంకయ్య అడిగాడు. 


మాకూ వాళ్ళకూ రాకపోకలు గలవు. నా భార్య చెప్పిన మాటలు నే చెబుతున్నాను. ఆమె 
పురాణం చదవడం చవులారా విన్నాను. మీకూ వినడపు అభిలాష వుంటే రేపటి దాకా 
వుండిపొండి. విష్ణుస్థలం యొక్క స్థితి ఇది. గాని, అయ్యంవార్లం గారు మత సంబంధమైన 
జట్టీలలో యెన్నడూ జోక్యం కలుగజేసుకోవడం లేదు. వైష్ణవ పక్షానికి కెప్తాను సాతాని 
మనవాళయ్య, అనగా రోజూ పొద్దున్న ఉపాదానానకు వచ్చి, స్తోత్ర పాఠాలతో పెణక యెగర 
గొట్టేస్తాడే, అతగాడే ఒకనాడు తెల్లవారగట్ల కలక్టరు గారు గుట్జమెక్కి వస్తూ వుండగా, గ్రామ 
పొలిమేరను మనవాళ్లయ్య యెదురై, పెళపెళమని శ్లోకం యెత్తుబడి చేసేసరికి, ఇతని స్థూలకాయం 
బట్టి నామాలు, రాగి ధ్వజం, కోలాహలమూ చూసి గుజ్జం బెదిరింది. కోపం వొచ్చి కలక్టరు 


౨౫ గురుజాడలు 533 మీ పేరేమిటి? 


అయిదు రూపాయలు జుల్మానా వేశారట. యీ కథ శుద్ధాబద్ధం అనీ, తనచేత శోకాలు చది 
వించి దొరగారు అయిదు రూపాయలు (పైజంటిచ్చారని, అవి పెట్టి కొత్త వ్యాయవార పాత్ర 
కొన్నాననీ మనవాళ్ళయ్య చెబుతాడు. 


2 

శైవులలో వున్న ఐకమత్యం వైష్ణవుల్లో లేదు. సాతాన్లు చాలమంది మనవాళ్ళయ్య శిష్యులే. 
అయినప్పటికీ కొందరుమట్టుకు అతను అవతార పురుషుడని చెప్పరు. అతనంటాడు - శరభయ్యే 
వృషభావతారమైనప్పుడు నేను గరుడాళ్వారి పూర్ణావతారం కాకపోతే కాకపోవచ్చును గాని 
వారి యొక్క అత్యల్పాంశవల్లనైనా జన్మించి వుండకూడదా. గరుడాళ్వారి నఖముల యొక్క 
తేజస్సు నాయందు ఆవిర్భవించి వున్నది కాబట్టే, శరభయ్యను యిలా చీల్చి పేల్చుతున్నాను. 

అయ్యవార్లంగారికి ఒక మాటు యీ మాట చెవి సోకి గట్టి చీవాట్లు పెట్టారు. ఆ చీవాట్లు 
తిని పైకి వచ్చి, “యీ బ్రాహ్మలదీ, జ్ఞానము కాదు. అజ్ఞానమూ కాదు. కడజాతి మనుష్యులే 
భక్తి ప్రభావం చేత అళ్వార్లు అయివుండిరి గదా! ఇంతకాలవాంయి రాముడి ధ్వజమును 
జయప్రదంగా మోస్తూ, శైవ సంహారం చేసిన నేను శ్రీమద్దురుడాళ్వారి నఖాగ్రాగ్రం యొక్క 
అవతారం యేల కాను? గరుడాళ్వారి నఖములు పెరిగి, ఖండన ఐనప్పుడూ ఆ ముక్కలు నా 
వంటి భక్తులుగా ఆవిర్భవించి పరమత సంహారం చేస్తవి గాని, వృధాగా పోనేర్చునా? వట్టి 
మాట!” అన్నాడు. “జెర : యేమి LOGS; యేమి అహంభావము. యీ అజ్ఞాలా అవతార 
పురుషులు? యిలా అన్నందుకు వీళ్ల తలలు పగిలిపోవురా?” అని గురువుగారు అన్నారు. 

“శాస్తుర్లు గారూ! పాతరోజులైతే వీళ్ళే అవతారాలయి పోదురు. వీళ్ళ పేరట బొమ్మలు 
నిలిపి, దేవాలయాలు కట్టి, మనవే పూజ్జేతుం. మరి బుద్దుడూ యిలాంటి మనిషే గదండి” 
అన్నాడు వెంకయ్య. 


“aS బట్టెకీ సముద్రానికీ సాపత్యం BRO” అన్నారు గురువు గారు. 

“అన్న మాటకల్లా వ్యాఖ్యానం చేస్తే గాని వూసుపోదురా?” అని నే అన్నాను. 

“యీ వూరి నాయలు స్తోమం కలవాళ్లు. అందులో సారధి నాయడు లక్షాధికారి. అతని 
బావమరిది రామినాయడు గ్రామ మునసబు. కొంచధూర్చూ, నిషా బాజీన్నీ - భోజన ప్రియుడు. 


యీ తాలూకాలో కల్లా పెద్ద సారా దుకాణం యీ వూళ్ళోనే వుంది. దాన్ని బట్టి ఈ వూరి 
యోగ్యత మీరు వూహించుకోవచ్చును. 


నాలుగు సంవత్సరముల కిందట యిక్కడికి దక్షిణ దేశం నుంచి ఒక అయ్యవార్లంగారు 


శో గురుజాడలు 534 మీ పేరేమిటి? 


వచ్చి, సారధి నాయడికీ, ఇంకా మరి కొందరు నాయలకూ, చక్రాంకితం చేసి, వైష్ణవవిం 
చ్చారు. ఆనాడు మునసబు రామినాయడు రామస్వామి వారి ఆలయంలో తూంపట్టు పుళిహోరా, 
వైష్ణవమూ యేక కాలమందే గ్రహించాడు. నాటికీ నేటికీ, రెంటియందూ ప్రపత్తి యేకరీతిగానే 
వుంది. అప్పటి నుంచి సారధి నాయడు ద్వాదశి ద్వాదశికీ స్వాం వారికి విరివిగా రాగ 
భోగాలు నడిపిస్తున్నాడు. ద్వాదశి అంటే రామినాయడికి పెద్ద పండుగ. 

నాయళ్ళంతా వైష్ణవం పుచ్చుకొని, శివకోవిల వైపు తిరిగి చూడకపోవడం, శరభయ్యకు 
కంట్లో మిరపకాయ రాసుకున్నట్టు వుండెను. ఆలోచించి, ఆలోచించి ఒక యెత్తు యెత్తాడు. 

ఆ రోజుల్లో హైదరాబాదు రాజ్యం నుంచి శివాచార్లు కొందరు దేశ శంచారార్థం యీ 
ప్రాంతానికి వచ్చారు. మరి BYTES పీఠంతోనూ, ప్రభలతోనూ, రుంజలతోనూ, పెను 
ప్రళయంగా వచ్చి యిక్కడికి దిగబడ్డారు. రోజూ అర్ధరాత్రి వేళ శివార్చన చేసేవారు. ఆ సమ 
యంలో శంఖాలు, జయఘంటలు, ఢమామీలు, వీటి ధ్వని పామరుల మనస్సులో భయోత్సాతం 
పుట్టించేది. యీ నల్లరాతి కొండల్లో ఆ ధ్వనులకు ప్రతి ధ్వనులు కలిగి, కోలాహలంగా వుండేది. 
యా అట్టహాసంతో, వైష్ణవం పుచ్చుకున్న ఒక్కొక్క నాయడే, నామాలకి నామంబెట్టి, విఫూది 
రుద్రాక్ష ధారణం చెయ్యడం ఆరంభించాడు. వచ్చిన పదో రోజున శివాచార్లు గుండం దొక్కడానికి 
పెద్ద ప్రయత్నాలు చేశారు. సారధి నాయజణ్ణి కదిలించడవేం వాళ్ళ ముఖ్య ప్రయత్నంగా వుండెను. 
అదివరకే సారధినాయడికి శివమతం వేపు తూగు లావాయెను. గుండం తొక్కడం చూసిన 
తరవాత సారధినాయడు సిద్ధాంతంగా శైవం పుచ్చుగుంటాడని అంతా నమ్మారు. అందుచేతనే, 
శైవుల్లో మొనగాళ్ళంతా రుంజలతో సారధి నాయడి యింటికి వెళ్ళి, చాలా కైవాదం చేసి 
వుత్సవం చూచుటకు రాక తీరదని పిలిచారు. 

యీ మాట చెప్పగా, అయ్యవార్తంగారు యేవంన్నారంటే “రాముడి ఆజ్ఞ యేలా వుంటే, 
ఆలా జరుగు గాక. వైష్ణవుడు, శైవుడు కావాలని కోరితే, ed యేమి కార్యం? కాక కాశీలో 
మృతి పొందిన వారికి శివుడేకదా, తారక మంత్రోపదేశం చేస్తాడు. గనక యీ జన్మంలో 
పరమ శైవుడైన వాడికి, వచ్చే జన్మలో తారక మంత్రోపదేశం చేసి, ముక్తి యివ్వకపోతాడా? 
Gb మతవైనా ప్రపత్తి వున్నవాడికి తోవ వుంది. అది లేకుంటే వైష్ణవుడైనా, కార్యం లేదు”. 
సాతాన్లకి అయ్యవార్లం గారి ఉదాసీనత చెయి విరుచుకున్నట్టు వుండెను. 

ఈ బ్రాహ్మడికి వైష్టవాభిమానం తక్కువ. గనక మనం విజృంభిస్తేనే కాని వైష్టవమత 
ప్రభావానికి అగౌరవం వస్తుందని మనవాళ్ళయ్య ప్రగల్ఫించి, శివాచార్లు గుండం దొక్కేనాటి 
రాత్రి రెండు రూములప్పుడు, కోవిల యెదటి రావి చెట్టు కింద పెద్ద మీటింగు చేశాడు. 
Prin, నాయలూ వొందలకి జమ అయినారు. అందులో యోధులు, దుకాణంలో రహస్య 


౫ గురుజాడలు 535 మీ పేరేమిటి? 


8S $200, ఒక్కొక్కరే దిగబడ్డారు. అంతట మనవాళ్లయ్య చెట్టు మొదటి రచ్చ రాతి మీద 
వంగి, నిలిచి, గెడ్డము కింద వక Seg ఆనుకొని, యేమని పలికెను. “పరమ భాగవతోత్తముల్లారా! 
Door ఈ శైవుల యొక్క రాక్షస మాయల్లో పడి, అప్పుడే చాలామంది నాయలు వైకుంఠానికి 
పోయే రాజమార్గమైన వైష్ణవ మతం విడచి, అంధకారబంధురమైన శైవ మతంలో కూలి 
పోయినారు. ఇక మన పరమ మికత్రుడున్నూ భక్తాగ్రేసరుడున్నూ అయిన సారధి vob 
మాయగమ్మి తమలో పడవేసుకొనుటకు, యిప్పుడు విపుల ప్రయత్నం చేస్తున్నారు. యీ రాత్రి 
అతడు వెళ్ళి శైవుల ఘోర కృత్యములు చూసెనా, మరి మనవాడు కాడు. గనక అతన్ని కాపాడి 
శ్రీమహావిష్టు యొక్క మహిమ ప్రజ్వలింపచేసే సాధనం యేమిటో తాము అంతా ఆలోచించండి. 
సారధి నాయడు యీ రాత్రి అక్కడకు వెళ్ళకుండా ఉపాయము కల్పించడము కర్తవ్యమని నా 
అభిప్రాయము”. 

యెలాగంటే, యెలాగని నలుగురూ తలపోయుచుండగా, రామనుజయ్య లేచి నిలిచి 
అన్నాడు. “దీనికింత ఆలోచనేలా? యేమి? వాళ్ళు చేసే పని మనవేంల చేయరాదూ? 
రామభక్తుడైన శివుడికే అంత మహిమ వున్నప్పుడు సర్వేశ్వరుడైన ఆ రాముడికి అంతకన్న 
వెయ్యి రెట్లు మహిమ వుండకపోయీనా? గనక, నా సలహా యేమిటంటే శ్రీ మద్దరుడాళ్వారి 
అవతారమైన మనవాళ్ళయ్య, రాగి ధ్వజం చేతపట్టుకొని నాలాయిరం పఠిస్తూ గుండం తొక్కితే 
సరి. శ్రీ వైష్ణవ మతాల తారతమ్యం లోకానికి వ్యక్తం కాగలందులకు, శివాచార్ల గుండం కంటే 
మరి బారెడు ఆస్తి లావుచేసి, యీ చెట్టుకిందే యీ క్షణమందు బ్రహ్మాండవైంన గుండం తయారు 
చేస్తాను. యిందుకు అభ్యంతరం చెప్పేవాణ్ణి వైష్ణవుడని భావించను”. 

చీకట్లో యెవరికీ కానరాలేదు గాని మనవాళ్లయ్య నోరు వెళ్ళబెట్టాడు. నలుగురూ “బాగుంది! 
బాగుంది!” అనేసరికి అతని ప్రాణాలు యెగిరిపోయినాయి. ఒక్క నిమిషం ఆలోచించి అన్నాడు. 
“అన్నలారా! తమ్ముల్లారా! పరమ భాగవతోత్తముల్లారా! రామానుజయ్య నన్ను ఆక్షేపణ చేస్తున్నాడు. 
నేను పడవలసిందే? యీ శరభయ్యే వచ్చి తాను వృషభావతారవంని నిక్కి నీలుగుతున్నాడు 
గదా, మనం దెబ్బకి దెబ్బతీదాం; అని కేవల వైష్టవాభిమానం చేత, నేను గరుడ వేషం Seg 
గాని, ఇంత భారవైన శరీరంతో నేను గరుడాళ్వారిని యెన్నడూ కానేరనే? ఆ మాట నాకు 
తెలియదా? ప్రాజ్ఞులైన మీకు తెలియదా? రామానుజయ్య అయితే, చులాగ్గా డేగలా వున్నాడు 
గనక, అవస్యం అతగాడే గరుడాళ్వారి అవతారం. exc గుండం తొక్కమనండి. నేనుగాని 
నిప్పుల్లో కాలుబెట్టానంటే గజం లోతుక్కూరుకుపోయి చస్తాను. రామానుజయ్య తేలిగ్గా వున్నాడు; 
అంటీ అంటనట్టు చపచప అడుగేసుకుపోతాడు. అన్నల్లారా! న్యాయం ఆలోచించండీ” 
అనేటప్పటికి రామనుజయ్య సన్న సన్నగా జారాడు. 


౫ గురుజాడలు 536 మీ పేరేమిటి? 


రామినాయడు జల్లుకొని అన్నాడు. “రావంస్సోవింకి మయిమం వుందా లేదా? వుందా, 
యీ వేషాలు మాని తిన్నగా గుండం Gey”. ఆ మాట విని మనవాళ్ళయ్య మొహం జుమాల్మంది. 
రామానుజయ్యలాగ మందలో జొచ్చి మాయవౌందావంంటే, చీమా, దోమా కాడు. పది యిరవై 
మణుగుల పట్టు. “హా దైవమా, నేను ఒక్క అరగడియ గరుడాళ్వారినే అయితే, యెక్కడకైనా 
యెగిరి ప్రాణం దాచుకుందును గదా” అని అనుకున్నాడు. 


“యేం, పల్లకుంటావేం?” రామినాయడు పొడవడం ఆరంభించాడు. “అల్లాండం బెల్లాండం 
అని తెల్లారకుండగ వొచ్చి, తెగ అరుస్తావు గదా, ఆ ముక్కలన్నీ మావంటోళ్ళని బెదిరించి 
కూరా నారా లాగడానికేనా ఆటి మయిమం యే కాసింతైనా కద్దా?” 

మనవాళ్ళయ్య నిట్టూర్పు విడిచి, రామానుజులను స్మరించి, యిట్లా అన్నాడు. “రామి 
నాయడన్నా నివ్వూ నేనూ చిరకాలం నాటి నేస్తులం, నువ్వు గవునరుమెంటు వారి తరపున 
మునసబీ అధికారం చాలా కాలవాంయి చలాయిస్తూన్నావు. యుక్తాయుక్తం యెరిగిన మనిషివి. 
అవును గాని, వైష్టవమతం యొక్క అధిక్యత అగుపర్పాలంటే, e శరభయ్య చేసే తక్కవ పనా, 
నన్ను చేయమంటావు? “పృధివ్యాపస్తేజో వాయురాకాశాత్‌” అన్నాడు. విష్ణు భక్తుడైన వాడికి 
కర్తవ్యం ఉత్తమోత్తం పృథివీ అనగా భూమిమీద నడవడవేం. పంచభూతములలో మరి వక 
భూతం మీద వైష్ణవుడన్న వాడు SOND నడవనే కూడదు. అంతకు ఒక వీసం తక్కువ ఆపః 
అన్నాడు. అనగా నీట్లో ఉరకడం ఒకపాటి కర్తవ్యం కావచ్చు. అధమాధమం అగ్గి తొక్కడం 
గనక మీరు యావన్మందిన్ని యిప్పుడే నా వెంట రండి. యీ నిశీధి సమయంలో శ్రీ మహా 
విష్ణు నామస్మరణ చేసి అమాంతంగా సీతాగుండంలో వురుకుతాను. అప్పట్లో నా మహిమ 
మీకు తెలియగల్టు”. 


రామినాయడు దగ్గిరకి వచ్చి, మనవాళ్లయ్య చెయి బట్టుకొని గట్టిగా నొక్కుతూ అన్నాడు. 
“యిన్నావా వైష్ణపోడా, మా ఇయ్యంకుడు సారధి నాయడు జంగపాళ్ళలో కలిసిపోతే దోదసి 
పుళియోరి శక్కర పొంగళం పోతాయి. ఆ మాట నీకూ యెరిక, నాకూ యెరిక. నువ్వు సీతమ్మ 
గుండంలో ఆనపకాయ తుంబలాగ తేలి, యీతలాడితే, నీ మయిమం ఆడొప్పుతాడా, Dg HF 
కబుర్లు మానేసి, మావాడు రెండు కళ్ళతో సూస్తుండగా అల్లాండం బెల్లాండం అంటూ అగ్గి PÉ. 


“సరే నేస్తం నీ అభిప్రాయం ఆ ప్రకారం వున్నట్టయితే అలాగే కానియ్యండి. శ్రీ మహావిష్ణు 
యొక్క మహిమ నిలబెట్టడానికి అగ్గి తొక్కుతానా, తొక్కి చూస్తానా. యిప్పుడు చాలా రాత్రెంది. 
యిళ్ళకి పోయి పరుందాం. రేపు యూ వేళప్పుడు ఈ స్థలంలోనే బ్రహ్మాండమైన గుండం చేసి, 
దందహ్యమానమైన ఆ గుండం తొక్కి SAS మత ప్రభావం కనపరుస్తాను. అప్పట్లో ఆ 
గరుడాళ్ళారే నన్ను ఆవహించి, అంత గుండమునూ చెంగున ఒక్క దాటున దాటిస్తారు. 


శో గురుజాడలు 537 మీ పేరేమిటి? 


“ఆ పప్పు వుడకదు. యీ రాత్రి మా వాడు జంగపాళ్ళలో కలిసిపోతే, రేపు నువ్వుదాటేం, 
దాటకేం, ఆ దాటేదాటేదో, యయాళ ఆళ్ళ గుండంలోనే దాటు. లెండోస్సి యా gas మోసు 
RQ గుండం తొక్కిద్దాం” అని రామినాయడు అనేసరికి నలుగురు నాయలు మనవాళ్ళయ్య రెక్కలు 
పట్టుకు రచ్చ రాతి మీద నుంచి కిందికి దించారు. మీరి వచ్చిందని మనవాళ్ళయ్య ఒక యొత్తు పన్నాడు. 


“ఆగండి, ఆగండి గుండం తొక్కవలసి వచ్చినప్పుడు, అందుకు కావలసిన పరికరం 
అంతా కూర్చుకోవడవాం, లేకుంటే కట్టుగుడ్డలతో గుండంలో పడేసి; వొళ్ళు తెగ్గాలుస్తారా? ఆ 
శివాచార్లు వీరభద్ర విగ్రహం చేతబట్టి, మంత్రాలు పఠిస్తూ, శంఖధ్వనికి వీరావేశం పుట్టి 
గుండం తొక్కుతారు. అలాగే శ్రీ రామస్వాం వారి తాలూకు ఉత్సవ విగ్రహం వొకటి నా నెత్తిని 
కొడితే గాని యెలా చస్తాను? గరుడాళ్వారు అయినా యెప్పుడూ పెరుమాళ్వారిని వీపున మోసుకునే 
బయల్దేరుతారు గాని ఒట్టినే రెక్క కదపరు. మీరెరగరా” అనేటప్పటికి, సారధినాయడు “ఆ 
మాట నిజవర్రాం యిగ్గరవింస్తాడు. అయ్యవోర్ని తెలుపుకు రండోస్సి” అన్నాడు. నలుగురు 
నాయలు పక్కనున్న అయ్యవార్లం గారి యింటికి వెళ్ళి, పైమీద గుడ్డ అయినా లేకుండా 
ఆయనను మోసుకు వచ్చి రావి చెట్టు కింద రచ్చరాతి మీద కూచోబెట్టారు. యీ గడబిడ 
కనిపెట్టి కృష్ణమాచార్లు అటకెక్కి దాగున్నాడు. 


3 


అతి వినయమును నటిస్తూ మనవాళ్ళయ్య రంగాచార్యులు గారికి ప్రస్తుతాంశము విన్న 
వించి, ఉత్సవ విగ్రహమును యిమ్మని వేడాడు. రంగాచార్యులు గారు అన్నారు. “ఓరి మూర్చు 
ల్లారా! మీకు మతులు శుభ్రంగా పోయినాయిరా? యీ గుండం తొక్కడమనేది గర్వ్వమైన 
తామస వ్యాపారము; వైష్ణవ మత నిషిద్ధము. మన [గ్రంథాల్లో ఎక్కడా యీ ప్రక్రియ లేదు. 
గుండం తొక్కడానికి ఒక DÂ, మంత్రం యేడిస్తేనా?” 

“శక్కరంతోటి Stem తెగ్గాల్చడానికి మంతరం కద్దా! అట్టే మాటలు శెలవియ్యక, ఆ 
యిగ్గరవేందో సాతానోడికియ్యండి”. అని రామినాయడు అడిగాడు. 


“ఛీ! పొండి. మూర్చుల్లారా! నేను యిచ్చేది లేదు. ఉత్సవ విగ్రహములు శూద్రులు ముట్టుకో 
వలసినవి కావు. ముట్టుగుంటే కళ్ళు పేలిపోతాయి”. అని రంగాచార్యులు గారు అనేసరికి, 
మనవాళ్ళయ్య, “బతికానురా దేవుడా”, అనుకొని, సారధి నాయడితో “చూశావా నేస్తం; ఆ 
మాట నిజమే! నేను ఉత్సవ విగ్రహములు ముట్టుగోకూడదు. అందుచేత యిప్పుడు కర్తవ్యం 
యేమిటంటే ఆ విగ్రహం పట్టుకొని అయ్యవార్లంగారే గుండం Geb వుంటుంది. e 
ఆధిక్యత అనేది వారికే వుండవలసినది”. 


౫ గురుజాడలు 538 మీ పేరేమిటి? 


మునసబు “ముసలాయన యిగ్గరాలట్టుకుని గుండం తొక్కేదేటి? సిన్నసోవింని 
లెగదీసుకెళదాం, రండి” అన్నాడు. 


“వాడి జోలికి వెళ్ళకండి. మా బాగే; DAS విగ్రహాలు పట్టుకుని, నేనే గుండం తొక్కుతాను. 
మా వాడు పట్టం వెళ్ళాడు. వూళ్ళోలేడు” అని రంగాచార్యులు గారు అన్నారు. 


“అయితేలెండోయి!” అని మనవాళ్ళయ్య బొబ్బ వేశాడు. అంతట ఆ రావి చెట్టు మాను 
చాటున గప్పునీ ఒక వెలుతురు పుట్టింది. అందరూ భీతిల్లారు. Daren దిగజారజొచ్చాయి. 
వెంటనే మాను వెనక నుంచి, ఒక చేత కరదీపము, రెండవ చేత సూరకత్తి, పట్టుకుని, 
వుంగరాల జుత్తు గాలికి తూగులాడుతుండగా, నిబ్బరంగా అడుగు వేసుకుంటూ వచ్చి 
నాంచారమ్మ, మామగారి పక్కను నిలిచి, ఆయన రెక్కలు పట్టుకుని వున్న నాయల వంక బాకు 
మొన జూపి “దుష్టుల్లారా! యీ పరమ పవిత్రమైన బ్రాహ్మణ్జి వాదుల్తారా, బాకుకు బలి యిచ్చేదా?” 
అని అడిగినది. 

హటాత్తుగా వచ్చిన యీ వీర రూపమును చూచి, అందరి ధైర్యాలూ అడుగంటాయి. 
అయ్యవార్లంగారిని పట్టి నిలిచిన నాయలు బెదిరి దూరం సాగారు. అంతట ఆమె చేతి దీపం 
రచ్చ రాతిమీద వుంచి, “నీకేం కావాలిని మనవాళ్ళయ్యను అడిగింది. మనవాళ్ళయ్య 
రెండడుగులు వెనక్కివేసి, తనకేమీ అక్కరలేదన్నాడు. 


“నీకు ఉత్సవ మూర్తులు కావలెనంటివే”. 


“నాకెందుకు తల్లీ, అపవిత్రుడను; వాటి యెత్తు బంగారం కరిగి యిస్తే నాకు exec. 
రామినాయడు యేమో కొంచం -" 

ఆమె అటుంచి యిటు తిరిగి, రామినాయడిని నిస్సాకారంగా చూస్తూ - “నీకేం గావాలి, 
మునసబు నాయడా” అని అడిగింది. 

మొహం వొంచి, రామినాయడు తనకేమి అక్కర్లేదని పైకి చెప్పి. “ఆడదాయితో ase 
మాటాడగల్లు?” అని గొణుగుకున్నాడు. రామినాయుడి పెళ్ళాం గయ్యాళి. 

నాంచారమ్మ - “యెవరికీ యేమీ అక్కరలేకుంటే యీ ముసలి బ్రాహ్మణ్ణి వొంటిమీద బట్ట 
యినా లేకుండా నిద్దర మంచం మీంచి యెందుకు యీడుచుకువస్తిరి? యెవడూ మాటాద్రేవిం?” 

రామినాయడు కొంచం ధైర్యం తెచ్చుకొని, “ఆడదాయితో మాటలకంటే సాల్లేం గాని, 
యీ OB కాడ ఆ జంగపోళ్ళు శివుడి పేరు జెప్పి గుండం దొక్కుతారు గదా, మన రామ 
స్ఫోంవోరి పేరు జెప్పి మనం కూడా గుండం EPH HOS, మన పెండెం onSAR ar?” 

నాంచా : “నువ్వేల తొక్కరాదూ?” 


౫ గురుజాడలు 539 మీ పేరేమిటి? 


మున : “నాకు మంతరం, మాయా యెరికనేదే! అందకనే సాతానోణ్జి తొక్కమన్నాను”. 

Wow : (మనవాళ్ళయ్యతో) “నువ్వెందుకు తొక్క కూడదూ?” 

మనవాళ్లయ్య : “అమ్మా యీవేళ యేదో నా ప్రారబ్ధం చాలక యీ మీటింగు తలపెట్టాను. 
బుద్ది గడ్డి తిన్నది. యిదుగో లెంపలు పడపడ వాయించుకుంటున్నాను. తల్లీ నన్ను యీకాడికి 
వొదిలివేస్తే శ్రీరంగం వెళ్ళిపోతాను. యీ నాలుగు వూళ్ళ పొలిమేరనూ, నేనంటూ తిరిగీ కన 
పడితే, నా నెత్తి మీద పెద్ద పిడుగు పడిపోవాలి”. 

నాంచా : “నీకు కొండంత గుండె వుంది! (రామి నాయడుతో) మునసబు నాయడా, నీ 
వియ్యంకుడు సారధి నాయుడు విరిగిపోతే, ద్వాదశి ద్వాదశికీ “శక్కర పొంగళం”, “పుళియోరీ” 
లేకపోతాయని గదా నీ దుఃఖం. 

మునసబు : (తలగోక్కుంటూ) « నాకొక్కడికే అన్న మాటేటమ్మా. ఆ రామస్ఫోంవారికి 
మాత్రం పుళియోరం కరువైపోదా?” 

మనవా అమ్మా శర్మరపొంగలి, దధ్యోదనమూ అనేవి ముఖ్యములు కావు. వైష్ణవ మతో 
S మహిమ కనపర్చి ఉద్దరించాలి, అదీ కర్తవ్యం”. 

నాంచాం : ఆ వుద్ధరించడం యేదో నువ్వేల చెయ్యరాదు? నీకు ఉత్సవవిగ్రహమంటూ 
her? ఆకాశమంత రాగిధ్వజం మోసుకు తిరుగుతావు గదా. దానిలో అరకాసంతయినా 
మహత్తు లేదా?” 

మనవాళ్ళయ్య, “మళ్ళీ మొదటి కొచ్చింద”ని సణుక్కుంటూ, కష్టం మీద మందలో దూరి 
అంతర్జానం అయిపోయినాడు. 

నాంచా : “రాముడే కాడు. యే దేవుడి మీద నయినా నిజమైన నమ్మకమన్నది యేడిస్తే, 
ఒక్క గుండవేం కాదు, అన్ని కష్టాలూ తరించవచ్చును. నేను మా మామగారి పేరు స్మరిస్తూ 
గుండం దొక్కుతాను. నా వెంట రాగలిగిన వైష్టవులెవరైనా వుంటే యెదటికి రండి”. 

యెవడూ కదలలేదు. 

నాంచారమ్మ: నిరసన నవ్వు నవ్వి “ముసలాయనను అగ్గిలో తోసి పైనుంచి చూడడానికి 
మీరంతా వీరులా?” 

యెవరూ ఉలకలేదు పలకలేదు. 

నాంచారమ్మ అందరినీ కలయజూసి “పీరు సాయీబు యిక్కడ లేడా?” అని అడిగింది. 
పీరు సాయీబు వెంటనే యెదటికి వచ్చి “అమ్మా. యిదిగో దాసుడిని చెయి జోడించి నిలు 
చున్నాడు. పీరు సాయీబు దూదేకుల సాయీబు అయినప్పటికీ, రామభక్తుడు, కీర్తనలు 


౫ గురుజాడలు 540 మీ పేరేమిటి? 


చెప్పుతాడు. హటయోగం అభ్యసిస్తాడు. రోడ్డు పక్క యేటి S తోటలో మఠం యితనిదే. 
యితనికి శిష్య బలగం లావు. 


“సాయీబూ! నువ్వు గుండం తొక్కగలవా?” అని నాంచారమ్మ అడిగారు. 
“మీ శలవైతే అవలీలగా తొక్కుతాను తల్లీ”! అని అన్నాడు. 


నాంచారమ్మ : “యేడీ మనవాళ్ళయ్య? గరుడుడి అవతారం అంతర్జానమైపోయిందీ. 
రామినాయడా పరమ భాగవతోత్తములైయుందిన్ని మీరు యెవరూ గుండం తొక్కజాలినారు 
కారు గదా? అట్టి స్థితిలో యీ పచ్చి తురకకి గుండం తొక్కడానికి భగవంతుడు సాహస 
ధైర్యాలు యిచ్చాడు. గనక మీ వైష్ణవ మతం గొప్పా అతగాడి తురక మతం గొప్పా? రామినాయడా 
మీ దేవులాటంతా యీ రాత్రి వైష్ణవులు శైవులికి, పరాభవం చెయ్యాలని గదా? అందుకు 
వుపాయం చెబుతాను వినండి. మతాలు, సాత్వికాలూ తామసాలూ అని రెండు విధాలు. ఈ 
రెండు విధాల మనుష్యులూ శైవుల్లోనూ, వైష్టవుల్లోనూ కూడా వున్నారు. గుండాలు దొక్కడం 
మొదలైన తామస కృత్యాలు చేసే వాళ్ళని SHA శివాచార్లు అంటారు. మన BAIE అట్టి 
కృత్యాలు చేసే తెగ కూడా వున్నారు - యెవరో మీకు తెలుసునా? 

మనవాళ్ళయ్య గుంపులో మరి వక పక్కనుంచి తన బుజ్జి పైకిపెట్టి “యెవళ్ళమ్మా వాళ్ళు” 
అని అత్యాతురతతో అడిగాడు. 

మునసబు నాయడు “మరెవళ్ళు? సాతానోళ్ళు” అనేటప్పటికి, మనవాళ్ళయ్య aveg మళ్ళీ 
మందలో మాయమైపోయింది. 


నాంచారమ్మ : “ఆ వైష్ణవులు యెవరా? మరెవరు తురకలు; పీరు అనేది యేమిటనుకున్నారు. 
శ్రీ స్వామివారి తిరునామమే. పట్టణంలో మా యింటి SYN ఒక సాతాని పీర్లని నిలిపి 
గుండం తొక్కేవాడు. పట్టణంలో యెంతో మంది హిందువులే పీర్ల పంజాలు వుంచి గుండాలు 
తొక్కుతారు. గనక శ్రీ రామస్వామి వారి నామం తెచ్చి పీరు కట్టి యిస్తాను. ఆ పీరు పట్టుకు పీరు 
సాయీబు గుండం దొక్కుతాడు. పీరు సాయిబు యోగ్యత మీరెరిగినదే. అతగాడు కబీరు దాసంత 
భక్తుడు. గనక భయాలు విడిచి అతని వెంట వెళ్ళి జయించుకురండి. వేళకి భక్తి నిలుస్తుందో, 
నిలవదో చేతి Sepe» మాత్రం మరవకండి. 


ఆమె విరమించే సరికి పెళపెళమని ఆ మూకలో నుండి మనవాళ్లయ్య శ్లోక పఠనం 
ఉపక్రమించి యిటూ అటూ మనుషులను తోసుకుంటూ యెదటికి వచ్చి సాష్టాంగ వేసి “అమ్మా 
మీరు సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అవతారం. వైష్ణవ మతం నిలబెట్టారు. మతమే అన్నమాట యేమిటి? 
మా ప్రాణాలు కూడా నిలబెట్టారు. యిహ నా విజృంభణం చూడండి” అన్నాడు. మన వాళ్ళయ్య 
పెద్ద హికమద్దారుడు. ఆ రాత్రి వైష్ణవ తంత్రం తరవాయి కథ అంతా అతనే నడిపించాడు. 


శో గురుజాడలు 541 మీ పేరేమిటి? 


అంతా చల్లారగానే అటక మీద నుంచి కృష్ణమాచార్యులు దిగాడు. కష్ట సాధ్యమును 
సాధించిన సంతోషముతో, నాంచారమ్మ కరదీపం తిరిగి చేతపూని, యింటికి సవిలాసముగా 
నడిచిపోవుచుండగా, పెనిమిటి యెదురైనప్పుడు ఆమె (ప్రేమ పరిహాసములు పెనగొను దృష్టితో 
చూసెను. ఆ దృష్టి తనకు దేవత్వమిచ్చి తన్ను అవతార పురుషుణ్ణి చేసిందని కృష్ణమాచారి 
మర్నాడు నాతో చెప్పి, ఆ అర్ధంతో శ్లోకం రచించాడు. తమ రహస్య శృంగార చేష్టలు మిత్రులతో 
చెప్పితేనే గాని కొందరికి తనివి తీరదు. 


ఆ రాత్రి శివాచార్లు గుండం తొక్కడం చూడ్డానికి నేను వెళ్ళివుంటిని. తెల్లవారగట్ల 
నాలుగు గంటల వేళ చిరిచీకటిలో గుండంలో నిప్పులు కణకణ లాడుతుండెను. ప్రాతఃకాలపు 
శీతగాలి సాగింది. ఒక్క పెట్టున గర్భ నిర్భేదమయ్యేటట్టు శంఖాధి వాద్యములు రేగాయి. 
ఇంగిలీషు చదువుకున్న నాస్తికాగ్రేసరులకు కూడా ఆ కాలమందు బితుకు కలిగిందని వారే 
వొప్పుకున్నారు. 

పందిటిలో నుంచి వీరగంధాలు పూసుకున్న నలుగురు శివాచార్లు గుండం దగ్గరకు 
వచ్చి నిలుచున్నారు. ఒకడు నెత్తిమీద భీకరమైన రాగి ప్రతిమ పెట్టుకున్నాడు. యెదురుగా 
నిలిచి మరి వకడు కత్తి రయుళిపించుచూ వీర వాక్యాలు కొలిపాడు. ఒకడు గుండంలో నెయ్యిపోసి 
గుమ్మిడికాయ తుండలు గుండంలోకి విసిరాడు. వెంటనే శివాచార్లు గుండం జొచ్చి నడుచుకు 
పోయినారు. అవతల వొద్దు చేరి తిరిగి తొక్కుటకు వారు యిటు అభిముఖులై యుండగా, 
“అల్లా-రామ్‌” అని కెవ్వుమని ప్రళయమైన కేక ఒకటి వేచి, తక్షణం శివాచార్లు గుండం దిగిన 
వేపు నుంచి, మూకను చీల్చుకుని ఒక మనుష్య ప్రవాహము గుండము దాటుకుని పోయింది. 
వారిలో అందరున్నూ ముఖముల మీద ముసుగులు వేసుకున్నారు. ఆ మనుష్య ప్రవాహమునకు 
అగ్రమందు వెండి పీరు వకటి రెండు చేతులా పట్టి ఒక వీరుడు భీముని వలే నడుచుకుపోయి 
నాడు. యిది అంతా అర నిమిషం పట్టలేదు. 


మూక, చకాపికలై చెదిరిపోయినది. కొందరు సాతాన్లకీ, శివాచార్లకీ కూడా యెత్మించిక్‌ 
కాళ్ళు కాలాయి. అది భక్తిలోపం కింద కట్టారు. తరువాత శరభయ్యకీ, మనవాళ్ళయ్యకీ 
రాజీనామా అయినదని అనుకుంటారు. పైకి మట్టుకు దెబ్బలాడుతున్నట్టే వుంటారు. 


అదుగో, మా యింటికి యెదురుగా e రచ్చసావిట్లో నిలిపిన పీరు ఆ పీరే. నాటినుంచీ, 
ప్రతి సంవత్సరం e పీరుకు పండుగ చేస్తారు. వూరు ఆబాలగోపాలం శైవ వైష్ణవ భేదం 
లేకుండా Ht దేవరకు మొక్కులు చెల్లిస్తారు. త్రిశూలాకారం గనక ఆ పీరు శివపీరే అని 
శరభయ్య అంటాడు. కేవలం రామస్వామివారి నామం గనుక విష్ణుపీరని మనవాళ్ళయ్య 
వాదిస్తాడు. ఆ వ్యవస్థయేదో వెంకయ్య పంతులు గారే చెయ్య సమర్థులు. 


శో గురుజాడలు 542 మీ పేరేమిటి? 


“శివుడూ, విష్ణూ పీన్లే అయినప్పుడు, బుద్దుడు శివుడు కారాదా?” అని శాయన్న భుక్త 
కథ పరిసమాప్తి చేశారు. 

మా గురువు గారు యీ చరిత్రకు చాలా ఆశ్చర్యపడి అన్నారు. “Bo! కలికాలంలో 
మనుష్యులే కాదు - దేవుళ్ళు కూడా సంకరం అవుతున్నారు. 

“అయినా తప్పేమి? శివుడన్నా, విష్ణన్నా పీరన్నా బుద్దుడన్నా ఆ పరమాత్మ మట్టుకు 
ఒక్కడే గదా?” వెంకయ్య వూరుకుంటాడా, “అందరు దేవుళ్ళూ వక్కరే అయితే, ఆ పీనుగుల్ని 
అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి పూజ తగలెట్టరాదా?” అన్నాడు. 

అంత గురువుగారు “ఓరి! దేవుళ్ళని పీనుగులంటావురా? నువ్వు వొట్టి కిరస్తానువి - 
యింకా కిరస్తానుకైనా దేవుడంటూ వున్నాడు; నువ్వు కిరాతుడివి. పీరో, బిట్రో, దెయ్యమో, 
దేవరో, యీ అజ్ఞాలకు మూఢభక్తి అయినా వుంది. నువ్వు అందరు దేవుళ్ళకీ ఒక పెద్ద నామం 
బెట్టావు. 

“ఒక్క మీకు తప్ప శాస్తుల్లు గారూ”, అన్నాడు. 

“నీ జన్మానికల్లా విలవైన మాట అంటివిరా” అని నే అన్నాను. 

(ఆం(ధభారతి, 1910 ఏపిల్‌, మే, జూన్‌ సంచికలు) 


౨౫ గురుజాడలు 543 మీ పేరేమిటి? 


మతము : విమతము 


(గోలకొండ పాదశాహీ వారి పర్మానుల Sen ond» విప్పబడుటం జేసి దీనికి సికాకోల్‌ 
లేక చికాకోల్‌ అను పేరు కలిగెనని యిక్కడి వారందురు గాని, అది నిజము కాదు. ఈ 
పట్టణము బహు ప్రాచీనమైనది. దీని పేరు శ్రీకాకుళము. ఒకప్పుడిందు శ్రీకాకుళేశ్వరుని 
క్షేత్రముండెను. దానిని పడగొట్టి షేరు మహమ్మదు పెద్ద మసీదును కట్టెను. నిజమిది) 

ఒక సంవత్సరమున కార్తీక మాస శుక్లపక్ష దశమి నాటి సాయంత్రం ఇద్దరు బ్రాహ్మణులు, 
ముప్పది యేండ్ల (ప్రాయపుటతడొకడును, యిరువది యేండ్ల లోపు వయస్సు గల యతడొకడునూ 
తూర్పు నుండి పట్టణము దరియ వచ్చుచుండిరి. 

నారాయణభట్టు మోము అత్యంత సంతోషముతో వికసితమై యుండెను. 

“పుల్లా! మా వూరొచ్చాంరా. యిట్టి వూరు భూప్రపంచములో వుండబోదురా. కాళిదాసు 
అవంతిని ఉద్దేసించి చెప్పిన మాటలు దీనియందు వర్తిస్తున్నాయిరా, యేమి నది, యేమి వూరు! 
ఇది శ్రీకాకుళేశ్వరుడి క్షేత్రము, యెట్టి మహాక్షేత్రమని చెప్పను, అదుగో - 

నారాయణభట్టు నిశ్చేష్టుడై నిలిచి, కొంత తడవు మాటాడకుండెను. 

“యేమి స్వామీ! యేమి స్వామీ!” అని పుల్లంభట్లు అడుగ “యేమి చెప్పనురా Her! 
కోవిల గోపురం మాయమై పోయిందిరా!” అని నేలపై కూలబడెను. 

“చెట్ల చాటునుందేమో స్వామీ?” 

“యే చెట్లు కమ్మగలవురా, పుల్లా! ఆకాశానికి నెత్తంటిన ఆ మహా గోపురాన్ని మనస్సు 
చివుక్కుమని పోయిందిరా పుల్లా! యీ పట్నానికీ మనకీ రుణస్య చెల్లిపోయింది. రా తిరిగీ కాశీ 
పోదాం.” 

“గోపురం కోసవాం యిక్కడికి వచ్చాం స్వామీ? యెడతెగని మార్గ్జాయాసం పడి యీ 
నాటికి దేశం చేరాం గదా; మళ్ళీ వెంటనే పోవడానికి యినప కాళ్ళు కావు గదా? లెండి, నా 
మాట వినండి; దాని సిగ్గోసిన గోపురం, గోపురవంన్నదే మీకు కావలసి వుంటే మా వూరు 
రండి. 
7^* గురుజాడలు 544 మతము : విమతము 


“ఓరి వెళ్టివాడ! మీ వూరి గోపురం యెవరిక్మావాలిరా! నీకు బోధపడదు. చిన్నతనంలో 
యెప్పుడూ ఆ గోపురం మీదనే. యెందుకా తీపులు, మా గోపురం కథాశేషమైంంది.” 

లేచి “BS శివ -” ఓరే, మీ వూరి గోపురం కూడా ox» మ్లేచ్చులు పడగొట్టి వుంటాజ్ల్ఞా!” 

“మీకు యేమి ఉపద్రవం వచ్చింది? పడగొడితే ఆ పాపం వాళ్ళనే కొడుతుంది. ఆకలేస్తూంది, 
పెందరాళే వూరు చేరుదాం! 

“యేం వూరు - యేం చారడం! ఆకలంతా పోయిందిరా!” 

నారాయణభట్టు లేచి మౌనము వహించి కొంత తడవు నడచెను. అంతట తలయెత్తి 
చూడ సంజ చీకటిలో నెలి వెలుగు కమ్మిన పడమటి ఆకాశమును దూసి రెండు మసీదు 
స్తంభములు కళ్ళ యెదుట నిలిచెను. నారాయణభట్టు మరల నిలిచిపోయి స్తంభముల 
పరికించుచు; 

“PHBE గుడి పగలగొట్టి మ్లేచ్చుడు మసీదు కట్టాడు” అనుకొనెను. 

“దేవుండెందు కూరకున్నాడు. స్వామీ” 

“ఆ మాటే యే శాస్తంలోనూ కనబడదురా పుల్లా. మసీదు వేపు పోదాం పద.” 

“మసీదు గానీ సత్రం అనుకున్నారా యేమిటి? పెందరాళే భోజనం మాట ఆలోచించు 
కోకపోతే ఉపవాసం తటస్థిస్తుంది”. 

“అంత మహాక్షేత్రం పోయిన తరువాత తిండి లేకపోతే వచ్చిన లోటేమిటి?” 

కాలుకు కొత్త సత్తువ పుట్టి గురువును, కాలీడ్చుచు శిష్యుడును, గట్లంట పుట్టలంట బడి 
మసీదు ద్వారం చేరిరి. 

“యేమి తీరుగా కట్టాడు స్వామీ, మసీదు”! 

“వాడి శ్రాద్ధం కట్టాడు!” 

n పెంచి యాబది సంవత్సరములు ప్రాయము గల ఒక తురక చిలుము పీల్చుచు 
కూర్చుని యుండ నారాయణ భట్టు 'సలామని ఇట్లడిగెను. 

“భాయీ! యిక్కడే కదా పూర్వం శివాలయం వుంటూ వచ్చింది”. 

తురక ఒక నిమిషమూరుకొని నోటిలోని పొగ నెగనూది “హా సైతాన్మాఘర్‌” అని యుత్తర 
మిచ్చెను. 

“మేం పాట్లొచ్చాయీ దేవుళ్ళకి!” 

“దేవుళ్ళకి యేపాట్లూలేవు - మన సాపాటు మాట ఆలోచించరేం?” 
7^* గురుజాడలు 545 మతము : విమతము 


“కుట్టివాళ్ళకి ఆకలి లావు. సాయీబు గారూ! యీ వూళ్ళో చేబ్రోలు వారుండాలి; వున్నారా? 
ఈ దేవాలయం దగ్గిరే వారి బస వుండేది. అనగా యిప్పుడు మీ మసీద్దగ్గరే!” 

ముసల్మాను స్వచ్చమగు తెనుగు నవలంబించి “లేదొనెను. 

“అయ్యో! మా పెద మావం రామావధానులు చిన్నమామ లక్ష్మణ భట్టు దేశాంతరగతులై 
నారా? మృతులైనారా? 

సాయీబు చేత నుండి చిలుము నేలరాలి ముక్కలై నిప్పులు నలు దెసలా చెదర, నారాయణా” 
అని సమ్మోదముగా పిలిచెను. 


శో గురుజాడలు 546 మతము : విమతము 


మెటిల్‌డా 


నేను వృక్షశాస్త్రము యమ్‌.యే. పరీక్షకు చదువుతూ వుండే రోజులలో మైలాపురి పెద్ద 
రోడ్డున ఒక మిద్దె యింట్లో బసచేసి వుంటిని. నాతో పాటు పది పన్నెండుగురు విద్యార్థులు 
మనదేశపు వాళ్ళు ఆ మేడ యింట్లో వుండేవారు. 


నేను వచ్చినమూడో రోజున రామారావు నన్ను సౌజ్ఞ చేసి పిలిచి రహస్యంగా “మెటిల్లాను 
చూశావా?” అని అడిగాడు. “లేద”న్నాను. “అదుగో చూసీ చూడనట్టు చూడు” అని చూపించాడు. 


చూశాను. 

“చాలు, యికరా” అన్నాడు. 

మెటిల్లా వైపు తిప్పిన మొహం తిప్పకుండానే “యెలా రావడం: కళ్ళు భగవంతుడు 
యిచ్చినందుకు యిదే కదా ఫలం - మనోహరమైన భగవంతుడి సృష్టిలో కల్లా మనోహరమైనది 
సొగసైన స్త్రీ మనస్సులో చెడుచింత లేనప్పుడు చూస్తే తప్పేమి?” అన్నాను. 

“నీలా శ్రీరంగ నీతులు చెప్పిన వాళ్ళనిచాలామందిని చూశాను. కొత్త వాడివి, యెరిగివుంటే 


మంచిదని చూపించాను. మరి యెన్నడూ యిటు కన్ను తిప్పకు.” అని రెక్క పట్టుకు గెంటుక 
పోయినాడు. 


“మంచి మనిషా, చెడ్డ మనిషా?” అని అడిగాను. 


“మంచయితే మనకేల? చెడ్డయితే మనకేల? ఒకర్ని మంచి కాదండానికి మన మంచేం 
తగలడుతూంది? Siler వైపు చూడవలెనని తిరిగి యెన్నడైనా చూస్తివా నీకూ నాకూ నేస్తం 
సరి” అన్నాడు. రామారావు నాకు ప్రాణసమానమైన మిత్రుడు. యేం చెయ్యను, మనసు 
నిరోధించి మెటిల్లా యింటి పెరటి వేపు వున్న డాబా పొంతకు నే వెళ్ళలేదు, కొన్నాళ్ళు. 

పసుపు రాసుకొని స్తానమాడిన పైని బంగారు చాయలు దేరిన మేని సొంపు, నెమలి 
పింఛమువలె ఒడలును కమ్మి చెదిరిన తలకట్టూ, బావి నుంచి నీరు తోడిన వయ్యారమూ, 
తోడుతూ వొక్ళొకతరి తలయెత్తి యిటు అటూ చూసిన కన్నుల తళుకూ, మోము అందమూ 
నా కన్నులు కట్టినట్టు వుండి మరుతునన్న మరుపు రాకపాయను. 


౨౫ గురుజాడలు 547 మెటిల్‌డా 


వారం పది రోజులు కట్టుమీద వున్నాను. e పైని మనసు పట్టలేక పచారు చేస్తూ చదివే 
మిషమీద, చేత పుస్తకం, దృష్టి పెరటి వేపూ వుంచి డాబా మీద గస్తు తిరిగేవాణ్ణి రామారావు 
యింట లేనప్పుడు. 

ఆ రోజుల్లో రెండుమార్లే యేదో పని మీద పెరట్లోకి వచ్చి వెంటనే యింట్లోకి వెళ్ళిపోతూ 
వచ్చింది - మెరుపులా. 

కాలేజీకి వెళ్ళేటప్పుడు మెటిల్లా యింటి యెదట చీమలాగ నిమ్మళంగా ఆ యింటివేపు 
చూస్తూ నడిచేవాణ్ణి. అప్పుడప్పుడు చిత్తరవు చట్రంలో ప్రతిమలాగ, గవాక్షంలోంచి మెటిల్లా 
కనపడేది. 


2 
మెటిల్లా చరిత్ర అడిగి వారివల్లా, వీరివల్లా, అడక్కుండా నా నేస్తుల వల్లా గ్రహించాను. 


మెటిల్లా పెనిమిటికి మావాళ్ళు పులి, ముసలి పులి అని పేరు పెట్టారు. అంత ముసలివాడు 
కాడు. యాభై అయిదు, యాభై ఆరు యీడు వుండవచ్చును. కొంచెం తెల్లగా, పొట్టిగా వుంటాడు. 
పెద్ద కళ్ళూ, కోర మీసాలూ, స్ఫోటకం మచ్చల మొహం. రెండేళ్ళాయ వచ్చి మా ప్రక్క 
బంగళాలో బసవేశాడు. యొక్కణ్ణించి వచ్చాడో, యొందుకు వచ్చాడో యెవరూ యెరుగరు. వీధి 
వేపు పెరటిలోకి వారసుకొని పెద్ద గది వొకటి వుంది. దానిలో మూడు బీరువాలతో పుస్తకాలు 
వున్నాయి; అమేషా రాస్తూనో, చదువుతూనో కనపడేవాడు. వీధి పెరటిలోనూ, వెనక పెరటిలోనూ 
పూల చమన్‌ బహు సొగసుగా వుంచేవాడు. ఉదయం, సాయంత్రం మొక్కలకు గొప్పు తవ్వేవాడు. 
మెటిల్లా మొక్కలకి నీరు పోసేది. ఇది యింగ్లీషు పద్దతి ప్రకారం యిద్దరికీ శరీర వ్యాయామం. 
అంతే మరి, యిల్లు కదలి నాలుగు అడుగులు పెట్టదమన్నది లేదు. యింటికి చుట్టాలూ,పక్కాలూ 
రాకపోకలు యెన్నడూ లేదు. పులి మెటిల్లాని యెక్కువ కాయిదా పెట్టేవాడు. గుమ్మంలోకి 
రాకూడదు అని శాసనంట. గాని అప్పుడప్పుడు వచ్చేది. ఆ పిల్ల మొఖాన వొక మోస్తరు 
విచారం కనపడేది. వింతేమి? మొగుడు కంట్రక పెట్టేవాడు. మొగుడి అప్ప (అక్క, ఒక 
ముదుసలి, చిలిపి జగడాలు పెట్టేది. ఇంటిలో మిగిలిన వాళ్ళు ఒక ముసలి వంట బ్రాహ్మణుడు. 


మెటిల్లా పెనిమిటిని పులి, పులి అనడమే గాని అతని పేరేమిటో యెవడూ యెరగడు; 
పోస్టు బంట్రోతు ఆయన పేర వచ్చిన ఉత్తరముల పై విలాసం ఎవరికీ చూపకుండా నిర్ణయంట. 
ఒక్క పోస్టు మేష్టరికీ, పులికీ మాత్రం పరిచయం వుందని అనుకునేవారు. 


అది రహస్యం కాపాడడం కోసమై వుంటుంది. 


౨౫ గురుజాడలు 548 మెటిల్‌డా 


3 

ఒకనాడు అభ్యంగనమై జుత్తు విరియబోసి, షోకుగా టోపీ తలనమర్చి, మల్లిపువ్వు లాంటి 
బట్టలు కట్టి బరికి పోతూ, మెటిల్లా యింటి యెదట జాలంగా నడుస్తూ వుంటిని. అంతట గుమ్మం 
దగ్గిరికి వచ్చి, ఆమె వేపు చూస్తూ నిలిచిపోయినాను. అర మినుటు కావచ్చు, పులి గుహలోంచి 
పైకి దుమికి, “అబ్బాయీ, యిలారా” అన్నాడు. తంతాడేమో పరుగుచ్చుకుందావాం అనుకున్నాను; 
గాని అట్టి పని చేస్తే నాయందు నేరం నిలవడం కాకుండా, మెటిల్లా యందు నేరం నిలుస్తుం 
దేమో? నాకు యేమైతే ఆయను, ఆమెను కాపాడదామని వెళ్లాను. 

లైబ్రరీ గదిలోకి తీసికెళ్ళాడు. కుర్చీమీద కూలబడి, రౌద్రాకారమైన చూపుతో యింగ్రీషున 
అడిగాడు? 

“నా పెళ్ళాం వేపు చూస్తున్నావా?” 

“కిటికీలోంచి కనపడుతూండే మీ లైబ్రరీ చూస్తూ, మీరు యెటువంటి మనుష్యులు, 
యేమి చేస్తుంటారు అని ఆలోచిస్తున్నాను.” 

“నా పెళ్ళాన్ని చూడలేదూ?” 

“చూశాను, యెదట నిలుచుంటే కనపడరా, అంతే”. పిడుగులాగ “జెనే! జెనే!” అని 
పిలిచాడు. మెటిల్లా రాలేదు. 

“వొస్తావా రావా, లంజా!” అన్నాడు. వొణుకుతూ మెల్లగా వచ్చి తల వొంచుకు నిలబడ్డది. 

యింగిలీషున నాతో మల్ళీ అన్నాడు. 

“ఓ తెలివితక్కువ పెద్దమ్మా - చూడు, యెంత సేపు చూస్తావో, యీ ముండ మొహం 
వేపు యేం, నా వేపు చూస్తావేం, దాని వేపు చూడక? నా మొహం దాని మొహంకన్నా 
బాగుందనా? 

నేను మాట్లాడలేదు. కథ బాగుంది కాదని, కాలు గుమ్మం వేపు సాగించబోతూండగా, 
కనిపెట్టి మెల్లగా “వుండు” అన్నాడు. 

నిలిచాను. 

నిమిషం కిందట కన్నుల రాలిన నిప్పులు చల్లారాయి. 

“అబ్బాయీ” అన్నాడు. 

“నిజవాండ్డం యెన్చడైనా Sov»? తల్లిదండ్రుల దగ్గిర గాని గురువుల దగ్గిర గాని.” నా 
తల్లీ తండ్రీ తలపుకు వచ్చారు. 


శో గురుజాడలు 549 మెటిల్‌డా 


“నేర్చవలసిన అవసరం లేకుండా నిజాయితీ నాకు పుట్టుకతోనే వచ్చింది” అన్నాను. 

“అయితే, పుట్టుకతో పుట్టిన ఆ నిజాయితీ చూదాం, చెప్పు; నా పెళ్ళాం అందంగా వుందా లేదా?” 

“ఆమె అందంగానే వున్నాదనుకుంటాను” 

“సంశయవేంవైనా వున్నదా?” 

“లేదు” 

“తోవంట వెళ్ళేటప్పుడు రోజూ, దానికోసం యీ వేపు చూస్తూ వుంటావా లేదా?” 

“నిజమాడమన్నారు గనుక వొప్పుకోక విధి లేదు. చూస్తున్నానుగాని, చెడ్డ తలపు మనసులో 
యీషత్తు వుంటే దేవుడు సాక్షి?”. 

“దాని మాటకేం - అది కంటిక్కనపడితే నీకు ఆనందం. అవునా కాదా? నిజవన్నదేదీ?” 

“అవును” 

“అయితే ఈ ముండని తీసుకుపో - నీకు దానం చేశాను తీసుకో, నాకు శని విరగదై 
పోతుంది”. 


నేను మాటాడకుండా కదలి పైకొచ్చాను. యిళ్ళు కనపడలేదు. మనుషులు కనపడలేదు. 
శృంగభంగమై నన్ను నేను దూషించుకుంటూ బరికి పోయినాను. 

అక్కడ బస యెత్తెయడానికి నిశ్చయించాను. బస యెత్తేసి, మరి ఆ వీధి మొహం చూడకూడ 
దనుకున్నాను. 


నా కళ్ళకి కట్టినట్లు ఆ వొంచిన మొఖం : బిందువులుగా (స్రవించిన కన్నీరు : ఆచుకొన్న 

నిట్టూర్పుల చేత కంపించిన రొమ్ము - యే మహాకవి రచనలోనూ లేదనగలను, అగాధమై 
ప్రొఢమైన కరుణరసం, ఆ సరిలేని సొగసున్ను. 
4 

నే బసవున్న యింటి గుమ్మం దగ్గిరకి వచ్చేసరికి పులి యింటి ముసలి బ్రాహ్మణుడు 

సన్నసన్నగా, నా చేతులో ఒక చీటీ పెట్టి జారిపోయినాడు, ఇందాకటి కథతో దీనికేదో సంబంధం 


ఉందని తలచి, నా గదిలోనికి వెళ్ళి లోపల గడియ వేసుకొని చీటి చదువుకొన్నాను, దానిలో 
యేముందీ? 


కుదురైన అక్షరాలతో 


“మీరూ, మీ నేస్తులూ నా కాపరం మన్ననివ్వరా? మీకు నేనేం అపకారం చేశాను? తల 
వంచుకు మీ తోవను మీరు పోతే నే బతుకుతాను. లేకపోతే నా ప్రారబ్దం”. 


౨౫% గురుజాడలు 550 మెటిల్‌డా 


యేమి చెయ్యను? అక్కడ బస విడిచి మరివక చోటికి పోతే, నా మట్టుకు చిక్కు వొదులు 
తుందనుకుంటిని గదా? యిప్పుడు ber చేసిన విన్నపం యెలా తొలగి వెళ్ళిపోదును? నా 
స్నేహితుల వల్ల ముప్పు కలక్కుండా ఆమెను కాపాడవద్దా? కాపాడగలనా? 


మెటిల్లాను కాపాడలేకపోతే బతుకేంవిటి? పౌరుష మేవింటి? ఈ మనోజ్ఞమైన ప్రీ రత్నం 
యొక్క చిత్రకథలో, దుఃఖ భాజన కథలో, నేను కూడా చేరానా? దుఃఖం మళ్ళించి, యా 
అందకత్తె మనసుతో మెప్పుకొంటే జన్మ సార్థకమవుతుంది. ఈ సొగసైన లిపి మెటిల్లా రాసినదా? 
యేమి అదృష్టవంతుణ్ణి? మెటిలా యేమి రాస్తే చెయ్యను. ges రాజ్యం నాకుంది, యిమ్ము” 

eo t9 G d 
అంటే పట్లం గట్లనా? 
eo eo 

గాని యిప్పుడు యేం చేతును? నాకు లోకజ్ఞానం తక్కువ, వినాయకుని చెయ్య బోయి 
కోతిని చేస్తానేమో? రామారావు అనుభవజ్ఞుడు, గుణవంతుడు, 369, చెప్పిన మాట విననందుకు 
చివాట్లు పెడితే పడతాను. నా ఉద్యమంలో సాయం చెయ్యమని కాళ్ళు పట్టుకుంటాను. 


అని ఆలోచించి రామారావుకు పూస గుచ్చినట్లు కథంతా చెప్పాను. నా నిశ్చయం యిదని 
తెలియచేశాను. మళ్ళించ ప్రయత్నించవొద్దని గెడ్డము పట్టుకు బతిమాలాను. రామారావన్నాడు. 
“మళల్ళీంచగలనని నమ్మకం వుంటే మళ్ళించజూతును, మళ్ళవని యెరుగుదును, చూడవద్దంటే 
చూడడం మానితివా?” 


“గాని నాకు తోచిన మాటా, నాకు తెలిసిన మాటా నీకు చెప్పకపోతే నేను అపరాధిని 
అవుతాను, స్నేహాన్ని తప్పినవాణ్ణి అవుతాను”. 

“ఆలు మొగుళ్ళ దెబ్బలాటల్లోకి వెళ్ళవద్దని మన పెద్దల శాసనం. అవి అభేద్యాలు, అగమ్య 
గోచరాలు. మధ్యవర్తులు, కాపరం చక్కచేదావంని చెక్కలు చేసి వెళ్ళిపోయి వస్తారు” ఒకటి. 

“పులి పులి అని మనం యెంత పేరు పెట్టినా పాపం యీ పులి అరుపే కాని కరుపు 
లేదు. Ser] యెన్నడైనా ఒక్క దెబ్బ కొట్టాడని విన్నామా? లేదు. తిండికి లోపం లేదు. 
MES లోపం లేదు. అతను చెప్పినట్టు మెసులుకుంటే నెమ్మదిగా కాలం వెళ్ళడానికి అభ్యంతరం 
లేదు” - రెండు. 


“యిక మూదోది, నీకు మెటిల్లా మీద మనస్సు గట్టిగా లగ్నం అయింది. అది కూడని 
పని. చెడ్డ తలంపు లేనప్పుడు యేమి ఫర్వా అని అనగలవు. చెడ్డ తలంపు చెప్పి రాదు. 
యొక్కణ్ణించో రానక్షర్లేదు. కంటిక్క్మనపడకుండా మనసులో ప్రవేశించి పొంచి వుంటుంది. చూసీ 
చూడనట్టు మనం వూరుకొని, అది పైకొచ్చే ప్రయత్నాలు బాహాటంగా చేస్తూ వుంటాం. చెడ్డ 
తలపులకి గుర్తు యెవరైనా వుండాలి కదూ. అడవిలో వొంటరిగా వున్న వారికి Ho విషయమై 


?** గురుజాడలు 551 మెటిల్‌డా 


చెడ్డ తలపులు వుండవు. సొగసైన ke పొందు కోరేవాడికి అవకాశం తటస్థించినప్పుడు చెడ్డ 
తలపు వస్తుందా రాదా అని ఆలోచన. అ అవకాశానికి అవకాశం యివ్వని వాడె ప్రాజ్ఞుడు”. 


5 

“నాకూ నీవూ, నీ స్నేహితుడు రామారావూ మరొక గొప్ప వుపకారం చేశారు. మీ 
మాటలవల్లా, చేష్టల వల్లా నా భార్య యోగ్యురాలని తెలుసుకొన్నాను. ఆలోచించుకోగా ఆనాటి 
నుంచి కళ్లెం వదిలేశాను. నా పెళ్ళాం బహు బుద్ధిమంతురాలు. యిచ్చిన స్వేచ్చనైనా పుచ్చుకోలేదు. 
యెక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్ళమన్నాను. యెవరిని కావలిస్తే వారిని చూడమన్నాను. యొక్కడికి 
వెళ్ళకోరలేదు. యెవర్నీ చూడకోరలేదు. నాకు నీతో లోకం. మరి యెవరితో యేం పనంది. 
అలాగే సంచరించింది.. 

దాని చర వాదిల్పావు. అది నా చర కూడా వొదలడానికి కారణమైంది. హయ్యరు మాథ 
మిటిక్సు చదువుకున్నావా? లేదు. పోనియ్యి” 

కాల్‌బెల్‌ టింగ్‌ మని వాయించాడు. కీలుబొమ్మలాగ మెటిల్లా ప్రవేశించి గుమ్మం లోపున 
నిలబడింది. 

“కాఫీ యియ్యి” 

బల్ల మీద రెండు గిన్నెలతో కాఫీ అమర్చింది. 

“నీక్కూడా పోసుకో” 

మొగుడు కేసి “కూడునా యిలాంటి పని” అనే అర్ధంతో చూసింది. 

“పర్వాలేదు, నువ్వు కూడా తాగు; మన స్నేహితుడు” అన్నాడు. గాని ఆమె తనకు కాఫీ 
అమర్చుకోలేదు. ప్రక్కను నిలుచుంది. 

“పోనియి, కూచో,” అన్నాడు, కూచోలేదు. నేను భార్యాభర్తల సరాగానికి సంతోషించాను. 
నేను అందుకు కొంత కారణభూతుణ్ణి కదా అని మెచ్చుకున్నాను. 

కాఫీ పుచ్చుకున్నంతసేపూ అతను చెప్పిన మాటలు, తన భార్యకు చదువు చెబుతున్నాననిన్నీ 
అమేషా రామాయణం, భారతం చదువుతున్నట్టుందనీ, తను ఫలానా ఫలానా చోటికి తీసుకు 
వెళ్ళాననీ, కులాసా దిలాసా చూపించానని. అంతట నా చదువు మాట కొంత. చాలా విద్వాం 
సుడని కనుక్కున్నాను. 

వెళ్ళిపోయేముందు “మరి నువ్వు వెళ్ళిపో” 


శో గురుజాడలు 552 మెటిల్‌డా 


వ్యాసములు 


మాట, మంతి - 1 
గ్రామ్య శబ్ద విచారణము 


నవంబరు 5వ తేది శశిలేఖలో మ. చినపురుషోత్తం పంతులుగారు మొదలైనవారున్ను, 
7వ తేదీని మా మిత్రులగు మ. లక్ష్మణరావు పంతులుగారున్ను వ్రాసిన లేఖలు wr. 


శశిలేఖా సంపాదకులు నాకు చాలా కాలము నాటి మిత్రులు. చెడుగు చేతామనే వూహతో 
నన్నుగూర్చి యేమిన్ని వ్రాయరు, అచ్చొత్తరు. కాక, యేమి ప్రచురించినా, మా స్నేహానకు 
భంగము రాబోదు. 


విద్వాంసుల ధోరణులు వేరు వేరు రీతుల నుంటవి. హాస్యరసము మీద కొందరి కలము 
పరుగులిడుతుంది. కొందరి బుద్దులు దోషాన్వేషణములో వాడితేరుతవి. మరికొందరి బుద్దులు 
తిట్లకు తీరివుంటవి. ఈ మూడు రీతులూ చాలినంత లేకపోవడము వల్లనే, మన భాష యిప్పటి 
యా దురవస్థలో వున్నదని నా అభిప్రాయము. 


కాని, కన్ను కొంచెము తెరచి, యితర దేశములలో భాషలు యేలా పెరుగుతున్నవో, 
అదిన్నీ గత కాలములో మన దేశభాషలు యెట్లు పెరిగినవో అదిన్నీ కాని; (శ్రద్ధతో భాషా 
శాస్త్రమును కరచి, గ్రాంథిక వ్యావహారిక భాషలను పరిశీలించి, మరి తప్పులు పట్టతలవడితే, 
ఉభయ తారకంగా వుండును. తీర్చులు చెప్పడం సులభం; విద్యా పరిశ్రమ కష్టం. 

అంతవరకు యెవరి స్వభావానుసారముగా వారిని వ్రాయనిస్తేనే తప్ప, పేపర్లకు యీపాటి 
వ్రాయడమూ వుండదు. అచ్చు ఆఫీసులు మూసి, పత్రికా సంపాదకులు తపస్సుకు కూచోవలసి 
వస్తుంది. 

ఇక మా మిత్రులు మ. లక్ష్మణరావుగారి మాట-మ.రాయప్రోలు సుబ్బారావు పంతులుగారు 
యేమివ్రాశారో నేను చూచియుండలేదు. లక్ష్మణరావు గారి వ్రాతను పట్టి చూడగా వారికి, 
వాడుక భాషయందు నిరసన భావం వున్నట్టు కనబడుతుంది ఏలనో? వారు దయచేసి కారణము 
చెప్పుదురు గాక. 


గత కాలములో నవమాష్టం పారాయణము చెయ్యడమందు నిపుణులైన బ్రాహ్మణ 
వుద్యోగస్థులు రయితును, రట్రను, పరిపాటిగా, ఒక స్వారస్యమైన తిట్టు తిట్టుతూ వచ్చేవారు. 


7^* గురుజాడలు 555 గ్రామ్మశబ్ద విచారణము 


ఇప్పుడైనా కడపెడలను ఆ శబ్దం, 93500 కద్దు. యీనాడు కొందరు పండితులూ, కవులూ 
అట్టిదియే, ఆ గ్రామ్యోక్తివొకటి. గ్రామ్య భాషను గురించి వినియోగించుదురు. 


వారిలో తెగబడి దీవించినవారు శ్రీ బాలకవి భోగరాజు నారాయణమూర్తిగారు, వారు 
వ్రాసిరి - 
గీ. werd సృష్టి విచిత్రమేమందు TS 
ఘనుల నిరుపమ పాండిత్యగరిమమేమొ 
అంబురాసిలో గాలకూటంబు వోలె 
గ్రామ్యభాష కొత్తగా (HOS నిపుడు. 
గీ. నిరత మవలక్షణంబుల నెగడుచుండి 
ఆంధ్ర భాషతోంబోరాట మాడదొడగె 
లంజసంతతి సొత్తుకై లావుమించి 
యౌరసునితోడ బోరాటమాడునట్లు. 


om 


నవనవాలంకార నవ్య వైభవమన్న 
దలనొప్పియట దీని సరణి cba» 
మహిని వ్యాకరణోక్తి మాటలాడుటయన్న 
వాంతి యౌనట దీని వరుసయేమొ 
సాహిత్య విధ్యుక్త సల్లక్షణములన్న 
నురిబోసికొను దీని సరణియేమొ 
వివిధ భవ్యాకార వృత్తగీతములన్న 
మూలడాగును దీని లీలలేమొ 

గీ. తగుదునని తానుగూడను తగవులిపుడు 

సేయగాబూనె Bens వేయి యేల 
ఆంధ్రభాషా వధూటీ గృహాంగణమున 
దాసియై మెలగుటకు నైన దగునె చెపుడ. 

Appearances are deceptive - అని వొక ఆంగ్రేయోక్తి కలదు. తిట్టగానే, అసూయ 
కాబోదు. భూషించగానే, అనురాగం కాబోదు. ముద్దుతిట్లూ, భక్తి తిట్లూ, రస భరితములు. 
నారాయణమూర్తిగారి తిట్లు కూడా అట్టివేమో యని సందేహం పొడముతున్నది. లేని యెడల 
అవలక్షణములు వారి కవిత్వమందు వారేల వాడుదురు? 


౨౫ గురుజాడలు 556 గ్రామ్మశబ్ద విచారణము 


వీరు ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకు వ్రాసిన పైపద్యములు కాక, & రాయబహద్దర్‌ 
వీరేశలింగం పంతులు గారి లైబ్రరీని గురించి ఆంధ్రప్రకాశికకు వ్రాసిన పద్యములను కూడా 
నేను చదివితిని. అందు కొన్ని స్వారస్యములు కానవచ్చినవి. 


1) స్వభాషను దేశమునందునన్‌ జీవవినాశ ఘోరమును బొందగనీయక. 
2) పూజితమై కవీంద్రసుమపుష్మలమై ద్విజరాజపుంజమై 
చెలంగు నీ రాజమహేంద్ర పట్టణ వరస్థిత బాలక పుస్తకాలయోర్వీజము, 

3) కల్పతరోపమానమై 

4) నవనవ గ్రంథసంధానుడై యే కవి 

ర్‌) అతులతేజసంయుతంబయి 
ఈ సంస్కృత ప్రయోగములు మిక్కిలి సరళములు కావనుకుంటాను. ఇక తెనుగున కళలు 
(ద్రుత ప్రకృతికములతో సంబంధించిన నియమములను వీరు సంస్కరించినట్లు కనబడుతుంది. 

1) చాల యుపద్రవమయ్యె. 

2) దేశభాషలందెల్ల యనుచు. 

3) కథల నవ్వుల కల్లమి కలలబడుట. 

4) భాషను చక్కగా. 

5) అటుచేతురు గాక. 

ఇది గ్రామ్యమునకు వృత్తి కల్పించుట కాదా! బలియులు బలియురు కావలయును. 


పై వ్రాసిన మాటలు, రాయవలసివచ్చినందుకు చాలా చింతిస్తున్నాను. బాలకవులు 
ప్రతిభావంతులని వింటిని. మన ప్రాచీనకవుల గ్రాంథిక భాషలో రాయడమన్నది గరిడీవిద్య. 
భగవంతుడు కాళ్ళు యిచ్చినందుకు సుఖంగా నడవక గెడలెక్కుదురు; యేమి చెయ్యను? 


రామాయణమును తెలుగు చేసిన మ. వావిలికొలను సుబ్బారావు పంతులుగారు కూడా 
ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో గ్రామ్యమును గురించి సరసముగా కొంత ముచ్చటించిరి. 
“కులటయగు మాతకన్న బతివ్రతయగు మాత యెక్కువ పూజ్యురాలైనట్లు, గ్రామ్యభాషకన్న 
లాక్షణిక భాషయే ప్రశస్తమని బుద్ధిమంతులెల్ల నంగీకరింతురు. అట్టి సలక్షణ భాష నుపేక్షించినచో 
గలుగు ననర్థములు పెక్కులు గలవు. (గంథవిస్తరభీతి సంక్షేపించెద. గాని తుద కాంధ్రపదము 
నామావశిష్టమగు”. 

పరభాషల నేర్చుట కడుపుకూటి విద్యగా నెంచి ఇంకొక చోట రాయడంలో సుబ్బారావు 
పంతులుగారు పరభాషల నేర్చుట కేవల గర్భ్యము కాదనుటకు ప్రమాణముగా యీ కింది 
పద్యమును వుదహరించిరి: 


౫% గురుజాడలు 557 గ్రామ్మశబ్ద విచారణము 


క్షితి మేచ్చభాష శృతి గ 

ర్షితమగునట్లే నని ధరిత్రిని దానిన్‌! 

మతిరోసి విడువగూడదు 

సతతము వ్యవహారహాని సంధిలు కతనన్‌ ॥ 

పై పద్యమున మ్లేచ్చభాషయని రాయడములో అప్పకవి తురకల భాషను మనస్సులో 

వుంచుకున్నాడు. ఆ కింది ఉదాహరణములను చూడండి. సుబ్బారావు పంతులుగారు యింగ్లీషు 
భాషను మనస్సులో వుంచు కొనిరి. గాని శృతి గర్జితమయిన మ్లేచ్చితము, యిది గాని, అది 
గాని కాదనుకుంటాను. 


పతంజలి, వ్యాకరణాధ్యయన ప్రయోజనములను చెప్పడములో, శతపథ బ్రాహ్మణంలోని 
ముక్కొకటి యెత్తి రాసినారు. 
తె సురా, హేలయో, హేలయ ఇతి కుర్వన్తః పరాబభూవుః। 
తస్మాద్రాహ్మణే న మ్లేచ్చితవై నాపభాషితవై। 
మ్లేచ్చోహవా Miah దపశబ్దః। 
మరివొకచోట మహాభాష్యంలో - గరీయా నపశబ్లోపదేశః। ఏకైకస్య des బహవో అప 
(oen తద్యథా గౌరిత్య శబ్దస్య గావీ 1 గోణీ, గోతా, గోపోతలికేత్వేవమాదయోపభ్రంశాః” 
శృతిదృష్ట్యా, సంస్కృతపు మాట, లోకులనోట మారి సంస్కృత లక్షణమునకు పొందక 
పోగా, అట్టిమాట మ్లేచ్చితము లేక అపశబ్దమగును. అంతేగాని తురకమూ, యింగిలీషూ 
మ్లేచ్చితములు కావనుకుంటాను. 
ఉద్యోతంలో నాగోజీభట్టు “నమ్లేచ్చితవై ఇత్యేత న్మేచ్చభాషా విషయ మితి భ్రమనివృత్తర్థం 
తద్వివరణం నాపభాషితవై ఇతి అపశబ్ద్బత్వం వ్యాకరణానుగత శబ్ద స్యేషద్భృంశన ఏవ ప్రసిద్ధ 
మితి భావః॥। నను మ్లేచ్చోనామ పురుష విశేషో దేశ విశేషోవాస కథ పమశబ్లో॥ త అహ 
ఘజితి। నిన్గావచనా HHS రితి భావః। Dav చ శాస్త్ర HHS విపరీతోచ్చారణేన పాపసాధనత్వాత్‌। 
ఏవం చ D) ఇత్యస్య A ఇత్యర్థ ఇతి దిక్‌” 
వేదదృష్ట్యా, అన్య దేశభాషలకు మ్లేచ్చిత దోషము వర్తించనేరదు. “గామ్యము నందు గల 
యనేక దోషంబుల (గ్రహించియే పూర్వులు “అపశబ్దం ప్రయుంజానో రౌరవం నరకం వ్రజేత్‌” 
అని శాసించి” రని సుబ్బారావుగారు ఒక బాంబును నా బోట్ల మీద విసరజూడగా అది, 
పంతులు గారి చేతిలోనే పేలినది. యుక్తమే కదా? 


సుబ్బారావు పంతులుగారు రామాయణము తెనిగించినారు. వారి తెనుగు సంస్కృత 
పదములతో నిండివున్నది. వీరి సంస్కృత ప్రయోగములలో మ్లేచ్చితములు అక్కడక్కడ కలవు. 


?** గురుజాడలు 558 గ్రామ్మశబ్ద విచారణము 


“గావీ, MS, ఆణవయతి” ఇత్యాది అపభ్రంశములను పఠించిన శిష్టేతరులకు, లోకసిద్ధి అయినా 
శరణమై యుండెను. స్వసిద్దాంత ప్రకారము, పంతులుగారికి యే శరణమూ కానరాదు. 


గాని, ఉద్యోతంలో “ప్రకరణాచ్చక్రత్వం గోయం Darts” అని - అహోబలపండితీయములో 
అతయేవ వ్యాకరణ మహాభాప్యే సర్వోప్యప శబ్ద నిషేధః క్రతువిషయ ఏవ ఇతి ప్రతిపాదితం” 
ఇటువలెనే శబ్ద కౌస్తుభంలో కూడా మహా భాష్యమందు “Sr కర్మణి సనియమో అన్యత్రా౭. 
నియమః” ఉద్యోతంలో “యజ్ఞో సుశబ్ద ప్రయోగా ద్ధర్మోపశబ్ద ప్రయోగాదధర్మ ఇతి తతైవతయోః 
ప్రయోగ నియమః తదతిరిక్తస్థలేతు సుశబ్దాపశబ్దయోః ప్రయోగే అనియమః” 

ఇలా రాయడంచేత సుబ్బారావు పంతులుగారి రామాయణ మందు నాకు అనాదరణ 
కలదని భావించకండి. వీరి కవిత్వం సాఫైనది. వీరి దైవభక్తి అందరూ యెన్నతగియున్నది. 
తెనుగులో వీరిపాండిత్యము అసమానము, గాని తెనుగులు నేర్చి, వీరి ఆంధ్రీకరణమును 
చదువుట కన్న సంస్కృతంలో మిడిమిడి జ్ఞానం సంపాదించుకొని వాల్మీకి రామాయణం 
చదువుకోవడమే శ్రేయమని నా అభిప్రాయము. 

ఆంధ్రపత్రికలో “గ్రామ్యము నిరసించుచు” వీరు వ్రాసిన వ్యాసమును e.. కాశీభట్ల 
బ్రహ్మయ్యశాగ్తిగారు పొగిడి, తమ పత్రికలో ప్రచురించిరి. బ్రహ్మయ్యశాస్త్రి గారు కూడా 
వ్యావహారిక భాష “అందరి నోటంబడి కులటవలే భ్రష్టత నందియుండును” అని వ్రాసిరి. 
బ్రహ్మయ్యశాస్తుల్లు గారి దర్శనము నేను చేసి వుండకపోయినా చాలా కాలమునుండి వారి 
నెరుగుదును. వారిభాష నిర్గుష్టము. విద్యయు, తత్వాన్వేషణమును వారికి వ్యసనములవుటచేత, 
మాలో అభిప్రాయ భేదములున్నా వారియెడల నాకు విశేష గౌరవము కలదు. 

వాడుక భాషను గురించి నా అభిప్రాయములను ప్రమాణములతో విమర్శించినవారు 
వీరొక్కరే. సమాధానములు, మరివొకచోట చెప్పదలచితి గాని, వారు ఉదహరించిన యింగ్లీషు 
పుస్తకములు ప్రస్తుత వాదమునకు ప్రసక్తములు కావు. ఇక వారి వాదమునకు సంస్కృత వ్యాకరణము 
యెటుల సహకారియో తెలియవలసి వున్నది. కన్నడ గ్రాంథికభాష మారుచు వచ్చెను గదా? 
ఆ మారుదలకు ఆదేశపు Spe» యెటుల వొప్పిరో? తెనుగు గ్రాంథికభాష మాత్రము మారలేదా? 

ఈ మధ్య WREE లండన్‌ న్యూస్‌ అను పత్రికలో చెస్టర్‌టన్‌ (Chesterton) అను 
బుద్ధిశాలి, వైరుధ్యం లేని విరోధమును గురించి చమత్కారంగా ముచ్చటించిరి. సీమలో (Unionist 
versus Freetrader) అనునది, అటువంటిదే. పాత గ్రాంథిక భాషను, సలక్షణముగా వ్రాయ 
వలసినదన్న శాస్తుల్లుగారి మతమునకున్నూ శిష్టులు యీనాడు వాడుకుంటూ వున్న భాషలో 
నుంచి కొత్త గ్రాంధిక భాషాకటి కల్పించుకోవలసినదన్న నా మతమునకున్నూ వైరుధ్యం 
యెక్కడ? మా జాగాలే వేరు. 
7^* గురుజాడలు 559 గ్రామ్మశబ్ద విచారణము 


పరిశీలించి చూడగా, శాస్తుల్లుగారికిని, నాకును అభిప్రాయభేదము చాలా తక్కువ. 
(గాంథికభాష వాడుక చేసేవారు, దాని నియమములను పూర్తిగా మన్నించవలసినదనే నా 
అభిప్రాయము. ఆ భాషను సాధించలేని వారు, అనగా, లోకానికల్లా బ్రహ్మయ్య శాస్తులుగారి 
వంటి పది మంది తప్ప కడమందరూ, వాడుకభాషలో నుంచి సులభ సాధ్యమైన వొక కొత్త 
(గ్రాంథిక భాషను కల్పించుకుంటే, శా(స్తులు గారికి యేమికొరత? 

వాడుక భాషను Hod అని మర్యాద చేసే పండితులు, దానిని దూరముగా విసర్జించక 
యేల వాడుక చేతురో? వారు “యాంటీనాచ్‌” కారు గాబోలును. 


ఇక కళింగ దేశ చరిత్ర మాట :- దానిని గురించి మా మిత్రులు నాతో ముచ్చటించినప్పుడు, 

వారు కోరకముందే వారి నిర్ణయములను యెరిగిన వాడ నౌటచేత, యిదివరకు నలుగురూ 

వ్రాస్తూ యున్న భాషనే వ్రాతునంటిని. అట్టి వొప్పుదలకు కారణము దేశమున చరిత్ర జ్ఞానము 

విరివికావలెనని మా మిత్రులు చేస్తూ వున్న మహోద్యమమునకు తోడ్చడను అభిలాషే. అంతేగాని 

యిప్పుడు గ్రంథకర్తలు వ్రాస్తూ వున్న అత్యంత కృత్రిమ భాషకంటె, బ్రాహ్మణాదులు వాడుకొనే 
భాష మంచిదని తెలియకకాదు. 

ఇప్పుడు లక్ష్మణరావు పంతులు గారు నాకు వొక చిక్కు తెచ్చిపెట్టినారు. వారు 

రాసిన లేఖలో లక్షణ ప్రయుక్తమనే మాటొకటి ప్రయోగించారు. ఈ లక్షణం స్వభావం యెట్టిదో 

వారు కొంచెము శ్రమచేసి పత్రికా ముఖంగా లోకానికి వ్యక్తీకరిస్తే ఉపయోగంగా ఉంటుంది. 


వ్రాతను బట్టి పోల్చుకుందామని, విజ్ఞాన చంద్రికా (గంథమాలలో చటుక్కున చేతికి 
వచ్చిన ఆంధ్రుల చరిత్రను తీసి చూస్తిని. దానిలో భూమిక మా మిత్రులు రాసినదే. మొదటి 
వాక్యకదంబమును చదివి చూడగా, భాష, లక్షణానుసారంగా వున్నట్లు నాకు కానరాలేదు. 
“అనియమాద్రామ్యం హియత్వపభ్రంశః” అనే లక్షణము ప్రమాణం అయిన యెడల, ఈ భాషకు 
గ్రామ్యత గట్టిగా పట్టి వున్నది. గ్రామ్యంలో దిగిన వెనుక ఆగడం యెక్కడో! 

అది అటుండగా “గ్రామ్య deno యేమిటి?, శతాంథాః కూపం ప్రవిశంతి” వొకడన్నాడని 
వొకడనడమేనా, తత్వ విచారం c»? సంస్కృత భాషా కావ్య శాస్త్రములో మోటుమాటకూ, 
మోటు అర్ధమునకూ, (PAYS అని పేరు పెట్టిరి. ఇది వొక కావ్య దోషము. అహోబల 
పండితులు దీనిని గురించి కొంత రాసినారు. (రాజా భుజంగరావుగారి పుస్తకములో 117 
పేజీ చూడండి) 


గ్రామ్య శబ్దానకు సాధారణమైన అర్ధము మోటు. ఈ శబ్దమునకు విరోధి “నాగరము, 
నాగరికము, నాగరకము” ఇంగిలీషులో నాగరికము Polite, refined అందురు; గ్రామ్యము 
Low, vulgar అందురు. 


2౫% గురుజాడలు 560 గ్రామ్మశబ్ద విచారణము 


“శబ్దేపి గ్రామ్యతాస్యేవ సా సభ్యేతరకీర్తనాత్‌” Speo రాత్రీ పగలు వాడుకచేసే భాషను 
గ్రామ్య మనడము, అనాలోచితమనుకుంటాను. అదే గ్రామ్యమౌట నిజమైతే, ఇప్పటి మన 
గ్రంథకర్తలంతా గ్రామ్య జనమే, ఒక్కమహా మహోపాధ్యాయులు తక్క “పామరాదిప్రయుక్తంయత్త 
ద్లామ్య మభిధీయతే.” 

గనుక యిటుపైని బ్రాహ్మణాదులు వాడుకొనే నాగరికమైన భాషను పండితులు గ్రామ్యమ 
నకపోవడము ఉచితమని భావిస్తాను. నాగరమని దానికి పేరు పెట్టి, గ్రామ్యమును వొక చీడీ 
దించితే, శబ్బౌచిత్యము సాధిత మవుతుంది. 


“అనియమాద్దామ్యం హి యత్వపభ్రంశః” అని కొందరనగలరు. ఆ మాటకు వస్తే 
నియమం లేని భాషే వుండదు. ఒక వేళ వుండుననుకున్నా గ్రామ్య భాషకు వొక నియమం 
చేసుకుంటే, my% పోవలెను. ఈ కారికరాసిన వైయ్యాకరణుడు అయితేనేమి, అహోబల 
పండితుడైతేనేమి, సంస్కృత లక్షణానుసారంగా, తెనుగుకు లక్షణం కల్పించకోరి, అసందర్భములు 
కల్పించుకున్నారు. 


కాదంటిరా, నియమమంటే యేమిటో, సంస్కారం అంటే యేమిటో, వాటి స్వభావమెట్టిదో 
వాటి చరిత్ర మెట్టిదో స్పష్టముగానూ, విపులముగానూ యెవ్వరేని ఉపన్యసించి మమ్ముల 
తరింపజేతురు గాక. సాంకేతిక సుప్రసిద్ధ పదములు కూడా యెట్టివో తెలియగోరితిని. 

గ్రామ్య, మ్లేచ్చిత, అపభ్రంశ శబ్ద్బములను గురించి ముందు వ్రాసెదను. గ్రామ్యమును 
గురించి మా మిత్రులు బ్రహ్మశ్రీ వేదం వేంకటరాయ శాస్తులువారు చాటలు చెరిగి చర్చించినారు. 
వారు గ్రామ్యభాషను రాసిన కొన్ని పాటలు బర్న్‌స్‌ అను మహాకవి పాటలను పోలి యున్నవి. 


గ్రామ్య భాషను గురించి యెవరేమి ప్రచురించినను, దయచేసి ఆ పత్రికల నాకు అంప 
వేడెదను. గ్రామ్య భాషా చర్చ గోరిన పత్రికా సంపాదకులు గామ్యమును గురించిన నా వ్యాస 
ములు వారి పత్రికలలో యెత్తి ప్రచురింతురు గాక. 


ఇంతవరకు వ్రాసిన పిదప మా మిత్రులొకరు శ్రీ బాలకవి గారి విమలా దేవి అను 
నవలను నాకిచ్చిరి. స్థాలీపులాకన్యాయముగా పరిశీలించ ఈ ప్రయోగములు కానవచ్చినవి. 
(అ) అనవసరమైన చోట్లను అనగా అనుకరణము లేని చోట్ల అన్య దేశములు. 

సూచీ పత్రములో జెరంగజేబు ఖాయిలా, యాఖుదా యా అల్లా, హుషారీ, ఖత్తల్‌ - 
ఇట్టివి చాలా కలవు (ఆ) సంధి విసంధుల తోవలు కానరావు; వణకు ఆంధ్రోపాధ్యాయ పదవి; 
(గ్రంథకర్తను అగు; సమగ్ర సృష్టియనియు, ఇందు; అప్పుడు; ఇందిర; ఇట్లు - ఉదయమున॥ 
గార్లు - ఆశ్చర్యాతి రేకము చేత॥। రాజసింహుడు- అతని ఏమి యీ యన్యాయము ॥ ఇంతలో 
నా రాజభటులు ఆ పురుషుని ఈడ్చుకొని బాటసారిని సమీపించిరి. 
2౫% గురుజాడలు 561 గ్రామ్మశబ్ద విచారణము 


(ఇ) తనకు గల - నుత్సాహము ॥ విరిచి - గట్టినాకిది యే ప్రథమ ప్రయత్నమని - 
దెలుపుచుండ; రాజ్యము నకు వారసననియు (వారిన్‌ లేక వారిస) చంద్రావతి మహారాణిని 
బట్టి తెచ్చిన యాతడు సంతోషాతిశయమున ॥ 


ఈ) న్యాయమైన ఆడుది ॥ సాటివంశజుడే ॥ అన్యధా తలంచి ॥ సంరక్షణ ॥ స్మరణ ॥ 
ఈ ప్రయాస కూడ ॥ కుంభ SHA పాత్ర ॥ Sosa I edad దృష్టి ॥ సృష్టింపబడె ॥ 
అంతా రామమయం (మిగిలినపాట సంస్క్మరించబడినది) నీవు చింతాక్రాంతయై ir దండన ॥ 
ఘటనము। సాహాయము ॥ జాగ్రత్తగా ॥ అసహ్యపరుడు (అసహ్య పాత్రుడనుటకు॥) ఇతరత్ర 
I తన తదంతరము॥ కుమారిత ॥ భగవాన్‌ వశిష్టుల వారు ॥ ఆపద నివారణోపాయము II 
ఆడుబడుచు॥ 


ఇవన్నీ తప్పులని నా అభిప్రాయమని కాదు “అపశబ్ద భయం నాస్తి అప్పలాచార్య 
సన్నిధౌ” అని చెప్పే వుంచాడు ॥ బాల కవుల ప్రయోగ సరణి కవిత్రయము వారి సరణికి 
చాలా దూరమనుకుంటాను. (తే. 24.11.1910) 


2౫% గురుజాడలు 562 గ్రామ్మశబ్ద విచారణము 


మాట - మంతి - 2 
ఆకాశరామన్న ఉత్తరాలు 


O, would some power the giftie gie us 
To see ourselves as others see us - Burns 


ఆకాశరామన్న బహు దొడ్డ మనిషి బహు ప్రాచీనుడు, గాని రాతలు లేని అదృష్టపు 
కాలములో, ఆయన ఆఫీసు అమలు యెలా జరిగెనో నిశ్చయించలేము. చెట్టు చాటు నుంచీ, 
పుట్ట చాటునుంచీ ముఖం పెట్టి యెదట చెప్పరాని వార్త కేకవేసి వెళ్ళేవారు కాబోలు. ఇప్పుడు 
ఇంగ్లీషు వారు, పోస్టు, టెలిగ్రాఫు, ఖణాయించి, వార్తా పత్రికలు ప్రబలిన తరువాత అన్ని 
ఆఫీసుల వలెనే, స్కై ఆఫీసు పని కూడా హెచ్చినది. డబ్బున్నర ఖర్చుతో మనసులో బిరడా వేసి 
బిగించుకున్న దుఃఖమును వెలిబుచ్చవచ్చును. 

వెనకటి కొక బుద్దిమంతుడు, తాను చచ్చిపోయినట్లు తనవారికి తంతివార్త పంపెను. 
టెలిగ్రాఫ యొక్క ఉపయోగమును పూర్తిగా గుర్తెరిగిన వాడితడొక్కడే. డొంకచాటు నుంచి 
బాణం విసరవలె నంటే, వార్తా పత్రిక చాలా సుళువు. కొంతమంది సైంధవుణ్జాకణ్ణి ముందు 
వుంచుకుని యుద్ధము చేస్తారు. యెగిరిపోతే, వాడి బుర్ర GASH HoH. గెలిస్తే యెవడి దెబ్బో 
అవతలాడు గుర్తెరిగే వుంటాడు. అభిమానం లావుగా వున్న చోట మాత్రం ఆకాశరామన్న 
గారు ఆటోగ్రాఫ్‌ లెటరే, అంపిస్తారు. Autograph letter అనగా స్వహస్తలిఖిత లేఖ. 

ఈ మధ్య నన్ను కూడా ఆకాశరామన్న గారు అనుగ్రహించారు. అంతవరకూ, వారు ఖాతరీ 
చెయ్యవలసిన పాటి అధికుడను కానని అనుకుంటూ వుంటిని. యిప్పుడా కొరత తీరినది. 


“నేను మిమ్ములనెరుగుదును. మీరు నన్నెరుగుదురో లేదో? అను ప్రశ్నతో శ్రీముఖమును 
ఆరంభించిరి. తమరి నెరుగనివారెవర”ని ఆ యుత్తరము. కవరు పెద్దాపురము పోస్టున SLOSS. 
తమరు ఆ ప్రాంతమున వెలసియుందురు. 

కాని, నేను మిత్రుడననియే మిమ్ముల భావించుచుండ బట్టి మిమ్ములను మిత్రమా! యని 
పిలుచుచున్న లోపమునకు మన్నించండి” ఇది యొక లోపముగా నేను తలంచలేదు. 


7^* గురుజాడలు 563 ఆకాశరామన్న ఉత్తరాలు 


Su అయం బంధుః పరోవేతిగణనా లఘుచేతసాం 1 
పుంసా ముదారచిత్తానాం వసుధైవ కుటుంబకమ్‌ ॥ 


ఇదియను గాక దేశమాత పుత్రులమగు మన మందరము సోదర సమానులముగాన 
మిత్రులనుచున్నాను. ఇది పై qe దృష్ట్యా అల్ప దృష్టేమో? మనము జగన్మాత పుత్రులము. 

దేశమాత అంటే, వొక చిక్కు కూడా వున్నది. యే దేశం? తెలుగులకు అరవలకు వుండే 
భ్రాతృభావం చాలా కనిపెట్టేను. బంగాళీలకు హిందూస్థానీలకూ గల ఐకమత్యము కూడా 
కొంత వరకు చూశాను. మన తెనుగులలోనైనా, దేశ మాతృ పుత్రత్వాద్రాతృత్వం, లెక్చర్లలోనూ, 
వ్రాతలలోనే కాన్‌, చర్యలలోనూ, ఆలోచనలోనూ, సిగపట్ల గోత్రత్వమూ, స్వప్రయోజకపరత్వమే 
మెండేమో? మాలవాడు కనపడగానే భ్రాతృత్వం చాలాదూరం పలాయనం చేస్తుంది. మాలవాణ్ణి 
చూడగానే అమాంతంగా కాగలించుకొని వాడికి దేశమాత పేరు యెత్తడముకు అర్హత లేదని 
నా గట్టి నమ్మకం. దేశమాత కథ అలా వుణ్ణియ్యండి. ఉగ్గుపాలతో మనము నేర్చిన తల్లిభాష యగు 
వాడుక తెనుగు భాషకే కొందరు తాళంబట్టుచున్నారు. మిద్దెలు మింగే బావగారికి తలుపులప్పడాలా! 

“సంబంధ మాభాషణపూర్వమాహుః” అన్నాడు మహాకవి. పోస్టుద్వారా మాట్లాడుకొన్న 
మనకు, మిత్రత్వం సిద్ధంకానే ఐంది. దానికి యింత డొంక తిరుగుడేలా! ఆకాశరామన్నను 
యింగ్లీషు వారు కొంచెము o తక్కువగా చూస్తారు గాని, yet Soe అంత అద్దురానేరదని, 
నా మతం గనుక ఆకాశరామన్న గారితో నేస్తము నాకు యిష్టాపత్తే. 


ఇష్టాపత్తే, అంటినా? బ్రహ్మానంద మనవలసినది, యేలనంటిరా, నావలెనే ఆకాశరామన్న 
గారు కూడా (గ్రామ్య భాషాభిమానులు. రత్నములూ, ముత్యములూ కలిపిగుచ్చినట్లు వారు 
(గ్రామ్యగ్రాంథిక పదములతో సొంపైన వాక్యములు రచించిరి. 


ఇకవారిలేఖతరువాయి వినుడు : “మహారాజశ్రీ శ్రీవావిలకొలను సుబ్బారావు పంతులు 
గారు చేసిన రామాయణమును గురించి తాము వ్రాసిన మాటలేమి, శ్రీ విజ్ఞాన చంద్రికా 
గ్రంథమాల సంపాదకులును, సంస్కృతాంధ్ర మహారాష్ట హూణ, హిందీత్యాది భాషా కోవిదులును 
నగు శ్రీ లక్ష్మణరావు పంతులు గారిని గురించి తాము వెలిబుచ్చిన యుద్దేశ మేమి? శ్రీ బాల 
కవి భోగరాజు నారాయణమూర్తిగారు మున్నగు వారిని గురించి తాము ప్రసంగించిన సంగతు 
లేమి మాకు చాలా హాశ్చర్యము కలుగజేయుచున్నవి. పులిని చూచి నక్క వాత పెట్టుకున్న దని 
నటుల మీ చర్య తోచుచున్నది. బహుశహ ఈ పై ముక్కలు అచ్చు వెయ్యడముకు వీలు 
వుండదు. అవి SIESS confidential not meant for publication మరియు “మీరు 
విద్యాధికులయ్యును, ప్రస్తుతము దేశము శాంతి కొరకు పాటు పడుచున్నదని తరుచు పత్రికలను 
చదువుచున్న తమకు తెలిసియున్నను, మీ వ్యాసము ఆ కల్లు SNH వారి వ్యాసము వలె 


౫% గురుజాడలు 564 ఆకాశరామన్న ఉత్తరాలు 


తోచుచున్నది. “నిజముగా ఆలోచించి చూడగా మీకు అనుభవమే యెక్కువగాని విద్యా నైపుణ్యత 
తక్కువ. గుట్టు మట్టు నాకు తెలుసును. సంగతులన్నియు పత్రికా ముఖమున ప్రచురపరచమనిన 
ప్రచురపరచుతాను. గాని తమ యిట్టి గొప్ప కీర్తి ఆంధ్ర మహాజనులకు తెలియచేయ నా 
కిష్టము లేదు. అయినా మీ శలవేమిటి? పంతులు గారూ... దిక్కుమాలిన హాస్యోక్తులతో ఎదటి 
వారి మనస్సు నొప్పి కలుగచేయకండి. ఏమంటారు? నామాట నమ్ముతారా నమ్మరా? ప్రస్తుతము 
ఇంతటితో చాలించినాను, మీకు నా యుత్తరము వల్ల బుద్దివచ్చినటుల పత్రికా ముఖమున 
ప్రచురించండి. నేనెవరినో మీ రెరుగుదురా? కొద్ది రోజులలో మిమ్ములను కల్సుకొని అప్పుడు 
చెపుతాను” 

లేఖారంభమందు ఆ (ప్రశ్న చూడగానే, మీరెవరో యెరుగుదుననుకున్నాను గాని, లేఖాం 
తమందు ఆ ప్రశ్న తిరిగి పఠించడము వల్ల సందేహమునకు కారణమైనది. “పంతులు గారూ” 
అని నన్ను నొక్కిపిలవటం చూడగా, ఆకాశరామన్న గారు పంతులుగారు కారని అనుకుంటాను, 
“మాకు” అని బహువచనం ప్రయోగించటం చేత-యేమనుకోవడమునకూ పాలు పోకుండా 
వున్నది. మీరేమనుకుంటారు? సహస్రపాదాక్షి కాబోలు. 


ఆకాశ ఆస్థానము నుండి నాకు ఈ ఫర్మానా జారీ కావడమునకు కారణము తప్పకుండా 
నాకు బుద్ధి రావలెననే. బుద్ధి వచ్చిదనదన్నమాట తాము నిరఖుగా తెలిసికొనగోరియే పత్రికా 
ముఖమున ప్రచురించమని వ్రాసిరి గాని నేను యెట్లు ప్రచురించగలుగుదును? చిన్ననాటి 
బెత్తపుదెబ్బల వల్ల బుద్ధి రాలేదు. పెద్దల మాట వినక miy వేసినపుడు కాలు విరిగినా బుద్ధి 
రాలేదు. నాటికి, నేటికి యెప్పటికప్పుడు బుద్ధిని యెంత ఆసక్తితో బతిమాలి పిలిచినా రాలేదు. 
అరవై యేళ్ళకి అగ్గిగండం అన్నట్లు, యిప్పుడు మామిత్రులు నొక్కి నొక్కి వ్రాసినారని బుద్ధిని 
విరిచికట్టి తెచ్చి పెట్టుకున్నా భరించడం కష్టం. ఆ (శ్రమ నేను పూనుకోజాలను. మిగిలివున్న 
నాలుగు రోజులూ కొంచెం స్వేచ్చగా బతకవలెనని వున్నది. యెవరి కుండదు? అంతేగాక, 
నావంటి వాళ్ళకు కూడా బుద్ధి కలిగితే బుద్ధి చవకైపోతుంది. కనుక ఆ బుద్ధన్నదేదో ఆకాశరామన్న 
గారు భద్రంగానూ, రహస్యముగానూ దాచుకుంటేనే విలవ. 


ఆకాశరామన్న గారి మాటయందు నాకు గట్టి నమ్మకమే గాని బుద్ధిరావడమన్న మాట 
మట్టుకు అబద్ధం. బైబిలులో “ది పేరబిల్‌ ఆఫ్‌ టెన్‌ టాలెంట్సు” అని నీతిబోధకమైన కథ 
వొకటి వున్నది. (The Parable of ten talents) భగవంతుడు (58 మనిషికీ లావో, కొంచమో 
ప్రతిభను యిస్తాడు. యెక్కువ యివ్వలేదని తక్కువ ఉన్నవాడు సోమరియై వుండకూడదు. తన 
స్వల్ప ప్రతిభను పూర్తిగా వినియోగపరచ వలసి వుంటుంది. గాన నాకు చేతనైన రీతిని యిటుపైని 
కూడా రాయడమునకే తలచియున్నాను. గాని ఆగతలుచుకోలేదు. దేశము శాంతి కొరకు 


7^* గురుజాడలు 565 ఆకాశరామన్న ఉత్తరాలు 


పాటుపడుచున్న రోజులలో నా రాతల వల్ల పితూరీలు కలుగునని ఆకాశరామన్న గారు భయపడు 
చున్నట్టు కానవచ్చినది. ఏల నీ భయము? మేమంతా తిట్లాటలకు వీరులము గాని, తుపాకి 
పేల్చడం నేర్చి వుండలేదు. నేర్చిన వారివైనా తుపాకులు తుప్పట్టి వున్నవనుకుంటాను. 


ఏతావతా నేను హాస్యోక్తులు రాయడము మానకుంటే ఆకాశరామన్న గారు నా గుట్టు 
మట్టు ప్రచురించి నా గొప్ప కీర్తి ఆంధ్ర మహాజనులకు వెల్లడి చేస్తారట. ఇంతకన్న లోకోప 
కారమూ, నాకు ఉపకారమూ కద్దా? కోహం? అనే ప్రశ్నతో ఆరంభమైంది వేదాంత చర్చ 
అంతాను. నా గుట్టుమట్లేవో నాకే తెలియవు గదా, వారు శ్రమచేసి కనిపెట్టి చెప్పడం కన్న 
మిత్రత్వం వుండునా? లేక యే కారణము చేతనయినా వారికి నా యెడల ఆగ్రహము పొడమి, 
పత్రికా ముఖమున నాలుగు రానిత్తుమని బెదరించ తలచియుందురా? వృధా శ్రమ. ఒక రాతి 
స్థంభమును భూషిస్తే యింత చరితార్థమో నన్ను మన్నించినా అంతే. ఆనందమహారాజును 
యెరిగిన నరుడికి ఆగ్రహం ఉండబోదు. 


అయినా నేను ఆకాశరామన్న గారికి యే విధమైన అపరాధమైనా చేసివుందునా అని 
తలపోసి చూస్తిని. కాన రాలేదు. శ్రీ సుబ్బారావు పంతులుగారూ, లక్ష్మణరావు పంతులు 
గారూ, బాలకవి గారూ నా మాటలను అపరాధముగా తలచవలసిన వారు కారు. వారు ఆరి 
తేరిన గ్రంథకర్తలు. అయితే వారికి లేని ఆగ్రహము ఆకాశరామన్న గారికి కలుగునా? ఒక 
కథ వుంది. 

వెనుకటి కొక గొప్ప ప్రభువు ఒక మహా పండితుణ్ణి అడిగెనట. యేమండీ మీరు For 
పుచ్చుకుంటారట నిజమేనా? అని. అప్పుడు ఆ వార్త విన్నవించియున్న మహానుభావుడు 
యెదటనే వుండెనట. అందుకా పండితుడనెను, “మహారాజా! నేను భంగు సేవిస్తానన్న మాట 
సత్యమే గాని, మత్తు మట్టుకు యాయనకు కలుగుతుంది”. 


లోకంలో యిట్టి వింతలువున్నాా ఆకాశరామన్న గారికి మట్టుకు నిజంగా నాపైని కోపం 
లేదు. ఈ మధ్య ఒక కవి సరికొత్త వృత్తమున నా రూప రేఖా విలాసములను వర్ణించిరి, యీ 
లేఖలో ఆకాశరామన్న గారు నా గుణసంపత్తి వర్ణించిరి. మొత్తము మీద తమ హస్తము 
హాస్యరసము వ్రాయుటలో నిరర్గకమయినదిగా తోచుచున్నది అని వ్రాసి, మీరు విద్యాధికు 
లయ్యును అని వ్రాసి, తిరిగీ నిజముగా ఆలోచించి చూడగా “మీకు అనుభవమే యెక్కువ గాని 
విద్యా నైపుణ్యత SSS’ అని [PRS అని శంకించగలరు. వారు శలవిచ్చిన రెండు మాటలూ 
యథా ర్థమే. శిష్టా నవగతములైనట్టిన్నీ dod) ప్రయుక్తములైనట్టిన్నీ “పిక, నేమ” ఇత్యాది 
వైదిక శబ్ద ముల అర్థము శాస్త్రము వల్ల కల్పించుకోవలసినదా లేక, మ్లేచ్చ ప్రయోగమును 


౫% గురుజాడలు 566 ఆకాశరామన్న ఉత్తరాలు 


అంగీకరించ వలసినదా అని ప్రశ్న వేసుకుని శరభస్వామి పలికెను. “యత్తు అభిముక్తాః 
SEO శిష్టాః ఇతి, తత్రోచ్యతే అభియుక్తతరాః పక్షిణాం పోషణే బంధనేచమ్లేచ్చాః” అని 
నాకు శాస్త్రములు రావు గాని చిన్ననాడు బొమ్మలాట నేర్చుకున్నాను. 
ఆకాశరామన్న గారి మాటలకు గూఢార్థం కూడా వొకటి వున్నది. QE (Stead) అను మహా 

ప్రాజ్ఞుడు ఈ నెల రివ్యూ ఆప్‌ రివ్యూజ్‌ (Review of Reviews) అను పత్రికారత్నములో యిప్పటి 
పార్లమెంటు యెలెక్‌షనుల (Elections) ను గురించి ప్రజల తరపున వ్రాస్తూ హ్విట్టియరు (Whittier) 
అను కవి రాసిన రెండు చరణములు ఉదహరించిరి : 

| set the plain man's common sense 

against the Pedant's pride. 


విద్యల విషయమై ఆకాశరామన్న గారి అభిప్రాయములను ముందు విపులముగా వ్యాఖ్యా 
నము చేసి చెప్పుదును. రాస్తే వారే రాయాలి. వ్యాఖ్యానం చేస్తే నేనే చేయాలి. 


మనుష్యుల విద్యలను పోల్చడమే కాకుండా, ఆకాశరామన్న గారు వైద్య శాస్త్రంలో కూడా 
ఉద్దండులు. చేవ్రాలు చూసేటప్పటికి యీ మనిషికి బహుమూత్ర రుగ్మత వుందని పోల్చుకుం 
టారు. డాక్టర్లుపోల్చుకోలేకపోతే లేక పోదురు. అది వాళ్లలోపం. 

నా అదృష్టం యెట్టిదో గాని నాకు పరిచయం కలిగే మనిషల్లా వేలలో యెన్న తగినవాడై 
వుంటాడు. కోట్లలో యెన్నతగినవాడై వుంటాడు. నాటికి నేటికి ఆనందమహారాజు వలె లోకానికల్లా 
యెన్నతగినవాడై వుంటాడు. ఆకాశరామన్న గారు కూడా యెక్కడో వొకచోట ఆ గణనలో రావ 
లసినవారే. పరుల గుణములు కనిపెట్టుటలో నేనే ప్రవీణుడనని నా గర్వం. 


చిన్నతనంలో బొమ్మలాట నేర్చి వుండుట చేత లోకమనే రంగంలో చిత్రకోటి రీతులను 
ఆటాడే మనుష్యులనే పాత్రముల సొగసు నేకనిపెట్టడము నాకు అలవాటైనది. సొగసులేని 
మనిషే వుండడు. స్నేహమూ -ప్రేమా-అనేవి అనాది wondh, యెప్పటికీ సరిక్రొత్తగా వుండే 
రెండు వెలుగులను నరుని మీద తిప్పి కాంచితే వింత వింత సొగసులు బయలు దేరుతవి. 


అసూయ అనే అంధకారంలో అంతా ఏక నలుపే! 


అందులో జ్ఞాపకము వుంచుకోతగిన మాట పలికిన వాడల్లా యెన్నికైన మనిషే అని నా 
అభిప్రాయము. అట్టిమాట బ్రతుకు తెరవును దేనినైనా చూపేమాటైతే అది పలికినవాడు 
మహానుభావుడు కాడా? ఆకాశరామన్న గారు అట్టి వారే. వారి మాటలు వినండి. 


నిజముగా మీరు వ్రాసిన వారి యందు తప్పులేయున్నవనుకుందాము. అట్టి తప్పులను 
పత్రికా ముఖమున ఆంధ్ర మహాజనుల యెదుట రసవంతముగా చెప్పవలెను గాని దిక్కుమాలిన 
హాస్యోక్తులతో ఎదటివారి మనసు నొప్పి కలుగచేయకండి. 


2౫% గురుజాడలు 567 ఆకాశరామన్న ఉత్తరాలు 


ఇప్పటి దేవాసుర యుద్ధ కాలంలో ఈ అమృతమయమైన వాక్కులు సాక్షాత్తూ ఆకాశవాణీ 
వాక్కులు కావా? విని మనమందరమూ బుద్ధి తెచ్చు కోవద్దా? ఆ రసవంతముగా తప్పులు 
చెప్పుట ఆకాశరామన్న గారి యొద్ద నేర్చికొనవద్దా? మనమంతా అనగా మీరంతా అని అర్థము. 


దేవాసుర యుద్దమని యేల నంటినా! భారత యుద్ధము పద్దెనిమిది రోజులతోనూ, 
రామరావణాయుద్దము ఇరవై యేడు రోజులతోనూ చల్లారెనట. నన్నయ్యను గురించిన యుద్ధమూ, 
కవుల యుద్దమూ, యింతటంతట చల్లారేటట్టు కానరాలేదు. ఈ దెబ్బలాడే వారంతా బుద్ది 
మంతులూ, (ప్రజ్ఞావంతులూ, విద్వాంసులూ అన్నందుకు సందేహము కద్దా! వీరిలో ప్రసిద్ధి 
లేని వారెవరు? మనసు రంజించునట్లు రాయనేరని వారెవరు? విద్యాబలంలోనూ, బుద్ధి 
బలంలోనూ ఈషత్తారతమ్యము ఉండుగాక! అది యెవడు తూచగలడు. ఒకరికొక విషయము 
యెక్కువ తెలిసియుండవచ్చును. మరొకరికి మరొక విషయము యెక్కువ తెలిసియుండవచ్చును. 
విద్య వొకరి సొమ్ము కాదు. అడుగు పెట్టిన చోటల్లా జ్ఞానపు గనులున్నవి. కన్ను తెరిచి చూసే 
సరికి గనులలో లక్ష్మి పెట్లో వచ్చి నిలుస్తుంది. యిక కవితా శక్తి మాట. మన దిక్కుమాలిన 
గ్రాంథిక భాషలో పద్యాలల్లడానికి కొండను త్రవ్వి ఆంధ్రగీర్వాణములు అభ్యసించవలెను గాని 
యింగ్లీషు, యింకా మరికొన్ని భాషలలో యీనట్టు లేదే! చచ్చిచెడి ఆంధ్ర గీర్వాణములు నేర్చిన, 
నాలుగడుగులకొకమాటు కాలు మెల్తపడుతూ వుంటుంది. మరిన్ని యెవడు వ్రాసిన పద్యాలు 
వాడికే అర్ధం కావాలి. కావ్యాలు రాసినవారు పుస్తకములు అచ్చువేసి కట్టలు కట్టి అటక మీద 
భద్రము చేసి యెలకల పాలు చెయ్యవలె. యూనివర్శిటీ పద్దతులు మార్చగుటవల్లకావ్యములు 
టెక్సుబుక్కులై (Text book) బాలుర ప్రాణముమీదికి రాకుండా భగవంతుడు కాపాడినాడు. 
ఇది అప్రస్తుత ప్రశంస, వుండబట్టక యాకరువేశాను. vomo% చూసి మనము నేర్చుకోరాదా! 


విద్యా వివాదాలలో పెద్దల యెడల కనపరచవలసిన విలువలు, వినయాది గుణములు 
పిన్నలు మరువరాదు. పెద్దలు eue యెడల వాత్సల్యత మరవరాదు. ఒకొ నొకప్పుడు కొంచెం 
రహస్యంగా పెద్దలను గూర్చి పిన్నలూ, పిన్నలను గూర్చి పెద్దలూ నిరసనగా మాట్లాడటం మనుష్య 
స్వభావం. అందుకు తేట తెల్లమైన కారణము భగవంతుడు పెద్దలనూ, పిన్నలనూ గూడా లోప 
ములు లేకుండా సృజింపకపోవడమే. అందుకు తోడు భగవంతుడు మంచి చెడ్డలను Gs 
పనికిమాలిన శక్తి, ఆసక్తి ఒకటి BAS పిన్నకీ కూడా కల్పించాడు. పెద్దలు Soren 89 
వుండుటను కొంచం సహనమును నేర్చియుంటారు. పిన్నలకు ఆ సహనం వుండదు. 

కనుక రహస్యముగా ఆ తప్పులు పలికిన నిరసన వాక్కులు ఒకప్పుడు చెవి సోకెనేని 
మనసున పెట్టకపోవడము న్యాయము కాదా? తండ్రి కొడుకును అంటాడు. కొడుకు తండ్రిని 


౫% గురుజాడలు 568 ఆకాశరామన్న ఉత్తరాలు 


అంటాడు. ప్రభువు భృత్యుణ్ణీ అంటాడు, భృత్యుడు ప్రభువును అంటాడు. అన్న మంచి మాటలను 
జ్ఞాపకం వుంచుకొని, నిందలు మరచిపోవలెను. లేకున్న మనిషికి సుఖమేదీ? 


యిన్ని శ్రీరంగనీతులు పలుకుతున్నారు గదా. మీ “మాటా మంతీ” మాటేమని అడగగలరు. 
నా అంత మృదువుగా తప్పులు విజ్ఞాపన చేసేవాడు లేడని నా అభిప్రాయము. కోరివెళ్ళి నేను 
తప్పులు పట్టలేదు. గ్రామ్య భాష దిక్కుమాలిన గస్తీ. ఆమెను పండితులు నిష్మారణముగా దూషించి 
అవమానించగా కనికరించి ఫీజు లేకుండా ఆమె తరఫున వకాల్తీ పట్టితిని సమయా సమయము 
లలో ఆమెను అవలంబించిన వారే తిట్టడము భావ్యము కాదంటిని. వకీలుకు యేమన్నా 
చెల్లుతుంది గాని, అంత అధికారముండే నేనేమంటిని. ఒక్క దూషణ వాక్కు పలకలేదే! నన్ను 
మృదువు తప్పితినని నిందించుట మొగనికొట్టి మొగసా లెక్కినరీతి నున్నది. ఆకాశరామన్న 
గారు పేర్కొనిన వారలలో శ్రీ బ్రహ్మయ్య, సుబ్బారావు పంతులు గారి యెడల నాకు భక్తి 
కలదు. శ్రీ లక్ష్మణరావు గారు నాకు ముఖ్య మిత్రులు. వారి విద్యను, దేశాభిమానమును నే 
నెరిగి వున్నట్టు ఆకాశరాములు యెరగరేమో! శ్రీ బాలకవి గారు యింకా ముందుకు రావలెనని 
నిర్వ్యాజమైన ఆసక్తి నాకు కలదు గాని, గ్రంథకర్తలు విమర్శనమునకు వెరచితే, భాష అభివృద్ధి 
అగుటయెట్లు? నవ్వుల వల్ల విమర్శనము యొక్క వాడి మొరపోవునని ఇంగ్రీషువారి సిద్దాంతము. 
SOSH వలె ముఖము మాడ్చుకొని పీక ఉత్తరించడము నాకు చేత కాదు. విమర్శనా పద్ధతులను 
గూర్చి యింకొకమాటు చర్చించెద. 29-12-2010. 


2౫% గురుజాడలు 569 ఆకాశరామన్న ఉత్తరాలు 


ఆంధ్ర కవితాపిత - 1 


“ధరణి వడంకె, ధూళిదివిదన్నిన భానుని గానరాదు.” 
'కాటమరాజుకు SHER’ 

“నన్నయభట్టు ప్రథమాంద్రకవియేనా?” అని ప్రశ్న వేసుకొని, మా మిత్రులు శ్రీ లక్ష్మణరావు 
గారు రెండు వ్యాసములు వ్రాసిరి. చదివి సంతోషించినాను. వొకప్పుడు నేను కూడా నన్నయను 
గురించి విపులముగా రాయదలచి యుంటిని. మా మిత్రులు శ్రీ జయంతి రామయ్య పంతులు 
గారు కూడా రాయదలచిరని విని, SAB. వారే రాసినచో, యితరులకు వ్రాయవలసినది 
అట్టే మిగిలియుండదని నా నమ్మకము. 


కాని, ఢంకా దెబ్బ విన్న తరువాత యుద్ధంలో జొరకనిల్వడం కష్టం! ఫలితము రెండు 
తెగల వారివల్లనూ దెబ్బలు తినడమె కావచ్చును. అదీ ఒక ముచ్చటే! 


లోకం పుట్టిన దగ్గరనుంచీ, లోకులు ప్రాణం పెట్టి దెబ్బలాడే అన్ని వివాదాంశములూ, 
కొంచెం నిదానించి చూస్తే, “అవునూ- కాదూ”, కూడా అని తేలుతవి. ఈ రహస్యమును మా 
మిత్రులు లక్ష్మణరావు గారు గ్రహించి నన్నయ వాదానికి తగిలించినారు. యిట్టి తీర్చులలో 
తేటతెల్లమైన మెరుగొకటి కలదు. నిజం యెటు ప్రక్కను Hay, మన ప్రక్కన కూడా వుండక 
తీరదు. మా మిత్రుల అభిప్రాయముతో నేను పూర్ణముగా యేకీభవింతును. గాని వొకరు 
అన్నమాటే మనం కూడా అనడం సొగసుకాదని తోచి, కొత్తమాట యేమైనా అందామని 
విశ్వప్రయత్నం చెయ్యగా, ఒకటి దైవవశాత్తు స్ఫురించినది. 


అది యేమనగా, “నన్నయ ప్రథమాంధ్రకవి అవునన్న మాటా, కాదు. వాడన్నమాటా, 
కాదు. యిదీకాక అదీ కాకపోతే, అయినమాటేది? యేదా? BILA వినండి. “మనకు 
తెలియదన్నమాట!” దేనికైనా సందేహం వుండవచ్చును గాని, దీనికి సందేహం వుండబోదు. 
యీ మట్టుకైనా తెలియడమన్నది సామాన్యమైన మాటకాదు. వెనుకటికి, గ్రీకులలో సొక్రెటీసనే 
పండితాగ్రేసరుడు వుండే వాడు. అతనికడకు పోయిమనబోట్లడిగిరట : “యేమయ్యా! లోకానికల్లా 
నీవే మహా జ్ఞానివని ఒక దేవత చెప్పినది. మాకన్న నీకు తెలిసిన దేమిటి? సొక్రటీసనెనట : 
“నాకు యేమీ తెలియదు. ఆ సంగతి మట్టుకు నాకు తెలుసును. మీకైతేనో, ఆ తెలియదన్న 
మాటా తెలియదు. అదె, నా ఆధిక్యత కావచ్చును.” ప్రథమంలో తీర్చు చెప్పి వేశాం గనుక, 
యిక ఆ తీర్పు నిలబెట్టుకోవడమునకు తగిన యుక్తులు కల్పించుకుందాము. 


2౫% గురుజాడలు 570 ఆంధ్రకవితాపిత - 1 


ప్రపంచము యే రీతిని వున్నా ఆ రీతినే అది వుండడమునకు మనము ఒడబడ వలసి 
వచ్చిందిగదా అని లోకంలో పుట్టిన పండిత పామరులు ($8 వారికీ, ఒకప్పుడైనా విచారం 
పొడమక మానదు, “యిది యిలా వుంటే బాగుండును” అని మనకు తోచినపుడల్లా, లోకం యొక్క 
స్థితిలో సంతుష్టి లేక దానిని మరమ్మతు చేయడపు వూహ మనకు కలిగినదనే అర్ధము. మాట 
లన్నవి ప్రపంచములోనివేగనుక, సృష్టి యావత్తూవలెనే అవి కూడా లోపములతో కూడియుంటవి. 


ప్రాయేణ సామ్యగ్య విధౌగుణానాం 
పరాజ్యుఖీ విశ్వసృజః |ప్రవృత్తిః॥ 
విద్వాంసుల జుత్తులు తెగిపోవడము, యీ శబ్దముల వల్లనే, రామన్న గారు ఒక మాటకు, 
ఒక అర్థం చేసి, ఉపన్యాసం ఆరంభిస్తారు. ఆ అర్థంతో నాలుగు వాక్యాలు నడచిన తరువాత, 
అయిదో వాక్యంలో మరో eo అందుకుంటారు. మరి పది పంక్తులైన వెనుక మరియొక 
అర్థాన్ని దాటుతారు. అలా కోతి, చెట్టు మీద నుంచి చెట్టుమీదికి దాటునట్టు, అర్థం మీద 
నుంచి అర్థం మీదికి దాటి, తుదకు సిద్ధాంతం చేసే వేళకు “మొదటి నుంచీ, ఈ చెట్టు మీదే 
ఉన్నామయా” అంటారు కృష్ణయ్య గారు; ఆ అర్థాలలో వొక అర్థం తీసుకొని పచ్చడి చేసి 
విడచి పెడతారు. తరువాత, ఆ వాదములో జొరబడే పెద్ద, పిన్నలు తలొక అర్థం లాగుతారు. 
తుదకు అర్థం అనర్థ మవుతుంది. యిది లోకపాటి. 


నేను లోకంలో వాడనే అవుటను దాట్లు వెయ్యడంలో ప్రవీణుడనే. మీరంతా వున్నారు 
కనుక, అట్లా దాట్లు వేసేటప్పుడల్లా హుంకారం చెయ్యండి. ఈ కట్టుదిట్టంతో చర్చ వుపక్రమిత్తాం. 
కవి అనగా యెవరు? ఒక అర్థము ఒట్టో, గట్టో నాలుగు పదాలు అల్లినవాడల్లా కవియే 
అని. ఈ అర్థమున నన్నయ్య ప్రధమాంధ్రకవి కాడనుకుంటాను. కిందటి సంవత్సరము మా 
మిత్రులు కృష్ణశాస్త్రిగారు వ్రాసిన శాసన పరిశోధన రిపోర్టులో 3, 81, 82వ పేజీలలో వుదహ 
రించబడిన యుద్దమల్లుని శాసనము, మా మిత్రులు వ్రాసియున్నట్టు ఛందోబద్ధముగానే వున్నది. 


స్వస్తినృపాంకుసాత్యన్తవల్లల నత్యత్రిణేత్ర 
విస్తర శ్రీ యుద్ధమల్లుణ్జ నవద్య విఖ్యాతకీర్తి 
ప్రస్తుత రాజాశ్రయుణ్లు ద్రిభువనాభరణుణ్డు సకల 
వస్తుసమేతుణ్లు రాజసర్కి భూవల్లభుణ్జర్థిన్‌। 
ఇది మొదటి పద్యము మధ్యాక్కర. నన్నయ అక్కర లందువలెనే, దీని యతి అయిదవ 
గణమున నిలిచినది. ప్రతి అర్థము చరణమునా, మూడవగణమున (బ్రహ్మ గణము అనగా 


సూర్యగణము గాని, సగణ, గగములు గాని అయివుంటుంది. 


2౫% గురుజాడలు 571 ఆంధ్రకవితాపిత - 1 


ఆంధ్రకవితా పెత - 2 


ఈ నెల 2, 5 తేదీలను శ్రీ కాశీభట్ల (బ్రహ్మయ్య శాస్తుల్లు వారును, శ్రీ తేకుమళ్ళ రాజ 
గోపాలరావు పంతులు గారును, శ్రీ కోటీ శ్వరశర్మగారును శశిలేఖలో ప్రచురించిన జాబులను 
చదివితిని. శ్రీ బ్రహ్మయ్య Se వారి లేఖ ప్రచురితమైన తరువాతనే కోటీశ్వరశర్మ గారి 
లేఖ ప్రచురమాయెను. 


“ప్రమాదో ధీమతామపి” అని శర్మగారు వ్రాసిరి. “ప్రమాదో ధీమతామేవ” అని నేనంటాను. 
నేలను నడిచేవాడికి మీది నుంచి పడడమనేది వుండదు. విపులమైన విచారణ చేసి వ్యాసములు 
రాసేవారి అభిప్రాయములు ఒకప్పుడుకొన్ని తేలిపోవడము సహజము. అట్లు తేలిపోవడం 
వల్ల ఆ గ్రంథకర్తల ప్రతిష్టకు ఒక లోపము లేదు. లోపములన్నవి యవరు పడితే వారు పట్ట 
గలరు. అది యొక గొప్ప ప్రజ్ఞ కాదు. 


బ్రహ్మయ్య శాస్తులు గారికి ఇదమిద్ధం అని శాసించి రాయడం కొంత అలవాటను 
కుంటాను. అది వక తప్పుగా నేను యెంచను. “సంశయాకత్మా వినశ్యతి” అన్నాడు. తన శక్తి 
యందు తనకు నమ్మకం లేనివాడు గట్టిపని యేదీ చెయ్యలేడు. వివాదాస్పదమైన చిక్కు అంశ 
ములలో ధైర్యముతో యేదో వొక తోవతొక్కిన వాడల్లా లోకోపకారి. నిజము తేలుటకు అది 
వొక సాధనము. విక్రమార్క “సంవత్‌” ఉత్పత్తిని గురించి యడతెగని వివాదం ప్రబలియున్న 
రోజులలో శిల్పకళాకుశలు లయిన ఫెర్య్యూసన్‌ దొర యేమి నిర్ణయము 32508, “విక్రమార్మ 
శకారంభ కాలమందు విక్రమార్ము డనే రాజు వుండి వుండలేదు. మరి ఆరువందల సంవత్సరముల 
వెనుకనుందెను. జ్యోతిషముతో సంబంధించిన గణనలకొరకు శకారంభ కాలము ఆరువందల 
యేండ్లు వెనుకకు జరిపెను” అని. ఇట్టి సిద్దాంతము తత్వ నిర్ణయమునకు సహకారి అని ŝo 
శేషులైన మాక్సుముల్లరు దొరవారు వాటిండియా టీచస్‌ అజ్‌ (What India Teaches us) 
అను గ్రంథమున మెచ్చి వ్రాసి ఆ సిద్ధాంతము ననుసరించి కొందరు సంస్కృత కవుల కాలమును 
యేర్చరిచిరి. ఇది కాదనువారు క్రీస్తు శకము 544కు ముందు “సంవత్‌” వాడుకొనునటుల 
రుజువు చూపుదురు కాక! యనిరి. 


అంతట కీల్లారన్‌, బూలర్‌ అను జర్మను పండితుల బట్టి నిదర్శనములను చూపిరి. 
వాటిండియా టీచస్‌ అస్‌ (What India Teaches us) అను (గ్రంథము రెండవ కూర్పులో 


౫% గురుజాడలు 572 ఆంధ్రకవితాపిత - 2 


మాక్సుముల్లరు (Max Muller) దొరగారు తమ వ్యాసమును 390096. అటులనే బ్రహ్మయ్య 
శాస్త్రులు గారు కూడా బెజవాడ శాసనము విషయమై తమకు నిజము తెలసిన వెంటనే సవ 
రణను ప్రచురించిరి. పండితులు మరివకలాగు యెందుకు చేతురు? బెజవాడ శాసనము 
ఛందోబద్ధమైతే యేమొచ్చె? కాకపోతే యేమొచ్చె? అది యవరూ చెప్పరు. అసలు శాసనమును 
“అందున్నవి సౌష్టవము లేని వచనములు” అని బ్రహ్మయ్య శా(స్తులు గారున్నూ 'యిందలిది 
భాష కాదు అని రాజగోపాలరావు mx దించివేసిరి. గ్రాంధిక భాష మారుననుమాట 
నమ్మని వారేమందురో! 


ఈనాడు చుట్టు చూపూ, వెనక చూపూ లేని విద్యను విద్యగా పరిగణించరు. చుట్టు 
చూపు అనగా సరిపోల్చి తారతమ్యము తెలిసి చదువుట. ఒక దేశపు చరిత్ర బాగా తెలియవలెనంటే 
యితర దేశముల చరిత్రను కూడా నేర్చి చరిత్ర స్వభావమును గుర్తెరగవలె. వక భాషను బాగా 
తెలియవలెనంటే యితర భాషల చరిత్రము కొంత నేర్చి భాషా శాస్త్రము నెరుగవలె. నన్నయనాడు 
ఆంధ్ర కర్ణాటక భాషలు రెండును నేర్చిన కవులుండిరి. నాడు కన్నడ భాషా జ్ఞానమును వెలు 
తురును తెనుగుపై పరపి కొత్త సంగతులు తెలిపిన వారు శ్రీ రాజగోపాలరావుగారొక్కరు 
కనబడుచున్నారు. గాని నేను కర్ణాటక ఛందస్సును చాలా కాలము కిందటనే యెరిగియుంటిని. 
కన్నడ భాషను నేరనివారు కూడా కన్నడ ఛందస్సు సులభముగ గ్రహించుటకు సాధనము 
న్నది. మంగళూరు బేసిల్‌ మిషన్‌ ప్రెస్సులో అచ్చుపడిన నాగవర్మ ఛందస్సులో కన్నడ ఛందస్సును 
గురించిస్నీ, కన్నడ కావ్య ప్రపంచమును గురించిన్నీ విపులమైన వ్యాసములు ఇంగ్రీషున వ్రాయబడి 
యున్నవి. ప్రతి పద్యము యొక్క లక్షణము కూడా ఆ పుస్తకములో ఇంగ్లీషున తేటతెల్లముగ 
రాయబడినది. అక్కరల లక్షణము 102; 108 పుటలోనూ, అక్కరక లక్షణము 109 పుటలోనూ 
అక్కరలలో వాడబడే గణములలో వివరము అయిదవ అధ్యాయారంభములోనూ యీయబడినవి. 
నాగవర్మ ఛందస్సున్నూ కర్ణాట సాహిత్య లక్షణ సంగ్రహమున్నూ కలిపి చెన్న పట్టణము గ్రంథ 
రత్నాకర ముద్రాక్షరశాలలో అచ్చుపడినవి. ఇందులో యింగ్లీషు లేదు. వెల తక్కువ. రెండవ 
WHS కృతమైన కర్ణాట భాషాభూషణమనే వ్యాకరణమును రైస్‌ (Rice) దొరగారు. బెంగుళూరు 
గవర్నమెంట్‌ (3565 అచ్చువేసిరి. ఈ వ్యాకరణము సంస్కృత సూత్రములు వృత్తి కలిగి 
వున్నది. గ్రంథము రోమను అక్షరములతోను కన్నడ అక్షరములతోనూ కూడా అచ్చు అయి 
వున్నది. సంస్కృత మెరిగిన వారు యీ వ్యాకరణమును సులభముగా జదువుకోవచ్చును. ఈ 
పుస్తకములో నాగవర్శ్మను గురించిన్నీ కన్నడభాష, కన్నడ కవులను MBNA, కన్నడ కావ్య 
ప్రపంచమును గూర్చిన్నీ యింగ్లీషు వ్యాసములు కలవు. 6వ పుటకు యెదురుగనున్న పటములో 
కన్నడ లిపికి కలిగిన మార్పులు చూపబడినవి. నాలుగు అయిదు కాలములలోని అక్షరములను 
తైఫారు వేసి చూసిన యెడల తెనుగున కూడా doté» మారినవో తెలియవచ్చును. మైసూరు 


౫% గురుజాడలు 573 ఆంధ్రకవితాపిత - 1 


గవర్నమెంటు ప్రెస్‌లో శ్రీ ఆర్‌. నరసింహాచారిగారు నాగవర్శకృత కావ్యాలోకనమును కర్ణాటక 
భాషాభూషణమును కలిపి ముద్రించినారు. యింగ్లీషున విపులమైన ఉపోద్దాతము కలదు. అందులో 
ఛందోంబుధి వ్రాసిన నాగవర్శా, కావ్యావలోక నాదిగ్రంథములు వ్రాసిన నాగవర్మా భిన్నులని 
బుజువు పరచిరి. 

కేశరాజు రచించిన శబ్దమణి దర్పణమను వ్యాకరణమును మంగుళూరు బేసిల్‌ మిషన్‌ 
ప్రెస్‌లో Sga దొరగారు ముద్రించిరి. యిందు సూత్రములు కన్నడ పద్యములుగానున్నవి. 
సూత్రార్థమింగ్రీషున మార్జినులో నీబడినది. భట్టకలంక దేవుని కర్ణాటక SÉ శాసనము 
విపులమైన వ్యాకరణము. దీనిని రైస్‌ (Rice) దొరగారు మైసూరు గవర్నమెంటు సెంట్రల్‌ 
DHE అచ్చు వేయించిరి. సంస్కృతమున సూత్రములు, వృత్తి వ్యాఖ్య కూడా కలవు. పుస్తకము 
రోమను లిపిని కన్నడ లిపిని కూడా అచ్చు అయినది. కర్ణాటక కవిచరిత మొకటి ఆర్‌. 
నరసింహాచారి గారు, యస్‌. నరసింహాచారి గారు మైసూర్‌ వెస్లియన్‌ మిషన్‌ ప్రెస్‌లో అచ్చు 
వేయించిరి. (Wesleyan Mission Press Mysore) ఇంగ్రీషున ఉపోద్దాతము కలదు. 

నృపతుంగుని కవి రాజమార్గము కె. పాఠక్‌ గారు మైసూరు గవర్నమెంటు ప్రెస్‌లో 
అచ్చు వేసిరి. విపులమయిన ఇంగ్లీషు ఉపోద్దాతము కలదు. గ్రంథము రోమను లిపిని కూడా 
అచ్చువేసి యున్నది. కెటిల్‌ దొరగారు కన్నడ, ఇంగ్లీషు నిఘంటువు రచించిరి. 


2౫% గురుజాడలు 574 ఆంధ్రకవితాపిత - 1 


ఆంధ్ర కవితాపిత - 3 


బెజవాడలోని యుద్ధమల్లుని శాసనము రాజరాజ నరేంద్రుని కన్న చాలా ప్రాచీనమనే 
నా అభిప్రాయము. లిపినిబట్టి ఆలా అనక తీరదేమో అనుకుంటాను. 1893 సంవత్సరములో 
గవర్నమెంటు యెపిగ్రాఫిక్‌ డిపార్టుమెంటు (Epigraphic Department) వారు ఈ రాతిపైని 
కాగితము ఒత్తి అచ్చు తీసిరి. (Estampa face) దానిని ఆ దరిమిలాను మా మిత్రులు శ్రీ 
గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారితో కలిసి పరిశీలించియుంటిని. తరువాత ఆ శాసనపు 
రాతిని కూడా చూచితిని. 

యెపిగ్రాఫిస్టు గారి 1893 సంవత్సరపు రిపోర్టులో 12వ పుటలో ఈ శాసనము గూర్చి 
యిట్లు వ్రాయబడి యున్నది. Telgu-In very archaic characters mentions the 
King's Grandfather Mallaparaju" 

(తెనుగు చాలా ప్రాచీనమైన అక్షరములతో నున్నది. రాజు తాతమల్లపరాజని వున్నది.) 

ఆ సంవత్సర మెత్తిన శాసనపు అచ్చు కాగితము గైవిలియ కాగా యిప్పటి యెఫిగ్రాఫిస్టులును 
నా మిత్రులును అగు శ్రీ హెచ్చికృష్ణ శాస్త్రిగారు కిందటి సంవత్సరం తిరిగి ఒక అచ్చు యెత్తి 
e శాసనమును గురించి వారి 1910 సం॥పు రిపోర్టు 2, 82, పేజీలలో వ్రాసిరి. 

2వ పేజీలో దానిని గూర్చి "One of the earliest to lethic records written in 
Telugu Language in that part of the country" అని వ్రాసి (ఆ ప్రాంతమునందు 
వున్న మిక్కిలి ప్రాచీనమైన తెలుగు భాషలో వ్రాయబడిన శిలా శాసనములలో వొకటి) 


82వ పుటలో :- "This epigraph may be roughly assigned to the 9th 
century of the Christian Era" (యీశాసనము అందిందుగా క్రీస్తు శకము తొమ్మిదవ 
శతాబ్దము నాటి దని చెప్పవచ్చును) 

ఇలియటుదొర గారి తెనుగు శాసనములలో ఈ శాసనమును గూర్చి యిట్లు వ్రాయబడినది. 
గర్భాలయమునకు తూర్పున నంది మండపములో నందీశ్వరుని మంటపమునకు వుత్తరముగా 
వున్న తూము మీద అడ్డుగా వేసియున్న రాయిమీద శాసనము, ఈ రాతి పలకను తెలియని 
అక్షరములున్నవి. 


2౫% గురుజాడలు 575 ఆంధ్రకవితాపిత - 3 


ఇలియటు దొరగారు నియోగించిన పండితులు పదకొండు, పన్నెండవ శతాబ్దముల 
శాసనములెన్నో సులభముగా భేదించిరి. ఈ శాసనమును భేదించలేకపోయిరి. 

కృష్ణ emo కోరికపైని ఈ శాసనపు రాయి బెజవాడ మ్యూజియములో భద్రపరచబడి 
అందరూ చూచుటకు అనువైయున్నది. అందలి అక్షరములను పదకొండు, పన్నెండవ శతాబ్దముల 
లిపులతో సరిచూసిన అవి పాతవని చూచినంతనే తెలియును. ఆ శాసనపు లిపిని పరీక్షించగోరిన 
వారికి బూలర్‌ దొరగారి ఇండియన్‌ పెలియాగ్రఫీ (Buhler's Indian Palaeography 
translated by Dr. Fleet) యున్నూ, బర్మల్‌ దొరగారి సౌతిండియన్‌ పెలియాగ్రఫీయున్నూ 
సహాయ పడును. మొదటి పుస్తకములోని పటములు జర్మను ($8653 గాని యింగ్లీషు ప్రతిలో 
లేవు. ఆ పటములలో 8:5 పటమున నాలుగు, అయిదు, ఆరు కాలములలో తూర్పు చాళుక్య 
లిపులీబడినవి. అందులో అయిదవ కాలములోని లిపి రెండవ అమ్మరాజు (A.D. 945- 
970) శాసనము నుండి యెత్తబడినది. (ఇండియన్‌ యాంటిక్వరీ 7వ సంపుటము 15 పుట 
పటము 160వ పుటకు యెదుటనున్నది. ఆరవకాలములోని లిపి రాజరాజ నరేంద్రుని కోరుమిల్లి 
శాసనమునుంచి యెత్తబడినది. ఇండియన్‌ యాంటిక్వరీ 145 సంపుట 485 పుట.) 


ఈ రెండు లిపులకును చాలా భేదము వుండబట్టే బూలరు దొరగారు అమ్మరాజ శాసనలిపికి, 
మధ్యకాలపు లిపి The middle variety అనిన్నీ, రాజరాజు కాలపు లిపికి పాత కన్నడ లిపి 
అనిన్నీ పేరుపెట్టిరి. ఈ పాత కన్నడ లిపి అన్న దానికే, oe» దొరగారు ట్రాన్‌సిషనల్‌ 
Transitional character (మారుదల కాలపు) లిపి (ట్రాన్‌సిషనల్‌) అని పేరిడిరి. ఈ లిపి 
పదకొండవ శతాబ్దపు వేంగీ దేశపు శాసనములలో మొదట బయలు వెడలినది. 


It first appears in the Vengi Inscriptions of the 11th Century Buhler's 
Indian Palaeography, Fleets translation p. 68. 


అమ్మిరాజు నాటి లిపులకు రాజరాజునాటి లిపులకును గొప్ప భేదమొకటి యేదనగా, 
అమ్మిరాజుల నాటి లిపిలోని అక్షరముల తలకట్టు సూక్ష్మముగా శాణాంవలే నుండును 
(Wedge) రాజరాజు నాడు కొమ్ముల వలె తలకట్లు లేచి కోణము తేరినవి. రెండవ అమ్మరాజు 
శాసనముల పటములు యిండియను యాంటిక్వరీ 12, 18 సంపుటములలోనూ, బటర్‌వర్తు 
నెల్లూరు శాసనములు 1.సంపుట (Butterworth Nellore Inscriptions vol 1) 164 
పుటలోనూ యీబడినవి. వీటి లిపిని కోరుమల్లి శాసనపు లిపితో సరిజూసి, ఆపైని యుద్ధమల్లుని 
బెజవాడ శాసనపు లిపిని పరీక్షించిన యెడల, అది రాజరాజు నాటికి ప్రాచీనమని స్పష్టపడగలదు. 
యెపిగ్రాపికా ఇండియా 5వ సంపుటములో 118 పుట వెనుక 6 తూర్పు చాళుక్య శాసనముల 
పటము లీబడినవి. వాటిలిపులు తొమ్మిది, పది శతాబ్దముల నాటివి. 


౨౫ గురుజాడలు 576 ఆంధ్రకవితాపిత - 3 


బూలర్‌ ఇండియన్‌ పెలియాగ్రఫీకి యింగ్లీషు తర్జుమా బొంబాయిలో యెడ్యుకేషనల్‌ 
సొసయిటీ ప్రెస్‌లో దొరుకును. 


Educational society's Press Bombay, “శాసనమునందున్న పురుషులను బట్టి, 
కాలము తెలిసికొందుమనిన నట్లగుచో నీ శాసనము రాజరాజ నరేంద్రునకు దరువాత వ్రాయ 
బడినట్లు తోచు చున్నది. గాని పూర్వము నందు వ్రాయంబదినట్లు తోచుట లేదు. “శ్రీయుత 
అప్పారావు పంతులు వారీ శాసనము రాజ రాజ నరేంద్రునకు బూర్వముదని వ్రాయించిరి. 
కాని వారు వ్రాసిన దానితో నేనేకీభవింపజాలను” అని బ్రహ్మయ్య శాస్త్రులు గారు వ్రాసిరి. 

ఇట్టి అభిప్రాయమునకు శ్రీశాస్తులు వారు చెప్పిన యుక్తులు యివి అని అనుకుంటాను: 
(అ) బెజవాడ శాసనములో శాసనకర్త పేరు మల్లుడు, యుద్ధ మల్లుడు అని కూడా వున్నది. 
తాతపేరు మల్లపుడు. ఇట్టి లక్షణము గల (యుద్ద) మల్లుడు రాజ నరేంద్రునకు బూర్వమునందు 
లేడు. (ఆ) ఈ శాసనమున EIS బడిన యుద్దమల్లుడు తూర్పు చాళుక్యుడని వ్రాయబడి 
యుండలేదు. (m) రాజరాజనరేంద్రున కిటీవల మల్లపు దేవుని మనమడైన మల్లుడొకడు 
కాన్పించుచున్నాడు. ఇతడు క్రీస్తు శకము 1202లో బరిపాలనము చేసినాడు. 


బెజవాడ శాసనపు యుద్ధమల్లుడు క్రీస్తు శకము 927 నుండి 934 వరకూ తూర్పు 
చాళుక్యులసింహాసన మెక్కి పాలించిన యుద్ధమల్లుడయె వుండునని నా అభిప్రాయము. 

శాస్త్రుల వారు పేర్కొనిన మల్లపుదేవుని శాసనము క్రీస్తు శకము 1202 నాటిది. ఆ 
సంవత్సరమున e రాజు పిఠాపురమున పట్టాభిషిక్తుడాయెను. ఈ శాసనము యెఫిగ్రాఫికా 
ఇండియాలో 4వ సంపుటములో 231 పుటను ప్రచురింపబడినది. పటము ఆరవ సంపుట 
270 పుటను కలదు. ఈ శాసనపు లిపి బెజవాడ శాసనపు లిపితో చేర్చి చూసిన వెంటనే దీని 
కొత్త బయలుపడును. గాన నీమల్లపను గూర్చి చర్చించుట అనవసరము. అయినను పిఠాపురపు 
శాసనపు తెలుగు భాగము మొదటను, మల్లప పేరిట్లీ బడినది. 86 పంక్తి “స్వస్తి శ్రీ సర్వలోకాశ్రమ 
శ్రీ విష్ణువర్ధన మహారాజులైన మల్లపదేవ చక్రవర్తి” బెజవాడ శాసనములో ఈ రీతిని లేదు. 


౨౫ గురుజాడలు 577 ఆంధ్రకవితాపిత - 3 


ఆంధ్ర కవితాపిత - 4 


యుద్ధమల్లుని కధ యించుక ముచ్చటింతము. హియంతసాంగుడను చీనా దేశపు బౌద్ధ 
పండితుడు యేడవ శతాబ్దారంభ మందు మన దేశమునకు వచ్చెను. అప్పుడు దక్కను దేశమును 
చాళుక్య రాజగు రెండవ పొలికేసి, సత్యాశ్రయుడు పాలించుచుండెను. అతను ఆంధ్ర దేశమును 
జయించినట్లు అయిహోవి శాసనమందు జెప్పబడినది. (ఎపిగ్రాఫికా ఇండియా 6వ సంపుటలో 
1, 12 పుటలు) యీ శాసనకావ్యకర్త రవికీర్తి అనే జయనుడు. సంస్కృత కవిత్వమందు 
అభిరుచి కలవారీ శాసనము చదవవలెను. సత్యాశ్రయుని తమ్ముడు Ha విష్ణు వర్ధనుడు 
తూర్పు చాళుక్యశాఖకు మూల పురుషుడు. ఇతని సంతతిలో కవి విష్ణువర్ధనుడనెడి రాజు 
క్రీస్తు శకము 843-844లలో పద్దెనిమిది మాసములు రాజ్యము చేసెను. యీ కవి విష్ణువర్ధనునికి 
ముగ్గురు కొడుకులు. జ్యేష్టుడగు గుణక విజయాదిత్యుడు 844 నుండి 888 వరకు 44 వత్స 
రములు పాలించి, సంతానము లేకుండా గతించినట్లు కనబడును. 


అతని తమ్ములు మొదటి విక్రమాదిత్యుడు, మొదటి యుద్ధమల్లుడు. ఉభయులకూ సంతతి 
కలిగియుండెను. ఇక జట్టీలకు కొదవేమిటి? 


గుణకుడు గతించగానే విక్రమాదిత్యునొ కొడుకగు మొదటి చాళుక్యభీముడు రాజ్యమునకు 
వచ్చిను. ఇతనికి దాయదుల వల్ల చిక్కులు కలిగినట్లు శాసనముల వల్ల కనబడును. ఇతని 
కాలానకు పశ్చిమ చాళుక్య రాజ్యము అంతరించి, మన్యఖేట రాష్ట కూట రాజులకు చేరినది. 
పశ్చిమ దేశం Ghd ఈ రాష్ట కూటులకున్నూూ తూర్పు చాళుక్యులకున్నూ అనుశ్రుతమైన 
వైరమున్నట్లు కానవచ్చుచున్నది. పూర్వ చాళుక్యరాజుల దాయాదులను కొందరిని వెనక వేసుకొని 
ఈ రాష్ట్ర కూట రాజులు వేగి దేశముపై దండెత్తి వచ్చు చుండిరి. మొదటి భీముడు రాష్ట్ర 
కూటరాజగు రెండవ కృష్ణునితోనో, తన దాయాదులతోనో యుద్ధము చేసి జయించి నట్లు 
నాకు దొరికిన కశింకోట శాసనములో వ్రాయబడినది. యీ దాయాదులలో భీమునికి పినతండ్రి 
అయిన యుద్ధమల్లుడు గాని అతని కుమారుడు తాడపుడు గాని వుండివుండవచ్చును. ఇది 
వూహ. భీముడు 888 నుంచి 919 వరకూ 30 సంవత్సరములు పాలించెను. ఇతని అనంతరము 
ఇతని పెద్దకొడుకు కొల్లభిగంఢ విజయాదిత్యుడు ఆరు మాసము SS. తదనంతరమతని 


?** గురుజాడలు 578 ఆంధ్రకవితాపిత - 4 


పెద్ద కుమారుడు మొదటి అమ్మరాజు 925 వరకు ఏడేళ్ళేలెను. ఇతని కుమారుడు బాలుడైన 
బేతవిజయాదిత్యుడు పదిహేను రోజులు ఏలెను. ఇతనిని కంఠికా విజయాదిత్యుడందురు. 


ఈ ప్రకారము మొదటి భీముడి సంతతిలో, అతని మునిమనమడి వరకూ రాజ్యము 
వచ్చెను. అంతట భీముడి పినతండ్రియు మొదటి యుద్ద మల్లుని కొడుకును అగు తాళపరాజు, 
బాలుడగు కంఠిక విజయాదిత్యుని తొలగించి, రాజ్యమాక్రమించుకొని ఒకనెల రోజులు యేలెను. 
(మొదటి భీముని పెద్ద కొడుకగు కొల్లభిగండ విజయాదిత్యుని సంతతి వారు రాజ్య (భ్రష్టులై 
యేమీ చెయ్యజాలక ఊరకుండిరి గాని) భీముని రెండవ కుమారుడైన రెండవ విక్రమాదిత్యుడు 
తాళప రాజును చంపి, రాజ్యమాక్రమించి, పదకొండు మాసములు రాజ్యము చేసెను. అంతట 
రాజ్య భ్రష్టుడైన BS విజయా దిత్యుని తమ్ముడొకడు, మూడవ భీముడనువాడు, తన పినతాత 
అగు రెండవ విక్రమాదిత్యుని జయించి ఎనిమిదిమాసములు రాజ్యము చేసెను. ఆ వెనుక 
యీ మూడవ భీముని కొట్టి తాళపరాజు కుమారుడగు రెండవ యుద్ధమల్లుడు రాజ్యమును 
ఆక్రమించు కొని 927 నుండి 934 వరకు యేడేండ్లు యేలెను. 


యిది బీరకాయపీచు. ఈ యుద్ధమల్లుడే బెజవాడ శాసనపు యుద్దమల్లుడు కావచ్చునని 
నా అభిప్రాయము. ఇతనికి దాయాదులు మనకు తెలిసిన వారెవరనగా :- 


1. మొదటి భీముని మనుమడు రాజ్య GBS బేత లేక కంఠికా విజయాదిత్యుడు; 


2. పదకొండు మాసములు రాజ్యము చేసి తాళప రాజు వలన తొలగింపబడిన బేత 
విజయాదిత్యుని పినతాత రెండవ విక్రమాదిత్యుడు; 


8. కంఠికా బేతవిజయాదిత్యుని పినతండ్రియగు రెండవ భీమరాజు. 


క్రీస్తు శకము 984లో ఈ మూడవ దాయాదియగు రెండవ భీముడు యుద్ధమల్లుని 
జయించి దేశము నుండి వెడలగొట్టి నట్లు శాసనముల వల్ల కనబడును. (Epigraphica In- 
dica Vol. VII P.181; Vol. IX P. 49. Nellore Inscriptions Vol.l. P.170, 171) 

రెండవ భీమునకు రాజ్యము సులభముగా సంప్రాప్తము కాలేదు. అతని శత్రువులకు 
రాష్టకూటరాజగు నాలుగవ గోవిందుడు తోడ్చడెను. రాజ్యకాంక్షులై పోరిన దాయాదులతో 
యుద్దమల్లుడు (Nellore Inscriptions Vol. | pp 170, 171; Epigraphica Indica Vol VII 
P. 181) కంఠికవిజయాదిత్యుడును జేరియుండిరి. ఇతర శత్రువులు యవరనిన, రాజమయ్య, 
ధళగ తాత ðS; బిజ్జి; అయ్యప; లోవబిక్కి వీరిలో eo బేతవిజయాదిత్యుని పినతాత 
అయిన విక్రమాదిత్యుడని నేను పోల్చినాను. ఒక శాసనములో ఇతని పేరు తాత బిక్క్యన అని 
వున్నది. పశ్చిమ చాళుక్య రాజగు ఆరవ విక్రమార్ముని శాసనములలో విక్కలన్‌ అనుటకలదు. 


౫% గురుజాడలు 579 ఆంధ్రకవితాపిత - 4 


కంఠిక విజయాదిత్యుని, Bog soon, రెండవ భీముడు దేశము నుండి 
తొలగించెనంటిమి. ఈ బేతవిజయాదిత్యుని సంతతి తూర్పున చేరి, గాంగులతో సంబంధములు 
చేసి, తిరిగీ కొంత కాలమునకు తలయెత్తినట్లు కనుపడును. Indian Antiquary Vol. XX.p. 
267-268 అటువలెనే యుద్ధమల్లుని సంతతి కృష్ణా జిల్లా ప్రాంతమందు రాష్ట్ర కూటుల 
సహాయము వలన కొంత రాజ్యము కల్పించుకొని కొంత కాలము మన్నినట్లు కనుపడును. 
యిందుకు ఆధారము యెపిగ్రాఫిస్టు గారి 1909 సంవత్సరపు రిపోర్టులో చెప్పబడిన గుంటూరు 
శాసనము (Pages 109; 110) శాసనకర్త విష్ణువర్ధన తాళరాజు. ఇతని వంశము పూర్వ 
చాళుక్య వంశము. ఇతను పైని చెప్పిన పూర్వ చాళుక్య రాజగు తాళపరాజు సంతతిలోని 
వాడు. ఈ శాసనములో మొదటి తాళపరాజు మొదటి భీముని తమ్ముడని వ్రాయబడియున్నది. 
పినతండ్రి పెత్తండ్రి బిడ్డలను, అన్నదమ్ములను వాడుక మనదేశమున నున్నది. మొదటి తాళప 
కుమారుడు యుద్ధమల్లుడు. ఇతనికి యిద్దరు కుమాళ్ళు. మహారాజాధిరాజ పరమేశ్వర 


బాడబరాజు, విష్ణువర్ధన తాళరాజు. 


గుంటూరు ప్రాంతమందు రెండవ యుద్ధమల్లుని సంతతి వారు రాజ్యము చేసి యున్నప్పుడు 
ఆ కాలపు లిపినివున్న బెజవాడ శాసనములోని యుద్దమల్లుడు పూర్వ చాళుక్యులలోని 
యుద్దమల్లుడయి వుండడనుటకు కారణములు నాకు కానరాలేదు. 

ఇక పేరులకా? యుద్దమల్లుడను పేరు “మల్ల, Hes” అనియు, తాళరాజను పేరు, 
“తాహ, తాళప, WOH, తాల, PES” అనియు శాసనములలో కానవచ్చు చున్నవి. నేను 
పైనుదహరించిన శాసనములే ప్రమాణము. 


2౫% గురుజాడలు 580 ఆంధ్రకవితాపిత - 4 


కన్యాశుల్మము 


మంచి నాటకముల గనుట, జదువుట, కన్న విద్యాభిమానులకు ఎక్కుడు ఆనందముండ 
బోదు. అట్లు చూచుచు, చదువుచు, నుండునపుడు మనము భగవన్నిర్మాణమగు నీమాయా 
ప్రపంచమును మరచి కవి నిర్మాణమగు మరియొక మహా మాయా ప్రపంచమలో నానంద 
మగ్నులమై యుందుము. సాధారణ నాటకములెల్ల నిటుల నానందజాయకములగునపుడు 
ప్రతిభావంతులగు కవి శ్రేష్టుల నాటకముల మాట చెప్పనేల? మ.రా. శ్రీ. గురజాడ అప్పారావు 
పంతులు బి.ఏ.గారు రచించిన ox» నాటకమును పోలిన నాటకములు ఆంధ్రభాషలో లేవు. 
కథాకల్పన, పాత్రరచనా చమత్కృతి, రసపుష్టియు, నీ నాటకమున (Sessio నున్నవి. 
వీరికి హూణకవిశ్రేష్టుల కలాకౌశలము పూర్ణముగ పట్టుపడుటంజేసి, వీరు ఆపూర్వగ్రంథరచనచే 
నాంధ్రభాషా వధూటి నలంకరించిరి. ఈ నాటకము ౧౮౯౭వ సంవత్సరమున నైదకంములుగా 
రచింపబడి, రాజర్నులును, విద్యా భోజులును, పండిత పోషకులునునగు శ్రీ ఆనందగజపతి 
మహారాజావారలకు అంకిత మీయబడినది. అచ్చుపడిన కొద్ది వారములలో నన్ని ప్రతులును 
చెల్లుటయే కాక, పత్రికాధిపతులు ఈ నాటకమును వేనోళ్ళ పొగడిరి. ఇన్నాళ్ల వరకు రెండవ 
కూర్చు అచ్చొత్తించక పోవుటకు కారణము మన దేశములో గ్రంథముల నచ్చొత్తించి యమ్ము 
పడివాటుల భీతియే యని గ్రంథకర్తగారు ఉపోద్దాతమున వక్కాణించిరి. ఈ మాట యెంత 
నిజము! కొందరి స్నేహితుల ప్రోద్బలమున నీ రెండవ కూర్చిప్పుడచ్చొంత్తించిరి. రెండవ కూర్పులో 
నాటకమును HON మార్చి, అయిదంకములను యేడంకములుగ పెంచిరి. ఈ నాటకము 
గ్రామ్యభాషను వ్రాయబడి పండిత పామరులకు ఆనంద జనకమై యున్నది. గ్రంథకర్త గారు 
గ్రామ్యగ్రాంథిక భాషల తారతమ్యముం గూర్చి ఆంగిలేయ భాషను విపులమగు (క్రోడము 
వ్రాసి, నాటకమునకు ఉపోద్దాతముగా నచ్చొత్తి, వారి పాండిత్యప్రకర్షను గనపరచిరి. వీరీ 
నాటకమున గ్రామ్యభాషకెంతయో వన్నె తెచ్చి, రసానుగుణ్యముగ పలికించిరనుటకు సందియము 
లేదు. ఇటులనేకదా ప్రాచీనకవులు ప్రాకృత భాషల యందు కావ్యములు వ్రాసిరి. ఆప్రాకృతములే 
యిప్పుడు బంగాళీ, (Gan, మహారాష్ట్రము, మున్నగు భాషలుగా మారినవి. ఇప్పటి యా 
వ్యావహారిక భాషలలోనే ఆయా దేశపు కవులు ఉద్ధంథముల వ్రాసి, ఆయా భాషలకు వన్నె 
తెచ్చిరి. ఆంధ్రమున గ్రామ్యగ్రాంథధిక భాషల తారతమ్యమెటుల నున్నను, హాస్యరస ప్రధానములగు 


?^* గురుజాడలు 581 కన్యాశుల్క్మము 


నాటకములు గ్రామ్యభాషనే (వాయనగుననుటకు అంగీకరించని వారు ఉండబోరు. స్వభావము 
ననుసరించి వాడుకలో నుండు మాటలతో వ్రాయబడుటం జేసి, యీ నాటకమున భాష 
ముద్దులు మూటకట్టుచున్నది. కన్యాశుల్మమున కాశించి వృద్దులకు పిల్లలనిచ్చు దురాచారమును 
మాన్సుటకై యీ నాటకము వ్రాయబడినది. కృష్ణారాయపురమను నగ్రహారమున నగ్నిహోత్రావ 
ధాని యను బ్రాహ్మణుడు కలడు. ఆయనకిద్దరు పుత్రికలు. పెద్దపిల్లను కన్యాశుల్మమున కాళించి 
వృద్దున కొకనికి కట్టబెట్టుటంజేసి, ఆమెకు బాల్యమునందే వైధవ్యము సంభవించినది. అంతటను 
బుద్ధిరాక రెండవ పిల్లను గూడ లుబ్బావధానులను నొక ముసలివానికి పెండ్లిచేయుటకు 
అవధానులు గారు తలపెట్టిరి. ఈ వివాహము విఘ్నముచేయుటకుగాను ఆయన బావమరది 
యగు కరటకశాస్త్రి తన శిష్యునకొకనికి స్త్రీ వేషము వేసి తక్కువ వెలకు ఆ లుబ్ధావధానులకు 
పెండ్లిచేయును. వివాహమైన కొద్ది దినములలో నా శిష్యుడు వేషము విప్పి పారిపోవును. 
ఇటుల పెండ్లికూతురు అదృశ్యముకాగానే, ప్రాణహత్య జరిగినదని పోలీసువారు క్రిమనలు 
కేసును లేవనెత్తుదురు. ఈ రసకందాయములో నగ్నిహోత్రావధాని పుత్రునికి విద్యనేర్పు గిరీశ 
మను మోసగాడొకడు అవధానులుగారి జ్యేష్టపుత్రికను పెండ్లికిబోవు మార్గమధ్యమున లేవతీసుక 
పోవును. దీనంజేసి చిలవపలవలుగ కోర్టు చిక్కు లెన్నియో పుట్టి, న్యాయమార్గానువర్తియగు 
నొక బ్రాహ్మణోత్తమునిచే బాపబడును. గ్రంథము చదివి చూడవలెగాని, చెప్పి తెలుపశక్యమైనది 
కాదు. షేక్సియరు మహాకవి నాటకములలోని ఫాల్‌స్టాఫ్‌ అను పాత్రమువలె, నీ నాటకమున 
గిరీశమను నతడు నవ్వులబండి. కావ్యగుణములన్నిటి కన్నను లలితమగు హాస్యరసము కష్ట 
సాధ్యమని యాంగ్లేయ పండితుల యభిప్రాయము. అట్టి సరసమగు హాస్యము యీగ్రంథమంతట 
నిండియున్నది. కాన నీకవిని ఆంధ్రమోలియరని యనతగియున్నది. అంకితమును, ఉపోద్దాతము 
లును ఇంగ్రీషుభాషను వ్రాయబడియున్నవి. తెనుగున వ్రాసిన బాగుండునని మా యభిప్రాయము. 
ఈ [గ్రంథమును ఆనందగజపతి మహారాజుల సుందరరూపమును తెలుపు పొటిగ్రాపొకటి 
యలంకరించుచున్నది. గ్రంథము వెల o.» అణాలు. ఇది చెన్నపురి ఎన్‌ఫ్లనేడులో సంస్కృతాంధ్ర 
గ్రంథముల విక్రయించు వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్‌ సన్సు వారి షాపునను, తెలుగు 
దేశమునగల రెయిలు స్టేషనులలో హిగ్గిన్‌బాతం కంపెనీవారి పుస్తకముల యంగళ్ళవద్దను 
దొరుకును. 


?^* గురుజాడలు 582 కన్యాశుల్మము 


ప్రఫుల్ల లేక రాణీ చౌదరి (బంకించంద్రుని నవలారచన) 


ఒకరివెనకొకరు ఆడపిల్లలీగ్రంథమును చదువుచున్నారు. ఈమాట వొక్కటియే దీని విలు 
వను తెల్పజాలును. శ్రీసుబ్బారావుగారు ఇంగ్లీషునుండియో, కన్నడమునుండియో తెనిగించిరని 
నాజ్ఞాపకము. మన తెనుగుదేశమున కెంత దురవస్థ! బంగాలీ గ్రంథముల చదువు నేర్చిన కవి 
మనలో వొక్కడు లేడుగదా? 


నూరు సంవత్సరము క్రిందట oom విద్వాంసులు, బంగాళీ భాషలో వ్యాకరణము 
గాని, నిఘంటువు గాని లేకుండుట గని, గత యాభై, అరవై ఏళ్ళలో బంగాళీ వాడుక భాష నుండి 
ఒక సులభమైన గ్రాంథిక భాషను కల్పించుకొని, లోకములో యెన్నిక SHS గ్రంథ ప్రపంచమును 
కల్పించిరి. ప్రక్కనున్న వారిని చూచి నేర్చుకొను నేర్చయినను మనకు లేదాయెను. ఇకనైనను 
మనలో బుద్ధిమంతులు బంగాళి భాష నేర్చి, దానగల మంచిని తెనుగునకు కూర్తురు గాక. 


సుబ్బారావు గారి BO చిన్నయ్యసూరిగా రేర్చరిచిన త్రోవనున్నది. ఆ 309 వీరి రచన 
మిక్కిలి రసవంతముగా నున్నది. అసమానమే అనవచ్చును. 45వ పుటలో “ప్రఫుల్ల ముఖ 
దిగ్భ్రమముజెంది” అని ఆరంభమైన వాక్యకదంబమును చదివిన శ్రీ సుబ్బారావు గారి రచనా 
సామర్థ్యము తెలియును. వీరి శైలిలో రెండు దోషములు నాకు కనపడ్డవి. అనవసరమైన 
సంస్కృత శబ్దములును, వాడుకలోలేని తెనుగు మాటలును గ్రంథమందు నిండియున్నవి. 
సంస్కృత వ్యాకరణము నేర్చకుండా పాత గ్రాంథిక శయిలిలో వ్రాయబూను వారికి కలుగు 
స్థాలిత్యములు శ్రీ సుబ్బారావుగారికి కూడ కలిగినవి. మొదట అధ్యాయముల సంఖ్య వీరు 
సంస్కృత పదముల నిచ్చిరి. అందు షష్టమాధ్యాయము, చతుర్దశమాధ్యాయము, ఏకాదశమాధ్యా 
యమను ప్రయో గములు దొర్లినవి. అది తెలిసి కానోపును. రెండవ భాగములో అధ్యాయముల 
సంఖ్య తెనుగు పదముల నిచ్చియు, అందులో సప్తమాధ్యాయమునకు మాత్రమే తత్సమము 
వుంచిరి. వీరు కాన్ని చోట్ల వాడుకలో నున్న తత్సమదేశ్య శబ్దముల విడిచి, అంతరించిన 
తద్భవశబ్దములను వాడియున్నారు. 
రెండవ దోషము : అక్కడక్కడ అనుప్రాసమును వొత్తుగా తగిలించుట (అ) “ఇంక నేమే 
మింబెట్టుకో, తిట్టుకో, భూషించుకో, దూషించుకో” (ఆ) కెంపు పెంపు గల, “కెంపు సొంపు 
నింపు నధరంబు, కుందముల యందము డిందుపడంజేయు ద్విజాలియు” (ఇ) “అత్తరు 


౨౫ గురుజాడలు 583 55 


3C 
Gh 
O1 
b 
à 
8 


ణీతరుణుల మనముల గలిగిన దలపులు వలపుల పొలుపులు దెలుపవశమగునె” (ఈ) “పెచ్చు 
పెరిగి విచ్చలవిడి పచ్చవిల్తు డొచ్చము లేక.” ఇప్పుడు మన పత్రికలలో రెండు విమర్శన 
మార్గములు కనబడుతున్నవి. ఇష్టులైన కవులను పొగిడి వారి గ్రంథములందు తప్పులెన్నక 
పోవడము, అయిష్టులగు కవుల గ్రంథములయందు వున్నవి లేనివి తప్పులే GA), గుణములను 
మరుగు పరచడము. ఇంతకన్న భాషకు కీడు వుండబోదు. తప్పులని నాకు తోచినవి కనపరిచి 
నందుకు శ్రీ సుబ్బారావుగారు నన్ను క్షమింతురుగాక. కథ యొక్క గుణదోషములు బంకిం 
చంద్రులవి. కీర్తిశేషులైనవారి తప్పులెన్నినను చిక్కుకలగబోదు. బతికివున్న కవులకు (శ్రాద్ధము 
పెట్టడము, చచ్చిన వారికి వర్ధంతులు చేయడము, యీనాడు మనవారి కలవాటైన ఈ పద్ధతి 
తలకిందులు చెయ్యడము వల్ల భాషకు కొంత మేలు కూడునని నా అభిప్రాయము. 

బంకిముల కథలు తెనుగైనవి నా యెదట మూడున్నవి. శ్రీ సుబ్బారావుగారి (ప్రఫుల్ల 
యొకటి; శ్రీ ఓ.వై. దొరసామయ్య గారు కన్నడము నుంచి తెనిగించి శ్రీవావిళ్ళ రామస్వామి 
శాస్త్రులు అండ్‌ సన్స్‌ అచ్చొత్తిన, ఆనంద మఠమొకటి; అటులనే శ్రీ దొరసామయ్యగారు 
ఆంధ్రీకరించి కలారత్నాకర ముద్రాక్షరశాలలో అచ్చుపడిన కపాలకుండలము యొకటి. ఇంతకు 
మున్నింగ్లీషున బంకిము కథలనే రెండు మూడు చదివియుంటిని. 

బంకిము వ్రాసినట్లే తాము తెనిగించితిమని శ్రీ సుబ్బారావుగారు వ్రాసిరి గాని, కొన్ని 
చోట్ల ఆంధ్ర లోకోక్తులును, లోకోక్తులవంటి ఆంధ్ర పద్యములును వీరి తెనుగులో కానవచ్చు 
చున్నవి. ఇదిగాక బంకిముల రచనా మార్గమునకు పొందిన వర్ణనాంశములను పెంచుట 
కూడా కొన్ని చోట్ల కలదు. బంగాళానేరనివాడనౌటచేత, దీని నిజమును కనిపెట్టజాలను. 


ఈ మూడు గ్రంథములు ఇంగ్లీషులో 'రొమాన్సు” అను జాతిలో చేరును. దేశ కాలములను 
బట్టి జరగరాని సంగతులు, జరగతగిన సంగతులు వుంటవి. జరగతగిన సంగతులను వర్ణిం 
చునది ఉత్కృష్ట కథ. జరగనేరని సంగతులతో నిండి ఉండినది రొమాన్సు. అందులోను 
అంతరులు కలవు. బంకిముల రొమాన్సులు, ఇంగ్లీషు SSO’ యగు 'స్మాట్‌ తోవను కొంతవరకు 
అనుసరించి పోవును. దేశకాల భేదములను మన్నించక స్మాటు నవలలలోని కొన్ని అంశములను 
బంకిములు తన నవలలో చేర్చిరి. సీమలో మొదటి రిచర్జుఅను రాజు కాలమున రాబిన్‌హుడ్‌ 
అను బందిపోట్ల మొనగాడొకడుండెను. వానికి స్మాటు సుగుణసంపత్తిని కల్పించెను. ఇది 
స్మాటు నందే కావ్య దోషమై వుండెను. రాబిన్‌హుడ్‌నకు ప్రతిగా, బంకిములు ప్రఫుల్లలో భవానీ 
ఠాకూరను వాని నమర్చియున్నారు. ఈ భవానీ ఠాకూరు దొంగల మొనగాడైనను శౌర్యౌదార్య 
దేశాభిమానాది గుణసముద్రుడు; “సంపూర్ణ ధిషణాధురంధరుడు”. ఆనంద మఠములో కూడా 
గుణసంపత్తి కల బందిపోట్లు కలరు. సన్యాసుల దేశాభిమానము యింతంత కాదు. అట్టి 


?** గురుజాడలు 584 ప్రపు 


3C 

Gh 
O1 
b 
à 
8 


బందిపోట్లను, యిట్టి సన్యాసులును, మనసు కల్పించిన మాయా ప్రపంచములోనే వుందురు 
గాని, లోకములో వుండి వుండలేదు. దేశోద్ధరణమునకు భవాని ఠాకూరునకు దొరికిన సాధనము 
ప్రఫుల్ల ముఖియను ఒక మగడు విడనాడిన పేద బ్రాహ్మణప్రీ. రూపసి, బుద్ధిమంతురాలు. 
అడవిపట్టి పోవుచుండగా ఆమెకు నట్టడవిని వొక గాజుయిల్లు గానవచ్చెను. ఆ యిల్లు అంతటను 
అద్దములు కూర్చి కట్టిరి గాన, అడవి ఆ అద్దములయందు (ప్రతిఫలించి అంతా యేక అడవిగా 
కనపడునట! (ప్రఫుల్లముఖి ముఖము అద్దములో ప్రతిఫలించగా అది అద్దమని యామె పోల్చు 
కొనెనట. es అద్దపుటింటికింద నొక నేలమాన్యములో లెక్కలేని ధనరాసులు పడియుందిను. 
ఆ ధనముతో సైన్యమును గూర్చికొని, భవాని ఠాకూరు ప్రఫుల్లముఖికి రాణీపదవి నిచ్చి పట్టాభి 
షేకము చేసెను. చెప్పన్న విద్యలు ఆమె అవలీలగా నేర్చెను. ప్రఫుల్లముఖి నేర్చిన శాస్త్రములు 
కళల పట్టీ 69-70 పుటలో నీబడినది. ప్రఫుల్లముఖి గారిడీవాడు అరగడియలో పుట్టించి, 
పూపించి, కాపించిన మామిడిని పోలియున్నది. ఇట్టి అసందర్భమును బంకిములు కల్పింతు 
రాయని నాకు శంక కద్దు. 


ప్రఫుల్లముఖని అత్తవారు విడనాడుటకు కారణము పొందుకగా కానరాదు. “ప్రఫుల్లతల్లి 
ధనహీనురాలైనను, గొప్పవారి తోడి సంబంధము కలిగెనని వారితో తులతూగు ప్రయత్నంబున 
తన సర్వస్వమును వమ్ము చేసెను. ఒకనాడూరు బంతి పెట్టినప్పుడు తమకు మనసుదీర భక్ష్య, 
భోజ్య, లేహ్య, చోష్య, పానీయంబు లెల్ల సమకూర్చదాయెననుచు నాయూరిలోన నెందుకు fes 
గాని దుష్టులు కొందరు భోజనమధ్యమున లేచిపోయిరి. ఆ యవమానమునకు గినుక యొదవ 
ప్రఫుల్ల ముఖితల్లి వారిని నిందించెను. అందుల కాగ్రహముగదుర నామెపై బగబూని యా 
తిండిబోతులు గలసి యాలోచించుకొని హరవల్లభుడు తన చుట్టముల తోడంగూర్చుండి యుండ, 
నాయూరిలోని వారెవరు లేకుండ జూచుకొని, వారొకరొకరుగ సభలోన గూర్చుండిరి. అందొకడు 
హరవల్లభుడు వినుచుండ “ఆహా! యేమి సంబంధము!” అనుచు దనలో దాను గొణిగెను. ఆ 
మాటకు దత్తరపడి “ఏమేమ”నుచు హరవల్లభుడు ఆతురత నడుగ “మాకెందుకండీ? ఎవరెట్లు 
పోయిన నేమ”నియె. అందులకు మరింత మనంబున దొందరుగలుగ హరవల్లభుడు వేడుకోలుగ 
నడుగ “ఏమోనండి, కులభ్రష్టులట!” అనుచు జివాలున లేచిపోయెను. అంత విషాదాకులిత 
చేతస్ముండై హరవల్లభుడప్పుడే సభలో ప్రవేశించిన మరియొకని నాయూరివాని నత్యాతురతతో 
“నేను జేసిన సంబంధము మంచిది కాదా?” యని యడిగెను. కుట్రలో జేరినవాడగుటం జేసి 
యా దుష్టుడు పెదవి విజుచుచు నూరకుండెను. 7వ పుట. 


ఇటులనే మరికొందరు గ్రామస్థులు అనుమానమును బలపరుతురు. అంతట హరవల్లభుడు 
తనకు కూడా లోకము కులభ్రష్టత్వ మాపాదించునేమో యని OBO “తనవారినెల్ల బిలిచి 


౫ గురుజాడలు 585 ప్రఫుల్ల లేక రాణీ చౌదరి 


[22] 


స్థితిగతులను వివరించి చెప్పి ఈ యూరికి మనము వచ్చిన సంగతిని గుతించి గాని, మనము 
చేసిన సంబంధ విషయమై గాని యెవరితోడను మాటలాడకుండ భద్రముగా నుండుడు. మన 
గ్రామమున నెవ్వరికైన నీ మానహీనమగు వృత్తాంతము దెలియవచ్చునేని మనకు జేటు మూడును. 
కావున నత్యంత జాగ్రత్త తోడ రహస్యమును గాపాడు”డనుచు నొక్కి చెప్పి యారేయి యెవరికిని 
దెలియకుండ మూటలనుగట్టుకొని సందడిగాకుండ పయనమై తెల్లవారకమునుపేయిల్లు చేరెను. 


ఈ చరిత్రము, చిన్నపిల్లలు చెప్పుకొను కాళ్ళూ చేతులూ లేని కథలను పోలియున్నది. 
మామగారు ధనవంతుడట. పరమలౌక్యుడు. మొదట కులగోత్రములు తెలుసుకొనకనే వివాహ 
మును నిశ్చయించెనో? కులగోత్రము లెరుగకనే, తన ఆప్తబంధువులు సమ్మతించిరో? అప్పుడు 
సభలో నుండిన బంధువులలో మొదట సంబంధము కుదిర్చిన రాయబారు లేమయిరి? 
గ్రామమునందలి పెద్దలిట్టి దుర్మ్భయములకు దిగియుండరు గదా! మామగారు వారి నడిగి 
నిజము తెలిసికొనకనే, కుల ట్రష్టులని నిశ్చయించెనో? యిందరు బ్రాహ్మణులు భ్రష్టులయింట 
యెటుల భుజించి యుందురను శంక పొడమలేదో? నమ్మె పోనిండు. సంబంధము జరిగినమాట 
దాచుటెట్లు? తరలిపోయినపుడు లోకమెల్ల నెరిగి యుండలేదో? అందరు బంధువుల నోళ్ళు 
కట్టుబడునని మామగారెట్లు నమ్మిరి? ప్రఫుల్లముఖీ భ్రష్టయైన తాను కూడ భ్రష్టాయెనే? అజ్ఞాన 
కృత దోషము ప్రాయశ్చిత్తము వలన నివర్తించునే? అది అటుండ (ప్రఫుల్ల కుటుంబమునకు 
(భ్రష్టత యెటులవచ్చెనో గ్రంథకర్త చెప్పలేదు. రైలు బయలుదేరి తెల్లవారక మునుపే యిల్లు 
చేరినంత దగ్గరనుండెను మామగారి యిల్లు! ప్రఫల్లముఖి శైశ వవృత్తాంతము గాని, ఆమె 
కుటుంబము యొక్క పూర్వవృత్తాంతము గాని యాయబడది యుండలేదు. నాయిక యెవరి 
నడుమ యెటుల పెరిగెనో తెలియక, ఆమెను తెలియనేరము. చిత్రరచనా కళలో సెటింగ్‌ అని 
ఇంగ్లీషు వారనునది ప్రఫుల్లముఖికి లేదు. DBA అనగా ఒక ప్రతిమ యేవస్తు జాలమునడుమ 
నిలిచియుండునో అట్టి వస్తుప్రపంచము. సెటింగ్‌ అనుమాటకు తెనుగు భాషయందు పర్యంత 
ప్రపంచమని వాడుదుము. 


ఈ జాతి నవలలు ఉత్కృష్టమైనవి కావు. లోకములో HAF వ్రాయవలెనని నా అభిప్రా 
యము కాదు. ఇంగ్లీషువారు ఐడియల్‌ (యేది యేలా వుంటే బాగుండునో అలా భావించుట) 
అను లోకోత్తర కల్పనలుండక, లోకోత్తరమైన రచనముండనేరదు. గాని మనుష్య జాతము 
యొక్క మనో ధర్మములను, వస్తుతత్వము ననుసరించి కథ నడుపవలెను. కళ్ళెము వదలి, 
చిత్తమును పరుగిడనిచ్చిన నవలలు జ్ఞానదాయకములు కానేరవు. 


శో% గురుజాడలు 586 లేక రాణీ చౌదరి 


(es 
e 
3G 


కావ్యము నందు శృంగారము 
(ఒక గొప్ప పండితులిటుల వ్రాయుచున్నారు.) 


కావ్యములలో శృంగార మెంతవరకు వర్ణనీయమను చర్చ తెనుగు పత్రికలలో జరుగు 
చున్నది. ఒక్కొక్క పుస్తకమును బట్టి దానిలో పది పంక్తులు తీసి, వాటిని పచ్చి శృంగారముగా 
నెంచి, పుస్తకమును గ్రహించుటన్నది eye. గత కాలములోను, అన్యదేశములలోను కళల 
స్థితిని కానీక చేయు సిద్ధాంతములుట్టి సిద్ధాంతములు కాని, గట్టి సిద్ధాంతములు కానేరవు. 


పాశ్చాత్య కవులలో శృంగారము మెండా, మనలో Doar అను విషయమును పండితులు 
భిన్నాభిప్రాయలయి యున్నారు. పాశ్చాత్యులు మన కావ్యముల యందు పచ్చి శృంగారము 
మెండని అనులోచితముగా వ్రాయుటకలదు గాని, వారింటి మంటికుంపటిని వారు చూచు 
కున్నచో, వారు నోరెత్తరని నా నమ్మకము. 


(Bio దేశమున శిల్ప కారుల కళ దిశిమొల బొమ్మలతో నారంభమై, ఈనాటి (ఫ్రెంచి 
యకాడమి బొమ్మలుగ పరిణమించినది. ఒంటినత్తిి యవయవముల బయటబెట్టు పుట్టముల 
గట్టి, వేలకొలది పెద్ద మనుష్యులమను మగవారి యెదుట, నాటలాడి, వారి నానందమగ్నులను 
జేయు కౌశలము పాశ్చాత్యులదే కదా. పదుగురి యెదుట స్త్రీని ముద్దు పెట్టుకొనుట, ఆలింగనము 
చేసికొనుట, వారిలో సర్వసామాన్యమే కదా. 


మత [గ్రంథములటుండగా బొకాషియో వ్రాసిన డికామిరన్‌ మొదలగు యూరోపు భాషలలోని 
పచ్చి శృంగార గ్రంథముల మాట చెప్పనవసరము లేదు. అందులో Hod కవుల మాట లోక 
ప్రసిద్ధమే కదా!. 

ఇంగ్రీషు కవులలో వాల్మీకి యగు చాసరు కథలందలి పచ్చి శృంగారమునకు ఈనాడు 
సమాధానము కల్పించుకోవలసి వచ్చినది. “మార్గో అను కవికృతమగు “హీరో అండ్‌ లియాండర్‌” 
అను కావ్యమును, ఆవిడ్‌ అను రోమను కవి కావ్యముల భాషాంతరీకరణమును, షేక్సియరుని 
“రేప్‌ ఆఫ్‌ లుక్రేన్‌” “వీనస్‌ అండ్‌ యడొనిస్‌” అను కావ్యములను, “మెర్రీ వైవ్స్‌ ఆఫ్‌ విండ్సర్‌, 
“హెవీ ది ఫోర్ల అను నాటకములును మన ప్రబంధములకు తీసిపోవు. బైరను కవి వ్రాసిన 
డాంజు అన్‌ మొన్నమొన్నటి గ్రంథము. 


7^* గురుజాడలు 587 కావ్యమునందు శృంగారము 


మన దేశమున సంస్కృతములో వేదము మొదలుకొని ఈనాటి వరకును రచితములయిన 
యనేక [గ్రంథములలో పచ్చి శృంగారమున్నదే. సంస్కృత కవుల త్రోవను బోయిన ప్రాచీన 
ఆంధ్ర కవుల మాట యటుంతము. ఈనాటి కవులలో మొనగాండ్ర కొందరి నెంచి వారి 
SOBA పరీక్షించినచో కూడిన దెద్దియో కూడనిదెద్దియో బయలుపడగలదు. 


అందు భాషా సంస్మర్తలలో మొనగాండ్రు శ్రీ రాయబహద్దర్‌ వీరేశలింగము పంతులుగారు. 
వారి మార్గమును ముందు విచారించి చూచెదను. గ్రామ్య భాషకు ప్రాణము పోసినవారు 
వీరేశలింగము పంతులుగారు. వారు తమ గ్రంథములనన్నింటిని అనేక సంపుటములుగా 
నచ్చొత్తిరి. తెనుగు భాషకు వారు మహోపకారము చేసిరనుటకు సందియము లేదు. అట్టి 
సంపుటములలో నగ్ర స్థానము పొంది ప్రథమ సంపుటములో జేరినవి గ్రామ్యభాషలో బాయబడిన 
కొన్ని ప్రహసనములు. 

శ్రీ పంతులు వారు భాషా సంస్మరణ కర్తలును, సంఘ సంస్మర్తలును నైనను, రక్త బలిమి 
చేత మన ప్రాచీన కవుల శృంగారము వీరికి ఆమూలాగ్రముగా నబ్బినది. అందుకు నిదర్శనము 
ప్రథమ సంపుటములో నగ్రాసనమునకు బూనిన అపూర్వ (బ్రహ్మ చర్యమను ప్రహసనమే. 

పచ్చి శృంగారము రెండు రీతులుగా నుండును. రత్యాది వర్ణనమును, ho అవయవ 
ములను వర్ణించుటయు నందొకటి. ఇదంత ప్రమాదకరము కాదు. కవి వర్ణించినను వర్ణింప 
కున్నను యెన్ని పుట్టంబులచే నాచ్చాదనము చేసినను స్త్రీల యవయవముల నెరుగని పురుషు 
లుండరు. మరచియున్న వారికి వర్ణనలు జ్ఞాపకమునకు తెచ్చుననుట అసంభావితము. దేవుడు 
సృజించిన స్తీ యవయవములలో నేమి తప్పున్నది. రహస్యములని చేసికొన్న మనుష్య నిర్ణయముల 
వలననే కొన్ని వాడక లేర్పడినవి. మళయాళమున Ro రవికలు లేకనుండురో. చూచినంతట 
గలుగని ప్రమాదము వ్రాసినంత మాత్రమున కలుగునా? నిజమయిన పచ్చి శృంగారమన్నది 
పరకీయా శృంగారము. ఈ శృంగారమే అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనము నందు వర్ణింపబడినది. 


ఈనాటక కథానాయకుడు రామాకాంతము పంతులు. ఇతని యోగ్యత భృత్యుడగు కరటక 
రెడ్డి, ఈ రీతిని వర్ణించుచున్నాడు. 


“రెండు సంవత్సరముల నుండి నా భార్యను యజమానుని కంటపడకుండా కాపాడుకొని 
వచ్చినాను. అతని కంట బడితే యిక నాకు భార్య ఆశలేదు. పెళ్ళాలు వున్న ఈ వీధి వారు అంతా ఆయన 
జీవానికి వుసూరుమని యేడుస్తూ వున్నారు. ఆయన మునిసిపల్‌ కమీషనరు. లోకల్‌ ఫండు 
మెంబరు. బెంచి DERİ», RY కోర్టు ప్లీడరుకావడం చేత యెప్పుడు యేమి చేసి పోతాడో 
అని అందరు జడుస్తూ వుంటారు. వాసుదేవరావు పంతులు గారి భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం 
చేత ఆవిడ నిమిత్తం మా పంతులుగారు, యీవాళ ష్టీమరు మీద కొవ్వూరు వెళ్లుతారు”. 
?^* గురుజాడలు 588 కావ్యమునందు శ్యంగారము 


ఈ నాటకమునందు కథ యేమనగా రామాకాంతం పంతులు భార్య పుట్టింటికి 38) 
యుండును. పట్టుమని పది రోజులు అయినను తన్ను వదలి పుట్టింట నామె యుండదనియు, 
వర్తమానమందగనే బండి చేసుకొని, దుడుంగున వచ్చి తన స్వేచ్చా ప్రవర్తనకు భంగము 
కలుగ చేయుననియు, రామాకాంత పంతులుకు విచారము మెండు. వాసుదేవరావు పంతులు 
పెండ్లాము పుట్టింటికి పోవుచుండ, నామెను తగిలిపోవుటకు రామాకాంతము కొవ్వూరుకు 
ప్రయాణమయి వెడలును. ఈ పంతులుగారి భృత్యుడు కరటక రెడ్డి అనునతడు రెండు సంవత్సర 
ములకు ముందే రూపవతియగు భార్యను పెండ్లాడియున్నను, తన భార్యను యజమానుని 
కంటి యెదుట బెట్టవెరచి తన పెండ్లి కథనే యజమానునికి జెప్పకుండెను గాని, ఆనాడు 
యజమానుడు పొరుగూరు పోయెనని యెంచి, తన భార్యను తెచ్చి యజమానుని యింట 
ఆమెతో సుఖింప తలచును. అంతలో యజమానుడు పొరుగూరుకు పోక, యింటికి మరలి 
వచ్చి, భృత్యుని భార్యయగు మోహినిని చూచి అతని భార్యయని యెరుగక, మగని యెదుటనే 
ఆమె తోడ సరసమాడ నారంభించును. 


అది చూచి భర్త దిగులొందును. ఇంతలో యజమానురాలగు శ్యామలాంబ కూడా యింటికి 
వచ్చును. ఆమె రాగానే రామాకాంతం పంతులు మోహినిని వసారాలోనికి పంపివేయును. 
యజమానురాలు కూడా ఒక మల్లిచెట్టును చూచుటకు, e వసారాలోనికి పోవనుంకించును. 
అట్టి చిక్కు సమయములో, నేదైన ఒక పెద్ద బొంకు బొంకి, తన మానమును దక్కించుమని 
రామాకాంతము కరటకరెడ్డిని రహస్యముగా వేడును. మోహిని తన భార్యయనియు, పంతులుగారు 
యజమానురాలు నిమిత్తము మంచి WHA కుదర్చమనియు చెప్పియుండుట తానామెను అటకు 
తెచ్చితిననియు కరటకరెడ్డి యజమానురాలితో చెప్పెను. 


శ్యామలాంబ పోయి, మోహినిని చూచి దాని రూపమునకును, మాటలకును సంతసించి, 
తిరిగివచ్చి మగనితో తన సంతోషము నీ రీతి చెప్పెను. “వాళ్ళ అనురాగము, ఐకమత్యమూ 
చూస్తే నాకును ముచ్చటవుతూ ఉన్నది.” గాని రామాకాంతమునకు సంతోషము లేదు. మోహినిని 
తన వస్తువుగా నెంచి, అతడేమనుకొనును : 


“వాడు యెంతసేటికీ కదలిరాకుండా వున్నాడు. దొడ్లో దానితో యేమి చేస్తూ వున్నాడో.” 
శ్యామల : యీ అద్దంలో వాళ్లు కనబడుతున్నారు. మన రెడ్డి పెళ్ళామును యేలా ముద్దు 
పెట్టుకుంటూ వున్నాడో? 
రామా : పట్టపగలు ఆడదాన్ని వాడలా చెయ్యడం నీకు యిష్టముగా నున్నదా? 
e అ 
శ్యామల : మొగుడు పెళ్ళామును ముద్దుపెట్టుకుంటే అందులో తప్పేం వున్నది? 


7^* గురుజాడలు 589 కావ్యమునందు శృంగారము 


రామా : “తప్పిదం లేదు గాని నేను వక్క మాటు కరటక రెడ్డిని కూకలు వెయ్యవలెను. నీ 
వవతలకు పో” 


ఆపైని యజమానునకును, భృత్యునకును జరిగిన సంభాషణలోని రెండు ముక్కల 
నుదహరింతము. 

కర: మీ కోసమే ముద్దు పెట్టుకున్నాను. అమ్మగారి మనసులో మీ యందు Hod అను 
మానము పోగొట్టడానికి నేనా పని చేసినాను. 

రామా: ఆ ముద్దు నా కోసం కాకుండా నీ కోసమే పెట్టుకున్నావని నాకు యిప్పటికీ 
అనుమానం బాధిస్తూనే వున్నది. 

కర: అయ్యా, మోహిని వకవేళ వచ్చి మోహించి నన్ను యేమయినా చేస్తే అదినా 
తప్పేనా? ఆడవాళ్లు వచ్చి యెదుట నిలవబడ్డప్పుడు మగవాళ్ళు మనసు పట్టలేరు.” 

HSH కరటక రెడ్డియు మోహినియు దంపతులని క్షర్ణిమేను రుజువిచ్చును. కథ కంచికి 
వెళ్ళినది. మన మింటికి వచ్చితిమి! కాని ఈ గొప్ప కథ వలన వ్యక్తమగు నీతి యెద్దియో? శ్రీ 
రాయిబహదర్‌ గారు తెలుపవలసి యున్నది. 


దుష్టవర్తనునకు తగిన శిక్ష జోడుకంచుకాగడాలు వేసి వెతకినను గానరాదు. ఇది పచ్చి 
బూతు శృంగారమునకు గొప్ప నిదర్శనము. 

ఇట్టి గ్రంథ రచన లోకమునకు హాని చేయును. దీనిని నిలుపవలయునని మా మతము. 

వీరేశలింగము పంతులుగారు ఆంగ్లేయ నాటక మహాప్రపంచములోనుండి తెనుగుచేసిన 
ప్రహసనములు చాల మట్టుకు విషయవినోద సాఫల్యములే. చుంబనాలింగములను గూర్చి 
మొదటి సంపుటము, వాల్యుం : 10, 15, 34, 41 పుటల జూడుడు. 

బ్రహ్మ వివాహమను ప్రహసనాంతమున, భానుమూర్తి అనునతడు పాపావధానులతో 
నిట్లు పలికెను. “యీ రోజంతా రంకు పురాణములతోనే కాలక్షేపము చేసినాము” ఇట్టి రంకు 
పురాణములు (బ్రహ్మశ్రీ వీరేశలింగము పంతులు గారు తాము కల్పించిన ప్రహసనములయందు 
నిండియున్నవి. 


దాని నెత్తి వ్రాయ తగదు కాని సత్యమరయ గోరినవారి కొరకు కొన్ని పట్లు సూచించెదము. 


పుట సంఖ్య పంక్తులు 
310 15, 16, 17, 28, 24, 25 
312 26 


7^* గురుజాడలు 590 కావ్యమునందు శృంగారము 


313 14 


318 మూడవ రంగము 

368 2, 6, 7, 11, 12 

370 12, 13, 14, 15, 16 

372 12, 18, 14, 15, 16,27, 28 
402 13, 15, 16, 25 

408 1, 6, 10, 11, 12, 13, 20, 21, 22, 23 
415 21, 22 

462 29, 30, 31 

463 8, 9, 10 

464 5 

467 16 

468 7 

522 16, 17, 18 


రెండవ సంపుటములో బ్రహ్మ వివాహము నందలి సప్తమాంకము రెండవ రంగము. 
శుద్దాంధ్ర నిరోస్ట్ర నిర్వచన నైషధము ప్రధమాశ్వాసమునందలి 38వ పద్యమును, అభాగ్యో 
పాఖ్యానము నందలి 52 మొదలు 84వ పద్యము వరకును ప్రాచీనుల వ్రాత అణగద్రొక్క 
బడినది. ఇక రసికజన మనోరంజనము చతుర్థాశ్వాసమున 114వ పద్యము నుండి ప్రీ పురుష 
సంసర్గము తెరమరుగు లేక వర్ణింపబడినవి. 


లాక్షణికులలో బ్రహ్మశ్రీ వేదము వెంకటరాయ శాస్తులవారు అగ్రగణ్యులుగదా. వారు 
రచించిన ఉషయను నాటకమున నీక్రింది పట్టులు చూడనగును. 


పుటలు : 13, 25, 27, 28, 37, 38, 68, 69. 


2౫% గురుజాడలు 591 కావ్యమునందు శృంగారము 


మాటా - మంతీ - 3 
ఆంధ్రసాహిత్య పరిషత్‌ 


“ఆంధ్ర సాహిత్య పరిషత్మార్య నిర్వాహక సభ 1915 సం॥ ఫిబ్రవరి నెల 20వ తేది 
శనివారమునాడు ఉదయము 8 గంటలకు బెజవాడలో సోషలు క్లబ్బులో సమావేశమగును.” 


నిద్రబోతున్నానా? అనుకున్నాను. కళ్ళు నులుపుకొని, తిరిగీ నిదానించి చూశాను. కార్డు 
మీద అచ్చు అక్షరాలు స్పష్టముగా కనబడ్డాయి. షేక్‌స్పియర్‌ అన్నట్లు కలలైనా యెరగని కార్యాలు 
యెన్నో వున్నాయి, అందులో ఇది వొకటి కావొచ్చును, అనుకున్నాను. 


అయితే చెన్నపట్నం రాజధానిలో జరుగుతూ వచ్చిన సభ రెండువందల యాభయమైళ్ళు 
ఉత్తరానికి యెలాడేకిరిందని శంకపొడమింది. కారణం వినా కార్యం వుండబోదు. ఆలోచించిన 


కొద్ది కారణాలు శరపరంపరగా స్ఫురించాయి. 
1. (ఆంధ్ర) దేశానికి ఒకప్పుడు బెజవాడ రాజధానిగా వుండేది. 


2. (సా)ర్వభౌముడైన కృష్ణరాయలు పూర్వదిగ్విజయయాత్రకు విచ్చేస్తూ బెజవాడలో కొన్ని 
దినములు వున్నాడు. 


8. (హియం 
4. (త్‌) సాంగ్‌ అనే చైనా దేశపు బౌద్ధయాత్రికుడు బెజవాడలొ కొన్ని దినములు గడిపాడు. 
b. (య) బోనెటాపర్‌ సెయ్‌, అనే పరాసుయాత్రికుడు కూడా బెజవాడలో కాలు ఊనాడు. 


6. (పరిషత్తుకు కొంతకాలం సెక్రటరీగా వుండిన మ.రా.రా. హనుమంతరావు పంతులు 
గారు బెజవాడలో యిప్పుడు చెయిరుమాన్‌గా వున్నారు. 


యింకా కారణాలు కావాలా? బెజవాడ దగ్గిర యెన్నో రెయిళ్లు కలుస్తాయి. బెజవాడ 
చెన్నపట్నానికి విజయనగరానికి మధ్యనుంది. 


ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు తపస్సు చేశాడు. యుద్ధమల్లుడి శాసనం. 


౫% గురుజాడలు 592 ఆంధ్ర సాహిత్య పరిషత్‌ 


“ఆగు! ఆగు! యిన్ని కారణాలు చెబుతున్నావుగాని, ఆంధ్రసాహిత్య పరిషత్తుకూ యీ 
కారణాలకూ సంబంధమేమిటి? ఆంధ్రవాజ్మయానికి చక్రవర్తి తికనసోమయాజి గదా? అట్టి 
తిక్నయజ్వ ఉత్తరరామాయణంలో “సారకవితాభిరాము గుంటూరు విభుని మంత్రి భాస్మరు 
మత్పితామహుని దలతు” అన్నాడు. అంతవాడి తాత పాలించిన గుంటూరులోనే యేల సభ 
జరగకూడదు? అని ఒక నవ నాగరుకుడు అన్నాడు. 


“చేసినదానికల్లా అద్దుచెప్పడవేనా తెలివికి చిహ్న? బెజవాడలోనో, ఆకాశంమీదో, యెక్కడో 
ఒక చోట సభ చేస్తూన్నారని సంతోషించరాదా? ఇది చేయకపోతే మీరు చేసేదేమిటి? ఇన్నాళ్ళూ 
సభ చెయ్యకపోతే మీరేం చేయగలిగారు? అని సమాధానం చెప్పాను. 


మోడ్రన్‌ పిల్లకాయలకు పెద్దలయెడల ప్రపత్తి తక్కువ “మహాజనో యేన గతస్సపంథాః” 
అని వారి అడుగుల్లో అడుగు వేసి నడవరు - ఎంతటివార్నీ తప్పులు పడతారు. వాళ్ళకు 
శంకలకు సమాధానం చెప్పడం యెంతటివాడికైనా ఒకప్పుడు కష్టసాధ్యమవుతుంది. మరివక 
బుద్ధిమంతుడు అన్నాడు. బెజవాడలో సభ చేయడం పద్ధతికాదట. ఏమి అనాలోచితమయిన 
మాట! కాంస్టిట్యూషన్‌లో విద్వాంసులైన సెక్రటరీలు చేసే పని యేమూలనైనా యిమడక 
పోతుందా? 


“సరేనయ్యా! ఇమిడిందనుకుందాంగాని హటాత్తుగా బెజవాడకు డేకిరించివారు రేపు 
ఉత్తర(్రువానికి డేకిరిస్తారు. చెన్నపట్నంలో సభచేస్తే అక్కడ నివసించి ఉన్న మెంబర్లు మీటింగుకు 
రావడానకు వీలువుంటుంది. అక్కడైన మీటింగులకే కొంత మంది అక్కడివారు రారు. అలాటి 
స్థితిలో వ్యయప్రయాసముల మీద బెజవాడ మీటింగుకు వెళ్లబోతారా? e చెన్నపట్నంలోనైనా 
పై జిల్లాల పెద్దమనుష్యులు వచ్చే రోజుల్లో అనగా లెజిస్లేటివ్‌ కౌన్‌సిల్‌ మీటింగు మొదలయిన 
మీటింగుల కాలమునకు సామీష్యంలో అవకాశంకలుగుతుంది. అదంతామాని తోచినప్పుడు, 
తోచినచోట, ఆవాయిదాస్తుగా సభలు చేయడమేమిటయ్యా?” 


అని ఉపన్యసించాడు ఇంకొక బుద్ధిమంతుడు. 


కొంచెం ఆలోచించిన పైబలవత్తరమైన సమాధానం తోచింది. యెందుకు తోచదూ? 
మాట్లాడ్డానికి పని చెయ్యడానికి చాలాదూరం పదిమంది చేరితే మాటలు మెండవుతాయి పన్లు 
పాడౌతాయి? కోడొకడు తీస్తే కొమ్మొకడు తీస్తాడు. ఒక డౌనంటే ఒకడు కాదంటాడు. అందులో 
హిందూదేశానికి పార్లమెంటరీ గవర్నమెంటు యెంతమాత్రం పనికిరాదు. గనుక పనులన్నవి, 
ఒకరిద్దరి మీదనే జరుగవలసినది. కడం మెంబర్లందరూ హాయిగా పడుకొని నిద్రపోవచ్చును. 
పనితో వారికేమీ పనిలేదు. 


?^* గురుజాడలు 593 ఆంధ్ర సాహిత్య పరిషత్‌ 


కారణం లేక నేనా అనుకున్నారు? ఆంధ్రమహాజన సభకు అంటకుండా సాహిత్య పరిషత్తులు 
యెలా కాపాడుకువస్తున్నారో? ఈ జ్ఞానం అప్పుడు నాకు లేక తొలి సంవత్సరం ఆంధ్రసాహిత్య 
పరిషతు యొక్క సాంవత్సరిక సభ ఆంధ్రమహాజన సభతో పాటు బాపట్లలో జరగవలసిందని, 
యా సంవత్సరం విశాఖపట్నంలో జరగవలసిందని నొక్కిచెప్పాను. నా మాటగా నా మిత్రులు 
విని ఆలా చేసివుంటే ఆంధ్రమహాజన సభలో వుండే నవ దేశాభిమానుల ఢోకాకు సాహిత్య 
పరిషత్తు మూడు ముక్కలయి పోయియుండదా? 


ఐతే నిన్నగాక మొన్ననే ఆం(ధ్రమహాజన సభ కూడినది గదా? ఆ స్థలంలోనే పరిషత్మార్య 
నిర్వాహక సభ యేలా చేయతలచేరు. 


ఫర్వాలేదు. కృష్ణవరదలకి దాని వాసన యావత్తూ కొట్టుకుపోయింది. 


?^* గురుజాడలు 594 ఆంధ్ర సాహిత్య పరిషత్‌ 


మాటా మంతీ - 4 
వాడుక భాషలు : గ్రామ్యము 


అత్తగారూ, కోడలూ విషయమై ఒక సామెత కద్దు. రసావేశం మిక్కటమైతే గద్యలతూగు 
ఆగక, మాటలు పాటలుగా పరిణమిస్తాయి. గ్రామ్యానికి అలిగి, కసితీరక కొందరు మహాకవులు 
ఛందోబద్ధంగా తొమ్మిదో exo పారాయణ చేస్తారు. వారికి పై సామెత వర్తిస్తుందేమో అను 
కుంటాను. 


శ్రీరాముల సచ్చిదానందశాస్ర్తిగారు ఆరు పద్యములనే మహాస్త్రములను గ్రామ్యావలంబ 
DSS కూళలపై' కృష్ణాపత్రిక ముఖమున ప్రయోగించినారు. ఆనాడు శ్రీరాముల వారి బాణములు 
శత్రువులను కొట్టి తిరిగి శ్రీరాముల వారి చేతికి వచ్చేవట! యీనాడు శ్రీరాములవారైన సచ్చిదా 
నందశాస్తులుగారి బాణములకు కూడా ఆ ధర్మం పట్టింది. ఒక విశేషంతో, అనగా వెయ్యగానే 
వెనక్కి తిరుగుతాయి. శత్రువులను ముట్టవు. 


ఈ లెంపకొడితే ఆ Sos చూపమన్నాడు, మహాను భావుడైన యేసు. తన లెంప తానే 
వాయించుకోవడం అంతకంటే గొప్ప ప్రజ్ఞ కాదు? అంతశ్శత్రువులను అణగ్గొట్టడం అన్నమాట. 
ఆ పనే సచ్చిదానందశాగస్తులు గారు చేసినట్టు కానవస్తుంది. వెనకటి కొక మహానుభావుడు 
“దూర్వాలంటె యేమిటో అనుకొని తిరిగి చచ్చాను, గరిగ్లడ్డిట్రా?” అన్నాడట. గ్రామ్యమంటే 
యెక్కడో కోస్తాను వుందనుకొని, సచ్చిదానందశాగస్తులుగారు కత్తులు, కటార్లూ నూరారు. ఆ 
దూర్వాలన్నవి, వారివే పద్యాలల్లోనే యెటు జూసినా, నవనవలాడుతూ నవ్వుతూ వుండెను. 
దగ్గిర వస్తువును నరుడు సరకుగొనడు. 

నన్నయభట్టు సూత్రములు (అనగా ఆంధ్రశబ్ద చింతామణి) అహోబలీయము, అప్ప కీ 
యము మొదలైన గ్రంథములు చదివిగాని, తెనుగు కావ్యములు రాయకూడదని శాస్త్రులు 
గారి అభిప్రాయము. 


&. నన్నయభట్టు సూత్రముల నాలుకచే బలుకంగమానియే 
యెన్న నహోబలీయమును నించుకనైనను చేతముట్టకే 
కన్నుల చేతనైన నింక mods నప్పకవీయమాదియౌ 
వన్నెలుగల్లు గ్రంథముల వ్రాయగవచ్చును más జాలమున్‌ 


౨౫% గురుజాడలు 595 వాడుక భాషలు : గ్రామ్యము 


లక్షణ గ్రంథముల పేరెత్తిన పద్యంలోనైనా, శాస్త్రులు గారు లక్షణం ఇంచుక పాటించినారు 
కారు. కడం పద్యములు దీనిని మీరివున్నవి. ఒక జాతి గ్రామ్యమైనా తప్పిపోకుండా వెతికి 
వెతికి పట్టితెచ్చి, వాటిని ఛందో బద్ధంగా బంధించి శాస్రులుగారు తమ పద్యాలను గొప్ప “గ్రామ్య 
ప్రదర్శనాగారము”గా చేసినారు. అందుచేతనే కాబోలును గ్రామ్యపద ప్రయోగమనే శీర్షిక 
నెత్తిరి. 

పద్యాలంతటనూ చీకటి రాత్రిలో చుక్కలవలే గ్రామ్యములు మెరుగుతుండగా, కృష్ణా 
పత్రిక కానకపోవడం ఆశ్చర్యం. e పద్యాలను మెచ్చి, యెత్తి అచ్చొత్తిన శశిలేఖ కానకపోయిన 
కానక పోవునుగాక! 


ఆశ్చర్యమేలా? ప్రాచీనుల తెనుగు లక్షణం, కోరి చదివే మనుషులు కొంచం. చదివి 
తెలుసుకున్న వారు మరికొంచెం. వొంటబట్టిన వాళ్ళు DÒ కొంచం. వొంటబట్టిన పండితుల 
క్కూడా కలం చేతపడితే దూడలు దొర్లుతాయి. బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయశాస్తిగారు, మహా 
మహోపాధ్యాయ బిరుదాంకితులైన శ్రీ కొక్కొండ వెంకటరత్నంపంతులుగారి ప్రసన్న రాఘవమును 
విమర్శించి, విమర్శించి, మహా మహోపాధ్యాయులవారికి లక్షణజ్ఞానం యించుమించు పూజ్యమని 
సిద్ధాంతీకరించారు. ప్రమాణం చూపనిదీ శాస్తులుగారు మాటాడరు. అవతారికను యీ మాట 
లతో ఉపక్రమించారు. 


“ఈ కాలములో ఆంధ్రభాషలో ప్రబంధములు పెచ్చు పెరుంగుచున్నవి కదా. వానిలో 
అనేకముల వలన భాష కడుం జెట్టకలుగుచుంటం గాంచి, ఏదేనొక గ్రంథ మాధారముగా నీ 
చెరుపు నెల్ల విద్యార్థిజనోపయోగముకై భాషారక్షకై వెల్లడి సేయ దలంపుగొన్నవాడనై...” 

మహా గజాః పలాయంతే మశకానాంతు కాకథా? ఇన్ని లక్షణ గ్రంథాలు చదివి రెండు 
వార్తా పత్రికల వల్ల మెప్పుగొన్న సచ్చిదానందశాగస్తులుగారికే నాలుగు పద్యాల్లో నలభై చోట్ల 
కాలుజారినప్పుడు, యిక పసిపిల్లల గతి యేమిటి? ox» లక్షణమును స్మూలు పిల్లలు నేర్చగల 
రనుట SB భ్రమ కాదా? నేర్చమనడం ఉట్టి గట్టుకొని స్వర్గానికి యెగరమనడం కాదా? 

ఓం ప్రథమం అని పల్లె కూటముల అయ్యవార్లకి లక్షణం పొంతే తెలియదు. యీ 
స్మూళ్ళల్లో తెనుగు మేష్టర్లకు వచ్చీ రావడం. ఇంగ్లీషు మేష్టర్లకు రానే రాదు. కాలేజీ పండితుల 
మాట మనం యేమీ చెప్పడానికి తగం. గాని మనకి (శ్రమ లేకుండా, వారిలో వారే “వీరికి లక్షణం 
తెలియదని” వారూ, “వారికి లక్షణం తెలియదని వీరూ” తీర్చులు రాసి అచ్చువేసి వుంచారు. 

మా చిన్నతనంలో శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ప్రెసిడెన్సీ కాలేజీలో 
పండితులుగా వుండి ఆంధ్ర భాషా సంజీవని అనే పత్రికను ప్రచురించే వారు. రాజమహేంద్ర 
వరంలో వుండి శ్రీ వీరేశలింగం పంతులు గారు వివేకవర్దనిని ప్రచురించేవారు. కొంత కాలానికి 


౫% గురుజాడలు 596 వాడుక భాషలు : గ్రామ్యము 


వీరున్నూ, కాలేజీ పండితులైనారు. ఇద్దరూ ఆరితీరిన గ్రంథకర్తలు. యూనివర్శిటీకి పరీక్షకులు. 
వారిని మెచ్చి గవర్నమెంటువారు మహా మహోపాధ్యాయులను చేసిరి. వీరిని మెచ్చి రాయ్‌ 
బహద్దరులను చేసిరి. ఆనాడు తెనుగు భాషలకు వీరిరువురును పట్టభద్రులై యుండేవారు. 
గాని వీరికి లక్షణం రాదని వారూ, వారికి లక్షణం రాదని వీరూ గజకచ్చపముల వలె పోరాడేవారు. 
ఇదే, దేవాసుర యుద్ధం అనుకునేవాళ్ళం. 


వారు విరమించి చాలాకాలమైంది. గాని యే ముహూర్తాన్న పోరు తలపెట్టిరో గాని, ఆ 
యుద్ద రంగం మట్టుకు యెన్నడూ చల్లారలేదు. కవులు లావైనారు. కాట్లాటలు లావైనాయి. 
History is repeating it self. చరిత్ర పునరావృత్తమవుతున్నది. నలుదిక్కులా జయభేరీలు 
మోగుతున్నాయి. యేమని? బిరుదులు గట్టిన పండిత కవులకు తెలుగు లక్షణం రాదు, రాదు, రాదని. 

పదాతుల మాటా, మూటలు మోసే వాళ్ళమాటా చెప్పేదేవింటి? 


సంస్మర్తల ఉద్యమముల మూలంగా తెనుగు లక్షణం మట్టిగలిసి పోతున్నదని యెలుగెత్తే 
మహానుభావులలో లక్షణం బాగా తెలియని వాళ్ళూ, లక్షణానుసారంగా రాయలేని వాళ్ళే మెండు. 
ఒక Sar, తెన్నూ లేకుండా, యెవడికి తోచిన రీతిని వాడు తెనుగు లక్షణం అడుగడుగునా 
పడగొడుతూ, గొప్ప కోసం సంస్కృతం మాటలు ప్రయోగించి, కృత్తద్ధితల రూపుమాపి, లింగ 
వ్యత్యయము చేసి, శబ్దాచిత్యమును చెడగొట్టి, లోకంలో యెన్నడూ, యే దేశం యెరగని దౌర్భాగ్యపు 
భాషను రాస్తూ అది తలుచుకు ఆనందిస్తున్నారు. మనుషులకు బుద్దులు లేవా? కళ్లు లేవా? 
ఇన్ని విధాల గ్రాంథిక భాష తగలబడుతూ వుంటే, ఈ ఉపద్రవమును తొలగించ ప్రయత్నించక, 
వాడుక భాష రాసినందువల్ల యేమో తెనుగుకు చేటు వచ్చునని వగలబొగులుతారేమి? మనలో 
నాగరికులు వాడుకునే భాషా, ఉత్తరాల్లో రాసుకొనే భాషా చెడ్డదా? యీ మహనీయులు రాసే 
భాష మంచిదా? అయితే లక్షణము పట్టుబడని వారు గ్రాంధిక భాషను యేల రాయబూనుతారు? 
మీది మిక్కిలి పద్య రచన యేల తలపెడతారు? అని అడగలరు. సచ్చిదానంద శాస్త్రిగారి 
పద్యములు కొంచెం పరీక్షిస్తే ఈ శంకలకు సమాధానం తేలవచ్చును. 

xxx 

ప్రతిభ భగవంతుడు యివ్వాలి. కావ్య గుణాలు, పూనినేర్చి, విసగక రాసి, మంచి కావ్యములు 
యెడతెగక చదివి సాధించవలె. అట్టి (శమకోరని సులభ సాధ్యములు రెండు మూడున్నాయి. 
ఛందస్సు వొకటి. గణాలు సరిపెడితే ఒక మోస్తరు లయ కుదురుతుంది. కడంవి నిఘంటువుల్లో 
మాటలూ, వ్యాకరణాల్లో ప్రత్యయాలూను. ఇవి వాడుక భాషలో లేకపోవడంచేత ఒక విలక్షణ 
ధ్వనిని కొలుపుతాయి. అంతటితో ఆనందించే వారు అనేకులు. గంగిరెద్దుమీద గుడ్డపాతలవలె 
యివి లోపల పసను కమ్ముతవి. 


2౫% గురుజాడలు 597 వాడుక భాషలు : గ్రామ్యము 


రసం ఆట్టే లేని తలపులకు గద్య రచన తగి వుంటుంది. రసం చాలని చోట పద్యరచన 
విరసం. అందుకు తోడు తలపులు తక్కువైతే వృత్తాలు నిండడం కోసం గంగిరెద్దు గుడ్డలు 
మెట్లుగా పడవలె. ఆ గుడ్డలనైనా అందంగా అమర్చడం చేతకాకుంటే మాటలు మాసి, అన్వయం 
చెడి, పద్యాలు టొంకర నడకలు నడిచి కవిత్వం కపిత్వం అవుతుంది. 

పెద్ద కవులకే పొల్లు మాటలు లేకుండా వొదగని చంపక మాలలకు, ఉత్పలమాలలకూ 
తలపడితే అంత్య గురువు లభించుటకు గాను, ఏకాక్షర శబ్దాలు అతకవలసి వస్తుంది. యతి 
ప్రాసలకోసం నిరర్ధక పదములను ఫర్లాంగు రాళ్ళ వలె నిలవెయ్యాలి. కౌపీన సంరక్షణార్థ 
మయం పటాటోపః!” 

kkk 

రెండో పద్యంలో నియమ శబ్దం [SPSS No రెండుమార్లు వెలసింది. మూడో పద్యంలో 
ప్రాసస్థానమందు “1. భువిని, 2. కవులు, 3. అవనిని, 4. కవివరులు” అమిరాయి. 

వృత్తం తలపెట్టేటప్పటికల్లా భూ దేవత శ్రీరాములు వారికి తోడై సాగిస్తుంది. యుక్తమే 
కదా! 

మొదటి పద్యంలో “ఇల” 

రెండవ పద్యంలో “ఉర్విలోని 

మూడో పద్యంలో “ANY “అవనిని,” అని జమిలినవి. ఆరోపద్యంలో “ఉర్విలో” 

“సుండు” “సుమీ” కూడా దగ్గిర సీస చరణాల్లో తగిలాయి. మొదటి పద్యంలో గ్రామ్యా 
వలంబకులు కొందరు” అయి, మూడో పద్యంలో “అందరు అయినారు. అందులో శా(స్తులుగారు 
కలిసిరో లేదో? 

“కాలము చేయు చిత్రమొకొ” అని మొదటి పద్యం ఎత్తుబడి చేసిన్ని మళ్ళీ యేమి 
చిత్రమో, అంటేనే గాని పద్యం ముగిసింది కాదు. “నింద్యమంచు” అనే దానిని కమ్మెచ్చున 
సాగదీసి, నింద్య మటంచని, యీడిస్తేనేగాని, గణాలు సరిపోయినవి కావు. మచ్చులు చూపాను. 
ఆరుమాటల్లో చెప్పవలసిన భావం, ఆరు పద్యాల్లో చెబితే వొచ్చే అనర్థకాలన్నీ యెవడితరం 
చెప్పడానికి? “అమలిన తారకాసముదయంబుల నెన్నను .... విధాతృనకైనను నేరంబోలునే?” 

ఇక ఆంధ్ర శబ్ద చింతామణి, అహోబలీయము, అప్పకవీయము మొదలైన లక్షణ 
(గంథములలోని నియమములను, పటుక్కుమని త్రెంచినచోట్లు కొన్ని చూపుతాను. 

1. అరసున్న వుండవలసిన చోట లేకపోవడం (అ) ఎక్కుడు బొందగోరి (ఆ) తెల్గు జేర్చగా 

(ఇ) ఇలగోరుచు (ఈ) అబ్రమౌగదా. 


Ps, గురుజాడలు 598 వాడుక భాషలు : గ్రామ్యము 


2. అరసున్న వుండగూడని చోట వుండుట : (e) జీవమున్‌ం జయముగ (ఆ) తిప్పలుం 
దెచ్చిపెట్టి (a) వ్రాయగంవచ్చు (ఈ) ఓం కవివరులార 


స్థిరానకు ముందు పూర్ణానుస్వారం కావ్యములందున 

. సరళాదేశం చెయ్యవలసిన చోట మానడం : (అ) చాల ప్రయాస (ఆ) ఐయినను చేత 
. సరాళాదేశం చెయ్యరాని చోట చెయ్యడం : (e) మన దెల్లు (ఆ) ఆంధ్రము బాడుసేయ. 
. ద్రుతముపై గసడవాదేశము : (అ) వలయుంసుడు (ఆ) వలెసుమీ 


ఇ రా లా తా w 


. కళలను ద్రుతాంతములుగా వాడడం:(అ) కాంచక నప్పకవీయ మాదియౌ 

(ఆ) ఇంచుకనైనను. 

8. $86 ప్రయోగాలు, అపశబ్దాలు : (అ) మున్‌ (ఆ) వద్దు (ఇ) విప్పలు (ఈ) 
చదువుకోవలెను (ఉ) కష్టముగూడను (ఊ) మొండి వివాదలేల యని మూర్భులతోడుత 
నంచు (బు) ప్రయాస. 

Sih శ్రీరాముల సచ్చిదానందశాగస్తులుగారు నిజం చెప్పేశారు ఇదుగో : దండిగ 
గ్రామ్య శబ్దముల దార్చుచు నాంధ్రము బాడుసేయంగా జండతపూనకున్ననింకంజయ్యన దెళ్ళును 
భాషయుర్విలో”. 

“ఆంధ్రము పాడుసేయగా” PÉTÉ చండతపూనారు. కడంవారిని పూనమన్నారు. 
గాని ఆ హెచ్చరిక అనవసరం. 


2౫% గురుజాడలు 599 వాడుక భాషలు : గ్రామ్యము 


మాటా - మంతీ - 5 
యిద్దరు రాజులు 


రారాజు బంగాళాకువచ్చి, చేసిన చనువూ, చూపిన నెనరు కాంచితిని. కంటిని పట్నంపల్లె 
విరగబడి, (ప్రేమార్ధములైన చూపుటరులతో రేని నించి పూజించడు. వారీవీరి సరాగం పొలయల్మ 
తీరిన ఆలుమగల కలయికను పోలినది. 


మన ఆంగ్లేయుల రాజు, ఒక చిన్న కరణం మొదలు వైసరాయి వరకూ, అధికారములకు 
చిన్న ఊరినాయుడు మొదలు Div తీర్చరి వరకూ, పద్ధతికి OQ, ప్రజలను పీడిస్తూ, 
కాపాడే కనిష్టేబు మొదలు దండిదండ నాయకుడి వరకూ, మగటిమికి, చిన్నెగాని యీనాడు 
జాజిన్‌ ప్రభువు, మనపాటి మీద చిన్నెలుదాల్సి, దయాధర్మముల అవతారమై నిలిచాడు. బంగాళా 
విరాళికొనడము ఆశ్చర్యమా? 


ఇది వొక రాజు కథ : కవి రాజైన రవీంద్రునికి బంగాళా చూపిన మిక్కుటపు పేరూ, పొరలేని 
భక్తీ, యేనాడేరాజెరుగును? ఆ మహాకవి భాషను chart. తలపుల నెత్తాడు. చెయ్యులనెత్తాడు. 
కీర్తి వెన్నెలల దిక్కులు నింపాడు. అది తనకీర్తి అని వంగదేశము గుర్తెరిగినది. అతడు తన 
సిరియని గర్వించినది. దేవుండని పూజించినది. 


చిత్సూర్‌ రోడ్డులో చిన్న సందొకటి మళ్ళితే యెదుట పొయిపొక్కిళ్ళవలె మూడు మేడలు 
కనపడతవి. అందులో మధ్యది, కలకాలమూ దేశ చరిత్రములో వన్నెకెక్కి వుండగలదు. అది 
రవీంద్రునిది. 

బ్రహ్మసమాజ మహోత్సవం రోజున, చీకట్లు కమ్మేవేళపుడు నేను వెళ్ళాను. గుమ్మం 
దాటితే (బ్రహ్మాండమైన అంగణం. ఆ అంగణం చుట్టూ ఉన్నతమైన యెల్టిటికల మేడ. మేడల 
చూర్లంట మెరుపు దీపాలు వెలుగుతుండినవి. అంగణమంతా సామాజికులతో నిండివుండెను. 
చూడబోయిన మా బోట్లమూ, టాగూరు కుటుంబమువారూ, దక్షిణపు ప్రక్క మేడమీద 
నిలుచుంటిమి. మా కెదురుగా సారసను నాదుల పూజా భవనం వుండినది. లోపల దీపములు 
లేమిని, వెలుగు చీకట్లు పెనుగులాడుతున్న ఆ పూజా మందిరములో బ్రాహ్మ సుందరులు 
ఆకులలో పండ్లవలెనూ, చదువు చీకట్లమరుగున ముక్తి కాంతవలెనూ, కనీ కానరాక వుండిరి. 


౫ గురుజాడలు 600 యిద్దరు రాజులు 


అంగణంలో దక్షిణం వేపు సామాజికులకు యెదురుగా వొక మంటపం యేర్చరిచారు. 
ఆ మంటపం మీద ముందుకు రెండు యెట్జిగాజు దీపపుచెట్ల నడుమను రవీంద్రుడూ, వొక 
పండితుడూ, ధోవతి అంగ వస్రములతో కూచున్నారు. వారి యిరుప్రక్కలనూ, వెనకకూ సామా 
జికులలో పేరుపడ్డ వారూ, గాయకులూ కూచున్నారు. వారిలో పండిత శివనాథశాగ్తిగారినీ, 
హేరంబచంద్రమిత్రగారినీ పోల్చగలిగితిని. 


నేను వెళ్ళేసరికి రవీంద్రులు మేఘ గర్జనమును పోలిన కంఠంతో భగవంతుణ్ణి కొని 
యాడుతుండెను. సామాజికులకు జ్ఞానోపదేశము చేస్తుండెను. మధ్య మధ్యను రవీంద్రుడూ, 
గాయకులూ భక్తి పారవశ్యం పుట్టేటట్టు కీర్తనలను పాడుతూ వచ్చిరి. 


అప్పుడప్పుడు మెరుపు దీపాలు గప్పుగప్పున ఆరి వెలుగుతూ వచ్చినవి. అలా ఆరినప్పుడు 
భవనం మీద రాలిన చీకటి యొక్క రెక్కలమీద భగవంతుడు సన్నిహితుడయినట్టు మనస్సుకు 
తోచేది. కాదా? చీకటే వెలుతురు. మరుపే జ్ఞానము. 


చిన్ననాటి మాట యేమో, యిప్పుడు రవీంద్రుడుత్మృష్టమైన బతుకు బతుకుతున్నాడు. 
శాంతుడు, భక్తుడు, దయాపరుడు, పరోపకారమే బతుకునకు వినియోగమని నమ్మినవాడు, 
మంచివాడు. ఇట్టి మహాత్ములు వుండబట్టే బంగాళా en వన్నెకెక్కింది. 


బ్రహ్మమతం బంగాళాకు చాలా మేలు చేసింది. కొందరికైనా స్రీలకు చెరవొదల్సింది. 
బంగాళాకూ, సీమకూ బాట వేసింది. ఆ సుందరులు దీపమువలే దేశమునకు వెలుతురు నిస్తు 
న్నారు. ఆ బాటను సీమనుండి నాగరికత ఆ దేశానకు దిగబడ్డది. 

రవీంద్రుని వాజ్ళాధుర్యంను కోలి (E55, ఉత్సవం ముగిసే వరకు వుంటే, తొదిదొక్సిడి 
లావగునని యెంచి, నా మిత్రులను DEW చిత్సూరు రోడ్డుకు వచ్చితిని. అక్కడ అంతకంటే 
తొడిదొక్కిడి కానవచ్చింది. ఆ రోజు మాఘ పంచమి. బంగాళీలు సరస్వతీ పూజ చేస్తారు. 
రాత్రి ఉత్సవంలో సరస్వతీ ప్రతిమల్ని ఊరేగిస్తారు. ఆ పట్నంలో సామంతులు యిసకపాతర. 
ప్రతి సామంతుడూ తన యింట సరస్వతిని నిలిపి వూరేగిస్తాడు. ముచ్చిపనితో ధగధగలాడే 
వాహనాల తోటి, రథాల తోటి జన ప్రవాహం ఆ వీధిలో అద్దు కలిగిన నీటి ప్రవాహం వలె 
పొంగి వెనకాడుతూ, కొంత సాగుతూ యెడతెగక కనబడినది. 


ఉపాధికల (58 బంగాళీ యింట్లోనూ, మొదటి అంగణంలో రమ్యమైన పూజామందిరం 
వుంటుంది. కాళీ, సరస్వతీ మొదలైన దేవతల వుత్సవములు ఆ మందిరంలో విశేషమైన 
వైభవంతో చేస్తారు. ఆ పూజలు ఆబాల వృద్దులకు, ప్రీ, పురుషులకు యింటిలిపాదికీ పనులు 
కల్పిస్తవి. మందిరమును అలంకరించడం, పూజా ద్రవ్యములను సమకూర్చడం ప్రీ బాలుల 
వేడుక. యీ రీతిని యింటిలిపాదీ కలిసి చేసే పూజలు మనదేశంలో తక్కువ. నలుగురికీ 


౫ గురుజాడలు 601 యిద్దరు రాజులు 


వినబడే దేవతార్చనగంట వొక్కటే కొన్ని యిళ్ళలో మిగిలింది. అదైనా దేవుణ్ణి జ్ఞాపకం చెయ్యదు. 
భోజనపు గంట అయింది. మిగిలిన యిళ్ళలో ఆ గంట మేజాబల్ల మీద యెక్కింది. 


1912వ సంవత్సరం, డిసెంబరు నెల, రెండవ తేదీని కలకత్తాలో రవీంద్రుణ్ణి చూశాను. 
ఆయన ఒక పెద్ద BAS ముందు కూర్చునివున్నారు. గది అలంకరణతో, వస్తు సామాగ్రితో 
ఏమంత తీర్చిదిద్దినట్టు లేదు. భవంతి మొదటి అంతస్తులో పశ్చిమదిశగా Hod ఆయన గది. 
రవీంద్రుడి కుడి భాగాన యువకుడొకడు ఆసీనుడయి వున్నాడు. 


టాగూరు సాధుస్వభావి. మాటపొందిక మహా మెత్తన. నాజూకైన ముఖలక్షణాలు. తేటగా, 
సున్నితంగా నవ్వుతారు. మాటలాడేటపుడు పురుషత్వం తొణికిసలాడుతుంది. ఒక విధమైన 
ప్రశాంత, మనోనిశ్చయం ప్రస్ఫుటమౌతుంది. మన వీరేశలింగం పంతులుగారి మనః ప్రవృత్తికిది 
పూర్తిగా విరుద్ధం. ఆయన వలె, రవీంద్రుడు గడబిడగా మాట్లాడరు. సంభాషిస్తున్నప్పుడు 
సజీవత్వం వెల్లడి అవుతుంది. అయితే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు 
కంఠం సంగీత శ్రావ్యంగా వుంటుంది. వినసొంపైన గొంతుక. రవీంద్రునిది. 

బెంగాల్‌లో నాటక రచన నీరసావస్థలో వుందని ఆయన అభిప్రాయం. షేక్సియర్‌నో, 
లేదా మరొక ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయితనో, వంగదేశ కవులు అనుసరిస్తున్నారని చెప్పలేం; 
కొంతమంది రచయితలు మాత్రం పాశ్చాత్య సాహితీపరులతో సంపర్మం పెట్టుకుంటున్నారు. 
కాని వారి రచనా ప్రభావం, వీరి నాటకాలను సోకడం లేదు. రంగభూమి శిధిలావస్థలో 
వుంది. ప్రేక్షకులను ఆకర్షించడానికై యధేచ్చగా పాటలను, పదాలను నాటకాలలో తెచ్చి 
పెడుతున్నారు. మొదట ఈ నాటకాలు చారిత్రక యితివృత్తజనితాలు. వీటిలో చాలా మటుకు 
రాజపుత్ర కథలతో నిండినవే. ఇప్పు డిప్పుడు పౌరాణిక గాధలలోనికి దిగజారిపోయాయి. 


గేయకవిత్వంలో బెంగాల్‌ ముందంజ వేసింది. రవీంద్రుడు వాడేభాష వ్యవహారికమే. అంటే 
అందరూ మాట్లాడుకొనే భాష ప్రామాణిక గ్రంథప్రయోగాలకు విరుద్ధమైన భాష. వ్యాకరణ సూత్రాలు 
కాదంటూ ఈ రకమైన బెంగాలీ భాషను ప్రయోగిస్తాడని ఆయనను పండితులు నిందిస్తారు. 

ఇప్పుడు మద్రాసు యూనివర్శిటీ (గ్రాంథిక భాషను సంరక్షించాలని చేస్తున్న ప్రయత్నమే, 
నాడు కలకత్తా విశ్వ విద్యాలయమూ చేసింది. 

కలకత్తాలో జనులు మాట్లాడుకునే భాషలో తప్పిస్తే, ఇంకొక భాషలో మనకు వ్యాకరణ 
గ్రంథం ఎక్కడ లభిస్తుంది? 

“తెడకొరి తెచ్చె” అనే పద ప్రయోగము మీద రవీంద్రునికీ, నాకూ సంభాషణ జరిగింది. 
ఆయన కొద్దిసేపాలోచించి, పూర్వకవుల ప్రయోగాలలో వుందని చెప్పారు. “తె” అనేది జానపదుల 
భాషలో కనిపిస్తున్నదని నేను సూచించాను. 


శో గురుజాడలు 602 యిద్దరు రాజులు 


ఆంగ్ల సారస్వత బోధనా పద్ధతులు చాలా లోపభూయిష్టంగా వున్నాయని వారి అభిప్రాయం. 
ఆంగ్ల సాహిత్యంపై హెన్రీ Ard యిచ్చిన ఉపన్యాసాలను, రవీంద్రుడు ఎంతో ఆహ్లాదంతో 
విన్నారు. విద్యార్థులకు పరీక్షలు చాలా ఆవశ్యకాలని వారి మతం. 

సిస్టర్‌ నివేదిత ఆయన కథలను కొన్నింటిని అనువదించింది, కాని ఆమె చనిపోయిన 
తరువాత, ఆ వ్రాత ప్రతులు కనిపించలేదు. 


'మైకేలొను రవీంద్రుడు అనుసరించారు. ఆయన గీతంలోని పాదాలు ఏ పాదానికాపాదం 
అంతం కావు. ప్రయోగాలనూ, వ్యాకరణ నియమాలనూ, కాలదన్ని సరికొత్త శబ్దరూపాలను 
కల్పించినా, ఆయన సృష్టించిన “శబ్దాలు” చలామణిలోకి రాలేదు. అందుచేత మన వెనకాల 
ఒక టిప్పణి వుంటే కాని, కావ్యం అర్థం కాదు. భాష బలి అయిపోతున్నా సరే, ఆయన “మైకేల్‌” 
అనే కావ్యం శబ్దాలంకారాలనే దృష్టిలో పెట్టుకుంది. ఈ విషయాన్ని నేను రవీంద్రునికి సూచించాను. 

రవీంద్రునికొక పాఠశాల వుంది. ఆ స్కూలులో తనకు తానై సహాయం చేసుకోవడ మెలాగో 
చెబుతూ, ఆయన ఉపజ్ఞావంతమైన విద్యను ప్రసాదిస్తూ వుంటారు. మెట్రిక్యులేషను, విశ్వవిద్యా 
లయ పరీక్షలకు కూర్చునే విద్యార్థులు ఎన్నెన్నో విషయాలను అధ్యయనం చేయవలసి వుంటుంది. 

తన ప్రక్కనే కూర్చున్న యువకుణ్ని “కావ్యభాష”పై ఒక వ్యాసం వ్రాయమని రవీంద్రుడు 
ఆదేశించారు. 

అరుణాస్పదమనే నగరాన్ని వర్ణిస్తూ పెద్దనగారు “అచటబుట్టిన చిగురు గొమ్మైనంజేవ” 


ణు 


అన్నారు. అదే విధంగా కలకత్తా పట్టణంలో చిట్టచివరకి దోమలుసైతం పొలిటీషియన్సే! 


e 


శో% గురుజాడలు 603 యిద్దరు రాజులు 


కవిత్వము : DH) వర్తు 


SOQ) వర్తు కవిత్వమునకును, అంతకు పూర్వము కవిత్వము వ్రాసిన ఇంగ్లీషు కవీశ్వరుల 
కవిత్వమున కును చాల భేదము కలదు. అతనికి ముందు పదునెనిమిదవ శతాబ్దమున నుండిన 
కవులు రెండు నిశ్చయములు చేసికొనియుండిరి. అవి యెవ్వియనిన (1) కావ్యమున 
నుపయోగించు మాటలు (Poetic Diction) నాజూకు గను లలితముగను నుండవలయు 
ననియు (2) కవిత్వమున వర్ణించతగిన వస్తువులు (Subjects) కూడ సామాన్యమైనవి కాక 
నాజూకు గాను, లలితముగాను, గొప్పవిగాను నుండవలయుననియు. 


మనలో కూడా కావ్యములు లోకములో వాడుకలో లేని గ్రాంథిక భాషలోనే (obe 
యునని లక్షణములు వ్రాసిన కవుల నిర్ణయము. 


అటుల గాక, సామాన్యమగు వస్తువులను గూర్చి, వాడుకలో నుండు మాటలలో కవిత్వము 
చెప్పి కవితా సామర్థ్యము వలన వానికి సొంపు తెచ్చి చదువరుల మనసుల రంజింప చేయ 
వచ్చునని వర్గువర్తుని అభిప్రాయము. అట్లని నాజూకు మాటలనతడు ఉపయోగించక పోలేదు. 
నాజూకగు సంగతుల గూర్చి కావ్యములు వ్రాయకపోలేదు. ఇతని కాలము నుండి ఇంగ్లీషు 
కవిత్వము తోవయే మారి మిక్కిలి గొప్ప స్థితికి వచ్చినది. 

మన దేశపు కవులు కావ్యములలో వర్ణించు పాత్రములు, దేవతలు, దేవతా Ren, రాజులు, 
రాజకుమారికలు, పెద్ద యింటి పురుషులు, en, వీరి చర్యలు అవస్థలనే వర్ణింతురు. అందులో 
కథానాయకులకు (Heroes of the poem) లోకములో కానరాని గుణ సంపత్తి పరాక్రమాదులు, 
సౌందర్యమును ఆరోపింతురు. తక్కువ జాతి వారిని గూర్చి వర్ణించి వ్రాయరు. కవిత్వమున 
వ్రాయతగిన చర్యలు అట్టి తక్కువ మనుష్యుల బ్రతుకులలో నుండనేరవని మన దేశపు కవుల 
అభిప్రాయము. వర్గువర్తుకు పూర్వపు కవుల అభిప్రాయము కూడా కొంతవరకట్టిదియే. 

ఆధునిక కవులు అటుగాక మనుష్యుల సుఖ దుఃఖములు అన్నియును వొక్కలాటి 
వేయనియు, మనిషి అయివుండుటలో వకని తక్కువ, వకని హెచ్చు లేదనియు, సుగుణములు, 
సత్రవర్తన గొప్ప అవస్థలో నుండువారికిని, తక్కువ అవస్థలో నుండు వారికి సామాన్యములనియు, 
కావ్యములను రసవంతము చేయుటకు రాజుల, రెడ్ల, బ్రాహ్మణుల చర్యల వర్ణన యెటుల 
తగియున్నదో, రయితుల యొక్కయు, తక్కువ జాతుల వారి చర్యలు కూడా నటులనే 


?^* గురుజాడలు 604 కవిత్వము : SG sty 


తగియున్నవనియు నభిప్రాయపడి, యింపయిన కావ్యములు తక్కువ స్థితిలో నుండు మనుజుల 
సుఖ దుఃఖముల గూర్చి వ్రాసిరి. వర్గువర్తు అందుచేతనే ఒక గొల్లవాడి బ్రతుకును గూర్చి 
కావ్యము వ్రాసెను. 

మన పండితులీ కావ్యమును జూచినచో “ఇదియా కావ్యము; ఒక గొల్లవాడు కొండలవెంట 
దిరిగెనట. వాని కుమారుడు చెడు తిరుగులు తిరిగి దేశాంతరగతుడాయెనట. తండ్రి మందకు 
పాకకట్ట నారంభించి దుఃఖముచే గాంచలేకపోయెనట. ఇదియా కావ్యమునకు SAS కథ?” 
అని నవ్వుదురు? 

పుట్టుకవల్ల గొప్ప రానేరదు. గుణయోగ్యతల వలననే గొప్ప వచ్చును. పెద్ద యవస్థలో 
నుండు దుర్దనుని కన్న తక్కువ స్థితిలో నుండు సజ్జనుడు నిజమైన గొప్పవాడు కాడా? 
టెన్నిసన్‌ అనెను : 


"Kind hearts are better 
Than coronets and served 
Faith than Norman blood" 


పెద్ద ప్రభువులై యుండుట కంటే దయగల హృదయము కలిగియుండుటే శ్రేష్టము. 


Q 


రాజరక్తము కన్న నమ్మిన నీతియే శ్రేష్టము. ay) కవియనెను : 


"Rank is but the guinea stamp 
The man is the gold for all this" 


లోకములో యెక్కువ అవస్థ అనునది తెచ్చిపెట్టు కున్నది. నాణెముపై ముద్దర వంటిది. 
మనిషే బంగారము. అనగా గుణయోగ్యతలను బట్టి మనిషికి విలువ కలుగును. గాని ఉద్యోగము 
వలన, ధనధాన్యముల వలన పెద్దింట పుట్టుట వలన కలుగనేరదు. మైకేల్‌ అను గొల్లపిల్లవాడు 
అట్టి బంగారము. గుణ సంపదచే ఎన్నికైన మనుష్యుడు. 


?^* గురుజాడలు 605 కవిత్వము : SG sty 


వంగీయ సాహిత్య పరిషత్తు 


నారాయణమూర్తి పంతులు, నేను జస్టిస్‌ ఆశుతోష ముకర్ణీగారిని చూడవెళ్ళాం. కొంత 
ప్రసంగమైన తరువాత “మీలో గొప్ప విద్వాంసులను చూడవలెనని నాకు అభిలాష కలదని” 
నేనన్నాను. సాహిత్య పరిషత్తులో కొందరు ప్రముఖుల్ని మమ్మును కలుసుకోవడనుకు సమావేశం 
చెయ్యమని, వారు దాస్‌గుప్తాగారితో శలవిచ్చారు. దాస్‌గుప్తాగారు వకీలు, బంకించంద్రుడి 
“ఆనందమరఠ్‌” యింగ్లీషు చేశారు. 


అయిదుగంటలకు సాహిత్యపరిషత్తుకు రమ్మని మాకు ఆహ్వానపత్రిక వచ్చింది. మేం 
వెళ్ళాం. 

సాహిత్యపరిషత్తు మందిరం అప్పర్‌ సర్‌క్యులర్‌ రోడ్డులో జైనమందిరానికి సమీపంగా 
వున్నది. అది ఒక పెద్దమేడ. కట్టడానికి నలభై యాభై వేలు అయివుండును. గుమ్మం దాటగానే 
కీర్తశేషులయిన కాసింబజారు మహారాజావారి ప్రతిమ నేత్రోత్సవం చేసింది. ఆయన స్ఫురద్రూపి. 
శ్రీ పిఠాపురం రాజావారి వంటి విద్యాభిమానులు. పరిషత్తుకు చాలా ద్రవ్య సహాయం చేసి 
వుండిరి. 

అప్పట్లో మేడ రెండో అంతస్తులో పరిషత్తుతో సంబంధించిన CHHDAD అనగా వింతలయి 
నట్టి గొప్పవైనట్టి వస్తువులను చూపుట జరుగుతుండెను. మేడకు దక్షిణంవేపు అరలా వొకటి 
వున్నది. ఆ అర సభలైనప్పుడు, నాటకములు ఆడడానకూ, ఉపన్యాసము లిచ్చుటకూ, ఉపకరిం 
చును. ఆ అరలో యెదురుగుండా బంకించంద్రుడి పూర్ణచిత్రము కద్దు. బకించంద్రుడు వంగభాషా 
కావ్య ప్రపంచమునకు బ్రహ్మ అనిన్ని చంద్రుడు సాటిలేని కవి అనిన్ని ఆ దేశంలో పండిత 
పామరుల నమ్మకం. ఈయన ముఖాన శాంతమూ Qs కనబడతవి. 

బంగాళీలలో అనగా నాగరికులలో రెండు రకముల మనుషులను కనిపెట్టాను, గుండ్రని 
ముఖం, స్థూలకాయం వకటి. ఒంటిపేక కోలముఖం మరివకటి. చిన్నతనంలో బంగాళీ పిల్లలు చాలా 
సుందరులుగా వుంటారు; చిక్కితే (గిల్లితే) పాలుగారు చెక్కులు; విశాల నేత్రములూ తరుచు. 


బంకిం కొంచము వొలంగా వుంటాడు. ఆయన పఠానకు యెడంవేపు భారతమును 
బంగాళీ గద్యంగా రాసిన ఒక కవిపఠం వున్నది. దానికి యెడంవేపు మైకేల్‌ మధుసూదన్‌దత్తు, 


7** గురుజాడలు 606 వంగీయ సాహిత్య పరిషత్తు 


అలలు తీరిన కత్తిరీజుత్తు పాపిట దువ్వి తా రచించిన “మేఘనాథబన్‌ధ” అను మహా కావ్యమును 
చేతబూని తన విశాల నేత్రములతో చూచెడి వారివేపు చూస్తూ పఠంలో కూచున్నాడు. బంగాళా 
కవుల పటములు బొవుబజారు యిండియన్‌ ఆర్జు స్టూడియోలో అణాపరక (అణన్నర) కొకొక్కటి 
అమ్ముతవి. మధుసూదనుడి పెదవులలో చిన్న నవ్వొకటి దాగి ఉంది. ఈయన నాతో మాట్లాడు 
తూన్నట్టే కనిపిస్తాడు. ఆనాటి యింగిలీషు బారిష్టరులు వీరివిద్యకు జంకేవారని ‘6H అండ్‌ 
రయ్యత్‌ పత్రిక సంపాదకులు బాబూ SAS చంద్రదత్తుగారు నాతో చెప్పినారు. గ్రీకు, లాటిన్లు 
సంస్కృత భాషను, (Von, జర్మను, ఇవియే కాక తెలుగు, అబివమును మైఖేలు నేర్చియుండిరట. 

చదువుకునే రోజుల్లోనే వివాహము చేతునని తండ్రి సంకల్పించగా అందుకు అంగీకరించక 
కిరస్తానం అవలంబించి 1848వ సంవత్సరములో కొందరు చెన్నపట్నపు సహాధ్యాయులతో 
కూడి చెన్నాపట్నం వెళ్ళాడు. అక్కడ జీవనం జరగడం కష్టమై పత్రికలకు రాసి కాలం 
వెళ్ళబుచ్చవలసి వచ్చింది. ఆ రోజుల్లోనే బైరన్‌రీతిని “SHS లేడి” అనెడి యింగ్రీషు కావ్యం 
రాయడం. ఇంగ్లీషున గ్రంథములు రాసి పేరు ప్రతిష్టలు సంపాదింతుమనే ఆనాటి comb 
విద్వాంసులు ఆశించిరి గాని దేశ భాషను తలపెట్టరయిరి. 

మధుసూదనుడి మొదటి భార్య ఒక ఇండిగోపొంటరు కుమార్తె. భార్యాభర్తలకు సమరసచెడి 
ఆమె విడాకులు పుచ్చుకున్నారు. తిరిగీ మధుసూదనుడు వరించిన మరొక దొరసాని కష్ట 
సుఖములలోను ప్రతిష్ట అప్రతిష్టలలోను ప్రేమతో కనిపెట్టి తిరిగినది. ఆమెకు సంతానం 
కలిగెను. 

యెనిమిది సంవత్సరాలు చెన్నపట్నంలో వుండి కలకత్తా తిరిగి వచ్చేసరికి పెళ్ళినాటి 


పెద్ద పెళ్ళాం అంటకాగింది. 


?** గురుజాడలు 607 వంగీయ సాహిత్య పరిషత్తు 


విద్యా పునరుజ్జవనము 


విద్యలలోనూ, కళలలోనూ మునపటి గ్రీకులు సాటిలేనివారై యుండేవారు. గ్రీకుల స్వాతం 
తము సన్నగిలిన తరువాత రోమనులు తలయెత్తి ఆనాటి లోకమును ఏకఛత్రంగా యేలిరి, 
గాని విద్యలలో గ్రీకుల చాయను బట్టి పోయిరి. 


కొంతకాలానకు, ఇటలీ దేశము కిరాతులు జయించడమూ, రోమనులు కిరస్తానులు 
కావడమూ జరిగింది. కిరస్తానులకు కిరాతులకు (గ్రీకుల విద్యలయందు ఆదరం లేక దేశం 
కొన్ని సంవత్సరములు అజ్ఞానాంధకారం కమ్మి వుండినది. 


అంతట కొన్ని కారణముల చేత ఇటలీలో జాత్యభిమానమూ, దేశాభిమానమూ మొలకెత్తి 
బలిసినది. పాత విద్యలు నేర్చను అభిలాష కలిగినది. ఆ సమయంలో యిస్తంబూల్‌ తురకల 
పాలుకాగా, అక్కడి గ్రీకుపండితులు కొందరు యిటలీకి వచ్చి అక్కడి ప్రభువులవల్ల మన్ననలంది, 
గ్రీకు విద్యలను తిరిగి లేవనెత్తిరి. దీనినే “రివైవల్‌ ఆఫ్‌ లెటర్స్‌” (Revival of letters) అని 
అంటారు. 


యూరోపుఖండం అజ్ఞానంలో నుండి మేలుకోవడం అప్పుడే. అదివరకు టోపీ జాతులవారు 
కిరస్తానీ మతమే నిజమైన మతమనిన్ని విగ్రహారాధన చేసే గ్రీకు, రోమనుల విద్యలలో విలవ 
వుండనేరదనీ, వారి విద్యలు చదువుటే పాపమనీ నమ్మి వుండేవారు. ప్రజలకు విద్య నేర్పితే 
దేశం బాగుపడునన్న జ్ఞానం లేకపోయెను. బైబిలు నిర్జీవమైన లాటిను భాషలో చదివే వారు. 
దైవ ప్రార్థనలు కూడా ప్రజలకు అర్థముకాని లాటిను భాషలోనే వుండేవి. బయిబిలు దాటి 
సత్యమూ, జ్ఞానమూ లేదనిన్ని విగ్రహారాధకులై వుండే గ్రీకు, రోమనులు మూర్చులనిన్నీ కిరస్తానులు 
నమ్మేవారు. 

ఇటలీలో (A, లాటిను సరస్వతి ఉదయించగానే జనులకు కళ్ళ మసక మాసినది. 
బుద్ధిమంతులు కిరస్తానుల మోటతనమూ, మూర్థమూ, విగ్రహారాధకులై వుండిన (AS లాటినుల 
జ్ఞానమూ, కళాకౌశలమూ చూడగలిగిరి. యూరోపులో బుద్ధికి గొలుసులు విడినవి. 

గ్రీకు, లాటిను విద్యలను చేపట్టుట పరువు ప్రతిష్టలకు తెరువైంది. వాటి రసానకులోనై 
విద్వాంసులు దేశభాషను నిరసించేవారు. గాని దేశాభిమానమూ, జాత్యభిమానమూ ప్రబలుట 
చేత దేశ భాషలో చెయిపట్టి రాయించింది. es కథ ముందు చెబుతాను. 


?** గురుజాడలు 608 విద్యా పునరుజ్జీవననము 


లాటినుకూ, యిటాలియనుకూ ఆనాడు వుండే భేదం, సంస్క Sane, ప్రాకృతములకూ 
వుండిన HBO. కొంతవరకు గ్రాంథిక తెనుగుకూ, వాడుక తెనుగుకూ వున్న భేదం వంటిది. 
వుత్తర దేశాలలో సంస్కృత ప్రాకృతములనే గాని, దేశ భాషలలో రాయడం పరువు తక్కువని 
పండితులు చాలాకాలం తలచేవారు. ఇప్పుడు ఆ భ్రమ తరిగిపోయింది. బంగాళీలలో లేనేలేదు. 
రవీంధ్రనాధుని ఆదరించడముకు సాహిత్య పరిషత్తు భవనంలో సభ అయినప్పుడు: “యిప్పటి 
బంగాళీ కవులు సంస్కృత కవులుగా మారినారు” అని వొకసందర్భములో అన్నాడు. 

తెలుగు దేశంలోనూ యిట్టి చిక్కు మునుపు కలిగింది. ఇప్పుడు కలుగుతూంది. సంస్కృతాన్ని 
పట్టి అప్పుడు కలిగింది. గ్రాంథిక భాషను పట్టి యిప్పుడు కలుగుతుంది. 

ఆంధ్రశబ్ద చింతామణికర్త అన్నాడు: “స్వస్థాన వేష భాషాభిమతాః....” 

తొలికాలపు నాటి తెలుగు కవులు తాము ఉభయ భాషా కవులమని చెప్పుకోకపోతే 
గౌడు మూకలో కలుపుతారేమో అని, “ఉభయ భాషా కావ్యరచనాభిశోభితు”, “ఉభయకవి 
మిత్రు” అని తమ సంస్కృత పాండిత్యము వెల్లడించుతూ వుండేవారు. తెనుగులో కూడా 
కావ్యములు రాస్తే ప్రత్యవాయం లేదని అధర్వణుడు చాటభారతం రాశాడు. 


భట్టకలంకదేవుడి శబ్దానుశాసనం యిప్పుడు దొరకడం కష్టం. 1890 సంవత్సరంలో 
మైసూరుగవర్నమెంటువారు అచ్చువేశారు. ఇది వొక గొప్ప కన్నడ వ్యాకరణం. దీనిని గురించి 
రైస్‌దొర వ్రాసినారు. 

"The date of its completion as given at the end of the work corre- 
sponds with 1604 A.D. it is thus from its period, not an antique treatise 
dealing with archaisms and absolete terms; interesting as a literary monu- 
ment, though of citter practical value now, but has the advantage of treat- 
ing of the whole range of the language down to the modern period and 


its rules are such as apply to the present times." 


కన్నడమునకు వ్యాకరణమేల? అనే విషయమును, భట్టకలంకుడు యిలాగున చెర్చించాడు: - 


మంగళశ్లోకం 
“నమః శ్రీవర్ధమానాయ 
విశ్వవిద్యావబాసినే ! 
సర్వభాషామయా భాషా 
ప్రవృత్తా యన్ముఖాంబుజాత్‌”. 


?** గురుజాడలు 609 విద్యా పునరుజ్జీవననము 


“శబ్దానుశాసనంవా ప్రస్తుతమ్‌. తత్రచ అనుశాసన విషయభూతాః Sepe కర్ణాటకా ఏవ. 
తేచ సంస్కృతశబ్దవత్సకల దేశ ప్రసిద్దాః సకల శాస్రోపయోగితయాసకల మహాజనపరి గ్రాహ్యశ్చ 
నభవన్తి; భాషావిషయత్వాత్‌, భాషాయాం చ పామరాణామేవాధికారో న పణ్ణితానామితివై తేను 
శాస్యాః ప్రయోగార్హ త్వాదితి కేషాం చిత్సంస్కృతానామన్యధాఖ్యాతిం ప్రత్యాఖ్యాతు మేతదేవ 
విశేషణం సర్వఇతి ప్రవర్ణితవాన్‌ గ్రంథకారః. ఇదమత్రాకూతమ్‌ యథాసంస్కృతశబ్దాః సాధ్వసాధు 
వివేచన విషయతయాను శాసనార్హా తథా భాషాశబ్బా అపి. 


౨౫% గురుజాడలు 610 DOR, పునరుజ్జీవననము 


ఆంధ్ర కవితాపిత 


బెజవాడ శాసనములో యుద్ద్ధమల్లుని గూర్చి “రాజ్య పట్టంబుగట్టినపతి " అని 
వ్రాసియున్నది. “బాడబు మహారాజాధి రాజని గుంటూరు శాసనమున నున్నది. యుద్దమల్లుడును 
అతని సంతతి వారును తామే పూర్వ చాళుక్య రాజ్యమునకు హక్కుదార్లమను వాదమున 
నిలిచియుందురు. “రాజసల్మిభూవల్లభుండ”ను చోట “సలి” అనుమాట “చాళుక్య” అనుమాటకు 
దేశ్యము. ప్రాచీనమగు శివానందయోగేశ్వరుని మరారీవంశావళియును గ్రంథములో "og 
eats “చలకియా” “సాళోంగే” రూపములు కూడ నీయబడినది. కవిరాజ మార్గము 
ఉపోద్దాతం 8వ పుట చూడుడు. చాళుక్య అనుమాటకు గల రూపములను గురించి Fleet, 
dynasties of the Canareses districts in Bombay gazette volume I. Part Il' pages 
336, 337 లోచూడుడు. 
“చాళుక్యర్‌” అను రూపము కుబ్దవిష్ణువర్ధనుని సతారా శాసనములో నున్నది. Indian 
antiquary vol. XXI. P.303) మరియు ఓఘాగారి పుస్తకము 1 పేజీలో నోటు చూడుడు. 
ఇరియటు దొరగారు సంపాదించిన శాసనముల వల్ల వేంగిగొంక రాజనునతడు 
యుద్దమల్లుని వంశము వాడయినట్టు కానవచ్చుచున్నది. నా ప్రతి శుద్ధమైనది కాదు. శాసనపు 
రాతిలో కొంత ముక్క కూడా విరిగిపోయినట్లు తెలియుచున్నది. అసలు శాసనమును చూడడము 
ఆవశ్యకము, ఇరియటు దొరగారి ($8653 పంక్తులు కొన్ని ఈ క్రింద ఉదహరించెదను. 
“సదరు జిల్లా రావిమట్ల గ్రామంలో వూరికి పడమర వయిపున తాడిమళ్ళ ప్రకాశనాయుడు 
గారి లోగిలి ప్రహరీ గోడకు ఉత్తర భాగమున పడివున్న నల్ల రాతి మీది లిపి. 
పయి పలకనవ్రాత యీ రాయిపయివరస కొంత విరిగిపోయినది. అందుచేత రాత కూడా 
కొంత పోయినది. 
“పుత్రస్తస్య త్రిణేత్రప్రభు... 
రాజేత్యన్వర్థ సంజ్ఞ ౩ కుముద 
వనహిత శ్రీ.... వతంసః... 
.... వేంగి గొంకేశనామా... 


౫% గురుజాడలు 611 ఆంధ్ర కవితాపిత 


యుద్దమల్ల నృప వంశాంభోధిర 
త్న స్యతస్యాప్తో.. సహా 
గతమహమమాత్యశ్చ సేనాపతి. 
Saar గుడియూరిపూ 
ర్నకబహు గ్రామాధినాథః. 

“స్వస్తిశక వర్షంబులు 1100 అగు నేటి వుత్రరాయణ నిమిత్తంబున గుడియూరి వెన్నపరెడ్డి 
కొడుకు దండనాయక మల్లిరెడ్డి దన్నేలిన శ్రీ మన్మహామండలేశ్వర వేంగి గొంక రాజునకు 
ధర్మముగా మాద్యపల్లి శకటేశ్వర మహాదేవర గుడియును మంటపము గోపుర ప్రాకారపరివార 
సహితముగా దను యెత్తించి దేవరకు సాలునకు మానులకు నిబంధన నైవేద్యములకు...” 


ఇరియటు దొరవారి శాసనములలోనే మరివక శాసనము కలదు. అది యిట్లున్నది. 
“బందరు జిల్లాలోని గణపవరం గ్రామములో గ్రామానకు తూర్పున సువర్ణ గుండం దక్షిణపు 
వైపున వేంచేసియున్న శ్రీ సువర్ణేశ్వర స్వాముల వారి దేవాలయం ముఖ మంటపంలో వాయువ్య 
మూల స్తంభం పడమర వైపు పలక మీద శాసనము. “స్వస్తి సమధిగత పంచమహాశబ్ద మహా 
మండలేశ్వర... పురనరాధీశ్వర, మానవ్యసగోత్ర హరీతిపుత్ర సోమవంశార్ణవ చంద్ర, సత్య 
హరిశ్చంద్ర, దళితరిపుదర రాజకందర్ప్చ. యుద్దమల్లవంశ సముద్ధరణ, భయలోభ... హర్ష 
షట్సహస్రావనీనాయక, Sand భయదాయక శ్రీ మల్లేశ్వర మహాదేవదివ్యశ్రీ పాదపద్మారాధక 
పరబలసాధక నామాది సమస్తప్రశస్తిసహితము శ్రీమన్‌ మహామండలేశ్వర వేంగిమల్లి దేవరాజు 
కొడుకు గోకరాజులు శకవర్షంబులు 1066 అగునేటి ఆషాఢకృష్ణ ఏకాదశియు బుధవారము 
నాడు దక్షిణాయిన .. తినిమిత్తంన శ్రీమతు పద్మినీపురమున శ్రీ సర్వేశ్వర మహా దేవరకు నఖండవర్తి 
దీపమునకు నిచ్చిన సురభలు 30. దీనింజేకొని తోకల కొండబోయిండు పుత్రానుపౌత్రికముగా 
సాగనీయంబెట్టి నిత్యం మానెడు నెయ్యి నడుపంగల వాడు. శ్రీ వేంగి సాకాచారి లిఖిత. 


పై శాసనములలో గణపవరం శాసనము సూయల్‌ దొరగారి జాబితాలలో ఒకటవ 
సంపుట 39వ పేజీలో ఉదహరింపబడియున్నది. శకము 1096గా నీబడినది. ఇరియటు దొర 
వారివి సూయల్‌ దొరగారివి సరి అయిన ప్రతులు కాకపోవడం చేత లేఖకులు ఒక అంకెనే 6 
గాను 9 గానూ చదివి యుందురు. ఇట్టి శాసనములున్నవని తెలుపుటకంటె వీటి ప్రయోజనము 
వుండబోదు. చాళుక్యయుద్ధమల్లుని సంతతివారు కృష్ణాజిల్లాలో సామంత (ప్రభువులుగా 
వుండిరనుటకు ఈ నిదర్శనములు చాలు ననుకుంటాను. 


ఇతర స్తలములలో కూడా ఈ వంశము వారి శాసనములు కలవు. బెజవాడలోనే 
వేంగిగొంకరాజు కొమారుడున్ను మల్లపరాజు మనమడున్ను అయిన మహాదేవరాజు శాసనములు 


?** గురుజాడలు 612 ఆంధ్ర కవితాపిత 


రెండు కలవు. 1893 సం॥ యపిగ్రాఫిష్టుగారి రిపోర్టును 11వ పుట చూడుడు. ఒక శాసనపు 
కాలము 1062 శాలివాహన శకము. 


బెజవాడ శాసనపు యుద్ధమల్లుడు చాళుక్య వంశము లోని వాడన్నమాట బెజవాడ శాసనము 
లోనే చెప్పబడి యున్నది. ఆరవ పంక్తిలో “రాజసల్కి భూవల్లభుండు” అని వున్నది. సల్మి 
అనగా చాళుక్య. రెండవ పులి కేశి యొక్క హైదరాబాదు శాసనములో చిలిక్య అనే రూపమున్నది. 
చాళుక్యుల యింటిపేరు అనేక రూపములుగా వుండెను. బొంబాయి గెజిటీయరు 1 టవ 
సంపుటం 2వ భాగములో ఫ్లీటు దొరగారు Dynasties of the Canarese districts 336, 
337 పుటలు చూడుడు. BA. పాఠకకవి రాజమార్గము 8వ పుట కూడా చూడుడు. శ్రీ 
గౌరీశంకరు ఓగారి సోలంకేయుల చరిత్ర కూడా చూడుడు. 


౨౫% గురుజాడలు 613 ఆంధ్ర కవితాపిత 


ఇతర యుద్దమల్తులు 


చాళుక్య రాజులందు గల యుద్ధ (ఆహవ) మల్లులలో రాజనరేంద్రునకు తరువాతి వారు 
కూడగలరు అని శ్రీ బ్రహ్మయ్య శాస్తులు వారు వ్రాసిరి. పర్యాయ పదములను పెట్టి పేర్లు 
మార్చడము కారణాంతరములు లేనిదీ యుక్తము కాదనుకుంటాను. బెజవాడ శాసనపు 
యుద్ధమల్లుడు కాక యితర చాళుక్య యుద్ధమల్లులు కావలసినచో కలరు. Fleets Canarese 
Dynasties 211, 212. పుటలను, 380, 381 పుటలను రైస్‌ దొరగారి కర్ణాటక భాషా భూష 
ణము ఉపోద్దాతము. 13, 14 పుటలను చూచునది. 


కన్నడ భాషలోని పంప భారతము అరికేసరి అనెడి చాళుక్య రాజుకోరికను వ్రాయబడినది. 
ఈ రాజు యొక్క పూర్వులలో యుద్ధమల్లుడనే ఆయన వేంగి దేశము నుండి కన్నడ దేశమునకు 
వచ్చి ధార్వాడ జిల్లా ప్రాంతమందు ఒక సంస్థానమును స్థాపించెను. ఆ యుద్ధ మల్లుడి తరువాత 
అయిదో పురుషుడు మరియొక యుద్ధమల్లుడు. అరికేసరి యితని మనవడే. పంప భారతము 
శాలివాహన శకము 868వ సంవత్సరములో వ్రాయబడెను. గనుక ఈ యుద్ధమల్లులు రాజ 
రాజునకు ప్రాచీనులే. 


రాజరాజునకు తరువాత కూడా చాళుక్య యుద్ధ మల్లులు వుండి వుండలేదని యెవరు 
చెప్పగలరు? దేశ చరిత్రయు పూర్తిగా నున్నచో యిట్టివారుండి యుండలేదు అని చెప్పుటకు 
అవకాశము వుండును. మన పూర్వులు చరిత్ర ముఖమే యెరుగరే! ఒక్క పేరును బట్టి యితడు 
యితనని నిర్ణయించరాదు. 

బెజవాడ శాసనపు భాషకును నన్నయభట్టు భాషకును వ్యత్యాసము కూడా వున్నది. 
అందు గూర్చి ముందు చర్చించెద. 


?^* గురుజాడలు 614 యితర యుద్ధమల్లులు 


ముత్యాల సరాల లక్షణము 


ఆగష్టు నెల 17వ తేదీని వెలువడిన ఆంధ్రపత్రికలో వొక శతావధాని గారు నే రాసిన 
ముత్యాల సరములను గేయములను విమర్శించిరి. ఆపత్రిక నాకు అందినప్పుడు, నేనా 
విమర్శనమును చూసియుండలేదు. తరువాత కొందరు మిత్రులు చూసి నాతో చెప్పిరి. ఇంతట్లో 
మా వూరి 'భారతమాతి శతావధాని గారి వాతను గర్జించుతూ వ్రాసినది. పిమ్మట శతావధానిగారి 
విమర్శనమును కూడా నేను చదివితిని. 

విమర్శనమును రాసినందుకు శతావధానిగారికి నేను కృతజ్ఞుడను. చర్చ జరిగిన గాని 
నిజము వెల్లడి కానేరదు. నా ఉద్యమము వల్ల ఆంధ్రభాషకు ముప్పు వచ్చునను భయము 
వారికి పొడమి, వారు కొంచము కఠినముగా రాసియుందురు. తప్పేమి? ఆంధ్ర భాషయందు 
వారికి మిక్కిలి యభిమానముండుటనే కదా? వారి మనసుకు వ్యధ కలిగి ఆ రీతిని వ్రాసి 
యుండిరి. స్వమతాభిమానమును, పరమత నిరసనమును అందరికిని సహజమే కదా! 


“భారతమాత శతావధానులు గారిని గురించి కొంచము కఠినముగా వ్రాసినందుకు 
నేను యెంతో విచారిస్తున్నాను. లోకోపకారకములైన గొప్ప సంగతులు చర్చించుతున్నప్పుడు, 
మనసులు నొచ్చునట్లు రాసి, ఆగ్రహమునకు అవకాశము కలుగ చెయ్యరాదని నా అభిప్రాయము. 
శతావధానులు పండితులు; పూజ్యులు. వారి వల్ల నాలుగు తిన్నను, చేతనైన యొడల వారిని 
వొప్పించడము గాని, తెలియని చోట వారి వల్ల తెలుసుకోవడము గాని, లాభకరము. దూషణము 
వల్ల లాభము లేదు. 


సులభమైన కొత్త గ్రాంథిక భాషను కల్పించుకొనడమును గురించి నా అభిప్రాయములను 
తెలియజేయవలెనన్నవో, పెద్ద గ్రంథమును రాయవలసివచ్చును. ఆ విషయము చర్చించుటకు 
నాకు యిప్పుడు అవకాశము చాలదు. శతావధాని గారు ఇంగ్లీషు నేర్చిన వారివలే కనపడు 
తున్నారు. వారు సంస్కృత, ద్రావిడ భాషల వ్యాకరణము లే కాక, ఇంగ్రీషున వ్రాయబడియున్న 
భాషాశాస్త్ర, భాషాచరిత్రములను కూడా చదివియున్నయెడల, వారిని అందలి సంగతులు 
జ్ఞాపకము తెచ్చుకొండని ప్రార్థించుట తప్ప, నేను చేయవలసిన పని వుండబోదు. 

ముత్యాల సరములు గురించి మాత్రం యిక్కడ వ్రాసెదను. ముత్యాలసరములలో కాన్ని 
అచ్చు తప్పులున్నవి. 
౫ గురుజాడలు 615 ముత్యాల సరాల లక్షణము 


పద్య సంఖ్య తప్పు ఒప్పు 


10 చెప్పరంబు చప్పరంబు 

17 వెల్లకల్లె లెల్లకల్లె 

18 ఒక్కటి ఒక్కటె 

29 పలుకకయుండు పలుకకయుండి 


శతావధానులు గారు నా పద్యములందు మూడు పెద్ద తప్పులు పట్టినట్లు కనబడుచున్నది. 
ఒకటి, నేను గ్రాంధిక భాషా వ్యాకరణమును పాటించలేదని, రెండు, ఛందశ్శాస్తమును పాటించ 
లేదని, మూడు, పద్యములలో కావ్య గుణములు లేవని. 


కావ్య గుణములు ఒకరిసొమ్ము కావు. లక్షణ (గంథములెంత చదివినను, అందలి 
అలంకారాదులు తమ కబ్బమునందెంత యొక్కించవలెనని ప్రయత్నించినను, అనేకమంది 
పండితులు మనసును రంజించు కావ్యములు వ్రాయలేదు. అది వారి పాండిత్యముననొక 
లోపముగా తలచకూడదు. కావ్య గుణములు ముఖ్యముగా ప్రతిభ వల్లనూ, కొంతవరకు 
కావ్య పఠనా కళాజ్ఞానము వల్లనూ, కొంతవరకు పూర్వకవుల కావ్యరసము మనసును పట్టి, 
ప్రవర్తింపజేయుట వల్లనూ కలుగును. అది అలా వుండగా, గుణ గ్రహణము కూడా కొంతవరకూ 
అలవాటును పట్టేయుండును. ఇంగ్లీషు సంగీతము సహించని ఇంగ్లీషు వారెందరో గలరు. 
ఒకవేళ మన లక్షణ (గంథములనే తీసి, ox» ox» గుణములు Ox» ox» పట్ల పట్టినవని, 
యెత్తి చూపినను, శతావధానులు గారు అంగీకరింతురని నే తలచను. ఇక మన లక్షణ 
(గ్రంథములలో కానరాని కావ్య గుణముల మాటో, లక్షణ గ్రంథములలో చెప్పడమునకు శక్యము 
కాని కావ్య గుణముల మాటో, చెప్పనేల? గ్రాంథిక భాషా వ్యాకరణమును అనుసరించని 
తెనుగు వ్రాతలు శతావధాని గారికి అసహ్యములై యుండును. ఇందును గురించి అట్టే చర్చించిన 
వినియోగము వుండదు. 


ముత్యాలసరముల మాట అటుండనియ్యండి. ఆంధ్రభారతి యందు ప్రచురించిన వ్యాసము 
లలో రెండు మూడు దక్కతక్క్మినవన్నియు తమ స్తుతి, తామే యొనరించవలెనట. బుద్ధిశాలులును, 
గద్య ప్రబంధ రచనాచణులును అగు ఆంధ్ర భారతీ విలేఖకుల వ్రాతలు శతావధాని గారికి 
మనస్మరించకపోవుటకు కారణము యూహింపజాలను. 

శతావధానులు గారు, ఛంధశ్శాస్త సంస్కారము 380. అట్టి సంస్మారమునకు నే చూపినది 
దారి కాదనిరి. ఛందశ్శాస్ర సంస్మారము శతావధానులు గారికి అభిమతమైనట్లే కానవచ్చుచున్నది. 
ఛంధశ్శాస్తమనగా తెలుగున లాక్షణికులు చేసిన నియమములని వారి యభిప్రాయము 
కావచ్చును. లేకున్న శాస్త్రమునకు సంస్మారమన్న మాటీవరకు విని యుండలేదు. 
?^* గురుజాడలు 616 ముత్యాల సరాల లక్షణము 


శతావధానులు గారిని నేనొక ప్రశ్న అడిగెద. పూర్వులు చేసిన ఛందోనియమములు 
మార్చతగియున్నప్పుడు ఆంధ్రవైయ్యాకరణుల శాసనము లేల మార్చరాదు? 


“తెనుగు భాషకు అనుగుణమైన వృత్తముల నన్నింటినీ, ప్రాచీనకవు లెరిగి నిరూపించిరి. 
ఇక మన స్వేచ్చా ప్రచారమునకు అవకాశము లేదు” అనే యడల కథ ముగిసినది. యూరోపి 
యను భాషలలో కవులు కొత్త వృత్తములను కల్పించి భాషాభివృద్ధి చేయలేదో? కొత్త వృత్తములను 
కల్పించవచ్చునన్నచో, నా నేర్చు కొలది నేనొక కొత్త తోవ S83. తప్పేమి? నలుగురూ 
ఆమోదించిరా, నేను కల్పించిన వృత్తమును అవలంబింతురు. ఆమోదించరా, పరిత్యజింతురు. 
గాని దానిని గర్భించుటలో అక్షర విన్యాస మెచటెచట పెటకుగానున్నదో, విరామము లెచటెచట 
శ్రావ్యతను చెరచెనో, శతావధాని గారు శలవియ్యరైరి. 


ముత్యాల సరములలో నే చేసుకున్న నియమమిది. మొదటి మూడు చరణములలోను 
సామాన్యముగా పధ్నాలుగేశిమాత్ర లుండును. నాలుగో చరణమున యేడు మొదలు పధ్నాలుగు 
వరకూ వుండును. విరామమును అర్భానుసారముగా చెవి కింపగునట్లు మార్చయత్నించితిని. ఎంత 
వరకూ నా యుద్యమము కొనసాగెనో, మార్పుల యెడ నసహనము లేని చదువరులు చెప్పవలె. 


ఇక యతిప్రాసల మాట. నేను అజ్ఞుడనే కావచ్చును. కాని తెనుగు లాక్షణికులు యతి 
ప్రాసములని చేసుకున్న సంకేతములు బడి కుర్రవాళ్ళకును తెలిసియుండును గదా. నాకు 
తెలియకనే అవి నా పద్యములందు అమరినవని శతావధానిగా రెట్లు దలచిరి? తెనుగు నాకు 
మాతృభాష అవుటను యతిప్రాసములు దొరలినవట. తెనుగు భాషకును, యతి ప్రాసములకును 
నైసర్గిక సంబంధ మెట్టిదో శతావధానులు శలవిత్తురు గాక! 


పాత యింగ్రీషులో మన యతి నియమము వంటి నియమముండెను. తరువాత అంత్య 
నియమము ప్రబలెను. వర్షుస్‌వర్తు మొదలైన మహాకవులు అంత్య నియమమును విడనాడి ఉత్కృష్ట 
కావ్యములు వ్రాసిరి. అప్పుడు మార్పులు సహింపజాలని విమర్శకులు గొల్లుపెట్టిరి. ఇంగ్లీషు 
భాషకు యవి నైసర్గిక మైనట్టా? అంత్య నియమమయినట్టా? రెండూ కానట్టా? 

తెనుగును, కన్నడమును అక్క చెల్లెళ్ళు. కన్నడ భాషలో యతి నియమము లేదే? యేమి 
సాధనము? తెనుగులో కొన్ని జాతులకు, వృత్తములకును ప్రాస నియమము లేదే; దీని కేమి 
సాధనము? 

ప్రాకృతాది భాషలలో అంత్య నియమము ప్రబలినది. సంస్కృతమునకు స్వాభావికము 
కాని ఈ అంత్య నియమము వీటి కేలాగు స్వాభావికమాయెను? తెనుగున మనము యతి 
ప్రాసములనువాటిని, సంస్కృతకవులచ్చటచ్చట నలంకారములుగా తగిలించుచు వచ్చిరి. చేతగా 
కనా, లేక సంస్కృత భాష ox» యతిప్రాసములకు వొదగకనా, వారు నియమములుగా నుంచుకొనరైరి? 


?^* గురుజాడలు 617 ముత్యాల Gove లక్షణము 


బంగాళీలలో మొన్నటి వరకూ అంత్య నియమముండెను. మైఖేల్‌ మధుసూదనదత్తు 
అనునతడు అంత్య నియమమును విడిచి, ఒక మహా కావ్యమును వ్రాసి, బంగాళీ కవులలో 
అ(గగణ్యుడాయెను. 


నేను యెరిగియె యతిప్రాసములను, అలంకారములను ముత్యాలసరములలో ప్రయోగిం 
చితిని. నియమముగా నుంచిన యడల, యతిప్రాసములకు గాను తెచ్చి పెట్టుకున్న శబ్దములు 
అర్థ పటుత్వమును చెరచి, సందర్భమును తప్పించి, యీడ్చుకుపోవును. అందుకు శతావధానిగారు 
ఎత్తిన ముతకసామెతయే ప్రమాణము. 


ఒకజాతి పార్శీగజలుయొక్క నడక ముత్యాల సరములలో తెచ్చుటకు నే యత్నించి 
యుంటిని. కలమునకు వచ్చినట్లు వ్రాసితినని శతావధానిగారు అభిప్రాయపడిరి. అది నిజము 
కాదు. కలమునకు వచ్చినట్టు రాయుట శతావధానిగారికి అలవాటయి యుండును. లేనియడల 
శతావధాన మెట్లు చేయగలుగుదురు? ఏకైక దిన ప్రబంధ ఘటికాసద్యశ్ళత (గ్రంథకల్చ్పన 
కొందరి మతమున, కవితకు మేర. ఇతరులు అర్థపటుత్వ శబ్బాచిత్యములను సాధించుటకు 
మిక్కిలి (శ్రమచేతురు. చిత్రములు వ్రాయునప్పుడూ, జిలుగు చెక్కునప్పుడూ శిల్పకుడు యెట్టి 
పరిశ్రమము చేయునో, అట్టి పరిశ్రమము చేసినగాని కావ్యగుణము లబ్బనేరవని మా మతము. 

గ్రాంథిక భాషా సంస్మరణమును గురించి నా అభిప్రాయముల నిక్కడ రాయజాలనంటిని. 
ఒకటి రెండు మాటలు మాత్రము రాయక వుండబట్టక రాస్తున్నాను. శతావధానులుగారు వొక 
తప్పైనా లేకుండా సంస్కృతము రాయగలిగియుందురు. తెలుగు మాత్రము విస్పష్టముగా 
రాయజాలరు. లక్షణ (గంథములనూ, ప్రాచీన కావ్యములనూ, అనుసరించి గ్రాంథిక భాషనే 
రాద్దామని వారు యెంత యత్నించిననూ, మాతృభాషా ప్రభావమువల్ల వాడుక భాషలోని 
ప్రయోగములు, తెలిసో, తెలియకనో పంక్తులలో వచ్చి కూచుంటవి. 


లేఖరులు; ఎక్కడ యాగినదో; రెండు మాటలు దక్క తెనుగున; వరకు చదివిన; ఉండ 
వలయు కాని; సిరాయును కాగితము; ఇట్టివి; ఇందు పెక్కులు గానబడుచున్నవి. అని శతావ 
ధానులు గారు వ్రాసిరి. “సీసపద్య అర్ధము యను శీర్షికతో” ననిరట. అకారమునకు యకారము 
అచ్చుతప్పు యెట్లగును? యిక శతావధాని గారి రాతలలోనూ, వారి మిత్రులు యం.వి. కృష్ణా 
రావు గారి రాతలలోనూ విసంధులు కానవచ్చుచున్నవి. యే ఆంధ్రశబ్దాను శాసనమో అందులకు 
ప్రమాణము? బహుశః కౌస్తుభకారుడు ప్రాచీనులమతమని ఉదహరించిన “సంహితైకపదే 
నిత్యా” ఇత్యాది కారికలను వారు చూపగలరు. అది కుదరదు. 

నా రాతల వలన ఆంధ్రభాషకు ముప్పెట్లు వచ్చును? ప్రాచీన గ్రాంధిక భాష గ్రంథములలో 
నున్నది. ఎక్కడి మారుమూలల గ్రంథములూ చావుదప్పి అచ్చుపడ్డవి. ప్రాచీన గ్రాంధిక భాష 


౫% గురుజాడలు 618 ముత్యాల సరాల లక్షణము 


నిరర్గళముగా తూగినవారు, es భాషనే వ్రాసి ఆనందింతురు గాక! ఎవరు వొద్దనిరి? పండితులు 
వ్రాయనూ వచ్చును. వెతికి తప్పుల బట్టి ఒకరినొకరు దూషించుకొను వ్యాపారమును కల్పించు 
కోనూవచ్చును. యెవరు వొద్దనగలరు? చిత్రము! నా రాతలవల్ల “త్రిలింగ” భాషకు ముప్పు 
వచ్చెనని శతావధానిగారు విలపించుచుండగా ఆ పేజీలోనే వెంకటరాయ శాస్త్రిగారు, శతావ 
ధానులుగారి రాతల వల్ల “ఆంధ్రభాషా యోషామణి కెన్నిపాట్లు వచ్చుచున్నవి” అని వ్రాసిరి. 
భాషకు ముప్పువచ్చునో లేదోకాని, ఈ దొమ్మిలాట వల్ల పత్రికలు చదువు వారికి తప్పక ముప్పు 
వచ్చుచున్నది. 

కవిత్రయము వారి గద్యములను, అవధానిగారు వ్రాసిన విమర్శన గద్యమును, పాక్షికదృష్టి 
విడిచి, శతావధానులుగారు తైపారువేసి చూచినచో శబ్బములయందును, రూపముల యందును, 
అన్వయఫక్క్మియందును వారి తోవను తప్పి వీరెంత దవ్వున నడచిరో, శతావధానులే తెలియగలరు. 
ఇంత మార్చును తెచ్చిన శతావధానులే భాషా సంస్మరణధురీణులు గాక ఒరులెట్లు కాగలరు? 
వారితోవనే కదా, మా బోట్లము పోవుట. “మహాజనో యేన గతస్సపంథాః”. 

ఆంధ్ర గీర్వాణ సాహిత్యములు కలిగి తెనుగు వ్రాయు వారు మిక్కిలి యరుదు. దేశములో 
నూరుమంది వుండరని నిశ్చయముగా చెప్పగలను. మాట వరసకు నూరంటిని. అంతకును చాలా 
తక్కువే. సంస్కృత సాహిత్యము లేని వారు కోటాను కోట్లు. పత్రికలలోనూ, నవీన నాటకాది 
(గంథములలోనూ వారి లక్షణ స్థాలిత్యములు DÁ వశమా? అట్టి తప్పుల SESH వ్రాసి, ఆ 
రాతను గ్రాంథిక భాష అనుకొనుట కన్న ఇప్పటి నాగరకులును, శిష్టులును వ్యవహరించు 
భాషనే రాసుకొనరాదా? Bui గద్య కావ్యములనూ, పద్య కావ్యములనూ వ్రాయువారు గ్రాంధిక 
భాషలోని యింపగు పదములను తీసికొందురు గాక. సులభ సాధ్యమగు నవీన వ్యావహారిక 
భాషాకటి ప్రబలిన యెడల, బుద్ధిబలము కలిగియు, మూగులైయున్న మనవారెందరు గ్రంథము 
లను వ్రాసి భాషను వృద్ధి చేయరు? పుట్టు కవులయి, కఠినమగు గ్రాంథిక భాష నేరని వారి 
కది మహోపకారము కదా? 

వాడుక భాష కావ్యరచనకు తగదని శతావధానుల అభిప్రాయము. తగునని నా అభి 
ప్రాయము. వాడుక భాషలే కదా, కవులు రాయ రాయ గ్రాంథిక భాషలైనవి. యీ భారత 
వర్షములోనూ, యితర దేశములలోనూ, వాడుక భాషలలో రసవంతమైన కావ్యములు పుట్టి 
యుండలేదా? బర్న్‌స్‌ అను మహాకవి మాట, శతావధానులు గారు వినలేదో! 


?^* గురుజాడలు 619 ముత్యాల సరాల లక్షణము 


భట్టకలంకుడు (కన్నడ వ్యాకరణములు) 


భట్టకలంకుడు జైనుడు. కర్ణాటక శబ్బానుశాసనమనే గొప్ప కన్నడ వ్యాకరణం రాశాడు. 
1604 సంవత్సరంలో (గంథం పూర్తి అయినట్లు కనబడుతుంది. 


ఈనాటికి నిలిచిన కన్నడ వ్యాకరణములలో మొదటివి, రెండవ WADA రాసిన కర్ణాటక 
భాషా భూషణము, కావ్యా లోకములో మొదటి అధికరణమును, రెండవ WADA పన్నెండవ 
శతాబ్ద మధ్య కాలంలో వుండెను. భాషాభూషణము ఆధారంగా చేసుకుని, పదమూడోశతాబ్దంలో 
కేశిరాజు SQ మణి దర్పణం అనే వ్యాకరణం రాశాడు. 


డాక్టర్‌ బర్నలు అనే విద్వాంసులు శబ్బమణి దర్పణమును గురించి ఇలా రాసినారు. 
"The great and real merit of Sabdamanidarpana is that it bases the rules on 
independent research and the usage of wirters of repute; in this way it is far 
ahead of the Tamil and Telugu treatise, which are much occupied with vain 
scholastic disputations" 

శబ్ద్బమణిదర్పణములోని సూత్రాలు ప్రత్యేక స్వతంత్ర పరిశోధనమీదనూ, గొప్ప ప్రాచీనకవుల 
ప్రయోగాల మీదనూ ఆధారపడి రచింపబడినవి. నిరర్ధక పాండిత్య ప్రకర్షకమైన వివాదగ్రస్త 
విషయాలతో నిండిన తెలుగు, తమిళ వ్యాకరణాలకంటే శబ్బమణిదర్పణం ఎంతో మెరుగైనది 
అని దీని భావం. 

భట్టకలంకుల శబ్దానుశాసనమనే గ్రంథాన్ని మైసూరు ప్రభుత్వము వారు 1890వ 
సంవత్సరములో బెంగుళూరులో అచ్చు వేయించినారు. యిప్పుడు ప్రతులు దొరకవు. మైసూరు 
గవర్నమెంటు లైబ్రరీలో వున్న పుస్తకాన్ని నేను అరువు తెచ్చాను. అది తిరిగీ యిచ్చి వెయ్యవలసిన 
కాలం వచ్చినందున అందులో నుంచి తెనుగు వారికి తెలియతగిన భాగాలు కొన్ని యెత్తి 
రాస్తున్నాను. ఈ గ్రంథాన్ని గురించి రైసుదొర యిట్లు రాసినారు : 

"It is .... not an antique treatise dealing with archaisms and obsolete terms, 
interesting as a literary monument though of little practical value now, but has 
the advantage of treating of the whole range of the language down to the mod- 


ern period and its rules are such as apply to the present time" 


?** గురుజాడలు 620 భట్టకలంకుడు 


ప్రాచీనమైనవీ, యిప్పుడు వాడుకలో లేకుండా నశించినవీ అయిన అనేక శబ్ద ప్రయోగాల 
సరళిని తెలిపే వ్యాకరణాలు వున్నాయి. ఇవి ప్రస్తుత కాలానికి ఉపయోగపడకపోయినప్పటికీ 
ప్రాచీన భాషా ప్రయోగ సంప్రదాయాలను గ్రహించడానకు ఉపకరిస్తాయి. అయితే శబ్బానుశాసన 
మనే వ్యాకరణం ప్రాచీనమైనది. కాని ప్రాచీన కాలం నుంచీ ఆధునిక కాలం వరకు గల భాషా 
రవాన్ని గురించి ప్రస్తావించే అవకాశాన్ని ఈ శబ్దానుశాసనం కలిగివున్నది. శబ్దానుశాసనం 
లోని సూత్రాలను ప్రస్తుత కాలానకు కూడా అనువర్తింపజేసుకోవచ్చును అని పై వాక్యాల 
తాత్సర్యం. 

Some what curious statements are made in works that have come to hand 
regarding the constituent parts that combine to form Kannada. Thus the unknown 


author of Subhasthita or Neetikanda an old Jain work says" 


ఒళుగన్నడ బెళుగన్నడ 
తెళుగన్నడ అచ్చగన్నడం సక్కజముం 
ఎళగన్నడ హళగన్నడ 
సలెదేశియ కెనెయదుణ్ణి కన్నడికిళెయోళ్‌ 
Local (or home) Kannada, white Kannada, clear Kannada, and derivatives 
from Sanskrit young (or new) Kannada, old Kannada, being combined in the lan- 
guage of the country, is there any equal to Kannada in the world?" 
వి అంతర్భాష వలన SQ SHB ASE వాటిని గురించి తెలుసుకోదగ్గ కొన్ని వింత 
సంగతులు యిప్పుడు మనకు లభించిన గ్రంథాలలో కనిపిస్తున్నవి. సుభాషిత అనే ప్రాచీన 
జైన గ్రంథకర్త పేరెవరో తెలియదు కాని, ఆయన యిలా వ్రాస్తున్నారు : 
ఒళు, బెళు, తెళు, అచ్చ, ఎల, హళ మొదలైన కన్నడములు దేశభాషతో కలిసిపోయినవి. 
కన్నడ భాషకు సరితూగగల మరివొక భాష లోకమున కలదా? లేదని పైవాక్యముల సారాంశము. 
హళగన్నడ మనగా పాత కన్నడమనీ తెళుగన్నడమనగా తేట అయిన కన్నడమనీ అర్థము. 


ఇదే విధముగా ఈ శతాబ్ద ఆరంభమున దేవచంద్రునిచే రాయబడిన “రాజావలి g^ 
అను గ్రంథమున యిట్లు కలదు. దేవచంద్రుడు జైనుడు. 
హళగన్నడ బెళుగన్నడ 
వళగన్నడ పొసతెంబుదుం 
తెళుగన్నడ మిశ్రదినిద 
నికెయోళు సత్పురుష రోడికేళ్వుడు సతతం. 
౨౫ గురుజాడలు 621 భట్టకలంకుడు 


"This, in which old Kannada, white Kannada, local Kannada, pure Kannada, 
and that called new, are mingled into clear Kannada, may good men in the 


world ever read and listen to" 


పాత కన్నడము ప్రాదేశిక, కొత్త కన్నడాదులు తెళుగన్నడ భాషలో కలిసిపోయినవి. దీనిని 
లోకములోని మంచి మనుష్యులు సదా చదువుతూ వింటూ వుండెదరు గాక! అని దీని భావము. 


హళగన్నడ ఆర్‌ హళకన్నడ is the early form of the language, Belu Kannada or 
white Kannada, seems to refer to a belief of the Jains, who attribute substances 
to sound and say that it is white. Thus Kesiraju in his grammar 
Sabdamanidarpana" has the following : 

(1) శబ్దద్రవ్యం జనియిసుగుంస్వేతం 

(2) శబ్దం జనియిసుగుం ధవళవర్ణం అక్షరరూపం 

బెళుకన్నడ లేక తెళుకన్నడ అనే దానికి ప్రాచీన రూపం హళగన్నడము లేదా హళకన్నడము. 
శబ్దాన్ని ద్రవ్య రూపముగా జైనులు భావిస్తూ వుందేవారు. మరి కొంతమంది దానిని అక్షరరూపంగా 
భావించారు. జైన సంబంధమైన do [ద్రవ్యం శ్వేతరూపంగా పరిగణింపబడినది. మరివొక 
చోట జైన సంబంధమైన శబ్దము అక్షర రూపముగనూ, ధవళరూపముగనూ తన శబ్ద మణి 
దర్పణములో కేశిరాజు పేర్కొన్నాడు. ధవళమంటే స్వచ్చమైనదని అర్థము. 

“వళగన్నడ లేదా ఓళదేశకన్నడ, refersto the word called దేశ్య, the native tongue 
including local peculiarities and dialects. అచ్చగన్నడ is the universal term of pure 
కన్నడ, తెళుగన్నడ means clear, transparent కన్నడ, and from the same root derived 
the name Telugu, the other language which has so close and affinity to Kannda and 


which is written in the same characters" 


వళగన్నడము లేదా ఓళ దేశ కన్నడ మనేది దేశ్య మనే శబ్దానికి చెందుతున్నది. దేశ్యమనగా 
మాతృభాష, ఇందులో మాండలిక భేదాలు, భాషలు చేరివున్నవి. శుద్ధ కన్నడ మనే దానిని 
విశాలమైన అర్థంలో అచ్చగన్నడ మందురు. తెళుగన్నడమంటే తేట అయిన కన్నడమని, 
పలుచనిదని, సన్ననిదని అర్థము. సృటికము వంటి స్పష్టమైన భాష తెళుగన్నడము. తెళు 
గన్నడమనే పదము నుంచే, మరివొక భాషావాచకమైన “తెలుగు” అనే మాట పుట్టినది. 
కన్నడమునకును, తెనుగునకును ఎంతో దగ్గర సంబంధము కలదనీ, తెలుగు అక్షరముల 
వ్రాత కన్నడ లిపిని పోలియుండుననీ రెయిసు దొరగారి వ్యాఖ్యానమునకు అర్థము. 


పైది రెయిసు దొరగారి పీఠకలోనిది. 


7^* గురుజాడలు 622 భట్టకలంకుడు 


ఈ కిందిది గ్రంథారంభ మంగళ శోకము ; 
Sols ado విశ్వవిద్యావభాసినే 
సర్వభాషామయీభాషా ప్రవృత్తాయన్ముఖాంబుజాత్‌॥। 
యే వస్తువు నుండి అన్ని భాషలకూ సంబంధించి నటువంటి భాష కలిగినదో సంపత్తును 
కలుగచేసేటటువంటిన్నీ అన్ని విద్యల్నీ తెలియచే సేటటువంటిన్నీ ఆ వస్తువుకు ప్రణామములు. 
ఈ శ్లోకము పై వ్యాఖ్యానంలోని కొంత భాగమిది. శబ్బాను శాసనం హి ప్రస్తుతమ్‌ 1 తత్రచ 
అనుశాసన విషయ భూతాః veps కర్ణాటకా ఏవ। SS సంస్కృత శబ్ద వత్సకల దేశ |ప్రసిద్దాః 
సకల శాస్రోపయోగితయా సకల మహాజన పరిగ్రాహ్యశ్చ నభవంతి। భాషా విషయత్వాత్‌ । 
భాషాయాం చ పామరాణామే వాధి SOS పండితానామేతి వైతేనుశాస్యాః ప్రయోగానర్హత్రాదితి। 
కేషాంచిత్సంస్కృతాగ్రహ (గ్రహగ్రస్తానాం పండితమ్మన్యానామ్‌ మనసిప్రఖ్యాతా మన్యథాఖ్యాతిం 
ప్రత్యాఖ్యాతుమేత దేవ విశేషణ ముపవర్ణి SPS (గంథకారః ఇదమత్రా కూతమ్‌। 
యథాసంస్కృతశబ్దాః స్వాధ్వసాధు వివేచన విషయతయానుశాసనార్జా 1 తథా భాషా Sep 
అపి 1 యదిచామీనానుశాశ్యాః కథంతర్హి భగవద్భాషా తన్మయీస్యాత్‌। సహ్యపశబ్దమయీసా. 
శబ్దమేరీతిగా ఉపయోగింపబడుతున్నదో యిప్పుడు మనం చెప్పుకుందాము. అందులో 
ముఖ్యంగా యిప్పుడు మనం తెలుసుకోవలసినది కన్నడ శబ్దాలు యేలాగున ప్రయోగింప 
బడుతున్నవనే విషయం. సంస్కృత శబ్దాలు అందరిచేతా పరిగ్రహింపబడుతున్నట్లు, అన్ని చోట్లా 
ప్రసిద్ధమైనట్లు, అన్ని శాస్త్రాలను సమన్వయించినట్లు కన్నడ శబ్దాలు పరిగణింపబడడం లేదు. యిక 
భాషను గురించి ముచ్చటించుకుందాం. జనుల వాడుకలో వుంటున్నది కనక, పండితులకు 
(గ్రంథాలలో ఉపయోగార్హమైనది కాదు కనుక పండితులకు భాష ఉపయోగపదక జనులకు 
మాత్రమే మిక్కిలి ఉపయోగపడుతున్నది. అందులోనూ సంస్కృతం తెలియని కొందరు తాము 
పండితులమనుకుంటూ కొన్ని అనుకూల శబ్దాలను అననుకూలమైనవిగానూ మరికొన్ని అనను 
కూల శబ్దాలను అనుకూలమైనవిగానూ పొరపాటు పడుతున్నారు. అటువంటి పండితమ్మన్యులను 
గురించి మాత్రమే మేమిక్కడ ప్రస్తావిస్తున్నాము. సంస్కృత శబ్దాలను అవసరానవసరాలను 
బట్టి యెలాగున ప్రయోగించుకుంటున్నామో అలాగునే యీ భాషా పదాలు కూడా ఉపయోగిం 
చుకోవచ్చును. అన్ని విధాలా యీ భాషా శబ్దాలకు సంస్కృతంతో సంబంధమున్నది కనుక 
యివి సర్వదా ప్రయోగార్హములే. వీటిని అపశబ్దాలని యెంత మాత్రం పేర్మొనడానకు వీలులేదు. 
ఇది వ్యాఖ్యానం. 
పై వ్యాఖ్యానమును మన తెనుగు భాషా పదాలకు కూడా అనువర్తింప చేసుకొనవచ్చును. 
© 
?** గురుజాడలు 623 భట్టకలంకుడు 


Diaries 


III 


1893 


January 
18" Wed 


(...) so wrote an article on Indian Press. 
The Amrita Bazar Patrica. (...) 


(Gurajada begins the first page of a note bok with the above entry. The 
following two pages are not legible. Eds.) 


1894 


July 
30" Mon 


259 MS. 
July 93 - Feb 94 
15" July due 


Gonka Vol. IL P III Inscription 
Para 19 of last manual report. 
55 1108. 1117 - 1125 SS ottepur 
Local Chief పృధ్వీశ్వర 
malla madi friends with త్రినేత్ర వల్లవ 
to have acquired a district of food villages and to 
have recided at ధనదపుర 
హైహయ యదు కార్తవీర్య 
Kalinga's Heramba's (?) son 
Gunaga Vijayaditya 
ముగిశిర (in?) కందుకకేళి of మంగిమల గుండుగండ 
గుండుగండ 
MS PC (?) Annadevarapadu in Godavary 
Vol. 10^ June 1891 no 452 Salem manual foulks (Salem Manual 
by Rev. T. Foulkes, 1883. Eds.) 


౫% గురుజాడలు 627 Diaries 


No. 351 of 1892 

Vijayanthi Andhra (....) 

24% principth? 

See Kurma Vidunya 

Trilochana Pallavadeva. Ind Antiquitiy 3 vol, XVIII 
opposed Sultan (...) 1084 (...) inscription 

Kalingattu Parani 

The king of Kalinga fort to flee at ? May (...) in vengi, etc. 


1895 


January 


Don't believe what you say and half-believe what you see. 


3" Thurs 
P.C. Biswas, 
13 Elgin Road, Allahabad. 

Drew previously from the Shroff my allowance for January, 
Wrote to Somaraju Bava’ to send me the money he owes me as per 
account following:- 

10 Rs.incash 
20 Rs.stamp for రాజమ్మ (Rajamma) Registration fee 
10 Rs. for medicines. 
150 Rs. on account of the horse. 
23 Rs. for articles taken for the marriage festival 
8 Rs. Oxford Books. 
221 Rs.inall. 
To-night Fancy Dress Ball in the Fort. 


5" Sat 
Near Viravalli station in the Krishna district - there is a tank, the 
bund of which is grown with తుమ్మ (Tumma - crab tree) and యాత trees 
(Eeta-date tree) More tanks like that near Rajahmundry on either side 
of Godavary all along the road I found patches of pastured ground 
covered with తుమ్మ trees which grew very luxuriously. Lots of తుమ్మ 


?** గురుజాడలు 628 Diaries 


covered - pasture land near Bezawada. What is the long grass that 
grows there - No trefoil. I have seen a hedge of సీమచింత (Seema Chinta 
- Madras thorn) at Bezawada. 12-45. 
7" Mon 
Drew pay for November and December. Maddala 
Venkataratnam. No. 7, College Road, Mylapore. 
Sundara Rao, 293 Thambu Chetty St., 
Chengaiah. 
9" Wed 
Started from Vizianagaram. 6 P.M. 


10" Thurs 
Rs.20 Madras note no. T/43 90416 
29986 
Rs.10 T/16 22403 
Rs.10 1/42 36930 
Rs. 20 1/41 55410 


Put these in Pogson’s agriculture (Manual of Agriculture in 
India by J Frederick Pogson, 1883. Eds.). Arrived at 
Rajahmundry at 6 A.M. 
11" Fri 
Started for Bezawada (now Vijayawada) 7 a.m. in the train of H.H. 
the Maharajah of Vizianagaram. Mr. Madhavarao’ is one of the best 
people I saw. He shows much attention to the bringing up of his 
boy. 
12" Sat 
Still on the way. Passed Nandial. A fine place. Refreshment 
beastly. I see jungle tracts newly cleared, cultivated with castor oil 
seed. The plant grows well. కంది (Red Gram - PIGEON Pea) Apparently not 
manured. Soil gravelly. Castor oil seed grown extensively. 


13" Sun 
Arconum in the morning. Big irrigation tanks. Casuarina 


౫% గురుజాడలు 629 Diaries 


plantations. The Railway Station's hedges of కిత్తలినార (Kittalinara : A 
kind of semi-arid plant with thick leaves. Fiber is extracted from this). Arrived in 


Madras. Admiralty House, a nice place. 
It's good to have a good stone and enamelled vessels. 


H.H. showed us all the building. Gave us some insight into the 
policy of the importance of investment in land and buildings. The 
first Prince that bought a house in the metropolis. Other princes have 
followed suit and city may improve thereby. H.H.'s house considered 
the nicest in Madras. Very creditable to Balaramaswamy Naidu” garu 
and not unworthy of Prince Charming. 


14" Mon 
Chengaiah Pantulu calls. Why should Phool Bagh be not 
improved like this; not so much the building which is decent enough, 
but the garden. 


16" Wed 
Kesanapalli Narasingarao Pantulu mama garu called on me in 
the evening. Balaramaswamy Naidu garu gave me 6 Rs. as batta for 
the 199. 18 and 19" of January. I had not asked him for it. 


17" Thurs 
H.H. kindly asked Ramamurti Pantulu’ and me to order dress 
suits. We did accordingly. I ordered a double-breast pink on my own 
account. 


18" Fri 
The more I see of Madhavarao the more I respect him. Letter 
from G. Narasimham, No.32, Thambu Chetty Street. 


19" Sat 
J.M. Gleeson, Esq., Supdt., Gardens, St. George's Cathedral Road, 
Teynampet. 
N. Krishna Rao, Borhan & Co., P.B.No. 151 (...). 
Mr. Madhavarao lent me 27 Rs. today. 


౫% గురుజాడలు 630 Diaries 


List of Historical works left by His Highness in Madras: 


= 


. Madras Manual of Administration. 2 Vols. 

. The Ancient Geography of India - Cunningham. Vol. I 
. Keene's Hindostan. 

. Orme's History of Hindustan. Vol. II 

. Brown's Bengal Army 

. Malcolm’s Lord Clive Vol. II. and Vol.I 

. Auber - British Power. Vol.II, I 

. Godavary District Manual 


O ANA OF WN 


. Fullerton India 
. Dow's Hindostan. Vol.I, II 
. Eliphinstone’s (History of) India 


PPP 
NF o 


. Keen-Moghul Empire 

. Gleig-Lord Clive 

. Gleig-British India. Vol. III. IV 

. Fraser - Our Faithful Ally, the Nizam . 
. Eliphinstone - Rise of the British power 


— a a A 
N అ OFF ®& W 


. Bell- The Empire in India 
. Aitchison Vol. VIII 
. Macaulay's works Vol. VI 


NFR 
C © oo 


. Lethbridge - History of India- 2 copies 


N 
= 


. Sherring - Hindu Tribes and Castes. 


N 
N 


. Pope's Text Book of Indian History. 


N 
(eS) 


. Wheeler's History of India. 


N 
gx 


. Meadows Taylor's A Students Manual of the History of India. 


N 
O1 


. Sleeman - Rambles and Recollections (of an Indian official). 
. Ritchie - British World in the East. 2 Vols. 

. The Fifth Report. Madras Presidency. 2 Vols. 

. Cambridge - War on the coast of Coromandel. 

. St. John-British Conquests in the East. Vol. III. 2 Vols. 

. Tod's Rajasthan. VoL.IL Vol.I. 

. Lyall - British Domination in India. 

32. Madras in the Olden Time - Wheeler. 


U UOU గ సూ గా N 
e OO ON DD 


౫% గురుజాడలు 631 Diaries 


33. Thornton - History of British (Empire in) India. 

34. Beveridge - (A comprehensive) History of India. Vol.I. 
35. Torrens - Empire in India. 

36. Encyclopaedia of Britannica. Vol. XVII. 

37. Davanport Adams - "The Market of British India". 
38. Murray's British India. 

39. Brigg’s (the) Nizam. VoLII, Vol.I 

40. Adam's Episodes of Anglo-Indian History. 

41. Aitchison Index. 

42. Malleson’s Decisive Battles of India. 

43. Eastwick- Handbook of (The) Madras. 

44. Mac Farlan’s British India. 


Books Purchased by me for H.H. 
1. Gleig’s India. 4 Vols. (one Vol. sent to Vz.) 


2. Knightly. 

3. Caper- The Three Presidencies. 
4. Nolan's History of India. 4 Vols. 
5. Rees - Mahomedans. 

6. Presidency (Bombay ?) 


H.H.'s Books in my use. 
Taylor's Catalogue 
Tamil Records. 2 Vols. 
Sewell. Vol. I 
(Rudyard) Kipling - Life's Handicap. 
Tolstoy - The Cossacks. 
Irish Peasantry (and fun) 
Prinsep's Antiquities. 2 Vols. 
Rice's Mysore Inscriptions. 
Meghaduta. 
Campbells's Telugu Grammar. 
The Seven Pagodas. 
Complete (....) 


౫% గురుజాడలు 632 Diaries 


Books Purchased by me 
1. Aeschylus. (Aesculapians) 
. Terrence. 
. Olem's Botany. 
. English - Canarese Dictionary. 
. Canarese - English Dictionary. 
. Canarese Anthology. 
. Canarese Fables. 
. Ég* $58 


o AND FT FW గు 


. వాగ్విధాయిని 


= 
© 


. Grammar. 


A 
A 


. Elements of Botany 


= 
N 


. Etiquette. 
. Scottish (...). 


. Lamartine. 


PRR 
or Re C 


. Acting plays. 


= 
రా 


. Brown's Telugu Grammar. 


21* Mon 

H.H. gave me his ideas about B.A. and the election business. 
Received the Devan of Udayapur Pannalalji. The man is old, healthy 
and smiling. It was his grandfather who wrote the communication 
to H.H.'s father from Udayapur. H.H. slightly rose from the chair, 
shook hands with him and showed him a chair on the right. The 
Devan made a దిగముడుపు (Digamudupu - In the present context the word denotes 
‘najarana’) of five rupees. Wrote to Mr. Ramanujachariar for leave. 


22"! Tue 


Seshagiri Sastry (Sanskrit Scholar in Madras) North Mada St., 
Mylapore. Rangayya Chetty, Govindappa Naick St. C.R. Subba Rao, 
Sub Asst. Director of Agriculture, 293, Brahmin Street, Saidapet. Dr. 
E. Hultzsch, Ph.D. 

Telegraphed to K. Ramanujachariar, Principal. 


౫% గురుజాడలు 633 Diaries 


24" Thurs 
Chengaiah Panthulu’s address 293 (....) 


25" Fri 
Lent 9 Rs. to my cousin. 


26" Sat 
Borrowed 5 Rs. from B. Suryanarayana Pantulu. Borrowed one 
more rupee for a brush. 


27" Sun 
Gave 6 Rs. for abdikam (Death anniversary) One more rupee to be 
given to Venkataratnam Panthulu garu. R.V. Subbarao, 99, High 
Court, Parry's Buildings. Half a rupee more spent. Everything went 
off very well. 


28" Mon 
Borrowed one rupee for a brush. 


30" Wed 
I asked for batta for 12 days, from 19" inst. to 30" instant. He 
gave 25 Rs. in advance and also Travelling Allowance for 
Sriramamurty's cook and second class fare 39 Rs. 


31° Thurs 
Kashmir Govinda Raul and Sahaja Bhat, Srinagar. His Highness 
left for Vizianagaram. Gave one rupee for the box of Munshi Sahib. 
Gave 5 Rs. for the purchase of provisions. Narasingarao garu gave 
19 Rs. more for batta. So I received altogether 25 Rs. for 25 days 
from 19 (Jan) upto ia” February. 


1895 


February 
1° Fri 
Gave 8 Rs. to tailor. Tel. 12 As., Tape 2 As. D.A. Tiffin 7 As. 
Kumbimal Rs. 4-10-0. 


౫% గురుజాడలు 634 Diaries 


2 Sat 
0-4-6 Ghee 
0-2-0 Tiffin for the house 
0-8-0 Bread and butter and coffee. D.A. 
0-0-6 Two cards - about proofs. 
Three doses between meals and dinner. 11 As. coffee and bread; 
8 As. Telegram, postage for packets 2 % As. Do- For books 10 As. 


3" Sun 
Three doses between meals. Douching. 


th 


4 Mon 
Second dose, 6 drs. Douching 7 As. 
Telegram 1 Re. 
Note paper 1 Rs. 3 As. 


5" Tue 


Postage -4 Rs. One anna extra charge. 1 As. postage. 7 As. Tiffin. 
3 As. Comb. 3 Rs. Tiffin set. 


6" Wed 
10 Rs. to the tailor. Gave 3 Rs. to the cook. Telegram to 
Suryanarayana Pantulu garu 9 As. Bought 12 As. One Anglo-Indian 


gentleman. Tervoer. 3 cases Vizianagaram. 


7" Thurs 
7 As. Tiffin. Returned the books brought by Suryanarayana 
Pantulu garu from the Literary Society®, except one volume 
Vizianagaram sent to (...) garu. There are three more books in the 
register against His Highness’ name. 


8" Fri 


The Mixture (మందు) with the morning dose. Gave 1 % Anna to 
the old coachman. Gave 4 Rs. to the cook. 4 Rs. postage (...). 

Brought the Indian Antiquary 8 volumes from the Literary 
Society Library. 


౫% గురుజాడలు 635 Diaries 


Gave 1 R. inam to the compositor. There was pressure of work. 
All hands engaged. One man was allowed for this. 4 As. tiffin. 


9" 547 
Tiffin 7 As. Night pill (...). 


10" Sun 
Telegram to Veera Raghava Swami. 8 As. Two doses of cod liver 
oil, a tea-spoonful each. Night pill. 3 As. to the Vaishnava beggar. 
Washerman 9 As. 


11" Mon 
3 As. washer man (...). Washerman gas. 


12" Tue 
"Glad to receive your kind letters and telegrams. The extracts 
you sent reached me yesterday. I read them to H.H. H.H. wants to 
insert parts of them also". Gave 5 Rs. to the cook. Bought half a ream 
of paper for 1 R 2 As. Tiffin 4 As. A tin of plain arrowroot biscuits. 1 
R 2 As. Found an inscription of the Pusapati family in the Oriental 
Library’. A book on agriculture too. 2 candles for 2 As. 


13" Wed 
Book 5 As. 
Stories 
సంగీత గొడ్డలి (Sang tha goddali) 
దూడగడ్డి వూక తినుట (Dida gaddi vuka thinuta) 
పరమానందయ్యగారి శిష్యులు (Paramanandaiah gari sishyulu) 
గుడగుడ శబ్దం (Gudaguda sabdam) 
లంఘణం పరమౌషధం (Langhanam Paramaushadham) 


14" Thurs 
Stories 
. Turk losing his horses. 
. Jackals yelling. 
. Elephant, crow, two pigeons, Bachanna and Padshaw. 


e UNGE 


. Tops 
?** గురుజాడలు 636 Diaries 


. Reading the book as a soporific. 

. Cooking rice. 

.. N.Y. (Cheema), నెమలి Nemali (Peacock), నేస్తం (Nestam-Companion). 
. The King and the juggler woman. 


Oo ౦ NOA 


. The Prince dislikes his wife and imposes the condition of 
getting a (.....). 
15" Fri 
Bought &»óe»(vegetables) tiffin 1 Rs.1A Paper (...) 


16" Sat 
Tiffin 16 Rs. Received the corrected proof from Jogarao Pantulu 
garu. This was on the 17 (mis-entry) (This correction is by Gurajada. Eds.) 
Saw the Botanical gardens. Mr. Gleeson- he has neither education 
nor manners. Has got lots of talk in him. I must improve my 
acquaintance with him. 


This was on the 18^ (mis-entry) (This correction is by Gurajada. Eds.) 


17 Sun 
Heard Mysore Seshanna'/s వీణ & జలతరంగిణ (Vina & Jalatharangini 
: Musical instruments) in the evening at Seshagiri Sastriar’s, where I had 


gone for the loan of the Oriental Library catalogue. Excellent. 


18" Mon 
Telegram from Calcutta for proofs. Please hurry on with Treaty" 
and send to Radhoo Baboo Sahib”, 25 Beliaghatta, Sealdah & wire dispatch. 
Called on Mr. Baliah Naidu garu; gave the cook Rs. 5. Tiffin 7 As. 


19" Tue 
Tiffin, Biscuits 1-2-0. Telegram to B.S. garu. Saw the telegram at 
night on my return to Admiralty. Postage 8 As. Postage 2 As. Extra 
10 As. 


20" Wed 
Telegram to H.H. 3 Rs. Urgent. Bought Canarese books. 
1.Grammar 2. Mac.Manual 3. వాగ్విధాయిని (Vagvidhayni: Title of a book) and 


౫% గురుజాడలు 637 Diaries 


4. కథాసప్తతి (Kathasapthathi : Title of a book) 8 As. 1 Fables 4 As. Selection 1 
15 R. All worth 14 Rs. The things bought at the Sultan Hall auction 2- 
15-6. A filler, 4 spoons, two tops and a children's tea-set. 


Saw Mr. Sundara Rao" who was waiting for me at the Admiralty. 
He introduced me to two of his friends Mr. Balajirao, B.A., B.L. and 
another Iyengar who he said was the first disciple of Swami 
Vivekananda. We talked of meetings, oratory, lectures, social reform, 
religious reform and literature. 


21" Thurs 
7 As. posted the final proof. Bought a pair of shoes for 1 R. 12/ 
As. 3 Ps. (1-12-3). 


22" Fri 
Borrowed 4 Rs. from P. Sitarama Raju, postage 9 % As. Tel. 1 R. 
Tiff. 8 As., 2-13-0 books. 2 As Coachman. 


23" Sat 
Flower show. Borrowed 10 Rs. from Gottimukkala Venkatarama 
Raju. 1 lent to foreman. 
1R. Telegram, 
Toys. 
1R for admission. 
1R Vegetables. 


24" Sun 
Boat festival in Triplicane. 10 As. Butler, 2 Rs. to Venkatarama 
Raju, 2 As. Candles, 5 Rs. to the cook, Took 2 Rs. back. 


26" Tue 


Washerman gave 9 16 As. Due 4 As. put 22 clothes. 


27" Wed ఈ 28" Thurs 
1. కోమటి (Komati) పేలాలు (Pelalu) (వెలయాలు?). 2. వైద్యుడు-గుర్రం (Vaidyudu- 
gurram).  8.వైద్యుడు - కరక్కాయ. (Vaidyudu- Karakkaya). _4.బాచికాడి 
కథలు (Bachikadi Kathalu). 5.రాజు మంగలిని మంత్రిని చేయుట (Raju mangalini 


౫% గురుజాడలు 638 Diaries 


manthrini cheyuta). 6.858 గుడ్డలతో ఖంగారు (Kothi guddalatho khangaru). 
T. జోతిష్యుడు (Jothishyudu). 8.00/79 (Mangali) 9.3560 (Sarasam). 
10.మిడతంభొట్లు (Midatam Bhotlu). 11.5500 గంధపుచెట్టు అమ్మడం గతిమాలితే (Manchi 
gandhapu chettu ammadam gathimalithe). 12.సవారీ (Savari). 

Stories for Mr. Underwood". 

కథలు 

1.:$*58»0*(Sasemira). 2. ఏకః పంధానుకర్తవ్యం (2120 pandha na 
karthavyam).3. రాజు భార్య రాజును చంపుట, మంత్రిభార్య బ్రతికించుట -పక్షులు 
మాట్లాడుకోవడం (Raju Bharya Rajunu champuta, Mantri bharya brathikinchuta- 
pakshulu matladukovatam) 4.రాచకన్యల తాలూకు బట్టలనిమిత్తం కుమారుడు 


(Rachkanyala thaluku battala nimittham kumarudu). 


1895 
March 


nd 
2 Sat 
Went to the concert. It was beautiful. Mr. Balaiah Naidu garu 
kindly gave us tickets. The ladies acted splendidly. 


3" Sun 
Saw Rajagopalachari. Attended a meeting in the College and went to see 


the conference of Sasipada Banerjee” with a friend. Took 10 Rs. from Butler. 
th 


4 Mon 

Mr. Kees., M.A.L.T., M.R.A.C., Ag. Principal of the College of 
Agriculture. 

Gave 4 more Rs. to the cook. Soup for the patient 0-5-8. 

Attended the Muthuswami Memorial meeting. Speeches- mostly 
bad. Delivery of Sri Raj. Ay.i, Bhash(yam) etc. Bad. Parameswaran 
Pillai's!é speech was spirited, but he was fast and excited. Some of 
the speakers wanting in a sense of what is graceful and appropriate. 


5" Tue 
Telegram to Radhoo Baboo Sahib. 2 Rs. Received 50 Rs. from 
Naidu garu for myself and 50 for the rest of the camp. 


?** గురుజాడలు 639 Diaries 


6" Wed 
4-8-0 Paper for the Treaty. 
1-0-0 Telegram to B. Suryanarayana Pantulu. 
0-2-0 Coachman. 
0-8-0 G.D. 
0-1-0 Labels. 


7" Thurs 
1-1-0 Telegram to B.S. 
2-0-0 Foreman. 
15-0-0 Trunk. 
5Rs. Bought a lamp 


8" Fri 


సంపెగ, చామంతి (Sampega, Chamanti - Two varieties of flowers). P. 
Venkataswamy Naidu garu, Sanitary Inspector, No.2, Div. Court, 
Ranganadham Modali Street, D.No. 19. 

5-4-0 postage for the parcel. Bought pencil. 


th 


9 Sat 
బంతి (Banthi, Marigold) బాడిద (Badida = Badisa. A tree with red blossoms) 
Washerman due 1a 3p. (...) 
Made acquaintance of Mr. Ramayya Pillai of the (Christian) 
College in the Oriental Library. 


10" Sun 

మందార, Mango in flower(ing). 

Stories for Mr. Underwood. 

1.గారడీవిద్య (Garadi vidya) 2. విక్రమార్ముడు-దొంగతనం (Vikramarkudu- 
dongathanam) 3.సానియింటికి వెళ్లుట (Sani Intiki velluta). 4. oves» దొంగతనము నేర్చుట 
(Raju dongathanam nerchuta). 5.నక్కలరాజు (Nakkalaraju) 6.రాజు కుమారుడు వుండు 
ఇల్లు-పురోహితుడి కుమార్తె (Raju kumarudu vundu illu- Purchithudi kumarthe). 7. 
బాచికాడు నెల్లూరు ప్రయాణం (Bachikadu Nelloru prayanam) 8. %08 బంగారు గిన్నెలు 
ఎత్తు కొని పోవడం (Mantri Bangaru ginnelu etthukoni povadam) 9. గొడ్డు గోత బడ్డది 


౫% గురుజాడలు 640 Diaries 


(Goddu gotha Paddadi). కాశీకి వెళ్ళినా కాకరకాయకూర ఎలా ఉంటుంది? (Kaski Vellina 


Kakarakayakura ela untundi) 


11" Mon 
Paid 2 Rs. to printer. Picked up some important references in 
the local news. Operation. 


12" Tue 


Not legible (Eds.) 


13" Wed 
Accompanied Krishnamraju garu” to the Registrar's office. Saw 
Sundara Rao Pantulu garu at Senate House. Enjoyed the darkness 
and the breeze on the beach for over an hour. Talked of various things. 
A happy time. Thence to his house. Thence home. Borrowed 10 Rs. 
from Venkata Rama Raju. 4 Rs. paper for the Treaty. 5 Rs. English 
and Canaries dic. 3 Rs. Presidency Atlas. 


14" Thurs 

Took old Krishnamraju garu to the Registrar's Office. Called at 
Vests ( & Co.) and ordered 5 copies to be leather-bound and 10 cloth 
(bound). 

15" Fri 

Treaties arrived here day before yesterday, fine, good order — 
H.H. is very much pleased and they are also in very good time. Saw 
Balaswami (Balaramaswami) Naidu garu at Ananda Bagh. Treated 
me very kindly. Saw the grounds. The new building is a novel design. 
The garden opposite is very cool. Drew 400 Rs. 


16" Sat 
బ్రాహ్మి (Brahmi) 3 OUZ. 
Due from Butler 2 !4 Rs. 


19" Tue 
Went to the Christian College between 9 and 10 a.m. The students 
are permitted to be very boisterous on the ground floor. All the 


౫% గురుజాడలు 641 Diaries 


influence of Dr. Miller? could not save the walls of the College from 
the irreverent pencils of mischievous school boys. The class-rooms 
are low and small and in some cases are crammed with students. 
The benches are very nice. Some are provided with backs and others 
with desks in front all supported by (...) legs. Dr. Miller's private 
room is stacked with books. There is a list (...) to the wall and behind 
a railing which encloses part of the room. The books are kept in 
shelves. A servant of the college who knows a little English gives the 
boys what books they want. They are required to write on a small 
slip of paper their names, the names of the books they want and the 
date. Boys seem to make a good use of the library. The general library 
is nothing remarkable. The almirahs show beautiful workmanship. 


20" Wed 

Saw Mr. Cowper 01౪ who had a sore eye. He had the 
frankness to inform that the Presidency College and the Christian 
College were every way superior to Pachaiyappa's. He said, that his 
students do not buy their text books owing to poverty. He had a 
very high opinion of our College. As to my request that I may be 
permitted to spend some hours in his classroom he had his doubts 
whether his subordinates would like it or not. 


Account for 50 Rs Note (This page is missing in the MS. The account 
details are from typed copy. Eds.) 


2-0-0 Scavenger 
1-0-0 Srinivasachari 
20-0-0 Municipal Secretary, Vizianagaram 
1-2-0 Biscuits 
0-6-0 Soda & Lemonade 
0-2-0 Strawberries 
1-0-0 Second -hand book 
4-0-0  Surannah 
1-0-0 Card playing - coachman, etc. 
0-4-0 Coachman 


౫% గురుజాడలు 642 Diaries 


8-8-0 Ramaswami Chetti 
0-2-0 Coachman 
0-8-0  Srinivasachari 


0-2-6 Photo 
2-4-0 Biscuits 
2-0-0 Drama 


21° Thurs 
Saw Dr. Miller. 
Went at 9 A.M. to Dr. Miller who treated me very kindly. He 
held me by the hand, patted me on the back and made kind enquiries 
about myself and his ex-students at Vizianagaram. 


Thence to Ramaswami Chettie's printing establishment where I 
had a chat with one of the brothers about the morale of Vaishnavas. 
To Vests, where I gave instructions to reprint the fourth form- 
dropped an application at the Senate House giving notice that I would 
attend the Convocation. Wrote to Srirama Sastri. 


23" Sat 

Balaswami Naidu garu kindly invited Mr. Srinivasachariar and 
myself to a dramatic performance given by Kalyana Rama lyer's 
troupe at the theatre in Chenga Angadi”. Aripirala Venkata Rao 
Pantulu garu had dragged me there last Saturday against my will. 
The roofing is made of zinc plates and is supported by iron girders. 
The building is situated in a narrow dirty lane. Last time the House 
was full and failing to find accommodation, we went to Balamani's 
performance at the (...) Khan gardens. The play there was Sakuntala. 
At the time we went there the parting scene was being enacted. 
Balamani's sister came out as Dushyanta. The gait was foppish, the 
form ungainly and the voice unmistakably betrayed her sex. Every 
member of the troupe except Balamani was worthless. Her figure 
was graceful. She was well made and delicate. But the face has lost 
some of the freshness. Her voice is sweet but there is some mannerism 
about it and I do not know if she can change the tone. Tragic parts, 


౫% గురుజాడలు 643 Diaries 


she can play well - tragic parts of the patient and wailing type. I do 
not know if she will make a good tragic heroine. She overdoes 
weeping which is perhaps due to the stupidity of the playwright. 
She is fair. Showed great taste in the getup. The evil of pondering to 
the tastes of the pitis rampant in Madras. The buffoon is allowed to 
improvise humour in the most tragic scenes and to mar the natural 
development of the play. The other members of the Balamani 
Company were very badly dressed-they belonged apparently to low 
castes and as the low castes in Madras are not particularly good- 
looking, much make-up is necessary before they can be made 
presentable on the stage. The musical accompaniments are too many 
and too noisy. In this respect also this Company retains some features 
of ప్రహ్లాద నాటకం (A play in Telugu). One scene (...) the meeting between 
Dushyanta and Sakuntala at the court lasts for several hours. A long 
series of interrogation and reply mar the effect of the scene, which is 
one of the best managed in Kalidasa. I forget to mention that Bharata 
is a monkey in appearance. 


Last Saturday after stopping at Balamani's for some hours we 
went back to Kalyana Rama lyer's, hoping to see the concluding 
scenes of ("56 వస్త్రాపహరణం (A play in Telugu). We took last class tickets 
and stood at the other end of the building for a few minutes. The 
Company has got rich dresses, but the dressing is mostly fantastic 
and absurd. Tying the hair into a big knot at the back of the head 
and wearing a cap do not make one look dignified much less would 
it make him look like a prince. Dussasana looked in his beard, 
mustache, queer turban and brass bells like a snake-charmer in our 
district. Both Duryodhana and Dussasana yell when they have to speak, 
as Rakshasas do in the Maratha companies. Except Balamani, there is 
no other actor or actress in Madras who knows how to talk naturally. 
The characters do not speak; they recite, and that too in a damned 
hurry like Hindu school boys. They talk as if there is a bet lying as to 
who would talk fastest. The pauses are very short and artificial. Last 
Saturday I could not see much of Kalyanaram. The stripping (of 


౫% గురుజాడలు 644 Diaries 


Droupadi) was performed by Dussasana in a most fantastic manner. 
He was frisking round the lady, yelling frightfully. Madras-wallahs 
seem to be fond of these things, long speeches and music. Without 
the latter they can't get on. A simple prose drama, I am afraid, has 
no chance with them. 


Today I saw Kalyanaram at his best. His figure is good, perhaps 
lovely. Dress decent. I liked the colour of the cloth. It was like white 
silk with a narrow fringe of lace. The worst feature about him is his 
eyes and nose. The former are too round and the latter is rather 
depressed. At a distance the appearance would certainly improve. 
His acting was poor enough. Voice and music both bad. His action 
was like that of a coquette dancing girl, while curious to see. Balamani 
was modesty itself as Sakuntala. I am of opinion that it is positively 
harmful to admit courtesans into dramatic companies. A clever 
actress with a decent appearance is a source of danger to society if 
she happens to be a prostitute, if she should be lovely and clever her 
mischief-making capacity will be unlimited. 


Having stopped for some time at Kalyana Ram lyer's we went 
to Balamani. Mr. Balaiah Naidu's party consisted of 12 people in all 
and there was no accommodation even for one. But if there is one 
man in the Maharajah's service who can effect impossibilities and if 
there is one who knows and does what is right it is Mr. Naidu. His 
name has a charm about it. If you mention his name you find civility 
and accommodation anywhere. So we were at last accommodated 
behind the ladies. We took reserved tickets. Mr. Naidu garu borne 
all the cost. The famous Dambachari Vilasam” was going on. The 
heroine was gracefully performing ‘fray (A form of folk dance). Her cloth 
was all gold. And this day's instalment included the anointment 
scene. Balamani came dressed like a ballet girl in flesh coloured 
banians. Her face was flushed. She dressed her hair carefully and 
wore sun, moon, etc., without which she would have looked much 
better. Somehow I did not like her in this dress. She did not look 


౫% గురుజాడలు 645 Diaries 


natural. She does not look a coquette even as మదనసుందరి. (Madana 
Sundari - Name of a character in a drama) There is a quietness anda repose 
about her form and action. But what is really remarkable is that a 
courtesan who received Gandam Naikar and some fat, blessed Chetty 
of Madras should have taken the part of a fleecing prostitute in 
Dambachari Vilasa and have helped to teach a moral condemnatory 
of herself. But she is a remarkable woman. 

This morning a boy (East Indian) came here and cleaned the 
zincs. Since then the telephone has been out of order. 


24 Sun 

Mr. Balaiah Naidu garu came here accompanied by some friends 
of whom I know Subba Rao Saheb? of జావళి (Javali - A lyrical form, erotic 
in nature) fame, Kannaswami Naidu garu and Shanmugam Chettiar 
of the Empress of India Press. Srinivasachariar was with me and we 
had a very happy time of it. Subbarao garu sang and Srinivasachariar 
too. There were two or three games of billiards and a set of tennis. 
B.N.G. (Balarama Naidu) makes some nice strokes but requires more 
practice to become an expert. Kannaswami Naidu garu is tolerable. 
Mr. Shanmugam reminds me of Mr. Venkatadri Naidu. The 
expression of the face is the same. There is a coolness about it that 
seems to be prepared for any exigency. Naidu garu is very sociable. 


Ihave often asked people why it is that, while in point of music, 
the Tamil country is superior to the Telugu country, most of the songs 
sung here are in the Telugu language. People say that Telugu is more 
musical and sweet. This is not, however, the whole truth. Tamil is by 
no means unmusical. More cogent reasons must be found. I would 
suggest the circumstances that before the Mussalmans and Europeans 
occupied Southern India the ruling families happened to be Telugu 
people, viz, the Nayakars of Madura, the Chola-Chalukyas at Kanchi, 
and the rulers of Vizianagaram. Telugu, no doubt, has certain 
advantages. It admits Sanskrit words without any limit. It has more 
open vowel sounds. Tamil has too many guttural sounds, at least 


౫% గురుజాడలు 646 Diaries 


‘ha’ is frequently heard. 6, ¥, ఢ (ra, l/a, d/dh - Telugu consonents) are 
frequent. Doubled letters are frequent too. Many words end in a 
consonantal sound. 


The telephone is not working properly. Learnt that His Highness 
left Calcutta. 


Tamilians (...) miliative in speaking Telugu &oc»*GO(Vundadi), 
పూడుస్తాడు (0464439626), చేసి wowoG(Chesi aiyindi), వెధవకొడుకు (7640272 
Koduku) తీస్తిని (bought), అద (Adaa), (అదిగా), యక్కడనో (Yakkadano) (కో), 
సామి for అయ్యా (Sami for Ayya). The accent falls on the first letter in a 
word. రెండు మనిషి (rendu manishi), బిల్లుయత్తు (search for it), చేస్తిని (Chestini), 
వేసుకుంటామూ (Vesukuntamu) యేమి దండుగ (Yamidanduga), అందరు ఒద్దు 
(andaru oaddu), కత్తిదార పోసినాడు (laost, mislaid), నేను మంచివాడు (Nenu 


manchi vadu), లక్షణంగా (lakshanamgaa). 


25" Mon 

Did not stir out. 

Characters 

Appearance 

1. ఏకాంగి? pox-pitted face, rather long, darkish, head dress, 
చెక్కరంగు (Chekkarangu - brownish in colour) laced. Wears a gown of కాషాయ 
(Kashaya - orange) colour. Fabric superior, puts on an air of supreme 
wisdom. Adopted some English fashions. Wears a handkerchief 
which he uses pretty frequently especially in the course of his 
speeches. He nods his head wisely when people talk to him. Talks 
affectedly. It costs a lot of money to poor old Krishnam Raju who 
had to pay 2 % Rs. carriage hire, whenever it pleased ఏకాంగి (Ekangi) 
wants to pay him a visit. The lower orders worship ఏకాంగి (Ekangi). 
He is a clever mob-orator. The Brahmin Vaishnavas hold him in 
dislike, which shows that he is not a man to be despised. The lower 
orders bow down at his feet. There is a Vaishnava beggar who 
attaches himself to Krishnama Raju He is a great scoundrel. 


26" Tue 
Bought Vinolia soap - one time-piece Rs. 3-10-0 for Bulusu 


౫% గురుజాడలు 647 Diaries 


Suryanarayana Pantulu at Ramaswami Chetti's. Paid up Rs.8-8-0 
odd items. 

Seen Krishnamraju's ashtakam (Ashtakam - Hymn contains eight poems) 
at Ramaswami Chetti's. Gave 2 16 to the foreman of Vest's for 2 16 
sheets of paper for the 4 % form(s) of the “Treaty”. 

Ekangi resumed. 

శలవు (expenditure), విచారించుట (enquire), $83 (bought), తోసి 
(deduct), మరిచిపోయింది (Forgotten). గొల్లవాడు నీవు పిండుకో (Gollavadu nivu 
pinduko - milkman you draw the milk). 

Chewing betel leaves. 

Weighed myself at the Railway Station. 88 Ibs. Gained 7 109. 
weight. 


27" Wed 
Feel sad. My mind goes back curiously to the memories of lost 
members of my father-in-law’s~ family. Especially that little boy 
Chitti Babu.” Today I must write to Gidugu Rama Murty. I am 
very sorry for him. The circumstances of most of the respectable 
families in the country are such that if the managing member dies, 
the family sinks into insignificance and not infrequently indigence. 


This is the Telugu New year’s day. God bless His Highness. May 
the world be happy. 


28"" Thurs 


The Vaishnavite beggar silently glides about. He brought a lamp 
and hinted that I should help him to buy it for some God. I preached 
him a little philosophy and he quietly slunk away.V .వెంకట నారాయణరాజు 
గారు (V.Venkatanarayana raju) told me a story about his relations and their 
enemies fighting on the fields. He is a very jolly fellow. Takes 
everything good humouredly. If those whom he respected say 
anything harsh to him he looks pale and startled. The story of the 
soldiers. There is a good deal of provincialism in his speech. 


Put the Madugula Valley in some novel and the Park fire too 


౫% గురుజాడలు 648 Diaries 


(The great fire in Madras, 1887). 


Saw Mr. Anandacharlu's/? son Srinivasachari at Ramaswami 
Chetti. He is a jolly young man. He admitted that the lines on which 
his journal published were not favourable to its success. Poetry and 
especially modern poetry can never be attractive to the public. He 
said there were few who could translate English literary works. I 
said that translation will rarely succeed. He admitted it but regretted 
the lack of originality in native graduates. 

Press rates. 
6 Rs. Ramaswami Chetti. 


4 Rs. 
4-4 Glazed demmy. 
15 as lbs. 


13/4 extra fancy tools 3 % for Gm. 


29"" Fri 
Attended Convocation. The arrangements are not satisfactory. 


30" Sat 
Dr. Browning came. 
Drew fifty rupees from Naidu garu for travelling expenses of 
the servants and their pay for March. 


Pay for March. 18-8-0 
Batta for 8 days in April 6-4-0 
Difference of fare for the patient 20-12-0 
Advance for other items. 15-12-0 
Sixty one rupees in all. 61-0-0 


This evening I went to the Town Hall to see the school boys' 
meeting to do honour to the memory of Muthuswami Iyer.” Mr. 
Martin was expected to preside. But he did not turn up. So Mr. 
Parameswaran Pillai presided. Mr. Robertson and Dr. Browning 
assisted. 

Had a loan of Mallison’s Decisive Battles of India. 


?** గురుజాడలు 649 Diaries 


Went to the theatre - The Pickpocket.?? Some of the characters 
talked too low. The acting was not so good as in the "Incident" (of 
1892). The story is not very interesting. 


31" Sun 
Party at the Admiralty House. 
Return to Madras(?) - Walking, reading, riding, cycle, swimming, 
singing - Dr. John. 


1. Cold water bath. 2. John... 3. SI. 

4. Swimming day. 5. Cold giddiness S.I. 6. Mumps 

7. Dys. 8. Heart 9. Lungs 

10. Headache 11. School 12.Operation 
13. Pills 14. or INT 15. Sultry 

Dr. John... 

Voice examination Father's humour 

When sleeping Mountain 

Fruit, even coffee Culture Tours. 


Paralysed. Shocked 


Mr. Parameswaran Pillai was one of the party. We had very good 
meals served. Everything has been arranged so nicely. After we (the 
Brahmins) finished our breakfast we went and sat with others while 
they were eating. After close of the meal I proposed the health of the 
host in soda in a short speech. Srinivasachari and Subba Rao garu 
sang. Mr. Naidu garu asked them to sing in praise of His Highness 
and such songs he enjoyed very much. I heard him say that he would 
do some things only under the (order) of His Highness but would not 
do them for anybody else however great he may be. He knows how 
to be happy and he feels happy in the happiness of others. 


Dr. Browning's bungalow in Guindy. Dr. Browning is absent. 
The Guindy Park has a dreary look. The grass is all parched up and 
the trees are too much apart from one another and have rather a 
stunted appearance. An almirah with books, mostly professional. 
There is Shakespeare however and some Fado's (?) Christ. I had a 


౫% గురుజాడలు 650 Diaries 


chat with the Butler who seems to love his master. Dr. Browning 
studies cases carefully. Some times spends days in diagnosis. Great 
decision and coolness about him. He is one of the few people that 
feel the Maharaja what they think. Balaiah Naidu garu told me that 
during the absence of His Highness Dr. Browning charged less than 
the usual rates charged by the members of Subbarao (...) the medical 
service. The native community of Madras think that after Branfoot's 
departure Dr. Browning is the best general practitioner in the service. 
He writes to the medical journals. He takes a good deal of interest in 
the Ghosha Hospital. H.H. paid him a compliment about his services 


in that connection. 
Introduced Narayana Murty to Parameswaran Piillai. 


"Nothing (is) the matter with your organs. Your nerves have been 
shattered to pieces. Refrain as much as possible from sexual 
intercourse. Continue the Pepsin powders until you think you can 
get on without them. No (salt), may take dosa, fruits, soda. Tell the 
Maharaja that it is my opinion that you should not be in the college. 
Do not expose yourself to the sun. You may travel if you do not expose 
yourself. Continue cod liver oil and you will get strong. Do not go in 
for patent medicines. They are all humbug. You may have cold bath 
in summer, tepid in winter. Ride; do not cycle. That effects the heart. 
It is not necessary that you should know what the matter is with 
your urine. It is only a physiological curiosity and does not effect 
the treatment in any...." 


H.H's account 


Feb. 2nd Horse 0-2-0 

Telegram 0-8-0 

Porter 0-12-6 

4th Telegram 1-0-0 

5th Postage 0-5-0 

6th Telegram 0-9-0 
History of Anglo 


?** గురుజాడలు 651 Diaries 


8th 


12th 


15th 
19th 


Feb 20th 
21st 


23rd 


24th 


26th 


27th 


Jan 31st 


Feb 6th 


Indian-people 


Coachman tip, postage 


Postage 


Bakshis to (court peon) 


Two (...) 


File book, Gum, Ink, paper etc. 
Repairing the carriage saloon 


Telegram 
Postage 
Telegram 
Postage 

22nd 

Lou) 

Books, fees, 
Coachman tip 
To the (...) 
Telegram 
Candles 

(...) 

Salary for Mr. Sawers 
man ... jelly 
(...) 

Jelly (?) 

Tip coachman 
Telegram 
Printers 
Postage 


0-12-0 
0-01-9 
0-4-0 
1-0-0 
0-2-0 
2-0-0 
0-1-0 
0-8-0 
0-10-0 
3-0-0 
1-0-0 


0-9-6 
2-13-0 
0-2-0 
1-0-0 
1-0-0 
0-2-0 
2-8-0 
5-4-0 
2-0-0 
4-8-0 
1-0-0 
0-2-0 
1-2-0 
2-0-0 


5-4-0 
42-1-36 


5-0-0 
0-4-8 
3-0-0 
4-0-0 
5-0-0 


652 


Diaries 


24th — .... 3-0-0 
Mar 4th a... 4-0-0 
29-4-8 
My account 
Batta from 10th Jan to Rs. 
31st March for 72 days 144 
Given by Narasinga Rao Pantulu (89. 
(55. 
Given by Balaih naidu garu, used for HH 40 
Total 95 
Lent to Aripirala Venkata Ramanaiah 
Pantulu garu 20 
To Ramudu for application fees (30 
50 


One Venkata Ramaiah accounting for 20 Rs. 
Lent one Re. to (...) 


Camp Account 
Received 500 Rs. from Naidu garu 


Krishnamraju gari 106-4-0 
Sawers Instalment 37-8-0 
- do- 12-8-0 
Sawers II instalments 14-4-0 
Operation expenses 17-4-0 
Sawers II 13-5-4 

201-1-4 
My own account 95-0-0 

296-1-4 
Balance 204 Rs. 


(As this page is found detached from the diary note book, unable to fix its correct 
location. The account is upto 31st March. The same has been produced at the end of 


the March diary. Eds.) 


౫% గురుజాడలు 653 Diaries 


1895 


April 

1* Mon 
2 Rs. Brahmam (debt) 

27 Tue 
5 Rs. Brahmam. 

3" Wed 


Left for Bangalore. Could not get dinner at the Ramaswami 
Mudali Choultry.”” No 2™ class accommodation in case going direct 
to Bangalore. So got into the Mettupalayam car. Had a friend, 
Eurasian in the compartment - Incident at Arconam. Changed trains 


at Jalarpet. 


4" Thurs 
Saw Mr. Venkayya, Krishna Sastri at Dr. Hultzsch. 


Arrived in Bangalore. Balaiah Naidu garu has a beautiful house 
here. His agent, Venkobaraoji Deshmukh was very attentive and kind 
to me. There is a workshop attached to the choultry. The lower orders 
are better dressed here than in Madras. The women wear clothes 
having a greater variety of colour. The wells here are very deep and 
paved with stone. Four large slabs fitted into the outer wall in one 
another form. Telugu also is taught in the pial schools. Mr. 
Venkobarao complains of temperature going upto 90. 

Are there (1) theatres (2) native clubs (3) native newspapers here? 

I wanted a twig to clean my teeth. My friend offered some dark 
tooth-powder. He could not understand the indispensability of a twig 
to me. He then ordered a servant to cut a twig for me from a margosa 
tree in the compound. The fellow brought down a twig one inch in 


diameter! 


౫% గురుజాడలు 654 Diaries 


See Natesa Sastri, Mr. Rice if possible. (St. John's street) 
Dr. Hultzsch, Nandidurg Road. 
Mr. Rue, Royal Artillery Mess. 


Must see Mr. Adam"? at Madras. One can't get soda at the 
Bangalore Cantonment station. 


Vedanta Desika Vaishnava Acharya. వైష్ణవ గురుపరంపరా ప్రభావరి, 
డిండిమభట్టు = సర్వజ్ఞ.... (Vaishnava guru parampara prabhavari, dindimabhattu 
sarvagna) Elliot, బల్లహదేవ చక్రవర్తి కొండపడమటి పర్వతాపుర మహా (Ballaha deva 


chakravarthi - kondapadamati parvathapura maha). 


Saw Mr. Venkayya and Krishna Sastry at Dr. Hultzsch’s (who 
lives in Nandidurg street) at Benson Road, Oakland, Copied 
inscriptions కొండపడమటివారు (Kondapadamati Varu - A clan in the Andhra 
region. Returned home in the evening and strolled into town which 
has a very unprepossessing appearance. Streets (are) dirty and 
narrow. Houses are mostly built of mud and have a mud terrace. 
Here and there, there is a good house. Women of lower orders are 
better dressed than in Madras or Vizag. People (are) fairer and good 
looking. The Bazar is not at all attractive. The sweetmeat stalls are 
better than in Madras. Pakodis (Pakodis : Savoury-Snacks). Excellent. Soda 
bad. 


We saw the Srinivasa Reading Room. People who use it have to 
sign. Narrow long room. Neatly kept and well lighted. Amrita Bazar. 
Bangalore Mail, Daily Post, Madras Mail, Times and Standard. Every 
body here is very courteous and obliging. 


Saw one Swami, Head Clerk of Mr. Rue of the Archaeological 
Survey. Asked why the houses are so badly built. Pleaded guilty. 
The girls of the country are- some of them-pretty. Talked about 
architecture and antiquities. Nobody knows where Sewell's papers are. 

Saw Ananda Mahal. Nicely built and tastefully furnished. 


5" Fri 
Visit to the Central College. Had a long talk with Mr. Tait. 


౫ గురుజాడలు 655 Diaries 


Took coffee and drove to Central College. It is a beautiful 
building. The compound is very large. On two sides of the Tennis 
Court there is a wire at about 8 feet high to prevent the balls from 
flying out in all directions. The building contains the College and 
High School depts. There is a tiffin house built at a cost of 4000 Rs. 
Stables and latrines. 


Saw the Mathematics lecturer Mr. Venkata Swami Naidu in the 
Teacher's Waiting Room. He knows Messrs. Madhava Rao,” 
Vijayaraghavachary and Ramanujachary.” Pay 300/- The furniture 
is not good nor neatly kept. The benches are worse than those at 
Vizianagaram. 10 writing tables put together form the table in the 
Teacher’s Room. In the Reading Room there are three decent tables. 
The Librarian's pay is 25 mensem. The Library contains 3000 vols. 
One case is full of magazines bound. There is nothing remarkable 
about the Library. There are 8 students in the Mathematics section 
and about 25 in the Physics. 


Talked to Mr. Tait, English Professor, for about an hour. He 
complained of want of esprit de corps among native students. They 
do not mix together nor do they seem to care to approach their 
Professors. That was not what we did at school. We played together 
and we fought together. He said that I was right when I said that 
personal influence (by) men with high character and attainments was 
one thing needed to improve students by example. I said that our 
students were iconoclasts. Radicalism is a habit with them and having 
had to give up the best cherished notions about their own religious 
history, the best revered traditions, they lose the quality of reverence. 
I alluded to the Madras school boys under the administration of 
Norton." He said it was a sad thing. Dr. Miller had said that educated 
Hindus were wanting in backbone. "Early marriages and poverty 
leave no peace to Indian students and hence you notice their lack of 
easy-mindedness which is characteristic of English students", I said. 
He admitted the truth of that. It seems one student begged him to 


౫% గురుజాడలు 656 Diaries 


promote, because at the time of examination his mind was disturbed 
by the death of his little child. I told him that our Principal withdrew 
help for those students who enter a married life. He would not 
generally give leave to students who want to marry.” I asked him 
how he accounted for the lack of any extraordinary productiveness 
in the vernacular literature under the influence of English education. 
I told him that if Latin and Greek works could produce an outburst 
of literary creativity in the European countries at the time of the 
Renaissance was it not inconceivable that the influence of sucha great 
literature like that of the English people should have gone without 
any appreciable influence on the vernaculars? He could not see his 
way to any answer. He thought that there was a Malayali novel much 
talked of. I told him that the novel had created a sensation because 
an European puffed it up and translated it.” I spoke to Malayali 
friends in Madras. They did not think much of the work. Mr. Tait 
said, “It contains humorous conversations between an illiterate man 
and an educated man about stammers.” I said, "I understand why 
some Europeans like the book. They like humour. But is there any 
art in the style or the matter?" "I do not know", he said, "But likely". 
But I said "One work is not enough". I told him that I would assign 
our cause of literary poverty. It was the shabby way in which 
literature was taught in the colleges. Boys were not taught to exercise 
their critical faculty. He admitted the truth of all this. He said he did 
not like teaching literature. It was a sorry affair. Dates and names of 
books the boys get what they do not understand. I said, "It would 
have been better if they were made to read more masterpieces and 
the history only of a literary epoch". He said that that was just the 
thing he had suggested to Dr. Miller, who said “They have too much 
to do already. They cannot be asked to do more." I said, "It is true, 
they have to do too much already. But your proposal would have 
reduced that too much to something reasonable and useful." "Yes, 
You are right". What book do you use as a text"? He lifted up a book 
from the table and from its very appearance it looked like Longman’s 


౫% గురుజాడలు 657 Diaries 


work. I exclaimed, "It is Longmans Text." "Yes. Then you know it. 
There are some things here that can be got by heart. That is the 
advantage". I said, "I've compelled our boys to read general books 
out of school hours. One of the lecturers helps them". "That is 
excellent" he said. He complained of the unwieldiness of classes. He 
said, "It was no longer possible to show the mistakes of each student 
in composition. There was no use of simply marking the mistakes. 
The students would not know what the mistake is. To write down 
the corrections would be an impossible task. The University have 
left out paraphrasing from B.A. General English. The General English 
paper was a nuisance. One hardly knew what would be asked". 


The nature of the question depended entirely on the caprice of 
the examiners. I told him that we have to teach more than what they 
teach in the Madras colleges where the professors happen to be 
University examiners. Skeat's Etymology and Kelen's Syntax they 
have not yet been teaching in the Madras colleges. That I had given 
notes from these books for our students five years ago. It was early 
last year and this year there are questions upon Skeat. Kelen has not 
been touched yet. He made enquiries about the business I had gone 
to Bangalore. I told him that and hinted that I would be very much 
obliged if he permitted me to hear him lecturing. He said that he 
was going to teach General English in the third hour and that it was 
a thing he did not like much. I dropped the matter. (I had heard 
Leonard. He is a poor teacher). Mr. Tait is talked highly of Leonard. 
Boys say he is irritable and angry. But I found him very civil. He 
chatted and chatted with me. But he is by no means talkative. I put 
him to talking on the subject and he said very few students could 
paraphrase. There was one student in the class who was particularly 
good at it. I told him the difference between English and Telugu 
prose. (I spoke also to the Canarese Pandit.) At the conclusion of our 
conference I was the first to rise to take leave. He shook hands with 
me. I begged his pardon for having disturbed him so long. He said 
he found my conversation very very interesting and that he was glad 
to make my acquaintance. 


౫% గురుజాడలు 658 Diaries 


6" Sat 
Saw the Palace. Balance 80 Rs. 
H.H. told me that a telegram will be sent to you tomorrow. 


Saw the palace this morning. It is a fine building but not so 
well furnished as the Moti Mahal at Vizianagaram. There is grandeur 
and homeliness side by side in some places. Some of the stairs are 
badly made. The flooring planks in the verandahs are any thing but 
decent. Not many paintings. The Maharaja's library is a small 
collection of light reading. Nothing but novels and such things. The 
Palace is in the custody of a Tamil Pillai who is dressed shabbily. It 
was said that Her Highness” has ordered that the Palace should be 
closed and not shown to anybody. Had I known this before Isaw the 
building, I would not have entered it. She is very much loved and 
respected. Her character is noble and exceptionally good. She knows 
English, Canarese, Telugu. (She) Can talk both fluently and write in 
all these languages. Our country may very well be proud of Her 
Highness. She has five children. May the family be happy and may 
the children grow to be worthy of their parents. The late Maharaja 
died of diphtheria at Calcutta, while putting up on the Sealdah koti 
as guest of our Maharajah. When the news was wired to our master 
he was very sorry. The Maharajas were good friends and held each 
other in great respect. The Dowager Maharani”, when leaving 
Calcutta, asked Radhoo Baboo Saheb to telegraph to our Maharajah 
to this effect : “Her Highness the Maharani, before leaving asked me 
to tell your Highness that it is some consolation to her (Mysore Maharani) 
that her husband breathed his last in his own house. She hopes that 
the friendly relations between the families will continue.” His 
Highness admired the Maharani’s good sense. It seems the late 
Maharaja was not much of a scholar or a thinker. 


He మున్నుస్వామి (Munnuswami - name of a person) in the fifth regiment 
employed. Just a little milk powder. Just a little can ? 


Went to the museum - nice place. Officer in charge very polite. 


౫ గురుజాడలు 659 Diaries 


Took estampage. The ivory work as good as that at Vizianagaram. 
More graceful. 


Clean the stone with a brush. Then wash the dirt out. Then pour 
water with a wet cloth over the inscription. Then dip the paper in 
water, spread it evenly on the inscription and beat with the brush 
until all the details come out. 


When dipping the paper you squeeze it into the water tub. 


The peon first put in the Nassick paper and over that the printing 
paper. There may be small prints made when the Nassick paper is 
beaten in. 


If the letters be very shallow, the stone is rough. Put gum, lamp 
black and ink powder in a bottle, pour water until it becomes ink- 
like. Then pour this in small quantities over one pad and rub on with 
the other paper freely. Then beat with the pad over the inscription - 
rub, the ink must be put on again and again. Roll it up carefully 
from one side. Both sheets one over the other. 


Saw one of the regiments going to Chitral. The parting is a 
moving sight. The train dashed on. The families were weeping, the 
Sepoys waving handkerchiefs. 


Krishna Sastry seemed a good boss with little conceit, and 
willingness to teach and learn. But he did not turn up the next day. 
SoIwas left with Mr. Venkaiah. He is not genial nor does he seem to 
be very sympathetic. But he seems to devote all his time and energy 
to archaeological pursuits. (He) Thinks a little too much of himself 
and is rather jealous. He did not show an inclination to give me access 
to the records. I asked for Elliot's collection of Telugu inscriptions. 
"Hultzsch must have taken it" he said. "Please look up (for) the 
Bezawada inscriptions and the Nadendla inscriptions." "There is 
nothing important in them." "Where are the two? Any inscriptions 
of Singa?" "No, there is only one and that was sent to Dr. Keil Horn 
(Sanskrit Scholar) for editing". I showed Sewell where both the 
inscriptions are entered. He says, "It must have been a mistake". The 


౫ గురుజాడలు 660 Diaries 


first two days he spoke nothing but praise of Dr. Hultzsch. He is 
industrious; a very good Sanskrit scholar. Hultzsch said that Rajendra 
Lal Mitra was not a good Sanskrit scholar. I have found some 
inscriptions in Bhandarkar's" notices of Sanskrit manuscripts. ButI 
want to push to my knowledge of Sanskrit before I come out. I am 
writing some imaginary conversations - one between the Raja Raja 
Chola and his elder sister Kundava. I am going to write a series of 
articles on Raja Raja, his ability, his traits etc. I said I wanted to have 
a correct sketch of the history of Southern India so that I might give 
a historical framework to some plays and novels, I intended to write 
in Telugu. He said, He had also intended doing a similar thing. I 
asked him to produce all the estampages of the Krishna and Godavari 
Districts in his possession. But he did not produce them. When I had 
little time at my disposal he wanted to engage me in conversation. 
He asked my help to make out the meaning of some Telugu words in 
the inscription. I helped him as much as I could. He thought that 
Karikala Chola was a name borne by several people. He did not know 
who built something (...) in the Cauvery. He thought it was (on) the 
banks, not a bridge or an anicut. His knowledge of Karikala is little. 
He thinks little of the local records. Elliot's Selvyn collections came 
into the office from Elliot. Use is not made of it. It contains some 
grants whose originals are missing. There is a grant of 2 thousand 
years ago. It is perhaps a forgery. I wanted pads and brushes. He 
could have ordered and got them for me himself. But he would not 
do so. He asked me to write to Hultzsch. He asked me not to publish 
the information I had gathered at the office because it was given 
without the Dr.'s (Hultzsch) permission. The Doctor is on privilege 
leave at Ooty. I wanted to take photographs of some estampages. 
For that too, Dr. Hultzsch's permission is wanted. But Dr. Hultzsch 
rarely thinks of attending to letters. Mr. Venkaiah says that he is 
rather forgetful, changeable too. He hardly knows his own mind; 
he does not like long tours. I asked where Sewell’s collections are. 
He does not know. Where the notes and copies recently collected by 


౫% గురుజాడలు 661 Diaries 


Govt. are? He does not know even that. He thinks they might be 
with Mr. Rae "who locks them up as if they were his private 
property." 

I met Mr. Rae's assistant who was more communicative. He said 
the papers were not in his office. Then he wrote most of the minutes. 
Mr. Tait had told me that Mr. Rae was not a scholar; his business 
being to take care of (the) buildings and (the) stones. Mr. Venkaiah 
said that Burgess was not a scholar. He knows a little of architecture. 
Appert was a fool and Sewell was no better. Natesa does not know 
how to work scientifically. His folklore has made him imaginative 
and imaginative people cannot work scientifically. It was by tact and 
by sheer importunities and pressure, I could manage to get that little 
information I could. He knows nothing of the Kota people. Thinks 
that the Rajamandri Reddis got empire by conquest, not by alliance 
with the Kondaveedu Reddis as stated by Mr. Viresalingam. R. Reddis 
fought with our Kondaveedu. Why does Gajapati call himself 
మహామండలేశ్వర? (Mahamandaleswara) He does not know. Why because 
కాకతీయులు (Kakateeyulu - a ruling dynasty) are powerful after the Cholas. 
Fleet (Historian) wrote about the Eastern Chalukyas in one of the recent 
volumes of the Indian Antiquary. Do you know anything of the Sagis? 
No. the last great Vijayanagara king was Krishna Raya, after him the 
rulers ruled only a few villages and called themselves great emperors. 
First Dr. Hultzsch wanted to appoint a Telugu assistant and he 
thought of G.V. Ramamurty. But subsequently he thought that there 
were not many inscriptions in the Telugu country. So he appointed 
Krishna Sastry. 


I have no ambition. I want leisure. To do literary work is my 
aim. But I should prefer to work independently. 

Enquiry at the museum for the circuit reports. They give 5 Rs. a 
page to contributors to the Epigraphia Indica. 

He had applied for a place in the Educational dept. provincial 
service. "I do not know what Dr. Hultzsch said in his remarks on my 


౫% గురుజాడలు 662 Diaries 


application. Govt. increased my pay to Rs. 200. It will rise by 
installments to 250. As Srinivasa Iyengar told me that Hultzsch was 
not a scholar, that he had applied to Govt. to make his place 
permanent or to give him pension, that Govt. declined to answer his 
petition, but made him understand that his continuance will depend 
on the work which he may be able to turn out". 


He wanted from me 
1) Details about pina Viranna. 
2) అప్పనమంత్రి (Appana Manthri - Minister to Srikrishnadevaraya) 
3) The genealogical introductions to Telugu works. (1) Must ask 
my cousin to send the copies of his books. 


7" Sun 


Arrived at Madras early in the morning. Took coffee at the 
Central Station. Mr. Srinivasachariar told us an anecdote. I opine 
that his conduct at Bonmadi was very unchivalrous and not at all 
worthy of him. (Nilam Subba Rao, the nephew of the Raja of Tuni 
and Venkatanarayana Raju garu. The adventure at .. Datla people). 
(1) Rung the telephone bell at Spencer's Buffet, but no response from 
the Central Office. It was, perhaps, too early. 50 (I) engaged a coach. 
The coach was stopped at the gate by a sergeant who asked for a 
pass. I said", They have allowed the baggage to be taken out of the 
Railway platform and why do you obstruct". "Yes, it is because they 
let you off. I caught you." I: "I did not do anything wrong to be 
caught". Ser: "But nobody that does wrong confesses it". The 
coachman begged me to drop a two-anna piece into the Sergeant's 
hands to shut his mouth. I declined to do so and asked the coachman 
to drive back to the platform. The Sergeant said that I was not to be 
intimidated and gave way. 

At Bangalore I experienced great kindness from the people of 
Naidu garu. The Bangalorians are very civil. Everybody treated me 
with respect. 

Mr. Srinivasachari received a note of invitation from my friend 
Govindarao Pantulu garu to a meeting in which the Telugu students 


౫% గురుజాడలు 663 Diaries 


of the (Madras) Law College wanted to present Mr. Vepa Ramesam 
Al. S ae . 
Pantulu` with a silver cup in appreciation of his singular success in 


B.L. degree examination. 


In the note J.S.S. asked V.S.C. (Srinivasachari?) to invite me also if I 
returned from Bangalore. As I did return from Bangalore, I went to 
the meeting inspite of much inconvenience of fear that my absence 
might be misconstrued as an indication of absence of sympathy, 
especially as I had read a lecture to my friend J.S.S. when he put the 
proposal to me. I said, "If you make too much of this you will be 
showing that the Telugus are generally so backward and stupid that 
they make too much of a brilliant person. It would no doubt be 
encouragement to the candidate but if he should be naturally of a 
weak mind his head may be turned and his life made a failure by 
this one false step taken by his friends. Conceit is a failing, natural 
to all educated natives. That is a psychological necessity and the more 
you counteract it, the better". 


Lionizing has done much harm to Southern India. Some fellow 
of indifferent character or attainments is made much of and the 
conviction (...) grows up on him and his admirers that he is perfect. 
He cares no longer to improve himself and his followers copy his 
imperfections. Mr. Viresalingam is an example to the point. But in 
this particular instance I was glad to be assured that Mr. Ramesam 
was not the man to be conceited. He has a virtue, absent generally 
among us, frankness. He is modest. If only he has a high ideal of 
scholarship and had made a true estimate of his own achievements 
or abilities nothing more need be wished. From what little I have 
seen of him, I am convinced, he will make his mark. But I hope it 
will be unlike the greatness of our present Madras lions. 5o much 
(...) about the gentleman. But the meeting was everything that it ought 
not to have been. It seems they wanted to ask me to preside but on 
learning that I had gone to Bangalore, they asked Mr. Sriramulu,^ 
B.A., B.L., an intelligent Vakil of the High Court, native of Masula 


౫% గురుజాడలు 664 Diaries 


district. That day I was shabbily dressed. As soon as I sat down, the 
President said, "If anybody deserves to be (the) President, it is 
yourself Sir". But I thank providence that saved me from that 
unpleasant position. Mr. J.S.S. speech was badly delivered, long long 
years(?) and full of adulation, that would have turned the head of an 
anchorite. Mr. Jagannadham beat him hallow in that respect. There 
was a Mohammedan who volunteered to speak. His manner was 
good, matter bad. Speech making is one of the evils of modern 
civilization. Nothing so nice as a good speech, but nothing so 
intolerable as a bad speech, and most speeches are bad. If Mr. 
Ramesam’s head should turn over this (which God forbid) my friends 
will be responsible. I told Mr. J.S.S. as much (...). had I presided, my 
speech would have put matters in a correct light and I could have 


got some credit for cynicism. 


But before I go home, I must meet V.R. (Vepa Ramesam?) and sound 
his depth. 


P.S. 21°. I invited him to breakfast one day. But he did not turn 
up. The poet came and Suryanarayana Pantulu. The poet read to me 


60 pages of his novel. 
Resumed: 


That day Srinivasachari sang at the meeting. He sang also after 
the meeting closed in the moonlight, on the terrace. I talked to my 
friend Venkatapati Raju about the education of the Kshatrias (A caste 
in Hindus). In Madras pakodis are very good. I forgot to mention that 
we had great difficulty in reaching Triplicane. The whole way was 
blocked up by sight-seers. The అరువత్తిమూరు శైవభక్తుల ఊరేగింపు 
(Aruvatthimuru saivabhakthula uregimpu - A religious procession of 63 Saivaites 
devotees) was going on. There was not one good face (of course of a 


woman) to look at. 


౫% గురుజాడలు 665 Diaries 


From 10% Jan. to 20^ April. 


Rs.  16-10-8 Pay Sri Rama Murti Pantulu's cook. 
11-0-0 Passage to -do- 
2740-8. 
103-0-0 
103-10-8 
3-0-0 Boat charge 
100-10-8 Balance 59-5-4 


ly e 
I Bandi hire. About forty balance. 
The goods of H.H. the Maharaja. 6 jatkas hire for bringing upto 
Vest's (& Co) to get sample butter. 


th 


8 Mon 
200 
80 
120 
40 Other balance 


160 Balance 


9" Tue 
80 Balance 


10" Wed 
Visited School of Arts.“ Went to Pachaiyappa's. Thence to Bank. 
Cashed a cheque for 180 Rs., drawn from Balaswami Naidu garu. 
Thence to X College. Thence to the Oriental Library. Lost my pencil 
there. The M.A. student turned up there, as promised, to seek my 


advice which I gave. 


Drew 180 Rs. from Balaiah Naidu garu of which I gave 83 Rs. to 


Rajus. 


౫% గురుజాడలు 666 Diaries 


Pay for March for Krishnam Raju. 30- 0-0 


Venkataraju 7- 8-0 
April Batta for 21 days Krishna Raju 21- 0-0 
Venkataraju 5- 4-0 
Soda(?) 6- 5-0 
Servants 6- 5-0 
Carriage hire 2- 0-0 
Half Ticket for Narsingraj 4-10-0 
Eighty three rupees in all 83- 0-0 


Syces (horse keepers) batta : Twenty Rupees for April. 

Until they reach home including I.R. for 

fodder for horses after reaching B = 20-0-0 
103-0-0 


11" Thurs 

Heard from Soorinarayana (Pantulu) who asks for 12 copies and 
thick paper to be bound in red Morocco leather and all the rest in 
cloth. Similar to the one sent (Thacker) but in different colours, dark 
red, sky blue, purple and green. "Please have them done and send 
as soon as possible. Take the photographs from Weel and Klein.“ 

Order more if wanted. Send type without distributing. Ask V 
and Co. (Vest) to carefully pack and send seal (and) signature and all". 


12" Fri 
Music party at the Admiralty House. One of త్యాగయ్య (Tyagaiah's) 
pupils, an old man sang very well. Srinivasachary followed Mocharla 
Ramachandra Rao Saheb, K.Narayana Rao and a lot of others were 
present. He is a jolly old man. Had much enthusiasm. Looked hale. 


13" Sat 
Went to the theatre. 
5 Rs. 
2 Rs. owing to Ramanuja Chetti 
Balance 72 Before that I had a 50 R. note (...). 


౫% గురుజాడలు 667 Diaries 


It seems one day Kalyanaraman saw Mr. Srinivasachariar at his 
quarters and had a long talk with him over dramatic matters. K. 
invited him to a performance that day, but owing to my absence from 
the station and other causes he did not go. But (he) promised to be 
there that evening. So we went. On the way we picked up 
Suryanarayana Pantulu and one poet friend (who is a literary man). 
The performance was bad. The house was not full. The performance 
was given in the Town Hall. Most of the chairs were empty. The 
rates were 2 Rs. 116 Rs. and 1 R. The absence of lower rates probably 
precluded the pit-admirers of Kalyanaraman from rushing in here. 
What was noticeable, in fact, the only thing worth noticing was the 
ladies of the Hon’ble Sankara Nair's^ family. Three of them sat on 
the very front row on a long bench that would accommodate four. 


The eldest was a plump fair lady with an infant in her lap. The 
next was much younger. And last sat the youngest. These Malayali 
ladies were decently dressed. They had bodices on, and rich sarees. 
They wore costly jewels (tastefully worn). The lady that sat in the 
middle had not large borings in her ear. But the other two ladies had 
such big role-like ornaments thrust into borings in the ear that it was 
not very pleasant to look at it. Itis no doubt difficult to induce women 
to give up their ways, but it is true that serious efforts should be 
made to discourage the barbarous practice of boring the ears. The 
youngest lady was very slender, but had large fishy eyes and finding 
that the play was bad enough I spent my time in carefully marking 
the facial expression of the ladies, especially of the youngest (who 
looked so modest and innocent). 


One absurd thing after another was being perpetrated on the 
stage. The scenes were bad, the curtains were worse, the acting was 
worst and the English language doesn't give an adjectival form (for) 
expressing a still greater degree of disapprobation. The acting was... 
I do not know what to say. 


First as regards అనసూయ and ప్రియంవద (Anasuya and Priyamvadha- 
friends of Sakuntala, heroine of 'Abhignana sakuntalam') they irresistibly 


౫% గురుజాడలు 668 Diaries 


reminded me of the "Daughters of the Plough' in the Princes. Rude 
stout fellows personated the delicate-minded and graceful-limbed 
companions of Sakuntala. Kalyanaram looks like a middle aged 
woman, not a girl. His face is against him. The eyes are round and 
protuberant and move about like those of a doll. They can show but 
one expression, anger, disgust, perhaps some vague resemblance of 
pettishness. They are utterly devoid of mildness, love, languor, 
sadness. In fact they have no range of expression. The forehead is 
depressed and small - small indeed at the corners. The eyebrows are 
not well formed. The lips are not slender, the upper lip is actually 
round, and both the lips and the mouth project considerably from 
the plane of the brow. The breasts are too large and not properly set, 
too much for the appearance. The moment he opens his mouth, one 
would have an inclination to leave the place. The Prince's compliment 
"The march would creeck (?) their sister" would very well apply to 
Kalyanaram. His voice is thorough base, very masculine, incapable 
of modulation. The music is aweful and delivered without any grace. 


All variety and perversity. Why would he not give up? He will 
not do. But my dictum is ineffectual - as ineffectual as Jaffrey's - 
"This will never do." The Madrasees (in generality) like Kalyanaram 
immensely. To speak ill of him is heresy. The fellow is a business 
man. He pays visits to all prominent men in the place, and canvasses 
patronage. The Tamilians further South like him more. His popularity 
proves one thing, that the Madrasees have no judgement. Things are 
done much better at Vizianagaram. Buchi Sastry's Company would 
have done many times better, though it must be admitted that they 
had the advantage of Srinivasachariar's tuition. It would be 
impossible for Kondayya to perpetrate any of the absurdities that 
Kalyanaram was upto. To begin with, the notices are something 
braggartly and senseless. They can be printed without any alteration 
in the ‘Punch’ and pass for very good humourous reading. K. calls 
himself an actor of no ordinary merit. That is modesty with a 
vengeance. Self -laudation is a fashion among the dramawallahs. The 


౫% గురుజాడలు 669 Diaries 


Tamilians have funny ways. They now do for their friends what 
Milton promised to do for (...). They make reputation for their friends 
by praising them everywhere. Kalyanaram must have made a name 
like that. He has no doubt the manners of a coquettish dancing girl. 
When younger he had perhaps a better voice and a fairer look. It is 
sheer perversity in him to personate women still. The fellow who 
came out as Dushyanta is perhaps the hero of the troupe and I cannot 
understand the good sense of Kalyanaram in having selected such a 
confounded, muddy-headed, clumsy-looking, ugly devil for the hero. 
He is not dark. But his appearance is bad and he neither knows it, 
nor, perhaps, thinks it necessary to improve it. He comes out in socks, 
dark trousers, coat, etc. like a military officer. He wears a cap on his 
head. The mustache are so thin and short that he looks like a begging 
Satani (Vaishnavite beggar) of our country. There is the confounded 
Tiruchurnam (Thiruchurnam - The vertical three line marks on forehead a mark 
of religious custom) on his face. His mouth also is projecting and the 
upper lip is round. His teeth too are a little protuberant and the lips 
will not cover them quite. Such a man cannot help having a stupid 
look. He has no dignity about him, no activity, no martial spirit. He 
ties his hair into a big knot at the back of his head. AII these fellows 
are rude, no idea of grace, no sense of appropriateness. When he 
stands, the head hangs forward, the chest goes backwards and he 
flourishes his unmentionables in the air. Whata stupid, stupid fellow 
he is! The rest of the characters have no dress whatever, and they 
say and do things most inappropriate. As I remarked on a former 
occasion, every one of the characters recites, makes japam (Japam - 
Recitation of religious scriptures silently, here murmuring) mutters, does 
anything but speak. I remarked to my friend 'the Indian Garrick 
during one of the long rigmarole speeches" Do you see anything of 
donkey’s tail or is it gone?", People seem to labour under the 
impression that the faster one talks the cleverer he is. This is one of 
the legacies bequeathed by the Marathi troupes". There is also a good 


౫% గురుజాడలు 670 Diaries 


deal of monotony and artificiality in the manner of delivery. Now 
one would naturally ask, "If things were so bad, why did Kalyanaram 
leave the slums of Chenga Bazar and parade his glory in the Town 
Hall"? My reply is, "Ignorance and audacity." Poor fellow, he 
naturally thinks that he does Sakuntala splendidly and he attached 
much importance to the circumstance that he made the actors get up 
a lot of Sanskrit verses from Kalidasa. These were most unnaturally 
delivered. In fact that was the worst feature in the drama, (sloka after 
sloka, poem after poem) that was my favourite, say, the favourite of the 
world, was slaughtered in cold blood, and my patience was exhausted 
when కింశీతలైఃక్లమ వినోదిభిః (Kim Sihalaih klama vinoddibhihi - Can all the cooling 
measures could eliminate her grief?) was dragged on the scaffold and Icould 
not refrain from stamping on the ground as a mark of disapproval, 
which was echoed from various parts of the hall. Suddenly Sakuntala 
perched behind there, croaked out a careless, careless brothel catch 
in Telugu ననుగూడరా నాథా (Nanugudara Natha-A line from a song -Javali) and 
Srinivasachari left his seat in utter disgust. Oh! the brute! When I 
passed a harsh judgment on Kalyanaram’s first play, S.Ch. 
(Srinivasachari) was not quite pleased. He defended K. 
(Kalyanaraman). One of my friends remarked, "What would 
Kalidasa have felt if he were here". I said, "He would have committed 
suicide." On one or two occasions the acting was good. He was silent 
while the friends were talking to the King. Sak. (Sakuntala) says to 
the King “ఇక్కడేమిటి అల్లరి చేస్తావు. అంతా చూస్తారు. బహిరంగం! (Ikkademiti allari 
chesthavu. Antha chustharu bahirangam - The dialogue from drama- Why do you 
make nuisance here? Everybody will watch-open place.) and goes behind one 
of the side screens and then thrusting forward her head from behind 
another side screen says, "How shall I go there again. I shall say that 
I lost my wreath forgotten". “ఉత్తరువు SRO” (Uttharuvu chestini I have 
ordered). The final consonant is lengthened. Enters searching. He asks 
what she wants. అయ్యో నా పూలచెండును పోగొట్టుకొంటినే!' (1 lost the bouquet.) 
“ఊరడిల్లు మూరడిల్లుము. అద్దానిని నేను నీ కొసంగెదను. కాని నీవు నాకొక వాగ్జానమీయవలెను! 


౫% గురుజాడలు 671 Diaries 


(Be calm. I shall give it to you if you make a promise.) “ఇచ్చెదను (I shall do 
it.) “ముందు మాటయియి (Promise me first) DBL (Yes)’ 'అటులైన యిటువచ్చి 
కూర్చో. పూలచెండును నీ జటయందలంకరించెద!” (You sit down here. I shall adorn 
it in your plait. Give it here.) 

(Takes the arm and exclaims) "How soft it is." (Ladies laugh). 
Now begins acting like that of an adulterer making advances to a 
married lady. 

Personal account. 

Gave 10 Rs. to Srinivasachariar borrowed from Rama Rao by 
Kanna Babu. 

20 Rs. for his passage and the money due to Raju. 

Tamil esis frequent find. 


14" Sun 


1. Tenali Ramakrishna. 
2. Is the present marriage system among the Hindus 
satisfactory? 
3. Is the students’ life in Madras a happy one? 
4. The aims of life. 
5. Should reverence be shown to a person simply because 
he is in a big position? 
6. Is the caste system a barrier to the union of the people? 
2 Rs. to the Scavenger. 
5 Rs. to Raju. 
122 Rs. 


15" Mon 

Saw Sowers off. Thence to the Chepauk where His Excellency 
laid the foundation stone of the student's hostel. The attendance was 
good. Mr. Bishop (Bliss?) spoke first. His manner is not good. There 
is an unpleasant monotonous drop at the end of each sentence. He 
spoke of H.H. in terms of praise and what was worthy (of) notice he 
affixed the 'H.H.' to the title. His was a long speech. Next Dr. Duncan 
handed the bottle of coins and the newspapers to Her Excellency 


౫% గురుజాడలు 672 Diaries 


who deposited in the aperture in the stone. Mr. Baliah Naidu garu 
presented plaster in a beautiful plate and water in a jug equally good. 
Rajah presented the trowel on behalf of the Committee. Then H.E. 
spread the plaster and declared the stone, well and truly laid. After 
that H.E. went back to the dais and delivered a speech. It was better 
delivered than Bishop's, but H.E. halts. Then Justice Subrahmanya 
Iyer” thanked H.E. on behalf of those assembled. The speech was 
badly delivered and badly conceived. Too flattering. Praise is not a 
bad thing if gracefully served. But grace and appropriateness are 
the last things one can expect from a Madrasee. 


Went to the Pachaiyappa's College Day. The gathering was not 
large. Many benches were empty. Arrangements not good. A knot 
of native gentlemen and half-a-dozen Europeans sat on the dais. 
Number of gentlemen are thronged round the rolling of the same. 
They stood pell-mell. The speech of the Bishop was excellent and 
beautifully delivered. He has a good voice. His Lordship was very 
humorous. He closed his speech with a Telugu benediction. The other 
speeches were bad. Dr. Cowper Okely was frank and personal. 
Delivery bad. One Krishnamachari”’ spoke nonsense. He proposed 
toast to the progress of education. He said there were defect(s) Want 
it for causes pecuniary motives: want of intellectual function. 

Mr. Stone said that education must be self - supporting and Govt. 
interference is baneful. 

Brought books. Spens (1-8) 4 towels - big for 2 Rs. Book mark 2 
Rs. Banians 2-4-0. Took from home 16 Rs. Gave 3 to Raju. 


16" Tue 

Began Sakuntala with Srinivasachariar. 

Is not the speech of the Ashrama girls rather objectionable in 
the beginning of the drama? K. admires unadorned beauty. Sakuntala 
in valkala (Valkala - A hermit's garb made of bark.) and Parvati in flowers. 

Vanajyotsna (Vana Jyotsna - Light of the grove. Name of a plant). white, 
Nava mallika creeper Kesari. (Kesari - Nava mallika creeper in orange colour.) 


౫% గురుజాడలు 673 Diaries 


The scene extremely poetic and beautiful. 

The device of making listen from a hiding place is common. 
Upabhoga kshama is a necessary phrase. క్షత పరిగ్రహక్షమా యదార్థ్య 
మ స్వామభి లాషియేవునః (Kshatra parigrahakshama yadardhya 
maswamabhilashathemanaha - Her concentration is so determinant on Lord.) 

Who is to save you from the bee? It can be only రాజర్షి దువ్యంతః 
(Rajarshi Dushyantha - The saint king Dushyantha) who is the guardian of 
the hermitage? Very nice King. "I shall not make myself lose the 
heart." Gives an air of reality. Sakuntala's silence to the King's query 
is very natural. ప్రభురివదృశ్యతే (Prabhuriva Drusyate - He seems to be like the 
Lord Dushyanta) The qualities inherent in a Prince, at least, expected. 
Were the Kings delicate? 

What was Viswamitra doing at the time of the story?  'పురాకిల” 
(Purakila-A Sanskrit word, means once upon a time). How many years? The 
gods are afraid of other's Samadhi. This remark is uncalled for. He 
only shows by this, an inclination to get into నమ్మకం, విశ్వానం 
(Nammakam, Visvasam - Credibility, believing.) (believable) talk with them. 


వైఖానసః: (Vaikhanasam-Relating to saint Vaikhanasa, a preastly class- in Vishnu 
Temple.) Difference of interpretation. What is the meaning of she is 
not for .... Saku అనంబద్ద (వ్రలావినీ (Asambaddha Pralapini - Incoherent speech) 
very good: picture of Sakuntala as tired by watering plants. The girls 


can read. Priyamvada is a clever girl. Royal we. 


17" Wed 

Raju left for Vizianagaram. 

Read with Srinivasachariar Ouida's 'Fresievas™. This is a 
sensational piece, the story of one Mr.Benze the son of an Italian; 
mountain-girl brought up by a father (clergyman). He is sent to paint 
the ball-room of an English heiress. While doing the work he falls in 
love with the lady. But the progress is slow. He first does not like 
her quiet. She is aspirated, wayward and beautiful. There is too much 
repetition and "to be or not to be" style of writing. The psychological 
analysis is by no means natural or (and) correct. The painter at last 


౫% గురుజాడలు 674 Diaries 


turns out to be a cousin of the lady and legitimate owner of the 
property. This is a hackneyed device. The lady makes the proposal 
(of course before the secret is known to herself). Something like the 
courtship of .. (PH. sinks to the grouse on him). 


18" Thurs 

Deposited fifty Rupees note with the Butler. 

My mind dwells sadly on Devarapalli. My father-in-law, young 
brother-in-law etc. etc., Also that half idiotic, impish Brahmin boy 
Sastrulu. Ah! those days: I would wish them back again. At this 
distance how pleasant they look! But in those days troubles weighed 
over my heart, in fact so heavily, that as long as I was moderately 
healthy I never wished back younger days. Troubles, mostly 
pecuniary, gone, gone, entirely disappeared. The Devarapalli house. 
What a crash! Those were happy days of love and enthusiasm. 
Enjoyment can be unalloyed only as long as a man has no thought 
for means of livelihood. He eats what no other man earns and is 


anxious about. 


Poor (Yenamandra) Narayana Murty what a pity that such a clever 
man should have poor health! 


Kavuri Chiranjivi is gone. What a sweet fellow he is; I hope I 
may be able to secure a scholarship for him. I would very gladly 
have given him my daughter in marriage but my cousin has superior 
claims. 


On the 15" inst. something funny happened. Finding that we 
had been too early to Pachalyappa's, I strolled along the Evening 
Bazar stalls, making purchases, mostly books. At one of the stalls I 
saw one who looked a loafer, selling a pair of spectacles to the stall- 
keeper who offered Re.1. But the seller demanded 3 Rs. I offered 1-8 
and grumbling a little, the fellow gave them to me. I put them on 
immediately, but they did not suit me. How could they? I had neither 
long sight nor short sight. With these I walked with an air of 
importance which boots and spectacles invariably give. I wanted to 


౫% గురుజాడలు 675 Diaries 


step into the building but as the glass is made of two pieces, stuck 
together, one for reading and the other for distance, the spectacles 
gave me a false perspective and I came down most ridiculously on 
the threshold! 


Radha by Ravi Varma has a rather stupid look. The left eye brow 
stops much short of the ear corner of the eye. There is an air of 
unreality about the face. The eyes are too large and I do not quite 
like the make of the mouth. The corners of the upper lip are a little 
too much depressed (a little too much). My goodness; what eyelash! 
But the expression is thoroughly mild and innocent. Not at all that 
of Radha, who should look voluptuous and forward at least the 


former. 
Rs. 2-12-0 telegram to Suryanarayana Pantulu. 


Went to the Fort (Fort : In those day Madras Record office was located in 
the Fort). Found some very important information regarding the 


Vizianagaram family. 

Attended the Garbhadanam (Garbhadanam - Nuptial ceremony) 
ceremony of Srinivasachari's niece. 

Saw the procession of Kapileswara (Kapileswara - A temple in Madras) 

This is to be asked Dr. Hultzsch. 

Do you know anything of the Kota people? 

The Krishna Manual says that they were Jain kings. (By the by 
(...) were they early Chalukyas Jainas? Did not a Chola princess erect 
some thing in a Jain temple? 

Do you know anything of the Poosapatis? Madhava Varma. 
Rachiraju. (See in the Oriental Library. పంచతంత్ర పద్యకావ్యము. ) (Panchathanthra 
Padya Kavyam - Classical Poetry.) 


Kakati Ganapati is called Mahamandaleswara. 


The war between the Rajah of Nellore and who else? See note 
book. Pallavas, later at Canchi. 


౫% గురుజాడలు 676 Diaries 


© 90 


10. 
11. 
12. 
13: 
14. 
15. 


too. 


See if there are inscriptions in Vellore. 
Indian Antiquary Vol. VI p. 226. 
గరిశలూరు (Garisaluru - name of a village) near Jammalamadugu 


Soa) (అనుమల సమురు) (Vempalli (Anumala Samuru) - Name of a village.) 
Kaveri Bridge. 


. What dynasty? Travancore-gotramis (Gotrams-a family lineage) Pandya 


శంభురాజు తెలుంగు రాజు (Sambhuraju Telungu ráju - Name of a king) 
How far can you trace the Colas? Gonka. 

Could not Rajiga be Raja Raju Gangu? 

Two classes of Ksthatrias. (Kshatrias - a caste) Krishna x Jagannadha. 
Sewells papers. 

Elliot. 

Madhava Varma of (....) belongs to Saila or Sila Vamsam. మాధవవర్మ 
(Mádhava Varma) బుద్ధవర్మ (Buddha Varma) చిక్కభీమ (Chikka Bhima), 
మాలవభీమ (Malava Bhima), పరిచ్చేది(?) (Paricchedhi), కాటమ (Katama), 
అన్నలదేవ (Annaladeva), వీరబసవరాజు(/712 Basavaraju). 

Deposited a fifty rupee note with the Butler. Then ten rupee note 


19" Fri 

Batta for 57 days 110 
Passage for servant 20 
Extra.20 
H.H. expenses 100 

250 
3 Rs. brushes. 

Books. 

3 to Raja. 


Paid for acting plays. Rs. 4-0-0 & 12 Rs. for N- Got Brown's 


Telugu Grammar for I R (one rupee.) (Some entries are not legible. Eds.) 


A. old paper 
B. Higginbotham 2 Rs. 2a (?) 
C. Vest & Co. Rs. 2 and 


D. Ramaswam Chetti 


౫% గురుజాడలు 677 Diaries 


Invited to preside over a meeting of the Christian College Telugu 
Society. 4-45 P.M. "The influence of newspapers." 


20" Sat 


The other day I was sitting at the roquet (Tennis) court with 
Shanmukkam Chettiar, another Krishnayya garu of Udayapuram. 
He is a hale old man. Has bright eyes. Has much spirit. He said he 
was 68 years old. Thyagayya garu died at 46 years of age, His guru 
was Ramabrahmam. I asked him the meaning of ఆనందసాగరమే కృతి.” 
It should read ఆనందసాగర మీదని దేహము భూభారము రామబ్రహ్మానంద సాగరము. 
( Ananda Sagara milani dehamu Bhubharamu Ramabrahmananda Sagaramu - The 
first line of above said Kruti with philosophical connotations.) 

He said that Bhagavatam (Bhagavatham - Street plays enacting epic 
stories.) has disappeared from the country. In his younger days there 
were very good troupes. But Chettiar praised some Harikathavallahs. 
He said that Thyagayya garu died while singing శ్యామసుందరాంగ (Shyam 
Sundaranga - Opening words of a song). He was a murikinati Brahmin. 
(Murikinati - Mulikinati Brahmin - A subsect in Telugu Brahmins) 


(నారాయణ is 9255960) (Narayana is Sivavarma) 


Asked Butler to pay 3 Rs. to the milkman. One Anna for porter, 


a half anna too. 


In Tamil there are many words of three letters ending in a double 
consonant probably more words of two letters too like that. 


పరుప్పు (Paruppu - Pappu, Split pulse of kernel of one kind) 


యన్నసమాచారం? ఏమి సమాచారం? (Yenna Samacharam? Yemi Samacharam 


- What's the matter) 
ఒన్నుమిల్లే - యేమీలేదు (Onnumille - Yemiledu - Nothing) 
ఒర్తురు మిల్లే - యెవరూలేరు (Orthuru mille -Yevaruleru - Nobody is there) 
యప్పో - యెప్పుడు (Yappo- Yeppudu - When) 
Krishnam Raju: యవి అన్ని మాయాపురాణాలు, మనుషుల్ని నరకానికి తోసివేయ 
డానికి వచ్చినాయి. అవి వినకూడదు. పురాణాలు అన్ని ఏకకంఠ్యం చెయ్యవలె. విష్ణు 


౫% గురుజాడలు 678 Diaries 


పురాణములు సాత్వికములు. బ్రహ్మవి రాజసములు, శివునివి తామసములు. అంతర్‌ ముఖులు 
శివుడ్నిగాని అన్యదైవములనుగాని పూజించరు. * 


The eyes have altogether lost their lustre and have a dull fierce 
look, brought on by O and D. (old age and degeneration) Very sensitive. 
Easily excited. In talk he has no repose. Talks by jerks and repeats 
phrases and sentences. He paces up and down when talking in earnest 
or when excited. He walks as if the earth holds the soul for a moment 
as each feet falls. Extravagant in expenditure. Good natured. 
Sympathy within certain limits. Past; went mad for some time. Kept 
D.G. (Dancing Girl) (Wanted to - h instead(...) meet (...). 


Received the Telugu Harp today. Two numbers. Like all good 
things her music is heard occasionally. I see the fingers of my friend, 
Mr. N. strike them, as charming as ever. Mr. Venkanna, my friend, 
has come out with a pungent letter against Mr. Nair.”* The letter is 
well written though betraying the exuberance of a youthful fancy. It 
is less artificial than his first article. The vituperation is too severe 
and not quite deserved. Nair is quite young and since he fell under 
the eye of H.H., he has been trying to improve himself. He was 
reading some books when (he was) here. If he gives up his break, he 


may turn out one of our best speakers. 


The College photo went off without me, perhaps rightly — an 
unhealthy fellow has no business in a group, and an ugly fellow is 
not worth photographing. Q.E.D. 


The Managers had not the kindness to answer my letters. Perhaps 
they had nothing cheering to say - their position is perhaps delicate. 


To revert to Mr. Nair, he must be thanked by Mr. V. and all 
Vizianagaramwallahs. Matters will be lively at Vizianagaram,. 
Vizianagaram life must have gained much in interest since the advent 
of Mr. Nair. The boys like him and no wonder. A smart pen and a 
glib tongue are the summum bonum with them. See how they run 
after Mr. Norton. 


౫% గురుజాడలు 679 Diaries 


Poor Rama Murti Pantulu. His son's bangles have been stolen 
and Harp has got one item of news. My health has contributed 
something. What (...) with fires, thefts and the new era of speech- 
making, the Harp is in full swing. 


My brother-in-law” is offended with me. Nota single letter from 
him after I came here. Somehow he has come to understand that I 
stood in his way when H.H. promised to lend him money. So that 
one result has come out of that subject, difference between myself 
and my brother-in-law. My wife and children are at Madugula but 
my brother-in-law has not the humanity to appraise (me) of their 
safety. But no matter. I did my duty in having intervened and I am 
not at all sorry for it. I did not deserve the kindness of H.H. when he 
offered a loan on favourable terms. Years back I had borrowed 2000 
Rs. when my affairs were in a bad way but could not pay back one 
rupee. This H.H. was not probably aware of it when the offer was 
made. My friends know that I did not like to avail myself of the offer. 
I was all the more so minded (...) when I knew my brother-in-law 
did not mean to be fair. My obligations to H.H. are infinite. H.H. 
gave me peace of mind when I most needed. I have been here so 
many months. The progress in my health is not quite marked. I have 
slight hopes of its ever getting much better. 

If one does notimprove at the Admiralty, he has slight chance 
at Vizianagaram. Anywhere such surroundings, such comforts are 
not within the reach of any but the richest and most cultivated. It is 
true my mind cannot be quiet. The archaeological fad is growing 
upon me especially in connection with His Highness's family. I went 
to Bangalore for this only. I spent wearisome hours in the Oriental 
Library for this only. For a man of uncertain health, it is advisable 
that he should do something which he can. How happy I could feel 
if I could only throw some light on the early history of the family! 

I have in hand three things now, if I could do something for 
each - The family history of H.H. The Telugu stage. The education 
of Kshatrias. 


౫% గురుజాడలు 680 Diaries 


Butler gave 10 as. jutka hire to the cook. 

Borrowed one rupee from Ramaswami Chetti & Co. paid 1 R. 
(one Rupee) to the hackney coachman and six annas to the jatkawallah. 
Our own horse struck work on the way and we had to send it home. 
Attended the meeting of the Gyan Samaj”. The Sanskrit pandit read 
some learned disquisition in Telugu on music. Nobody understood 
or cared for it. Attendance was bad. Mr. Adam presided. Two little boys 
were very sweet looking. Thence to the Railway Station. Mr. Swaminatha 
Iyer was travelling with his wife in 1* class. Two Europeans entered 
his compartment. Hence he had to remove into a reserved 
compartment with baggage and all just when the train was about to 
move. Why did he not reserve a compartment at first? What a pity! 


21°' Sun 
808059. Resumed. After the sacrifice closed. What shall I do ? 
maarag: FSD c (contrast to Megha Sandesa) DD వాతైః 
Bhavabhuti's Uttara Rama Charitra. 


38% 15685"? Kings investigation about foot steps. 
9 8 8 P 


e. 


Eaves-dropping. Is that dignified. 


ప్రథమ దర్శనాత్‌ could she hence seen after the meeting with D. 
first act. 


మగ్నచ్చుకాపన్నా how long (?) (...) 
Why should (.. stooping. మదనబాధ and called just when .. they 
present they ? (...) king might have seen in the middle of conversation. 


The eyebrows are a considerable element in the expression of 
the face. Projecting eyebrows are not agreeable. Sunken eyebrows 
give an expression of cruelty or wickedness. Too delicately penciled 
- lightness, gradually arching and moderately thick, not too distant 
from the eyes, nor too near them -that will be beautiful. Where there 
is a break in the line, i.e. where they come down or go up just a little 
after going halfway, sweet intelligence and cheerfulness are the 
expressions. Thick eyebrows give a gloomy appearance. Perhaps not. 
For Eg. Anantacharlu's son. 


౫% గురుజాడలు 681 Diaries 


Heard Dhanam"? sing. Her appearance is not very attractive. 
But closer study discovers in the expression a consciousness of power 
coupled with modesty. There is an ease in her manner, some 
nonchalance too. When she sings udattam (Udattham - A higher note.) 
there is a break in the eyebrows. The singing is exquisite, no 
harshness. Subtlety combined with sweetness. But we miss altogether 
the spirit of the Madras women and the varied feelings of 
Srinivasachariar. But Srinivasachariar cannot reach the intensity of 
feeling which she achieves with the greatest ease. Here is the least 
sophisticated music I had every fortune to hear. Her vocal jugglery 
devoid of sweetness, she eschews. The combinations are both subtle 
and sweet. The transitions are made with the perfect ease. Her voice 
is as fine as the music of the Vina. Her instrumental music is sweeter 
than Seshanna's; others are nowhere. But I indicated her weakness. 
There is little spirit. The instrument does not seem to scatter notes 
all round, like the locks of a giant. She sang $056, BSD, సావేరి, యదుకుల 
కాంభోజి, పున్నాగవరాళి etc., (Names of Ragas - Darbar, Bhairavi, Saveri, Yadukula- 
Kambhoji, Punnagavarali) 

On our way home we saw a grand marriage procession of Chettis. 
It was very grand - but devoid of taste. A native band in front. Next 
followed several hundreds of men richly dressed. A little boy and a 
little girl on horse back. Next several hundreds of ladies, glittering 
in lace cloth and jewellery. The effect was something charming. Some 
of the young ladies were pretty. I wanted to get down from the 
carriage and see what is to be seen and hear what is to be heard. But 
no, I would not have it? 


Mr. Parameswaran Pillai will call on Sunday at the Admiralty. 


23 Tue 
The Young Men's Hindu Association. Fine refreshments. A table 
with papers. Tit-bits, contemporary, fortnightly. Benches round. 
Nineteen. Nature, Spectator, Review of Reviews, India, Academy, Public 


Opinion, London Time's weekly, the Madras Dailies and the Social 


౫% గురుజాడలు 682 Diaries 


Reformer. The National Guardian. Mr. Vedam teaches Vedanta 
philosophy to a class in the morning every Sunday. Talked to him of 
the College. Said, "I do not care for modern Telugu literature. It spoils 
what little Telugu I know. Men who cultivate సాత్విక (Sathvika - mild) 
dream and speak things that are true." 

Gave 31 Rs. 2 annas 6 pies to Ramaswami Chetti & Co. for the 4 
pieces of calf (leather) (28 Rs.) & stationery. Gave % R. (Rupee) to 
coachman and 1 R. to Srinivasachariar. 

Attended the Debating society - the subject was students and 
politics. Two boys spoke tolerably well. The chairman was a professor 
from Bombay. 


24" Wed 

The horse would not go. Went to the zamedar (Zamedar - A 
Hindustani word, A police constable) who cleared a way at the approach - 
hired a jutka and went to Vests' and town. To the Literary Society. 

Is religious belief at present on the increase or decline in India? 

Who is more dangerous, a deceitful friend or an open enemy? - 
the grand oldman. 

Is suicide an act of courage or cowardice? 

Does the education of intellect diminish crime? 

Purity of life. 

Is superstition or skepticism more pernicious to society? 


25" Thurs 
Got a brougham. Srinivasachariar looked full in Ramanadha 
Iyer’s face, the latter made a salam to him. 


26" Fri 
The confounded coachman has not yet got the carriage ready. A gale. 


27" Sat 
Morning a student of the Engineering College came to me when 
I was gathering flowers in the fernery. He asked me to go and speak to 
Sundaram Pantulu garu about himself. Parameswaran Pillai turned up in 
the evening with one friend. Had a game of billiards. I wrote a lot of letters. 


౫% గురుజాడలు 683 Diaries 


28" Sun 
Wrote a lot of letters. Some Dubash (interpreter), who as the Butler 
represents, is a friend of Naidu garu, stopped here; was entertained 
by the Butler. We had a game of billiards. He plays as well as myself. 


Our Cook is a remarkable woman. She is dark. Description 
hereafter. At first she created on me the impression of a very well 
behaved, religious woman. I wondered how such a staid creature 
could be a cook in Madras for so many years without the metropolitan 
taint. My opinion was soon dissipated. She has a sweet voice. Sings, 
songs not particularly religious - some of them are decidedly 
amorous. She has a brother who is fighting in the courts for Karinikam 
(Karinikam - The post of a village officer incharge of accounts). She told me that 
she saw Mr. B.S. Pantulu at Chittoor, (and) that B.S. has been 
transferred to Nellore and that he promised to decide her brother's 
suit in his favour. The woman is rather fond of talking. I know nothing 
bad about her character. But she may be good or bad. She knows 
V.S.R. family well. She has some narrative and descriptive power; 
V.S.R. married a Madhwa (Followers of Dwaitism - a sect in Brahmins) girl. 
So beautiful — none else like her, European or native. She was the 
daughter of a Zamindar at Sr. R. On the 16^ day she matured, he 
performed nuptials and brought away the girl here. Q :(question) "Is 
she living." A :(answer) "No, she died, rather suddenly. She lived 
with him for only 10 months. He took her once to Bombay. Hired a 
house at 100 Rs. a day. One day while the lady was looking at a 
cheval glass she saw the form of a tiger in it. The tiger seemed to 
devour her - had devoured as far as the haunches. She become 
unconscious. Then a Mussalman who knows charms was sent for. 
He asked V.S.R. to deluge her with a hundred pots of cold water, 
which being done she came to herself. Then they left Bombay and 
returned here. She was no longer herself. Her beauty had already 
faded. Her people asked her many times to go to Sr. R., but she would 
not go." 


౫% గురుజాడలు 684 Diaries 


Question: "Were they a loving couple?" Answer : No. Yes or no. 
She sat always on his haunches. (Our understanding of the text not 
satisfactory. Eds.) He went to his sisters in the Krishna District. One 
day she felt very bad, asked for buttermilk and rice five or six times 
in the course of the day. (She) told (her) husband that she was not 
feeling well, then that she had menstruated. She asked her husband 
to touch her where he did. She asked him to stare his (haunches) 
under her head and expired saying: యక్కడ 88. యక్కడ ఈ వూరు. నేను మీ 
పిల్లను, మీతో సంబంధమురావడము, మీతొడలపైని కాలము చేయడము ... (Yekkada Sra. 
Yekkada eeuru. This place and Sreera are so far away. I'm your woman, married to 


you, to die in your lap...) 


Thence forward his mind is unhinged. He wrote కథారత్నాకరం 
(Katharatnakaramu - Title of a book). and (a) novel. Both are about her. 
He always reads. She has become a mania with him. He always talks 
of her. I was really touched with the story and stood thinking and 
feeling. This the cook has perhaps seen... 


V.S.R. began as a school master. Then pleader - turned out a 
very successful; lucky, made money. Opened a Pr. S (Primary School) 
which failed. Then speculated in G.P. (Government Papers ) - Good 


speaker. Clever man. 


Another version of the story is one of suspicion and murder. I 
sincerely hope it is false. If it be true, which God forbid — he must be 
very devil — and a big heel - It is not impossible. A fellow that has 
the pettiness to write compendiums for lucre, a fellow, that having a 
son and a daughter was infatuated with a girl of a different sect, 
whom he married at great cost, is not an unlikely man for strong 
jealousy. I must see him one of these days. J.S.R. gave me a romantic 
version of the story — that having lost his all in spec. (speculation) he 
resolved to put an end to himself and her. That they got two cups of 
poison and sat in a room with closed doors. She drank. But before 
he could do it, the story got out and he was prevented. One said, 


"He went to his sister-in-law’. 


౫% గురుజాడలు 685 Diaries 


I gave striker to the Dubash (Interpreter). Went to Rangachariar, 
Vakil, to speak to him about the Jalantra suits? Thence to Madhava 
Nair. Thence to beach and back home. 


29" Mon 
The paucity of heroines. Vasantasena, a dancing girl. Character 
attractive. Kalidasa's heroines are loved simply for their beauty - in 
the dreams post-prandial love. Situations few. A drama without a 
heroine. Greek stage result of Greek life. English Indian Hindu. 


Leelavati, Sulochana are the two sisters. A new drama by P. 
Sambantham, B.A., Rev. D. Anantam, B.A., Headmaster, CMS. High 
School. 


The Admiralty is delightful now. The mornings are very pleasant. 
The cuckoo has made its home here, and sends forth its sweet notes, 
all hours of the day. Many creepers and flowers are in flower. Lilies, 
Nandivardhana, the creeper sampang, Gungareni, మందార. (Sampang, 


Gungarani, Mandara - Types of Indian flowers) 


Telephone line crossed. Peon sent by the Central Office, who 
cleared the leads. 


Was 1200010 Pentametre the Latin dramatic meter? Who 
translated Euripides into Tamil? How did he adopt blank verse? 
Drama in ancient India not printed. The evils of printing. 


Starting reading Cornhill Magazine volumes : 
Stage adaptations of Shakespeare 
Foreign Actors and English Drama 
The Miseries of Dramatic Author 
The English Drama 
Elizabeth and James. 

Shakespeare in France. 
Costumes and Character 
Cleopatra 

A Persian Fashion Play. 


౫% గురుజాడలు 686 Diaries 


Dramatic Situation and Dramatic Character 
Why did Shakespeare Write Tragedies 
The Comedy of France. 

Shakespeare and Voltaire. 

A Dramatic Tale. 

A Study in Fool Literature 

The Theatre in China 

The Foreign Theatre before Moily 
Two Dramatists of Last Century. 
Behind the Curtain 

Otway 

The Danish National Theatre 

A Pleasant Play 

The Art of Criticism 

Dauntae 

Ancient Humour 

Art : Relation to Man 

Supernatural in Art 

Humour 

American Humour 

Criticism on Wordsworth 

George Eliot 

Novel Element in Literature 

Social Life in Art 

Art and Morality 

English Rural Poetry 

Pessimism and Poetry 

Ethics and Aesthetics of Modern Poetry 
Dravidian Folk Songs 

The Study of Keltic literature 

English Lyrical Poetry 

Poetic Image and Primitive Conception. 
Poetry of Italian Dialects 


౫% గురుజాడలు 687 Diaries 


Ballad 

Chaucer's Love Poetry 

Early Years of Shelly 

A Plea for Erotic Forms and Verse 
The Modern Culture 

Bohemians and Boheminism 
My Countrymen 

Anarchy and Authority 
National Character 

The Social Life Among Greeks 
The Burmese Heroines 
Self-Esteem and Estimation 
Thieves and Thieving 

The Gaint Planet, The Jupiter 
Ethics of Friendship 

The Modern Idea of Culture 
French Press 

The journalism 

Early Newspapers 

Newspaper Interest in Germany 


Sister-in-law aged 20 years. Her husband was a Sub-Magistrate. 
In her room there were furniture (...) etc. His brother's wife came 
and lived with him. They were envious of S.M. and poisoned her. 
Why? Not known. They did not like. Why? Can't say. Some say that 
she poisoned herself. In the night a scream was heard. They poured 
poison into her throat by force and trod over her neck. He heard the 
scream too. Somehow he had no sleep that night. The servant heard 
too. In the morning her bedroom doors remained closed (for) too 
long. They forced them open (and) found the lady dead with a glass 
beside her. The police were called in and he had to spend a good 
deal of money. This was one year ago. The second wife died 3 years 
ago. 1 asked about V.S. She told me something about his whereabouts 
and then, అతని మంచితనం వకటి Ghd. oue సంగీతం చెప్పడమేమిటి, 


౫% గురుజాడలు 688 Diaries 


పైవాళ్ళ ముందర పాడించడమేమిటి? (why should teach music to wives, and allowed 


them to sing in front of outsiders). 
Did V.S. like that? Yes. (Y F's S.S. are taught by D.B.) 


They dictated a letter to the nephews (four) of K.H. who are 
reading in the L.C. The W.(wife) of N. Krishna Rao goes to them, so 
that she may implicate others. She caught hold of the missive and 
showed it to her friends, who with a view to finding out the truth 
used to make Y. F.S.S. write songs etc., which would contain the 
words in the letter composed. It appears N.S. said.. So he sent 
apologies. What a pity! How sorry I felt. But roses grow in the midst 
of thorns. 


30 Tues 


Went to Vest & Co. Mr. Samuel is absent from the station. 
Mr. Bishop promised to get the brass mould ready in three days. But 
the foreman told me that the engraver was still absent. He further 
told me that the binder was not satisfied with (...) granted. 


Thence to Pachaiyappa's (College) hall where Mr. Sathianadham 
read a lecture on "Social intercourse between Hindus and 
Europeans". It was contributed to the new magazine of Sankar Nair. 
Mr. Chentsal Row? presided. His English not particularly good. In 
some places the language is too violent and the humour is forced 
and other sensational type. Nothing weighty in the matter. He thinks 
that the dictum "because Europeans know so little of us they have 
no sympathy for us". He thinks that because they are not sympathetic, 
they know so little of us. The Chairman said, "These act and react. 
Females are not brought into society. There is no unity among us. A 
consciousness of superiority and pride are the failing (...) of the 
English race. The natives cringe. 50 English people can not respect 
them. Birds of passage." 

My views are - the causes of aloofness are: 


Foremost - 


౫% గురుజాడలు 689 Diaries 


1) Difference in social position. We are dependent on Govt. 
servants, merchants, very few big ones, of these few still have 
no education. 

2) Customs etc. different. 

3) Our appearance is generally so ungainly that ladies cannot be 
blamed and they shun us. 

4) Unless we have common interests and necessity of mutual help, 
no intimacy can exist. 

5) The educated native is a strange product neither fish nor flesh 
nor red-herring. He has not yet studied. When he cultivates 
character and acquires real culture, he will be respected - and 
money too. 

* * 
From 10th January to 20th April 
Rs. 16-10-8 Pay Gajapati Raja's cook 


11-0-0 Payment to - do - 
Rs. 27-10-8 
130-10-8 Balance 59-5-4 
3-0-0 పడవ ఛాజి E 
133-10-8 51 


(...) 


(As this page is detached from the diary note book, it was printed at the end of 
April. Eds.) 


1895 
May 


1* Wed 
Some of the questions that require constant pleading by the Press: 
1) Celibacy on the part of the weak and the poor. 
2) The proper bringing up of children. Withholding unhealthy 
drugs and food and checking bad habits. 
3) Including Kshatrias, and Sudras (Kshatrias and Sudras - Names of the 
castes in Indian Social system) to marry their girls late. 


౫% గురుజాడలు 690 Diaries 


4) In newspapers - what necessity is there for care in style? 
There is. The conditions under which our newspaper writers 
work are unfavourable. Too few hands. All departments- 
Manager and Editor and Proprietor, the same - orator and 
secretary of every movement. School master and Vakil. Other 
professional duties. No time to study. Weeklies more useful 
for some time. Want of unity in the country. A drawback. 
Humour will catch. Fiction of the right sort. Blind translation 
will not do. A vernacular introduction needed. Sometimes like 
a manual of politics and society. Such a thing does not exist in 
English: something like manuals. 


2"4 Thurs 


Went to the Cosmopolitan Club® where they had a conversation 
of the Madras Graduate's Association. Ridiculous. In small parties 
they strolled about the terrace for some time and took refreshments 
which consisted of coffee, bread, grapes, oranges, soda, etc. 


Mr. Rangachari™ read a paper. His delivery was bad, 
unnecessarily emphasizes every sentence. There was nothing 
remarkable in what he said, nor anything practical. Mr. Mani Iyer 
was in the chair. Mr. Sundara Sastry” sat next to me and was 
whispering very choice critical remarks. He is trying for a sub- 
judgeship. When the lecturer praised Lord Wenlock” and Lady 
Wenlock., and when the lecturer talked of attacking orthodoxy from 
within and without, he said, "Dynamite within and cordite from 
without, what has education done for our young men? Yes. It has 
made them dyspeptic" and so on. The next speaker was Mr. Bala 
Rao. His speech was more humorous than sensible, and the humour 
was not of his own making. He blamed graduates for this thing and 
that thing - no originality, no study of vernaculars etc. He hurled a 
charge against mofusil^ graduates that they do not read even half a 
dozen books after they leave college. There was a good deal said 
about social reforms. A Dist. Munsiff was on his legs for a long time: 


౫% గురుజాడలు 691 Diaries 


he tackled of the difficulty of learning a foreign tongue. "They taught 
much that was useless. For example mathematics was useless". Thus 
went on a long rigmarole speech. Mr. Subrahmanyam said, "You do 
not care for female education. A man spends lot of money on the 
education of sons, but very little on daughters". Then rose up another 
gentleman, who said that he was quite satisfied with what graduates 
had done. Pointed to such distinguished men like Mr. Parameswaran 
Pillai and Kalyanaram Iyer etc. 


There was no practical programme before the meeting. As 
graduates their duty was first to attend to educational matters. There 
is absolutely no intelligent public opinion on educational matters. 
Teaching history etc. Next literary work. Much talk of want of 
originality. 

The Madras native stage disgraceful. Vernaculars in a wretched 
condition. No art in style or matter. Give currency to a higher type 
of moral ideas through novels and plays. 


Originality poverty, Revival low position and want of that 


buoyancy that is given by a prosperous condition. Nothing to be 
proud of directive education defective. Taste not created. Lack at 
leaders. English rivalry.” (Under scores by Eds.) 


A revolution in the microcosm. The moral nature. Graduates 
have not founded institutions. Females need to be taught English. 


(Text) books for matriculation. 


Subscription of English and Indian Histories. Matriculation 
Class. 


Modern Indian History or Pre-English period. Literacy 
(Literature) should be better taught. Vernacular professorships. 
Madras Telugu. 


Social differences. Want of union (unity?)- nationality a myth. 
Competition for recruiting educational service. Better pay and 
facilities to attract men of merit. Handing over institutions to private 
management and enterprise is a great evil. Mismanagement of mofusil 


౫% గురుజాడలు 692 Diaries 


schools and college committees arrant. They have not yet learnt 
better. Pachaiyappa's have a national college, it is not easy to 


understand. 
Example of teachers. 
High character. 


Creating interest in literature. But general English an anomaly. 
The conditions of our University (are) different from those of the 
English Universities. Geographical extent. Metropolitan. Fellows are 
practically the Senate. Conditions in the mofusil, (are) generally not 
known. 

Reading. 

Reynold's*? novel is a disgrace. Improve the physic. Encourage 
celibacy. Sanitary. Bringing up. Hobbies. The Teacher's College must 
be better manned. Any English graduate can teach anything and 
be(an) examiner for any examination. It is said that natives have 
shown no originality. I would ask what originality have their teachers 


shown here. Only editing text books? 
Mr. Thompson and composition papers. 


I cannot understand what they mean by editions for Indian 
students. Absolutely nothing. One would naturally expect 
comparison with vernacular books and with vernacular idioms which 


are neither here nor there. 


History in the F.A. Class (is) very unpleasant to sit listening to 
awful English and more awful delivery. They sometimes know but 


they cannot express themselves. 


From the description of letters in Appa Kaveeyam (Prosody Text by 
Kakunuri Appakavi. (1578-1656 A.D.) you can judge, whether శబ్దానుశాసన 
(Sabdanusasana - Telugu Grammar Text.) is spurious Or genuine. There are 


inscriptions at Raichore (Raichur). 


౫% గురుజాడలు 693 Diaries 


4" Sat 
Learnt that poor R.V.Subbarao's (Rentala Venkata Subbarao) son died 
quite suddenly. He went to the beach one evening. Came home, 
supped and went to bed. In the morning he was found dead. What 


an unfortunate man R.V.S. is! 


Went to the marionette show. Excellent. The science splendor is 
something wonderful. If a puppet show is like this I wonder what 
the regular play would be in London theaters. 


Went to the Club (Cosmopolitan Club?). There spoke to Mr. Srirama 
Sastry about Northern Circars Student's Association. I met Konella 
Subbarayudu's son there ( Mr.Venkata Lingam). He told me that Mr. 
Kellet referred him to me when he asked Mr. Kellet about Dravidian 
philology and spoke highly of me: He said, "I shall come to the Club 
every day, Sir, if you come". A queer lot, the Madras fellows. 

Drew five rupees from Butler. 

I must write a drama about Eurasians"? and create sympathy. I 
must make Englishmen blush for the treatment they give the half- 
castes. 


th 


5 Sun 

Went to the Native Club. Had a game (Billiards) with Rajamani 
Chettiar.” Push, spin, slow. This is the secret of his success. When 
the object ball is near of the side cushions, a distance from the top 
corner pockets, and your ball in the hook or somewhere about there, 
spin on your left and strike 16 ball slow. 

When the Ad. B. is near the middle pocket, near the cushion hit 
the centre. Spin. Slow. 


th 


6 Mon 
My writing is like my figure. 
Took 10 Rs. from Rama Murty. To Ananda Babji. Saw 
Rangachariar and sent him home as the horse had a sprain. 4 As 
pepsin powder at Smith's Branch. Gave 1 R. to jutkawalla. 


౫% గురుజాడలు 694 Diaries 


7" Tue 

How do languages change? Why should they change somewhat 
simultaneously over wide area and somewhat similarly in certain 
areas and somewhat differently in others? For example, how did the 
Dravidian parent- tongue change into Tamil in the South, and Telugu 
in the North? Is it Barnell who said that Tamil has a copious literature 
and is nearer the parent speech? That it has a copious literature does 
not prove that it is oldest. The oldest literature no doubt preserves a 
modern sister. But Tamil literature is not decidedly older than Telugu 
literature. 


To the above question the answer seems to be - the change 
depend on the slight, imperceptible changes and tendencies, effected 
in the vocal organs by the frequent repetition of certain sounds by 
people in certain areas. 50 the habits of the people, their songs, their 
literature, religion, etc. have a decided influence. 50 also the 
neighbouring languages. In the same community there are differences. 


8" Wed 

Saw the Mathematics teacher in the Pachaiyappa's College. He 
accosted me. But I did not know him. That was an awkward position. 

Plate No. 13 Madras Museum. 

స్వస్తి చరణ సమోరుహ వివాత విమోచన BESS ప్రముఖాః ల పృధ్వీశ్వర కాంత 
కావేరీతీర కరికాల కులప్రదీప కుమారాంకుశ। శ్రీమదృలియదే అ మహారాజు (...) ట 
ఉత్తరాయణ నిమిత్తంబున ! తరితరేవుల సహశుభార్జితంబు సేసి (SBS భటులయుం 
ఒకయు 1 సిద్దాయంగాను - స్వస్యనేక సమరసంవు జైనోపలబ్ధి విజయలక్ష్మీ సహిత ... 
భువన త్రినేత్ర శ్రీ; 2 grants as Sewell thinks. But three. (This is the text of an 


inscription. Eds.) 


10" Fri 
3as. Puri. V.C.O. 
4as. Coachman 
5 Rs. Literary Society. (Madras Literary Society) 
1-8-0 Billiards. 
1 R Soda. 1 bottle & ginger ale (1 bottle) The rest with 
Srinivasachariar. 


౫% గురుజాడలు 695 Diaries 


11" Sat 
10 Rs. from Butler. 
Gave 4 to milkman. 
6 Rs. for the drama at the banqueting Hall. (...). 


Scenes from Shakespeare by Mr. and Mrs. G. Crofton-Wilmer. 


Falstaff neither sufficiently old nor stout. Manner indifferent. 
More like a recitation than acting. 


Portia has a fine presence. Looked as Poise better than Hal. 


Merchant of Venice. Col. Sewel did not know by heart his part. 
So he read from a book or paper on the table. 


Shylock passable. But Portia (Mrs. C. Wilmer) was capital. She 
is a beauty. Dressed in good taste and action natural and spirited. 
Delivery distinct and beautiful. 


Othello, dress odd. Appearance poor. Action bad. Desdemona 
not altogether bad. Again Mrs. Crofton Wilmer as Eilia, splendid. 
The dress was - I do not know, how to describe. It was simple beauty. 
Her action - she alone could act. The rest are not worth a thought. 


House well attended. Native gentry, the younger generation, 
Vakils etc. mustered strong. 


On our way home we went to the Triplicane Theatre. As soon as 
we entered the enclosures, someone who knew Srinivasachary (he is 
very well- known in dramatic circles) asked us politely to go to the 
very front sofa and sit there. He said we need not pay. We went and 
sat for a short while and when returning paid 1 Re. The building is 
very bad, curtains worse, costumes and action worst. The dresses 
are shamefully bad. 

The హిరణ్యాక్షుడి (హిరణ్యకశిపుడి) వేషం (Hiranyakasipudi Vesham - Role of 
Hiranyakasipa, a demon king) was more dressed than any mad street 
beggar. Prahlada (Prahlada - Son of Hiranyakasipa) is the only lad of whom 
something can be made in proper hands. Also perhaps (put auctions 
(?) in some sketch) (...). 


She dances and sings most fantastically, a parody of the North 
country fashion. 


౫% గురుజాడలు 696 Diaries 


The Manager has a decent appearance and some music. The 
conversation was carried on first in Telugu verse. Got up from 
Bhagavata (Telugu epic by Pothana 15" century A.D.) and then the meaning 
is explained in Telugu-something like Kalyanaram's Sakuntala 
Sanskrit and Tamil. 


Got the pads from the Railway station. 


The Eurasian drama. A big civilian keeps a hill woman. Has two 
children. They are brought up (...) in marries and provides the 
woman and children to keep her silent. He severs his connection from 
her. She knows not where he is. A Mussalman merchant (Butler 
turned merchant) given her the installments. The youngman and his 
sister turn. He does not know that his mother is a hill woman. Thinks 
his father is no more. But when he returns to India everything is 
altered. His friends are (...) He asks her if she does not feel for this. 
She feels not etc. Supplies withheld for some days. She works. She 
feels not etc. Shall I make the children return when supplies fail? 
The European married and has children. The infidels. He makes love 
to another. 


12" Sun 


Finished several volumes of the Indian Antiquary. 


14" Tue 
Saw Mr. Kellet, Prof. of History, Christian College. 


We talked for more than an hour. Talked to him about the 
defective way of teaching English literature in colleges. The teaching 
is not calculated to stimulate thought. Taste and criticism (are) 
lacking. About vernacular literature. Writing of history. The jobbery 
and ignorance about selecting Telugu texts and examiners. The 
Madras Telugu. Evils of University extending over a large country. 
Spoke of Ramanujachari, Madhava Rao, Srirama Sastry & 
Venkataraya Sastry (Vedam) . He said that it was too late this year 
but something would be done next year quietly. I said, "personally I 
do not care for examinership - I cannot afford to waste my time like 
that. ButItold that good scholars from our side of the country should 
be appointed because the examination paper determines the course 


౫% గురుజాడలు 697 Diaries 


of study." Talked of teaching of history. He asked, "Why should you 
not write a history of Rome and Greece, comparative method". I said, 
"That was beyond my powers." He said, "Oh, you can". He talked a 
world of things. 


Did not feel well. So could not record the whole conversation. 


All this period has been covered by an attack of bronchitis. The 
only things worth noting are His Highness's books. Have sent away 
by Vest & Co. and Mr. M. Venkataramayya came to see me. I like 
him very much. He is one of the few young men of literary tastes we 
have in this country. 


28 Tue 


V. Venkataraya Sastry. N.212, Thambuchetty st., Black Town, 
Madras. 

Measurement of belt 33585 32 అంగుళములు కైవారముగా, అంతకు కొంచెం 
తక్కువగా వుండే మరివకటి గూడా తెస్తే బాగా వుంటుంది (With tape of 32 inches in 
round and a bit lesser one had to be brought). కంచు అమాందస్తా (Bronze mortar & 
pestle). 

Sanskrit text and notes for B. Suryanarayana Rao 
. Sankaranarayana's Dictionary 
. Leather Belt. 
. One set of pearl buttons. 
. Jacket clothes. 
. Fancy articles. 


DoF WN 


. Time-piece with alarm. 


1895 
June 
[5 Sat 


Letter from Mr. Thurston” about taking copies of inscriptions 
at the Museum . 


T 
౫% గురుజాడలు 3 gon Diaries 


Write to Dr. Keil Horn, Subrahmanyam, Vijayaraghava chariar, 


Srinivasachariar about గర్భలూరు (Garsaluru - Name of village) inscription, 


Sitaramaiah etc. 


4" Tue 


Write also to Dr. Bandarkar and Dr. Fleet. 


5" Wed 


Went to Vest & Co. Mr. Bishop said, "We break up the types (of 
the printing press) and send them when you want and retain what 


belongs to us." 


I 
B 


: Please do not break up. You may charge for all the type. 
: The frames and other things belong to us. How can we give 


them all away etc., etc., etc., 


: Ishall feel obliged if you see your way to selling to H.H. all 


the frames, the Company's types, frames and all. 


: You see, the type in the first part (of the 'Treaty’) is all ours. 


The type used for the marginal notes is all ours etc. 


: Yes, But you might oblige us. He can buy fresh things for 


himself any day he wanted. 


: I shall see. We shall have to charge for all. 
: Yes, you may do so. 
: But what is the Maharajah going to do with the type in 


frames? 


: I cannot say. His Highness may want these for stereo- 


typing. But when that has to be done, it will be done at 
your office. 


: Perhaps he is going to print the book ‘Treaty’ there. 
: Notlikely, There are no good workmen there. Since the book 


is important H.H. wants it to be stereotyped, H.H. will have 
them rather at Vizianagaram than here, as otherwise it will 
cause some inconvenience to you. It occupies space here. 


: All right. What about the yellow cloth? Do you get it? 
: I shall feel obliged if you get it, sir. 


౫% గురుజాడలు 699 Diaries 


B. : Idon't know where I can get it. It is not likely that I can get it. 

I. : Then I shall try native firms. 

B. : They do not have it. We never ask them. But gilt won't 

look nice over yellow cloth & C. 

Again compared the quotations today. మాటాడకూడదు. చెప్పతరం కాదు. 
(23989888) not talk. Not possible to say) 

Ask the Doctor about Abbayya Sastry Babu. Write to Changaiah 
and Narasinga Rao Pantulu. 

Accounts to be cleared. 


Ramaswami Chetti. H.H. 57-12-0 
My own, 49-14-0 
To Vest's binder. 1-10-0 
Bangles - Cook woman 10-0-0 
Milkman 6-0-0 
Curd 1-0-0 
Narayana Murthy's Medicine bill 6-0-0 
Doctor's bill 100-0-0 - 90 Rs. 
Medicine bill 40-0-0 
Oleograph to Ramaswami 

Chetti ........ books 30-0-0 


కొనవలసిన సామాను (Konavalasina Samanu - Things to be purchased.) 
బొత్తములు (Bottamulu - Buttons) 

Neck-tie 

Cap 

Band for the stomach (...). 


శ్రీరాములు (Sriramulu - Name of a person) 


7" Fri 
Ask Ramaswami Chetti for rough paper and V.V. Krishnama 
Chetti. 
Get the oleograph framed. 
Buy a grammar. 
Railway regulator. 


౫% గురుజాడలు 700 Diaries 


Gave to Velu Pillai's friend the Royal Dramatic Entertainments 
for binding. 
Look up the file for ....... Shop. 
The Four Civilizations. 
Vedantasara (Vedantasara - A book on philosophy) 2-0-0 


The folk songs. 2-0-0 
On the Govt. of India 0-12-0 
State of India. 1-0-0 
Colonial policy Applicable to India 1-0-0 
Agnus (...) 4-0-0 
History of East India. 1-8-0 
Orissa & Temple of Jagannadha 0-12-0 
Greek 3-0-0 
10" Mon 


బజారులో కొనవల్సిన వస్తువులు: (Bazarulo Konavalasina Vastuvulu - Things to 

be bought in the market.) 
సగ్గుబియ్యం (Saggubiyyam- type of barley, Sagobam), పట్కి పంచదార (Pattki 
Panchadara- Sugar), పాతబియ్యం (Patha biyyam- Old rice), నెయ్యి (Neyyi-Ghee), «e» 
శికాలు 835 35928 (Patte Vepa- Neem peels; Chekkaapette- Wooden box), అగ్గి 
ట్‌ © ౧ 
పెట్టెలు (Aggipettelu- Match boxes), సన్నపాటి గిన్నెలు రెండు (Sannapati ginnelu rendu- 
Two small vessels), బొల్లిఆవు (Bolli Aavu = Spotted cow), లాంతరు (Lantharu - lamp). 


th 


11" Tues to 16" Sun 


(Not legible. Eds.) 


17 Mon 
Dharanikota was to the South of Krishna. Bhima ruled there. His 
country consisted of 6 thousand villages. షట్‌ సహగస్రావనీ వల్లభా We 
arena AANT (Shut Sahasravani Vallabha- Ruler of six thousand villages). 
While Vengi” is 18,000 villages. 


18" Tue 
Started from Madras. 


౫% గురుజాడలు 701 Diaries 


Rug Re. 1-12-0 


Tickets. AR. 17-6-0 
Ch. 8-11-0 
B.H.V.of building. 2-4-4 


to the foreman on account 


Told the Butler to give 2 Rs. to the mounted policeman. Vakil 10 Rs. 


19" Wed 
The weather cloudy and pleasant. But some times it was too 
violent and chill. 


20" Thurs 

Guntoor. 

Weather continues to be cloudy. Most favourable for taking 
estampages, though rather troublesome for photographs by straps, 
ink, comm.. I saw the gopuram of the Mangalagiri temple. It is of the 
Vizianagaram style. More slender than the Southern ones. See 
Monday, back. 

శ్రీరాములు 


Arrived in Bazawada in the morning so full of associations of 
Vizianagaram family. It is beautifully situated at the foot of the 
Indrakeeladri, which is described with so much attachment by the 


princely author of శ్రీకృష్ణవిజయం”. 


From the other end of Krishna 
bridge the river with its volumes of red water, the town beyond with 
the hills as background, the Kanakadurga Temple nestled in a valley 
and the Bungalows on the hill near the Railway Station, from an 
engaging view point. The house of my host Mr. Patibandla 
Venkataramaiah Pantulu garu is in Governor's Peta which is situated 
at some distance from the hills and is considered to be more healthy 
and comfortable. He is a Sanskrit scholar, learnt English 
subsequently. He is a or rather the leading pleader. His house is 
very nice. So airly so roomy, so lightly (...) without any pretensions 
of grandeur. There is a large compound. It stands by itself and the 


౫% గురుజాడలు 702 Diaries 


room which is given to my use has a window and a door having look 
(...) the Krishna Masula Canal” and the line of trees on its 
background. This is the just the kind of house, which I would like to 
possess and to which I would retire some months in the year, if my 


time was my own. Advice to keep quite is thrown away. 


Retire. The word is a strange unfamiliarity almost sounds 
meaningless to a man that has shattered constitution. But weak or 
strong they may be retiring in to a secluded locality. 


But with me rest from brain work is an impossibility. 
Work (...) Advice to keep quite. 


This is some thing that the (...) but there were days when, I hoped 
that in my retirement days I might retire to country life in Devarapalli 
some months in the year and all that. All this came back to my 


memory. 


Wests and Co. were selected as the best business. The appearance 
of the shop is not specifically grand. The Chettis belong to a professional 
and wealthy family. Their uncle opened the first native shop in 
Madras. Mr. Srinivasachari introduced Mr. Sampath Chetty to me. 


To return to Bezawada. It must have been considered city once. 


See the Krishna Manual.”° 


Considered to be a place of considerable 
strength from a military point (of) view. Old Krishnarayalu encamped 
here for some days. ఆముక్తమాల్యద. “విజయవాటి గొన్ని దినంబులుండి” వాటిక 
is Vijayawatika was established by మాధవవర్శ్మ.. There is a place in the 
town of Bezawada called పూసపాటివారి కోట. Houses have been built 
on the site now. 
21° Fri 

Caught hold of a copper plate grant of Krishna from Sriman 

Kilambi Seshacharyulu garu a cousin of our Principal. 


Subject. 


Dancing girl. Mother dead. Grand mother living. Father dies. 
Turned out. Father reclaimed mother who cares not for money. A 


?** గురుజాడలు 703 Diaries 


Brahmin takes. His wife discarded. Her cousin teaches. No father or 


marriage. But gives up B.L.” 


Must buy a commode, cot, etc., at S & Co.. Buy an easy-chair. 


1895 
July 


3" Wed 

I came home at last. At Bezawada, through the carelessness of 
my people, I lost my manuscript book of research into the local 
records. So the labour of a month is gone. I stopped for a day at 
Rajahmundri. Saw some inscribed slabs in various compounds. 
Proper care is not taken of them. Stopped one night at Pithapore. 
The circumstances of my aunt's” family are in a bad way. Her 
husband is a confirmed invalid, irritable and desperate. Her eldest 
son is a useless chap. Their domestic life is far from pleasant. I 
brought my uncle with me here, gave him 20 Rs. and sent him away. 
He intends going to Bhadrachalam and launching into agricultural 
speculations. 


Last evening His Highness talked to us on consideration for the 
feelings of others and control over anger. The occasion for this was — 
on the previous day when the boys were being examined in the 
presence of His Highness, Mr. Laxmaji Pandit” used the combination 
"no any". At once Mr. Sarma pounced upon him as his wont and told 
him that it was bad English - in the presence of the boys; I was not 
present but I was told that both Ramamurti Pantulu and (Jiddu) 
Sundara Rao Pantulu, also took cudgels. Sundara Rao pantulu told 
me that he tendered an apology before he left. So this evening H.H. 
said "I want that those who are about me should have control over 
their anger. One must take the utmost care not to wound the feelings 
of others. Man has enough of his own troubles and cares professional 
and domestic. So many things prey - on a man's mind-especially of 
a man who is the head of a family. Why should we cause pain to a 


౫% గురుజాడలు 704 Diaries 


mind which is already strained? When a man is wrong, you should 
not bluntly tell him that. There are times and there are ways. A fault 
can be pointed out gracefully and without offence. There was some 
north country pandit (His name I forgot). If H.H. or anybody said 
WaT: బా FTI (Ravanah Ramo Hathavan - Ravan was killed by Rama.) he 
would say something like this: "those Sanskrit fellows probably say 
Wd] (Ravan), they use the accusative." 


As regards the trouble a man has, H.H. told an anecdote : Once 
in the olden days H.H. remarked to the late Sundara Rao Pantulu 
garu that having sat in the presence of his father for a long time, 
H.H. felt very uncomfortable. Perspiring and all that. Then Sundara 
Rao Pantulu garu gently laughed and said, "There can be no comfort 
in the presence of greatness." 

Some European, I forgot his name too, told His Highness that 
once he got vehemently angry with a servant whose persistent 
nuisance was beyond tolerance. He had a mind to kill him. But with 
remarkable prudence, the gentleman walked into his bedroom and 
hit hard some rope or cord until the violence of his anger had 
dissipated itself. 

When he returned to the table where he was dining, it appears 
that the late Maharaja remarked to Mr. Underwood "Why do you 
get ruled like that? People misbehave because they know no better. 
It all comes of ignorance." Then Mr. Underwood said "I know it is 
bad to be angry. It is useless to be angry. I know that anger exhausts 
one and that it makes one unhappy. But I cannot help being angry. 
My nature is easily irritable." 


5" Fri 


Must go to the theatre tomorrow to see Sakuntala so that I may 
be able to compare the troupe with Kalyanaram Iyer's and 
Balamani's. 

For the last few days His Highness has been going through 
number of grammars to see if "no any" is wrong and if so why. We 
were going through standard writers too - like Shakespeare, Byron, 


౫% గురుజాడలు 705 Diaries 


Young and Wordsworth to see if the usage is found anywhere. Today 
His Highness told me that the likely books where one could find it 
were Newman and Froude, and strangely enough Suryanarayana 
Pantulu had gone through scarcely ten pages of Newman's Historical 
Essays, Vol.I. then he came upon “Whether or no any” etc. That 
settled the matter. H.H. then delivered himself thus: 


"My cousin, S.R. Suryanarayana Pantulu and myself were there. 
Old Sanjiva Rao Pantulu once helped me in producing a document 
executed by one of my ancestors wherein he styled himself 
మహామండలేశ్వర . That was of great use to me. I have made researches, 
written the ‘Treaty.’ We can correct our own errors and retract wrong 
statements. But what a dead man said we can no longer retract. My 
father once claimed for the family the titles 0f మహామండలేశ్వర and సుబేదార్‌ 
(Subedar - A Urdu synonym for Mahamandaleswara). I doubted that the claim 
was spurious and had no foundation. A dead man cannot justify a 
statement of his that is questioned. The honour of my father was 
concerned in the matter. Old Sanjiva Rao's document upheld the 
మహామండలేశ్వర titleand Appa Rao Pantulu brought the other day book 
which has supported the claim to the title of నుబేదార్‌. Now 
Suryanarayana Pantulu, like a good son of a good father, has found 
for me an instance of "No any (...)." The credit was really His 
Highness's who suggested the book. His Highness said, "This 
instance settles the question. Newman's authority is unquestioned. 
He is a writer of recognized position. Once there was difference of 
opinion between Ramanujachariar and myself about the correctness 
of the expression. For five years I had that point before my mind and 
at last it was in Newman I found the usage in question. I do not say 
that finding instances of ‘No any’ is a splendid achievement or of 
great consequence with regard to the incident that gave occasion to 
the research. Iam myself willing to write (that) 'no any' is nota correct 
usage and subscribe to it. It is when a man is quite certain that he is 
right and that somebody else is wrong, it is then especially that he 
should take care not to wound another gentleman and especially an 
old man like Lakshmaji Pantulu, by telling him that he is wrong. 


౫% గురుజాడలు 706 Diaries 


Things can be said mildly, softly without offence. Old man had his 
days and his troubles." He is a veteran. He may be militant. But 
younger men should respect him, put up with what he says and make 
him happy. There are mild ways of pointing mistakes. There is no 
necessity for assertion. A man of S’s attainments has no necessity for 
finding faults in others, however great they be." 


In this connection His Highness told a story of a Bishop 
Archbishop. It appears H.H. was reading Mill's three Essays on 
Religion. H.H. found some difficulty and asked Kali Babu if he would 
tackle it. Kali said "I don't care. Old Rama Raju (the Butler), a Rajaput 
servant, whose duties are those of a waiter or Butler, eats the cream 
and serves those of a plain milk. You cannot manage him with all 
your education and bothering your head about difficulties. I am not 
sorry that I have not your education. From tomorrow let me have 
my milk raw. I shall get it boiled separately and drink it with the 
cream. We know how to enjoy while you tackle your difficulties 
eternally." Just then the Bishop Gill called and H.H. hastily dressed 
himself and during the interview asked the Archbishop for some 
light on the difficulty in the book. The Bishop, it would appear, slowly 
delivered himself to this effect: "I think, you find it explained by 
Butler in such and such a place."(...) H.H. thought, "What kind of a 
Bishop this is; He says that he thinks it is somewhere explained. He 
is an Englishman and Divine, Is this his knowledge of Butler?" After 
the interview closed, H.H. bought a copy of Butler from a bookseller 
and referred to it and to his surprise, at the place indicated, found 
exactly the words the Bishop had told. Then H.H. thought, "How 
careful these English people are about the accuracy of what they say 
and how modest at the same time." H.H. further said, "You should 
be careful how you deal with young people. If you are harsh to a 
boy, reprimand him severely, he will never after get to you and he 
cannot help going. He will find no pleasure in your company. A 
young man's care will be that others do not find fault with him. What 
does that man think of me, and think of my dress, my appearance, 


౫% గురుజాడలు 707 Diaries 


my intellect, my character...? When I was young I did not mind that 
what kind of people were about me, provided I was sure that nobody 
thought ill of me. My thoughts were all about myself. So if anybody 
said anything wrong or did anything wrong, I did not mind it. I 
readily excused." (H.H does not know this trait is peculiar to his 
character and is not common to young men or old.) But when a man 
grows older, has the stamp(...) of work like - so, he should not mind 
and he does not mind what others say. When he goes into society, he 
must be prepared to judge and be judged. He must read the character 
of the people with whom he comes into contact. He must study the 
book of man. Otherwise, he will be considered to be of no account. 
The result of a man's exercise in this direction should be seen in 
patience, tolerance and a disposition and capability to please others. 
Offence is the last thing to be expected of such man etc. etc. (This is 
the draft of the talk as I understood it. I might have misrepresented 
unwittingly in some places. Reproduction of the very words is out 
of question. At this stage of the conversation I had to take leave and 
go to the College.) 


th 


8 Mon 

This morning I went to see old Krishnam Raju. He feels better 
than yesterday. He had two motions. Thence to Venamma. She asked 
me about the solvency of the Madras Electric Tramway Company. I 
had no cheering news to tell her. But she argued herself into a sense 
of security and displayed a little legal knowledge. She told me that 
Tekkali pronote was sent by the managers to my father for filing a 
suit. She does not (disclaim) responsibility, but says that she asked 
my father about the advisability of advancing four thousand rupees 
and that he advised her to advance. The pronote was executed by 
the Zamindar's Manager and the Rajah repudiates the debt. Thence 
to the Head Manager Sahib, who was sitting and giving the history 
of a quasi (Quasi - half - way) political revenue case. People said that he 
was all right, but he talks too much, I am afraid. Thence to Sundara 
Rao Pantulu who talked to me about his hobby, the systematizing 
and encouragement of native medicine and practices. 


౫% గురుజాడలు 708 Diaries 


Thence home and to the Fort. H.H. asked me about the Manager 
Sahib and thanked me when I gave cheering news. I found Laxmaji 
Pantulu garu there. H.H. said that ములగచారు (Mulagacharu - A south Indian 
recipe) should be given up. It is hard and astringent and creates wind 
and indigestion. The diet of Kodandarao Pantulu garu is too — an 
opiumwallah. He takes no milk, not curd and perhaps no wheat, 
grape & sugar. H.H. remarked (...) was very good diet for a sick man. 
We referred to medical books which bore out the statement of His 
Highness. His Highness said that chicken broth was dying diet and 
the place where we sat was the dying bed, i.e. it was conveniently 
near the closet and as it was all made of mortar and brick and did 
not necessitate the trouble of removing the dying man to the floor 
from the bed. All this, if any accident should happen like a fall etc. 
(which God forbid). May His Highness live long and live happily as 
long as he lives: He is a type of character: A strongly pronounced 
individuality, good qualities and virtues in such a high degree, that 
India cannot show another individual that approaches him. H.H. has 
abundant sense of humour; to talk like this of his own death. Is it 
like Shakespeare's humour that comes out of philosophy? It seems 
there is a Mussalman, a very humorous fellow, who used to make 
everybody laugh. When he was going to die he asked his sons to 
draw his cot near the wall and stretched his legs against the wall 
and passed away in that position. Then he died. Rigour mortis set it 
in that position and when he was put into the grave, his body could 
not be set straight. When they attempted to do so, it used to go up 
and down like a see-saw, Then people said, "This man made us laugh 
when he was living and he makes us laugh even after death." 


H.H. told a story of another man who, when his sons were 
removing him to the bier in his last moments, remarked, "I swung 
youina cradle when you were little fellows and you swing me now". 

Yesterday (Gidugu) Ramamurty Pantulu garu came. His Highness 
wants to give him some money. H.H. asked the Joint Manager to 
take Mr. Stevens" for superintending or examining some canal. The 


౫% గురుజాడలు 709 Diaries 


work can be done by anybody. But (H.H.) wants to pay Mr. Stevens. 
The behaviour of Mr. Stevens towards the Maharajah is anything 
but wise, anything but proper. He (H.H.) patronizes Mr. Stevens talks 
discourteously to him in the name of bluntness, a thing which another 
man does not do, European or native. This type of conduct is 
reprehensible, when all the obligations are on one side. H.H. got on 
without Mr. Stevens all these days and could have got on too always. 
Stevens fails to see that the kind treatment which he receives from 
H.H. is condescension. He does not understand the positions of His 
Highness. If Mr. Stevens had been a democrat, his conduct would 
have been justifiable. But he has strong conservative prejudices. With 
all these defects, Mr. Stevens has good points and the strongest is, I 
believe, he loves the Maharajah. He is willing to help anybody when 
he can. Whether other Europeans in the services (do) little or no work, 
their claims and the claims of their families are exorbitant. How 
kindly the Maharajah retained Mr. Davis (Engineer in Vizianagaram 
Jamindari) in the service and also gave him other sources of income, 
simply because Mr. Davis married a lady who came all the way from 
England. H.H. thought that the income of Mr. Davis would not do 


for a married man and given all the favours. 


Speaking about ‘no any’ H.H. said that ‘whether or no’ in the 
quotation from Newman stood by itself. When H.H. wanted to give 
his views, Mr. Stevens would hardly allow, but said "I am an 
Englishman. I know my language better than you do. Mr. Underwood 
also concurs with me. Two Englishmen give their opinion and the 
point is settled. Refer the matter to competent authorities like Mr. 
Adam and Mr. Cooper Okley" But reasons he would not give nor 


would he discuss grammar. 


This evening Sarma turned up and there was a passage at arms 
between him and Laxmaji Pantulu. It is surprising how much 
grammatical knowledge H.H. has. He was arguing and arguing for 


hours. 


౫% గురుజాడలు 710 Diaries 


11" Thurs 

H.H brought together the J. (joint) Manager, D.J.V. Sarma and 
the Principal (Ramanujachariar) to settle the question of Sarma’s brother 
to be given వకాలత్‌ో” in Samsthanam cases. The Maharajah displayed 
an amount of tact which is really wonderful. What an administrator 
would he make! But he does not actively direct the management and 
I am sure, he has his own reasons for it. One strong reason I can 
discover, why Zamindar should not manage estates personally- 
Zamindar is not necessarily a good administrator. In fact the influence 
of his way of life and surroundings is against his developing into 
one. Such being the case, managing Zamindari generally proves a 
nuisance. A Zamindar’s duty generally ends in choosing the best 
manager. It returns when there is gross delinquencies on the part of 
his agents. This is my view. Sarma puts his case with a moderation 
that took me by surprise. Jagannadha Rao Pantulu (Dewan of the 
Jamindari) had the best of it. H.H. leads, suggests, but never rules. 
H.H. is perfectly justified in preferring the claims of D.J.’s son to 
those of Sarma’s brother. But H.H. is prepared to spend more than 
our fees for the sake of benefitting S.R. the Joint Manager's nominee, 
and P whom Mr. D.J. introduces to this position of J.N. and the 
Barrister, whose father is a friend of H.H. H.H. kindly enquired about 
my father. 


12" Fri 


Today H.H. discussed on stupidity, uncleanliness and 
irregularity of native servants. Nothing is in its proper place nor in 
proper order. Unless one makes a show of anger they do not mend. 
Step by step we must improve them. We need improvement 
ourselves. There is a bad habit of putting everything on the floor. 
Why not have benches? The Hindu woman is in a bent posture half 
the day at any occupation - cooking, serving etc. In cleaning vessels 
the inside is left dirty while the outside is cleaned to brightness. — 
Once went into Maharajah’s studio which H.H. was showing with 
pride. The bottles were all arranged on the floor and E—(An European) 


?** గురుజాడలు 711 Diaries 


looked at H.H., smiled and said, "I cannot work here. Cannot stoop 
to reach the bottles". That is a slap. Since then I have used tables, 
those dealwood things were (...). 


Later addition. 


What an amount of simplicity about H.H.! The tables on which 
H.H. and his associates dine and the stools on which they sit are of 
dealwood, most unpretending in material or shape. His dress is of 
the plainest and cleanest. The laced cap which was used by his father 
and which so many rich men love to display, His Highness has given 
up. He has contrived a head -dress, half-cap, half-turban, which sits 
so gracefully on his head. This head-dress is being adopted by many 
zamindars, proprietors and rich men. 


29" Mon 

Health again bad. Highness very kind. 

Mr. Viresalingam's Lives of Poets: (Author of Kavula Charitamu - 
Telugu) 

In the very first sentence of his preface, the author condemns all 
the lives of the Telugu poets. 

కవుల కాలము (Kavula Kalamu - Period of the poets). Here is the keynote. 
Dates are everything with him. 


1895 
Memoranda 
1. రంగసాని కథ (Rangasani Katha - story of Rangasani) 
దొంగవాని కథ (Dongavani Katha - Story of a thief). 
2. Musalman and Bania (Trader). 
3. Horse gram 
4. Double... 
5. Soldier. 
6. The Giant. 
7. (Gurajada left this as blank intentionally. Eds.). 


?** గురుజాడలు 712 Diaries 


నీ వాడూనూ 

పన్నీట తడిసె పడతి పయ్యద కొంగె 

కన్నీట తడిసెనుగా - వన్నె మీరినట్టు 

వనితా చక్కని మోము చిన్నబోయెనుగా 

మిన్నగ మెరసే మెలత చక్కని మేను 

సన్ననై సోలేనుగా వెన్నెల నాదే వెలది 

చందురూని కన్నెత్తి చూడాదుగా దిగులొందగ 
(శహనా) 

ఏనోవా రానమ్మా యింగిరిందుపోయి 

శెనె నేరమా చ్యమ్మా 

మానె శ్రీనివాసునీ మది మరుందా నో 

యన్నై ఆనాలుం యిప్పడి ఆహుమో 


అవనిక్కి 
(తోడి) 
రాజు వెడలె జూతాము రావే కస్తూరి రంగా 
(శ్యామసుందరి) 
(మారువ) 


యే మగువ బోధించెరా నీకేమగువ 
శ్యామరాజు భూపాల తనయ 
సరస శ్రీకృష్ణరాజేంద్ర 


(కానడ) 
రమ్మని బిలిచితె రావె చెలియా 
చల్లపోయినా దంఖ(భ)రీ? (దంబోళి?) 
సారిగామ 

(బ్యాగడ) 


dog తెక్కు రెన్వారాయి cpi 
ధర్మసంవర్ధనీ మా యమ్మా నమ్మితి నిన్నూ 


౫% గురుజాడలు 713 Diaries 


దాసుడను నను(బ్రోవ వలెనమ్మా 
బంగారు బొమ్మా 
(రీతిగౌడ) 
జననీ నినువినా (తైలోక్య) 
దిక్కవరమ్మా జగములోన గావ 
సరసిజ మానస సమ్మోహిని 
వినవె నా మనవినీ 
వినినన్నూ బ్రోవు 
(పూరి కల్యాణి) 
నినువినాగ i మరిదిక్కెవరున్నారు నిఖిలలోక 
జనని నన్ను (బ్రోచుటకు 
పన్నగభూషణుడే కాంచి యేకామ్రపతి 
మనోహరి కామాక్షి 
(కాఫి (హిందోళ)) 
నీవాడె యీ బాల్మెనొ Be 
శ్రీపతి దానై 
(నాదనామక్రియ) 
నా మానాసు వంటిదె నీ మానసయితే 
నా నోము ఫల మీడేరురా (కళ్యాణి) 
(సావేరి) 
రామబాణాత్రాణా 
యేమందునే కొమ్మా 
దీనివెత యెట్లా తీరునమ్మ 
కోమలీ శ్రీరాజగోపాలు నెడబాసె 
రామరామ యన్నాళ్ళో కామి 


తానెవ్వరో తనవారెవ్వరో 

చిత్తాస్వాతివాన జోడించి కురియగా 

చిప్పలోను OB ORE ౧ 

ఆ చుక్క ముత్యమయి మునిగిపోయెముందు 
నెమయిలా చెప్పింది పోయిందా 


Sakuntala 


౫% గురుజాడలు 714 Diaries 


ఘంటారావం - కామం ప్రియాన సులభా 
మోహన good 

Scenes 
కుమిలిపోయి - గునుపూడి అడవి 
సిరిమన్న యేరు రామతీర్థం 
(...) కొండలు, మాడుగుల శ్రీ C.) 
చిలకా కోరాడ 

(ధన్యాశి) 
సుందరాంగా - 
సుందరాంగ నిను పొందని దేహము 


(బిందుమాలిని) 


(ఖరహరప్రియ) 
(...) శాయవే 
(హిందుస్తాని కాఫి) 
గూఢం నూపురశబ్దమాత్రమపి కిం 
కాంతం ... ఎడముశాయ 
(భైరవి) 
చింతయామి 
సామంత మౌళి 
(కల్యాణి) 
జనకానాంచ (...) వితరతి 
(మోడి) 
శుశ్రూషస్వ గురూన్‌ కురు 1 
యత్రద్విమా | S35) ఉపా 
భావో ... విన్యస్తాస్మితా ప్రతను విరవేష్టి శ్రీపూ 
(దర్భారు) 
(పున్నాగవరాళి) 
కువలయదళ స్పిగ్జిరుహై(?)రుగై 
(సావేరి) 


౫% గురుజాడలు 715 Diaries 


... త్వాం కామిగ మదనమా 
(నాదనామ క్రియ) 
శిశుర్వా శిష్యోవా దదతు తరవః (?) 
(శహన) 
తవకుసుమశరత్వం - 
ఏవతాదేవ 
(జంరూయి (?)) 
దేవ్యామ s గతో 
(యదుకుల కాంభోజి) 
ద్యూతేషణా ప్రణయ కౌశిషుచేందిరాశః (?) 
రతాంతేశయ్యా 
నిశీధ కిల హేమకులిశే .... కాయం - 
మయా విధివందిత ముత్తరాయు (౧) 


(Gurajada attended many music concerts while he was in Madras. He noted the 
ragas and the beginnings of the Keertanas. As these lines are found in the diary 
note book for 1895 without any date, these lines are printed at the end of 1895 
diary. Eds.) 


Cash Account 


సరుకుల మీద కాసులు 100 
కంకణాలు 60 
హోళీ 200 
360 
275 
635 
Samay 200 
Pay 200 
400 
వడ్డీలు - mM 
వెంకటరత్నంగారి బాకీ 60 
మొత్తం 700 
కొట్టాంలో నున్న గది 50 
750 
జనవరి 


౫% గురుజాడలు 716 Diaries 


నీళ్ళ బ్రాహ్మడికి 4 months 12-00 


బుగతా do 28-00 
దేవాలయం 20-00 
ఆమదల 7-00 
బట్టల వెంకన్న 10-00 
నూనె 20-00 
పెరుగు, నెయ్యి 12-00 
నూతిజీతం 6-00 
చెబదులు 20-00 
పాలు (...) 29 days 5-00 
చెబదులు 30-00 
బాకీ 3-00 
C...) మరమత్తు 20-00 
సన్యాశి 13 days 4-8-0 
G.గారి శు 2 25-00 
చన్నయ్య 36-10-4 
వెంకటాద్రి జీతం 4-12-0 

8-0-0 


౫% గురుజాడలు 717 Diaries 


ESO te 


NOTES 


(1893-1895) 
This sentence is at the top of the page written with pencil. - Eds. 
Somaraju Bava : A close relative of Gurajada. 
Rajamma : Sister-in-law of Gurajada. 
Vanga Madhava Rao : Mathematics Lecturer in Maharajah's College, 
Vizianagaram. Gurajada was his student. Madhavarao edited "Telugu Harp" 
a journal in English, published from Vizianagaram. 
Balaramaswamy Naidu, also known as Balaiah Naidu was the Agent of the 
Maharajah in Madras. 


Kesanapalli Narasingarao : Father-in-law of Gurajada Syamala Rao. 


7. Ramamurthy Pantulu : Officer in the Zamindari. 


10. 


11. 


12. 
13. 


14. 


15. 


16. 


T7: 


Madras Literary Society an exclusive European Club started in 1812 in 
Madras. 


The Government Oriental Manuscripts Library was a radically distinctive 
library which consists of rich trove of manuscripts of works in literature, 
history, philosophy and science. 

Mysore Seshanna : Veena exponent who was a legend in his own lifetime. He 
was adept not only on the Veena with which his name is inextricably linked 
butalso on piano, violin and jalatharangini. He was an artiste of Mysore Palace. 


This is about the pressure of work in the printing press where Treaty was 
printed. 


Radhoo Babo Saheb : Agent of the Maharajah in Calcutta (now Kolkata). 


Jiddu Sundara Rao : Poet and Scholar in Telugu who used to participate in 
the Durbar. 


A.J. Underwood : A Britisher in Vizianagaram Estate as Private Secretary to 
Ananda Gajapati. 

Sasipada Banerji : One of the Brahmo social reformers who tried to improve 
the material and moral conditions of the Indian workers in Bengal in 1870s. 
G. Paramesvaran Pillai (1864 -1903) : In his short and brilliant eventful life 
G. Parameswaran Pillai donned many mantles as a politician, editor and 
orator. He was hailed as the father of political agitations in Travancore. He 
was an acclaimed writer and columnist. He started prestigious tri-weekly 
'Madras Standard' in Madras. The journal brought into light the sufferings 
and problems of Indians migrated to South Africa as indentured labour. Later 
he went to London, studied Law and after coming back to India became a 
Barrister in the Madras High Court. He restarted the 'Madras Standard' with 
the help of George Norton in 1896. He was a great orator. 


Krishnam Raju : Maharajah's relative (Rajabandhu). 


౫% గురుజాడలు 718 Diaries 


18. 


19. 
20. 
21. 


22. 
23. 
24. 
25. 
26. 


27. 


28. 
29. 


30. 


31. 


Dr. William Miller : Principal, Madras Christian College. Great academician 
who had held Gurajada in high esteem. 


Mr. Cowper Okley : Principal, Pachaiyappa's College, Madras. 
Chenga Angadi : A market place in Madras, frequented by poor people. 


Dambachari Vilasamu : A farce (prahasanam) by Kandukuri Viresalingam 
pantulu. 


Dampuri Subbarao : An expert in Javalis. 

Ekangi : Bairagi of Kanyasulkam is the mirror image of Ekangi. 
Yellapragada Sanyasi Raju : Gurajada's father-in-law. 

Chittibabu : Brother-in-law of Gurajada; the youngest son of Sanyasiraju. 


Punahpakam Anandacharyulu (1843-1908): The first Andhra, indeed the first 
South Indian to ascend the Presidency of Indian National Congress. He was 
born in a village in Chittoor district. He enrolled as a Lawyer in Madras High 
Court. Scholar in Sanskrit and Telugu, he wrote many articles and established 
a journal called Vyjayanthi. He was the President of Hindu Literary Society 
and Secretary of Madras Native Association. He was a member of the 
Legislative Council of India and President of Nagpur Congress in 1891. 


Muthuswami Iyer : was one of the forty young graduates appointed Deputy 
Collectors in the first batch of 1859. Later he took up legal profession and 
practised in Madras High Court. In 1876 he was appointed Sub Judge, the 
first Indian to attain such status in South India. Subsequently he became Judge 
in Madras High Court and officiated briefly as Chief Justice in 1891. 


Pickpocket : A three act comic play, by G.P. Havatre. 


Ramaswami Mudali Choultry : Famous choultry in Madras established by 
Savalay Ramaswami Mudaliar who had acquired his fortunes through long 
and loyal service as dubash in the firm Arbuthnot & Co. 


John Adam : he was hailed as "the father of commercial education" in South 
India for his attempts to stimulate commercial training both within 
Pachaiyappa's College and elsewhere. On his persuation Govt. incorporated 
commercial education for Middle School examination as a result of which a 
shorthand class was started in Pachaiyappa's College in 1884 and favourable 
response emboldened its Trustees to launch a separate commercial school two 
years later. Adam relinquished his Principalship of Pachaiyappa's College in 
1891 to study Law and subsequently became a Barrister at the Madras High 
Court. He was an active participant in Congress affairs for many years and 
was its spokesman on commercial and technical education. 


T. Madhava Rao : An outstanding statesman of South India. He was Diwan 
of Travancore Samsthanam in 1857, a summit position of Indian aspirants in 
the nineteenth century. During a span of sixteen years as Diwan, he made 
Travancore the model state. Later, he moved to a similar position in Baroda. 
After retirement he played an active role in Madras Congress session in 1887. 
British Government honoured him with Knighthood. 


౫% గురుజాడలు 719 Diaries 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


C. Vijayaraghavachariar (1852-1944) : A leading Lawyer in Salem in Madras 
Presidency, came to limelight in 1882 when he defended the Hindus in a case 
of communal riots. He himself was implicated as an accused in the case and 
was sentenced to ten years imprisonment. He was acquitted in 1883 by the 
Madras High Court. He was a member of the Madras Legislative Council for 
six years and later went to Imperial Legislative Council. He presided over the 
Nagpur Session of Congress in 1920. 


V. Ramanujachari : He was one of the Western-educated leaders of Madras in 
1850's. He was the Secretary of the Madras Native Association, formed by the 
elite of Madras in 1851. MNA was the first real attempt at organizing a political 
association along with Western lines in South India. 


George Norton : Advocate General of Madras and President of Madras 
University Board constituted in 1840. George Norton paid considerable 
attention to the native education and strongly advocated the necessity to 
educate higher order of the society. 


As a measure to curb the evil practice of child marriages amongst the upper 
caste Hindus, social reformers like Kandukuri Viresalingam urged the Govt. 
to make a rule disqualifying the married boys for admission into college 
education. But the Govt. did not concede the request of the reformers. 
However, few colleges adopted this policy voluntarily. Gurajada, though, a 
staunch advocate of abolition of child marriages was not in favour of coercive 
methods to bring change in the younger generation. 


The first Malayali novel is perhaps "Indulekha" (1889), authored by Oman 
Chandu Menon, which was translated into English later. 


Mysore Maharajah's Palace in Bangalore built in 1887. It was styled largely 
on Windsor Castle, England. 


Wife of the Maharajah of Mysore - Chamarajendra Wodayar. 


Dowager Maharani: Alaka Rajeswari Devi, mother of Ananda Gajapati. She 
adopted her brother's son Chittibabu (Vijayarama Gajapathi). As he was a 
minor at the time of adoption, Alaka Rajeswari managed the Zamindari. 


Bhandarkar : Great scholar in Sanskrit and an eminent historian in whose 
memory Oriental Manuscripts Library was established at Pune. 


. Vepa Ramesam : Eminent Lawyer at Madras. He was appointed judge in Madras 


High Court in 1925. He was awarded Rao Bahadur. 


. Dasu Sriramulu (1846-1908) : A social reformer and poet. 
- School of Arts : The Madras School of Arts privately established by Dr. Hunter, 


was taken over by Government in 1855. The course of instruction was similar 
to that adopted at South Kensington, U.K. 


Wheel & Klein : Famous photographic Company at Madras which in later years 
became Klein and Pearl. 


. C. Sankaran Nair (1857-1934) : He was the second South Indian to become 


« గురుజాడలు 720 Diaries 


46. 


47. 


48. 
49. 


50. 


51. 


52. 


53. 


54. 
55. 


56. 


Congress President in 1897. He was a Lawyer and Advocate General in the 
Madras High Court. He became a Judge subsequently. After retirement he 
was appointed Member of Viceroy's Executive Council. He resigned from the 
Council protesting against the Jalianwallahbagh killings in 1919 on which he 
differed even with Gandhiji and wrote a book entitled 'Gandhi and Anarchy". 


Indian Garrick : Gurajada's friend, Actor, play write, Director G.C.V. 
Srinivasacharaiah. 

Marathi troops : Parsi theatre, probably known as Marathi troop, became a 
bye-word for new audience in urban India. A penchant for song and dance 
and a love for travelling. Scenes of a make-believe would make their plays 
immediate success with audience all over India. 


Sowers : A Britisher in the service of the Vizianagaram Zamindari as Secretary. 


Justice S. Subrahmania Iyer : An eminent Lawyer of the Madras High Court 
who later became a judge. He was one of the two citizens who gave adverse 
opinion on the proposed Bill of Ananda Gajapati on the abolition of child 
marriages. 

Krishnamachari : A prominent journalist who edited Janavinodini published 
from Madras. 

Ouida's Fresievas : Famous English novelist, whose real name is Mary Loius 
De Larme (1839-1908) 


Ananda Sagaram Kruthi - Kruthi a musical lyric form. Ananda Sagaram: the 
opening line of the particular Kruthi (the ocean of happiness). 


They all are illusionary myths. They throw human beings into hell. Don't 
listen to those myths. Byheart the epics. Vishnu puranas are mild, glorious 
with divinity. Puranas relating to Brahma's are passionate and relating to 
Shiva are of mental darkness and create anger due to ignorance. One who has 
inner sight and wisdom does not offer prayer either to Shiva or other gods. 


Nair : Lecturer in Maharajah's College. 


Narasaraju: Brother in-law of Gurajada. "As he got into bad ways in the early 
life in his village" he was sent by his father Somaraju to Vizianagaram to be 
educated under the guardianship of Gurajada. But he "formed wrong habits" 
and was visiting a dancing girl called Podugu Sundari. Gurajada had to go to 
her house several times to bring his brother-in-law home. One day when police 
arrested Narasaraju for buying stolen property, he shot himself with a gun 
and committed suicide. 

Gyan Samaj : Divya Gnana Samaj (Theosophical Society) founded in 1875. 
Gurajada though joined the Samaj at the instance of Ananda Gajapati, severed 
his association with it soon. He was critical of Theosophy in Kanyasulkam 
and Kondubhattiyam - his incomplete play. 


. అభిజ్ఞాన శాకుంతలం - 3 అం - 8 శో. దుష్యంత వచనాలు. 
. అభిజ్ఞాన శాకుంతలం - 3 wo - 8 శో. దుష్యంత వచనాలు. 
. Dhanam (1867-1938): Veena Dhanammal, a doyenne of 'Veena' who exercised 


a staggering influence on the cultural life of the elite of Madras Presidency. 


, గురుజాడలు 721 Diaries 


60. 
61. 
62. 


63. 
64. 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


Her extended family of musicians held court in a house that became both 
temple and boudoir for the rich and famous men of Madras city. 


This narration is the backdrop for Gurajada's short story 'Matilda'. 
Jalantra suit : One of the vexatious litigations of the Zamindari. 


Palle Chenchalrao : One of the stalwarts amongst Govt. servants in Madras 
Presidency. He was chosen as one in the first batch of forty Deputy Collectors 
appointed in 1859. Later, he was promoted as Post-Master General. He was 
elected as the Secretary of Madras Hindu Marriage Association which had 
never performed widow marriages. He was one of the six social reformers 
who dared to participate in the "Samskara Bhojanam" (dinner) in Madras. 


Cosmopolitan Club : A Club of Madras elite started in 1876. 


M. Rangachari : Sanskrit Professor. He was a 'traditionalist' who relied heavily 
on the Sastras in the social reform movement. He was very critical of the 
methods of the radical group and the Madras Hindu 


Social Reform Association launched by the rationalists in November 1892. 


Sundaram Sastry : A Lawyer in the Madras High Court. When the government 
proposed to introduce Age of Consent Bill in 1890 to curb the child marriages, 
he questioning the necessity of the legislation, argued that the social evil did 
not exist at all in South India. 


Wenlock : Governor of Madras. 
Any town or rural area other than the district or State headquarters. 


Here Gurajada expressed his ideas in words rather than in sentences. He 
scribed 'al' over the word poverty. 'F' over revival, 'al' over position, 'al' over 
prosperous, 'al' over education, 'al' over taste, and 'al' over English. 


G.W.M. Reynold : An insignificant novel writer who is not known even his 
own country. 


Eurasians : Mixed European and Asian descent, also known as Anglo-Indians. 
This minor community struggling for its identity during East India Company 
rule, was ill-treated by the Britishers. Living in very poor conditions they 
approached the officers for help. Instead of showing sympathy for them, the 
British women, known as Mem Sahibs, used to make fun of them. The 
community, despite its numerical smallness had long displayed a capacity 
for organization. As early as 1862 an East Indian Association had been 
organised in Madras to watch over the interest of the East Indian community, 
although little was heard of its activities in the ensuing years. With the 
formation of the Anglo-Indian and Eurasian Association in Bengal in 1876, 
there were discussions in Madras for the formation of a similar body. However 
it was not until October 1879 that the Eurasian and Anglo-Indian Association 
of Southern India was formally inaugurated, largely due to the indefatigable 
D.S. White, an official in the Department of Public Instruction in Madras. (R. 
Suntharalingam : "Politics and Nationalist Awakening in South India, 1852-1891") 


?** గురుజాడలు 722 Diaries 


ZA 


72. 


73. 


74. 


75. 


76. 


77. 


78. 


79. 


80. 


81. 
82. 


This is the historical background which prompted Gurajada to write a 
drama about Eurasians. 


Rajamani Chettiar : A poet. His works include Suguna Manjari a book of 
poetry in the memory of Maharani Vanaja Kumari in 1896 and Ganikamani 
Vilasam on Ananda Gajapati's concubine Ramaswami. He was the son of 
Narahari Gopalakrishnama Chetti, the author of Rangaraya Charitra, the first 
novel in Telugu. He was the playmate of Ananda Gajapati in cricket, polo, 
etc., 

Edgar Thurston : Historian, Author of "Castes and Tribes of South India", 
Madras 1909. 

Vengi (Also known as Vegi): The ancient name of the region between Krishna 
and Godavari rivers. 

Srikrishnavijayam : A kavya by Tammabhupala, a royal poet, of 17" century 
which contains the pedigree of Pusapati family. 

Krishna-Masula canal : Constructed during 1852-54 by Sir Arthur Cotton on 
Krishna river originally planned to irrigate 5.08 lakh acres in Krishna, 
Godavari and Guntur districts. 

Krishna District Manual : Compiled by G.Mackenzie in 1883. 

Theme for the novel, which Gurajada planned, but could only write a rough 
copy of three scenes. 


Aunt: Tummalapalli Lakshmayamma wife of Venkata Ratnam, who was an 
employee of Pithapuram Estate. 


Lingam Lakshmaji Panthulu (1830-1902) : Scholar in English, Greek, Latin 
and several other languages. Tutor in English to Ananda Gajapati. His great 
work on the languages of hill tribes was published by Calcutta University. 


Lingam Lakshmaji served nine years imprisonment in a case. ("Naa Eruka": 
Autobiography of Aadibhatla Narayana Das-1930, Page.130). 


Stevens: Employee in the service of Vizianagaram Zamindari. 


Vakalath - Authorization by a client to the Lawyer to appear on his behalf in 
a case in the court in Law. 


౫% గురుజాడలు 723 Diaries 


1896 


January 


1° Wed 
To prepare an early history of VZM. (Vizianagaram) 


22"! Wed 
G. Changaiah Pantulu 
293, Tambuchetty 
BlackTown 
Madras. 
LP. Krishna Sami Iyer Avg 
Lakshmi Vilasa Mandiram 
Triplicane 
Madras. 


27" Mon 
Money due H. S., 
Lease from Rayadu Sastry. 


81" Fri 
There will not be so much to lose in improving another man's land 
as in one's own. But when I succeed in taking as much interest in such 
lands as in my (own), I shall deem myself fair. With H.H,’s characteristic 
(?) of taking personal interest, one would - a great debt. But to do even 
without it is real sense of duty. 


1896 


February 


3" Mon 
The Director of Public Instruction (Alfred Burn) arrived by the down 
train. The Principal received him at the Railway station. The Joint 
Manager saw him at the Daba Gardens (Visakhapatnam) and drove him 
to the Phoolbagh. 


౫% గురుజాడలు 724 Diaries 


4" Tue 


In his speech at the College, the Director said that he was glad etc. 
“If our people think that philosophy is a road, it is progressing. I have 
not been keeping pace with the new. When I returned I may again 
resume it. 2. My students. 3. Hostels, 4. I am not surprised at the 
affection and esteem with which you speak of the Maharaja. It is not 
possible for anyone who knows H.H. not to love him. If he has one 
fault, it is too much goodness and generosity. But if your students 
improve intellectually and morally and become good citizens this fault 
will become a virtue of it is a fault at all, a fault in the right direction 


" 


to.... 


8" Sat 
Sounder & Co. Ltd., Bombay. Auto Harps from 5 Rs. to 50 Rs. each. 
(Share market details - numbers leftout. Eds). 
14" Fri 
Spoke to the Joint Manager about the Wenlock Memorial. Took his 


permission to draft letters in his name to whom- so-ever I pleased. 


28" Fri 
Gave 2 Rs. to Balarama Row and sent him to Chicacole (Srikakulam) 


with advice, etc. 


29" Sat 

Saw Balijepalli Suryanarayana Pantulu garu and took promise of 
support with vigour to the Wenlock meeting at Vizag. Saw Venkanna 
pantulu garu about the same business. Glad to find that he spoke more 
favourably to me about the monument than he did to Ramanujachariar. 
I asked him to preside. He had no objection, but said that he would try 
to induce Mr. Miller to preside. Gave 1 Rupee to the story telling 
Brahman. 1 16 Rs. Cards. 


౫% గురుజాడలు 725 Diaries 


1896 
March 


1° Sun 
2-1-0 one sweater, 2-2-0 another, 2-0-0 for the sodas, 3-1-2 biscuits 
and swiss Milk, 0-6-0 Bandi (cart) charges. 


2" Mon 

Held a memorial meeting at Chicacole (Srikakulam) which was a great 
success. Took estampages at Gujaratipet great mosque and Arasavilli 
(Arasavilli : A place in the present Srikakulam district where the famous temple of 
Surya (Sun) is situated). There was some difficulty at the last moment. Mr. 
Bapiraju "the leading Vakil" was in a hostile attitude. I discussed with 
him and induced him to move the resolution and after a long speech he 
came to me and said "you have converted me." 


4" Wed 
Started for Sompeta. 


5" Thurs 
Left Sompeta for Chatrapur. Found at the Railway Station the Sub 
Registrar, Kanakaraju, an old student of mine, who was very attentive 
to me and promised support. The 'Standard' is everywhere. I saw a 
copy with him. 
Chatrapur. Copied an inscription in the mosque. 


6" Fri 
Saw the Sub Magistrate, and the Tahsildar (Tahsildar-A Urdu word for 
Revenue officer) who were very cordial and enthusiastic in their promises 
of support. They are on the eve of Jamabandi (Jamabandi - Decision taken on 
Reconciliation of land Revenue collection in a final meet of the Fasli year.). Asked 


me to come on my way back from Chatrapur. 


12" and 13" Thurs & Fri 
What is the a/c of the owner? 
Self-willed - no repairs. 
Dry 200 


౫% గురుజాడలు 726 Diaries 


పుష్య శు ౧౫ కలకత్తా 
మాఘ శు ౧౫ 
మెట్టు సంక్రాంతి (According to Indian Calendar - Pushya Shuddha 
- 10* month, Magha shuddha - 11th month). 
Magistrate రోజాలకి (?) సారధినాయుడు (Rojalaki Saradhinayudu - 
Saradhinayudu for roses). 
45 last year 
38 before that 
47 before that 
20 Garesas under the tank. 
10x10 


ఖర సంవత్సరములో కూడ మంగలిగుట్టలో నీరుండెను. ఇంత నీటివాగుగల చెర్వు 
యక్కడ లేదు. (Khara Samvastaramlokuda mangali guttalo nrundenu. Intha niivagu 
gala cheruvu ekkadaledu - Even in the year of Khara there is water in Mangali Gutta. 


There is no other pond with abundant water levels). 


14" Sat 
Meeting at Samarlakot. ?4 Rs. Cook vegetables, 50 coconuts. 


th 


15 Sun 
కర్ర మూడు మూర-రాముడు కర్ర (Karra Mudu Mura - Ramudu Karra - 
Measurements). 
10x10 కర్రలు There is a small coconut tope 13 % yards base of the 
tank bank 178 acres. Lay in 55 — 55 yds. x 11 yds. - 605 yds. 


16" Mon 
On the way though the coachman not (...). 
అసర్త చెరువు (Asarta Cheruvu - Asarta pond) 20 miles. 
1000 నారకట్టు (Nara Kattu - Bund) 
1000 repairs. 
17" Tue 
(A sketch by Gurajada. Eds.) 
18" Wed 
పొర్లు Govt. నగ్గుగంతవాని మెట్టు నాలుగు గరిశెల (?) (Porlu Nagguganthavanimettu 


nalugu garisela - Measurement of land). 


౫% గురుజాడలు 727 Diaries 


19" Thurs 
(A sketch by Gurajada. Eds.) 
21* Sat 
Started for Elamanchili from the end of the big tank bund. There is 
a son-in-law who gives information to others and spoils business. 
Viyyanna Pantulu offered 43000 for గంగాధర (Gangadhara - A name) Mr. 
Chalapathi Row Pantulu saw the land and offered 75000. బోసందు (Bosandu 
- Agreement of land) is correct here. బోసందు might be Bhusandhi. 
(బొమ్మనహళ్లి - బ్రాహ్మణపల్లి, (Bommanahalli- Brahmanapalli - Name of a 
place) 
22"! Sun 
Vemuri Venkateswarulu bought కాపగొద వలసను (Kapagoda valasanu - 
A place) income 600. They said, it fetched 1000- Bought for 24000 Rs. The 
Govt. ordered that the value of a gars of income is 40 Rs. 


1896 


April 
8" Wed 
Send Mr. Balaiah. 
23" Thurs 
P.V.R. & Sons Music Harmonium. 
26" Sun 


Started for Berhampur by the morning train. 
5 Rs. to Kameswara Rao. 

5 Rs. To Sastri. 

1 R. to the peon. 

2 Rs. Refreshment Room. 

15 R. to Coachman. 


౫% గురుజాడలు 728 Diaries 


1896 
May 


1° Fri 
There is a (...) with pendant golden flower clusters on the road (...) 
green and bamboo bushes on the tank South bund. The last almost touch 
the surface of the water. 


2" Sat 
The Amin 
See the big Zamindar, Sompeta. 


3" Sun 
Camp Sompeta. 
Obtain a map of Jalantra. Left Sompeta for Vizianagarm. 
27 , Rs to Ramudu. 
1 R to Rangaswami naidu 


15" Fri 
Refreshment Room. Kupur's Bill 


16" Sat 

Dream the previous night-telepathy - death of the Chota Maharani. 
Last night I dreamt that I was weeping on account of some mishap that 
befell the Maharajah. I saw the Maharaja in my dream. My mind was 
not quite at ease in the morning, but what my consternation was when 
at 11 a.m... Suridu rushed in with the sad news of the death of Her 
Highness the Chota Maharani (Chota Maharani : Vanaja Kumari Devi, wife of 
Ananda Gajapathi.) Sahib. I could not at first believe the bad news but as I 
was told that there was lamentation at Kumar Pratap Singh’s, I went to 


console him and try to advise courage. Saw him again in the evening. 


17" Sun 
Kumar Sahib left for Madras? 
Called at Pratap Singh's in the morning and again after dinner 
when I took with me some refreshments for his use on the way. 


౫ గురుజాడలు 729 Diaries 


27" Wed 
సగ్గుబియ్యం (Saggubiyyam (Ságobam); పంచదార Panchadára (sugar);, బేడలు 
Bedalu (dal), కంబారుతాళ్లు Kambaruthallu(kambáru ropes), తంబాకు గట్టు Tambáku 
gattu(Tobacco), తుళ ఇంగువ Tula Inguva (Asafoetida), ఉల్లిపాయలు (Ullipâyalu (Onions). 


31° Sun 
వంశవృక్షం. The money with which the land was improved belonged 
to the daughters. 
1896 
June 
5" Fri 


Began work in the Samstanam's Huzur office (Gurajada worked as clerk 


in Huzur Office for a brief time. Eds.) 


7" Sun 
Examined each book and statements in possession of Kotapalli 
Chalapati Rao Pantulu. The forms must be considerably altered to render 
the accounts clear and less cumbersome. As they are, the work of 
checking is difficult. I have written to the Regn. Office for the forms in 
use in the Pithapur Estate under Court of Wards. Here the headings are 


too many. 


1896 


July 
20 Mon 
Started for Tilari at 7-15. Arrived at Tilari (...) now to take ticket for 
Kotabomali. Arrived at 11-30. The station is 4 miles between backwater 
and the coast. Less than (a) mile distance. Children ........ all wonder 
the sawari (Sawari - Carriage) and one fled in fright. Got behind an old 
woman.... 
21" Tue 
1-10 started for Jarjange. 


౫% గురుజాడలు 730 Diaries 


22" Wed 
గంగారామ్‌ గ్రామము తాలూకు రాజు ధాన్యం యిచ్చాడు. మాదలచోకళ్లు, కుంచెడుచోళ్లు 
వగైరా తొలకరి. (Gangaram Gramamu Taluku Raju Dhanyam Icchadu. Madalchollu, 
kuncheduchollu vagaira tolakari - Raju of Gangaram village gave Madalachollu, 
Kundheduchollu variety of rice, gram). How nice if a తొలకరి (Tolakari - First showers 
of rainy season and to start agriculture operations) is formed. Irrigation. Gazette. 
Useful information. అంతన్నాను. జాము చేసినడు (Anthannanu. Jamuchesinadu - 


meaning not clear. Eds.) 


23" Thurs 
Went to Vanavishnupuram. The land is fertile and very extensive. 
The large irrigation tank in the village has water always, even in years 
of active scarcity. Ourselves from here-Jerjange. Surcharge rate at 45 at 
Sankranti (Telugu festival) 30/-. 


24" Fri 
A difference of a 3 between Govt. Sist. And Inam sist (Govt. Sist: Land 
tax levied by the Govt; Inam sist: Land tax levied by the Zamindar). On it is offered 
35000 Rs. for Jerjangi. 


1896 


September 
11° Fri 
Saw Mr. Gillman and spoke about K.V. and other matters. Saw 
some very fine photographs taken by him of the ruins of Hampi (Hampi 
: Historical place (now in Karnataka State). He wants the loan of a photographic 
camera obtained (...) transfer of a dew. Executed a pronote in favour of 
the Samsthanam for (...) for received payment. 


1896 


November 
7" Sat 
Guards 10. 


Secunderabad 5-30. The Govt. Pleader turned up with Wills Bud, 
reported 5 — 


౫% గురుజాడలు 731 Diaries 


Hyderabad. 
Wadi under H.H.'s orders 10. 12 to guard etc. A walk with Mr. D. 


18" Wed 
Hari Vaidyanatha Sastry, Gayaputra Vara Sitaram. 


1896 


December 


3" Thurs 

The week has been uneventful one in the share market. The attention 
of operators being diverted to Govt. papers which owing to Frontier 
trouble and anticipated dear money both here and in London is likely 
to be subject to considerable fluctuations for some time to come. 
Operators in the share Bazar are not disposed as they were a week ago 
to hold paper up and the Shroffs bearing in mind the hopes they 
sustained last year by carrying over a week. Holders are now demanding 
wider margins inspite of these factors & C. 


January 
T" Fri 
Fancy Dress Ball. H.H. delivered a speech which was pronounced 
as excellent. Mr. Hume, the Collector, replied in complimentary terms. 


2" Sat 
Highness took me to the Theatrical at the Cantonment. Maharaja 
Holkar's visit. 

H.H. took me in his own carriage to the theatrical at the 
merriment camp. I wore a new black coat from H.H.'s. The play was 
'Caste'. The acting was good. Mr. Rawson, our Civil Judge, as the 
drunken speechifying rascal, father of the heroine was perfect. Polly 
was an elf and angel - had the spirit of an elf and the heart of an angel. 


౫% గురుజాడలు 732 Diaries 


3" Sun 
A music party at the Hd. Manager Sahib's to honour the retiring 
Dist. Munsiff and the Joint Manager on whom the title of Dewan Bahadur 
has been conferred by the Government. Presented a copy of my play 
(Kanya sulkam the first edition) to the Joint Manager and apologised for the 
inconsiderability of the gift. He said, “Do not say so, You have given 
me your heart. Iam sure of that — and that is a great gift.” 


4" Mon 
H.H. Holkar’ pays his Chief Officer in circuit whom he calls ‘Vakil’. 
43 Rs. a month! H.H. the Holkar took 3 dancing girls from the place and 
sent them back from the Godavary. 


5" Tue 


A quarter of a century in Vizianagaram. "There is little richness of 
implication in his expression." 
Thackeray 
6" Wed 
July 3" class 
4" class 
75 Upper 4" class 
76 Fifth class 
77 . Seventh class 
1878 Seventh class 
79  8thclass 
(Do these years denote Gurajada's schooling?. Eds.) 


19^" Tues 
About the house. 

20" Wed 
No.5 

21* Thus 


H.H. went to Tilari to meet Mr. Willock.? 
Wrote to the Sub-Magistrate accepting Bench-magistrateship. 
H.H. went to Tilari to meet Mr. W. Havell there. 


౫% గురుజాడలు 733 Diaries 


22" Fri 
Gone to U. Bapiraju Pantulu garu. The record in the Akkivalasa case. 
Copies of judgment. 
1. Mr. Turner's arrival. 
2. Max Muller. “What India Teaches us." 
3. Evening engagement with Chiranjeevi. 
4. Balaramaswamy's accounts. 


23" Sat 
దీనబంధు (Dhabandhu- A Telugu journal) A Madras paper. 77, Annapillai 
St., Minakshi Vilasam Press. 


27" Wed 
1. Rajamani Chettiar, the great R comes by the morning train 
tomorrow. Tell Sitaram. 
. Madhava Rao's Affair. 
Proprietor's tutor. 
The forms for Accounts with public Cutchery. 
Send intimation to Mr. Stevens. 
Write to Cherukupalli Jagannadham. 
& to Sivarao pantulu garu.” 
Notices to the College, the Hindu School and the offices. 


9 M 9 o oM 


28" Thurs 
Dr. Bennet. 
1. Ramaswami's matter confirmed. Cocanada people. 
2. Spoke to Dewan Bahadur about Bobbili. 


29" Fri 
Maharajah Holkar telegraphed for the (three) fairies (Dancing girls). 
పీతల అప్పాయ (Pihala Appaya - Name of a person). 
Speak of him to the Municipal Secretary. Saw Dr. Bennet. Took one 
package of tea from Mrs. Stack. Rs. 1/8. Sent Sanyasi to Jarjangi. 


th 


30 Sat 
Sent Kanyasulkam to the Review weekly of Madras. 


౫% గురుజాడలు 734 Diaries 


1897 


February 


1° Mon 
Gangadhar Balakrishna Gadre. School Master. Sarada Sadan. The 
2" class Magistrate's Court of Tekkali taluk with a request that the 
whole record of calendar case No. 406/1888 on the file of the said court 
to be sent through a clerk. 


కవిట అప్పలనాయడు, గుంజతోవ (Kavita Appalanayudu, Gunjathova) 
ఎన్ని చౌదరినాయడు, రంపహనుమంతపురం 

(Enni Choudarinayudu, Rampaahanumanthapuram) 

7. వుద్దండరావు నారప్ప, పాలవంగారి పురం 


(Uddandarama, Narappa Palavangaripuram) 


2" Tue 
Witnesses : 

1. లక్ష్మీకాంత పట్నాయక్‌, కోటబొమ్మాళి (Laxm kanth Patnaik, Kotabommali) 
2. నంబూరివాసి నాయడు, యలమంచిలి (Namburivasi nayadu, Yalamanchili) 
3. కల్లి అప్పలనాయడు, డిటో (12111 Appalanayudu, Yalamanchili) 
4. కవిట DX roe», డిటో (Kavita chinajogulu, Yalamanchali) 
ర్‌. 

6. 


3" Wed 
మరమ్మత్తు లెక్కలు (Marammatthu Lekkalu - Repair Charges) 


4" Thurs 
Classical Dictionaries for the Principal. 
Macualay. Vol. VII. 
5" Fri 
జరజంగి దగ్గిర కొత్తపేట అనే ప్రొప్రయిటరీ గ్రామం. తిమ్మరాజు శివకాశి పంతులు గారి 
వల్ల పరదా భావన్నారాయడున్నూ రూపాయలు... రా.... (Jarajangi daggira kotthapeta Ane 
Proprietary gramam Thimmaraju Shivakasi pantulu gari valla parada 


Bhavannarayudu... Propriotory -) 
Tiffin in Motimahal. 


10" Wed 
Go and talk to Chiranjivi. 


౫% గురుజాడలు 735 Diaries 


Meeting at Bimili. His Highness delivered a very good speech 
according to the testimony of Mrs. Turner and Mrs. Stevens to whom 
the report travelled. 


11" Thurs 
(H.H.) To me: Do you know why I love Turner? 
(0 About introducing Lord Mussel etc. 
H.H: I am a radical 
I told S.H.G.T. because there is more chance of your forgetting 
the Butler than of he forgetting you. 


14" Sun 


The Commander-in-Chief arrived by the morning down train and 
was received at the Railway Station by H.H. with a guard of honour 
etc. 


15" Mon 
The Salute was fired this morning having been omitted yesterday 
asit was Sunday. Tiffin at 10?'clock in the Moti Mahal. Received again 
from Sitarama Swamy Daroga’ under the orders of H.H. for use in 
Jerjangi. 


24" Wed 
Hearing of the Akkayavalasa (Akkavalasa) case. గుళ్లపల్లి వెంకటేశం 
గారు (Gullapalli Venkateshamgaru - A name) 


1897 
March 


10" Wed 
All the money taken before this was for 
1. Card playing 18 Rs. 
2. Story books 5 Rs. 
3. Expenditure at the Railway Station 10 Rs. 


౫% గురుజాడలు 736 Diaries 


11" Thurs 
2 Rs. for cards. She asked for 20. I gave one to her. What remained 
of the rest I deposited with Munisami. 


20" Sat 
2 Rs. Card playing. Two soda water bottles. 


31* Wed 
2 Rs. to Balaramaswamy. 6 Rs. to Papaiah. 2 Rs. to.... (rest not legible - Eds.) 


1897 


April 
4" Sun 
20 Rs. 
4 Rs. for 2 of Venkataramana 
To (...) 


For Saradamba 

since 

Rs. 77-0-0 - Balasami 

Rs. 40-0-0 - Venkataramana 


117-0-0 
8" Thurs 
90 Rs. of which 40 to Venkataramana. 
10" Sat 
100 Rs. Travelling expenses of Saradamba 
Old travelling 77 Rs. 
Three weeks 10 each 30 Rs. 
(....) Present 120 Rs. 
(...) 18 % Rs. 
245 15 
3 
248 15 


౫% గురుజాడలు 737 Diaries 


11" Sun 

40 Balance of (...). 
100 
120 (....) 
260 
248 1/2 

11 1/2 (gave to (...) 

10 
EF T6 


12" Mon 


1897 
May 
1° Sat 
E ముప్పై రూపాయీలు జమలో చూచుకోవలెను. (Refer Rs. 30 in credit) 
10 బలరామస్వామి C...) (Name of a person) 
4 రామస్వామి వివాహం మాటల తాలూకు (Regarding Ramaswami marriage talks) 
Left for Madras about this time. 
5 సన్యాశి (Sanyasi (...). 


2"4 Sun 
Drew Rs. 1000 
Two memorandums. 
Drew 320 Rs. - notes from the Daroga. 
Deposited with him, belonging to Ahmed's, given by Ramaswami. 
Gave her 300 notes. 
520 Rs. her own account. 
To Venkatramanadas? 500 Rs. 
3 Telegrams. 
30, 22 sent 10 N. 


౫% గురుజాడలు 738 Diaries 


4" Tue 
చన్నపట్నం (Chennapatnam) Peddinayanipeta, సాంబయ్య వీధి (Sambaiah 
Veedhi) No. 30, కోనేటి రామతిలకంగారు. (Koneti Ramatilakam garu) 


5” Wed 
Sunkayya 
R36 2 due to him. 
37 due to him 
R. 1 
25 Rs. now taken. 
Due to him. 


22" Sat 
Not legible (Eds.) 


23" Sun 
His Highness’ expired at about 3 in the morning. 


1897 


July 
11" Sun 
(not legible Eds.) 


21* Wed 
9 Artistic Japan. 
10 Duke of Clarence in Southern India. 
11 Prince of Wale's tour. 
12 The English Illustrated Magazine. Yrs. 86-87 
13 Rice Indian grown. 
14 A Agincourt's History of Art. 


22" Thurs 
The Vardhanti (Death Anniversary) of Prince Arjoon Singhji. 
Asked to ascertain if sist is being collected. 


౫% గురుజాడలు 739 Diaries 


24" Sat 
The people of India. 4 Vols. 
Celebrated pictures at - (...) 
. Picturesque Europe. 
. Beauties of Clouds. 
Princes Imperial India. 
India and its Native Princes. 


NQ 7 RYN 


. Illustrations to Forbes' Oriental Memoirs. 


26" Mon 
Fine to Krishnam 2 as. for not working at the punkha." (Punkha - 


Fan) Ramayamma garu (....). 


27" Tue 
Sent Memorandum to the Manager Sahib to get back pianos and 
harmoniums from Underwood. 
చన్నపట్నం శూళైరొటుగ తంగం తిరువేంగళము ముదలి వీధి, 17 Son యింటిలో 
మునుస్వామికి యిచ్చెదనని వ్రాయునది. (Chenna patnam sulairotuga thangam 
Thiruvengalamu mudaliv ihi, 17 number intilo Munuswamiki icchedanani vrayunadhi- 


Address of Munuswami in Madras. Tangam Tiruvengalam Mudali st. in Cholai area). 


28" Wed 
P: Her Highness a nazib (Nazib : Urdu word : Person born in a noble 


family) on Narasamma garu to accompany one that is clever. 


1897 
August 


3" Tue 
At35 past5 Ramayamma delivered in my presence currency notes 
to the value of 1,000 (Rupees one thousand only) to Vydyula Jagannadha 
Rao Pantulu. 


౫% గురుజాడలు 740 Diaries 


8" Sun 
Ramayamma garu gave into my hands 30 Rs. (Thirty rupees) to be 
delivered to Sitaramaiah as charity, he having begged her to help him 
to perform Shashti purthi on attaining the age of 60 years. 


18" Wed 
Motilal left . 


22" Sun 
I 
1,40,000 One lac forty thousand rupees. 
Yielding an interest of 700/- per month, six months interest due by 
the end of this month, i.e. four thousand two hundred 4,200 Rs. 
II 
10,000 Ten thousand, dated 15" April int.(interest) to the 
end of Aug. amount 225 
For 135 days 4 m. % m. 
(NB. per day 1-10-8) 


III 

(7000 seven thousand, April 6) 
147 days at 1-2-8 per day 171-8-0 
4,596-8-0 


B.O. Four thousand five hundred and ninty six and eight annas 
only interest due, on three items. 
Other items. 
Item IV 
Running for four quarters 
17,000 Seventeen thousands 
Item V 
10,000 When Turner left. 
7,000 Another occasion. 
2,000 A third occasion. 
19,000 Nineteen thousand. 


౫% గురుజాడలు 741 Diaries 


24! Tue 

140,000 - Lakh forty thousand. 

10,000 - Tenthousand 

7,000 - Seven thousand 

17,000 - Seventeen thousand 

19,000 - Nineteen thousand 
1,993,000 - Total original. 

4,596-8-0 part interest upto 1*' September, 97. 

1,97,596-8-0 Total. 


(Sd.) G.V. Appa Row. 


Turner must have left on 12-2-97. The interest runs for 200 days 
by 1* September next. So int. (interest) will be 
333-5-4 
4,596-8-0 
4,929-13-4 
Was asked to deliver 130 Rs. and odd to Swami. 


26" Thurs 
Letter Post card. 
% oz 1a. single. 
21625. 2a. reply. 
Paper % anna for 2 oz 


27" Fri 


15 The English illustrated Magazine for 86 
16 -do- for 90 
17 -do- 85 
18 Glimpses of the World. 


౫% గురుజాడలు 742 Diaries 


1897 
September 


11" Sat 
Her Highness's telegram to Govt. was dispatched. Copy being sent 
to Baliah Naidu garu. The draft was in the hand of Krishnamurty with 
the corrections by the Joint Manager. 


12" Sun 
V. Jagannadha Rao told me that he has been ordered to inform all 
the clerks, who are to note it down, that 48 Rs. being the pay for eight 
months of a Hindusthani woman servant, at 6 Rs. per month, due upto 
the end of last (sea (Sravana - 5th month of Indian Calendar.) has been given 
into hands of Ramayamma garu. 


27" Mon 
Fine to the Washerman 16 R. and to the ironer 4, R. for the bodies 
smelling dirty. Order communicated through Ramayamma garu. 


1897 


November 


11" Thurs 
Mr. Willock'? took charge. 


12" Fri 


For 20 pieces of linen for wearing at Puja-Linen kurtas white. 
Challis. 


13" Sat 
Ordered from Watson & Co., 24, Municipal Market, Calcutta, for 
reading magnifying glass, size A about 1 %” diameter. Rs. 7 and Rs. 10 


20" Sat 
H.H. went to the late Maharajah’s quarters (Ata) and had a look 
into the Fosa Khana. (Fosa Khana - Retiring rooms or Circut House) 


౫% గురుజాడలు 743 Diaries 


21" Sun 
Again today. 


26" Fri 
Telegram to A. W (Watson) & Co. reminding about lenses. Ordered 


magnifying glasses, one size ‘A’, one 'B' 13" inst. Expedite dispatch. 


30" Tue 
140 
10 incamera Joint... 
10 
7 
167 


20 - H.H. M (money) not to be included in counting interest. 


1897 


December 


8" Wed 
The commencement of College exams. 
Paid. 3 Rs. to Bhatraju!! 


9" Thurs 
Paid 12 to Bhatraju for having given up his claims to original 
palmleaf records containing "Govinda Sisamalikas" (Devotional poems.). Paid 
in all between 30 & 40 Rs. 
10" Fri 
1 Anna excess telegraph charge. 


4 anna coolly. 


11" Sat 
31-7-2 మహమ్మదల్లి (Mohammad ali) 
8-13-2 మహమ్మదీయునికి (Mohammadiyuniki - to a Muslim) 


40-4-7 


?** గురుజాడలు 744 Diaries 


పట్టు పంచల చాపు (Pattu Panchala chapu - Silk attire for Indian men). Yellow. 
బుర్నిసు (Burnisu - Blanket) Red. 
Garment 
Satin 
Flower satin yd. 1-4-0 
Plain. 1-6-0 


S 1-2-0 


12" Sun 
Wrote to Vizag for wool p^ Ib. blue with white stripes. 


14" Tue 
Wrote to the Assistant Vakil for two packets of white and two 
packets of pink wool. 


15" Wed 
చిట్టిబాబుగారికి (Chittibabu : Vijayarama Gajapati's name before adoption) సాటిన్‌ 
కోటుకు/పైయిజామా (Chittibabu gariki Satin Coting/Pajama for Chittibabu (Vijayarama 
Gajapati) Gave 2 Rs. to D. Jagannadha Rao Pantulu garu for the wool 
obtained from Vizag. (Some accounts not legible. Eds.) 
16" Thurs 
Summoned as Assessor to the Principal Govt Agent's office. 
17" Fri 
Wool arrived from the Assistant Vakil with a letter. Four packets 
white and four pink. 
18" Sat 
The adoption ceremony took place today at 9-45 a.m. 


20" Mon 
Was sent for by Willock and severally talked for not having 
submitted the report on the Jerjangi transaction. 


22" Wed 
On a petition sent by the ameena of Gangaram seeking urgently 
orders about estimating crops, the Hd. Manager endorsed. "I know 
nothing of the petitioner or his appointment, presumably, Mr. Apparao, 


౫% గురుజాడలు 745 Diaries 


the Epigraphist knows everything about the Estate. Represent." There 
on Mr. Willock endorsed, “Appa Rao to prepare a full note at once on 
the transaction." 


23" Thurs 
Wrote to Mr. Willock reporting on the petitions and promising the 
memorandum in two or three days. In the absence of records I said, "I 
could send only an imperfect report". Mr. Willock endorsed. "Then go 
to the Samsthanam office and prepare a proper memorandum without 
fail. 


25" Sat 
Article in the Hindu about the adoption. 


26" Sun 
The Manager said that Mr. Willock wanted to see me at the Phool 
Bagh on Monday morning. 


27" Mon 

Mr. Willock treated me roughly. He asked me, "Why don't you 
prepare the memorandum?" 

“The records are in the office, Sir,” 

“Then write what you know. You go and trouble the office people 
for useless papers." 

^No Sir, I troubled nobody, In fact nobody turned up. If you only 
wanted me to put to writing what I know, I could have done it already." 

“Then do it at once." 

“Tam sorry, Sir, You seem to be offended. I never meant it." 

He: "That will do. Prepare the note." 

"| shall send it to you tomorrow. morning." 


29" Wed 
Sent the report to Mr. Willock in the morning at 5 a.m. 


31° Fri 
This has been a disastrous year to me. On the morning of the 23d 
May, His Highness, the Maharajah of Vizianagaram, whom I had loved 


౫% గురుజాడలు 746 Diaries 


dearly — dearer than father, mother, wife or child, expired. His character, 
his personality by its unalloyed goodness, sincere kindness and godly 
truth, commanded unselfish loyalty from the most advanced minds. 
Our lives were intertwined with his. I could do anything for him, 
anything that he ordered. A great light has passed away from the world. 
But I am not forsaken, treated very kindly by the Maharajah Kumarika 
very very kindly. God bless them. 


Memo 
వడ్డాది వెంకటరావు పంతులు 
అక్క తలలు (?) (గామములో నాకు విజయనగరం డి.ము. కోటు౯ఫయిల్‌ 1887 సం. 
een 30.173 Shp (..) శి చిల్లర య॥ విశాఖపట్నం డి. మన్సబు కోటు౯ ఫయిల్‌ 
1891 mad 3 923రు. 
యీ నెంబరులో నేను (ఫయిలులో కొన్న C..) యీ రోజు కోటు వారంటు (..) 
1891-26-3/4 (...). 


1898 


January 


10" Mon 
Paid to K.C. Narasingarao Pantulu garu Thirty Five Rs. being the 
price of the horse which I purchased from him. 


11" Tue 
Lent my copy of the Vizagapatnam Dt. Manual to Mr. B. 
Suryanarayana Pantulu for the use of Mr. Willock, Returned. 


14" Fri 
Gave to Mr. Willock copy of a telegram received from B. Balaiah 
Naidu by Her Highness, last September about a diamond brooch of His 
Highness in his possession. 


15" Sat 
The tailoring department delivered through Venkataswami six 
shirts for the use of the minor Maharajah. 


౫% గురుజాడలు 747 Diaries 


16" Sun 
Ordered to see that the Fort premises is kept clean. Sent for the 
scavenger to Sanjivarao Pantulu garu. Report about the mali (Mali - 
Gardner). The one Garsi (Measurement) of paddy. Papayya’s quarter rupee 
get Sulphur ointment. Kanda Brahmin Temple St. V. Sastry’s address. 
32, Sivarao Street, Triplicane. 


17" Mon 
Delivered to Mr. M. 8 Rs. given into my hands the other day ona 
certain purpose. 


20 Thurs 
విట్టుగూడ్ల విషయము (Vittugudla Vishayamu - meaning not clear) 


21° Fri 
Sent a Money Order for 32 Rs. to G.C.V, Srinivasa Chariar, 
Mylapore, Madras. 


22" Sat 
Eclipse of the Sun." Two goldsmiths are to be employed during 
the eclipse to make rings of a mixture made of gold, silver and copper, 
as many as could be made during the eclipse. 12 Hrs. - 20° - 12°. 
Vizagapatam. Point of 1* contact on Sani (Planet Saturn). Dis 64 30.7 W 


Eclipse ends 15 Hrs. - 8? - 54° point of last contact. N. 45° — 40.7" east. 


26" Wed 
Sent a Money Order for Rs. 21/7 to 5 & Co., Madras. 


30" Sun 
Sent a copy of my testimonials to Narasingarao Pantulu mamagaru 


Cont: 


1898 


February 
1° Tue 
36 Rs. Thirty six rupees given to a Hindustani woman, once in six 
months. Last payment was on the 149 September, 1897. 


౫% గురుజాడలు 748 Diaries 


17" Thurs 
From Vizag up trains. 


Ar. Dep. 
1-42 2-2 
18-00 18-22 
Local 

9-47 10-7 

From Vizianagaram down. 

17-34 18-1 
23-2 23-22 
Local 

13-30 13-50 


18" Fri 
Postpone water tax till supplies. 
Vizag. 
Excellent site for harbour (but facing the south). Governor arrived 
Vizag 7-15 p.m. 


19" Sat 
Saw Dr. Browning. He went to the Harbour. I was there. 


20" Sun 

1. Photographic negatives. 2. Papers concerning land. 

Returned to Vizianagaram in the train in which H.E. arrived here. 
Drove straight to the Fort with Dr. Browning and saw him at the Phool 
Bagh. 

l.Photographic negatives. 2. Papers concerning land. 


21* Mon 
H.E. at the palace. Left at about 3 p.m. 
22" Mon 
(Not legible - Eds.) 
24" Thurs 


యిదివరకు యెంత యీ రెండు బాపతుల క్రింద కర్చు అయినది. (A/c not produced 
here Eds.) 


౫% గురుజాడలు 749 Diaries 


25" Fri 
Ramayamma garu paid to the Dresser Sahib 475 + 90 = 565 Rupees. 


(Nos. of currency notes noted on 25" & 26" omitted here. (Eds.) 


27" Sun 

I 1 తీగ (T£a - thin necklace) 2.నున్న కడియం (Nunna kadiyam- smooth 
Bangle) 3.కెంపులతో తాపిన పతకంగల మూడుపేటల పలకసర్లు (Kempulathothapina 
pathakam gala Mudupetala Palakasarlu - Three chained necklace with ruby pendant) 
4.పతకం లేకుండా పలకసర్లు ఆరువందల రూపాయలు (Pathakam lekunda palakasarlu - 
Chain without pendant - six hundred rupees). 

IL. 1.కంటె (Kante - Close necklace) 2.వడ్డాణం (Vaddanam - waistelet) 3.85 
(Ta - thin necklace) 4.డిటో (Ta - thin necklace) 5.డిటో (Ta - thin necklace) 
6.కంకణాల జత (Kamkanala jatha) 7. బాజు బందులజత. యేడువందల (వడ్డీ) రూపాయలు. 
(Bajubandula Jatha a pair of armlets worth Rs. 775/-). 


28" Mon 
రావిపాడు 
నూకపేట 
గుడిచిన్నపేట 
ఉప్పతిపేట 
వెంకన్న పేట 
యలమంచిలి 
(Names of villages Eds.) 
600 dry amanat 
800 (...) - do - 
140 grazing 
180 acres 
Waste and dry land 
400 acres good land 
పాలుభూమి(palu Bhumi) 
10 grazing (...) 


౫% గురుజాడలు 750 Diaries 


1898 
March 


1* Tue 
యలమంచిలి (...) పొగాకు 


April 


8* Sat 
Send Mr. Balaiah. 


11" Fri 
(Train Timings Not produced. Eds.) 
12" Sat 
అప్పు (..) do యప్పయ పరంగా to యేడునూరుల రూపాయలు పంపించి 27 
ఫిబ్రవరి నాడు (...) 
23" Sat 
Rupees 80, music Harmoniums. 


24" Sun 
1. Bidhu Bhushan Das. 
2. Paper fee printing 10 Rs. 6 As. 


3. Srinivasachari. 


26" Tue 
Started for Berhampur by the evening train. 


27" Wed 
At Berhampur heard from the Dy. Collector that Mr. Taylor will be 
here tomorrow. Gave 2 Rs. and odd to Restaurant. 


28" Thurs 
Saw Mr. Wolfe Murrey”? in the morning. 


29" Fri 
Saw Mr. Taylor. 


?** గురుజాడలు 751 Diaries 


30" Sat 
Saw Mr. Wolfe Murrey. 
Two Rupees inam. One to bandiman. 


1898 
May 


1* Sun 
Camp at Kanchili. There is a సోనార్‌ గొచ్చాగే with pendant golden 
flowers clusters on the road. చింతలు కొన్ని వెదుళ్ళు మరికొన్ని (Chintalu konni 
vedullu marikonni - some tamarind and some bamboo trees) green and bamboo 
bushes on the tank south bund. The last almost touch the surface of the 
water. 


The Ameen (...) Sompeta. 
3" Tue 
Camp Sompeta. Obtain (a map) of Jalantra. Left Sompeta for 
Vizianagaram. 
12" Thurs 
శుభం 
EAT నానమ్మ వివాహం (Nanamma Vivaham - marriage of Nanamma) 
Qu బాబు ఉపనయనం (Babu Upanayanam - Gurajada Venkata Ramadasu (Son of 


Gurajada) religious ceremony). 


14" Sat 


సదస్యం (Sadasyam - A ceremony after marriage). 


1898 


June 


15" Wed 
Refreshment Room Keeper's Bill. 


23" Thurs 
(Not legible. Eds) 


౫% గురుజాడలు 752 Diaries 


24" Fri 
I was sent by H.H of Rewa to take some ryots to the Manager for 
the settlement of a Revenue dispute. When I went to W.(Willock) he kept 
me waiting for a pretty long time and then went to Mr. W and having 
returned from him told me that W wanted me. I went and asked him. 
W turned round and said, "Well that is it." I said, I was asked to take 
these ryots to the Manager. I knew nothing about the matter myself" 
W: Why did you want to see me? 
I: Idid not want to see you. 
W: ItisIthat should take action in the matter, not the Manager. 
Why did you go to him? I will not allow such things (...). 
I: (Farmers like this) I know nothing of this business Sir. Rewa 
Maharani asked me to take these ryots to the Manager which 
I did. 
W: Iknow. You are at the B (bottom) of this. You will have to be 
C-t (cut) of your c-t (contact) in future. 
I: Iassure you sir, I know nothing about the matter, By God. I 
am very sorry you have formed such an i - n (impression). 
W: You may go. 
(Rest not legible. Eds.) 


1898 


July 
4" Mon 
N.C. paid 1200 + 200 + 58-13-0 and took back the jewels we brought 
on 6" February, 1896. 
20" Wed 
మూడు తులముల తొమ్మిది అణాపరకకు ఒక గురువింద గింజ తక్కువ (Mudu thulamula 
Thommidi Anaparakaku Oka guruvinda ginja takkuva - Measurement of gold). 
27" Wed 
Took 20 out of which 19 were sent to mother (the other day). Today 
Rs. 5-6 to the postman, being subscription to అముద్రిత గ్రంథ చింతామణి. 


(Amudrita Grandha Chintamani.) 


౫% గురుజాడలు 753 Diaries 


29" Fri 
12,000 given to the Shroff. 
31" Sun 
A pronote (of hand) was executed by Mr. W.K. Willock, the 
guardian in favour of H.H. The Maharajah Kumarika (Rewa Rani) for 
25,000, Twenty five thousand Rupees, which Her Highness has 
advanced to the Samsthanam at 6% interest (six) per annum. 


1898 


August 


3" Wed 
Sent reminder orders of H.H. The Maharani Saheba a sowcar 
named సకినేటి జగన్నాథరాజు of Pachipenta. 


4" Thurs 
(Not legible. Eds.) 
19" Fri 
(Not legible. Eds.) 
20" Sat 


From mother (lent) 100 Rupees on a pair of gold wire bracelet with 
two gold heads to each, weighing about Seven tolas including the weight 
of the lace (....) beads. 


1898 


September 
1° Thurs 
Saw Mr. Gillman. Spoke about photographs from Hampi. Sanku 
Appanna affair. 
5" Mon 
(Not legible. Eds.) 


౫ గురుజాడలు 754 Diaries 


11" Sun 
Saw Mr. Gillman. Spoke about K.V. and other matters. Saw some 


very fine photographs taken by him of the ruins of Hampi. He wants 
the loan of a photographic camera. 
(Rest not legible. Eds.) 


13" Tue 
Cowle price for Narasamma. 


14" Wed 
Sent letter to Mr. Gillman. 


1898 
October 


15" Sat 
Polo Tournament. 


24" Mon 
(The first two lines not legible. Eds.) 


Vijaya Dasami. (Indian festival) Raja received presents and fruits from 
servants. 


The Sabha Papers. 
th 


28 Fri 


H.H. the Dowager Maharani saw Mr. Ramanujachari (Principal, 
Maharajah's College) 


1898 


November 


3" Thurs 
Sabha Dress. Coconut oil. 


౫% గురుజాడలు 755 Diaries 


4" Fri 
Will executed by Her H., Dowager Maharani. 


5" Sat 
Started 9-55 A.M. for Benares." 

6" Sun 
(Not legible. Eds.) 

7" Mon 


Guards - 10. Secunderabad 5-30. The Govt. Pleader turned (...). 
Wadi under H.H. orders (...). (Rest not legible. Eds.) 


8" Tues 
(Not legible. Eds.) 

9" Wed 
Bhusaval. 7.30 
(Rest not legible. Eds.) 

13" Sun 


Maharaj called on Balu Mokshadas Mitra at Benares. 


th 


18 Fri 
Hari Vidyanath Sastri - Gayaputra. Cale Sitaram Allahaad. 
26" Sat 
(Not legible. Eds.) 
28" Mon 


7/22 52801 - Rs. 100/- 
2nd June 1896 
cal share list 

1,0 
Govt paper 3 / /, 
94/6 39696 and 97 


౫% గురుజాడలు 756 Diaries 


29" Tue 
94/5 closing 94/4 
94/10, 94/8 
Calcutta Share list 94/4 37 % small gain 
3% 85/- 
30" Wed 
Son of the Maharaja of Benares called. 


1898 


November 


3" Thurs 
Sabha Dress. Coconut oil. 


4" Fri 
Will executed by Her H., Dowager Maharani. 


5^ Sat 
Started 9-55 A.M. for Benares”? 


6" Sun 
(Not legible. Eds.) 
7" Mon 
Guards - 10. Secunderabad 5-30. The Govt. Pleader turned (...). Wadi 
under H.H. orders (...). (Rest not legible. Eds.) 


(Not legible. Eds.) 


9" Wed 
Bhusaval. 7.30 
(Rest not legible. Eds.) 


13" Sun 
Maharaja called on Balu Mokshadas Mitra at Benares. 


18" Fri 
Hari Vidyanath Sastri - Gayaputra. Cale Sitaram Alahabad. 


౫% గురుజాడలు 757 Diaries 


26" Sat 
(Not legible. Eds.) 


28 Mon 

1 Madras 
7/22 52801 - Rs. 100/ 

2nd June 1896 

cal share list 

Govt. paper 31/2 0/0 

94/6 396 of 96 and 97 

Rs. 

85/ 


30" Wed 


O O O 6 


-8- 
& Aes 
s4 
As 


O N Ne 


5-12-0 
94/3 94/4 closing 94/3 
small gain 94/8 94/6 


1898 
December 
1" Thurs 
0-4-06౬ 
Cal share list 
1, 0, 98 
3 / 2 / 0 / 15 
3% 85% 
2" Fri 
93/13 closing 93/14 


Small gain 94/1 94/3 


౫% గురుజాడలు 758 Diaries 


3" Sat 
93/14 closing 19/15 small gain .... 94/2, 94/3, 94/4. 


The week has been an eventful one in the share market. The 
attention of operation being diverted to Govt. papers owing to (..) 
trouble. I anticipated dear money both here and in London is likely to 
be subject to commendable fluctuations for some time to come. 
Operations in (...) Bazar are not so disposed as they were a week ago to 
hold paper up and the shroff bearing in mind the losses they sustained 
last year by carrying over week holidays. 


4" Sun 
Saw Sri Narayana Singh. (Share market details. Not produced. Eds.) 


6" Tue 
94/4, 94/3 closing 94/2. 
Small gain 

7" Wed 
94/2, 94/1, 94/8, 94/6 
Small gain 

8" Thurs 
93/15 
93/15 small gain 
94/4 94/6 

10" Sat 


Calcutta share (...) 94. Govt. paper declined in the week to 93/13 
but recovered to 93/15. The market closes this afternoon. 
(Numbers omitted here. Eds.) 


11" Sun 
About lands purchased - Two lacs 67 thousands on the land. Worth 
is 21 crores 88 lacs. 60 thousand 734. 


12" Mon 
93/15 94/- small 
gain 94/4 94/6 
(...) list 94/ 


౫% గురుజాడలు 759 Diaries 


13” Tue 
(...) 94/- 93/14 (...) 
Closed list 93/14 


14" Wed 


93/14 small sums 94/2. The transactions were reported 3 p^ per 
cent 93/14. Small sums (...) 


15" Thurs 
93/14 closing 94 small sums 94/4, 94/6 (...) 


th 


16 Fri 
94/- Closing 94/1 small 
94/4 + 94/6 
94/3 

17" Sat 


Kumara Raja of Pringa called. The Maharaja called on Swami 
Bhaskarananada. 
Govt. paper is steady at 90/ am 


19" Mon 
94/4 small gain 94/8 

20" Tues 
94/4 94/5 

29" Thurs 


Letter from B.N. about Mr. Turner. 


Memoranda 
Grindlays & Co. 
55 Badian Street, 
London S.W. 
పాహంశిపిల్లి 
అనంతరామయ్య 
C. Vijayaraghavulu Raju garu , Comptroller's Office, 
Secunderabad. 


౫% గురుజాడలు 760 Diaries 


P. Rauce Madude, Pillai Ave, Grant 4 leads 
Secunderabad. 


Hanumantha Rao, Mudulur Dt. (...) 
Hyderabad. 


P.C.Biswas, 13 Flyin Road, Alhabad. (...) 


1899 
January 
1° Sun 
AA 
35 06901 - 100 
Calcutta No. 18-1896 
06902 another hundred. 
4" Wed 


Mr. Turner's letter to B.N. 


8" Sun 
దుందుభి Sou భాద్రపద బ os ఆదివారం - మఖానక్ష్మత్ర చతుర్ధ చరణం - 
జననకాలనేతు దశాశేషం ని ౨ ది ౨౩ (2) 


1899 
August 
6™ Sun 
Bukka Appadu 
Penpaka Lands. 
10" Thurs 
Chicacole Tope 
Andra lands. 


BELAY (Chellayamma - Name of a person) Pastures. 


౫% గురుజాడలు 761 Diaries 


12" Sat 
Pratap Singh 
Horse 
Photographer 
Chander 
(Gidugu) Rama Murti Pantulu 
Kama Sastri”? (Name of a person) 


Gadi Khana 

13" Sun 
Horse to P. 

16" Wed 
Books to be sent 

19" Sat 
Write L — 

29" Tues 


Epigraphia Indica in the Museum. 


30" Wed 
Inscription - Hampi given to. 


1899 
September 


10" Sun 
To Vizagapatnam. Saw the Bishop. 


23" Sat 
Sun wani Book. 
Maharaja Jetindra Mohan. 


౫% గురుజాడలు 762 Diaries 


1899 
October 


9" Mon 
Ask H.H.'s permission to get figures from Phonic entry. (?) 


1899 


December 


18" Mon 
At Madras. The Bishop called on T.H.S. 
Treaty Books. 
1. Pandit Rama Misra Sastry. 
2. Dharagunya Maharani, Research Ka Mandir, Allahabad - Gaya. 
oet Gaya for H.H. (Late) 
T అన్నమ్మ" సువర్ణ దానమ్‌ (Annamma Suvarna Danam) 
2. విశ్వనాథశాస్త్రి సుబ్రహ్మణ్యము (Viswantha Sastri subrahmanyam) 
3. పర్వము (Parvamu) 
4. సాంబయ్య (Sambaiah) 
5. చిన్నరాజు (Chinnaraju) 
Seal and Hakim forms. 
Addakulu (A wild plant - dry leaves used for making plates for 
serving food) 
Late Ananda Raj. 


1900 
March 


17" Sat 
Anonymous letter to Manager at Madras. Dasara 3-10-1900. I was 
directed by Her H. to tell Datla Ramachandra Raju garu to invite to 
dinner with the Maharajah Kakarlapudi Ramachandra Raju, Jogulu Raju, 
Kakarlapudi Vizia Gopala Raju's son, Ganapati Raj, Vizia Gopala Raj - 
Penumatcha Sitarama Raju garu”. At 4 p.m. H.H. received Nazar 
(presents) etc. standing. 


౫% గురుజాడలు 763 Diaries 


1900 

April 

9" Mon 
Proceedings of the Madras Government Order No. 357 dated 9-4- 
1900, "Mrry. G.V. Apparow will be permitted to look into such records 
named by him as are not confidential in the Chief Secretariat Library. 
He is requested to communicate with the Superintendent of the General 


Record Department on the subject." a 


1900 


October 
12" Fri 
Left for Benares by special train. 
16" Tues 
Arrived at Benares. 
17" Wed 


General Amberjang of Nepal. Dr. Premachandra Benarjee & Keshi 
Purnachandra Benarjee and Paramanada Deshi (Joshi?) called. 


19" Fri 
H.H. inspected the Ghat” and Pandit Madan Mohan Malavya? 
called. 


21* Sun 
Inscription in the Mandapam. 


th th 


24 Wed to 29” Mon 
Went to see the celebration of the anniversary of the Central Hindu 
College. 
27" Sat 
Mr. & Mrs. Philips arrived. 


౫% గురుజాడలు 764 Diaries 


1900 


November 


1" Wed 
Foundation stone of the Ghat building laid. Mrs. Porter called. 


3" Sat 
Tawker Girpal Singhjee arrived. 


4" Sun 
Mr. & Mrs. Phillips left. Arzi (Petition) of Kedari Panda about silver 
ornaments. 


5 Mon 
Maha Mahopadhyaya Swami Rama Misra Shastri called. 
14" Wed 
Syama Baboo, Rama Sardars left. 
16" Fri 
Mata Maharani. 
23" Fri 


Back pipes by the Black Watch. 


25" Sun 
Nuptials of the Maharajah. 


29" Thurs 

Arrived in Calcutta. From daybreak nothing but rice fields and as 
we approach the city, godowns, gardens for miles. Coconut and Indian 
date make their appearance. Last evening in Bihar we travelled in a 
level country full of cultivation. There was jowarl (the great millet) chana 
sugar-cane and turmeric. 

The 5621620 palace is a nice and commodious house, but with dirty 
surroundings. Railway Station, Factories & c. The compound is laid out 
into a garden - a couple of ferns & c. The ground floor consists of low 


౫% గురుజాడలు 765 Diaries 


rooms. Nothing remarkable architecturally. But the outhouses are 
spacious and can accommodate a large number. 

Domestic architecture in Calcutta is nothing attractive- the (...) 
Italian, as Ferguson calls it. Stone is rare, and everything is in stucco. 
The Municipal Market is one of the finest things. 


th 


30 Fri 
Shopped. In Newman's second-hand catalogue, there is a book of 
Ancient Indian Geography - a dictionary. If it is not compiled from 
Cunningham a copy should be purchased - Saw at the book stalls a 
new edition of “The French in India." Saw Chatarjees. 


1900 


December 


1° Sat 
Shopped. The Harrison Road is lighted with electricity. Every 
second wire post has a globe with light. It looks as if the street has been 


hung with moons of remarkable brilliancy. 


3" Mon 

Saw the Museum, especially the archaeological collection, which 
is rich in Buddhist sculptures. Those from Asaffai bear unmistakable 
traces of Greek influence in drapery, in the anatomy and the hair and in 
the regularity of the features. A portion of the rail is in situ (?). Unlike 
the Amaravati rail, the rails are massive. There are some votive stupas. 
In the collection of the heads of Buddhas and Bodhisatvas, there are 
some excellently sculptured. Curiously enough there is a Dekhan (Deccan) 
inscription slab presented by Cavelly(Cavali) Venkata Boraiah.^ There 
are Jain images also. Four of them standing. So far as I could judge, the 
difference between Buddhas & Bodhisatavas consists mainly in the latter 
wearing ornaments. 


౫% గురుజాడలు 766 Diaries 


At Benares there are two temples of Parsvanadha, adjoining the 
palace. That adjoining the road is recent. From this a paved way leads 
to the older temple. In the compartments of the enclosure, there are a 
large number of pilgrims of both sexes from Bhopal. There are three 
shrines. In each of them is a large పీఠ (Piha - Pedestal) on which there are 
images of Tirthankaras in white and black marble. 


A cloth sewing చాందిని. The square or octogenial pillars are painted 
with female figures (and male?) making various upacharams (Upacharams 
- Service) singing, dancing & C. The old temple has a flat roof. No dome. 
The modern one is quite like the Benares Hindu temples. 


Last night, I went to the National Theatre. The House was full. There 
was only a standing room for hardly half a dozen people. The costumes 
were natural. No music except between the scenes. The acting was pretty 
good, though it sometimes trenched on buffoonery and farce. This was 
certainly incompatible with a tragedy, which, I subsequently learnt the 
play was. I went also to the Bengali Theatre. This is smaller. A love 
scene between a girl and a pink-clothed but sheepish gallant was being 
enacted. She sang sweetly. Not much to look at. The rest of the scenes 
were buffoonery, except a ballet. The tune was good and the atmosphere 
had been great. Majority of the girls were ugly. 


4" Tues 
Saw the High Court buildings. The courtyard is a small but well 
kept park. The style of architecture is Gothic. The doors are high and 
admit plenty of light and air. (The Madras High Court buildings are 
denied both these with a heedless wastage of ornament.) Saw two 


glories, Harmonium (and) accordion. 


5" Wed 
Morning, started from Calcutta. The scenery of the Hugli is very 
charming, particularly the Silpur gardens; no need of steamers, boats, 
mills & c. 


౫% గురుజాడలు 767 Diaries 


6" Thurs 

(....). Reached Vizianagaram. Morning. (On the way) saw the temples 
of Bhuvaneswar, scattered in a plain covered with brush wood. There 
was fog all along the river's course. 

7" Fri 

Reached Madras. 

Governor's escort 8 troopers & a carriage were waiting for us. 
Jaypur six, the other Zamindars none, some of them had, but when the 


Governor's B.G. (Body Guard) was reduced to 50 from 100 they were 
^polished off." 


10" Mon 
H.H. of Rewa drove out. In the evening (Zamindar of) Bobbili25 called. 


11" Tues 
The Viceroy” arrived. H.H. sent dishes to H.E. Maharajah attended 


the ceremony. Mr.Gillman arrived. 


12" Wed 

The minor Maharajah attended the reception . H.H Rewa dined. 
Wrote to H.E. and sent copies of "Victoria Prasasti” ” for presentation 

to the Viceroy. 

Morning at the Admiralty 

The birds chirped. From between the knells of sand stretches of 
the sea glittered and a (pillar) rod of radiance shot across the backwaters, 
while it grew darker and darker the more it receded from that red. To 
the slope of the b.w. (back water) the strand grew. The bank was low and 
on a level with the ground. On the other side of the b.w (back water) the 
ground was less even. A few palmyrahs and cactus bushes struggled 
and beyond them was a grove of casuarinas and coconuts. A road went 
right across the b.w. to Adayar past a cemetery and another road from 
Admiralty to the beach lined up casuariana trees. The road that led into 
the portico was lined with pots containing beautiful flowers and leaves, 


౫% గురుజాడలు 768 Diaries 


creepers in pots with వెదురు ప్రభ (Veduru Prabha - A support for the creeper with 
bamboo sticks). In the centre was a fountain; two foreign palms all coconut- 
like leaves but trunk-short. Ferns and crotons and the beautiful-leaved 
plants surrounded the fountain which was in six lobes. The eight pillars 
that supported the portico were huge, and high and round. The houses 
were square piers. The pillars were painted (not the piers) upto two 
yards in green over which was a nice border of green leaves and dark 
red flowers. 


The high flight of marble steps led to the drawing room. The room 
was painted greenish; painted in variegated-colours geometrical, fixed 
with a flower border over which was a fringe of interlaced creeper & 
flower. The ceiling was also painted. Three doors which led to the 
drawing room which was dark. Beautiful curtains. One gate to the east 
looked on the sea. Another gate was this side, was closed with doors, 
leaving a small opening below and containing large upper panels, two 
yards by one yard, set with mirrors over which the arch was filled with 
the coat-of-arms of the English Royal House in gilt work. Over the crown 
was a dark lion. The arched way was lined with fine teak (wood work) 
with a floral border. 


A corresponding gate on the opposite side. W (West) was a wooden 
gateway likewise set. More elaborately carved but not too much. One 
gilt moulding put over the arch. Over the carnice the Vizianagaram 
Coat of Arms; the support over two small lions. Two Kalasams (Kalasams 
- Round shaped vessels on the pinnacle of the tower) on each side over the capitals 
of the side wooden pillars. An over square but tall posts with panes 
that are triangular or pyramidical. 


The flight of steps to the upper storey began from this gate, a few 
steps right and then winding to the castle where on the wall was a 
painting by Ravi Varma and on the left another one in a swing. On 
bamboo stands her P (Picture). 

On the table was a bronze statue, almost naked, with a shield in the 
left and a spear in the righthand, fierce and in the act of throwing the 
weapon. 


౫% గురుజాడలు 769 Diaries 


15" Sat 
Went to the model farm”? 
1) When should shoots be removed from plantains? 

a) Manure-ashes for plantains. Bonedust for sugar-cane, oil- 
cake and white castor. 

b) To prevent white ants eating sugar-cane seed - irrigate the 
land freely. Throw slaked lime into the soil, half a ton over 
an acre. Phenol 2 gallons. Free irrigation. 

2) What vegetation protects banks etc.? 
3) How to prevent silting up of channels? 
4) How to protect anicut of packed stone? 


th 


16 Sun 
Sir Bhashyam called. 


17" Mon 
The minor Maharajah called on His Excellency (Viceroy). 


18" Tues 

Last night there was a drizzle. Smokelike clouds were drifting to 
the south in the eastern horizon and of a lighter colour sparsely covered 
the rest of the sky. 

There was a cool, light breeze that now and again stirred the forest 
of coconut ‘topes’ against the blue sky. The crescent of the moon was a 
third of the sky above the horizon, with a single star or planet, there or 
four yards below it. Along the margin of the backwater in front of the 
palace fishermen with their nets & early risers. 


20" Fri 


H.E. Sir Arthur Havelock called. 

A semi-private visit. The interview extended for about three 
quarters of an hour. At parting, he said, it seems, "It is with profound 
regret and regard for her I part." 

Business to be done: 

Oake's Auction of second-hand books. For my brother” — a clock 
and a pen. 


౫% గురుజాడలు 770 Diaries 


My mother - two globes, two fabricks. In all- chandrahara, glass 
cups, for mother nice blanket also. Tricycle repairs. 

Books from the Literary Society's library to be obtained. Indian 
antiquary. 

The Epigraphia Indica. 

Buddhistic Antiquities in the Krishna Dist. 

Mr. & Mrs. Winterbotham called on Her Highness. 


26" Wed 

The Lord Bishop and his mother called on her Highness. (Gurajada 

noted in bold letters. Eds.) 
Scenes 

In the night the trees reflected in the water and the lights here and 
there (seen). Shafts of brightness into the breast of water. At the S.E. 
(south east) end with casuarina coconut tope & c. There is an inherent (?) 
such interest is felt in the unknown to one self. We imagine all niceness, 
prettiness (...). The samein the case with men. The less known the life of 
one, the more charm surrounding it over the people. The curiosity to 
find it. The bright lights in a Bungalow - Christian English family lives. 
The charm thus attaches to her. Hindu wife in the mind of the husband 
is seen long accountable. Her life, her (views?), her surroundings of 
early life & c have charm. 


30" Sun 
H.H. went to Tawker's shop. Saw ] Js. got a present of I.R. 


31" Mon 
What shall I enter against this date - I remember no important 
incident having happened, So I have only to chronicle that the great 
Century passed away with the old year 1900 A.D. (Gurajada wrote in bold 


letters. Eds.) 


౫% గురుజాడలు 771 Diaries 


foco ob ob ox 


G.C.V. Sreenivasachar 


(ia) 


Novels 
Janarthan Reddi 
Jambag, 
Hyderabad Deccon 
C/o. Captain Raghoonath 


(The above entries are found on the first page and last page of the diary. Eds.) 


1901 
January 


1° Tues 
The new year and the new Century - Alas! The Maharajah did not 


live to live in it. 


5" Sat 
H.E. L. Ampthill called. 
35 sowars including bugler and (...) (Rest not legible. Eds.) 


6" Sun 
Left Madras at 11 p.m. (Rest not legible. Eds.) 


7" Mon 
Iam on the Way. 

8" Tues 
Finally arrived at Vizianagaram at 1 a.m. 
Phool bagh. 

9"" Wed 


(...). Planted Nendrakoja, the Malabar plantain. 
Planted clear (...). 


?** గురుజాడలు 772 Diaries 


13" Sun 

Fielded sheep in the sugarcane pit for seven days, the central got 
four nights. Last night there was a Dukki (One plough - tip deep rain) of rain. 
The అద్దుకట్ట (Addakatta - Horizontal barrier.) breached to the north where 
there were small loose stones, and carried off the mud in several places. 

The earth and turf మన్నుకట్ట (Mannukatta - Mud barrier) higher up were 
intact. Perhaps there was not much rain that side. 

Put water into the tank. 


18" Fri 

There was rain on the 15™ in the Kottam (Thatched house). Weather 
has been cloudy till now. There was pretty high-flood in ఊటగెడ్డ (Utagedda 
- rivulet). Two of the large stones have been thrown out of positions and 
silt has formed pretty high. 

I must be content with a little packing. It is, perhaps, advisable to 
have a large plantain tope (orchard) on the new jirayati. This would 
perhaps be most paying. The return may not, however, be as quick as a 
succession of crops - gingelly, chodi and rice. The plots have to be 
measured. 

Memoranda 

Budhavarapu (Suryanarayana Murthy), Haji, Swami, Sastri, Munsif's 
wife, Venkanna pantulu,” prickly pear. 

In giving the land (old) for sist (tax), the kankar-dibba (Kankardibba - 
Pebble maund) must be reserved. 


19" Sat 

Planted chodi. (Panicum paludosum Rex.) 

Planting the banana shoots obtained from Madhava Dhora - young 
shoots 500 at 5 Rs. per thousand, and plantains too on the other side of 
the ‘Gedda’(small stream). Weather continues to be rather cloudy. Clouds, 
white, passing into darkish. But no rain for the last 3 days. 


The jirayati (Land in the enjoyment. Not purchased or heredity) waste is being 
ploughed. There is water standing in the highest మతారు బొంద (Name ofa 


place, Mataru Bonda). 


౫% గురుజాడలు 773 Diaries 


నక్కదో స (wild cucumber) seed on tank bund. కర్బూజా (Karbujaa - A kind of 
fruit - melon) Gedda bund, as little removed from the stream as possible, 
that is consistent to its immunity from ravage from floods. 


20" Sun 
Watering fields for sowing gingelly. 
Manure required for sugar-cane. 


Received summons to appear at 2 pm. 26^ February. 


1901 


June 
14" Fri 


A swarm of locusts passed over Vizianagaram. 


1901 
July 


29" Mon 
Maharajah Arjun Singhji of Jodhpur, cousin of the ruling prince, 
arrived here. 
31 Wed 


I saw him. He was given, besides presents Rs. 6000 cash. 


1901 
August 


T" Thurs 
Maharajah Arjun Singhji left in the evening. 


9" Fri 
Venkanna pantulu died on the night of the eighth. In him, the good 
and bad features of Western civilisation were exaggerated. He was 
public spirited, bold, independent, was very active, but had no balance. 


౫% గురుజాడలు 774 Diaries 


Some people, especially those that do not like him made much of some 
lapses. But they fail to see that such lapses are inevitable in the present 
intellectual condition of our society. The old social ideas and religious 
beliefs, which were quite inoperative in producing integrity in public 
life, though they had some influence in keeping up a certain standard 
of private morality, lost their active influence on educated natives, while 
Western education simply inculcated ideas, without the living force 
which comes of harmony with social and intellectual conditions. As 
Freeman somewhere remarks of a people in Eastern Europe, I may say, 
the present generation are witnessing the existence of two civilizations 
with irreconcilable contrasts, the one hoary but much degenerate, 
narrow and uncompromising, but weak on account of its own 
narrowness and the inferior social position of its representatives who, 
therefore, have not the means to oppose with vigour the tide of alien 
beliefs and ways and the other, a strong in its progress and freedom, 
and irresistible in its appeal to reason. 

Western civilization is iconoclastic, and the freedom which it taught 
without the social progress and accommodation, which makes that 
freedom beneficient is sure to lead to inconsistencies, lapses and excuses 
and to combat this tendency effectually is the greatest educational 
problem of the day. Mr. V. (Venkanna Pantulu) represented in his person, 
in an exaggerated degree, the strength and weakness of alien influence. 


1901 


November 


15" Fri 
Mr. P.T. Srinivasa Iyengar came here the other day. He is a case of 
strange transformation, from a free-living agnostic to an all-believing 
and every absurd belief, trying-to-scientifically-explain, Theosophist. 


th 


18 Mon 
A long ముసురు (Musuru - Lingering drizzle), heavy rain. Castor plants 


coming out well. 


౫% గురుజాడలు 775 Diaries 


1901 
December 
13" Fri 
Extracts from the (...) of the late Dowger Maharani Saheba furnished 
to Her H. the Maharaja Kumarika Saheba by the Manager. 


1902 
March 


th 
4" Tues 


A long gap. March 1902. 
Left Vizianagaram for Madras at 7 a.m. Her Highness, the Dowager 


Maharani, H.H. Rewa Sircar, the minor Maharajah, Maharani Saheba, 
Babu Sahib, Chitti Dulahir Saheba and Thayi Saheba (that is Kumar 
Pratapsinghji's elder daughter), Dr. Leaping as well as the tutor. 


5" Wed 

Arrived in Madras at 7 a.m. The Government carriage and the 
troopers did not arrive. The requisition was sent late and Governor being 
in camp, did not reach in time. 

Swami Paramahamsa Bala Subrahmanyaji also accompanied Her 
Highness. He is Her Highness's Hon. Private Secretary. 

Some disciples of Swamiji brought a dog-cart for him, a cartload of 
garlands, sandal paste etc., and flourished an umbrella over his head. 


7" Fri 
This morning a young Modaliar - a graduate, who had written a 
book in Tamil on what he called, ^The higher religion and philosophy 
of the Hindus" called to pay his respects to the Swami. He talked a lot 
about the ignorance of educated Hindus in matters religious and 
philosophical. Paid me high compliments to my face and called me a 
"kindred soul" - God save the Monk!" 


?** గురుజాడలు 776 Diaries 


9" Sun 

The Maharajah of Bobbili called this morning with his younger son. 
He was of opinion that an Anglo-Indian tutor was preferable to a raw 
Englishman from home for native chiefs and zamindars. He told me 
thathe had published a Telugu History of Bobbili, the first part consisting 
of what the late Sriramamurti Pantulu had written about the Velama 
caste, and the second, a translation of his own work on the History of 
Bobbili. 


th 


10 Mon 
Mr. Elwin, the Acting Collector arrived in Madras and called here. 
On the cover of my copy of Apte’s English Sanskrit Dictionary I 
had noted the following statement of H.H. the late Maharajah of 
Vizianagram, “The greatest man is the greatest slave - self-imposed 
slavery." 
A prescription given to me by P - 
Soda bicarb gr. 
Sig Bismuth Et an cil 31 
Tinct. Gentium Co. 3 gr. 
Tinct, Cinchon co 3 gr. 
Ag Chloroform - m. 


‘/,part daily % hr. before meals. 


On the evening of the 9 we went to witness the Harikatha 
Kalakshepam™ of Krishna Bhagawati, a man of Tanjore. He is a very good 
musician and a clever man too. He related the story of Rukmini 
Kalyanam in Tamil. His digressions were few and interested the 
generality of his hearers. The verses and songs were of different 
languages, Telugu, Sanskrit, Canarese and Maratta. The Telugu and 
Sanskrit verses were from the Bluagavata." His relating the stories in 
short compass is one element of his success. 


12" Wed 
Her Highness the Dowager Maharani Saheba, the Maharajah 
Kumarika Saheba and the Minor Maharajah paid a visit to H.E. the 
Governor at Government House. Mr. Elwin, the acting Collector and 
guardian also present. 


౫% గురుజాడలు 777 Diaries 


17" Mon 
Her Excellency Lady Ampthill, accompanied by her sister Lady 
Mand paid a visit to their Highnesses. The interview lasted from 12 
a.m. to 1 p.m. and their Highnesses were very much satisfied. 


22" Sat 
Mr. Thompson returned the visit at 10 a.m. 
ee How do you like Mr. Phillips? 
Mah : He isa stiff man. 
Thom : How do you like Mr. Gillman? 
Mah : He is a nice pleasant man. 
Thom : I hope he will come back married. 
Mah. : Idonot know. [have not heard from him for two months. 
Thom : Ishould like very much to see H.H. but sorry to hear 


she is not doing well. 
Mr. Winterbotham called at 12 a.m. 
Burgess Amaravati and Jaggayyapet. 
p. 13 Dharanikota is the ancient Dhanyakataka, capital of Mahendra. 


18 miles west of Bezawada. 
Could Nakkadevara Jina be నాగార్జున దిబ్బ ? (Nagarjuna dibba?) p. 18 


Taylor's ignorance of Pali "long after scholars had recognized 
princes to be the proper one." Gave transcriptions they are seemingly 
nonsensical. 


1902 


July 
12" Sat 
H.H., the Dowager Maharani passed away at 1-45 p.m. 


౫% గురుజాడలు 778 Diaries 


1902 
August 


27" Wed 


Son" born to minor Maharajah. 
(Notes at the end of 1902 diary scribbled by Gurajada) 


Things to be done in the garden. 


1. 
2. 
3. 


Get plantain shoots from Gajapatinagaram. 

Prepare ground for Veduru (bamboo) in a block somewhere. 
Make a packing across gedda (small stream) at the moga 
(mogadala - in the front) near channel and complete it. 


. It is possible that the channel below flows steadily only in 


winter. What crops can be grown to the advantage? 


. Make a small tank, store water, and plant plantains allround 


with vegetables. The best locality for the tank would be above 
the level of the channel. The excavated earth may be used to 
bund up the stream and connect it with tank. 

Begin the large canal work. First speak to the Bantupally 
people - along channel - make a small (...) near the pond and 
use the water for watering a number of mangoes and coconuts. 
Make pits and fill with manure. Put two or more plantains 
round each plant for shade. 


To be obtained: 


Plantain shoots. 
Pine apple shoots. 
Yellow lilly. 
Grass for bunds. 
Grass for lemons. 
Stout bamboo. 


Things to be purchased: 


1. Bell, Lamp etc. for tricycle. 
2. A quilt. 
3. A tin for holding Ganges water. 


౫% గురుజాడలు 779 Diaries 


4. 4 bottles coca wine. 11-0-0 
(Coca wine is an alchoholic beverage combining wine with extracted 
coca alkaloid . Eds.) 

5. Kapada.(cloth) 

6. Cheap Gauge Flannel shirts, China Bazar. 

7. Shoes from Li Hung Chung. 

8. Travelling bag. 


1903 
March 


1° Sun 
Took charge of the stables. 


1903 


April 
7" Tues 
Left Vizianagaram for Madras. 
8" Wed 
At Madras. 
10" Fri 
Sir Bhashyam paid a visit. 
11" Sat 
Coonoor. 
14" Tues 
To Ooty for a day. 
18" Sat 


Balayya Naidu paid his respects to H.H. 


౫% గురుజాడలు 780 Diaries 


1903 


May 
6" Wed 
H.H. left for Ooty. 
15" Fri 
H.E. Governor paid a visit to H.H. 
16" Sat 
Mr. Thompson’s Visit. 
18" Mon 
Mr. Winterbotham's visit. 
21* Thurs 


Mr. Gillman engaged Mr. Weir. 


1903 


June 

8" Mon 

H.H. called on Lady Ampthill. 
11" Thurs 

Left Ooty. 

14" Sun 
In Madras. 

20" Sat 


Left Madras for Vizianagaram. 


1903 


July 
13" Mon 


Mr. Sarma died at Vizagapatnam. Suit filed against the 


Samsthananr 6, 


౫% గురుజాడలు 781 Diaries 


1903 


December 


26" Sat 
One of the Ranis of Pithapur?" paid visit to Her H. 


1904 
April 
27" Wed 

Left Vizianagram for Ooty. 
The Rajah paid a visit to H.H., accompanied by his two nephews. 
Basivi Reddi and Chiranjeevi got in at Nidadavole. 


28" Thurs 
Received wire that my daughter was ill. Arrived in Madras. 


29" Fri 
Message that Nanamma was alright. 


30" Sat 
Mr. Rangachari^? called. Sir Bhashyam called. I left for Coonoor. 


1904 


May 
1* Sun 
Arrived at Coonoor. 
9" Mon 
Arrived at Ooty. 
16" Mon 
Mr. Larmour arrived. 
23" Mon 
Lady Price called. 
30" Mon 


The Hon’ble Mr. Stokes paid a visit & papers were signed. 


౫% గురుజాడలు 782 Diaries 


1904 


June 


th 
7" Tues 


H.H. called on H.E. Miss Thompson at Government House. Mr. 
Tatachari went to Coonoor. 


21* Tues 
H.H. called on H.E. Miss Thompson. 
24" Fri 
His E. called on H.H. 
25" Sat 


H.E. Lady Ampthill paid a return visit. 


1904 


July 
6" Wed 
Mr. & Miss Durell left for Home. (England) 


1905 


April 
17" Mon 
H.H. left for Ooty. 
18" Tues 
Reached Madras. 
24" Mon 


Ileft for Vizianagaram, my father having died.” 


౫% గురుజాడలు 783 Diaries 


1905 


May 
7" Sun 
Left VJM for Ooty. 
8" Mon 
In Madras. 
10" Wed 
Left Madras. 
11" Thurs 


Arrived at Ooty. Mr. Larmour & Sastry were my fellow passengers. 
Mr. Thompson had called by the time I arrived. Mr. Gillman arrived 
on Friday. Mr. Gillman arrived. Mr. Gillman saw Her H. 


26" Fri 
Mr. Larmour left. 


29" Mon 
H.H. called on Her E at Govt. House. 


1905 


5” June Mon 
H.E. Lady Ampthil paid a return visit. 


1906 
January 


1" Mon 
1668 అక్షయ భాద్రపద శు 1 C.) 1747 Tirumala Venkatesam Venkata ట 
ta 
2" Tues and 3" Wed 
Cp (camp ?) 1. BQ నెల్లిమరల౯వాళ్ళుయిచ్చినవి (?) 
2. సిగిరికొత్తపి C...) తరకలు? 


౫% గురుజాడలు 784 Diaries 


8. నరస హిజెషెరీ 
బంగారు (...) 
4. కొత్త (...) 
మాడావాళ్ళు 
విస్తారము 
Beal's Health (...) 
B. (Butterworth) Nellore VOL 


Epigraphia 
Sundaram 
4" Thurs 
Killa Kumbalu 
గార వెలుక్సులు (?) 
B దంతులు 3 
ask Raju about 
P.L.B. 
12" Fri 
శ్రీరాములు 


Today the Treasury Officer sent me this diary. 

Business for the day. 

Palm leaf books. 

Grants printing. 

Webster's Dictionary. 

Show Somayajulu. 

Send a jelayat (?) to V. Raju. 

After return from Madras send for Bobbili Siddhanti garu. 


th 


(Pages 13" Sat and 14" Sun are not legible. Eds.) 


16" Tue 
Sri Rama Murty's book II should be filed and persons in possession 
from the Godavary District should be sighted from it and also records 
from Sub-Court and Munisiff's Court, Peddapur. 


౫% గురుజాడలు 785 Diaries 


17" Wed 
Manual sent. 
Write to Rajah about Butler's book. 
Settled with Chiranjeevi about M - 


18" Thurs 
PLB, 
Road to Velagada. 
Voleti Narayana’s father’s book about the order in which 
Dharmodakams are given. 


19" Fri 
Wired Gopinath 
Shall we send X to Rangoon. 


20" Sat 
1. Ganga Raju. 
2. Vizag 
Sri Rama Murti's Leave. Chicacole. 
1. వంగపళ్ళు (Vangapallu - Brinjal ripened for seeds). 
2. Copper plates etc. 
3. Hakikhets (Hakikhets - Papers of Ascertainment). 


21* Sun 
Gopinath arrives by Mail. 
Mama’s son. Bhogapuram boys. 
Kakarlapudi Venkatanarasa Raju. Jagannadha Raju. 
Bhati Bavaji Sukh Dave. 


22" Mon 
Left by local train for Waltair. 
1. 3 class. 1 Re. 
2. 2% class return fare 2-12-0 
3. Inter class. 
Servant sent back. 0-8-0 
Talked to Gopinath about SS. etc. 
Jutka hire 8 as. 
Coca wine 4 as. 


౫% గురుజాడలు 786 Diaries 


23" Tue 
Pal Calcutta. Books to 
See Beal Hon. Jt. Secretary 
Travelier French 
K. Venkataramaiah, Mica Inspector, Saidapuram, Via Gudur. 


24" Wed 
Tuni carriage. 


27" Sat 


Her Highness saw the Prince of Wales at the Parda party (Get together 
where ladies sit in a parda, a curtain). 


th 


30 Tue 
Her Highness called on Lady Ampthill. 
Examined Pratapa Rudra's Dayabhaga. 


31% Wed 
Papers. 
1906 
February 
2" Fri 
About Rajah going to Tuni. 


Her Excellency called on Her Highness at 12-30. 


3" Sat 
The Rani of South Valluru called. Dewan Bahadur Bhogaraju 
Narayana Murty Pantulu garu called. 
(At the end of the 1906 diary in the column Memoranda of things lent — the 
following entries were scribbled — Eds.) 
Memoranda of things lent etc. 


Burnell & Sewell to Somayajulu. 12.1.06. 
Catalogue of Oriental Library Ms. 

Mr. Venkayya’s address. 

Sri Ramanandha lyer, B.A. 

Rev. — Mylapore. 

B. Suryanarayana, B.A., 37, Lingi Chetty St. 


౫% గురుజాడలు 787 Diaries 


1912 


February 


3" Sat 
Paid to the (...) 11 Rs. and (...) over and above the fifty rupees 
drawn from Naidu garu. 


1913 
త్రీ 


2 


January 
1* Wed 


Election of a King by an elephant. 

Called on Sir John Atkinson. Found him very nice. I shall have to 
see him again after the Public Service Commission leaves. 

Itis very gratifying to me that Ramamurti is made Rao Saheb. The 
Hon'ble (Mocharla) Ramachandra Rao telephoned to me from the 
Cosmopolitan Club and said it was a triumph to our cause.“ 


2" Thurs 
The succession appeal will be heard after the 15" inst., unless 
appellants ask for a long adjournment and Srinivasa Iyengar agrees. 
We shall oppose. Saw P.R. Sundara Iyer, Justice. He wants a note on 
Telugu studies in two or three days. A meeting will be held on the 10" 
inst. Burra met Seshagiri Iyer“ also. Wrote to Messrs Yates, Hunter, 
Seshagiri Row. Wire to Her Highness. 


3" Fri 
Had a wire from Mr. Fowler to go to Vizianagaram, probably in 
connection with the will. Instructions were countermanded. 


4" Sat 
Left Madras, Wrote to Sir H.H. about 1.Telugu 2. A school for 
civilians on Phonetics & Telugu etc. 


౫% గురుజాడలు 788 Diaries 


ర్‌” Sun 
At Ellore - Reached Vizianagram in time. At Rajahmundry 
Gunneswara Rao” asked for acting plays in Telugu. 


6" Mon 
Saw Mr. Fowler and Mr. (Sarma?) and discussed matters connected 
with the late Maharajah's will. 


9" Thurs 
Left Vizianagram for Madras. 


13" Mon 
Party atSivaSwamilyer's; saw Mr. Mark Hunter and Mr. Gillman. 


14" Tue 
Party at Mr.G. Natesan's? 5-30. 


16" Thurs 
Governor's State visit and return visit. 


23" Thurs 
P 360 J.M.L.S. (Journal of the Madras Literary Society) 1837 Vol. X. 
Essay on the language and the literature of Telugu. The Telugu 
poets may be divided into 2 classes. Popular and classical. (N.B. All 
those distinctions and terms loosely employed.) 


The Poetical works (Samanya Cavyamulu) are principally written in 
‘Dwipada’ uniform couplets and are much in the familiar style of Ovid, 
Goy's fables or Scott's Marmion'. The classical (Mahacavyam) are usually 
in (Padyamulu) stanzas may be compared to the Odes of Horace or Grey. 
On the principles adopted in Western criticism the taste (...). Even in 
these, bombast, immorality, bad taste and childish conceits frequently 
occur. But these flourishes are far more prominent in those which are 
written in stanzas; doubtless each of these works contains a Kernel of 
really pleasing poetry. But this is precluded by many phases of ill-judged 
theme. wherein the poet is evidently a more grammarian, and ..... (as 
Pope says), "Who lives in syllables" he rejoices in syllables and the 
dictionary is never out of his thoughts". 


౫% గురుజాడలు 789 Diaries 


In many stanzas particularly in the metre called seesa the same 
thought is thrice reiterated with a mere change of phrase ..... Such 
passages possess an undeniable value as regards the foreigner who will 
find these stanzas a most convenient substitute for the Amaracosha 
(Amarakosa : a Sanskrit Dictonary) and similar vocabularies of synonyms. 
But the taste they display is paltry enough. The absence of these and 
other pedantries renders the poems written in couplets much more 
agreeable to a foreigner, who will value them for their simplicity, which 
is a fault with (...). 


1913 
February 


12" Wed 
Town buildings 3536 
Fort 6463 
9999 


13" Thurs 
1. Gardner for Tawker. 
2. Signature P Rs. (...) 
Peddacheruvu."^ Late Maharaja's photo. 


22" Sat 
Oxford University Hand Book. Panchapakesa Iyer. 


1913 
March 
1” Sat 


1. Remittance for SK Grammar. 


27" Thurs 
Godavarthy Ramadass (Gurajada's near relative) books & A.V.N. 
College books. 


31 Mon 
Seewa Club's money. 


౫% గురుజాడలు 790 Diaries 


1913 
April 
1° Tues 
1. కోడూరు సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి, రామేశ్వరం (Koduru Subrahmanyeswara Sastri, 
Rameswaram-Name of a person and his town.) 
2. Rangammannar M.N. 
3. Ally 
4. విజ్ఞానచం ద్రిక (Vignana Chandrika) 
5. Vedam Venkataraya Sastry 7-14 


2" Wed 
చిత్రప్రభానామ శబ్దరత్నవ్యాఖ్యా = హరిశాగస్తిణాకృతా (Chitraprabhanama Sabdarathna 
vyakhya - Harisastrinakritha - A book written by Hari Sastry) 
Pandit R. Narayana Sastry... (Training College, Sealam) 
Professor of grammar 
Tanjore 


3" Thurs 
No. 51 - Haji Sahebpet, East Road, No. 42. West of Road; Nos. 41, 
39 - Peerjan. 


7" Mon 
Left Vizianagaram. Mr. K. Veeresalingam Pantulu garu was my 


fellow passenger from Rajahmundry. 


8" Tue 
Arrived in Madras. 

9" Wed 
Meeting of Examiners. 

13" Sun 


Find from some Guntur people at Madras and find out about Dr. Wil. 


14" Mon 
Left Vizianagaram. Modern Review. 


౫ గురుజాడలు 791 Diaries 


15" Tue 
Arrived in Madras. Write to Venkata Chalam? about the French 
book and to the Hyderabad man. 


16" Wed 
Akella 
K. Suryanarayana, 
8, Iswara Lala lane, Triplicane. 


th 


18 Fri 
552 B.F. Now (new?) 
20 Sun 
(Not legible. Eds.) 
23" Wed 


See P.R. Sundara Iyer, Justice. 

Mr. Ramesam’s book 

Write to Ramakrishna Kavi.”° 
Venkatachalam arrives on Thursday. 


24" Thurs 
Write to the Govt. Examiners. 


26" Sat 
సింహాచలం శాసనము (Simhachalam Sasanam - Inscription of Simhachalam), 
తిమ్మరసుమీది (గంథం (Thimmarasu meedi grantham - A book on Thimmarasu), విన్నకోట 
పెద్దన” - వ్యాకరణం, (A grammar book by Vinnakota Peddana) దంతులూరి (Dantuluri) 


1913 
May 
1° Thurs 
Left Madras for the Neelgherries. There was Mr. Salkind, Secretary 
of the Text Book Committee in my compartment. A very pleasant and 
obliging man. We discussed Telugu. Mr.Salkind was very kind to me, 
so that I could close the window. 


౫% గురుజాడలు 792 Diaries 


2" Fri 
Saw Mr. Middlemast in the train. Could not, however, talk with 
him. He disappeared at the Coonoor station. We got into the Mail 
carriage. Paid 3 Rs. N.B. Bhasa’s plays etc. 13-6-0. (...) garu 5 Rs. 
Arrived at Highlands. The Maharani Saheba showed me the 
drawing room which looked on the flower garden and the hill slopes 
and plains below. She called it a dream. Verily it is a dream. It is so 


tastefully furnished and has a most romantic situation. 
Bill Rs. 6 subscription. (...). Wrote to Mr. Vedam (Venkataraya Sastry) 
Coonoor 


It is nine or ten years since I had been here. How kind the Maharani 
Saheba is! The climate of the place is milder than that of Ooty and the 
room which I share with Sridhar Ramachandra Raj is nice. God bless 
the Maharani. 


Novel. 


The blue flowered creepers looked affectionate welcome. The Sita 
అక్షింతలు (Akshinthalu - A kind of flower). smiled, and the weedy area's 
whispers pass on. 


9" Fri 

Books taken for H.H. 

Tolstoy's posthumous stories 3-8-0 

Note Books 0-10-0 

4-2-0 

S.K. Books 13-6-0 

10" Sat 
Went to Ooty. Advance of 5 Rs. from Sri Ramulu. Return ticket 1-8-0 

12" Mon 

Ruby's No. 1374 

Batta given upto 227 48-11-0 


౫% గురుజాడలు 793 Diaries 


14" Wed 


Bought for Her Highness. 
Shakespeare 1-12-0 
Times of India 0 -4-6 
2-0-6 
15" Thurs 


Went to Ootacamund under the orders of the Maharajah & the 
Maharani. Carriage hire 1-0-0 


16" Fri 
Accommodation for Krishna Row's brother హయగ్రీవరావు వడ్డాది 


(Hayagreeva Rao - Vaddadi - Name of a person) cousin. 


20" Tue 
The Maharani Saheba gave into my hands 150-0-0 
Wrote to Andhra Bharati towards subscription 
Past year & current year by M.O. today 100-0-0 
Balance 50-0-0 
23" Fri 
Gave 4 Rs. to Guruvulu. 
24" Sat 
Ooty. 
26" Mon 
Sent bills to the Registrar and the Secy. To S.S.L.C. Examinations. 
Travelling 132 - 08-0 
University 415 -12-0 
5.5.6. 195 - 01-6 
743 - 05-6 
28" Wed and 30" Fri 


(Entries not legible. Eds.) 


౫% గురుజాడలు 794 Diaries 


1913 


June 
9" Mon 
Paid the balance of the Maharani account to Triumbuck Pandit 


together with Rs. 50/- now given. Altogether 100/-. Narayana Sastri. 


12" Thurs 
In the Connemara Library or buy a copy. 
1. Anantapur Manual. 
2. Bellary District Manual. 
3. Journals of the Madras Lit, Society, Through & take a list of 
articles. 
4. Make an extract from విన్నకోట పెద్దన (Vinnakota Peddana) or see 
Oriental Library. 
Oriental Mss Lib. 
1. The article on Dandi by a German. See University Note Book. 
2. Inscription book - Ceded Districts. 
3. Anantapur book - Wilson Balley (?) 
4 


- LR see Wilson or Taylor. 


14" Sat 


(Not legible. Eds.) 


15" Sun 
See Hunter about loan. Particularly (?) 
Speak to Mr. Fowler. 


Prior appointment. Mackenzie mss (manuscripts. Eds.) 


౫% గురుజాడలు 795 Diaries 


1913 


July 
17" Thurs 


Beams for lower storey." 8x17 x10 x 12 = 113 d 


For upper storey 8x16x9 x11 = 88 
Total 
1 
Say 200 Cft. 201 - /, 
20" Sun 


Sitaramachandra Rao 4'/ ft 
Pusapati Suryanarayana Raju 12 16 & 
Ananda Raj 


25" Fri 
Ind and VI & VII. 


26" Sat 
Information about the Menteda Project. 


1913 
August 


8" Fri 


Mr. K. Linga Murti (Secretary) Veeresalingam Public Library. 


11" Mon 
Canvass Head Masters' 
Sasilekha" 
Ask Bhat to see composition books in Canarese. 
T.A. Gopinath Rao, MA. 
Supdt. of Archaeology, Trivandrum. 


12" Tue 
R. Narasimhachariar, M.A., Bangalore. 


౫% గురుజాడలు 796 Diaries 


14" Thurs 
Swami's Ramayana 
Chilakamarti Padmanabham. 
Gunneswara Rao. 
Pagat i veshagal lu (Folk performing artists. This artform was popular in rural 


Andhradesa, now almost extinct. Eds.) 


1913 


September 


15" Mon 
Write to Mr. Durell to pick up references at the Paris Public Library. 
Write to the Librarian of the Imperial Library. Also to the Professor, 
History, University of Paris. 


Is there no French Book which treats of Dupleix La Bourdonnais 
Count de Lally? 


Open a note book for history. Ask for a list of school books and 
useful literature stories group. 
1. Wellington Square, Calcutta. 
A. Rama Murty & cloths. 


1913 
October 


17" Fri 
Thacker's Reduced Survey Map of India and Burma by J.G. 
Barcholomew's scale 70 miles to an inch. 
Sainsbury's "English Novel". 


th 


18 Sat 
Meeting of the Senate. (The Madras University) 


౫% గురుజాడలు 797 Diaries 


19" Sun 
Meeting of the Dravidian Board of studies (The Madras University). 


20" Mon 


Meeting of the Sub-Committee Intermediate Telugu Composition." 


23" Thurs 
Must catch the Rajahmundry Mail. 


1913 


November 


16" Sun 
Khaji Saheb Burke. 
Subscription to "Simplified Spelling." 


17" Mon 
Gurajada Ramachandraiah, 
Gurajada, Vuyyur Post, 
Krishna Dt. 


18" Tues 
(A sketch by Gurajada showing water supply drain. Eds.) 


19" Wed 
Application to Chairman about water connection with the Ghosha 
Hospital.” 


1913 


December 
4" Thurs 
Requested at the reception pandal at 3-45 p.m. (by L.T. Harris.) 


5" Fri 
At 4-15 p.m. the foundation stone with the latter (by p. Sect. to the 
Maharaj) 


౫% గురుజాడలు 798 Diaries 


1914 


January (In the opening page of 1914 diary Gurajada jotted these lines. Eds.) 


Donation by Jina Princes 1165 Page, para 9, 1257 - 8, 
1. దేవతాపూజలకుం అంగరంగ భోగానకుం ఇప్పించి 
దాని యెవ్వరు దప్పినా కపాలానకుడిచిన 
Memoranda of things left (Column printed in the diary. Eds.) 
C. Krishnabaraij (.....) 
A cursory examination of (....) prose 
Yeats W.B., 18, Woburn Buildings, N.W. a. 48 
R. Kipling, Retenson's Square, S.W. a.46 
Max Pemberton, Forston Hall near (....) a.50 
G.K. Chesterton, Church Road, Black Fields Bucks, 
George Bernard Shaw, 10, Adelphi Terrace, W.C. a.57 
Contribution Weekly (...) to the Illustrated London (...) 
Memoranda of Reference and other matters of interest (Column 
printed in the diary. Eds.) 
Chendra Rekkha Banarjee, High Court Vakil, 
No. 8, Goliotola Street. 


1914 


January 


1° Thurs 
There is not a word in all these about an attempt to bring Sandhi 


near to the phonology of the spoken dialect. Ramaiah (...) on speech 
conditions about both groups in reading speech which is recorded. We 
forget it was a chant (...) and between it (...). 

The Usl-s-Walter to adopt fake Sandhi today ద్రుత did by ignoring 
Dritaprakritika where (...) infinate connection between words in భయపడు, 
కొట్టపడు after మమున్‌. Where in speach సరళాదేశము to (...) 4 speaks of it. If 
so drop druta forms. But the high (...) are full of them sc. Give the forms 


౫% గురుజాడలు 799 Diaries 


and the place of దుత|ప (...). You also in inscriptions (...) టావు (...) As per 
the (...) Dravidian phonology was (...) with literary dilect. 
యడాగమం was an incidental option more (...) 


6" Tues 
Chilakamarti Lakshmi N Pantulu Vol V 
యదిమొదలు యాయన 
యతడు నాయన 
యక్కడ 
స్థాపించియందు 
యట్లు చేయు 
ఒకదానిం (బ్రకటించి 
సంగతులం జెప్పి 
స్వయముగా జేయుట 
ప్రధానముగా జేసికొనిరి 
నచ్చట 
యర్థము 
యత్నము 
యభిలాష, యుద్యోగము యాదరణ 
యధికమయ్యె యుత్తర ప్రత్యుత్తరములు 
యనుచితము 
యుపచరించు 
య 
యాచారము 
సహజజ్ఞానియని యనేకుల యభిప్రాయము 
యాయా దేశములందున్న 
వ్రాసినవి వున్నవి 
16" Fri 
Arrived in Calcutta. 


17" Sat 


Sir Murrey Hammick” called at 12 a.m. 


౫% గురుజాడలు 800 Diaries 


th 


18 Sun 
Attended the annual meeting of the Sahitya Parishad.” Pandit Hara 
Prasad Sastry presided. He remarked, "Pali was popular because it 
was easy to pass in it". Pandit Shiv Sancar Ojah attended. Hara Prasad 
thinks that Ravindra's poetry is unpopular because his Bengali is cast 


in English idiom. 


20" Tues 
H. Sarkar. 
22, Kalidas Singhi Lane, 
Rajah Bazar. 

22" Thurs 


Went to Kidderpore. New Market. 


23" Fri 
Syamendra Mohan Das. 
30, Bahir Mirzapur Road, 
Calcutta. 

24" Sat 


211, Cornwallis street at 1 p.m. Brahmo anniversary. 
Calcutta University Institute, 5-30 p.m. 
Star Theatre 8-30 p.m. and 3 p.m. Minerva 8-30 p.m. 


Isaw Sir Gurudas. The house has a 'Talab' (tank) - not large, simple. 
He looked poorly. He said he was 70- the Biological span of life. He 
said that spl.(special) studies were not satisfactory in this University. The 
students were required to read too many books. They acquired repulsion 
and dropped study in after life. He deferred shorter courses and depth. 
He asked me to fight for it. Short courses would be popular and givea 
good grounding. He said he had read my preface to జార్జిదేవ చరిత. °° He 
appreciated the poem. He was fighting with Ausuthosh Babu" and 


Brijendralal about Sanskrit courses. 


౫ గురుజాడలు 801 Diaries 


26" Mon 
Defects of training are apparent in the answer books of candidates 
in Telugu Composition III C second paper. Wherever such an 
arrangement is possible, I think that Telugu composition should be 
taught by the teacher who teaches English composition. 


I think that candidates who take up Telugu in Group III C should 
attempt to write the literary or poetic dialect correctly in answering the 
second paper. I presume, the object of this paper is to test the candidate's 
power of composition in the literary dialect, while in compulsory 
comprehension he may and does generally use modern or vernacular 
forms. I think, this must be kept in mind. I presume, compulsory 
composition in Telugu is a continuation in the college course of Telugu 
composition of the School Final Examinations. 


గుడివీధి (Gudivihi - Name of the street) 18-0-0 
ఆబ్టీకంనాడు ( Abdikam nadu - the day of Death anniversary) 10-0-0 
5 Stamps. 2-0-0 
2 Doz 1-4-0 
2 pad locks 0-8-0 
Rock salt 0-4-0 
బండి లైసెన్సు (Bandi license - licence of the vehicle) 3-8-0 


1914 


February 
10" Tue 
Returned from Simhachalam. Take to Madras 
Bandarkar 
Lanmar (?) 
Pillary 
Dictionaries. 


౫% గురుజాడలు 802 Diaries 


11" Wed 


Wire to Bombay for Mrucchakatika 

Take coins from Appala Narasayya, Berhampur. 

Bricks, Adapaka (name of a place) Land, Anakapalli for seeds and దొండ 
206 (name of a place) old well deepened. New well digged. 


12" Thurs 
Vemulakonda Gopala Swami Pantulu's son-in-law. 


14" Sat 
N. Munuswami's books. 


1914 
March 


13" Fri 


To remind him of the son-in-law of Mr. Gopala Swami Pantulu. 


14" Sat 

Things to be remembered - 

Popes' Tiruvachakamu, Tamil Translation. 

Survey Decisions - Calcutta House. for G. Narasimham - Letter to 
Alli Brothers. 

Sending Minutes to Ramaswamy Sastry. 

Bharati & Masulipatam Lady - Seshadri's book - 

Gopinath Tawker's Book - Prabhakara's money. 

Note - Since the question of the settlement of the lines of 
Intermediate Telugu Composition has been delayed, I have thought it 
no longer fair to dispose of the books referred to me. 


17” Tue 


Arrival in Madras.” 


Text-book Sub Committee. 


౫% గురుజాడలు 803 Diaries 


20" Fri 
Senate meeting. 
Burke Grapes and Kandahar pomegranates. (Under score by Gurajada. Eds.) 


21° Sat 
Senate meeting - go to Old college - see Mr. Hunter. 


27" Fri 


Wrote to the Sessions Judge. 


31* Tue 
Wire to Ramaswami Sastri and sons. Prabhakara Sastri. 


1914 
April 
1* Wed 
Write to — 
4" Sat 
Meeting. 
6" Mon 
Meeting of Examiners. (ms) 
24" Fri 
Senate. 
27" Mon to 29" Wed 
Tran 120 100 120 (sss) 
Marks Telugu(?) 
174 105 43 63 200 
175 50 57 45 170 
176 80 57 45 
177 65 55 76 
179 85 33 38 
180 75 42 75 
181 85 42 60 190 
182 35 39 24 150 


౫% గురుజాడలు 804 Diaries 


30" Thus 
Write to Mr. Wallace. 


May 
4" Mon 
Intermediate. 
Left for the Hills. 
Meeting of examiners. 
5” Tue 
Coonoor. 
7" Thurs 


Write to Mr. Ramayya. 
Write to 88g (Sashilekha, a Telugu weekly), వేములకొండ, గిడుగు, శేష 
(Vemulakonda, Gidugu, Sesha - Proper nouns) 


Hari, Venkata Raya Sastry's Grammar, Principal, Sastry. 


13" Wed 
Massaiah arrives. Fodder. 
Topics. 1) History, 2) Telugu, 3) Poet - Personal favour. 
4) Syndicate. Rani's letter. Kripal. 


15" Fri 
Went to Ooty. 


th 


16 Sat 
Returned to Coonoor. 


18th & 19th Mon & Tues 
The conscious motive or that unconscious force - cause of deviations 
from grammatical tradition - was metrical exigencies. The complex ideas 
and figures of Prabandhas and the limitations which the poets imposed 


on themselves made metrical exigencies more exacting. If now-a-days 


౫% గురుజాడలు 805 Diaries 


we slacken metrical restrictions to what they are in Canarese, Tamil 
and Malayali, then the necessity for deviation from grammar would 
altogether cease. On the other hand, changes in living languages arise 
from living necessities and the interplay of the influence of the 
peculiarities of the individuals and communities. 


22" Fri 
Went to Ooty. 


26" Tue 
హుజూరితో మనవి చేయవలసిన సంగతులు... మునుస్వామి. (Huzuritho manavi 
cheyavalasina sangatulu.. Munuswamy - The topics to be presented to His Highness... 
Munuswamy) 
1) Watchman at my house. 
2) Poet 3) (Burra) Seshagiri Row. 4) BA. (hons.) 


1914 


June 
3" Wed 


Returned to Coonoor. 


12" Fri 
To remind him of Tawker and Municipal Elections. 
Mr. G. Papayya. (Godavarthi Papaiah - relative of Gurajada). 


15" Mon 
Went to Ooty. 
16" Tue 
Returned to coonoor. 
24" Wed 
Left Coonoor. 
25"" Thurs 


Left Mattupalliam. 


౫% గురుజాడలు 806 Diaries 


26" Fri 
Arrived in Madras. 


28" Sun 
(Not legible. Eds.) 


1914 
July 
13* Mon 


Credit Rs. 10 
Telegram to Krishnamachari Gumali 


15" Wed 
Milk from today for four days. Refreshments pucka (?). 


1914 


August 


1* Sat 
Sent the report on Text Books. 


2" Sun 
Typed letter to the Registrar of the University of Madras. Letter to 
Govindaraghava lyer, L.A. 


3" Mon 
Sent the continuation of the letter to Registrar. 
1. B. Hanumantha Rao 2. Stone. 3. Middlemast. 4. Spinner. 


10" Mon 
(Not legible. Eds.) 


16" Sun 


Inspector wanted to see the H.H. Maharajah. 


th 


28 Fri 
Andhra Advocate, Value pay Bill. 


౫ గురుజాడలు 807 Diaries 


1914 
September 


1* Tue 
1. Write to Sompeta Amin about Kawlu's - Money, Coconuts. 
2. Palacol for oranges. 
3. (..) about mango export. 
4. SriSwamilyer about Telugu & Bilhana 
5. (...) Sir Harold Stuart (Madras Govt. Law Secretary) 


6" Sun 
Written to Ross. 
Steel girders. 
(4x18) (10" x 6") 
(4x14) (x"x 6") 
7" Mon 


Peda Narayana నల్లజీడి (a variety of cashew seed) 
Printed Notices - Telugu Association. 


1914 
October 


8" Thurs 
Send for Jagannadham - and settle the payment to Smith. 


19" Mon ఈ 20" Tue 

G.V. Ramadas, B.A., Headmaster, High School, Jeypore (Vizag Dt.), 
G. Rama Murty, B.A., L.T., Training School Vizagapatam, Sree Paravastu 
Bhattanadha Swami, Ayavarlu garu, Government College, 
Kumbakonam. 

N.V.V.B. Ramalingam, B.A., L.T., Kallikota College, Berhampore. 
G.V. Sitapati, ^ B.A., L.T., Lecturer, Rajah's College, Parlakimidi. 

Ch. Narayana Rao, M.A., Municipal High School, Chicacole, V. 
Ramachandra Rao, B.A., Assistant, Maharajah's College, Vizianagaram. 


౫% గురుజాడలు 808 Diaries 


K. Sudarsana Rao, B.A., L.T., Head Master, Govt. Training School, 
Rajahmundry. 


K. Suryanarayana, B.A., L.T., Lecturer, A.E.L.M. College, Guntur, 
LV.L. Narasimhachari, M.A., L.T., Lecturer. Noble College, 
Masulipatam. 


th 
26 Mon 
V.V.L. Narasimha Rao, Telugu Pandit, M.C. Lawren High School, 
Coconada. 


1914 


November 


2" Mon 
1. deg సింహాచలం (Yerra Simhachalam - Name of a person) 
హక్షుదార్లు (Hakkudarlu) 
2. తమ్ముడు భగవాన్లు (Thammudu Bhagavanlu - Name of a person) 
3. బావమరిది, అల్లుడు (Bavamaridhi, Alludu -Brother-in-law, son-in-law) 
4. గొర్రె పెద్ది నాయడు (Gorre Peddi nayudu) 
ధాన్యం రెండు మిట్ట రెండు గరిసెలు (Dhanyam rendu mitta 
rendu gariselu- Graisa measurement) 
Dry 8 acres, wet 5 acres. 


16" Mon 
Chandrasekhar Banerjee, Vakil, High Court, No. 8, Beliatola Street, 
Calcutta. 


18" Wed 

Garden 

కరివేపాకు మొక్కలు (Karivepaku mokkalu - Curry leaf plants) భాగవతుల వారి 
యింటి బాదం మొక్కలు (Bhagavathula vari inti badam mokkalu - Almond plants from 
the house of Bhagavathulu.), గున్నేశ్వరరావు గారి యింటి బొంత అరటి మొక్కలు 
పంపుచున్నాము. Gunneswara rao gari inta (Jalanthra) mokkalu pampuchunnamu - 
Sending Bonta Arati Mokkalu from the house of Gunneswara Rao. 

Coconuts కోఠిలొ. మునిగోరింటకల్‌ గుచ్చి (making garland with Munigorinta 
flowers - Nippled with tip of the nails). 

Went to garden when not feeling quite well. 


౫% గురుజాడలు 809 Diaries 


19" Thurs 
Plantain shoots from అయ్యప్ప పంతులు తోట (Ayyappa panthulu thota - 
Garden of Ayyappa panthulu). 
Went to Fort. 
Exposed to heat. 
Night temperature, body heat high somewhat. 
Went to market to buy brinjals. 


20" Fri 
Saw Munsiff. 
Sent for Surimoorty Pantulu. 
Evening temperature 99.6. Later 99.4 


21st Sat 
Morning temperature 98.4 
About 10 a.m. 98.5or above. 
2 p.m. 99.2 after sleep. 
3.5 p.m. 99.2 
6-20 p.m. 99.0 after a drive to Thotapalem garden. 
9-10 p.m. 98.6 after meals, acidity. 
Night stomach disturbance and motion. Consistent constipation for 
some time. 


22" Sun 
5-35 a.m. 98.4 
Between 11&12 a.m. 98.4 below normal 
7 p.m. 99.0 పప్పు (Pappu - Cooked pulses) etc. 
Went to Railway Station. 9 p.m. 99.0 
Sleep good. Urine once. 


23" Mon 
6 a.m. 98.0 slight cold sensation in the nose 
and stiffness in the skin. 
9-35 a.m. 98.6 
11 a.m. 98.4 after a little dozing. 


?** గురుజాడలు 810 Diaries 


3 p.m. 98.8 after sleep. Breakfast about 1 p.m. 
7 p.m. 98.4 wentto the big garden between 3 
and 4 p.m. and returned. 
About10 p.m. 98.8 
Slept with ఉన్నికోటు (woolen coat) took off broad cloth, exchanged 
thick for light stockings. 


24" Tue 

5-40 a.m. 98.4 straining in stools. A little 
burning sensation. 

8-30 a.m. 98.8 Drove out, went to Ramanuja 
Chariar (Principal) & to the Fort. A 
sort of feverish(ness) in the limbs. 

About 12 99.4 
12.30 100.0 Just after meals. 

1-30 p.m. 100.0 Nearly after a little dozing. 

3-45 p.m. 99.6 After sleep. 

Is this temperature due to light night dress or morning outing 
without rest? 


3-45 99.6 After sleep. 
5-15 99.7 
6-45 99.4 విస్తళ్ళు కుట్టుతుండగా (while preparing 


leaf plates (used as plates for dinner. Eds.) 


10 p.m. 992 


పులుపు దగిలితే పొట్టలో ఒక మోస్తరు dry sensation.. మొన్న దూమెరుగుగా పులుసు 
కలుపుకుని అన్నం తిన్నాను. యీ వేళ ఉదయం పులుసులో ఆనప ముక్కలు తిన్నాను. అరటికాయ 
పెరుగు కూరగాని, పెరుగు అంటీ అంటడం ఉదయం (...) (Pulupu thagilite pottalo oka 
mostharu - Tasting sour beverage dish leaves in the stomach slightly dry sensation). 

Monna dumeruguga pulusu kalupukoni annam thinnanu. Eveela pulusulo anapa 
mukkalu thinnanu. Aratikaya perugu kura gani, perugu ante antadam - Day before 
ate rice with a sour beverage dish prepared with tamarind lightly, today ate gourd 


beverage and plantain fry with curds. 


౫% గురుజాడలు 811 Diaries 


If I take rest in the morning and do not stir out, I think the 


temperature in the course of the day will be low. I was keeping indoors 


in the mornings until today. 


Dr. Browning told me that I would not generally get fever, does 


not lost long etc. He advised me not to expose myself to the sun. Perhaps 


my stay in Ooty has made my skin too sensitive to heat and sunshine 


effects persist on the nervous system. 


9-40 


3 p.m. 
9 p.m. 


12 a.m. 


10 p.m. 


97.8 
97.8 


100.4 
101 


25" Wed 
Rose from bed. 
Having kept the Thermometer 
the mouth. 98.6 longer, the readings 
were 97.9, 98, 98.4., 98.6 
Was temperature just rising or 
does lack of flesh in part heat slowly. 
after meals. No extreme latitude 
today and a tendency to rest. Due (to) 
probably to good sleep. 
after sleep 


26" Thurs 


Sharp stomach-ache. as usual. Last night 
వెలక్కాయ పచ్చడి (Velakkaya pacchadi - (wood-apple 
fruit chutney) this morning బీరకాయ (Birakaya - 
Sweet gourd), నారదబ్బకాయ (Naradabbakaya - A kind 
of citric fruit.) Yesterday I had well-cooked 
brinjals & మెంతికూర (Menthi kura-Fenugreek leaf 


curry) 


Stomach-ache acute at night. Took 
peppermint etc. No relief. Acid — చారు (charu 
- A liquid dish to eat with rice) (...) Soda mixture. 
No relief. Opium one whole pill. Relief in 
15 hour. 


?** గురుజాడలు 


812 Diaries 


4 a.m. 


8 a.m. 


7 p.m. 


6.15 a.m. 
8 a.m. 
1 p.m. 
3.45 p.m. 
8 p.m. 


27" Fri 
101 Castor oilat5a.m. 3 drams. 
99.6  Purgative. 
99.5 Steady. 


28" Sat 
98.0 
98.0 
98.3 
98.0 
99.0 


Stool semi consistent dark (on account of Bismuth). Is this low 


temperature due to the action of castor oil on the walls of the bowels? 


The dry cough also is reduced. Went to bed at 10 p.m. Got up at about 


4 a.m. 
29" Sun 
4 a.m. 98.0 The skin is warm and there is a 
feeling of heat in the body, after sleep. 
6 a.m. 98.0 
9-15 am. 98.1 
14-00p.m. 98.8 After sleep. 
30" Mon 
Went to bed at 8, slept after 9 
5-30 97.9 
9-15 98.3 
1-10 99.1 After sleep — rather warm, perspiring under 
flannel coat — feel slight discomfort, feeble. 
మజ్జిగ (Majjiga - Butter milk) 
6-30 99.] Went to bed at 9 p.m. Got up twice, but 
woke up several times. Rose from bed after 
6 a.m. 
౫% గురుజాడలు 813 Diaries 


1914 


December 
1* Tue 
6-15 98.2 
9 98.3 
11-30 99.0 After bath and a good breakfast. 


2 p.m. 99.4 After sleep. 
Walked in the evening, chatted with Father Dominic. Felt happy. 
(rain in the night). 

2" Wed 

6 am. 97.6 

8-15 98 

3 p.m. 100 A busy day, coffee with conjee. 

Bowels not free, I suppose. 


6 95.9 

9 pm. 99.4 After meals. (Cloudy weather). 
3" Thurs 

5-15 98.9 

6-45 98.4 


After morning rough. A busy day again. I was working with the 
Maharani (Lalitha Kumari) till about 12 a.m. (midnight). Felt strong 
probably on account of the small quantity of coffee mixed with conjee. 
Rest after breakfast, but no sleep. Went to Mr. Appayya’s garden at 3 
p-m. walked much. Felt strong as in the old days. What is the cause? (1) 
good rest and sleep. (2) Bismuth etc. (3) Coffee. 


5-45 99.4 
8-15 98.8 
5 98.3 


6-30 98.4 After more rest. 


5^ Sat 
6 a.m. 98.0 


౫% గురుజాడలు 814 Diaries 


6" Sun 
8.40 99.6 


Stomach-ache. Took castor oil. Morning castor oil 3 drams, Later 2 
drams with 3 drops of opium. No relief. 5 opium. Then 6 grams salt, 
Later relief. Purgative. 

9 a.m. 101 Relief- 5 motions free. 


7" Mon 
7 am. 98.3 
9 a.m. 98.1 
4 p.m. 97.8 After sleep 
9 p.m. 983  &odd, Nearly normal. The whole day below 
normal, probably due to the clearing of the bowels. Am I to infer 
thatthe higher temperatures of other days are due to constipation? 
The stomach-ache, cough, have disappeared but slight ache 
persists. The pain begins in the regions of the liver. Take less fat. 


8th Tue 
6 a.m. 97.4 [attribute these low temperatures to 
the action of castor oil on the bowels. 


10-30 98.0 
2-15 98.8 After some sleep somewhat out of sorts. 
9" Wed 
Temperature slightly above normal when there was heat in the 
skin. 
10" Thurs 
4-30 98.6 
2 p.m. 98.5 or6, shave & bath. 
9 p.m. 99.0 
11" Fri 
5 am. 99.0 Inspection of the Hospital site. 
10-15 99.0 Bath. Plantains in Jogaiah’s house. 


౫% గురుజాడలు 815 Diaries 


3-20 p.m. 99.1 or2 

9-30 98.4 Stomach-ache steady in the pit of the 
stomach and gas pressing over the root of the rectum and the 
urinary passages. Drank but (...). 


12" Sat 
5-30 97.8 
2-45 a.m. 98.6 Bath. Slept after breakfast. 


13" Sun 
4 a.m. 98.0 
3 p.m. 99.5 Bath (...). 


14" Mon 
4-30 98.1 
Did not stop at midday. Could work well. 
Constipation - sensation in the anus when passing stools. 


15" Tue 
2 am. 1002 Took salts 5 drams. Purgative. 
6-30 am. 99.5 


10 99.6 

3 99.5 after sleep 

5-30 99.4 

12-30 97.8 slight stomach-ache. Motion. 
16" Wed 

6-15 98.8 still 

1-45 99.4 after sleep. 
17" Thurs 

6-30 97.8" 
18" Fri 


100? at 1-30 a.m. at 6.45 a.m. 
or there abouts loose motions. 
Castor oil 3 drams. Purgative. 
98.6 during the day. 


౫% గురుజాడలు 816 Diaries 


6-30 
2 p.m. 


19" Sat 
97.8 
98.6 Ate లేత దూట పెరుగుపచ్చడి (Letha duta perugu 


pacchadi - Core of the stem. The interior tender substance of the plantain tree. It is 


cooked and eaten. ==96.). This gave acidity and dryness in the stomach. 
Tolerable motion. N. Recommended. Bath & cold water early in the 
morning & before bed for constipation. Storm wind. No rain. Cloudy. 


6-30 


20" Sun 
99 


1 p.m. 100 Slight stomach-ache. Enough to disturb sleep. 


21 Mon 


2 am. 101 
4 am. 101 Castor oil 2 oz. 


7-45 99.8 Stomach-ache again. Long intervals. 
Motions - free. 
11 am. 99 
22" Tue 
6-45 97.4 
12-45 98.4 Felt very hungry at 9-30 a.m. 


23" Wed 


The request of Suguna Vilasa Sabha. Subba Rao, 
Vakil, Borrowed Myth's book, గొడ్డళ్ళు-గునపం 


6-30 a.m. 97.6 No motion last night. 

4 pm. 99 

6 p.m. 99.4 Feverish feeling. 

24" Thurs 
5.30 am 98 
2.00 p.m. 99 
7.00 p.m. 98 Below at 11 a.m. 
It was about 11.45 when I breakfasted. Cooking was delayed. No 
satisfactory motion. 
౫% గురుజాడలు 817 Diaries 


25" Fri 


7 a.m. 97.8 
9 98 
1-45 100 Bath. Stomach-ache twice. 
2-20 100.5 
2-45 p.m. 100.2 or 3. Discomfort. 
4-40 100.3 
8 p.m. 101.0 9inthe night 100.2 
9-30 99.6? No satisfactory motion. 
26" Sat 
1-30 98.0 
4-15 98.5 
6-30 97.5 
11-15 98.0 Pay the price of వుల్లినారు (Ullinaru - Onion seedlings) 
2-30 p.m. 99.0 
4-30 p.m. 98.8 
27 Sun 
6-30 a.m. 97.6 
9-00 98 
3-45 98.4 Very weak after sleep 
9-00 p.m. 98 
28" Mon 
6 a.m. 97.6 
10-30 98.4 After work 
7-30 p.m. 99.6 
9-30 99 


అక్కిరాజు ఉమాకాన్తమ్‌, ఆన్టవాజ్బ్యయసమితి 

52, ఆఫీసు వేన్నటాచలమొదలి వీధి, 

తిరువల్లిక్కేణి, చెన్నపురి. 

(Akkiraju Uamakantam, Andhra Vangmaya samithi, 52, office, 


Venkatachala Modali Vidhi, Thiruvallikkeni, Chennapuri - (Address) 


౫% గురుజాడలు 818 Diaries 


29" Tue 
97.6 


. 984 Night motion good. 


30" Wed 
97.6 Motion not satisfactory 
97.8 


98.6 Drove to Chinna Thota. 


31* Thurs 
97.6 
98.6 
1915 
January 
1" Fri 
98 
99 
99.2 scalded my hand. 
2 Sat 
97.6 
101? salt 
100.2 
99 salt 
3" Sun 


. 98 Motion good. 
98.4 Felt giddy after breakfast. 


99 


ఏట ఏట ఏట ఏట GROB సి 


?** గురుజాడలు 


819 


Diaries 


NOTES 


(1896-1915) 


1. Joint Manager : Vijjavarapu Anantarao Pantulu. Before joining Vizianagaram 
Estate he was the President of Bhimlipatnam Municipality. He was awarded 
the title Dewan Bahadur by the Government in recognition of his services to 
Bhimlipatnam. Anantarao Pantulu was a scholar in English and Sanskrit. He 
wrote many books in English including his autobiography. (Vasantarao 
Brahmajirao, Gurajada Sata Varshika Sanchika, Hyderabad 1962). 


2. Maharajah Holkar: Native Prince of Indore. Notorious for his amorous way 
of life. 


3. This sentence is not found in the diary; but found in the typed copy. Perhaps 
quoted from some other notes. Eds. 


4. Akkivalasa case : Case against the Zamindari in the Visakhapatnam Court. 
5. Sivarao Pantulu : Close relative of Gurajada, Polavaram Zamindari. 


6. Ramaswamy : A courtesan (Vesya) patronized by Ananda Gajapati. 
Enamored with her beauty and amorousness, Maharajah fell in love with her 
and kept her in his Palace after the death of his wife. But Ramaswami with 
her erratic behaviour teased Maharajah frequently. Maharajaha's efforts to 
correct her did not yield result. Vexed with her vagaries, he finally asked 
Gurajada to take care of her and mend her ways. 


7. Daroga - A Superintendent of any department as salt, stamps etc. in 19th 
century. 


8. Gurabattula Venkataramanadas : Veena exponent in Maharajah's Durbar. 


9. Ananda Gajapathi died in an accident. The horse on which he was galloping 
down the Velagada Hill tumbled causing a chest injury to him. The injury 
brought on fever and on the fourth day he was dead. 


10. Willock : District Collector, Visakhapatnam. He was one of the trustees of 
the Vizianagaram Estate during the minority of Vizayarama Gajapati. 


11. Bhatraju : Gurajada's friend in Vizianagaram. Gurajada wrote in his 'Memoirs' 
about the dubious nature of Bhatraju's son. 


12. The blind belief on the eclipse of Sun expressed here was common to the Hindus, 
especially to the Brahmin families, in those days. Even now many orthodox 
families follow this tradition by observing fast and bathing in the rivers. Gurajada 
was no exception to this sentiment. However as time passes we can observe a 
graphic development and radical change in his thinking. After nearly a decade, 
by 1910, he welcomed the comet Halley as a guest from another planet. He, in 
the poem ‘Strings of pearls’ (Mutyalasaraalu): 


“I said, the moon does not regard 
The comet in the false alarm 

That the long tailed one is Ketu came 
With an intent to devour him 

But no, to me he gives a conceit 

Of a shipped lily came to grace 

The wrists of starry goddess 


?** గురుజాడలు 820 Diaries 


13. 


14. 


15. 


16. 


Ts 


18. 


19; 
20. 


2]. 


22. 


23; 


24. 


25. 


A gift of bounteous nature 
Comets are rare phenomena 
So wondrous that the minds of old 
Steeped in crass ignorance believed 
That the trains they trailed brought harm 
It's a pity pundits who lay claim 
To wisdom weave such silly fancies 
About things to sublime which poets 
Should hail as Heaven's blessings." 
- Rendered into English by Ronanki Appalaswami 


Wolfe Murrey : Agent to the Governor. Gurajada presented a copy of 'Treaty' 
in the form of a letter to the Governor. 


తంగేడు in Telugu : A plant with yellow flowers. Cassia in English. 


The purpose of the visit was to search for a bride to Vijayarama Gajapati. In 
Benares, Lalithakumari, daughter of Thakur Sahib of Kasmanda, Surya 
Buxsingh was chosen as bride and the marriage was celebrated at Benares. 


Several entries made during this month and even earlier show Gurajada's 
interest in share market. 


This is Gurajada's date of birth according to Indian calendar which 
corresponds with the English date September 21, 1862. 


Kolluru Kama Sastri : Author of Andhra Sindhu Saramu. poet and scholar in 
Ananda Gajapati's Durbar. 


Annamma : Appalakondamma, the youngest daughter of Gurajada. 


Representatives of Kshatriya houses known as Rajabandhus. They were 
entittled to the honour of seats in the Maharaja's Durbar. 


Gurajada sought permission of the Chief Secretary to consult Govt. records 
for research on the history of the Pusapati family. 


Ghat : A landing place on the banks of River Ganges (Ganga). Maharani built 
it for the convenience of pilgrims. 


Madan Mohan Malavya (1861-1946): A great national leader who commanded 
unique respect. He presided over the Congress twice, first over Lahore session 
in 1907 and next over Delhi session in 1918. During the interval he was a 
member of the Imperial Legislative Council. He is the founder of the Benares 
Hindu University. 


Cavali Venkata Borraiah (1776-1803) : Eldest of the "Kavali Brothers" who 
helped Col. Colin Mackanzie (1754-1821), the first Surveyor General of India, 
in his "pioneering task of securing the source material for the history and 
culture in Indian Peninsula... "Borraiah is truly the father of Indian 
paleography and Epigraphy..." He may be "ranked as the first Indian author 
to write in English" (Dr. C.V.Ramachandra Rao: 2003, Nellore.) 


Bobbili Rajah Rao Venkata Swetha Chalapathi Ramakrishna Ranga Rao, 
Bobbili was an estate in Visakhapatnam dt. with an area of 920 sq miles. 
About Rs. 90,000 Peshcush was paid to the British Govt. 


?** గురుజాడలు 821 Diaries 


26. 


27. 
28. 


29. 
30. 


31. 


32. 


33. 
34. 
35. 
36. 


37. 


38. 
39. 


40. 


41. 
42. 
43. 
44. 


45. 
46. 
47. 


48. 
49. 
50. 


Viceroy : Lord Curzon. (1898-1906) He introduced radical reforms in 
education. Partition of Bengal on 20th July, 1905 was the climax of his 
unpopular policies which evoked unprecedented wave of protests that 
unleashed the Swadeshi Boycott movement. 


Victoria Prasasti : Poetry by Gurajada in praise of Queen Victoria. 


Gurajada started agricultural operations in his farm. This is a new avocation 
for him. 


Brother : Who is the brother ? Certainly not Symala Rao who died long before. 


Kurella Venkanna Pantulu : Lawer at Vizianagaram. "He was very intelligent 
and independent. Unfortunately he was addicted to vices". 


(V. Brahmaji Rao; Gurajada Centenary Souvenir, Hyderabad) 


Obviously Gurajada did not cherish the flattery. He snubbed the Swami, of 
course not to his face, by ridiculing him : "God save the Monk!" 


Harikatha Kalakshepam - A folk art form of story rendering popular in South 
India. 


Rukmini Kalyanam-Marriage of Rukmini (with Krishna.) 
Bhagavata - Epic in Sanskrit by Vyasa. 
Son of Minor Maharaja : Alak Narayana Gajapati. 


Challenging the adoption of Vijayarama Gajapati the reversioners of 
Vizianagaram Zamindari filed a suit (O.S.No. 18/1903) in Vizagpatam District 
Court. 


Pithapuram : A Zamindari in Godavari district (now in East Godavari Dt.) 
One of the wives of Pithapuram Zamindar Gangadhara Ramarao (1862-1890). 


Prof. M. Rangachari : Head of the Sanskrit Dept., Presidency College. 


Gurajada Venkata Ramadas died in an accident when the cart he was 
travelling fell in a stream. Ramadas was a Peshkar, a revenue employee in 
Vizianagaram Samsthanam. 


Mocherla Ramachandra Rao : Our cause - whose cause? The cause of the 
spoken dialect? Paradoxically Ramachandra Rao never supported spoken 
dialect. He opposed Gidugu and Gurajada. 


Seshagiri Iyer : Sanskrit scholar, Member of Madras University Senate. 
Gunneswara Rao : Publisher of Kanyasulkam second edition. (1909) 
G. Natesan : Renowned Editor of "Social Reform". 


Big Tank in Vizianagaram was dug for construction of the Fort. 
Paidithallamma festival is celebrated every year near this tank. 


Venkatachalam : Public Prosecutor, Rajahmundry. 
Manavalli Ramakrsihna Kavi : Poet and Scholar in Telugu. 


Vinnakota Peddana : Telugu Grammarian who lived in about 1400 AD, his 
work is Kavyalankara Chudamani. 


Gurajada started constructing a house. 
Sasilekha : A Telugu journal published from Madras. 


The sub-committee formed by the Madras University to prepare a scheme for 
compulsory vernacular composition for Intermediate. 


?** గురుజాడలు 822 Diaries 


51. 


52. 
53. 
54. 
55. 
56. 


57. 


58. 


59. 


60. 


61. 


Ghosha Hospital for Women and Children at Vizianagarm built by Rewa Rani 
Appala Kondayamamba. The Hospital gained importance in the country as a 
unique and exclusive hospital for women. 

Sir Murrey Hammick : Acting Governor of Madras Presidency. 

Sahitya Parishad : Banga Sahitya Parishad founded in 1894. 

Hara Prasad Sastry : Renowned Bengali scholar and poet. 

Chandra Rekha Banajee, High court Vakil, No. 8, Goliatola Street. 

George Deva Charitha : was authored by Padmanabha Sastri to which 
Gurajada wrote preface in English. 

Justice Ausutosh Mukharji: Calcutta High Court Judge and also a scholar in 
Sanskrit. 

Mrucchakatika : One of the greatest Sanskrit plays written by King Sudraka 
in the first century AD(?). Kanyasulkam is compared with it by its critics. 


As per the diary of Kandukuri Viresalingam, Gurajada was in Madras on 
March 9". Viresalingam arrived at Madras on 7^ March 1914 and after two 
days, on 9'^ March 1914, Gurajada met Viresalingam. The relevant entry in 
Viresalingam's diary: 

"Monday 9 March 1914 

Messrs. S. Ramanujam Chetty and G.V. Apparao Pantulu of Vizianagaram 
saw me." 

(Viresalingam's Diary - March 9" 1914) 


In Gurajada's diary no entry was made on March 9". 


Gidugu Venkata Sitapati (1885-1969): Son of Gidugu Ramamurti, scholar and 
writer in Telugu. 

House of Bhagavatula Lakshmi Narayana Sastri (1811-1898(?)) : A Sanskrit 
scholar in Vizianagaram Darbar. He was the author of Sri Rama Vijaya 
Vyayogam, a Sanskrit play, to which Gurajada wrote preface in English. 


ఏట సి b ob ox 


?** గురుజాడలు 823 Diaries 


My Own Thoughts 


1. M.O. 


C.P. Brown's Wars of the Rajahs 

Mr. Brown's edition of the Wars of the Rajahs holds important position 
in the history of Telugu prose literature. It is a significant part that no 
scholar has yet thought of examining the vast mass of prose literature 
which has sprung into existence with the establishment of British rule. 


Authorship in India* 

Authorship is a profession in England. It is a paying profession in the 
case of the successful author and ready writer. The conditions of 
production and circulation in this country differ materially from 
conditions prevailing in the European countries. Here the author does 
not venture out into life on the frail boat of literature. He relies for his 
livelihood generally on a teacher ship in a school or some other 
appointment. The most successful men of the modern world, men who 
have received English education, the Vakil and the Officer in the 
Government service do not count the Muses in the mother tongue, because 
the Muses know only a language which the English scholar finds it a 
trouble to master. 


2౫% గురుజాడలు 827 My Own Thoughts 


The English education that is imported to our colleges has not yet 
succeeded in imparting to their alumni a knowledge of literary art or 
literary criticism. English literature is studied to qualify for examinations, 
but not to equip the minds with a taste for literature. 


Graduates who are acquainted with current English literature can be 
counted on one's fingers. The average English scholar at the university 
hopes to write in his mother-tongue with elegance and the brilliant student 
to enter the field of literature. The average Indian student never hopes to 
write English well. Even the clever student never dreams of joining the 
ranks of English writers. 


Literary Criticism* 

There is no literary criticism in India. The criticism of the kind which 
has existed for the last twenty years busies itself with deviations from 
usage of the early poets and their canons of rhetoric. 


Under the circumstances Telugu prose sprang and grew without the 
guidance of literary art, or the check of literary criticism. The making of 
Telugu prose fell into the hands of pandits and persons who received 
superficial English education. Intimate acquaintance with English 
literature was a necessary qualification (for) one who sets himself to 
form a modern (prose) in Telugu, such as they have in (...) great European 
languages.(* Titles given by the Eds.) 


Historical Discussions 

Itis not proper to undertake a historical discussion without acquaintance 
with the general history of the country or personal examination of the 
evidence adduced. But since it has been begun — it is well in the interests 
of the poor students, and the general public to bring the date, the first 
disputed in Telugu literature, within the limits of probability or to show 
to the writers the proper methods. 


Language of Flowers 

We only take flowers for similes (...) the lotus, the lily, the champaka, vakula 
etc. We omit a great many beautiful flowers. We know little about 
vegetables and habits of birds and animals. Kalidasa's poetic instinct ( ...). 


2౫% గురుజాడలు 828 My Own Thoughts 


మల్లియలార మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే? 
ఉత్కృష్ట పదార్థములు 


Characters from life 
An author does not draw all his characters from life, but unconsciously 
indents on the traits of imaginary productions of previous poets. 


Seeking to know prehistoric history — the fate of characters in a work 
subsequent to the work before it. 


గడ్డికుప్పలో పంచదార చుక్కలను బోలు. 


For introduction of Latin into plays (Molier Vol. III Bohim Standard 
Library, p. 171). The shop keeper turned gentleman" and other things 
not intelligible to a mixed audience. 


No improvement in literary workmanship 


English literature which is more widely cultivated in this country 
than even Latin or Greek was in the time of the Revival, has failed to 
introduce any remarkable improvement in literary workmanship. I say 
this advisedly. There are many now who are satisfied with the progress 
made, some who think highly of it. I have myself read a fair quantity of 
modern prose and poetry and confess to a sad disappointment. Not 
speaking of poems, or dramas of any length, not speaking of essays and 
tales, I would challenge any body to point out one writer, a master of 
literary technique, I mean one who labours over his sentences and 
paragraphs as a painter over the canvas. 


As the literary form develops, one genius improves it much more 
than his predecessors and clothes great thoughts with it. Good works 
can be written by imitating previously existing works or by rules formed 
by deductive and inductive processes. At the present day we have a host 
of English masterpieces to imitate. 


Advaitam - a mirage 
అద్వైతము యండమావి. Not attainable by those who are in the world, 
whose career goes to swell the current of the great flood, we call the 


?** గురుజాడలు 829 My Own Thoughts 


world. The current is too troubled for divine truth to reflect on its surface. 
If we Keep as clear as possible and reflect some faint trace of heavenly 
truth, a star here and there, a bright-tinted cloud, that is the utmost, one 
can hope for. The true philosophy of the world lies in self-abnegation 
and beneficence; and is there any impulse that leads of self-denial better 
than love. 


Love 

Love is the brightest flower of the human soul. Not mad love, not 
passion, but the admiration of the beauty, the crystalline purity of lovely 
souls and beneficence and kindness, peace and calmness, loveliness, 
beaming through beauteous features. Goodness is God and to fall in 
love with goodness is a tangible way of manifesting love to God. As the 
soul discards evil and acquires and develops virtue, it approximates (to) 
God and becomes godly. 


The English poet had said He prayeth best etc. 


Love progresses with civilization. With the savage, it is lowest and 
beastly. False Vedantism encourages selfishness. 


Shelley's philosophy of Love — Love is the absolver of all the 
responsibilities of human race — worship love alone and the sins of 
humanity disappear. In society which is adhesion, love alone can bring 
happiness through harmony (....). 


Vedanti 

Without this practical philosophy whose test is action, people are 
daily lost in theories whose real bearing and significance they do not 
know. How much humbug and folly has been practised in our country in 
the name of Vedantism so that it has grown into a proverb that “one 
should take care of (500 chembu) when the Vedanti is coming". 


There is a satanic cult who misapply to themselves the name of 
Vedanti, who pretending to believe in ‘est’ apply it only in selling out 
principles. (...). Low progress with civilization (.....) that is lowest and 
beastly. False Vedantism encourages selfishness. Shelley's philosophy 
of love — love is the(...). 


?** గురుజాడలు 830 My Own Thoughts 


Early Ambitions 

My early ambition was to become a school master sitting in a chair 
and enjoy the pleasure of flogging students. It came to pass that I did 
become a school-master, though by the time I became one, I lost the 
malicious pleasure of inflicting pain. 


I wanted to become a Munsif but that was not to be. Then a Lawyer. 
That was not to be too, though I had to conduct many cases. 


Once I thought, “If I become a teacher of the Upper Fourth Class, 
what wonders I could do"? So I did become, but the results were not 
very wonderful. 


Once I thought — suppose, just for the sake of supposition, though it 
was not possible — that I should be Head-Clerk in the Deputy Collector's 
office — I would please the Deputy Collector (C. Jagannatha Rao Pantulu 
Garu) with my work. Strangely enough I got the place but never liked it. 


It was my ambition to teach in a college. I taught. 
It was my idea to be intimate with late Maharajah and so I was at last. 
Another idea came similarly to pass. 


I sincerely hope that another idea will not come to pass. 


Pictures as friends 


When one has familiar pictures in the house, they become something 
like friends, and when one is lonely or in trouble turns to them for 
sympathy and companionship. 

Kk kK ok 

People are about the efficacy of certain individuals and how strongly 
they recommend. In their own case if they fail in efficacy they attribute 
it to some counteracting circumstances. 


kk ok 


People, who, of course, pride themselves of proficiency in something 
or simply cleverness are flattered if one goes and asks their advice or 
instruction. 


kk ok 


?** గురుజాడలు 831 My Own Thoughts 


The joint manager is too cunning. He professes so much sincerity 
that one is naturally tempted to doubt it. His policy is of the Sukraniti 
type Kutila not Raja. He is very ambitious, and thinks a wonderful deal 
of himself. If people are subservient, he does them favours. 


Youth 
In the first enthusiasm of youth nothing seems impossible. Vice is 
condemned in an unqualified manner. 


Folly 

Ignorance and foolish confidence are the causes of much folly and 
mischief in this world. A man believes this thing is good for me, that 
thing is good for me; and there is no subject about which one is so positive 
as what suits oneself. One sets so much value on one's own experience 
or one's own knowledge. 


Drink 
One requires boldness and says things which one could not say when 
all right. 


Superiority 

There is a constant struggle for superiority, not as much of desert, but 
of position. Often a man brings himself to believe that his deserts are 
more than what they are, by thinking lowering the public opinion of 
another man's worth. 


We feel 
Until we get some position or a coveted object, we deem it great, 
when got, the pleasure lasts some while. After that one thinks little of it 
— feels as if it were a matter of course, and wants something better- 
greater. The element of unknown adds charm, interest and romance to 
natural objects and memories and individuals. 
kk xk 
We feel affection for those who trust us (and) are dependent on us. 
kk k 
If I talk to a man for help a day, I shall not be satisfied if he is not 
benefitted even to a small extent thereby itself (?). 
kk ok 
2౫% గురుజాడలు 832 My Own Thoughts 


A communicates to B what C had said in A's hearing to B's discredit, 
though on other counts A has little love for B, on account of ill-will for 
C or through pure love of mischief or to appear to care for B. B pretends 
to have not heard it and communicates it to some one who is the head of 
the family or so. 


A View 
వెలగాడ కొండమీదనుంచి విజయనగరం 


(The view of Vizianagaram from Velagada Hill) 


The white storied buildings looking like white sails on a sea of 
greenery. The tanks like streaks of silver, in a landscape, variegated with 
sands, white soil, the trail of the river sand (...) with just a thin line of 
water rutting. The road to the north (wall of) the Railway. Mists in the 
distance enveloping and farther towards the sun, the waters becoming 
more and more brilliant. The fields- some green, some waste, like marks 
on a chess board — straight lines etc. 


చిన్న లో(వో?)లుగ తుప్పలు అందందు పైన వొక మేఘం. 


The rugged surface to the west of that is broken into rocks, is strewed 
with thousands of (...) still visible through a thin (under score by Gurajada - 
Eds.) fog. ఉత్తరమువైపు వరండా 


East 


North South 


West 
యిటు వకగది అటు వకగది. 
గుమ్మముకు యదురుగుండా ఒక గున్నజావి చెట్టు. 
10 గజముల వంకూ చతురము. అటుపైని C..) 
Distant higher ghats. Blue clouds of various shapes of blue. The view 


forming farther. In the east quite (...) dot here and there reddish ! the 
water in some of the tanks not (reddish). 


నెర్లిమర్ల యేరు. కోరుకొండ వద్ద నుండి పోవుతోవ యెర్రని కంకరనేల బయలు బడెను. 


2౫% గురుజాడలు 833 My Own Thoughts 


ఆ కొండను వెదురు డొంకలు. కొండ పూచినట్లు కొంచెము పసుపు పచ్చగా గాన్పడుతున్నవి. 
రామతీర్థపు కొండలు, బోగారపు కొండలు. 


The ploughed furrows looking darker than the rest and there were 
(many) (...) 


Three sides of an amphitheatre. Hills some small నున్నగా (కంకర రాళ్ళు). 
చుట్టూ మట్టము వరకు cultivation. Some huge and green and blue, some 
running in riddles more or less long. The group to the east of Vizianagaram 
in a cluster. Huge plains to the north and south with here and there a 
small conical hill. The hill infront of the palace rising like the head of an 
elephant with straggling shrubs and కత్తిమందు చెట్లు. To the west the కొండ. 
Farther away the Eastern ghats ridge over ridge. The winds whistling 
and making music through the holes in the doors. The palmyra in regu- 
lar rows in some places, running along the banks of tanks, and growing 
irregularly every where. 


West ఒక చిన్న గున్న చింత. south జీడిమావిడి. 


Armies of palmyra trees in various groups (...). One solitary (...) from 
the hilltop and darkly are as if on the hill down. 


Above from the hill tops are flow (...) 


(..) నలువైపులా నవనవలాడే తుమ్మలు with yellow tops and green mass. 
Quivering in the wind, the small tuffed grasses dancing in the middle of 
the కత్తిమందు chettu రామభజన lamps (like) shy not moving. A few fleeces 
of cloud అభక while bended in the end, over the background of a grayish 
sky (hung) 3x5 3 rest. 


There was a cloud in the mid sky; mostly towards the west, and all 
around the horizon, there was a clear ring which was in the west, brilliant, 
white in decadence incessant like silver shower in a marionette show, 
the brilliancy sobering down towards the east in the north, beyond and 
above the low hills, like an extended conflagration. In the east, cold 
ashy grey. 


The train at the foot of the Kalingapeta hill trailing like a monster 
snake with ruby eyes. 


2౫% గురుజాడలు 834 My Own Thoughts 


The cherries in bloom. The whole tree is covered with light red- 
blossoms. 


Moon full. 


The coconuts lifting their heads against a background of a rosy 
horizon. The vanishing night (...). Here and there wisps glaring, gliding 
and vanishing. 


A long spell of wind and rain. It clears up enough to show the moon. 


Who ever and anon gets under passing clouds of various grades of 
thickness from vapoury to thick. Dark straps pass over. 


The play of light upon the hill and valley. Shallow lake and forest, is 
weird. 


The (...) danced in frenzy on the hill tops. The little daisy shook with 
joy. But the geraniums in the glass house were still. 


A few fleeces of clouds, అభ్రక — white, tinted, in the air, over the 
background of a greyish sky. Horizon తెలుపు-పైన నీలం. 


One solitary eagle rose from the hill-tops and flew darkly over the 
hills, down. 


The coconuts against the deep blue of the hill which stood out from a 
background of the gray sky. 


ok ri 


Scenes 

Ruined fort — a fort built at great cost but abandoned without 
habitation, because some mishap fell on the builder or it was haunted. 
The Chipurupalli Fort. The Madugula Fort. The Bimli Hill. 


KKK 


Tatitopu of Palms having a leafy roof and forming a continuous shade 
is interesting. From the shade, the life of the malis, who water and in 
quite out of touch with others-they think and what they like. The 
casuarinas stand thick with spiked heads morning flourishing where 
nothing else grows. their sphere of lives quite out of touch with others- 
the worshipers, the villagers, their sons, their daughters what (...). 


?** గురుజాడలు 835 My Own Thoughts 


Human Nature 

It is not given to all to find in youth, boyhood. Some individual who 
by his intellectual or moral grandeur inspires him with deep reverence 
and arouses in the heart a firm conviction to subordinate all personal 
interests to obedience, to the will of that great man. 


But, alas, the imperfections of human nature. The idol shows defects 
as the worshipper's knowledge increases, or feelings grow restive and 
ill-humoured through restrain. Human nature is opposed to idealization, 
conceited human nature, especially; and envious men, or men who believe 
themselves to be (...). 


"ek 


Glimpses of the outside world in tales that give a brooder 
interpretation. Put electoral struggle into the novel. One man, a Zamindar 
who keeps a girl, goes with, is the holder and the candidate. 

The miss apprehension which C.C. was ( labouring) under S ... wealth 
(...). 
KKK 
Extension of six months leave. 


(The above sentence is found in a typed copy without any details. The same is also 
found in the typed diary at the end of 1898. But the typist himself had a doubt about this 
entry and he put a question mark next to it. We brought this sentence into M O as this 
piece was found in M O papers. Eds.) 


Subject 

1. A Mussulman, son of a Viceroy wants to marry a Brahmin girl. So 
stops her nuptials. Before the date of marriage with the girl, the husband 
and the girl turn Mussulmans. Also add the demolition of a Hindu Temple 
which includes the couple to reconcile themselves to a course which 
alone could save their honor. Plan a seen in a ruined temple or city. 

2. A Rajaput with his notions of honor but very poor which used to put 
him to frequent straights and the like Pusapati. 

3. A dancing girl or wife or some woman somebody loves, trying to 
make exhibition of her man’s desertion by pretending to be too bad 
in health. 


2౫% గురుజాడలు 836 My Own Thoughts 


4. Introduce tutor to a son of a Rajah who is disliked by the Rajah. 
5. Kanyasulka 
Make Agnihotra ask Gereece about the condition of Lubdha. 
6. Let the father in Anti-nautch be against English ideas and methods. 


The Rake 
There is a young man - like Y.B. (Young Bhattraju) Drinks, borrowing, 
extravagance, and foolish letters. 


Introduce a mussulman hawker of perfumes and drugs. A 


Jyotishi, a devil driver, a mussulman friend, if necessary. 


"ek 


1897 

Rose early in the morning , dressed myself, and was present at the 
Mothi Mahal, with the Head Manager Sahib to receive Prince Urjun 
Singh who came from Jodhpur. U.O. received orders to arrange for a 
Shikari at Krishnasagaram, if that should fail, the Shikari party should 
hunt in the Reserves. Also to instruct the Manager to addressed the Amins 
of Gajapatinagaram and Bonnangi; and to send Shikaris to Vethurvada 
and Gopalapalli. Instructions given. 


The Manager asked me, “ What are you doing now”. 
“Tam attending on the Huzur”. 


* Why not come and work here? I tell you in your own interest. Do 
not think that I am telling you this owing to ill-will. You will get into hot 
waters, If you do not attend yourself to the office early, it will go hard 
with you". 

I said that I cannot work day and night in his office. He asked me if I 
had strength to run up and down with messages, but no strength to work 
in the office? I told him that work in the office was harder than running 
up here and there once or twice in the course of the day. Besides, I had 
the duty which was assign to me by His Highness. 


2౫% గురుజాడలు 837 My Own Thoughts 


He: Since, of late, we had mutual assurances of goodwill, I tell you 
all this. Take it in good part. Be wise and come and work here. 


“There is time yet to see what will be advisable for me to do in future". 


(There is no such entry in the 1897 diary. The typist, who followed the original manuscript, 
clearly stated that this writing was from “M.O” Eds.). 


Baalika Paathasala (Girls? School) 


My friend Dubbin Babu has secured (for) me an invitation to a meeting 
that was held in a house belonging to the Casim Bazar Family for founding 
a Balika Paathasala, as a branch of the Mahakali Paathasala, at Calcutta, 
where I am told, they teach in the right orthodox fashion. The girls’ 
school and out-of-school duties are too exhaustive to be tabulated. 


The first thing in the morning, on empty stomach, s/okas in praise of 
various goddesses. Then bowing down to elders in the family — a very 
useful exercise etc..etc. Going to school under (the) chaperon ship of a 
maid servant. Another dose of s/okas in honour of gods and goddesses. 
In the school, they teach culinary art, stitching etc. and more than all, 
obedience to elders and to their husbands, particularly. 


I wish my wife had gone to such a school when a girl. As for slokas, 
she has learnt them by hundreds. Cooks splendidly without any school 
teaching. Has a great aptitude for pujas, especially such that cost a lot of 
money. She is a perfect paragon and could be a very good teacher for a 
girls school. Only she is wanting in one important respect — and religious 
though she is to the backbone, not a recital of all the injunctions of the 
Sastras have convinced her that she owes implicit obedience to her 
husband. On the other hand, she believes that he is the greatest idiot in 
the world and requires to be taught his duty at every step. She believes 
that her husband should yield her (?) implicit obedience. So, after what 
educated youngsters prate of chivalry and such nonsense (bravery?), it 
is refreshing to hear the gospel of obedience to husbands. If the thought 
that the Balica branch or any other branch will avail anything in my 
unfortunate case, I would have opened my purse-strings and have made 
glad the heart of Mataji Maharani, by contributing largely to the funds 
of the school. 


2౫% గురుజాడలు 838 My Own Thoughts 


So we went to the meeting. There a lot of Bengalis in numbers were 
squatting on the floor. I singled out the fattest and eldest — looking member 
and forthwith attacked him. “You Bengalis are a very backward race in 
social matters. I speak this with all deference to your push, though in 
some quarters it is characterized as bravery. Your women cooped up in 
the dungeons of shrouds shut out from God's light and air, the face (...) 
of creation, live a dwarfed life. How can their children be great? I admit 
you have the gift of gab, just like parrots who are put in cages. We Telugus 
and Mahrattas, we are all one. (We Telugus migrated to Telingana from 
Mahrata). We are all men of action. Look at the Peshwaabi (and) the 
mighty kingdom of Bijapur. 

“Our women move about freely. We drive with them on the marine. 
They are a noble race. Great scholars. Look at Mataji Maharani. You 
find her betters in my province. As a patriot talking to a reasonable man 
I ask you, why on earth do you not bring out your females? Is education 
lost upon you? Why do you treat your ladies as criminals?" The fat 
Bengali Babu looked blank. (He was seated a little by himself). Flattered 
by the effect of my eloquence, I renewed the attack with greater vigour 
and fired off my periods on the dreariness of street scenes in Bengal and 
North India, owing to the total lack of fair faces and the aesthetic and 
utilitarian sides of the question. A yawn and turning to a pandit shouted 
and shouted and began to gibber away in Bengali without taking the 
slightest notice of my speech. I was provoked beyond measure, and if I 
had been still on duty, would have walked him to jail on a charge of 
defamation! Dubbin Babu told me subsequently that the fat Babu on 
whom I wasted my eloquence had no knowledge of English. 


The Bengalis have a bad habit of talking among themselves in Bengali 
when strangers are present. Nobody volunteers to talk to me. My 
commanding presence perhaps scares them away. Dubbin Babu who 
was lostin a group of his own countrymen, who delights in talking along 
eternally, at last remembered my existence, and came to me with, “Excuse 
me, I was talking to a friend." 

(MS is available with the Gurajada collections State Archives, Hyderabad. Eds.) 


2౫% గురుజాడలు 839 My Own Thoughts 


The Character of the son of Bhattraju 


1. Appearance, rather dark, a thievish smile. Dressing above means. 
Mouth rather wide. Lips thick. Hesitating when trying to make his way 
with big men — a defiant and presumptuous attitude with small men. 


2. Show : Carries a book in his hands. No inclination to succeed by 
exertion. Wants to get on well in the world by misrepresentations; 
indulges in falsehood to gain advantages — falsehoods which he wants 
to palm off on all people, educated, uneducated and so forth. Readiness 
to assume an attitude of being injured and neglected and taking to task 
those from whom he looks for favours with slackness in doing duty 
towards himself. An inveterate tendency to falsehood. Shamefacedness. 
Has the audacity to ask me to condone his falsehoods - a belief that he 
can thrive by falsehoods. 


Makes falsehoods do the duty of honest qualifications. 


3. Does not care for his parents. Left mother in a precarious condition 
and went away to Madras. A great failure as a student. 


English spelling and composition much below the standard. Not at 
all amenable to advice. No respect for those who wish well of him. Was 
living on the charity of (Nidadavolu) Sundararau Pantulu (of loved 
memory), Venkateswara Rau and others. When in Madras, he (...) to 
find this man at the Admiralty, which I did. He showed his (...) one day 
by quarreling with (...). I had formed a very bad opinion of him then. 


When he came here he was very pushing — especially with me, perhaps 
taking advantage of my mildness. Wants to rub shoulders with me by 
getting into my carriage, goes upstairs in my house, comes wherever I sit. 


He gave me certain books, useful for history, which his father had 
long been tempting me with. That was partly I did not give him up. I 
gave him some money as he said that he had to travel about to obtain the 
books, while the fact seems to be that the books were in his father’s 
position and that some years back the same books were presented to the 
Maharajah by his father, and were lying with our pandits for some time. 


2౫% గురుజాడలు 840 My Own Thoughts 


They were subsequently returned being considered worthless. These he 
palmed off on me as new acquisitions. 


He misrepresented to the Maharajah that he had matriculated. When 
I learnt of it I rebuked him very severely, preached a sermon to him and 
advised him to give up the habit of falsehood (...) and to turn a new leaf. 
I told him that his matriculation falsehood was a suicidal step. It was 
monstrousness to tell a falsehood to a kind patron. 


There was a change in my manner towards him. I could hardly control 
my Irritation and he complained to several people of my displeasure. 


D.G never liked him, partly or mostly his dislike was due to his 
aristocratic tendencies, his intense dislike for those who from a low status 
wanted to aspire for privilege or position. 


But I used to stick on to the man as he had given some books to me 
useful for history. He brought one day a long list of Telugu books, some 
of them very rare, some perhaps are available nowhere. The list was 
alphabetically arranged. I showed it to my cousin, who was positive 
about its not being genuine. 


L.L. (Lingam Lakshmaji Rao) mentioned the matter to H.H., where 
upon he brought books belonging to Nidadavolu Sundara Rao and 
submitted them as his own — a bare faced and daring lie. He would not 
himself mend matters with Sundaram garu or L.L. but wanted his father 
to intercede. Even now he pretends to be offended I rebuked him very 
severely. Asked to beg the pardon of L.L.. that it is a thing (but &»c»6 is 
a thing) unknown to him. He wants folly — but is not prepared to bend 
and make an apology. 


(Manuscript, available With A.P State archives, Hyd. Eds.) 


Letting Gently Down 


In controversies, when one party has to yield, the party imposes some 
condition to show adherence to their original position, a qualified 
consent, to satisfy their feeling of pride. 


2౫% గురుజాడలు 841 My Own Thoughts 


I 


I shall be terrible as I was humorous. 


"ek 


The weakness and lie whit washing (Underscore- by Gurajada. Eds.) physical 
and metaphysical. When superiors come for inspection the newness of 
the improvements betray- nations failing — to try to create an impression 
that things will always be as they are made at inspection. 


Distance in space and time 

While distance in space gives false impression of size, and relative 
distance in time tends to give to the mind a more correct estimate of 
things. Contemporaneous judgments are wrapped by selfish and other 
motives. 


There is also an intellectual perspective in memory. Details go out- as 
in usual images, and only huge objects stand out prominently. Not only 
an exaggerated opinion toned down, but there is softening of the reality 
in many cases- the process of softening, goes below the truth. We excuse 
the faults of others because they have lost all their freshness. 


And one that has committed a fault, thinks that one is absolved by 
lapse of (long) time. When something we do not like happens it gives us 
strength to think, to know that the acuteness of sorrow will pass away 
with time; that the process is one of physiology based on natural lines. 

ఉత్తరకుమార ప్రజ్ఞలు 

Men are fond of maintaining their reputation with the little society of 
which they are members or masters intellectually by position. But when 
one receives a discomfiture from one in a superior position, or equal 
position and so forth, one tries his best to explain the affair away to his 
people - say with followers etc. to his advantage. 


Faith in Work 


I have great faith in work, work as the carver of a path uphill, work as 
the means imparting conviction to the minds of those whose approbation 
we want. I have no sympathy for people who whine for want of 


2౫% గురుజాడలు 842 My Own Thoughts 


advancement, while lapsing into indolence. My p (paternal) uncle is such 
a character. 


With me work has become a habit, and in itself. 
DII 


Ready to die fighting (?). Want death unprepared 


Superstitions 

Absurd superstitions often guide men's action and lines of action. 
The superstition is based on the unthinking, on unquestioning belief- 
while in the thinking and the skeptical, it enforces the most slavish 
obedience, prompted by cowardice, an implied acknowledgment of the 
precise nature of the relation between the things or acts, considered 
inauspicious and the result with which they are connected in the mind 
by some accidental coincidence or construction as being concomitant. 


Our weak individual superstitions seem to justify most foolish actions. 
On the educated Hindu, the effects of habit are immense (...). 


My Father 

We are so anxious about those when we love that we apprehend all 
kinds of dangers about (them). Once I was travelling with my father in 
bandy (...) between Chipurupalle and Vizianagaram. Father went to the 
tank at Garividi to quench (his) thirst. He was a little late in returning 
and I was full of all kinds of apprehensions, forgetting that everyone is 
generally careful about himself, especially when he is old enough. 

kk ok 


When something we do not like happens, it gives us strength to think, 
to know that the acuteness of sorrow will pass off with time, that the 
process is one of physiology based on natural laws. 

x ok 


The negative precept requires to be more widely impressed of trying 
to avoid causing pain to another than the positive precept of doing good. 
Never commit the mistake of at one time making much of a man and 


at another time neglecting him. Do not raise expectations which you 
cannot fulfill. 


?** గురుజాడలు 843 My Own Thoughts 


Try to think your actions might be interpreted. 
kk ok 


The same course which we pursue to the detriment of others, we 
condemn when they pursue to our detriment. 
kk Ok 


Good and Bad Traits 
One having or having acquired some good qualities, feels satisfied 
with it and fails to see his drawbacks with regard to other traits. 
kk ok 


It is no doubt a great thing to root out anger by cultivating sympathy, 
but one would be foolish to rest on his laurels for that feat while the 
fancy jumps with desire at the sight of a pretty girl and the mind indulges 
in all sorts of amorous flights and situations. That must be done away 


with too. 
ok ook ok 


When there is fear of a beautiful picture of a woman emitting the 
sexual passion, view it on her in the light of a sister and you are safe. 
kk ok 


The trend of bacteriological research is in the direction of showing 
that they are all over the earth dormant guns which are capable of being 
raised into pestilential possibility by change of environment. (The 
Pioneer, Jan, 13", p 5) 


Pessimism and optimism 

In low spirits men get disgusted with life and the world — and strangely 
there springs into a swollen exhilaration and pessimism owing perhaps 
to a corresponding change in the physical condition. 
Equanimity 

It is heroic for one, who is in a dependent position, to take an insult 

or a whipping good humouredly and instead of putting on a weary face 
soon after until the fret passes off, to appear cheerful and give no room 
to the aggressive party to feel sorry- to put on a cheerful face but not to 
court pity by gloomy dispiritedness. 


2౫% గురుజాడలు 844 My Own Thoughts 


The best way to get over the effects of whipping or insult is first (1) 
to convince oneself of one's fault, 1f fault it be, or (2) to see that when 
one is right, there is no reason to take a whipping to heart or (3) instead 
of receiving the whipping on the emotional nature, to apply the intellectual 
microscope up- on the state of the rebuker which places the rebuked at 
once, on a position of advantage. 


There is a pleasure, a happiness, when one philosophically suppresses 
anger or displeasure and views provocation with a philosophical eye - 
by trying to trace and understand what is meant or calculated to provoke. 
One feels like a earth on a rock which defies the storm — unlike the tree 
that hurls wither and thither with it. 


"ek 


When one talks sense, communicates the results of his Experience, 
for the god of others, it becomes a duty to encourage him and to put him 
to taking at his best. 


Philosophical Eye 
By taking to trace and understand what is meant or calculated to 
provoke, one feels like an earth on a rock which defies the storm. 


Imagination 

Imagination is equalizer of men - the great democratizer. for when 
one sees a big man, enjoying some advantages, a man can imagine equal 
enjoyment or higher. Imagination and enjoyment exercise the same set 
of nerves, though of course, there is great difference in intensity. But 
imagination makes by its range and plasticity. 


Even imagination, of a well-directed mind does not like to leave the 
tract of probability and possibility. It rebels and becomes dissatisfied, 
and feels irksome if driven into extravagance. 


KKK 


Feeling happiness, by sympathy in the happiness of others which 
does not tax vainly, like flight of imagination. 


2౫% గురుజాడలు 845 My Own Thoughts 


Friendship 

Mutual friends of parties, who are enemies usually is in the need of 
tact, It is rarely or perhaps never properly understood. He ends by 
damaging the friendship on both sides or in changing it from substance 
to shadow. It is also true that men in such positions, if weak, pursue a 
course praising each other and condemning each to the other. Double 
deal and are caught, as the professions which are put on, slip off some 
times and show the reality. 


To put it in another way, a hypocrite is an actor, an actor who has 
generally to extemporize his part (as the questions can never be fully 
anticipated). When the best got-up parts fail(?), it is no wonder that the 
acting of hypocrisy sits loosely and can easily be seen by those that can see. 


Small details 

The ignorance of people of small details which govern a man's course 
of action or not giving them due weight or though having heard, not 
remembering them, these determine their inability to appreciate one's position. 


After thoughts 


When in the course of conversation one has said something that is 
calculated to pain us, one is wanting in readiness or సమయస్ఫూర్తి. Readiness 
to reply sometimes brings himself to believe in his fault. Later on some 
very fine retort or justification for the conduct that is deemed faulty 
strikes him. 


Sadness is happiness when one is conscious of loving another, but 
that other has not shown one gratitude or has not returned the affection- 
a state of passive reconciliation to one's lot with a consciousness of 
“you will be sorry for ill treating me". Since you disregard me, I disregard 
myself- I shall throw this worthless life away on something, expose 
myself to dangers, of course for public good. 


Feeling a man's mind before we talk 


1. some people judge properly the speaker's character. Clever guess 
their mind and speak. 


2౫% గురుజాడలు 846 My Own Thoughts 


2. some guess without success to guess. 
3. some guess but the success (...). 
4. some have a clear theory to guess. 


When trying to please another-they don't see for everything (...). 


Shallowness 
Flatter one's vanity and make him do foolish things. Make a shallow 
fellow absente by sending him about some fool's errand. 


House 

There are two views of a house. An inmate's view and a traveler's 
view. When a child, I used to feel uneasy in a stranger's house. I was 
always for going home. This was, perhaps, owing to the feeling of (or ?) 
strangeness and restraint. Of course, there is an exception with regard to 
temporary sojourn to places where there are objects of absorbing interest 
for a child. And then think of the house at Devarapalli. As a traveler I 
would have felt, *Why did they build such a house here and live? What 
are the views of those who live in there" Such a building seems out of 
place in a village like that. When I live there, everything seems to be in 
place and natural. 


"ek 


Men are accustomed to generalize from individual (mental) experiences. 


"ek 


It would be an interesting subject for (...) what things are remembered 
by the world-meaning there by a community - what forgotten - Things 
tinged by strong humor or that satisfy the craving for miraculous - those 
connected with illicit love. 


KKK 


A man’s home keeps alive the memory of things which, but for him 
would long ago have been forgotten. 


Absent-mindedness 
The validity of thought is seen in resolutions and judgments. 


Economy of time with regard to thought is a great thing. Whenever 


2౫% గురుజాడలు 847 My Own Thoughts 


in company something is talked of, which is of no interest to one, one 
might think of other matters without, of course, showing impoliteness to 
the persons assembled. I was for many years given to daydreams and 
reveries. When eating, I used to think or fancy. 


When walking, when in the closet, when in bed, when I woke up 
during night, in my morning walk and so forth — I, at last, saw that too 
much thinking and fancying, though very pleasant, the latter especially, 
was exhausting to the nerves. Now I am trying to think less, to economize 
mental effort! 


"ek 


Impossible Projects 

Itis asad disappointing experience that brings to the wise a realization 
of the extreme difficulty of doing things — of doing anything well. One 
overlooks the importance, the indispensability of special training time 
and co-operation. Even experience seems to fail to teach a true estimate 
of one's working power. Projects of vast dimensions are planned without 
an appreciation of their magnitude or a consideration of one's own 
resources. These are given up in turn for others. The sight of a good 
achievement of another in some line, creates in us a desire to excel in 
that line. What appears the thing to do today is not quite that tomorrow. 
Much useful energy is lost in this world on impossible projects and 
hobbies whose utility is not great. One sometimes feels misgivings as to 
reaching the destination in a life time, but feels it a disgrace to confess it 
oneself or to others. 


Some people are so averse to meeting present difficulties that they 
would incur loss to get over them. 


The pleasure that one feels after putting off a difficulty by a makeshift 
is only a shadow of pleasure. Such a man is a prisoner. 


Of Women 
A woman sometimes does a thing, not because it is good or bad but 
because one who likes to have it done, spoke well or disregarding of her. 


2౫% గురుజాడలు 848 My Own Thoughts 


Chandravadana 

Long, uniformly thick lashes covering the full length of eyes (..). The 
curve at a proper distance from the eyes, giving a large and prominent 
upper lid, rather projecting lips, the under (lip) thick. Round face, inkling 
towards fairish, the hair tied into a low braid. Ear-ring of pearl and ear- 
flowers pendant. Rather thoughtful and quiet. There is harmony about 
what she does. 


Her sister's large intelligent eyes. Active, sharp, walks dancing, like 
the little girl, as she is. 


Eyes 

Karuna’s eyes are deep set. There is no break (36$) in the eye brows. 
The cheeks rather bulge. There is thick mole at the bottom of the left 
cheek. Fairish — an expression of consciousness of deserts, some contempt 
for the fellows of the class, and discontent. 


Silent. The limbs are slender. She glides, does not walk, when she comes 
before the Maharajah. The appearance is not demonstrative as of those 
who expect attention. 


L. Kama Sastry 

Eye brows wide apart, are mark of intelligence. A prominent eye, 
generally denotes great power of addressing. The girl has liquid eye. 
Bhaskara ... dropping eye lid. The little పొడుగు girl rather thick in the middle. 


According to physiognomy, if the eyes are closer, the man is very 
acute. So is H.O.I ... Generally there is the distance of an eye. Also the 
angle made by the bottom of the nose with the bottom of the ear. If it 
tends to be (....) the man is honest. 


Bhaskara Rao 
Rather, straight eye brows. 


Kunti 
I like not that look, no good comes of that. What fool like me would tear 
his fingers (to the mercy of) with ugly thorns to pluck a little scentless flower. 


KKK 


2౫% గురుజాడలు 849 My Own Thoughts 


Some people are so averse to meeting present difficulties that they 
would incur loss to get over them. 


KKK 


The pleasure that we feel after putting off a difficulty by a make 
believe is only a shadow of pleasure. Such a man is a prisoner. 


Wife and Husband 

“Speak the truth. Show a high ideal of womanhood to misguided 
husbands. By anxious care and free self-sacrifice, by gentle persuasion 
win them from vice, incidental to youth. Speak the truth.” 


But what is truth? 


What pleases your husband is truth? What displeases him is 
falsehood? A woman is not true to herself unless she is false to her 
husband? Husbands want to deceive themselves. The art of lying is the 
art of wifehood? You must study your husband and deal him out the 
measure of his which he will swallow. They must be of the idea that 
exact flavour that he likes. In our society the wife is at the mercy of the 
husband. It is wife’s interest and her stern duty to do what pleases the 
husband. There is a limit, no doubt, and the limit stops short of appreciable 
injury to others. 


Suppose your husband cannot stand onions. Then you withhold onions 
from him? So most husbands cannot stand truth about themselves. Give 
and administer lies? Pretend affection (...) How to do it without betrayal 
is the acumen of test. 


“Here I am your doctor. Each girl brings her case and I shall diagnose 
and prescribe. Marriage is a disease, a necessary evil. It requires its 
doses of restraint and reticence and its din of lies.” “My husband wants 
nothing but brute force (...).” “You are a fool if you believe him. You 
told him that he is ugly." 

Then you have signed your death warrant. 

What is the remedy? 


Let us discuss. Canvass opinions. Tell your husband that you have 


2౫% గురుజాడలు 850 My Own Thoughts 


ugliness. Tell him that ugliness is the outward sign of goodness. Tell 
him that you are also ugly so that you match. Talk tell him, “do you 
know why I say you (....) 


To please others 

The best way to please a man, especially one who thinks that his talk 
is worth attending to, is to listen to what he says and to signify or pretend 
acquiescence. 


When you seem to understand the logic or worth of what is said, the 
speaker thinks that you are an intelligent man, a right-thinking man. 


Feeling 
A feeling of insult combined with resignation. 
Why Anger? 
Anger is caused by a lack of dramatic element in one's nature of 
being able to appreciate the motives, and the circumstances, which prompt 
those that give offence. 


KKK 


Suppress anger or displeasure and view provocation with a 
philosophical eye — by trying to trace and understand what is meant or 
calculated to provoke. One feels like an earth on a rock which defies the 
storm — unlike the tree that hurls whither and thither with it. People are 
fond of doing what brings immediate or individual credit. 


KKK 


Illness creates in one a feeling of superiority to considerations of 
etiquette and delicacy — an expectation of special consideration from 
others. 


KKK 


Long illness makes both the attended and relations of the patient 


vexed. 
DII 


Bottle. The medical invalid's point of view. The drunkard's point of view. 


2౫% గురుజాడలు 851 My Own Thoughts 


Our servants 
Without telling our servants or people what our wants are, we get 
angry with them for not preparing for this contingency or that. 


We want them to know our wants without telling . We might have 
told them, but knowing their preoccupation or carelessness, not 
sufficiently impressive or without proper regard to their ability or leisure. 
Then we fret and fume. 


The passion into which we fly when our expectations are not fulfilled 
or when we find that something is not ready when it would have been 
convenient to — (...) blinds us to our share of the fault for something not 
being done or done rightly. 


Awkwardness 

When people feel diffidence in conversation from a consciousness of 
having done something wrong, inferiority of position, or fear, or respect 
for the individual spoken to, they handle this thing or that, such as a 
pencil or pen (which gives them time to think, to keep away from the 
work they fear or the adverse opinion expressed in the face of the hearer.) 
Some people, without any such excuse, have a general characteristic- 
based, perhaps, primarily on diffidence of pulling the nose, cracking the 
fingers etc. 


Weak Nature 

Weak nature, when they want to set themselves right with men of 
some position, or men whose opinion they value, who think ill of others, 
are gushing in their professions of friendship and innocence try to please 
the hearer by all means, by an appearance of subservience, faithfulness 
and by speaking ill of his opponents — or appearing to concur with his 
views. 


The weakness and lie of white-washing, physical and metaphysical, 
when superiors or outsiders come for inspection. The newness (...) of 
improvements betray its natural feeling (...). Why try to create an 
impression that things will always be as they are, made at inspection? 


?** గురుజాడలు 852 My Own Thoughts 


The circumstances that induce a man to take to a certain course of 
conduct are not generally present to the mind of the man with whom he 
has business or other relations. And it is necessary to avoid misunderstandings 
or censure, it is necessary to acquaint such with the precise nature of 
affairs. Later on- itis a Brahmin who wrote- does not weep defeated in bottle. 


To an intellect which has been accustomed to, or trained to order, or 
which through study has been brought to love order, the irregular 
arrangement of things is most disagreeable, asphyxiating. 

Similar with regard to light, air and accommodation. 

Some people of really honest intentions would be surprised and feel 
insulted if you impute to them a misdemeanor which they consider to be 
a misdemeanor, while they might, at the same time, be committing 
unconsciously or thoughtlessly, other or smaller misdemeanors. 


One says... 

I do not want to be considered the worthiest. Through it would be my 
aim to show that in willingness to serve. I am not less worthy than others. 
Give your heart to a hundred and your mind wholly to some. I shall be 
satisfied if I am sure that I am not misunderstood. 

Originality 

In many branches of knowledge, there will be for a long while only 

scope of imitation or translation to the ordinary man of letters in India. 


Every man thinks that some branch of knowledge is his forte. 


One man talks of his knowledge of the country, another of life, third 
of his medical acumen - law, agriculture and so forth. 


People pride themselves on their superior knowledge of character of 
some big man on whom they are dependent. 


KKK 
People are fond of doing what brings immediate or individual credit. 


Telugu versus English 
Telugu has to run a competition with such a highly cultured tongue 


2౫% గురుజాడలు 853 My Own Thoughts 


like English and hence is neglected by those who, of all men, are best 
capable of improving it. 

The disadvantage of Telugu is not having been the exclusive tongue 
of a metropolis. Bengali and Mahratti prospered by being so. Bengalis 
(and) Mahrattas profited from the metropolis being fixed among them. 
To some extent the Tamils also. 


Stupid 

A stupid man cannot marshal all the considerations concerning, or 
arguments for and against, an act. There is a greater likelihood of 
arguments and considerations readily presenting themselves for a course 
of action we like, than those against it. 


Prejudice and self-importance prevents (...) one seeing the contrary 
arguments or at least their force etc. 


Antiquity 

Antiquity invests objects with melancholy interest. A fort in good 
order is a less interesting object than a fort in ruins, especially when it 
has historical associations and gives free play to the imagination. A 
consciousness, that men who had their joys and sorrows, their hopes 
and fears, once filled the place with their lives and particularly the troubles 
of the last occupants appeal to own imagination and feelings-and the 
thought which could not have been present to the minds of the occupants 
themselves, that their descendants should not have lived to enjoy a just inheritance. 


"ek 


The freedom from evil desire ensures the possession of a miraculous 
energy. 


"ek 


Our patriots 

Our patriots who overflow with sympathy for the masses, indeed for 
men in general, on platforms, dislike almost everybody who is in the 
same rank as themselves, but not those with whom he (...) has dealings, 
appearance, learning, intelligence or the favour of another — one that 


?** గురుజాడలు 854 My Own Thoughts 


does not make a high estimate of himself, or see through his failings or 
misunderstands or misinterprets. 


"ek 


In the first enthusiasm of youth nothing seems impossible. 


"ek 


If we are good others will be good. 


KKK 


Respect 

It is a sad mistake to talk lightly or disrespectfully of husband to 
wife, or master to servant, or father to son — especially with regard to 
husband and wife under the present conditions of our society. 


They have to spend their lives together and if the wife is taught to 
think lightly of her husband or is accustomed to hear light talk about 
him, she will not be in the best mood to love her husband or perform her 
conjugal duties properly. 


Constant change of mood and standpoint 

Men are very fond of taking credit, for their conduct having been 
based on certain principles and dilate upon what is right and what is 
wrong generally. 


Time elapses and it is found that a different principle governs the 
same individual's conduct, under a new impulse — or from a consciousness 
that the old line of conduct was no longer agreeable to his feelings, or 
brings less gain than the new, to oneself. The inconsistency is generally 
forgotten. 


When it is pointed out how there is inconsistency, one's pride is 
offended, and all sorts of arguments are brought forward to justify the 
change, or to prove that there was no real change at all. 

The truth is liking or profit or mankind's great argument founders. 


Intelligence finds agreements for everything, and can follow a course of 
special pleading. 


2౫% గురుజాడలు 855 My Own Thoughts 


One having or having acquired some good quality, feels satisfied with 
it and fails to see his drawbacks with regard to other traits. 


"ek 


Itis no doubt a great thing to root out anger by cultivating sympathy, 
but one would be foolish to rest on his laurels for that feat. While the 
fancy jumps with desire at sight of a pretty girl and the mind indulges in 
all sorts of amorous flights and situations, that must be done away with 
too. 


"ek 


The negative precept requires to be more widely impressed of trying 
to avoid causing pain to another, than the positive precept of doing good. 


"ek 


Small Details 

The ignorance of people of some details which govern a man's course 
of action, or not giving them due weight, or though having heard, not 
remembering them - these determine their inability to appreciate one's 
position. 

The Ramlila guns were heard. 

B was an editor of Theosophist. 

A reading for B.A. 

Brilliant speaker, active. 

A flash in the eye, imperious in book disdain. 
Drink 

Like to like. 

One requires boldness and says things which one could not say when 
alright. 


Liquor makes a man generous. 


KKK 


Deep moving hill P. Jagannadha, brother World ruler. 


KKK 


2౫% గురుజాడలు 856 My Own Thoughts 


Pressure of Debt 

Money difficulties take a man to any straights. To think that my poor 
master the late (...) went to H.H. begging for a loan of Rs.1500 and that 
he agreed- that somebody else indicated to H.H. the un-wisdom of lending 
to one in my master's position and the matter coming to nothing after all. 


It will be a serious mistake to suppose that a man is an absolute slave 
of circumstances, that he is entirely helpless for determining his own 
conduct — for, though the influence of heredity and surroundings is 
overwhelming in determining the physical and mental constitution. It 
lies in the mind to correct such influences, though to an extent varying 
from nearly (...) through to inappreciably small. One's character has to 
be judged by the comparative advance he had made. 

Lies 
We refrain from lying for fear that the world may suffer by our 
example. 


A lie, spoken in secret, degenerates one's own mind; it creates ajar in 
the mechanism. 


Answer by anticipation 

When we know that somebody has come to ask money or some other 
favour, such as some irksome duty or concession, to avoid the necessity 
of giving an unpleasant or ungracious answer at the business interview 
that would be looming, or the exclusive (...) face of the asker, eyes at it, 
would drop hints by the by, ofthe impossibility, difficulty or undesirability 
of the thing asked. 
Comic Subjects 

Introduce a man who when asked to bring the doctor, says, if he should 
not be at home; if he has no medicines; if he cannot cure etc. 

A chicacole man-evades a civil warrant of arrest by crossing the river 
which forms the boundary between the jurisdictions. 


(1) Making light of everyone and every thing 
వాడా వాడి సంగతి యెవడెరగడు ? వాడి మాటలు చెప్పుకోనక్కర లేదు. 


2౫% గురుజాడలు 857 My Own Thoughts 


(2) Out - bragging another 
నీవు చెప్పినదేపాటి ? నేను ఒక రోజున .... 


(3) (a) Bragging of the greatness of ancestors. 
మా తాతగారి నాడు యలా వుండేదంటే ..... 


(b) Of a son. మావాడు యేమనుకున్నాడనుకున్నారూ? 
This was spoiling him. 

(c) Relative points compared. 
పూసపాటివారు గొప్పా? బొబ్బిలివారా? 
పాత సబ్మేజస్టేటా? కొత్తా? 
నేను చూసినన్ని వూళ్ళూ, పాములూ ఆహా! 

One speaking disrespectfully of another, feeling safe in the absence 
of that other. When the other hears and turns up. 


Being caught in the action of doing something wrong or foolish 
(thing). (...) 


Banian Councilors and cholera & Bombay Councilors and plague. 


In a comedy 
“The shopkeeper turned gentleman". 
The behaviour of an educated man who is entertained in an old 
fashioned gentleman’s house — out of the stamp (sound of foot step) of 
Darbha Venkata Sastri — horrifies the lady of the house. 


KKK 


Joining widow-marriage movement and then performing 
prayaschittam. 


KKK 


The peacock began to scream each time a gun went off. (When the 
Commander-in-chief came) 


A South country man 
1. Taking food with the ordinary clothes. 
2. Spitting. 


2౫% గురుజాడలు 858 My Own Thoughts 


3. Not cleaning the teeth properly. 
4. Eating before పరిషేచనం (parishechanam). 
5. Going with boots into the house. 
6. Vogayithyam (ఓఘాయిత్యం) mutual arrogance (...). 
"ek 
People not knowing English see approbation from the English educated 


by pretending to appreciate English ways of to have (?) assimilated. 
సూర్యనారాయణ బావ, ఎర్రి పాపయ్య. 


Psychology of Children 


Children feel very irksome when they have to live among strange 
surroundings. They have a longing to go home. 


I wonder how children take the inequalities of life. I fancy it must 
cost a good deal of sorrow and chagrin before a child reconciles itself to 
a position of less opulence than fellows. 


Again, an advantage of influence and affluence of parents is felt in 
all its force by children; and they (try) to show their superiority over 
other children. If permitted to have their way, they use the advantage of 
their age and position over grown up people too and end in becoming 
spoilt. 


Water and Children 
Children are fond of running water which is under their control or 
which is not deep enough to cause alarm. 


Flowers and Children 


What pleasure flowers give to childhood, what glory to be able to 
cull them before others; to make garland festoons! To light combustible 
matter is another source of pleasure; I have already spoken of water. 


"ek 


మా చిన్ననాడు మాంచెస్టరు బట్టలకుండు రెయిలు, స్ట్రీమరు బొమ్మలు చూడడం 
అదొక సరదా. 


2౫% గురుజాడలు 859 My Own Thoughts 


Anxiety and Anger 
Parents or elders are full of anxiety when they miss little ones. But 


when the miscreants turn up, their anger knows no bounds. 


The feeling being, “You fool! You cause me so much trouble.” 


Children's feelings 
When the bustle and enjoyment of festivals or ceremonies or 

entertainments are over, the boy feels very sad, very sorry. 
Poverty 

There were days when I considered poverty a shame. 

"ek 

Law 

Next to death, there is nothing so un-helpable as legal practice. 


The Dramatic Temperament 


This is the advantage of a true actor; perhaps not of a dramatist. 


Bangle Sellers (గాజులవాళ్ళు) 

One very old - clear face — grey whiskers - a load of గాజులు — 
turban — a fit subject. How many beauties he must have seen, how many 
soft hands pressed! A hero learning the trade and going about as 
గాజులవాడు — It is possible or do they insist on his being old? 


"ek 


The melancholy music of old associations bringing pleasurable retreat. 


KKK 


Laziness is caused not infrequently by weakness and to censure weak 
people into activity would be to exhaust them into permanent debility 
or death. 


Favourite bet (?) 


Some people are constantly winning. 


?** గురుజాడలు 860 My Own Thoughts 


Characters 
An author does not draw all his characters from life. But unconsciously 
indents on the traits of imaginary productions of previous poets. 


"ek 


One peculiarity of Bhagavatam I consider to be, Yati running on the 
same vowels and perhaps consonants or open vowels. 


KKK 


If Vizianagaram patronized religion and literature, so did Cuttack. 
Pratapa Rudra wrote a treatise on Dharma Sastra. (...) were equally so. 


NB: The pilgrimages by ladies were very common and every men followed their mothers 
and wives. The shrines exercised a beneficial influence. There all classes meet in the 
grace of God all were equal. Every chief has a family deity. Chakradhara swami or 


Sriparvata swami. They are early. Amareswara, Mallikarjuna, 


Swayambhudeva are later. 


KK KK 


Telugu poetry is conventional, as well as much of later Sanskrit poetry. 


"ek 


Reading Sanskrit Mahabharata, speaks nature associations by redolent 
— Mountain, cloud and garden. 


TREK kkk KKK 


?** గురుజాడలు 861 My Own Thoughts 


2. H.H 
On His Highness 
Maharajah Ananda Gajapati Raj 


H.H.’s Character 


There was an inherent egotism (in His Highness) fostered by early 
associations, by the flattery of courtiers, and by a burning desire to 
outshine others, which received support from success in one or two 
departments — such as music and horsemanship. Again, owing to the 
range of his knowledge acquired by varied experience and study, he was 
in more than one respect superior to everyone who moved in his company. 
One might be a very good English scholar; he was superior to him in the 
knowledge of Persian. One might be a great pandit; but H.H., possessing 
something of pandit knowledge, was an English scholar to boot. He was 
superior to all the scholars in being proficient in music. He was superior 
to professional musicians in being a scholar. Again, he excelled in athletic 
sports. So it was not possible for anybody to put on airs in his presence 
— so that everybody was prepared to hear something that would be new 
knowledge. 


This, combined with a feeling of respect and admiration for the 
flawless purity of his heart, and the grandeur of his character — and the 
commanding, yet beauty of his personality made one feel small. 


He was a great critic of what one did or said, how one said or did. He 
had a general code of appropriateness and propriety which became right 
(...) as time went on. Those, whom he undertook to train, had the worst 
of it (...) - next men of education. He could endure much from the 
uneducated, when once they had access to him. 


2౫% గురుజాడలు 862 My Own Thoughts 


Of course, he endured a good deal from the educated section also. 


He used to raise hopes (and) was very slow to do favours. But 
considering how many people were looking out for favours it was no 
wonder that it was not possible for him to know or remember what each 
man's needs were. But he tried his best to enquire; he knew that favours 
could not be bestowed on all; also if one was favoured, others would 
have heart-burn. 


The question may naturally be asked. How is the life of Ananda 
(Gajapati) Raj necessarily? Did he make history as a soldier, statesman, 
author or reformer? No. He did not make history. Very few Hindus have 
yet any scope to make history-political history; and Anandaraj’s literary 
efforts were confined to occasional verses and unfinished, abstruse 
philosophical discussions. His claim for the attention of the world is 
based on the wonderful character he developed amidst unfavorable 
surroundings — and his representative character. He was a link between 
the old world and the new — and he represents in his person, Hindu, 
Mussulman and English civilizations. It is doubtful if there was another 
man of the last century who was more thoroughly representative of India 
of the day. 


KKK 


We sometimes talk arguing. Ignorance on the part of H.H.. It is good 
rain, fields etc.- there being matters not supposed to be within the 
experience of a man of his possession. 


"eek 


(H.H. (was) asked to serve on the general famine committee). 


One said, “ This is a pen I have used 30 years. I thought it was not worth 
talking to a man who attaches so much importance to such a little thing as that. 


Zamindaries 

A change has come over Zamindars and Zamindaries. Most of these 
were at one time petty tributary kingdoms. The Rajah kept State, 
maintained an army and was a hereditary military leader. 


2౫% గురుజాడలు 863 My Own Thoughts 


Though Vizianagaram had submitted to the (East India) Company in 
the time of Vijayaramaraj II, yet in his time, owing chiefly to the policy 
of Seetarama Raju, Vizianagaram's military spirit was kept and during 
his Dewanship Vizianagaram, not only so far as the internal 
administration was concerned but also with regard to her relations to 
neighbouring Zamindaries, was practically free. 


With Narayana Babu begins the loss of the independent status and 
the Zamindari was gradually shorn not only of territory but of honours. 
Though to superficial look it might seem that Vizianagaram gained much 
in prestige in the time of Vijiaarama Raj III. Yet it was in his time that 
the hereditary honours were cut down, so that at his death difficulties 
arose about salutes and titles. Looking at the past history of the family, 
the Maharaja in whose veins the blood of a race of warriors was flowing, 
whose fiery spirit was the high in spite of the smothering influence of 
Western culture and Eastern philosophy and the influence of training to 
overcome emotions - could not but feel the position to which he was 
reduced by Govt., the establishment of whose power in these parts was 
materially assisted by his ancestor. He was too proud to ask for privileges 
: he was fighting with reason with officials, who shut him up without 
consideration, by treating his claims as groundless. But putting forward 
his claims, he warded off the charge of impertinence or discernment, by 
a profuse profession of loyalty. It was, however, a genuine feeling: there 
was no room for doubt, considering the innate truthfulness of his nature. 
It was a part of his faith: his nostrum for the consolidation of the British 
Empire and the securing of the rights of the Indian Prices and peoples. 
H.H. deemed it short-sightedness or rather blindness on the part of the 
rulers not avail themselves of elements, forces that existed in society, 
the innate loyalty of the people. 


Anandraj II wanted to shake the throne of the Nizam. 
Anandraj III wanted to shake the world to its centre. 


Midst interruptions of minor duties and pleasures held on to his higher 
purposes, సత్యశతకం, Treaty, వ్యాకరణం - English (?) 


2౫% గురుజాడలు 864 My Own Thoughts 


Srinivasachari told me that Krishna Vodayar (one of the Maharaja of 
Mysore) lived to the age of sixty. His food was sugar onion, cream etc. 


09-01-97 
G. Subrahmanya Iyer, Editor, Hindu, myself, H.H., Vijaya Raghava 


Chari went to Holker at Indore. He sat on a big chair (...). Caste his own 
powers and those of the English Government. 


We said, “You are a great man having civil and criminal powers". 


“What are we, the ౮౦౪౬. are everything" (he said). 


Literary judgments 

H.H. 's literary judgments were wanting in catholicity. His 
appreciation was the greatest with regard to works that displayed 
intellectual vigour: but he keenly appreciated love poetry and wine poetry 
of the conceit and nonchalant kind. 

For rigid and hairsplitting logic and philosophy he had great liking. 
Mill was his greatest favorite. A work on time and space by (John Stuart) 
(...) he likewise liked. H.H. undertook the compilation of a comprehensive 
Telugu grammar, and in the course of a commentary on the invocatory 
stanza, entered into a very long disquisition on the existence and attributes 
of the deity and time and space all in Sanskrit. 

H.H.'s knowledge of three literatures (Persian including Urdu, Telugu 
and English), his familiarity with the modes of thought of the Hindus, 
Mussulmans and Englishmen, and his experience of Bengali, Hindustani, 
Telugu, Madrasee life make him a brilliant conversationalist, of course, 
not to mention his intellectual qualities and special experience, etc. 

H.H.'s nom-de-plume (a pen name - Eds.) as Urdu and Persian poet is 
Rashidi. The following verse composed long ago by H.H. 

“When there is any danger, talking of all kinds of means for avoiding 
it, but when called to face it showing incapacity." 

Saying one thing and doing another. 


(Tom Jones —Thackeray-fitness of things) 


2౫% గురుజాడలు 865 My Own Thoughts 


On Poetry & Patriotism 

While reading the Telugu Bhagavata H.H. was charmed with the 
verses in which Dharmaraja questions Arjuna about the cause of his 
shedding tears and suggests a variety of causes. 

H.H. says: "How beautiful is Potana's poetry". 


Prominence is given to £6855 శత్రువులకు - to defeat from enemies. 
Judged by the standard set up in the muse, all the people of India must 
be weeping — and should not one really weep for all their failings? Can 
Wordsworth or all the Western poets equal this? 


Real Democracy 

H.H :No man deserves to be run down. Every man has good qualities, 
through one might not be able to see them. It is difficult to do justice to 
anybody's character. 

If you like, you may be friends with a man, otherwise not. 


But it is not good to run one down. 


On Philosophy 

“Once Gopal Babu asked me the meaning of philosophical necessity. 
I said I did not know. The expression was in Mill's Three Essays on 
Religion. Just then the Lord Bishop of Madras was announced. During 
the interview I asked his Lordship the meaning of the expression. He 
answered calmly with little appearance of certainty that the word related 
to a controversy about free will. Referred to Butler's analogy (...). 

"After the interview, I drove to a book-seller's shop and bought a 

copy of the book, where I really found everything about the expression. 
In all controversies, reluctance to commit oneself is great strength." 

H.H.: Grant duff once told some people who gave him an address, 
that they were perfectly happy, that there was once a great painter whom, 
one day a friend found weeping in his studio. Asked the friend, “Why do 
you weep?" The genius replied, "I was never satisfied with any work 
which I turned out. Today I am satisfied with my work, which shows 
that my intellect has deteriorated." 


2౫% గురుజాడలు 866 My Own Thoughts 


H.H.’s father 


His father lived in Benares till he was twenty years old. Taken there 
when an infant. The centre of ancient civilization, its associations. 


People from all quarters of the country flock there, hence the 
compositeness of life there, rivalry with the Raja of Benares. 


With memories of high descent and royal state, he was living in 
straightened circumstances. An allowance of something like six thousand 
a month for his father. Seeing the pomp and circumstance of the North 
Indian Princes, with aspirations to outshine them, he did not waste his 
time in Benares; acquired command over English language in which he 
talked with fluency, and wrote well — even published pamphlets. Though 
H.H. did not cultivate reading habits his ambition was to outshine the 
Rajah of Benares in his own place and the accounts of Vizianagaram go 
to show that he did outshine. When after administering his estate for 
years, he went back to Benares. He built splendid palaces (?) and 
purchased an estate worth (...) a year, and maintained state elephants, 
horses, etc. He was fond of show. He instituted a Ramalila festival in 
Benares, which was performed better than the one of the local Rajah 
బుద్ధమండల్‌ (Rajah Budha Mandal). 


Having seen better towns, he wanted to civilize the appearance of 
Vizianagaram, and the work done by the late Jagannadha Raju in this 
direction pleased H.H. so much that he began to feel grateful to him. 
Chinna Babu was 1 when he accompanied his father to Benares. 


The father's lenient treatment of the son was partly due to his fear 
that he would join the mother in intrigues against himself and mainly to 
his own love which probably increased after the death of the first son. 


On his father 

“My father was considered a great man in Rajaputana, as he was an 
(...). When we went to Jeypore for my marriage, my father misconstrued 
a statement of mine: నా దేహమందు నాకెంత శక్తి వున్నదో సర్మారు వారికి కూడా 
వున్నది. (The circar has the same power as I have in my body). 


2౫% గురుజాడలు 867 My Own Thoughts 


“My father thought that I had as much right to Vizianagaram as he 
had. That was before my marriage and when I made namaskaram to him 
after marriage, he turned away his face. He said, “You will be greater 
than I’. He was apparently displeased. It was long after he called (me to) 
with affection. Then he told me, sorry. I set right the misunderstanding. 


“Such was his anger and such was his affection.” (I treated you as a 
brother, not as a son...). 


KKK 


The very thought of marriage and love makes me sick. If your blessings 
could win me back my father, I should wish for nothing else. 


KKK 


What you quarrel with God, if he thought it good to take away your 
father, you want to have him back. And then, You have known so much 
of our religion. You cannot reconcile to such (...). 


Work 

He (H.H.) was always after something, some sincere work, some grand 
project — even ordinary work, he made severe to himself by limitations, 
some of which chimerical and aims which were almost unattainable. He 
was fond of conversation. He was constantly lecturing to those around 
him-with little repetition, drawing from his vast and varied experience, 
with European natives, Hindus and Muslims, Bengalis, Hindustanis, 
Telugus and Tamils anything to make one think. 


He thought a good deal. His dreamy eyes and gracefulness and ease, 
always indicated a deeper current than the present shows (...) that he 
was after game higher than what occupied other peoples’ attention. 


Business and money bags had no nazzar for him. 


KKK 


H.H.’s Aspirations 

It is the force of habit that makes a man anxious for his wishes 
prevailing after his demise with regard to the disposal and management 
of his property. It must be flourishing. It must be intact. 


?** గురుజాడలు 868 My Own Thoughts 


I wonder what became of H.H.'s aims for some months before his 
death. His behaviour then, too, he would make us believe, had an aim — 
great aims those lie dead with him in his ashes. Nobody almost now 
cares for them? Each wants to secure some living, one's own position or 
intrigues for a higher. Many subordinates have interests to this end. There 
is no end of intriguing (J'- is at last caught). 


And what of H.H.'s aims, what of వ్యూహం the combination, the 
families, the Children's Brigade, the ten years of Latin and French, the 
teaching of the world, the shaking of the earth to the centre of peace & 
patience the gospel of peace, the worship of Reason — All depend for a 
faint sketch on this weak pen! Alas! and some imbecile successor to the 
ancient Gaddi may purchase, with a few bags of sordid lucre, those rights 
and privileges for which H.H. was fighting all his life. 


R.S. (Ramaswami the Vesya patronized by Ananda Gajapati) 


I attend on R.S. What a change in my views have a few years made! 
When H.H. first took R.S. up, it was with a feeling of deepest regret that 
I heard of it. It was a thing that I had not expected from my experience of 
H.H.'s previous life. But my knowledge of his early life was then scanty, 
much more scanty than now. So it was a sad surprise — a great surprise. 
So suffice is to say that I felt it very keenly. My pride was wounded — 
that our H.H., so full of goodness, ability and promise, should blast all 
his prospects at one stroke. Then I was not in close contact with H.H. 
Far from it, I used to see him now and then. I could see him whenever I 
liked- but I did not much care to, in the term of the late Principal (Chandra 
Sekhara Sastri) before whom, I thought, H.H. was nowhere - partly as I 
had failed in B.A., and made up my mind not to see until I passed. 
Subsequent reports did not tend to familiarize me to the incidents talked 
of. On the other hand my sorrow increased. But never I had an unkind 
thought of R.S., until R.S. came to live here. Till then my sorrow was all 
for H.H. I had not a shadow of reason to blame R.S. It was her profession. 
But R.S. coming here was a turning point. The heroic forbearance with 
which H.H. put up with R.S.’s vagaries showed me a new side of H.H.'s 


2౫% గురుజాడలు 869 My Own Thoughts 


character and that without any object. At the same time I cursed - no, it 
is impossible that I should curse anybody — but I wished R.S. anywhere 
with (...) H.H. of course, I wished R.S. to be happy, but more than that, 
that R.S. should not mar the happiness of H.H. (...). Afterwards, I came 
to know H.H. more intimately and R.S. too better. I saw the good points 
in R.S., but the bad points overweighed, till at last I was put in charge or 
rather took her in charge in anticipation. Another turning point in my 
views. (During the last six or seven years my reflectiveness and 
knowledge of life increased. I schooled myself to control dislikes hatred, 
ill-will, etc. and to be sympathetic (- sympathy being the sine qua non 
of a literary aspirant.) I came to know her views, her aims and her feelings 
to take account of her training and early influences. 


Isee, more than once, part of her mother's pugilistic spirit, and lacking 
the insight (how could she have it when we and our betters have not it) 
to read the mind of H.H. Must have acted in a way displeasing, for 
example, must have persistently disobeyed in some matter, counting on 
her influence. In the present case the attraction must have been partly 
that of opposites. But for a strong liking, H.H.'s craving would be for 
intellectuality and beauty in one or other of the features of her moral 
being (...). 

Ram Sing (Ramaswami) after (abortion) was purging, weak. I reported 
and asked if I might send for Doctor. H.H. said : “You should have done 
that without telling me. That shows want of decision. She may be sinking. 
Give her Spiritus Vini Gallici at once." I went to R.S., and asked if she 
would take a little Spirits Vinae Gallici. R.S. would have none of it. Felt 
her pulse. Rather excited. Complained of weakness. Wondered why H.H. 
did not turn up. Sent man after man for the Doctor Saab. Then H.H. 
came in haste and pressed on her an ounce of brandy with equal quantity 
of water. I proposed to get Chlorodyne and Omam water. H.H. said: 
“But by the time you come back she might sink. Men with their under 
jaws have no decision. Nature has none. I have none. You are so calm. 
We must at once administer this. I also had no decision. But I have 


?** గురుజాడలు 870 My Own Thoughts 


schooled myself to be more strong." H.H. administered Spirits V.G. and 
she felt better. 


Has H.H. become hard to please? If Appa (...) has failed to satisfy 
him, it is no wonder. The original points of attraction, it is hard to see, 
unless it be a modest bearing, a thoughtful look and great coyness. It is 
like the cast of the frame, which H.H. has said, resembles that of Narayana 
Swamy and some others evoke old fond memories. 


(NB: This is a peculiarity in matters of liking. When one finds a girl bearing resemblance 
to the wife one loves, one begins to like. Also when a girl resembles oneself. The case of 
Venkateswaram is in point.) App. N — has not known good society. Considering 
her mother's tongue it is a wonder that she is quiet (...) but it is probable 
that she inherits her good points, simplicity, disregard for money. 


When we want to show our forgiveness or rather more correctly non- 
disapproval of something wrong, which another has done, or we suspect 
another has done, and acted partly on the belief, we enunciate principles 
of right which will include the particular line of action concerned. 


Temper 

After undertaking the training of Ramaswami and Venkataswami, H.H. 
began to feel the impatience and disgust, which a sanguine teacher feels 
by the slackness, with which his precepts are acted up to by the pupils 
and the constant failures to act up to them. Natives are, as a rule, of this 
part of the country at least, are so indifferent, indolent and forgetful that 
practical instruction takes root slowly or never at all — and they tire out 
a sage's patience. 

H.H. used to say, “On the day of my demise, these fellows will eat 
rice-pudding. They would prefer anything to my tuition." His noble 
teaching was so entirely different to the ideas in which they were brought 
up that they could never realize their grandeur or importance. 


H.H. failed to take a grasp of the situation in Ramaswami's marriage 
affair. It was impossible that he should, seeing how various the interests 
concerned and how much terminable (...) the moral forces at work. 


2౫% గురుజాడలు 871 My Own Thoughts 


“Distinctness of enunciation and speaking out free-one should learn 
this. One should not mutter and mumble." At breakfast this morning, 
H.H. impressed this on Ramaswami. 


H.H. called the goldsmith to remove Ramaswami's earrings. 


The son of the man turned up. H.H. asked, *How many brothers and 
sisters are you? When do you dine? What do you eat? Do you squat on 
the floor?" 


‘Yes.’ 

“That is not right. Have wooden seats. Can you make a bicycle?" 
‘Yes.’ 

“Are you making one?” 

‘Yes.’ 


“A man that makes bicycles can make wooden seats. You should not 


sit on the floor.” 


H.H. told me after I had taken charge of Ramaswami, that educated 
people are kind to women. “My obligations are great to you. I cannot 
repay them even if I should cut off my flesh and give it to you. People do 
not understand noble motives. You have bravely exposed yourself to the 
misconstructions of ignorant and foolish people, who might say, he goes 
to her because he loves the girl, or wants to profit himself by her, or he 
wants to curry favour of the Rajah.” 


Talking in this connection H.H. said: “My mother and sister have 
perfect confidence in you.” 


General interest and special 

“ Mr. H.GS. and I were talking in the Dabha Gardens. The question 
was about doctors I said that I had no faith in doctors. I regulated my 
health by diet only. H.GS said, “Doctors want to put drugs of which 
they know little into a system of which they knew less". 


"ek 


2౫% గురుజాడలు 872 My Own Thoughts 


“It is enough for you (addressing AR) if your family improves. It is 
enough for this man (GVA) if his class, say History class, is all right. 
But itis the Principal's interest to take care of all the classes. So I, of the 
town. The dancing girls had as a class improved in music and appearance 
since the days of my father. So, before I marry (...) these one or two 
months, let us teach them music, manners, self-respect and so forth." 


H.H. has got servants who will do well or ill, successfully or with the 
definite object of not succeeding, anything which H.H. may like to have 
done, according as they themselves like it or not. 


My view is to do whatever he orders me to the best of my ability, 
until one should come to think that H.H. is laboring under a serious 
mistake, or, God forbid, that his wits are unsettled. 


In the former case one might gently hint at the correct state of things. 
But if H.H. would not see - then put the matter plainly, and if he still 
insists on one's doing a thing, that is clearly not for his good, then one 
should throw up one's place, as a proof of one's earnestness — if the 
matter should be of such paramount importance — to show one's 
disinterestedness and to set a good example to others. If, however, there 
is fear that those that are about H.H. are not the right sort of people, and 
that one would be able to do good, let him remain in service but gently 
and emphatically protest. 


Shaw (George Bernard Shaw) having remarked that, “1 should be 
sent in to the service of the Maharajah of Holkar, as Dewan or Secretary," 
H.H. remarked that, “I would please him and Get on very well". 


Nothing escapes H.H. 

Noting an odd or disagreeable peculiarity, H.H. does not at once come 
out with it like a discovery, takes no pride in painful fault-finding. But 
long after noticing, in the course of conversation, incidentally and 
inoffensively mentions or hints at the fault. 


(1) “Apparao has a habit of winking the eye. The fact is, I long, could 
not wink. I tried to learn it, and it stuck perhaps." 


?** గురుజాడలు 873 My Own Thoughts 


(2) "Apparao is straight as a spindle. But one shoulder he brings down; 
it must be put up." 


H.H. does not care to listen to the details at the preliminary stages of 
any business. If it is done, he is pleased — if without troubling him and 
depending upon him for advice or help at any stage. 


04-01-1897 

The eldest son of the Late Suryanarayana Somayaji passed 
Matriculation. H.H. called him to his presence at once, shake hands with 
him, spoke very encouragingly, and said, “You could not have given me 
so much pleasure by any other thing — my ... nights could not have given 
me greater pleasure." 


KKK 


Why does H.H. recommend so many people? Why does H.H. press 
people? I am afraid to pay too much difference to those individuals, 
who, by age and position are above me or are related to me as gurujana 
గురుజన mostly in not expressing views that may militate with theirs. 
How far am I justified? 


"ek 


Rescuing the wife of Dr Talzer in the Hoogly 

The debts must have contributed partly to some చిన్నతనం and 
unhappiness. More than once H.H. remarked, “I am not solvent. You 
are". H.H did not know that I was as poor as (this) job. 


Silver Match Box 


“Col. Hill, Artillery Superintendent, who came from the Indian 
Government, came and saw me. He told me that he came to this town, 
attracted by my reputation. What do you think of it? He took away my 
silver match box (as a memento, I think?)". 


"ek 


H.H. On “Nana Fadnavis” 
“Nana Fadnavis” will treat us to music. Let us ask him to play on the 
violin. He has joined the ranks of Telugu poets by writing the Satakam. 


?** గురుజాడలు 874 My Own Thoughts 


He is a position. He lead the opposition against the strongest man. If he 
had only strength, say the strength of Shaw, he would have swallowed 
up Vizianagaram. 

Elections 


Talking about the excitement caused in London at the time of elections 
H.H. said: “If I set my office in system like a Govt. office or like a shop 
— if I said that no manager should be in office for more than 5 years — if 
there should be election for Manager & Joint Manager (such election, of 
course, presupposes Councilors), then at the time of election there would 
be excitement here. If I insisted on anything being regular, pigeonholes, 


etc. 


"ek 


H.H. had no అహంకారం, no anger, but confidence in his powers — which 
grew strong during the greater part of his life, though it was accompanied 
by humility — which when not theoretical was of the manly kind - a 
kind of concession to these around him — striving to please. 

In praising G. Venkataramanadas, myself, and depreciating himself 
in comparison (...). While doing this he sometimes made the superiority 
of the man who was being addressed, saying everybody was better than 
himself, to knock away any undue opinion one may come to entertain of 
himself or expectations of favour. 

H.H. used to resent undue advances - advances which he did not 
like. People were sometimes severely snubbed. NRS, OSP. 

H.H. says..... 

Affection for our people's achievement. 

Pressing some people to talk and leaving others. 

Liquor makes a man friendly and generous. 

If we are good, others will be good. 

It is not death which makes the martyr, it is the cause. 


Our bodies are old but our hearts are young. 


2౫% గురుజాడలు 875 My Own Thoughts 


In the region of my heart. No man deserves to be run down. Every 
man has good qualities, though one might not be able to see them. It is 
difficult to do justice to anybody's character. 


If you like, you may befriend with a man; otherwise not. But it is not 
good to run one down. 


The crime that cannot be forgiven is not being able to forgive. 

Never raise hopes that you cannot fulfill. 

At breakfast this morning H.H. impressed this (to) Ramaswami. 

The late Dewan used to say, “తామసి, తామసి.” A passionate man is a 
man with a blemish." 


Beauty soon grows familiar to the eye. Virtue alone has charms that 
never die. 


A condition of stagnation is not desirable. 
In 24 hours I cannot do eating, bathing, puja and all that. Night is 
nothing but a shadow cast by earth, as is shadow to frighten me in to 


sleep! No. Nature will have the upper hand over us some day. So while 
I can, I will have upper hand over her. 


To do harm intentionally to the weak and the innocent, such as women, 
and children (...). 

Beauty is royalty without forces. 

We must not only bear our troubles patiently but also our pleasures 
coolly. 

No credit to obtain access to acquire possession of a woman's body. 
One must obtain the mind. 

Extremes meet. Would you be very independent, you will be dependent. 

One said, “This is pen I have used years. I thought It was not worth 


talking to a man who attaches so much importance to such a little thing 
as that". 


News papers are everything. Sometimes what appears in a newspaper 
has great effect, and sometimes what appears in a news paper is useless. 


"ek 


2౫% గురుజాడలు 876 My Own Thoughts 


A word of approval from H.H. was of value, not because it came from 
a man in power and augured good, but because H.H. was a reader of 
character and bestowed his approbation after thorough testing. H.H. was 
given to another sort of praising, to please people, and perhaps, to 
encourage them to try to be, what H.H. described them as being. That, 
however, meant little or nothing. 


"eek 


In his presence- so that everybody was prepared to hear something 
that would be new knowledge. This combined with feeling of respect 
and admiration for the flawless purity of his heart, and the grandeur of 
his character and the commanding. Yet his beauty of personality made 
one feel small. 


Generosity 


H.H. : “A really strong man will not try to traduce you or do you 
harm, when you have insulted him or neglected him, but he will revenge 
by trying to do you good, by demonstrating by his actions that you have 
dealt unworthily by a worthy man." 


“Tt is unworthy of a noble nature to defuse itself (?) . 


When the late Principal of the College died, Mr. Vijayaraghavachari, 
one of the lecturers, a great friend of the deceased, used to put a gloomy 
face. Where upon, H.H. tried to console him in various ways and finding 
his attempt unavailing, H.H. said, "It is not good to chill the spirits of a 
company by one's sorrow. You do not mean that the other friends of the 
deceased present Are not equally sorry. They are not disconsolate like 


99 


you”. 
K.V. : “Mr. KJ. says that there has been embezzlement.” 


H.H. : “No. He should not say so. You should not speak ill of a dead 
man, who can no longer defend himself. I shall stop all that". 


H.H : *Rama Raj is offended. Seems to have complained to 
Philologist(?). Bairagi Raj was waiting for two days in the antechamber 


for audience, but he had not the courtesy to invite me. 


2౫% గురుజాడలు 877 My Own Thoughts 


“They have a right to be invited and they sit with us for dinner". 
Beauty 


It is the setting of the bones that gives the impression of beauty. 


Mother's Discipline 
H.H : My “చిరాయు mother said, ‘My boy like bad practices, good 
practices also can be acquired and strengthened by habit’. 


I would add : If you practice adherence to one principle, you will 
progress in the direction of being principled. If you practice one నియమము, 
you will end by practicing more. 


Opiumwallah 

An Opiumwallah once was drying his pajama — the wind flew away 
with it. Then the Wallah, full of gratitude for the Almighty, knelt down 
and offered thanks for having saved his life. For, as he rightly put it, 
“had I been in the pajama, I would have flown too.” 


H.H. on Horse 

To what trouble they put the horse the circus men by beating and 
beating (whipping) compel the horse to learn feats. Bought a horse for 
10,000, have sold it. It fell while clearing a (...) and died. 


Scene: 
Hill & kovelas, on it worship. 


H.H. tells 

A musician should not be proud of the honour given to him, after 
leaving the four walls of the fort. Thereafter the honour to the - (...) 
professional jealousy with a profession that he did not (...) for them as 
he was scientific and not in that category. 


"ek 


Fond of talking and generalizing - seeming to know - bringing himself 
to believe that he knows the greatness of everything, owing to the 
extraordinary nature of his intellect and to his large experience his 
inclination to show himself off is mostly due to a vague feeling that he is 


2౫% గురుజాడలు 878 My Own Thoughts 


considered to be an idiot by some people. Sensitiveness is a feeling that 
he is neglected. To make amends for all that he has a very generous heart 
and a real desire to please everybody though things upset him. He 
continues every act on the part of those whom he most dislikes as an 
insult intended. He sees through things. A little good service — a little 
buttering will put him so much that he at once becomes fond again of 
those whom he has deluged with abuse and innuendo of which he is 
very fond. His wits are generally very round about. He is (...) of not 
symmetric. 


Ornamentation 
When a boy has to be exhibited for matrimonial purposes it to ducked 
to borrowed dress & jewels. 


"eek 


Two European officials of the St. Pt. in the company of nautch girls. 
I have been a great charming of the class. I have been the steward of this 
class as if preliminary canters. I am going to get married near my fifteenth 
year, so I take my preliminary canters- love making (Actual connection 
.H.H. has long given up with any except his own wedded wife. He has 
wonderful control over himself). 


Work of Art 

When an author who has taste and judgment creates a work of art, the 
creative and critical faculty (...) work almost together, the mind creating 
ideas and characters and the critical faculty, such as it is, consisting 
generally of a feeling, and a judgment, accepts or rejects each. As the 
coin issues out of the intellectual mind it clinks and is tested. 


Last days of H.H. 


H.H. never inflicted his discomforts on others. On the other hand, he 
used to make other people's troubles his own. 

For a year before his death, his health was not alright. I used to notice 
what everybody else missed. H.H. used to complain vaguely at night 
when seated on the chair. I knew it was some sort of uneasiness. H.H. 


2౫% గురుజాడలు 879 My Own Thoughts 


would not tell what the matter was. Nobody should know that anything 
was wrong with him. Nobody should be anxious on his account, while 
he was anxious about everybody. 


During the four days fever, there was fast breathing and disinclination 
to talk. 


Alas! Whose words and deeds shall I chronicle hereafter! 


When going up Velagada Hill, H.H. expressed himself as pleased 
with the arrangements I had made. Also, during our sojourn on the hill. 
Those were very happy days. Fine breeze, beautiful scenery, happy 
company, princely condescending. “I don't like spendthrifts," said H.H. 
There is one consolation — I did not bring discredit on H.H., as far as I 
am aware. 


The day we were to return, after I had sent away all the party of 
elephants and palanquins H.H., K.N. and I remained behind. H.H. had 
just bathed. I observed a heavy dust storm coming towards us from the 
north. I informed this to H.H. and begged him to postpone departure for 
a short half hour, until the gale had passed off. H.H. said, "Then what of 
those whom you have sent in advance"? 


I: *We did not notice the gale then, your H." 
"Never mind, we shall go". 
H.H. came to the front verandah and ordered his horse. 


When the gale began to blow, H.H. stood thinking for a little while 
and said to me: “Yes. It would not be courage to ride now. It would be 
foolishness. I shall go walking. Send the horse behind me". So H.H. 
walked down hill and Narsinga Raju with H.H. It seems after proceeding 
a little while H.H. got on horse-back and galloped downhill to catch 
those who were on elephants, so that he can just render them assistance. 
There was a sharp shower and H.H and the whole party were thoroughly 
drenched. Uphill, I was all anxious on account of H.H. I took a hasty 
Tiffin and proceeded down the hill on a palanquin. I went to Phool bagh, 
where H.H. and the party halted. H.H. was upstairs with mahout, A.R. 


2౫% గురుజాడలు 880 My Own Thoughts 


and R.S. were in a hot quarrel. H.H. appeased them in turn. When I had 
interceded to prevent a fight, H.H. remarked, “Strong Man (...).” 
"ek 
Mr. H.G.S and I were talking in the Daba Gardens. The regulated my 
health by diet only. H.GS. said: doctor want to put drugs of which they 
know little into a system of which they know less. 


Illness 

H.H. was sitting quite upright in the middle of the pial, Mr. Stevens 
being to the right. H.H. did seem very weak. H.H. said, holding the head 
with the palms, “there is heat in the head. I do not like it.” 

“Abdul Rahim, what should one take when one feels weak 
(fainting?)”. 

“Spiritus Ammonia Aromaticus or Spiritus Vini Gallici"— 

“You mean brandy?" 

“Yes.” 


“I do not like brandy. Well, put some on the table. I shall go to the 
closet. If I feel fainting, I shall make noise; come and give." 


Abdul Rahim put the mixture on the small almirah. 


About 8° clock, I went to the dispensary to bring a mixture. By the 
time I returned, i.e., about 9, the case had turned serious. There were 
muscular twitchings. I drove at once to the Cantonment to bring Doctors. 
By the time I had returned, the Zanana ladies were with H.H., and I 
could not get in. In great anxiety, but feeling certain that the end had 
approached, I remained in the Fort till half past 3. At 3-05 H.H. expired. 
God rest his soul! 

Next morning I saw H.H. H.H. seemed as if sleeping — no pallor, or 
ghastliness about the face. 

ok rk 
“Last night I locked the thought of her, 
within the dungeon of my heart, 


2౫% గురుజాడలు 881 My Own Thoughts 


But what a daring thief that was 

He ran away with prison itself. 
(Another version) 

The thought of her; locked by night 

within the dungeon of my soul 


But strange to think, the burglar's might 
who ran way with jail and all. 


“Sahib kiyato yarko myne 
Kiyatha dilme band" 

Night thought of beloved 
Was imprisoned in my mind. 


“kisbala (i) ka tha o Kidi 
Udjaya zinda banda!” 


Persian: I have become a shopkeeper of my heart. I will sell a peace to 


everyone that comes. 


(These poems were perhaps, just scribbled down by Ananda Gajapathi and never had 
the advantage of the author's second thoughts and corrections. These poems might have 
been translated from Persian and recorded by Gurajada. These lines are found under the 


heading H.H. Eds.) 


KKK 


?** గురుజాడలు 


882 My Own Thoughts 


3. CREATIVE WORKS 


కథా రచనకు ప్రయత్నం 


BOA వచ్చుసరికి అప్పక్షేమమును గూర్చి తనకుగల ఆతృతచేత కొన్ని అడుగులు చెలికత్తె 
తోడ ముందుకుసాగి సాయంత్రమగుట దూరము పోవుటకు భీతిల్లి తోవకిందుగ కొండ దక్షిణపు 
కొసను నొక నల్లరాతిపై గూర్చుండెను. చల్లగాలి గట్టిగ వీచి రోజు గొట్టుచుండ గడ్డితలలు 
పక్కపక్నకు నాట్యము సలుప పొదలు ఆకులు పైకెగసి తెల్లని కింది భాగముల గనపర్చుచుండెను; 
శుద్ధ ఏకాదళి రోజయినను మబ్బునే MESQO. మబ్బుగమ్మి వెన్నెల మసగనిండి యుండెను. 

ఆవిడ దక్షిణ(0) వైపు కూర్చుండ గాలి కురుల నెగరగొట్టుచుండ గాలి తాకిడిని 
యెదుర్చురీతిని మోమెత్తి యుంచినది. తెల్లని శాలువలేప్పుకొని సరిచేసుకొని దారివంక చూస్తూ 
యుండెను. 


పరిగజములు క్రిందుగా నిలువచేత కాపాడబడి ఒక బిల్వము బంగారు పండ్ల బరువుచే 
కొమ్మలనొంచి యుండెను. 


కొంత తడవు తోవకెదురుగా పక్క పక్కలకు తిరిగి తిరిగి చూచి చెలికత్తెతో ఆవిడ 
యిట్లనియెను : “యీ బ్రాహ్మణ చిన్నవాని యోగ్యత బహుయెన్నికగా నున్నది!” 

మబ్బులుకమ్మి గుద్దివెన్నెలను అడ్డినవి. ఆమె కట్టుకున్న తెల్లనిచీర చీకటిలో నువ్వా నేనా 
అన్నట్లుండెను. చీర అంచులు గాలికి కదులుతూ వుండగా ఆమె విగ్రహమువలె కూర్చుని 
ఉండెను. వనము నిశ్శబ్దముగా వున్నది. కొండ శిఖరములు కంటికి ఆనుట లేదు. శీతాఫలములు 
వాసనలను వెదజల్లుచుందెను. 


“మిమ్ము యీ కొండలను యేలే వనదేవత అనుకొంటిని. వట్టి చేతులతో దేవతలను 
చూడకూడదు. గనుక యిదిగో ఉపహారం!” 


2౫% గురుజాడలు 883 My Own Thoughts 


యీ మాటలు ఆడుతూవుండగా గతుక్కుమని లేచి ఆమె యేమి అనుటకు యెరుగక 
నిలిచి వుండగా అతను : “మీ అప్ప ఖులాసాగా వున్నారు. కూర్చోండి. వక అరఘంటలో 
వస్తారు. నేను అద్దుతోవను వచ్చాను.....” 


(మాటా మంతీ అవీ యివీ పుటలు 36-37) 


“యౌవన సహజమైన కాల్పనిక (ప్రవృత్తితో అప్పారావు చేసిన కథా ప్రయత్నమొకటి. (SHB 
అనే వుస్తకం అనే రచనలో అణగిమణగి ఉంది. అప్ఫారావు ఇంగ్రీమున రాసిన (5:58 వర్ణనలను 
ఆంధ్రీకరించిన అవనరాల సూర్యారావు ఈ కథను మట్టుకు ఆయన భాషలోనే ఉంచారు. 
అప్పారావు రచన్నాశైలి తొలినాళ్ళలో ఎలాగుండేది తెలుసుకొనేందుకు కూడా ఇది సాయ 
పదుతుంది” అని కేవిఆర్‌ ఈ భాగాన్ని గురజాడ రచనగా గుర్తించారు. (పుటలు 338, 339 
- 1969 ప్రతి) State Archives Hyderabad లోని గురజాడ పత్రాలలో ఈ కథా భాగం 
మట్టుకు లేదు. ఈ కథకు ముందు ఉన్న వెలగాడ కొండలవర్ణన - ఇంగ్లీషు భాగం మాత్రం 


ఉంది. Dol 


KKK 


?** గురుజాడలు 884 My Own Thoughts 


Hero : 


Second Story 


Rev and Hero 


: Give me a hearing, Sir — I want you to plead on my behalf. 


You refuse the light that flows on you. 


: 156061 light, not the same you kindly offer, but something similar 


as ennobling to me — without it Iam a lost man. I brought her to 
you — I have an object of life. I had many before — more or less 
unreal. But there is some real good, some justice on which I 
have set my heart. Let me do a service. When I succeed I will 
not look for a reward. This Girice (Girisam) is a scoundrel. 


No, my son, talk more charitably. He is a Christian at heart and 
no Christian can do wrong. He is a reformer — so you do not like 
him.* 

(Another Scene) 


I have no time to argue with you. Suspend your judgment till 
you know more. But in the meanwhile return the key. I want to 
talk. 


Disguise is a falsehood. 
(Court) 


Heroine enters — all look at her in surprise. 


Collector : Who is this and what is her business. 


Heroine : 1 don't want security. I want to go to jail. 


Hero : 


(To himself) Want to go to jail! What does she mean? Is it to 
avoid me? 


2౫% గురుజాడలు 885 My Own Thoughts 


Coll : I hope you are not mad. 
Heroine :1 wish I were. 

Coll : Who is your Vakil? 
Heroine :1 want none. 

Mr. X: Iam her Vakil. 
Heroine :1 do not want him. 


Coll : Think over the matter. The man that has stood bail has not 
declined. 


Heroine : But I have declined. I want the protection of the jail. 

Coll : A strange creature this. Will you advise her? 

Mr.X: Yes. Very gladly — I fancy Mr. Hero will succeed better. 

Hero: (Bites his teeth) 

Coll : Yes. Mr. Hero will not refuse a good office to a helpless woman 
— His anti-nautch principles do not stand in the way of exercise 
of humanity. 

Mr. Y (to X) : She has given us the slip. What does she want? 

Mr.X: She wants to go to jail. She prefers the jail to the lodgings of 
a home provided for her. 

Mr.Y: Iam afraid we mismanaged. 

Mr.X: Ask Mr. Hero if he would guarantee. 

Mr. Y (to Hero): Will you stand bail Sir? You are so much interested in 
her. 

Heroine : The devil take you. 

Coll : Then cancel the bail and put her on remand - march her to the 
jail — she is a dangerous creature — and may produce disastrous 
results on the anti-nautch party. 

(Jail) 

Old Woman : My child, what folly is this! You want to break an old 

woman's heart. 


?** గురుజాడలు 886 My Own Thoughts 


She : 


Old : 


She : 


She : 


You got on when I was not with you. I was only a source of 
trouble to you. You will get on without me. I feel happier here 
than I can ever feel at your place. I respect you. I perhaps love 
you. But your ways are different from mine. They do not suit 
me — Poverty I can put up with — work I would regularly do for 
you — as I did — But you were not content with that. You wanted 
to bring me down to dishonour and (...) rightly or wrongly. I was 
trained to be a woman and without a heart. Go! Don't break 
your heart — If I live and am permitted to work, as long as there 
should be strength in these arms, you shall not lack bread. But 
you are well-off. You only want me to do things which would 
bring me misery — nothing short of that will satisfy you. I would 
rather die than submit — you shan't make a fortune out of my 
dishonour — but honourably I can win my livelihood and yours. 


I promise that you shall not be troubled hereafter. Come and 
live under my roof and fill it with light. You shall have your 
Ways. 

No - under your roof the air is not good to breathe. It is 
asphyxiating — and your friends — well, I don't want to give pain 
to an old heart — go and be happy — as you were before I came — 
I live under the Queen's roof. She is a good lady - and no harm 
can come to me. 


kk k 
(Hiding) 
Is not a fault to be excused, though one owns it. 
(Silent, weeping) 
I crave your indulgence as a cousin — the same blood flows in 
our veins — Speak to me for the sake of your dead father — my 
uncle. Habit and prejudice are like the horse's eyes. They don't 


allow one to look this side and that side, what I said. Don't think 
Iam a Maricha. I intend you no harm. I swear by all that is holy. 


?** గురుజాడలు 887 My Own Thoughts 


She : 


She: 


I let you live just as you deem fit. Don’t look at me — I want no 
favour — Let me see you out of danger. 


(She weeps. No answer) 


"ek 


(She sees newspapers in the (...) 
Rev.'s house and sees to what (...) hero is put) 


I am a nautch girl. My mother was a nautch and my father was 
a monster. It amuses you to play with me. 


If you were fifty time a nautch — I love you — It is hard to read 
character. Our judgment is warped by our prejudices and money 
is the mother of prejudice — we are drawn on by the current of 
popular opinion. It requires thought and sympathy to do justice 
to one's character and close acquaintance. People are apt to judge 
superficially. Your father was good, and if you have inherited 
your beauty and purity of heart from your mother, I do not wonder 
at his falling in love with her. The social conventions prevented 
him from marrying her, so that she was happy in her life time. 
You are brought now into trouble. Your mother is loved by all 
the villagers and so are you. Even if your mother was not what 
she should be, what is that to me and even my father did your 
father injury. Am I to be hated for that — where is your 
forgiveness? Does your philosophy teach you to meet affection 
with unkindness — No - Let that go — I come not to win your 
love. Reserve it to my betters. But hate me not. I ask you to do 
me a piece of favour which anybody might claim at your hands 
—tell me the name (...) and the whereabouts of the pandit, whom 
your father employed to teach you. 


Why do you want that? Any more schemes about disguises etc.? 
Why do you seek him? Let not the poor man know anything 
about my condition - It will only grieve him, while he can do 
nothing. You are determined not to leave me in peace. 


2౫% గురుజాడలు 888 My Own Thoughts 


She : 


She : 


Girish : 


Am I never to be excused? What will give you trust? well — 
there are two boxes - in your room locked up. Their keys 
(thinking) 

Why, you can break locks. 

You deem your sister so cruel. 


She deems me a sister — that is really kind of her. But who wants 
the keys — I never opened the one — my father's — the other 
contains my trinkets. But can I trust you with the keys? 


No! You need not — But send them to your sister to the Address. 
Ipack up for you. Here is a so, so. Now good-bye - I take myself 
away from your presence — my presence gives you so much pain 
— But I prefer my pain to yours — so adieu and long adieu. 


(Exit) 
What a charming fellow he is. He is a wizard. I have half a mind 
to call him back. It is impossible to dislike him — and why should 
I dislike him - But is he true? — To think of the Sanyasi — he has 
art to seduce Arundhati. But why disguise? 
(Now reads newspaper.) 
* [n one typed page the following lines are found. Eds. 
Disguise is falsehood. 
The very thought of marriage and love makes me sick. If your 
blessings could win me back my father, I should wish nothing 
else! 


KKK 


What, you quarrel with God ! If he thought it good to take away 
your father, you want him back. And then, you have known so 
much of our religion. You cannot reconcile your self to such ? 


KKK 


Woman! Woman! They name is absurdity. I know your dear 
mother very well. I am related to you. 


2౫% గురుజాడలు 889 My Own Thoughts 


He: You are nota philosopher but you are an angle. It is philosophy 
of brutishness that makes a man heart callous. Philosophical 
equanimity is a degree which none I know of has got. It is mere 
talked on than possessed. Nor do people make an effort of acquire 
it. As long as man is made of flesh and blood and the nerves, he 
must feel. 


"eek 


All we should aim at is to be arhats that is to doaway with good 
emotions also, in order to acquire mukti, in throwing away the matter in 
once own vessel by looking at mirage, మృగతృష్ణ. 


"eek 
(The heroine is prevented from seeing people. Giris wants to use 
compulsion.) 


Giris : You are foolish. Come, you are a silly woman. Philosophy ! It 
does not prevent your father from besetting you, but shall I allow 
it to stand between you and me? 


"kk 


Like the bee that buzzes about the face when one is going to rest. 


"eek KKK 


?** గురుజాడలు 890 My Own Thoughts 


CHITRANGI 
Play 


Scene I 


Night of Kartika Full moon (...). 12? clock in the night (...). In the 
palace garden. Mango grove. Enter Raja Raja, disguised as a north 
country Sadhu. And the Vidushaka. 


Vidushaka : 


Raja Raja : 


Vidushaka : 


Raja Raja : 


Vidushaka : 


Raja Raja : 


I dislike these escapades. I have no stomach for them. Why 
should not, at this time of the night, enjoy most perfect 
repose over a surfeit of sweet meats and flowers. The music 
of the Veena passes my comprehension. Those who can 
command pleasures have not the sense to enjoy. But must 
be eternally getting into scrapes guided by some mad 
thought. 


The peasants (...) is his throne, and eating and drinking 
your heaven. 


I wish your majesty could get on without eating and 
drinking. 


Yes, I would forego food and drink and sleep and comfort 
and venture into a giant's den if I can find a fair face (for) 
then (m?) 


I know reliably, every born woman ugly. Mark, you scaling 
walls have caused a bruise here (pointing to the stomach) in 
pulling me up. It is not just for a king to draw (deal ?) blow 
except in fair fight. I have a mind to cry. ( puts on a woe 
begone face and cries bass). 


Silence, fool or you will draw the whole harem upon us. 


2౫% గురుజాడలు 891 My Own Thoughts 


Vidushaka : 


Raja Raja : 


Vidushaka : 
Raja Raja : 
Vidushaka : 


Why not declare yourself like an honest man and say justly: 
‘I want this wench. If you will not give her, I will take her 
by force". That would be sensible and business like. I hate 
these disguises (...) that will someday lead to my untimely 
(...) on the world's stage. 


Peace, fool. People are coming. Get into the bark (of) this 
trunk. 


(Showing unwillingness) Suppose there are snakes there. 
Man dies but once. 
Oh! 

Scene II 


A Platform in the garden. A Tulasi plant in a gold pot. Lights. Puja materials. 


Enter priest seated on a wooden board. Chitrangi in a silk sari. Hair flowing 


after a bath. Attendant ladies. Brahmins seated on a carpet. Sweet meats. 


Coconuts, Fruits, Sugarcane etc. 


Ranganyaki 


Meenakshi : 


Chitrangi : 
Meenakshi : 
Chitrangi : 
Malati : 


Meenakshi : 


Chitrangi : 


:Dear, give the fruits and sweet meats to the Brahmins 
with your own hands. (Chitrangi does so. The brahmins 
receive presents etc.) 


(Waving her hands to the attendants to retire to a distance.) 
You must tell your heart's desire to the gods. Otherwise 
how could they give their blessings? 


I have no heart's desire. 
Do not lie, friend. The gods may take you at your word. 
I won't tell for the whole world. 


Then you do not trust your friends? There is no one here 
to overhear. 


What a fool you are, Malati? The three worlds know her 
heart's desire and yet she will not mention it to the gods. 


How naughty you are! The merciful gods know what is in 
my heart. 


?** గురుజాడలు 892 My Own Thoughts 


Meenakshi : 


Chitrangi : 


Malati : 


Chitrangi : 


Meenakshi : 
Chitrangi : 


But they think that you are too proud to voice your prayer. 


Do they, really? Do you think so, dears? do not joke with 
me. 


It is clear as the moonlight. The gods will be pleased if 
you confide to them .... . Tell them your heart's desire. 
Know you not the proverb, gods alone (...) incantations. 


I am ashamed to tell it. 
The gods may be prepared to grant it. 
(After hesitating and blushing) I pray to God to give me 


Sarangadhara for husband. 


(Malati and Meenakshi laugh) 


(Chitrangi casts an angry look at them. Waking with a haughty step.) 


Meenakshi : 
Malati : 
Meenakshi 
Malati : 
Meenakshi 
Malati : 
Meenakshi 


Malati : 
Meenakshi 


Malati : 
Meenakshi 


Our mistress 1s offended. 


What is your heart's desire? Meena? 


: That is a desire which gods cannot grant. 


You are always blasphemous. 


: Then who can make my husband sober? 


The gods may, at their mercy. 


: There is no justice with the God's law. They are as 


unreasonable as kings. 


How? 


: They gave you a paragon of a husband. But I shall not 


describe mine. A husband is a women's God. 


Since when have you begun to worship him? 


: Always. 


(Enter Attendant) 


?** గురుజాడలు 


893 My Own Thoughts 


Attendant : 
Meenakshi 


Raja Raja : 


Vidushaka : 


Raja Raja : 


Vidushaka : 


Raja Raja : 


Vidushaka : 


Raja Raja : 


Vidushaka : 


Raja Raja : 
Vidushaka 


Raja Raja : 


The Princess wants you. 


:(To the attendants) — Remove these things carefully. 


(Exudent) 
(Enter Raja Raja and Vidhushaka.) 


O moon! Now shine without fear. The face that outshines 
you is absent. 


O moon! Now shine without fear. The cracked coconuts 
that outshone you have vanished. 


These eyes have seen what is most amusing. 

This tongue missed tasting what was most toothsome. 
Oh! For a taste of those rosy lips. 

It wore forbidden fruit. 

How, fool? 

It was another's. No other than your son's. 


My son has not married her. 


: What is long settled is as good as done. 


Fool! Fool! How many matches are broken since the first 
woman was born! My son shall have the fairest of every 
land from the Snow Mountains to Rama's bridge. He never 
saw Chitrangi and will not deem it a loss which gives his 
father bliss. 


Vidushaka : A clever man can reason himself into Hell. 

Raja Raja: Now, fool, what shall I do? 

Vidushaka : Whatever your majesty pleases! But for myself I should 
prepare to sneak into the kitchen and discuss the viands 
with the chief cook. 

Raja Raja : With the passport of your Brahmin thread, enter the precincts 
of the Zenana. Give this ring in secrecy to Menakshi and 
tell her that Raja Raja will be grateful for service. 

?** గురుజాడలు 894 My Own Thoughts 


Vidushaka : When? When? 


Raja Raja : Now. I shall stand here, rooted like the tree. 


Scene III 


Enter Chitrangi. Seated on a throne. Two girls were standing on either 
side: Malati, Jyoti, Mallika and attendants. 


Chitrangi : What punishments to friends that hatch a plot? 
Mallika: Put them in chains, Madam. 

Chitrangi : Arrest the traitors. Dandin You know them by their looks. 
Dandin : Iam not learned in books. My liege. 


Chitrangi : Will not the culprits surrender themselves to law? What! 
(None speaks) what has Malati to say? 


Malati : What is the charge, my gracious princess? 
Chitrangi : A guilty conscience speaks not in doubtful terms. 


Malati : The criminal should hear the indictment before he 1s 
punished. 


Chitrangi : Come, come. You repeat crime by your speech. Give me 
your hands. (Malati kneels and holds forth her hands.) 


Chitrangi : Strange that the hand should suffer for slip of the tongue. 
(Removes gold chains from her own hands and puts them on 
Malati's hands.) 


Malati : May successes attend your Highness! (Bows down) 


Chitrangi : Where is the other culprit? (Looking round) Not here. Go 
and fetch her at once. 


Attendants : Who, you're Highness? 
(Enters Meenakshi) 
Meenakshi : Madam, here is a Brahmin .... 


Chitrangi : Traitress, not another word. 


2౫% గురుజాడలు 895 My Own Thoughts 


Mallika : 


Meenakshi : 
Mallika : 


Chitrangi : 


Mallika : 
Chitrangi : 
Meenakshi : 


Chitrangi : 


Meenakshi : 


Chitrangi : 


Meena : 


Chitrangi : 
Malati : 
Chitrangi : 


(Minakshi looks startled ) 


(Aside) - why does Meena look startled? What mischief 
has she been at? 


To princes, loyal service is treachery. 


The cat shuts its eyes and sips milk and believes the world 
is blind. Confess your crime and crave pardon. 


Not a word, by the 33 crores gods: What punishment is ... 
for a traitress? 


A halter. 
Come. Meena and receive your punishment. 


(Stands before Chitrangi bowing) To kind eyes, every act is 
a service. To unkind ones, every act is a crime. 


(Takes a necklace of pearls from her own neck and puts it on 
the neck of Meena) There, you are rightly served. 


(Bowing to Chitrangi's feet) May a king of kings wed you 
soon! 


There again! Hush! what about the Brahmin? 


Here is a weak Brahmin who proposes to eat 100 Modakas 
at one sitting. 


If he fails? 
A sound whipping will give him fresh appetite. 


Call him in and serve at once! 


(An attendant puts a seat and serves 100 Modakas in a silver plate.) 


Vidushaka : 


Chitrangi : 


(Enter Vidushaka) 


Hail, princess! May success attend you! May a king of 
kings wed you! 


Whata conspiracy! Everyone talks of marriage and nothing 
else. 


2౫% గురుజాడలు 896 My Own Thoughts 


Mallika: Will he be punished too? 

Chitrangi : If he does not swallow his one hundred at one sitting. 
Vidushaka : What punishment merciful princess? 

Chitrangi : A sound whipping and no more, to whet the appetite: 


Vidushaka : The very thought, doing away all appetite! May I have the 
whipping first? 


Chitrangi : Bring the whips. 
(The servants stand on either side of Vidushaka with whips.) 


Vidushaka : (Imperative to the attendants) Stand aloof, wenches! I have 
to say my evening prayer. Think of the potency of a 
Brahmin's curse. 


Attendants : Be done with your prayers or you shall submit. 


Vidushaka : If you but touch me with the end of your whip, your 
husbands will turn demons and eat you up and your children 
become helpless idiots. 


Attendants : Hold, hold, unkind Brahmin! Shall not hurt you for the 
whole world! 


(They withdraw) 
Chitrangi : (...) to your pests. The guilty must be punished. 
Vidushaka : Madam, a Brahmin is exempt from corporal punishment. 
Chitrangi : But one that breaks his word is no Brahmin. 
Vidushaka : Then I claim my royal prerogative. 


Chitrangi : What corner has the happiness of owning you as majesty 
for ruler? 


Vidushaka : The whole world. So I say to my chum, the King of Kings, 
his sway is limited to Andhra; I reign everywhere. 


Chitrangi : What audacity to claim the great Raja Raja for a chum! 


2౫% గురుజాడలు 897 My Own Thoughts 


Vidushaka : 
Malati : 


Vidushaka : 
Chitrangi : 


Vidushaka : 


Chitrangi : 
Meena : 


Chitra : 
Meenakshi : 


Chitra : 


Yes, Madam. He is proud of my friendship. 


I recollect, I saw him with Raja Raja. I think he is the 
famous court- fool. 


The same, my sweet ladies. 


(In a low tone) Meena, my sweet (...) my shame! (Curses 
herself) Worshipful Brahmin, Chitrangi bows down to you. 


May a King of Kings marry you Madam, before I digest 
these sweets. 


(Bezwada palace. Zanana at Nellore palace.) 
Sweet princess. You must go. 
No, I won't. 


What perverse! A woman worships the goddess Gouri for 
a good husband. She watches with anxiety the mediation 
of her elders for a match. Many a gem of a girl is given 
away by selfish parents anxious to secure influence or 
wealth to unequal husbands. But you are simply fortunate 
every way. You are wedding virtue, beauty and power. Then 
why do you loiter at the gates of heavens? Enter and be 


happy. 


(Petting a parrot) Heavens and happiness - words of comfort 
-good man a-great man a beautiful man, grant it. But an 
utter stranger, Meena. I do not know him at I know my 
Meena. A husband is a trial even to ordinary girls. If your 
husband dares to Ill-treat you., perhaps you can rebel. He 
cannot do without you. We elders will correct him. He must 
take you as you are. But a prince, Meena, a word may 
displease him. Who can divine his ever-changing whims? 
Is he beautiful? Then all the worse for me. A kingdom's 
beauty to tempt him, and many a prince ready to join his 
daughter in lawful wedlock to him, to a princess, wedlock 


2౫% గురుజాడలు 898 My Own Thoughts 


Malati : 
Chitrangi : 


Malati : 


Chitrangi : 


Malati : 


Chitrangi : 
Malati : 
Meenakshi : 


is a battle. Always the fear what pair of eyes will outshine 
mine, what speech sound sweater in my husband's eyes. Is 
he from battle or in chase, he invites death before his time. 


Speak not words of ill-omen. 


To leave you with whom I have lived in friendship since 
we were girls, to leave dear father and mother, to leave 
even those inanimate things, this house and those souls ( 
grounds?) gives me a pang. 


You will soon forget us, sweet princess. Do call to mind 
what words Kanva said to Sakuntala. 


అభిజనతో భర్తుః శ్లాఘ్యేస్థితా గృహిణీ పదే 
విభవగురుభిః కృత్యైః తస్యప్రతిక్షణ మాకులా। 
తనయ మచిరాత్‌ ప్రాచీవార్మం ప్రసూయచ పావనం 
మమ విరహజాం నత్వం ša) శుచం గణయిపష్యసి॥ 


Sweet Malati, good Malati you are a fortunate creature. 
Your husband loves you and he lives in your father's house. 
How could you know the sorrows of a woman who leaves 
her house to a stranger's though he be a husband and a 
prince? 


How simple is my princess? You leave your house to live 
in a greater palace, in a fairer country. Your friends go 
with you and all your servants and some elder's to protect 
you. Your father and his Senani will resent the slightest 
injury to you. 


Malati. Will you go with me? 
I come. You are more in my life. Let the king order and I go. 


How could this be? You do not certainly mean my princess, 
that Malati should go with you leaving her husband here? 
Your father cannot leave him for one minute. Answer 
madam. 


2౫% గురుజాడలు 899 My Own Thoughts 


Chitrangi : 


Meenakshi : 


Chitrangi : 
Meenakshi : 


Chitra : 


An old man's love is whole-hearted. He loves with 
infatuation. You fear no rival. To have a King of Kings at 
your beck and call. If it not a thing that a woman's heart 
should be proud of? Experienced and learned in the art of 
love, he was struck by you, schemed and schemed in the 
Hon'ble art of love to win you. He loves you better than 
good name which is all to kings, but which has risked for 
you. 


No one can coat bitter pill sweeter. But an old man's dating 
call it love! I wish you had an old man for your husband, 
Meena. 


I wish I had an old man with the wisdom of years in his 
eyes, who knows what he likes and likes because he knows. 
I have a young man. The less said of him the better. 


But Sarangadhara is surely not like other young men. 


No. He is the most beautiful. All the loss (less?) could 
certain one be of him. 


What, O! What do you say, Meena? 


(A bed-room in the palace. A bed-stead on one side, Chitrangi discovered 


seated on a chair. A female attendant removes some of the jewels and helps to 


undress. A mina in a golden cage on a stand.) 


(Raja Raja 


stealthily enters from one side and beckons to the attendant to 


withdraw. Which she does dropping is her haste a jewel on the ground.) 


Chitrangi : 


Chitrangi : 
Raja Raja : 


Chitrangi : 


Ha! what is it ? (Looks around, sees Raja Raja, stands up in 
confusion and bends her head. Raja Raja approaches her.) 


(In the same posture ) Meena! Meena! 


Why do you summon Meena ? Raja Raja will deem it an 
honour to render any service. 


(Aside) — Good God. What is this! (Makes a move towards 
the door.) 


2౫% గురుజాడలు 900 My Own Thoughts 


Raja Raja : My life, where do you go ? ( Catches her hand. She struggles 
to disengage her hand). 


Mina: Stop. Swami, stop. Swami. 


Raja Raja : (Looking at the bird in astonishment) Ah! Who dares to 
question the power of Raja Raja ? 


(A pavilion in a garden.) 
(Enter Court-fool. Seated on the pial. Leaning against the wall.) 


Court-Fool :The head of a courtier hangs loose. And when a king is 
subject to fits of passion it is particularly shaky. No doubt, 
my master's anger is short-lived, and is succeeded by 
relenting generosity. But of what avail is ever a king's 
favour when life's spark has been extinguished? Perhaps 
the family will benefit. But who cares? Wisely has the 
philosopher Sankara said, “Who is your wife and who is 
your son"? They are nothing when you have shuffled off 
this mortal coil and incarnate may be, as the dog that you 
torture or the calf that your wife starves. This nock would 
have been forfeit fifty times over the sanctity of my person 
did not save it. And yet what glamour has court favour! 
Old courtiers daily take the leap from the bastion into the 
nether world and yet new aspirants crowd to all their places. 


Where the wise tread path of folly, the fool has needed to 
be wise. Saunaka, avoid women. They work more mischief 
to a kingdom than the six natural enemies. (Looking to the 
right) there comes the arch enemy. 


Act II Scene I 


(A garden house. A temporary shrine of Durga with an ornamental canopy. 
The image with eight arms as in the illustration, facing the audience. Facing 
to the left the priest on a seat of silver. Hair in locks, tied in a not at the top of 
the head. Body smeared with ashes. A mark with turmeric powder on the face. 
A rosary in his hand. Sarangadhara in silk clothes. Subudhi, Narayana. ) 


?** గురుజాడలు 901 My Own Thoughts 


Priest : 


Saranga : 


Priest : 


Prince : 


Priest : 


Subudhi : 


Priest : 


Subudhi : 


Good prince. If thou wouldst learn the truth, that none 
deserves to know who has not earned merit in previous 
births, the Truth hid from the common herd - the Truth 
that seems atrocious to the common little beliefs of the 
common herd. If thou wouldst learn the Higher law that 
breaks the laws that little gods and little men have made, 
listen. 


Nothing gives me greater pleasure than knowledge. 
Knowledge Is my greatest happiness. 


Good Prince, pause before you resolve. This cult teaches 
you to disrespect morals which one has invoked with his 
worthless hulk. This is the Truth of Truths and Secret of 
Secrets. It enjoins celebration of what is condemned. You 
worship women as the source of life. You love women as 
you care of life. You worship the God in women and that 
worship might be intense. You brighten the soul with the 
spirit of Life. 


Agreed. 


There is no right, no wrong there is nothing. The world is 
a shadow. Since you must live, brighten the shadow while 
you live, and when you pass away, pass away into the Sakti- 
Force, pervading all universe. What is force? Women and 
wine. To the initiated they are life. To the uninitiated they 
are death. 


What does the great Durga give in this world? 


A prince who receives Saptasati and worships Durga will 
become a Chakravarti. 


(Aside to Prince) — He simply resolves with a creed what 
we have been doing. 


(శివశక్యాయుకో etc.) 


(Manuscript is available with A.P. State Archives, Hyd., Gurajada collection. Typed 
copy is also available. As the pages are jumbled, we edited as per our discretion. Eds.) 


?** గురుజాడలు 902 My Own Thoughts 


A Novel : Few Scenes 


Novel 


Let the father in anti-nautch be against English ideas and methods. 
Gravel walks. 


1. Isaw her at the Coonoor railway station. 
2. In the Coonoor train. 

3. In the jutka. 

4. At Oooty 


Soudamini-Sketch of a Novel 
(The title is ours - Eds.) 


The poet was quite taken with her. He makes her acquaintance in five 
seconds to my chagrin and envy. He was friendly with the children in 
half that time. He gave them apples, showed the pictures. Was exploring 
their curious intellects as the Neilghery wood passed in panorama before 
them through the saloon window. 


She was watching all this in silence, no doubt with some curiosity — 
but he did not long allow her to maintain an attitude of silent observation. 
He asked her opinion on something then and there and then something 
else, till atlast he touched a subject in which she was interested and then 
the chat continued ceaselessly till we reached Coonoor. The spirit of 
contradiction was up in me and I contradicted him once or twice. She 
looked at me and nodded assent. But his spirit to the occasion, he counted 
off a hundred figures on the digits and proved that I was utterly wrong 
and that her approval was not of what I had said but of what she generally 
understood you to have said. When the train stopped some friends came 
to receive her. She bade good-bye and was walking with her friends to 


2౫% గురుజాడలు 903 My Own Thoughts 


the bungalow which was nearby. But the poet took his portmanteau and 
followed her. I asked him if he was not going with us. He said that he 
was very much interested in the question of education of the children — 
and wanted to understand a new method of which she was a master. I 
was utterly astonished. That was the first time I saw the poet taking any 
interest in education, except his own which was as disarray as could be. 


I must confess there was fascination in the lady's personality. I found 
it somewhat difficult, in spite of myself to tear myself away from her. I 
bid her good-bye and stood nearer her when I was pretending to talk to 
some porter there looking at her as she passed until she was out of sight. 
Then I returned to the Railway carriage. The poet had left his luggage to 
be taken care of by me. I gave itin charge of my servants and asked them 
to go in a bullock cart. 


I ran upstairs, took coffee at the refreshment room, and by the time I 
came out, there was no conveyance anywhere. I ran up the Ooty road 
and sighted a jutka wallowd. The man said that he was engaged. 


“For how much", L“five rupees”. That was enormous for a jutka. 
But I offered six. He asked for payment. I paid and got into the jutka and 
thanked my stars for good fortune. I thought of the poet, the careless, 
careless poet. He was smug in some Lady's parlour talking of heaven 
and earth with a fleshy eye and a ringing voice while my lot catched me 
into a jolting jutka, drawn by an over-worked nag, which bore on its 
back the marks of his master's humanity. It was the most stubborn animal 
I ever saw and its driver — the cruelest driver. He laid the lash on the 
poor ill- bred creature. I began expostulating in broken Hindustani. He 
glared at me and laid the lash thicker. I declined to go in it. He stopped 
the jutka to oblige me. I thought over the matter. If I did not go, it did not 
mean respite to the horse. So I went. It was quite late when we came to 
the place where they change horses. The horse finally struck work here 
and refused to move. Each lash took it a few stages backward. I got 
down. The driver promised to get another horse. 


KKK ok 


2౫% గురుజాడలు 904 My Own Thoughts 


గుజ్టాన్ని బండివాడు బాదగా వొళ్ళు తట్టుతేరి వుంది. నేను వొద్దని కూకలు వేసినా వినేవాడు 
కాడు. సగం తోవకి వచ్చింతర్వాత పెద్ద విదేశపు తుమ్మచెట్లు వున్నాయి. అక్కడ గుజ్టాలను 
మార్చడం మాములు. beso మార్చేవాడిలాగానే అక్కడ బండివిప్పి గుజ్బానికి యింత గడ్డివేసి 
రెండోగుజ్టాన్ని తెచ్చే మిషమీద వెళ్ళిపోయినాడు. పావుగంటైంది, అరగంటైంది, గంటైంది. 
పికరు లేడు. Mego వెతకను వాడు వెళితే, వాణ్ణి వెతకడానికి నేవెళ్ళాను. ప్రాణం విసికి నేను 
తిరిగి వొచ్చేసరికి అది వరకు వున్న rego, బండి కూడా మాయమై పోయినాయి. 

(“ఆది మవోకవి తెనుగున (PHS పేరా” అని అవసరాల నూర్యారావు పేర్మొన్నారు. మాటా-మంతీ, 
అవీ యిదీ (ఇంగ్రీమనకు తెలుగు) 1958 (68. Sou) 


This horse was the reverse of the other. It was a reckless creature and 
dashed on level ground. 


A fresh bargain. A new cart. 


A prepayment. Overtaken by a shower. Got down at a friend’s shop 
asking the carriage-man to stop. The moment I got down, the carriage is 
driven away at a great pace. 


I was very angry with the bandiman and then I blamed myself for 
having shown so much attention to the strange lady that I missed the 
tongas and the phaetons. 


I have friends among the Mussulman shop-keepers. I got drenched 
into a shop. The keeper looked at me with surprise and asked me to 
change my dress. He brought me pajamas, flannel shirt, banyan, an 
overcoat and a rug and a bale cast cap. He made hot coffee in a stove 
while I related my adventures. He is stout. He laughed at the poet's 
conduct, and my bandy bargain. I took coffee with condensed milk. I 
thanked the shop-keeper from the bottom of my heart! It was still raining. 
He offered me a man and a lantern to take me to my lodgings. But the 
house and its whereabouts were known only to the poet. I forgot to ask 
for it. I did not know where to go. The shop-keeper did not know what to 
do. I had one or two friends at Snow-House Hill and several friends 
whose whereabouts were unknown to me. While I was cogitating what 
to do, a coach and pair (four?) drew up at the shop. A fifty year old 
gentleman with grey mussulman turban etc. slipped in. Said, “Having 
gone to a friend's house we were caught in a shower. Get a good shawl 


2౫% గురుజాడలు 905 My Own Thoughts 


for my daughter and a rug for my girl. A peg of whisky for me". ‘No’. 
"Doesn't matter. You follow the Prophet too closely for earthly comfort". 
He was already rather elated. He noticed me and asked, “Who is this?" 
Mussulman explains. 


“Why. My house is at the disposal of any friend of yours and may 
board if only he is wise enough". M urged me to accept. After some 
hesitation I agreed. When we went to the carriage, in a 'varish'(?) 
recollecting something, hesitated — then said, “Never mind, get on old 
boy, there are ladies. Avoid touching them if you are a blackguard, 
otherwise it does not matter". "You sit on the seat opposite, అమ్మ God 
has sent us a guest". As he opened the carriage there was a flash of 
lightening which lighted up the inside of the carriage and there was 
flash of gems on the person of a young lady and a flash of eyes of which 
the lightening was a parody. Darkness again. I took my seat, crouching 
in a corner, for fear that I might irreverently touch a goddess. The carriage 
whirled along many a turning. The rain pelted. At last we drew up before 
a mansion glittering with lights. We got down first, then the ladies. They 
looked like sisters. 


One was dressed plain and had a few ornaments but the younger 
flashed from head to feet. I had but one full look and hurried my look 
away. Was it because I thought it bad manners to look or was I dazed. 
Two bright diamond ear-flowers, mingled and spready with the moonlight 
of the face. She had turned away her face to the carriage and I was all 
along looking through the glass window. 

The clouds broke up and drifted west and the moonlight covered 
with curtain of magic thrown on the distant mountain range. The frog 
broke the silence at intervals with its’ croak. 

I sat in a chair in whose cushions I sank and watched the lovely 
moonlight scene. Now and again a fleece of cloud passed over the surface 
of the moon and enveloped the scene in thin darkness. 

The house lights glittered on the Hills. 


What a change from bad to good and good to bad. Saw that good 
comes out of bad. How wretched I felt in the jutka, and what a change 


?** గురుజాడలు 906 My Own Thoughts 


into a splendid cart inhabited by the beauties and a kind harmless old 
man and then into the mansion inhabited by blessed ladies. I dared not to 
ask who he was. But it struck me that he must be a Naidu. There was 
something in his accent. I can't tell what. 


But deny the rain. He hustles everyone even into a sumptousely 
furnished room — says, “Make yourself comfortable deny yourself nothing 
here. I am a sudra but I have a Brahmin cook". 


I said, “ I wanted some poories and milk". There is a hustle (make 
him Balayya). He shouts by twenty names but no one comes. He rings, 


rings. Then he goes himself, finds all the servants hearing(..) animatedly 
from the coachman. 


Comes back and tells me. Says that the Brahmin cook is ill. Says he 
will have some refreshments prepared personally. Feels very sorry for 
the disappointment. Asks me what I like. I say anything. He asks puri 
etc. I say anything. He runs out and asks his daughter to prepare coffee 
with her own pure hands. * Let not any servants touch it". He runs away 
to attend to his ఫలహారం. A quarter of an hour later. The daughter comes 
with the coffee in a silver tray, with biscuits. She peeps through the 
door. Finding me alone, she withdraws just like a lightning again. I learnt 
afterwards that her name was Soudamini. Then she sends the coffee in 
by her maid servant. Twenty five. Decent looking. Dressed neatly. 
Balayya comes in. *' Your refreshments are getting ready. I have an Oriya 
Brahmin cook also. He is doing it". B: You are bringing the coffee? 
Idiotic woman! I wanted no sudra to touch it. Take it away. Have it 
prepared by Amma again. You will never learn the rules of caste. ఆచారం. 
I am a sudra though connected with some ruling families of the south. 
My ancestors ate in the same పంక్తి as Brahmins but those days are gone. 
I am a sudra. But స్తీరత్నం is sacred, even from a low family- not that my 
family is low. Imaintain its honour unto the last. Of them who was she? 
The daughter of a fisher woman who married a saint. I forget names. My 
daughter knows all. Knows Sanskrit. Can quote whole chapters. Run, 
ask Soudamini to make coffee in a twinkling of the eye. To me — There 
is always boiling water in the kitchen. Everything ready at a moment's 
notice. Run. 


2౫% గురుజాడలు 907 My Own Thoughts 


Maid : This was prepared by S. 
Bal : Then why did she not bring it herself. Your hands have polluted it. 


I : Never mind. I don't mind it. Don't give trouble to your daughter. 
(I take the coffee from her hands). 


Bal : Oh. You are advanced? Then why not dine with me? 


I : Iam advanced but I draw the thin line. coffee and dry food from 
any hands. Rice from a brahmin. 


Bal : Iam glad you have respect for caste; I respect you for it. One 
who respects caste respects himself, respects society. You can 
trust such a man. 


I : I don't say I do it as principle. My principles go much further 
than practice. 


Bal : So do mine. I am say more. My practice goes farther than my 
principles. But the principles must be recognized. For that matter, 
Ihave a Mussulman Khan sahib. But I stand for caste. Individuals 
who are in advance of the times cannot deny themselves the 
lone things of the world. But let them not do it in the defiance of 
caste. One who knows all the lone points of caste and proclaims 
them earns the liberty, which knowledge gives, of transcending 
those laws. He becomes the exception to the rule. Look at the 
saints. They made the laws and broke them. A great man is a law 
unto himself but he must, maintain the social laws in all their 
rigidity for others. This was the philosophy of a great man whom 
I had the honor of serving. The maharajah of .... 


(To maid) What a fool you are? You have brought with a small cup. 
Bring another. Ask Amma to bring it. Don't pollute it with your unholy 
fingers. Ask Amma to bring some biscuits. 


He was dilating on the virtues of whiskey. I said," I don't touch spirit". 
“I respect you for it", he said. “I admire you. Nothing like నియమ”. He 
looked around to see that none observed. Opened a cup-board, took out 
a bottle and a glass. Put a peg, added soda and gulped it down. 


2౫% గురుజాడలు 908 My Own Thoughts 


Then Soudamini came with another cup of coffee. Stopped at the 
threshold with bent head. 


Bal: Come in. He is a Brahmin. A sacred person. He is my friend. 


She walks in with a measured step and bent head, places another tray 
on the table with coffee in a large silver bowl. 


Balayya calls her. She goes to him and looks at him. He asks her the 
name of the king who married a fisher woman. She turns round without 
an answer and goes out of the room. 


Bal: "There is perversity in human nature- specially youthful nature. 
More so in women. If I told her “go away", she will stop. I ask her to 
stop, she goes. 


Hard times for me. I was very curious to see her beauty, that was the 
ken of a father. 


A guest- what would he think of it? Let me part in good behaviour. I 
may have better chances. He pulled at the hukka and filled the room 
with fumes. The hukkah belonged to Tipu Sultan. 


(One typed page is missing here. Eds.) 


From the glass room, the girl's beauty seemed to pervade the hills. 
The mansion was a temple and she is goddess. She gave life to Ooty. To 
the downs to the distant hills- to the nature. Her beauty moved with the 
wind laden with the fragrance of the heliotrope and the pine. Her spirit 
pervaded the universe. The stars were her jewels. She was the moonlight 
night. 

N.B: Her spirit was glorious — at the period of highest beauty and aroma 
of youth. It is bound to be. It may deteriorate later. A rose may jade later. 
But in full bloom it has its beauty and fragrance. 


Her thoughts, though she be young, are high. She has the pride of a 
conqueror of men. A Napolean. She owns a vast treasure. It is hers to 
give or withhold more than any king or emperor. Consciousness of power, 
power not combined with royalty as it is usually is, but with love. 


The love transforms itself with the higher. It catches its red light. 
Even faults acquire a beauty. Even ignorance is a virtue. You have the 


?** గురుజాడలు 909 My Own Thoughts 


satisfaction of teaching and learning, that are some of the pleasures of 
sexual love. A woman may know what a life teaches. But a man first 


learns, tries to make her unfold petal by petal, that life to him unknown 
or dimly known - to his ken. His activities in street. She does not share. 


True life which gave her being a shape. The life of her family which was 
different from her, all these things utterly indifferent to a brother, but all 
important to a husband, etc. 


I 
B 
I 
B 
I 


- ర 


III 
: Infinitely obliged to you. I can’t repay your kindness. 
: You can repay. 
: I shall do anything you may command. 
: Are you here on business or on pleasure. 


: No business worth the name. For pleasure - to escape the heat of the 
plains and to enjoy the glorious scenes and the bracing air of నీలగిరి. 


: Then, promise to live with me for a week. 
: Most gladly. 


: Very well. Not so fast. The promise has its troubles. You should not 
see any one, not go into the streets. This house and its unfrequented 
surroundings you are at liberty to roam. One promise as a guest: 
You will never say a word about my family to anyone. We live here 
in utter seclusion. The world is wicked & curious and mercenary. 
My daughter is unmarried. She marries and goes into the world. 
Till then nobody can see her or know her unless I choose. This is 
the responsibility of a father now a days. I am sorry I did not marry 
her when a little girl. Now she has a mind. What can a child know? 
But she thinks, she knows. I am having misgivings. I must depend 
upon others. I cannot trust the counsels of my relations. Their advice 
is tinged with selfishness. So also of youngmen. Before you leave, 
I may take your advice. I can marry her, if I choose to, half a dozen 
Zamindars all at once, like Droupadi. They will do anything to earn 
a look from her. I am proud of her beauty. You should have seen her 
mother when she was young. But that is another story. 


2౫% గురుజాడలు 910 My Own Thoughts 


IV 


Coffee was brought by a Nellore Brahmin. He had bathed, worshipped. 
(name of a flower in Telugu- not legible. Eds.) flower in hair. (Bhang, Religion 
and woman ). He hobbled when Bhanged. Letters of his guru who did 
wonders. Devils stories about the origin of Ooty. A puranic, inventive 
cast of mind. He talked the experiences. There are things but he should 
not speak. Life is precious! Naidu was good. He would never leave him 
but his woman was a shrew and pinch. Heartless. The girl was an angel. 
In half an hour he gave pen and ink sketches of the establishment. His 
real wife and family were in Waltair. 


V 


The poet :The woman must rise, rebel. She is the better human. You 
will say she is weak. Rut. The peasant woman in our country is strong, 
hardy, more enduring than man, who dozes off in the fields, who 
transplants, say, “you fool’, who picks cotton. She seeds చింతపండు, who 
is maid servant of all work, who pounds rice etc. 


Now our own women. The higher castes. She draws water, cooks etc. 
I admit the refined woman, the highest handiwork of God, is physically 
weaker. But let us place in her hands an instrument which neutralizes 
brute force. Only woman should learn to fence. 


I : They know it too well. 


Poet: You don't know when to joke. They fence on account of men's 
unreason and his cruelty. Now every woman must be armed, 
where she goes out with revolver and a dagger. 


I : I thought her eyes were enough to kill. 


Poet: Yes, to conquer fine souls. But there are the brutes who require 
cold steel and not bullet. Then alone can woman hold her own 
against cruel men. 


Cooking should be abolished. You get your food from the common 
dealer. Have an apparatus to warm it. It is better prepared at a 
professional shop. Each street should have a shop. A family turns 
out and eats without the bother of cooking. What a saving of energy? 


2౫% గురుజాడలు 911 My Own Thoughts 


I : But the poor cannot afford it. 
B  : There will be no poor in his Utopia. 


Poet: Utopia! I am speaking of this real world. A poet and a prophet 
are ahead of their times. 


B likes the idea of sword exercise. Poet undertakes to teach. She 
begins to learn. He has the run (rules) of the show. He teaches 
her poetizing. She begins to read verses. 


VI 


A Zamindar wishes to spirit her away. She stabs him. Poet is beaten — 
bleeds . She returns home like a doe, skipping on the hills. The poet is 
brought home in a rickshaw. Next day we learn that a Zamindar was 
stabbed by thugs while on riding etc. (Brother?) 


Poet floors her brother and offers to cut. She interferes. He gets up. 
They talk apart. She enjoins silence. 


The mental constitution and moral were different. Religious ideas 
etc. One thing common. Self-willed. 


Each good in her way. Soudamini know her mother's birth. It was a 
canker. 


VII 
The poet to the Tudor Hall. 
Beauty. 


My love! Don't be startled. Where is the harm if I call you love? I 
mean it in a sense, and that a very proper sense. I love you. But you will 
say, “so do many’. They do. But mine does you no harm. I want your 
friendship. I cannot ask for more. Your very sight is an intense joy. Your 
talk is music, ever and ever fresh, you rule this atmosphere with the 
rainbow of romance, should I say, with halo. Very well that it is. If I 
were (...) and richer, I would have carried you away into some island in 
the mid sea, as Ravana carried away Sita, and there make you the queen 
of a realm of beauty. 


2౫% గురుజాడలు 912 My Own Thoughts 


Women are like flowering trees. Some trees flowered before we 
arrived there. The Rhododendron is silent now. The Camellia lapsing 
into reserve. The wattle — The Chirp, we look upon as a great nuisance, 
now bursts into gold — head and powder. When my sexual vision opened, 
some women blossomed. Then three generations of women flowers have 
passed and you are the fourth. Why women should marry is this. A woman 
may lose beauty (...) in the eyes of strangers. But to a husband who has 
a heart and a head, a wife's beauty will never wane. When a young man 
marries a young woman, her beauty is only physical beauty. But as time 
rolls on, associations, and ties of daily life- children, common joys and 
sorrows. The solicitude which she naturally shows to a husband though 
there may not be much love in the matter, all these replace the bloom 
that jades, the glow that slackness in the eye, etc. 


But some women know beauty culture. They preserve it much longer 
than others. These are the woman that work and are happy-tempered- 
philosophers, I mean. So if you want to keep your beauty it is an asset 
worth keeping, work, work in the open air, walk, cycle, ride, and be a 
philosopher. Let not the troubles of this earth leave furrows on your 
brow. 


The Hero: You are born with traditions of freedom. Why should you 
marry and sell yourself to any man. 


But you must marry someone who will see more beauty in your eye 
and your life as physical beauty. Beauty jades. 


But there is the other side of the question. How can I put up 
permanently with a man whom I grow to dislike? Well, I am not an 
authority on that question. How can I say how a woman feels? most 
women of my country seem to feel nothing. It is a routine which they 
think they are born to. They have, no doubt, a saying that it is a misery to 
be born a woman. No doubt it is. By the time a man turns ugly, a woman 
dies. No love (...) or where is the rub. 

Suppose a man becomes a leper or a permanent invalid. If then wife 
loves him or he has children, suppose they put up with it. There must be 
special sources for cashiered husbands maintained by the state and 


?** గురుజాడలు 913 My Own Thoughts 


cashiered wives too, who are unserviceable, I mean. The present tie is, 
no doubt, too tight. 


(Last Para in the typed copy is missing. Original Ms not available. Our sourse is only the 
typed copy. Eds) 


?** గురుజాడలు 914 My Own Thoughts 


Notes for a Historical Novel 
(The title is ours. Eds.) 


1557 Ally Audil Shah Fights with Nizam Shah for Sholapur and 
Kalyan. 
Nizam Shah — Hoossein Anjoo - Ambassador 

1558 Ramaraj and Audil Shah invade Ahmadnagar and ravage the 
country. 
Nizam's ministers : (1) Kasimbak Hakim. (2) Shah Jafur (3) Nizam gives 
up kalyani. But as soon as the enemies depart, makes an alliance with 
Kutoob Shah and lays seize (...) to Kalyani. 

Audil Shah sends Kishwarkhan and Abuturab and Barrid. Kutubshah 
goes over to Audil Shah. Kutubshah secretly helps Nizam. The allies go 
against Sholapur. But kishwar Khan warns Audil Shah of Ramraj's 
aggrandisement. Audil Shah gave etgeer and Bhaktalkota: Kovilkonda, 


Pangal and Guntoor. 


Murahari Row The favourite of Ibrahim Kutub Shah. 


1559 Peace between Ramraj, Audil Shah, Nizam Shah 
Kutub decamps. 
1562 Hussain Nizam Shah 


Booby Jumaly x Ibrahim Kutub Shah at Kalyani and 
lays seize to do it. 
Ramraj. Ally Audil and Barid Shah from Bidar, Boorhan Imad Shaw 
from Berar attack Nizam. 
Incensed for the murder of Jahangir Khan (Borgi Horses) Ramraj's 


troops misbehave themselves in Ahmudnaggar. Ramraj, before going to 
his capital, takes some territory from Audil and Kutub. 


2౫% గురుజాడలు 915 My Own Thoughts 


1564 - League. 


Rakshasa Tangadi 
E 4miles West Anegendi 
Hampi 
Venkateswara Rai Commanders of Ramaraju. 
Velupa Rai 
X 
Hama 
| 
| T || T | 
కృష్ణ Peda Timma Konda China Timma Sriranga 
Rama Pedda China 
Venkata Venkata 
X 
Tirumal 
| 
| | | | 
Ragunatha Sriranga Rama Venkata 
Timma etc. 
X 
Venkata 
| 
Rama Sriranga 
Characters 
Rama Raj : Raya 
Sadasiva Raya : King 
Venkatadri : Raya's Brother 
Tirumala : Raya's Brother 
Peda Timma : Ramaraya's son. Very much attached 
(...) : Second Son, very wicked. 


Ramadev Madhava Varma 


: Chief of Bezvada, Chief of Pusapati 


Kakati Krishma Raju : Follower 
Kota Narasimha Raju : Follower 
Ali Adil Shaw : Bizapur Sultan 
Hadi Panth : (..) Maharatha 
(...) S us) 
2౫% గురుజాడలు 916 My Own Thoughts 


(...) Kiswar Khan and Turub Shorajee scheme against RamRaj. Kutub 
Shaw sends Mustafa Khan-advise to Adil Shah and Nizam Shah. Chand 
Bibee to be given to Adil Shah. Adil Shah's sister Hoddia Sultana to 
Nizam's son Moortuja. Rama Raj seventy years old. Rumi Khan was the 
commander of Nizam's artillery. Adil Shah wants to place Timma Raj, 
son of Ram Raj on the throne. 


Generals 
Kutub - Moostafa Khan Ardistanee fighting (for getting) up Keys 
of Raichoor. 
Nizam - Mowlana Inayat Oella (?) 


Adil Shad - Krishwar Khan. 


Ibrahim Kutuab Shah 

Murahari Row. His favourite Mustapha Khan. 
Ally Adil Shah (gn) Kishwar Khan - Abu Turab 
Hussain Nizam Shah (gn)kasim Beg. Hakeem (?) 
Rumi Khan - Commandar of the Artillery. 

Beeby Junab - betrothe to Kutub Shah. 

Chand Beebi to Ally Adil Shah. 


Ein ul Mulk in the service of Ram Raj. 


Raghunatha 
Sriranga 
Rama 
Venkata 


Ibrahim’s followers :Mamood Khan, Syed Hye. 


Sons of Tirumala 


"ke 


?** గురుజాడలు 917 My Own Thoughts 


Paparaju 1617 A.D. 
Sina Raju (Digvijayam) Basavaraju 
Paparaju. 


"ek 


Generals of Ram Raj 
]. Venkateswara Rai 2. Velapa Rai 3. Doulat Khan, brother of Ibrahim. 
Kismat Shah was called a mad prince, fled from Devarakonda to Bareed. 
Mussey (?) Manual. Women shooting with bows sculpture in the — 
351 page. 
Beauchamp - History of India 1561 (?). 

The Mussulman girl for whom Ram Raya's son has moved heaven 
and earth is a secret confident of Audil Shah and all the men about her. 
So Audil Shah also disguises himself as one of their men when leaving 
Audil shah gives her the ring. 

She flays away the ring during the later part and as she issues out of 
Audil Shah's tent that bag of gems. 

Another article: The living Audil Shah. His part. The present — The 
future (....). 


Timma 
| 
Narasimha Krishna Achuta 
[ | 

Son Daughter Tirumala 

minor married Ram Raj Sadasiva 

guardian (in name) 

Sulakam Thimmaraj 


Madhavavarma x Soudamini 


Sadasiva is considered to be imbecile. He suddenly appears in the 
midst of most exciting scenes. Audil Shah's sister says she will marry 
the man who brings the diamond. 


2౫% గురుజాడలు 918 My Own Thoughts 


Madhava Varma 
Rama Raj - Tirumala — Venkatadri 
A letter perporting to come from Madhava Varma to Krishna Raj. 
Tells him to go and join him at Adil Shah promising Bezwada. 


They live(en) different parts of the same building. Krishnam Raj is 
performing puja. 60 years old with బుగ్గ మీసాలు and short geddam. 
Performs puja. Wears gold spectacles. Books in Bhurjara leaves. There 
are Smartas some Kshatriya Servants. One of them is fanning. 


కృష్ణంరాజు : యేమండి మా చిన్నబాబుకు సుతరాము వెర్రి యెత్తిపోయినది. యీ సంస్థానం 
వదలి మరి వచ్చేరీతి కనబడలేదు. బెజవాడ కృష్ణవేణిని వదలి యెన్నిరోజులు అయినది. 
యేదో వక మిషపెట్టి రాజుగారు కాలక్షేపం చేస్తున్నాడు. ఓడలు బండిమీద బండ్లు ఓడలమీద 
వెళ్ళును. యిదే దృష్టాంతరము. చిన్నబాబు వంశమేమిటి? వాళ్ళ ప్రతిష్ట యేమిటి (?) 
చతుస్సముద్ర ముద్రావలయిత భూచక్రానికి కిరీటమాంథాతలు “కుంజరయూధంబు దోమకుత్తుక 
eas అన్నట్టు ఈ సంస్థానం రావడం, సహాయం కోరడం, బంధుత్వం మర్యాదా ఆలోచించక 
వాళ్ళు గడువులు పెట్టడం. మా నౌఖర్లు చేసుకున్న రాజ్యం యిది. ఆ విశ్వాసాలు యిప్పుడు 
వుంటాయా. డబ్బుసహాయంగాని మనిషి సహాయంగాని వక్కనాటికి అడగలేదు. అక్కడ 
అందమయిన పిల్ల వున్నా మన వెర్రిబాబును వలవడం యీతను ముందూ వెనకా ఆలోచించక 
మావంటివాళ్లం వుంటూవుండగా ప్రమాదమయిన పనులకు తాను ముందుకు దుమకడం. 


యేమిటండి యింత మయిమరుపు. కనకదుర్గమ్మ వుండగా మనకు మరివకరి సహాయం 
యెందుకు. అక్కడ నిలబడితే దుర్గ యిస్తుంది ఫౌజు. 


యిక్కడ కలి అయిదుపాదాలను నడుస్తున్నది. యిక్కడ వుండకూడదు. యీ వైష్ణవం 
బెడిసికొట్టక మానదు. విరూపాక్షుణ్ణి వదిలి ఆసీలుమాలిన తరవాత మరి రాజ్యం నిలవదు. 
యీ ప్రళయంలో మనమెందుకు ములగవలె. ఆడవాళ్ళకు యీ సాహసం, యీ నిర్లజ్ఞ. అంతా 
వైపరీత్యం. 

Having performed his puja Madhava Varma comes to bowdown to 
Krishnam Raj. Peon on one side. Soudamini had glided in during the 
latter part of the speech and stands behind him on the other side. K talks 
on while he is washing the సాలగ్రామములు. So she does not notice them. 

The Brahmins have stood up as soon as they sighted Soudamini. All 
of them have stood at a distance and he and Soudamini gaze at each 
other. 


2౫% గురుజాడలు 919 My Own Thoughts 


The old Raj hints to Soudamini that she stands in the way or some 
such thing. 


He says "Madhava is heartless". 
Soudamini keeps silent-motions to move to follow her. 
Krishnam Raj : There! there again ! He is lost. 


Soudamini : Come and see me at once without delay. 


Court Scene 
Ram Raj : What is the news ? 


Diwanjee : Chand beebi the daughter of Vazir (Nizam) Shah is sup- 
posed to be a great beauty. It seems that she has declared 
that she will give her hand only to the man who brings her 
the Diamond of Virupaksha. 


Rama Raj : Suppose a Hindu took it ? 
Diwanjee : Then she would marry an infidal. 


A Veera Vishnava is employed to steal the Diamond. Ram Ray's son 
is Sakteya. In the tent they have an inner cell for privacy. శక్తిపూజ, కుంకుమ. 


Soudamini's room is furnished with paintings - Bharata - Madhava 
had gone to Goa on a deputationor was a Prisoner - learnt - 


Pencil drawing - brought paintings which he gave Soudamini. He 
orders a picture of Soudamini. He draws a picture of Soudamini. 


The youngest child of Tirumala a boy of 16 is fondly attached to 
Soudamini. 


Adil Shah - brave - generous - He loves Soudamini as a sister - and 
Madhava Varma as a brother. He is an adept in political intrigue. 
సమయస్ఫూర్తి. Expert in his calculations. His wife chand Beebi inspires 
him and supports him. His friendly relations to Vizianagara Empire and 
his obligations stand in his way. (Gribble ?) speaks of his having come 
into position two diamonds (one of which was as large as an eye (egg). 
The confederates make preparations on the advise of Head Dewan. 


2౫% గురుజాడలు 920 My Own Thoughts 


Madhava Varma is ordered to to and demand of Adil Shah what these 
preparations mean. To ask guarantees for peace. The Asst. Dewan ad- 
vises Ramrajnot to send Madhava, as he is intriguing to get Bezwada 
from the Mussulmans, and to espouse the cause of the puppet sovereign. 
Casts aspersions on the character of the Head. Before he leaves Madhava 
goes to Ramraj and asks him for Bezwada. Doubts thickens. 


Madhava is detained by Adil Shah without an answer, under 
surveillance. He cannot find independent and safe means of 
cemmuniecation with Ram Raj. The 1* letter ofAdil Shah to R.R. speaks 
of invasion against Ahmadnagar and asks for hlep. Madhava is detained 
as an old friend. A letter purporting to be from Madhava under his seal 
and signature arrives to his lieutenant to quite Vizianagarm (as he wanted 
to take service under Adil Shah) as of for exercise and to join him at ... 
The letter is obtained and shown round. 
సౌదామిని : అతనియందు తప్పుపట్టుల -యెంత బుద్ధి తక్కువ మనిషిని. నిప్పుకు చెదపట్టునా. 
అంత ఆలోచన లేక అతనిని యెందుకు కోపగించితిని. యుద్ధము రాబోవును. యెవరేమవునో, 
అతని మనమెంత తల్లడిల్లుచుండునో, స్వయంకృతాపరాధముల కనుభవించుటయే గతి. నేను 
తప్పు చేసితిని. నిజమే అతనంత తొందరపడి కోపగించుకుని వెళ్ళిపోవవలెను. నాయందంత 
ప్రేమకదా! ఆలీవద్ద వున్నాడని కొంత ధైర్యముగా వున్నది. 

IV&V 
సౌదామిని : (just going up) 
ద్వారపాలకి : అమ్మా యవరో వొచ్చినాడు. యీ వుత్తరము యిచ్చినాడు. (చదువుతుంది). 
Yes. I ws to blame. How could my wretched pride think that 


he could - so grievously. But who has brought this missive ? 
Itis a bluff? ఉత్తరము తెచ్చిన అతనిని పిలువు. 


(Enter Ali.) 
Ali, is it you ? Why have you cared to -- 


Ali : Itis for you. 


Soudamini: Why for me, Ali? Is it wise for you to enter the enemy's 
camp? I am glad to see you but I am sorry that you came. 
For God's sake, goaway as you have come. 


?** గురుజాడలు 921 My Own Thoughts 


Ali 


Soudamini : 


Ali 


Soudamini : 


Ali 


Soudamini : 


Ali 


Soudamini : 


Ali 


Soudamini : 


Ali 


Soudamini : 


Ali 


Soudamini : 


Ali 


Soudamini : 


Ali 


: Dear, I am not affraid for my life. I am in no hurry to flee 


without fulfilling the mission I undertok. Has the letter 
satisfied you ? 

I am astonished that a litle lover's quarrel of friends should 
entice you into wild danger. But should you bring the 
message yourself? 


: Yes, I should. I have other and more important business. 


I fail to understand you. 


: Then put on a veil, and follow me. 


I am ready. (go to a tent) 


: You, know whose tent this 1s? 


Yes. My cousin's harem. 


: Let me see what goes on. Come, let us enter. (discevers 


several females and twomales lying drunk on the fllor. 
Points to the woman with the diamond. Takes it.) Now 
let us be gone. 


I understand you. But do you think that I could not be- 
lieve the lateact of the theft? You do me injustice. You 
donot know how much I repent my thoughtless and harash 
treatment of Ramadev. 


: But I owe him a duty and thank God, I have fulfilled it. 


He (...) for you and loves none but you. 


Has he come here ? 


: No. I thought it not safe. 


As if it was safe for you even. 


: It is safe enough. I feel asif I am in my own camp. Your 


army is so rotten. There is hardly a guard whose faithful- 
ness is proof to Gdd. Gold proof. 


Yes. I know it. Who else has followed you ? 


: I cannot disclose two facts. 


?** గురుజాడలు 922 


My Own Thoughts 


Soudamini : Well. I do not care to pry into your secrets but I have one 
favour to ask of you if you win. 


Ali : What is it? It is granted. But I have favour to ask in return. 
Adil Shah is a friend of మాధవ. 
X 


Madhava : Imuststop you. Mistook you. You cannot ask for help, to 
received by a (...) 


Soudamini : Yourr heroic amateur Rama would not have said that. 
Madhava : He sought the help of monkeys to conquer Ravana. 
సౌదామిని 


Make Soudamini warn the Hero of danger. The first occassion on 
which she manifests some anxiety on his account. She tells him that her 
cousins the sons of Ram Raj propose his being sent to their enemy on a 
perilous mission. 


He says - You are my religion. My religion is conquest of the Mussalmans 
and recovery of Hastinapura (Chedi is under dynasty (?) 


Soudamini : If you win the day, spare the women and children. 


Ali : That need not be asked as long as Ali is alive. Now to my 
request. I could have sent you the letter through some- 
body, if that would have cleered my friend. But I have 
risked my life for your sake. Your army is as rotten as a 
(...) It would be a wonder if you win. If you have faithf in 
me, if you love Ramdev, if you hate the vice of those in 
whose midst ou live, come away to our camp. Whether 
we win or lose, you shall be safe. Ramdev and you need 
not depend on the issue of the battle. He will have a king- 
dom and Bezwada and I will make your father a real ruler. 
He and you will rule. 


Earlier grants mention the immediate (?) with respect. Ramraj was 
stronger than Krishna and certainly than Achuta. Achuta seems to have 


2౫% గురుజాడలు 923 My Own Thoughts 


turned out most of the important officers of Krishna. He evidently 
restored some who were dispossessed or dismissed by K. See Krishna 
Sastri papers. See Ummathuru. 


The mountain fortresses or the mussulman Kingdoms always afforded 
protection to malcontents of krishna's time, the usurpation was recent 
and the family was not long enough on a throne to evoke universal or 
deep loyalty. Krishna's brilliant reign established the dynasty. Achuta 
was jealous of the Aravidus, naturally too. I suppose, considering the 
strength of their class and the (....) of their connections. A wiser ruler 
would have conciliated them. Rama was, perhaps the greatest ruler. He 
could have easily set aside the puppet Sadasiva. But he had the prudence 
not to, and he had the example of Saluva before him. 


(The Ms is available with A.P.State Archives, Hyd. -Eds.) 


Week KKK 


2౫% గురుజాడలు 924 My Own Thoughts 


4.MISCELLANEOUS WORKS 


INTRODUCTION TO HARISCHANDRA 


This drama was written at the request of the Jagannadha Vilasini 
Dramatic Company of Vijayanagaram and put on the boards for the first 
time in the latter part of 1893. Subsequently it was performed several 
times by different troupes in various important centres in the Presidency; 
and the success which attended these performances induced the author 
to give the work to the public. 


A work of literary pretensions in a foreign tongue generally requires 
justification; but in India, where English has established itself as the 
Lingua Franca, in cultivating which the upper classes spend the best 
part of their youth, ambition on the part of writers to gain a wider audience 
than the learned few that appreciate compositions in any of the highly- 
difficult Dravidian literary jargons, if not laudable, is, at least, not open 
to objection. As the medium of inter-provincial communication, English 
is fast supplanting Sanskrit and Hindustani. 


More than that, it has brought into existence a new India in the yearly- 
increasing numbers of educated people, in whom the feeling of 
nationality, once passive and unreal, has rapidly developed with all the 
enthusiasm and romance that invariably spring up from the contact of 
old world ideas with the new. 


There is also a desire on the part of Europeans interested in India to 
understand the past and present national life of the country through the 
productions of the national genius; and Indian writers in English will be 
doing a service to their country, by presenting to the view of Englishmen 
whatever is attractive in their life. 


2౫% గురుజాడలు 925 My Own Thoughts 


Perhaps there is no story in Indian literature, which is so well 
calculated to attract the admiration of Europeans as that the Truthful 
Harischandra. 


It will be seen that, in taking the story of Harischandra for dramatic 
material, the author has altered it considerably, availing himself only of 
those incidents that lend themselves to effective dramatic treatment, and 
inventing others for the proper development of character and action. 


There is some supernatural element in the piece — not such as would 
destroy human interest — but what would reAudily identify itself with 
Nemesis or presiding Providence. Some people have objected to the 
tribulations that fall out of all measure to the lot of Harischandra's family; 
but they forget that Prometheus chained to Moant Caucasus, with vultures 
feeding on his entrails, has more to endure and bemoan - all for having 
benefited humanity — than Harischandra, the Truthful. Nemesis among 
the Greeks was conceived also in the light of reaction from excess, be it 
of good or evil, and this idea has invaded ever the Christian drama. I 
need only instance the cases of Antonio of the “Merchant of Venice" 
and Desdemona of “Othello”. The Greek idea of tribulation for excessive 
good does not satisfy one’s sense of justice. One would rather think that 
there could not be too much of a good thing. Though the Ibsenian doctrine 
of Heredity and Environment as determinants of character and condition, 
would seem, from our present state of knowledge, to be most rational, 
no theory or belief, ancient or modern, furnishes better justification for 
the inequalities of life than the Law of Karma. 


The Indian intellect could not tolerate pure tragedy, but the tragic 
element entered largely into some of the Sanskrit plays, such as Uttara 
Ramacharitam and Naganandam; but, in all cases, the justification for 
the troubles that overwhelm the heroes must be looked for elsewhere 
than in their present lives. The author of *Harischandra', therefore, very 
appropriately puts the following lines into the mouth of the Hero: 


“This sage was saviour of my revered sire, 
Nor for my Father’s son can harbour ire; 


2౫% గురుజాడలు 926 My Own Thoughts 


From sins of by-gone births, by troubles feigned, 
He purged this wretched soul and fame attained." 


Harischandra will hold a unique place in the History of Indian 
literature. It is one of the few pieces, which are invested with grandeur, 
by the sublimity of the dramatic motive and the magnitude of the self- 
sacrifice depicted. Harischandra's passionate attachment to Truth and 
subordination of all interests to the supreme duty of Truth-doing and 
Truth-speaking, is only the reflex of the national mind at the time when 
the story was conceived, and will serve to show to the philanthropic 
Englishmen the grandeur of the national ideals; while, at the same time, 
it may induce the educated Hindu to develop in himself and such of his 
countrymen as come under his influence, the nobler instincts which were 
dormant through centuries of political servitude. 


Several European gentlemen were present during some of the 
performances of the play, and expressed themselves highly pleased with 
it; and Lord Wenlock the late Governor of Madras, for whom a special 
performance was given by the Madras Oriental Dramatic Company, in 
the Victoria Public Hall, addressed the following note to the author, the 
President-Founder of the Company. 


Government House, 
Madras, March 6, 1896. 


M.R. Ry. GC.V.Srinivasacharayah Avargal, 
Vijayanagaram. 


Dear Sir, 


I should like to express to you the pleasure I enjoyed at witnessing 
your performance of Harischandra, your great drama, in English. I was 
much struck by the wonderful manner in which you acted, considering 
the great length of your parts, and that you had to act in English, and 


2౫% గురుజాడలు 927 My Own Thoughts 


think you deserve great credit for the very evident pains your Company 
had been at to put the play on the stage. 

I am only sorry that I was unable, from being so tired, to witness the 
conclusion of the performance. 


Beleive me, 
Yours truly, 
Wenlock 
Vijayanagarm, 
G..V. Appa Rao 


January 4, 1897. 


* This introduction is reproduced here from the play “Harischandra, The Martyr of Truth", 
penned by G.C.V. Shrinivasacharyah, published by the Madras Oriental Dramatic 
Company, in the year 1897. 


KKK 


?** గురుజాడలు 928 My Own Thoughts 


Preface to Sri Rama Vijaya Vyayoga 


By way of preface I need only quote the following critique which 
appeared in the Telugu Harp of 21* December 1894 : 


While the bolt of war is bursting on the shores of the Celestial Em- 
pire, it is interesting to note the ebullition of warlike feelings in the 
breast of an erudite Pandit living in the capital of Ancient Kalinga. Mr.B. 
Lakshmi narayana sastri, who fills the Sanskrit Chair in the Maharaja's 
College, Vizianagaram, has given to the world a dramatized version of 
the time-honoured story of Rama's invasion of Lanka. This is perhaps 
the thousand - and oneth time that that story lent itself to literary treat- 
ment, but the present attempt is no less remarkable for the impress it 
bears of the times than for its dramatic power. 


The author does not omit the traditional mention in the introductory 
dialogue, of the first presentation of the play, and though the occasion is 
fictious as in the case of most recent plays in our classical languages, in 
this instance it has atleast the germs of potentiality. In the season of 
Autumn, of all seasons considered the best for armed expeditions by our 
old fighting forefathers, Maharaja Ananda Gajapathi Raj, the Lord 
Kalinga assembles his ten thousand Rajput warriors at the hoary shrine 
of Mukhalingum, situated on the banks of the Vamsadhara, previous to 
joining the camp of his illustrious friend Field Marshal Lord Frederick 
Roberts on the North-west Frontiner. The stage manager wants to pro- 
vide some amusement for the assembled warriors; they demand a dra- 
matic representation of a heretic character, The Sutradhara make his 
memory for a play of the kind. Sri Rama Vijaya Vyayoga opportunely 
comes to his mind, and he straightway proceeds to make arrangements 
for its representation. 


Before doing so, however, he describes the immediate ancestors of 
his friend the poet, who happen to be all men of learning quite innocent 


2౫% గురుజాడలు 929 My Own Thoughts 


of martial demonstrations, though one of them won his spurs as a knight 
of the pestle. The sixth ancestor was so much in divine favour that when 
he dropped his idol-case, by accident, into the river Godavari, the idols 
came back to him most miraculously. 


The drama opens with the return of Hanuman from his successful 
quest of Sita. Of course, the traditional lines are adhered to and no at- 
tempt is made to reduce the story within the limits of probability. In fact, 
the elimination of the superhuman element would be considered by the 
orthodox public a sacrilege and gross violation of historic truth. Our 
poet has however, largely deviated from Valmiki, and the most remark- 
able feature of the piece is the introduction of modern ideas and innova- 
tions, which impart to it the character of a medley full of interest as 
showing the impression made on the mind of an old Pandit by Western 
civilization. The author is not unacquainted with modern methods of 
warfare, and the quaint humour with which he introduces them into the 
play invests it with indescribable charam. 


Hanuman tells the story of his quest in a Sloka laconic in its brevity, 
and remarkable for the disposition of the words calculated to convey, in 
one line, the news of his success, and the safety of Sita. 


దృష్టా సీతా ప్రాణతో సింహలే D.. 

The only sign of emotion betrayed by Rama is momentary absorp- 
tion. This is a typical example of the exacting character of the drama- 
turgy of Indo-Aryans who insisted on the rigorous elimination in a 
Vyayoga of every emotion other than the predominant Rasa. That there 
may be no mistakes about his fidelity to the time honoured rules of unity 
the poet makes the old minister Jambavan exclaim : 

సీతోదన్తవశా Gas హృదయః కిజ్చిచ్చలచ్చేతనః 
తామ్య న్నోహ ముపాగతోపి సహసా Bors న్నిరున్సన్మనః i 
రక్షః కక్ష దిదక్షు రక్షియుగలాద్రోషాగ్ని ముజ్జుమృయన్‌ 
క్షిప్రం త్రక్షసదృక్ష రూక్ష విభవే క్షిప్తో SY రాఘవః 11 

Now the monkey hosts prepare for the invasion of Lanka, but the 
question of presedence among the Aimian warrior turns up for discus- 


2౫% గురుజాడలు 930 My Own Thoughts 


sion. Nila, the Commander-in-Chief, puts in a ntshell the evils of com- 
petitive examinations. If the test be too severe, the deserving fail and 
will have to be classed among the undeserving; and if the test be too 
easy, the unworthy succeed and take their plae beside the worthy. Sugriva 
asks Jambavan for a solution,but the ursine minister, much likes a mod- 
ern councillor, prefers to settle the question by votes. Sugriva thus de- 
livers his own opinion : "Those who can clear the great ocean at one 
jump are worthy. The rest are insignificant." The minister pooh-poohs 
the test as too easy for money warriors whose very children are taught to 
cross with little effort the Pamban passage like a street gutter. Hanuman's 
views are characteristic. In the ensuing war, he counts only upon those 
who, having in the fullness of their animal spirits vaulted up to the wel- 
kin many a time, bear on their heads the marks of tremendous contu- 
sions made by the adamantine substance of the prima mobili. The old 
bear is not to be outdone in intellectual combats. He successfully de- 
molish Hanuman by maintaining that what are termed stars and planets 
by European and Hindu astronomers are nothing more than pieces of the 
outer-most crystalline sphere knocked out by not-over-smart-monkey - 
boys in the gabbles of an occasional holiday. His dictum that idea of 
precedence is given up; and very wisely too, as maintaining order in a 
countless horde of monkeys would have proved an experiment of doubt- 
ful success. 

There is a belief, widely prevalent among orthodox Hindus that noth- 
ing is new under the sun. Inventions, however marvelous in the eyes of 
the pigmies of today, and ideas however original in appearance, were, in 
their opinion, all known to the ancients. Hence there is no anachronism 
when Rama looks up and exclaims, "Who are these that move about 
fearlessly like railway engines devoid of smoke." 

The king of monkeys replies : 
ఉద్వృత్త రాక్షస కలత్ర గల త్రిసూత్రీ 
deos ప్లవజ్ఞమ గణాఃతవ భృత్యభృత్యాః । 


2౫% గురుజాడలు 931 My Own Thoughts 


Rama marvels at the extent of the army which, it is reported, spread 
from shore to shore. The van is already in Lanka and Rama asks Sugriva 
how it is employed. Sugriva informs him that the monkey warriors are 
digging pits in Lanka for their habitations and that they are making with 
the earth excavated, a causeway between the island and the mainland; 
Rama wonders if such a small feat was worth the while of heroes who 
crassed the ocean like a puddle. Sugriva dilates on the advantages of 
bridge-making to ordinary mortals. Presently an orderly arrives on the 
Prasravana hill where the chiefs hold council, with some deal cases, 
which being opened, the contants are found to be watches and world- 
charts sent by the commander for distribution among the Captains. These 
naturally elicit the admiration of Rama who delivers himself thus : 


అహో! చిత్రలేఖన కౌశలం చిత్రకారస్య! తథాహి 

రేఖా Dxy విరామాశ్చ gus Pos Deom: Saye 

సద్భశా ఏవ HT SHO SSS ప్వహో ! 

Bar) SHIT SOs వర్ణపజ్మయో నీలపీతాది Sores) సంయగ్‌ 
లిఖితాః. అపిచ 


బ్రవ్మాణ్లోదర మధ్యవర్తిన ఇమే ద్విస్సప్తలోకాః క్రమా 

ద్భృశ్యన్తే౭_ త్రసముద్రసప్తక మారుత్‌ LOSS గోలాదయః 

కిజ్బాబ్బాయన మాసపక్షి ఘటికా కష్టానిమేషాదమో 

జ్ఞాయన్తే ఖలు కాలబోధక మహాయంత్రే త్వహో సామృతమ్‌ 

From the number of copies and their exact similarity, Rama rightly 

conjectures that they were produced by machinery. The reader may 
wonder what monkeys have to do with world-charts and watches. But 
Rama is ready with his explanation : 

“సఖే వానరరాజ! అచిర ప్రవర్తిష్యమాణ రక్షో వానర మహావీర వ్యతికరే పరస్పర సమ్మర్ద 
వశాదన్ధకారితే భూనభో9 So) రాత్రిందివ విభాగ SORTS మపేక్షితం కాలయన్ర నిరీక్షణం. 
చిత్రపటానాం ప్రయోజనం తావద్విజ్ఞాతవ్య shy”. and Sugriva 

“లజ్మా యాత్రాయాం ప్రసక్తాయాం యది కదాచిత్‌ సమ్మర్దవశాన్నార్ల నిరోధే సత్యుపర్యుపరి 
గచ్చన్తః కపివీరా స్తత్తత్భానాపరిజ్ఞానా Hes విభ్రానయః ప్రతీపం గచ్చేయు రథవా విస్ఫోటి త 


2౫% గురుజాడలు 932 My Own Thoughts 


బ్రహ్మాజ్జ భిత్తయో బహిర్చిర్గచ్చేయు, స్తతశ్చ సజాతీయేష్వనేక కోటి బ్రహ్మాబ్దేష్విదమేతద్‌ బ్రహ్మాజ్జ 
మితి కోవా విజ్ఞాతుం శక్నుయాత్‌? పశ్చాల్లజ్మా యాత్రావ్యగ్రమానసా ఏకైకం బ్రహ్మాబ్బం విస్ఫోట్య 
విజేతుం యద్యారభేరన్‌ ex సర్వసృష్టి విలయః ప్రకృత కార్య విలమృ్బశ్చ ప్రసజ్యేత ఏతన్మూలకో 
జగత్రృష్టుః పరమేశ్వరస్య విజిగీషో ర్దేవస్య వా వ్యాకోపో మాభూదితి మహదిస్తి ప్రయోజనమ్‌”. 


At the auspicious moment fixed by the Astrologers the army begins 
its aerial march and Hanuman asks of Rama a boon of quite a novel 
kind, to be permitted to carry the two princes on his shoulders across the 
sea. But Rama cannot bear the idea of treating the great-warrior as a 
common vehicle, nor does he like to disoblige him. He gets over the 
dilemma by handing his weapon to the monkey chief for conveyance to 
Lanka, the weapon being a recognized representative of a Kshatria on 
all ceremonial occasions. But this does not satisfy the indefatigable and 
adventurous son of Wind, who, rude warrior as he is, outwits the human 
Prince by carrying on his head the whole mountain with the chiefs as- 
sembled on its. The movement is noticed and creates lively alarm in the 
breasts of some of the leaders. The cause is discussed with no less erudi- 
tion than anxiety. In a short time they approach the sun whose rays be- 
come intolerable. Jambavan who manages to conserve some coolness in 
spite of Solar vicinity, refers to the world-chart and exclaims that they 
are only two miles and a half distant from that luminary. Just when cour- 
age was dryingup in the breasts of the Simian Chiefs, Hanuman makes a 
sudden descent and carefully deposits the mountain on the shores of 
Lanka. Modern geologist will, therefore, note that a certain hill in Ceylon 
owes its existence there not to aqueous or igneous action, but to a freak 
of monkey-nature. The rival armies now come face to face. The names 
of the leading warriors in the opposite camp are given and a translation 
will not be without interest. "Stout-handed, Big-paunched, Great-sided, 
Diamond-toothed, Lightning-tongued, Horrid-eyed, Flame-eyed." 
Sugriva approaches Rama and solicits orders for action, as it was get- 
ting difficult to control the 'fighting-fervour' alike of soldier and chief. 
But Rama is ahead of his times and is at one with Plutarch in his con- 
demnation of generals fighting pell-mell in the ranks and incurring per- 


?** గురుజాడలు 933 My Own Thoughts 


sonal risk. So he proposes a council of observation consisting of the 
monkey monarch Sugriva, his hoary minister Jambavan, the renegade 
Vibhaishana, the surgeon-general Sushena, and the redoubtable 
Hanuman, who are to sit on the mountain and observe the action with 
field-glasses, giving directions whenever necessary. Sugriva mutters the 
formula of obedience "As Your Majesty pleases!" but is put out of sorts 
at the prospect of inaction. Hanuman speaks out his mind, "Your Maj- 
esty, in this matter of observationand advice, the Patriarch Jambavanwill 
suffice. I see no good that I can do who am so fickle by nature." 
Vibhishana pleads on behalf of the bellicose chiefs and Rama yields so 
far as to permit them to fight occasionally, thus violating the principle of 
Division of Labour which, of course, he knew. 


Ravana issues from the northern gate of the Fort and Rama's admira- 
tion of the valiant enemy is a master-stroke of the poet, which distin- 
guished him from the host of native battle-painters, who make rival com- 
batants deal more abuse than blows. 

అహో పౌలస్యస్య వీరగోష్టీలోలుపతా! అహో బ్రహ్మవర్చసమ్‌ | అహో సామ్రాజ్య వైభవః! 
తథాహి : 

తప్పా తపాంసి సుమహాన్తి మహానుభావః 

సంతోష్య శంకర మవాప్య దయాం తదీయామ్‌ | 

ges మేకధృత చారు సితాతపత్ర 

మాక్రమ్య మోద ముపయాతి నహీదృగన్యః ॥ 

Ravana, speaks with little respect of his human opponents and tries 
to draw Rama into a wordy warfare, but to no purpose. Lakshmana, 
however, pays him back, when Rama with characteristic magnanimity 
exhorts his brother to speak with greater consideration of a foe of proved 
courage. The description of the war, is spirited and full of original situ- 
ations. The war-dance of Sugriva on the ten heads of the giant is pictur- 
esque. 

Bo ĝo Go Go ధణం ధాం దణత రుణుత Gyo 

Epos Spo రం రుణంతే 


2౫% గురుజాడలు 934 My Own Thoughts 


త్యుచ్చార్యోచ్చార్య dem QOS హి నటవ 
NYO} HG) ప్లవంగః, 

ధిత్తా Qm తధిత్తా KOS KOS à 
OE ధిత్తేతిరీత్యా 

వక్తా ద్వక్తా త్మదుష్టం వమయతి రుధిరం 
రక్షసా రూక్షసారః 

The following verses will give an idea of the writer's heroic style. 

మౌర్వీటజ్మార ఘోషాః పిపరతి పరితో 
రోదసీ గహ్వరాన్తః 

కర్ణాన్తాకృష్ణ ముక్తా గరుడ గురు గరు 
త్స్వర్ణపుజ్ఞా హ్యసజ్ఞ్యాః, 

Qe. చిత్తా నిశాటాన్‌ రఘుపతి విశిఖా 
Heres ప్రచణ్డాః 

బ్రహ్మోణ్ఞాఖణ్జభిత్తీ ర్విదధతి సహసా 
రుద్ద NOS SE | 


ద్వస్ట్వీభూతాః Hoar నిశిచరసుభటా 

Bo పాషాణ హస్తాః 
Dw క్షేపణాది ప్రహరణ కరణా 

యుద్ధ్యమానా నదన్తః, 
DQ చ్చిస్టీతి HQ ప్రజహి జుహుధి హుం 

Gel dB d 
త్యన్యోన్యం చాజఘాతం సమరసమరసాః 

కోటిశో dmn వీరాన్‌. 
ముష్టీముష్టి కచాకచి ప్రకుపితా స్తే వజదన్తాదయో 
దణ్ఞాదణ్ణి నఖానఖి ప్రచలితా స్తే వాలిపుత్రాదయః, 
బాహూబాహవి భల్లుకాశ్చ మిలితాః కల్పాన్లకాలోపమాః 
యుద్ధ్యన్తే ఘనగన్థసిన్సుర ఘటా హర్యక్ష యూధా ఇవ. 
మేఘాస్త్రం మారుతేన క్షపయతి కుపితో 

మారుతం పార్వతేన 
ప్రత్యక్షైప్సీత్సుమిత్రాసుత ఇవ హరిజి 

చాజ్మరం వైష్టవేన 


2౫% గురుజాడలు 935 My Own Thoughts 


ఆగ్నేయం వారుణేన ప్రతిహత మకరో 
త్తామసం gero 

బ్రాహ్మం బ్రాహ్మేణ రామ శృమయతి సహసా 
సాహసా ద్రావణోపి. 

When the war is concluded Rama returns home with his wife, on a 
Pushpaka, an aerial car belonging to Kubera, and its passage is described 
with some originality. At Ayodhya, Bharata anxiously awaits the return 
of the exiles, and the description of the preparations for their reception 
breathes some reminiscences of the late gubernatorial visit to the capital 
of Kalinga. 

కస్తూరీ ఘనసార చన నసైరర్గోరోచనాకర్ణమై 
రథ్యా SHG రాజమార్గ సరణీఇ్బస్సిన్తు పురే 
ద్వారేషు ప్రతిమన్దిరం బహువిధాః స్థాప్యాః పతాకాః పునః 
సౌధాగ్రేషు Se సురాలయ మహాహర్శేషు చైత్యేషుచ 
The meeting between the long-separated brothers is deeply pathetic 
and shows that the poet can strike with considerable skill other chords 
than heroic. Rama is duly installed, but even here, in his own capital war 
dogs his heels. Some sages arrive from the banks of the Jumna and com- 
plain of the depredations of a giant. Rama is quite ready to undertake a 
fresh expedition, but as he was prohibited from leaving the palace for 
three days after the ceremony of installation, he very reluctantly leaves 
the task to other hands. Satrughna is ordered to proceed at once with his 
army, and as the latter consisted of men, the poet finds an opportunity to 
bring in all the paraphernalia of modern warfare. 
GS oro తురజ్ఞాః సమదకరిఘటా 
Saco Ses 
ఉద్దొష్యన్నాబ్బు భేర్యో జయగతిపిశునా 
స్సర్వత స్రైన్యమధ్యే, 
SATT ÁIT త్ర్రహిణుత శకటా 
న్టూమయంట్రానువిద్దా 
న్పర్యాప్తం చాగ్ని చూర్ణం Days రణముఖే 
గోలజాలం సమగ్రమ్‌. 


2౫% గురుజాడలు 936 My Own Thoughts 


కిజ్బాసేతు హిమాలయ మధ్యవర్తినో యే తూపాయనపాణయో ద్వారి వర్తన్తే తే $05: 
దిగ్గన్లావల దన్తకన్గకషణ ్రోచ్చణ్ద దోర్మణ్జలాః 
DIA చ్చురికా ద్వినాలనళిక వ్యాయామ పారజ్ఞతాః, 
భేత్తుం మస్తక మస్తకస్య సహసా దక్షా మహా క్షత్రియాః 
నాసీరం పరిపూరయన్లు సహసా శత్రుఘ్న us Dee: 

The author is one of the greatest punits in the country. It was only his 
remarkable intelligence and his acquaintaince with the laws of occidental 
criticism that saved him from the inveterate pedantry which marks the 
works of so many of our recent poets. The verse is flowing and the 
diction chaste. The few similes employed are appropriate. As regards 
the source of his similitudes, it is enough to state that the old Pandit has 
not neglected even Brahminical Dietary, poor as it is in all conscience. 
Kumbhakarna threatens to eat up the myrids of tailed warriors, like 
“గుడమిశ్రధానా సంసృష్ట HOS చరణకాన్‌” and Ravana's ten heads were broken 
by Rama like so many pots of curds. In some places the poet has given 
as apt renderings of Telugu Proverbs. శునోదంన్యశ్యోపానః తాడనం గంతవ్యస్తీర్థా 
విశేషు, స్వయమేవ అభ్యాగతః, కిమితి కలవింకే చంద్రహాస ప్రక్షేపః అభ్యుపగతః 

The writer is eminently a grammarian and a study of this piece will 
be to our school boys as good drill in grammar as Bhatti Kavya, with 
this additional advantage, that here, the poet predominates over the gram- 
marian. We said that with remarkable taste which we hardly expect in 
modern Pandit, the poet refrained from parading his learning; but we 
would not be doing him justice if we do not quote the rare instances of 
allusions to one or other of the sciences interespersed through the work. 


Astrology : అయే జరఠతాపసః BPS స్థిత శనిగ్రహ ఇవాస్మాకం ప్రతిబధ్నాతి 

సజ్జ్ఞరోదర్శమ్‌ ! 
౧ 

Purvamimamsa : ప్రధాన ఫలేనాజ్ఞానాం ఫలవత్త్వ మితివత్‌ ప్రధాన దీక్షయా అజ్ఞానాం 
దీక్షావత్త్వం కుతో న భవతి ? 

Logic దేవ స్వమహిమాత్ర కారణం, వయం తు అన్యథా సిద్ధాః 

Philosophy :  :న్యఘానిషాతాం రఘుపుజ్జవాభ్యాం రణాజిరే రావణమేఘనాదా, 
ప్రారబ్దభోగా త్మ విలోకనాభ్యాం విక్షేప సాక్ష్యావరణే యథైవ. 


2౫% గురుజాడలు 937 My Own Thoughts 


There is a mixture of Poetry and Philosophy in the concluding bene- 
diction and the Drama winds up with an earnest expression of hope that 
Unbelief may exist only in name, an idea prompted, no doubt, by the 
heretical tendencies of the Professor's own pupils. 

పుష్యన్తు లతికాః కాలే ఫలన్తు తరవ స్సదా, 

కుణ్లోధో ధేనుకం భూయాత్‌ వాన్లు వాతా స్సుగన్టయః 
మాయావీ కురుతాం ప్రపంచ రచనా 
ముచ్చంఖలం మయయా 
$e స్తాం శశశృబ్ద కల్పకలనాం 
బోధేన బాబాధ్యతామ్‌, 
అధ్యాత్మం స్ఫురతా న్న దుఃఖ ముదియా 
దధ్యాసజన్యం క్వచిత్‌ 
ప్రాజ్ఞానాం మననా దఖణ్బ్జ సహజా 
ŠŠ స్సదా భాసతామ్‌ 


Fort, Vizianagaram, G.V. APPARAO 
1st January 1901. 


KKK 


?** గురుజాడలు 938 My Own Thoughts 


Note on Veeresalingam's Kavula Charitra 


The book is neither fish nor flesh, nor good red herring, as the trite 
saying goes. It is not lives of the poets in any sense of the term, because 
in no case is there any life to write or a semblance of one. No estimate of 
the work is attempted, no connection traced between authors. Any idea 
that the work resembles works known as lives of poets in English, not to 
speak of such a classical work like Johnson's would be highly misleading. 
It is not history, it is not criticism, itis not an anthology — but an indifferent 
medley of all. It must be a misnomer to give the name of history to these 
determinations of the times of poets, which he arrived at by methods 
most unscientific; it would be equally absurd to call criticism, the 
application of a general epithet or two, showing little discrimination 
and carrying hardly any meaning, to the style of an author. Even the 
specimen verses quoted are not selected on any principle and are isolated. 


It would have been historical material of great value if he had 
published all the historical portions of Telugu poems, and Oriental 
scholars would have been laid under obligation to him if he had translated 
them into English. He could have rendered great service to the Telugu 
reading public, if he had given a choice selection of extracts from classic 
writers, with a running analysis of the plots of the poems, as help to a 
proper appreciation of the extracts. But historical or critical work is not 
his domain; and his work in this direction would not merely disappoint, 
but disgust one that has the slightest idea of what history or criticism is. 


Veeresalingam's Rajasekhara Charitham 

1. Rajasekharam (Rajasekharacharitra) or Moon Light of instruction 
(Viveka Chandrika) by Rao Bahadoor K. Veeresalingam Pantulu Garu. 
This domestic novel is an adaptation of Goldsmith's Vicar of Wakefield. 
This book is popular. It is written in the literary dialect but the author 
violates the rules of literary sandhi. There is little system even in the 
violation. I open the book at random at page 78 and examined a paragraph 


2౫% గురుజాడలు 939 My Own Thoughts 


-the |s:paragraph — and found little consistency even in observance and 
non-observance of sandhi. But as this book was considered to be a 
typical reader by writers of the neo-kavya school as it was prescribed as 
text for public examinations in the past.* 


* Gurajada scribed notes on Kavulacharitra and Rajasekharacharitra in th empty pages 
of 1914 diary. In the margin for the first book he noted, “ Telugu book Sub-Committee”; 
for the second book he noted," Text book Sub-Committee". Eds. 


2. Greek Myths-Part 1 by Chetty L. (Lakshmi) Narasimham. 


This is a translation of Hawthorne's "Wonder book" and "Tangle wood 
Tales". The stories have high literary merit and bring a new element 
into Telugu literature. The translator is a careful writer and the translation 
is well executed. Like Mr. Veeresalingam with regard to sandhi, he 
disregards sandhi, but with consistency. It is written in the literary dialect. 
It was prescribed for the public examinations as textbook in the past 
years. 


3. Sringara Chandra Kasiyanam by Maddulapalli 


Gurubrahmam. It has no dramatic merit. It is poor in both style and 
execution. 


4. The Kondaviti Charitra by the same writer, is pedantic and there is 
obscenity in the description of flower girls.* 


* Gurajada intended to include these comments in his report to the text book sub- 
committee. In the margin he wrote, “ Text book sub-committee". Item 1 to 4 are found in 


the March 1914 diary. Gurajada only used the empty space in the diary. Eds. 

5. Sadhana by Venkata Parvatiswara Kavulu, the translation of a very 
clumsy detective novel from Bengali written in a fairly correct poetic 
dialect. Matter unfit for school boys. 


6. Harischandra by Mr. N.C. Desikachar. The story of Harischandra is 
in the poetic dialect. The language a good specimen of the school of 
writers in the poetic dialect who reproduce the archaisms and rhythm of 
the prose of the early poets. 


"ek 


2౫% గురుజాడలు 940 My Own Thoughts 


A note on Sanskrit and Vernacular studies 


It is generally admitted that in the University of Madras, Sanskrit 
studies have not been fruitful of results and that Vernacular studies have 
failed. An enquiry was set on foot recently to investigate the causes of 
failure, but before the enquiry could be completed, the question of the 
utilization of the Government grant has come in for decision. 


The question of Sanskrit and Vernacular studies in colleges cannot 
be considered independently of the question of those studies in schools 
— High, Middle and Elementary. If the basis of education as imparted in 
schools be unsound, little is gained by promulgating ambitious schemes 
of improvement in collegiate studies. Much of the discussion on the 
subject is characterized by abstract speculation by lay-men not in touch 
with education or conversant with modern methods of teaching or modern 
requirements of scholarship. In this Province, Sanskrit or vernacular 
scholarship hardly exists and much harm is done by amateur handling of 
vital educational problems. 


It is curious that in the long list of questions proposed by the Senate 
Committee appointed to consider the position of the Vernaculars and 
Classical and Foreign languages, the one which should have formed 
subject of a separate and most exhaustive enquiry is relegated to the last 
place. When I asked an eminent educationist what answer he had given 
to it, he remarked that his answer was brief and unsatisfactory as the 
Committee had not given in question the prominence which it deserved. 
A discussion of the subject in relation or an abstract standard of efficiency 
or by speculation on abstract causes of failure can be of little value. A 
comparative study alone can yield useful results, and for the purpose of 
comparison let us take the neighbouring Universities of Calcutta and 
Bombay. 


2౫% గురుజాడలు 941 My Own Thoughts 


Almost every important college in Bengal and Bombay maintains 
one or more graduate Professors or Lecturers n Sanskrit and a large 
proportion of these are Masters of Arts of Indian or Foreign Universities. 
Both the ProOvinces have produced eminent scholars, some of European 
reputation, whose work is found in critical edition s of Sanskrit and 
Prakrit classics, and in the journals of Scientific Societies. In Madras, 
the Presidency College and colleges in the Native States alone maintain 
separate Graduate Lecturers in Sanskrit and the contribution of Madras 
to the progress of Sanskrit studies has not been appreciable. 


I attribute this difference chiefly to three causes. 


1) Both in Bombay and in Bengal a classical language is compulsory 
in the B.A. course. 


2) Both the Universities were fortunate in their Sanskrit Professors, 
especially Bombay where savants like Drs. Buhler, Kiel horn, 
Peterson and Bhandarkar created enthusiasm for Sanskrit studies 
and research on modern lines. 


3) The Vernaculars spoken in those Provinces are derived from 
dialects closely related to Sanskrit, and literary tradition looked 
to a study of Sanskrit as a sign of culture. 


In spite of the operation of these causes an enquiry held by the Bangiya 
Sahitya Parishad ( The Academy of Bengal ) in 1894-95 elicited the 
fact that Sanskrit studies in Bengal schools and colleges were far from 
satisfactory, and that the average graduate acquired a very superficial 
knowledge of Sanskrit. Sanskrit is a language difficult to master and the 
greater part of current Sanskrit is a language difficult to master and the 
greater part of current Sanskrit literature was written when the language 


long dead and the tradition of the living idiom was lost. The general 
body of the teachers in Bengal as everywhere else, did not know how to 
teach it. At the enquiry held by the Bengal Academy, Baboo Brajendra 
Nath Seal, M.A., Principal of the Berhampore, (college) remarked, “I am 
sure that neither by love of learning and a sense of its high ideals, nor by 


2౫% గురుజాడలు 942 My Own Thoughts 


familiarity with the theory and practice, and with the historic development 
of education in civilised countries are we (got) competent to take charge 
of the higher educational interests of our country. European guidance 
and control are almost as necessary today, I say it in the bitterness of 
spirit, as twenty five years ago. I am pained to find that whenever the 
modern improvement in educational theory and practice or the established 
principles of national educational organisation in civilised countries are 
sought to be introduced in our University, my countrymen with a few 
bright and honourable exceptions generally form a stolid phalanx of 
ignorant obstructionists (vide page 23 supplement to the journal of the Bangiya 


Sahitya Parishad for Sravan 1302). 


The chief cause of the unattractiveness of Sanskrit or Vernacular 
studies in Bengal or here is the irrational method of study followed. In 
Madras there is much talk at the present day of "Modern European method 
of criticism and research is an essential element of the equipment of 
teachers of Vernacular and Classical languages", but very little of those 
methods is in evidence and both graduate teachers, of whom there is 
now a tendency to make much, and the Inspecting Agency are generally 
hopelessly ignorant. In the Northern Districts a serious attempt was made 
by Mr. Yates to modernise education by the employment of the direct 
method of teaching, and under his influence siggular results were 
achieved at Parlakimidi by Rao Saheb G.V. Ramamurthy Pantulu. But 
no progress in modern methods is possible unless a really serious attempt 
is made to train teachers. No educational problem is of greater importance. 
In his work on “Education and Statesmanship in India, 1797-1910", Mr. 
H.R. James, Principal of the Presidency College, Calcutta remarked, 
“This question of the provision of the qualified teachers is so much the 
most important that all other requirements of Education sink into 
insignificance (....). If good is to be done, it will be done by the quiet 
efforts of myriads of humble workers, inspired and patiently organised 
by educational captains." (PP 97-99.) 


2౫% గురుజాడలు 943 My Own Thoughts 


“The resolution of 1897 pressed strongly the need of more serious 
attention to the training of teachers. ‘No money’ it is said, “Is better 
spent than that allotted to the support of efficient training schools and 
colleges for teachers, and money is not well spent if granted to schools 
presided over by untrained and incompetent teachers ....." The Governor- 
General in Council is of opinion that in the truest interest of education 
the cost of providing thoroughly good training schools and colleges for 
teachers of English as well as of Vernacular schools should be regarded 
as a first charge on the Educational Grant (....) if the training colleges 
are animated with the right spirit, they will send out year by year to High 
Schools (....) teachers inspired with high ideals, instructed in the practice 
of methods capable of revolutionising the whole system of secondary 
education. Not least of these is a method of teaching English which has 
life in it and a potential development of which the full measure has not 
(yet) been taken (....). The method of teaching English has been so 
unspeakably bad in the past that the assured hope of better methods excites 
the most lively anticipation of an improvement in the requisition of English 
out of all proportion to anything hitherto experienced.” (PP. 71-72) 


If the last remark is true of the teaching of English, it is more so of 
the teaching of Sanskrit and Vernaculars which has been more than 
unspeakably bad in this Province. As matters now stand the Pandit walks 
fresh from Tol to a pedagogue’s stool and starts teaching languages living 
and dead, equipped with an unscientific grammar and a metrical 
dictionary of synonyms in which all living distinctions of sense are 
effaced. Small wonder if students do not take kindly to studies which 
are dull, repulsive and unfruitful. 


The Government Grant to the University cannot be better utilised 
than for instituting a professorship of Sanskrit and appointing a German 
Scholar as Professor who should be an expert in the modern methods of 
teaching living and dead languages. The scale of pay should be liberal 
and attractive to secure the services of an eminent scholar who has 
established a reputation as an educationist. Economy in such matters is 


2౫% గురుజాడలు 944 My Own Thoughts 


culpable. He may be attached to the Government Training College to 
train graduates who may be employed to practice modern methods of 
teaching languages in High Schools, and to train, in their turn, Pandits 
and Teachers of Elementary Schools. 


Both in the Maharashtra country and in Bengal, men who have 
received the highest Western culture have assiduously applied themselves 
to the cultivation of the Vernaculars and the progress made by Bengali 
in the last half a century is nothing short of marvelous, while in the 
South, Vernacular studies are generally in the hands of uncultured 
mediocrity and literary art is conspicuous by its absence. The reason is 
not far to seek though it has, in an unaccountable manner, eluded the 
vision of most inquirers into the causes of failure. It is no other than the 
employment of an impossible archaic dialect as a medium of literary 
expression and of education. 


A writer in the Asiatic Quarterly for October 1912 (vide PP. 351-361) 
has treated in a masterly fashion of the Arabic language question in 
Egypt, and his remarks apply with great force to South Indian Vernaculars 
generally and to Telugu particularly. He remarks, “The phenomenon of 
a nation possessing two different idioms, the one for conversation and 
the other for literary purposes, is one by no means confined to Egypt, 
and for that very reason possesses a more general interest, because this 
duality of language not improbably accounts for the intellectual 
unproductiveness which characterises so many Oriental and some 
European nations. Those who have wondered at the sterile results of 
Vernacular Education in those countries will, perhaps, not be surprised 
when they realise the handicap imposed by a traditional written idiom 
which is no longer the spoken language of the country." 


The grammar of the Telugu Poetic dialect to-day is practically the 
grammar of the first poem extent which belongs to the eleventh century 
A.D. and its diction includes a vast mass of obsolete words, archaic 
forms and the entire vocabulary of the Sanskrit language with unlimited 
power to form derivatives and compounds. In the second half of the last 


2౫% గురుజాడలు 945 My Own Thoughts 


century some writers inadequately equipped with Western culture 
attempted to create a modern prose in the poetic dialect, violating some 
of the rules of its grammar for the purpose and much of the prose current 
at the present day is written in a bastard Telugu. It is this artificial and 
incorrect jargon that is read in Elementary and High Schools. There is 
no dictionary of the living tongue or a scientific grammar of dialects 
living or dead, and among persons who pass for scholars, crude notions 
prevail about the nature of language and of grammar. 


Telugu studies have made so little progress, that it is futile to think of 
founding a Professorship in Telugu. At present no material exists on 
which a Professor could work. Except Rao Saheb Mr. G.V. Ramamurthi 
Panthulu of Parlakimidi there is hardly any scholar, Indian or European, 
who can claim to have made a scientific study of the language. No living 
Native or European Scholar has published works on the Telugu language 
or literature which entitle him to a Professorship. It is absurd to create a 
Professorship that he may acquire proficiency and teach. 


I enclose a copy of the proceedings of a conference held last year at 
Vizianagaram. The resolutions adopted at the conference indicate the 
lines on which Telugu studies should be conducted. A true record of 
Telugu as it is spoken during various periods in the past does not exist. 
Scientific study can, therefore, begin only with the living dialects. When 
one comes to deal with the old poetic dialect, one finds oneself on slippery 
ground, puzzled to distinguish, how much of it was artificial and due to 
the exigencies of an elaborate system of versification and how much of 
it represented the living speech of different periods and districts. There 
are sounds in the spoken speech which are not presented in the poetic 
dialect, and it is not easy to determine how much of this phenomenon is 
due to actual phonetic change and how much to the inadequacy of the 
Prakritic (Prakrit) alphabet to correctly record the sounds of Telugu. An 
intelligent study of the old poetic dialect is possible only after a careful 
comparative study of the spoken dialects. 


2౫% గురుజాడలు 946 My Own Thoughts 


A portion of the grant should be utilised for Telugu research and for 
the training of scholars who should collect, under expert guidance, 
materials for the scientific study of the language. These should consist 
chiefly of grammars and dictionaries of dialects, and for the early poets 
and for epigraphic records. A good dictionary of polite spoken Telugu 
will prove of great use both to the Englishman and the Indian, and the 
Government should lose no time in organising a linguistic survey of the 
Dravidian languages if it desires to place vernacular studies on a sound 
basis. 


Critical editions of the early classics can be left to private enterprise. 
Original Telugu poetry is of a comparatively recent date and has little 
abiding interest being highly conventional and artificial. Collection of 
manuscript poems which lie buried in private libraries will not yield 
useful results. The only valuable part of an original Telugu poem often 
happens to be a panegyric on the poet's family or his patrons, and the 
panegyric yields a bare genealogy which has little real historical interest. 


I propose the founding of two fellowships and three scholarships for 
Telugu research. Their value and duration are details which may be settled 
by the Syndicate. The scholars should work under the guidance of 
European scholarship and each scholar should study at least one other 
principal Dravidian language besides Telugu. A like number of 
fellowships and scholarships may be founded for Tamil and Malayalam 
which go together. The Malayali and Canarese population of the Province 
is small and the native states of Travancore and Mysore are devoting 
their attention to the improvement of Malayalam and Canarese studies. 
Canarese has also been fortunate in enlisting the services of the eminent 
scholars of the Basil Mission at Mangalore. 


I presume that the Government of India grant is intended to meet the 
special needs of this University; and the rationalisation of vernacular 
studies is the crying need of the hour. They form the basis of education 
and their character determines the quality and quantity of literary output 
in the vernaculars on which mass education must mainly depend. A grave 


?** గురుజాడలు 947 My Own Thoughts 


responsibility rests with those who shape or guide vernacular studies 
and I hope they will realise it. 


Tinkering such as has gone till now can never mend existing evils. A 
scheme for the training of teachers of languages on modern lines should 
be carefully thought out and worked on a liberal scale. What has to be 
done is worth doing with some thoroughness. The distribution of the 
recurring grant among rival schemes of appropriation may result in the 
starving of one or more of them. 


Among the other proposals of appropriation, the institution of a Chair 
of Indian History and Archaeology and a Chair of Indian Economics has 
received strong support. But I do not think that a Chair of Indian History 
and Archaeology is a crying need, in this Province. Outside the University 
in the Archaeological surveys, the work of discovery and research is 
advancing by leaps and bounds in the hands of enthusiastic experts. The 
only pity is that the number of Indians who intelligently follow the results 
of the surveys is exceedingly small. The native states of Mysore and 
Travancore maintain Archaeological Departments and the publications 
of the Department in Mysore form a considerable library though the 
quality of editing leaves much to be desired. The organisation of a 
Department of Epigraphy under Dr. Hultzsch introduced into Epigraphic 
work scientific method and habits of scrupulous accuracy. His successors 
the late Rao Bahadur Mr.V.Venkayya and Rao Saheb Mr. H.Krishna 
Sastri who underwent careful training under him, collected and classified 
thousands of inscriptions and mapped out more or less fully the history 
of the ancient kingdoms of Southern India. The work of publication did 
not, however, keep pace with collection. But the Government of Madras 
recently strengthened the office of the Assistant Superintendent for 
Epigraphy and we may look forward to more expeditious publication in 
future. 

The institution of a Chair in Indian History and Archaeology is hardly 
the step which will advance Historical and Archaeological studies to 
any considerable extent. A professor cannot undertake practical training 


2౫% గురుజాడలు 948 My Own Thoughts 


which should form the necessary equipment of a student of History and 
Archaeology in a province like Madras which is sound in architectural 
remains and epigraphs. The requisite training in the mechanical processes 
of preparing estampages, drawings and photographs, and in editing and 
reporting and methods of research can be acquired only in the surveys. 
Instead of professorship, I propose the founding of three studentships, 
one student to be attached to the office of the Superintendent of 
Archaeology to undergo training in prehistoric archaeology and in the 
Work of excavation and conservation, and two students to be attached to 
the office of the Assistant Superintendent of Epigraphy. The studentships 
should be of the value of Rs.100/- each a month, and tenable for a period 
of three years. The Government should be requested to locate the office 
of the Assistant Superintendent in Madras to facilitate the training of 
students, and to make its collection of estampages available to scholars. 


I fully recognise the importance of the study of Indian Economics. It 
is of more than a provincial interest and the Government is doing and 
may be expected to do whatever is necessary for its advancement. Let us 
hope that the people also will wake to a sense of its importance, though 
as yet the District Associations of whose existence one hears once a 
year, have evinced little more than an oratorical interest in local 
economics. The founding of the Madras Economic Association is a 
hopeful augury. Why not economic studies be left in the hands of that 
excellent body for the present? 


In a University like that of Madras in which most of the colleges are 
maintained wholly or partly by Government and no important scheme 
of improvement can be worked without the help of Government, it is not 
easy to distinguish the responsibilities of the University and the 
Government in the matter of organisation and outlay. A better system of 
recruitment of the educational service than what now prevails and a 
more liberal scale of pay will largely mitigate existing evils. To seek to 
remedy them by creating fresh appointments with inadequate pay would 
be inexcusable waste. 


2౫% గురుజాడలు 949 My Own Thoughts 


Any scheme of appropriation of the Government of India grant for 
the improvement of Sanskrit and Vernacular studies has a chance of 
overlapping “the practical schemes for the better cultivation of the ancient 
languages of India and the promulgation of original linguistic work" 
which are now engaging the consideration of the Governor in Council 
(Vide Memorandum No. 1314-3 Educational dated September 2, 1912). There 
are clear indications that the Government of India will encourage a 
scheme for the training of teachers in modern methods of teaching 
languages, (Sanskrit, Pali and the Dravidian languages) and the University 
should apply for a liberal grant through the local Government for the 
establishment of Training Schools. I need not add that the Training of 
Teachers of languages is a legitimate (and in this province, the paramount) 
duty of the University. The University of Oxford has an effective 
organisation for the training of teachers — Elementary and Secondary. 


(The complete title of this report is A note on Sanskrit and Vernacular studies and 
appropriation of the Government of India grant to the University". It appears that Unilit 
Publishers secured the complete report and published only the edited version. The 
following statement confirms this assumption. “We have also been able to secure the 
famous Minute of Dissent which has been long out of print and the note on Sanskrit 
Studies, Portions of which are published in this volume". We could only reproduce the 
version appeared in Unilit, Gurajada special issue. Eds.) 


?** గురుజాడలు 950 My Own Thoughts 


REMARKS ON C.R.REDDI'S NOTE 


If I have rightly understood Mr.Ramalinga Reddi's line of argument, 
it is this: 

His object in making the proposals is, “proper growth of Telugu as a 
living and useful language". This object can be achieved by bringing 
about some kind of association between the vernacular and the physical 
and natural and human sciences. One of the means of creating such an 
association would be prescribing in a liberal measure prose books dealing 
with subjects of modern interest. Such a course would also prove an 
encouragement to authors. From the point of view of mass education, no 
two objects could be of greater moment that the creation of such an 
association and affording of encouragement to authors. 


Mr. Ramalinga Reddi's proposals are : — 
For the Intermediate Examination: 


(1) Half the number of text-books should be prose works of modern 
interest. 
(2) Whole books should be prescribed; 600 pages of prose could not 
be deemed too heavy. 
(3) The books prescribed for one year should not be repeated for the 
next. 
For the B.A. Examination: 

(1) Not less than three books should be of the type above indicated. 
Proposals (2) and (3) for B.A. are the same as for the Intermediate 
Examination: 

By prose works of modern interest Mr.Ramalinga Reddi does not 
mean the “so called novels in Telugu" but scientific publications. 


2౫% గురుజాడలు 951 My Own Thoughts 


At first sight, one may be inclined to think that Mr.Ramalinga Reddi 
lost sight of the consideration that text-books prescribed in language 
course should be good literature or should serve to throw light on the 
history of language or literature. But Mr. Reddi, claims high literary 
merit for the books in his list. Some of them exhibit “brilliant traces of 
research and originality;" almost all of them are written in “chaste, elegant 
Telugu free from pedantry and slovenliness". 


It may at once be admitted that if Mr. Ramalinga Reddi's estimate of 
the books in his lists be correct, some attempt may and should be made 
in the directions indicated by him. I regret that my own estimate is entirely 
at variance with his. I have, therefore, to examine the books in some 
detail. 


The books in the list may be roughly classified into three classes; (1) 
Text-books of Science or books connected with science, (2) History, (3) 
Fiction. 


Since Mr. Ramalinga Reddi lays special stress upon books connected 
with science, I shall deal with them first. In the Vijnana Chandrika series 
Nos. 3,6,7,11,12,14,18,22,23,25,26,27 are elementary text-books of 
science. There are two medical books, one on cholera and the other on 
malaria. Among the published works of the Andhrabhashabhivardhani 
Samaj, there is a book on hygiene and another on Veterinary Science. 
Andhrapracharini Sabha series contains only novels and no books on 
Science. Manavaseva Samaj has a work on match-factories and another 
on the manufacture of candles. 


With the exception of one book, which is Mr. Ramalinga Reddi's 
Ardhasastra or Political Economy, all these scientific books are only 
compilations and lay no claims to originality. As a rule these books were 
written for teaching the elements of science to the masses and school 
boys; and neither the authors nor the publishers make any claim for 
them as literature. They are simply adaptations of English text-books or 
compilations. 


2౫% గురుజాడలు 952 My Own Thoughts 


With uncertain terminology, the authors generally struggle for the 
expression of scientific ideas in a language to which they are entirely 
new. The authors themselves acknowledge it. (vide, pp. iii, iv, and xii. 
Elementary course of Physics V.Ch. Series p.v. Manual of Biology p.ii 
Physical Geography by Mr. Sitharamayya) 


In an advertisement and in the general preface to the Vijnana 
Chandrika series, the Editor says: 


“All our books are written chiefly for the people.” 


“The object of this series is only to present English knowledge to 
people ignorant of English." In the Preface to the Elementary course of 
Physics the author says, “As this is the first attempt to write this science 
there may be many shortcomings." 


This book has been divided into two parts to suit the requirements of 
students in lower forms (vide pp. I and XII). The natural science premiers 
are professedly for the use of little boys and girls. 


The Editor of the Vijnanachandrika series did not demand high 
scholarship or experience in literary craft in the compilers of his books. 
The Manual of Biology was compiled by Mr.Lakshmipati when he was 
a student in the final M.B.C.M class during the “brief periods of leisure 
which he could command", and the Manual of Chemistry was compiled 
by Mr.Viswanadha Sarma while he was a student in the M.A. class. 


The claim set up for this kind of literature, that it is written in chaste, 
elegant Telugu, free from pedantry and slovenliness is not pressed by 
the Editor himself who demands from his literary employees not even a 
good knowledge of grammar. In the Preface to the Text-Book of Physics, 
he says, “This Mandali (Society of Publishers) is ready to correct 
grammatical and other blunders in the works sent by authors and to 
embellish them with the necessary illustrations; the Mandali deems it 
their laudable duty to help authors in all ways". 


The quotations made in the above paragraphs will indicate the 
character of these scientific books. There is little fairness in calling upon 


2౫% గురుజాడలు 953 My Own Thoughts 


students to study as part of their vernacular course text-books on some 
science or sciences. How is the Telugu teacher expected to teach this 
(...role) of sciences? 


Mr. Reddi claims for some of these books a wide circulation but that 
proves little. These Mandalies are patriotic-commercial enterprises whose 
books are sold by a system of subscription and the scientific books which 
they publish are bought by many as a matter of patriotism, not to read. 


Next I shall deal with the works on History. It is probably here that 
Mr.Reddi claims brilliant original research on the part of the authors. I 
read these books carefully and found that they lacked in scientific method 
and that fable was often narrated as sober history. Except the History of 
the Andhras, they are compendious compilations and the authors do not 
generally go to original sources such as epigraphs. I need invite attention 
only to the story of Pridhvi Raj and Rani Samyukta and the chapter on 
the History of the old Jeypore Rajaputs in the Brief History of India. 
(V.Ch. Series Vide pp.29 to 39 and 266 to 332 Mohamedan period) 
Portions of Mr. Lakshmana Row's History were prescribed once as a 
prose text for the Matriculation Examination. 


Itis my strong conviction that it would be a serious injustice to inflict 
on students books which possess no literary merit. The doctrine that it 
was the duty of the University and the Department of Education to offer 
encouragement to Telugu authors did great injury in the past, both to 
Telugu literature and to Telugu studies. Bad models were placed before 
the students which resulted in an abundant crop of inferior literature. 
Most writers do not know that special equipment and training are 
necessary for producing good books in any department of literature. The 
cultivation of literary art is unknown in the country, and young men 
with poor scholarship often figure as authors and they get the language 
of their books corrected by pandits who do their task generally in a 
careless fashion. 


I instance the following books which were written in very incorrect 
language, which an intelligent college student would not write. 


2౫% గురుజాడలు 954 My Own Thoughts 


(1) Delhi Durbar (V.Ch, Series No.15 in Mr. Ramalinga Reddi's.) 


(2) and (3) The Story of Mahabharata and the Life of Sree Krishna 
published at Masulipatnam. 


Literature is growing in the country without the control and aid of 
literary criticism which unfortunately does not exist. Until the author 
improves himself, I am afraid, the University cannot help him. 


It should not for a moment be supposed that I undervalue the patriotic 
enterprise of some of the authors and publishers. From a scored out 
paragraph at the end of Mr. Ramalinga Reddi's list I find that the Telugus 
have shown greater literary activity than the Canarese. But it is no 
disparagement to the Telugu scientific writers and historians to say that 
they are a very long way yet from Huxleys and Bandarkers. 


I think Mr. Ramalinga Reddi should appeal to our countrymen and 
not to the University to patronise Telugu scientific publications more 
largely. He may plead for the teaching of sciences through vernacular 
text-books in schools, though there is serious difference of opinion among 
patriots and educationists about the utility of such a course. 


There is a dearth of good modern prose books in Telugu. That is the 
reason why the University courses consist largely of selections from 
early poets whose works are partly in prose and partly in verse. 


Their prose possesses considerable merit while modern prose 
manifests little literary art, ancient or modern. 


It is true that the present syllabuses are antiquatedly literary and not 
in touch with the present, in the sense that they do not deal with subjects 
of modern interest. The subjects of the early poems were epic and puranic. 
But the epics and the puranas continue to be the religion of the great 
mass of the Indian people. Though many students may outgrow popular 
beliefs, they move in a society which is dominated by those beliefs and 
are thralls to its conventions. These beliefs affect the solution of every 
social problem of the day. 


Mr. Ramalinga Reddi has limited the expression works of modern 
interest to "scientific publications" such as those given in his lists, but if 


2౫% గురుజాడలు 955 My Own Thoughts 


he extends it to literature which reflects the ideas which permeate the 
intellectual atmosphere of Europe, there is no such literature at all in 
Telugu. 


Let us consider the novels in Mr. Ramalinga Reddi's lists, where if 
anywhere in contemporary Telugu literature, one would expect literary 
treatment of modern social problems, Indian or European. But to the 
Telugu novelist, the present is a sealed book, and the historical novel 
has a fatal fascination, because there he thinks he is absolved from the 
embarrassing restraints of probability and can indulge to his hearts content 
in describing the imaginary patriotism, of (individuals) and the perfidy, 
cruelty and some times cowardice (the...) novels of the Vijnanachandrika 
series and his (...) is almost all contemporary fiction like wise historical. 
Most of these novelists have no idea of the requirements of a historical 
novel and many of them have no acquaintance with English literature. 
The history of the periods treated in the novels hardly exists. It is being 
laboriously worked out by specialists who find the ground uncertain 
everywhere through paucity of materials. The authors are ignorant alike 
of history and methods of historical research and do incalculable harm 
to society by spreading false ideas. 


A cursory examination of the novels of the Vijnanachandrika series, 
will convince anyone, of the justice of my estimate. Let us take the latest 
publication, a prize novel entitled the Empire of Vizianagar, which was 
heralded with a fanfare of trumpets. 


It should be borne in mind that both the General Editor of the series 
and the Manager of the publishing society are responsible for the contents, 
because the author acknowledges in the Preface that the Manager has 
revised the novel, and the Editor adds a Foreword lauding the novelist 
for his glowing account of the Empire of Vizianagara. 

Without feeling the absurdity of it, the author tells the reader in the 
Preface that he had commenced a study of the Indian History on the 
28th of April 1913 with a view to writing a story, that is, historical novel; 
started writing it on the 1s May and finished it on the 26tn of the same 


2౫% గురుజాడలు 956 My Own Thoughts 


month. He naively admits that he had taken the historical material for 
the frame work of the story from Mr. Lakshmana Row's Brief History of 
India where the events treated in the novel are rapidly summarised in 
half a dozen pages. This is the sum total of the author's research into the 
history of the period in which he laid the scene of the novel. He had not 
even read mr.Sewell's "Forgotten Empire". His ignorance of even the 
broad facts of history is astounding. The author kills in the battle of 
Talikot Tirumala, the first king of the third dynasty, brother of Rama 
Raju. If the novelist had read even Mr.Lakshmana Row's history less 
carelessly he would have found there the statement that Tirumala ruled 
the kingdom of Karnatic for some years after the battle. Ignorance of 
this fact is inexcusable in a person who pretends to possess even a 
superficial acquaintance with Telugu literature, because a classic poem 
which is acknowledged to be at the head of one school of Telugu poetry 
and has set the type for the modern artificial epic was dedicated to king 
Tirumala after the battle of Talikot. 


I shall touch only two topics — the novelist's account of the battle of 
Talikot and his delineation of the three principal characters in the political 
drama. 


The account of the battle is amusing by its puerile unreality. That the 
author deviates from Feristha's account is the least of his demerits. He 
does violence to common sense. Kings and commanders engage in single 
combat like epic heroes. They abandon their commands on the battle 
field and appear whenever the novelist wants them for dramatic effect. 
The disposition of the armies is confusion itself. Mr. Sewell himself, 
while professing to follow Feristha, gives an incorrect account of the 
dispositions which the Editor of the Vijnana Chandrika adopts without 
referring to Feristha. The Editor has embellished this novel with a fancy 
sketch of the dispositions and Ramaraju's main army occupies the right 
wing there instead of the centre. The novelist places Venkatadri's army 
in the centre (Vide.p.290 of the novel). 


2౫% గురుజాడలు 957 My Own Thoughts 


In a battle in which hundreds of thousands are engaged on both sides, 
Tirumala seeks out Ally Audil Shaw, and overpowers him. Several 
Musulman warriors come to his rescue. Venkatadri leaves his own 
command and appears suddenly on the scene, and attacks and kills the 
elephant of Ally Audil Shaw who jumps down from the elephant and 
flees for life. Tirumala overtakes and captures him and delivers a long 
speech of which I translate the first few sentences. 


“Sirrah! Sinner! Mean dog! Until yesterday you were addressing my 
brother, *Father Father" To-day you join our enemies to fight. To-day 
your sins will receive their due reward. You are a traitor to your father 
and to your mother. 


“Audil Shaw wept hot tears. He wept for fear of death. He did not 
know what to do. He thought of all his treacheries and wept! 


“His army had deserted him by that time. But one Musalman warrior 
came opportunely to Audil Shaw’s rescue and cut off the lifted arm of 
Tirumala. But like a stricken tiger Tirumala transferred his sword to his 
left hand, attacked that warrior and slew him. In the meanwhile Audil 
Shaw effected his escape. 


“Then Tirumala heard of the death of Ramarajah, maimed as he was, 
he hastened to the scene; but the Musulmans slew him by treachery. 


“Venkatadri also hastened to see his “dead brother”. A Musulman 
warrior attacked him and broke his head into two pieces. Though 
Venkatadri’s life was ebbing away he slew that warrior. Despising death 
at the hands of the Musulman he stabbed himself.” 


I have given only a few scraps from the novelist’s account of the 
battle. 


The worst offence of the novelist is the portraiture of two of the 
greatest Musulman Kings of the Deccan as despicable cowards and 
traitors. He wanted to make out that Ramaraju was a dupe of their 
treacherous machinations. He therefore made of Ramaraju a simpleton, 
a character which misfits Ramaraju of history who emerged out of endless 
intrigues and civil wars as the de-facto ruler of the Empire of 
Vizianagaram with a nominal puppet sovereign on the throne. 


2౫% గురుజాడలు 958 My Own Thoughts 


Ali Audil Shaw of Bijpur formed an alliance with Ramaraju and 
Feristha tells us how Audil Shaw strengthened the alliance by a bold 
stroke of policy. When a son of Ramaraju died, Audil Shaw proceeded 
to Vizianagaram with a hundred horses and offered condolence to 
Ramaraju in person. Feristha says that the queen of Ramaraju called 
Audil Shaw her son by which was meant, I suppose, nothing more than 
that the friendship between Audil Shaw and Ramaraju was to be more 
than a political alliance. Briggs uses the word adopted for which there is 
no authority in the original. Ramaraju treated Audil Shaw with great 
respect but when Audil Shaw departed, Ramaraju would not, as etiquette 
required, accompany him to some distance. 


This breach of etiquette, Audil Shaw felt as an insult which he never 
forgot. 


It is clear from this incident that Audil Shaw was a spirited prince 
and set much value on personal dignity. He was not the person to demean 
himself to Ramaraju for any political advantage. 


But the novelist made Audil Shaw a toady of Ramaraju. Audil Shaw 
settles down at Vizianagaram intriguing clumsily and freely under the 
nose of Ramaraju. 


He enters the privacy of Ramaraju without announcement and makes 
his salam but Ramaraju does not even acknowledge the salutation but 
motions him to a chair. Audil Shaw addresses Ramaraju as a master in a 
respectable style while Ramaraju addresses Audil Shaw in the singular 
with scant respect. 


In the conversation which ensures Audil Shaw says, “The peaceful 
Hindus have suffered much from the Musalmans. The Musulmans are 
certain to reap the fruits of their sins. It is incarnations of God like yourself 
(D they should, without fail, undertake the maintenance of justice. Though 
I am a Musalman, I have great partiality for Hinduism. Justice always 
triumphs” (vide p.30 of the novel). 


In the novel Ibrahim Kutub Shaw addresses a letter to Ali Audil Shaw 


2౫% గురుజాడలు 959 My Own Thoughts 


in which he openly explains all his intrigues without fear of interception. 
The following passage occurs in that letter: 


“When I hear the very name of the Empire of Vijayanagaram, terror 
seizes my heart. What a great Empire! It is a spear on our side. But as 
you say, we can never defeat them in a battle. We should pretend 
friendship. When we think of the name of the Andhra Warriors our hearts 
sink. Even if all ofus should combine we cannot fight with such soldiers, 
and with such an Empire." 


Both Ali Audil Shaw and Ibrahim Audil Shaw were great patrons of 
learning and of arts. Audil Shaw received two embassies from Akbar. 
He was the first king of Bijapur to embellish the city with architectural 
monuments. Under his orders were built Jumma Masjid, the Houz-i- 
Shapoor, the city wall and the aqueducts which convey water throughout 
all the streets. 


An anecdote with which Feristha opens his account of Ali Audil Shaw 
shows that he was an open and fearless critic of his own father even in 
matters of religion about which the father was a bigot. 


Ibrahim Kutub Shaw was perhaps the greatest Mussalman king of 
the Deccan. He was a great patron of learning and was partial to Oriental 
learning. Two eminent Telugu poets dedicated their works to Ibrahim 
and one of his nobles. The poets only celebrated the victories of their 
patrons over Hindus and compared them to the great gods of the Hindu 
pantheon. Feristha thus summarizes his character (vide p.445 and 446 
Vol.III Calcutta edition). 


“Tt is not related in any history that the army of this Prince was defeated 
while he commanded in person. In the camp he was attended by learned 
men, whom he used to consult on points of law; and such was the 
vigilance of his authority and the excellence of his police administration, 
that an old woman might pass with a tray of gold on her head from 
Golconda to Bengal, to Bijapur or to Ahmadnagar without fear of 
molestation; a circumstance the more to be wondered at, when we 
consider the dexterity and boldness of the robberers of Telingana. Of the 


2౫% గురుజాడలు 960 My Own Thoughts 


conquests achieved in this region the principal are those of Cassimcota, 
Rajahmundry, and Condbeer. Among the many edifices erected for the 
purposes of charity, for public offices, for royal residences or for general 
utility, the following are the most conspicuous. 


“The fortifications around the hill of Golconda; the Ibrahim gardens; 
the Goolshun, or flower garden; the Lungur, or almshouse, dedicated to 
the twelve Imams; the Tank at Ibrahimpatnam; the Tank called Hussein 
Sagar; the Dam at Boodwul, and the Kala Chubootra, or Black Terrace 
at Golconda, besides numerous mosques and colleges which were erected 
under his direction. During the just reign of Ibrahim Kutub Shah, 
Telingana, like Egypt, became the market of the whole world. Merchants 
from Toorkisthan, Arabia and Persia, resorted to it and they met with 
such encouragement that they found in it inducements to return frequently. 
The greatest luxuries from foreign parts daily abounded at this king's 
hospitable board; and praise be to God that the virtuous habits of this 
illustrious house still increase; and may they continue to do so till the 


1? 


end of time 


It is clearly recorded in history that Ramaraju was entirely responsible 
for the combination of the Mussalman kings which resulted in the battle 
of Tallikot. There is no foundation to the story of the treachery of the 
Mussalmans on the eve of battle which the novelist describes in great detail. 


Ramaraju became insolent and aggressive (Vide pages 209, 210 and 
211 of the novel itself) and his army behaved scandalously in the 
campaign against Ahmadnagar desecrating mosques and ill-treating 
Mussalmans. This was clearly in violation of treaty conditions Between 
Audil Shaw and Ramaraju. 


The novelist’s ignorance of history is phenomenal. He indulges in 
reckless invention and deviates from well established facts. 


The Vijnanachandrika Mandali is a very enterprising publishing 
company in the Telugu country. Both the Manager and the Editor spared 
no pains to make it a success. But the account which I have given of the 
?** గురుజాడలు 961 My Own Thoughts 


prize novel “The Empire of Vizianagaram” published by them will show 
the literary standards and tastes which prevail in the country. Such a 
novel would not have found a publisher in England. Nay, no sane 
Englishman could have written it, an average English school boy would 
possess a sounder knowledge of the history of his country and a saner 
historical imagination than the author of the “Empire of Vizianagaram”. 


The language is no better than the subject matter. It is a combination 
of conventional pedantry and common place and is often incorrect. 


Though the lists which he has given contain many novels, Mr. 
Ramalinga Reddi himself does not appear to have formed a favourable 
opinion of Telugu novels as a class. His condemnation of Mr. 
Chilakamarti Lakshminarasimham's “Tales of Rajasthan" as neither good 
history nor romance is a practical condemnation of modern Telugu 
literature proper. Because Mr. Lakshminarasimham stands acknowledged 
as the most popular writer of the day, his tales were prescribed as a text 
for the Intermediate Examination in Arts two years running and the Board 
concerned could not find a better text-book for the Vidvan Examination 
(Oriental). The Tales of Rajasthan is a clumsy unacknowledged 
adaptation of Feasting's excellent book for children, "From the Land of 
the Princess". A comparison of the English original with the Telugu 
translation will show that the literary art of the English writer was entirely 
lost upon the translator. 


Mr. Lakshminarasimham’s ‘Hemalata’ was prescribed for non- 
detailed study for the Intermediate Examination for the year 1916. It is 
no better than the Tales of Rajasthan. It consists mostly of scenes and 
characters clumsily borrowed without acknowledgment from Meadows 
Taylor's novels and pieced together without much coherence. The novel 
opens with the adventures of a patriotic Rajaput warrior who seeks to 
bring about a combination of the Hindu Rajas against the Mussalman 
Emperor of Delhi. He goes as an emissary of the Raja of Daultabad with 
an important diplomatic communication to the court of Odeypore. He 
also desired to see his aged father and his daughter (the heroine) who 


2౫% గురుజాడలు 962 My Own Thoughts 


lived in a village near Agra. Odeypore is due north of Daulatabad while 
Agra is hundreds of miles further north-east. Any sane man would first 
go to Odeypore, discharge his important trust and then proceed towards 
Agra. But like a lunatic he avoids Odeypore, travels towards Agra, 
straggles beyond Agra to Muttra and falls helplessly into the hands of 
two ruffians at whose very sight he collapses into a swoon, an incident 
quite out of keeping with his martial character. Though a redoubtable 
Rajaput warrior, he travels unarmed. The novelist invents this absurd 
incident that the enemies of the Hindu Rajas may obtain possession of 
the papers which the Rajaput warrior carried about his person. He turns 
up later on at Odeypore disguised as a patriotic sanyasi maintains a 
large establishment of spies and controls events. The political priest was 
legacy from Meadows Taylor's to the Bengalee novelist Bunkim Chandra 
Chatterji in whose hands he developed into a patriot of the European 
type. The example of Bunkim proved infectious and there is hardly a 
Telugu history novel without a patriotic political priest. 


The prize novel "Empire of Vizianagaram" opens with the 
lamentations of patriotic priest. 


Among the histories written and published in Telugu the history of 
the Andhras’ evidences some original research. But it is full of dry 
dynastic lists and details of religious grants and contains much 
controversial matter which deals with the purity of caste and status of 
Rajahs and Velamas to which communities many influential Zamindars 
belong. 


Since writing the above, find that in the course of his speech in the 
Imperial Legislative Council on the Resolution moved by the Honourable 
Mr. Ramarayangar about vernacular education, the Honourable Babu 
Surendra Natha Benarjee said, “Even in Bengalee, which was one of the 
most advantageous Indian languages, there were no suitable books in 
Mathematics, Mechanics, and in modern Geography, as now understood" 
(17th March 1915). 


2౫% గురుజాడలు 963 My Own Thoughts 


A similar opinion was expressed by many educationists in Bengal 
some years ago when an enquiry was started by the Bengalee Academy 
about imparting education through Bengalee. 


It needs no saying that the position of Telugu in this respect is worse 
than that of Bengalee. 


About the quantity of prose to be prescribed for the Intermediate 
Examination, I think, six hundred pages is too heavy. Heavy as it was 
the course of study the Intermediate Examination was recently burdened 
with a (...) compulsory course of vernacular for non-detailed study. The 
Telugu non-detailed study may create the impression that such a study 
would not prove much of a strain; but in the case of Telugu it is 
unfortunately so. These books for non-detailed study are in the archaic 
dialects — the dialect of the old poets and the new poetic dialect of the 
modern prose writer. The student has perforce to obey the grammar of 
the poetic dialect and practise composition. I think the dose of Telugu 
prose which an Intermediate student (...) for non-detailed study is quite 
enough and the optional course should comprise selections from the 
works of the poets as I have already stated were partly in prose and 
partly in verse. A scientific study of the poet's dialect and of modern 
Telugu and a critical study of literature is what students require. Modern 


prose does not offer scope for either. 


For B.A. no prose can be prescribed until good prose works come 
into existence. 


( Original typed copy of this essay is available with A.P. State Archives- Gurajada 
collection. Eds.) 


KKK 


2౫% గురుజాడలు 964 My Own Thoughts 


Khadga Tikkana and Kavi Tikkana 


The date of one Marana and the writer of a book known as 
Basavapurana, bear on the date of Tikkana. 


There is a satirical verse with reference to one Rana Tikkana or 
Khadga Tikkana, which says that Tikkana was shamelessly moving about 
in Nellore, after having fled from the battlefield in a fight with Vijaya. 
The mention of Vijaya and the bitterness of the sarcasm vouch for the 
authenticity of the verse which is found in Dwatrimsat Mantri Charitra, 
or the history of thirty two ministers. But it is absurd that a father could 
have composed it in deprecation of his son. The idea of showing his face 
shamelessly in the streets of Nellore, after sustaining a defeat - more 
naturally belongs to some political enemy or of one who thought him- 
self aggrieved; or it must have been the outcome of malice or the bias of 
a rival but less fortunate poet - or a poet to whom the patronage of the 
poet minister did not flow as liberally as the poet thought he had a right 
to expect. The verse is capable of two interpretations. 

Sol ద్రవిడోర్వీపతి గర్వముందునిమి, శౌర్యంబొప్పం గర్జాట ద 

ర్చ విఘాతంబు నొనర్చి, వైరిమనుజేంద్ర ($685 గొంగనా 
నవనిం BON యున్న యట్టి విజయక్ష్మాధీశ్వరుం గాసిగా 
BOBO జోళన మన్మసిద్ధి యని ప్రాయేటంటబ్రగా ఢోద్ధతిన్‌. 
(నిర్వచనోత్తర రామాయణం) 
The more natural interpretation seems to be having nipped the pride of 
the king of the Dravida country, and put down the pride of the Karnata 
(King); Manumasiddi defeated Vijaya, who has assumed the name, or 
who has acquired the name of "Terror to hostile princes" (In శబ్దారత్నాకర 
this meaning of గoగ is not genuine, refer to the Kanarese dictionary). It 
must be borne in mind that he did this at an early age. 


2౫% గురుజాడలు 965 My Own Thoughts 


The meaning put on this verse of my cousin is, "M. defeated Vijaya 
who having defeated the kings of Dravida and Karnata, acquired the 
fame that he was a lesson to hostile princes." 


My cousin identified Vijaya with Vijaya Bahu of Ceylon, who seems 
to have invaded the Chola country. As Manuma was a feudatory of the 
Cholas, he fought on their behalf with Vijaya Bahu and having defeated 
him assumed the title of "Chola Rajya Sthapancharya". I recollect the 
title was first assumed by Tikasiddhi - and the occasion was also men- 
tioned. (....). (some telugu lines were quoted by Gurajada, but left by the typist. Eds.) 


The occasion is plain. It is described in Vikramarka Deva Charitra. 
Rajiga of Vengi and Sourisvara the brother of Vikramaditya VI had hos- 
tile intentions against the Chola king who was the father-in-law of 
Vikkalan. Vikkalan claims to have defeated Sourisvara and Rajiga and 
restored the Chola to the throne. It is very likely Tikka fought on the side 
of the Chola. Tikka was evidently a great hero. 


Could Rajiga be Raja Raja Ganga? Was the transfer of the Chola 
capital from Tanjore to Canchi ever complete? Having endowed Temples 
there so grandly - on the banks of a holy river, in a very fertile tract of a 
country, near hostile countries Ceylon also Madura and Cheara how is it 
likely that Tanjore was ever deserted. Canchi is too far north. 


Canchi was no doubt favourable military position for repelling the 
advance of the Karnata Kings. Beyond to the north, there was the friendly 
feudatory state of Nellore. 


But the ancestors of Manumasiddhi, speak of encounters with the 
Pallavas of Canchi. Ruled Canchi having conquered Sambhu Raja & 
other enemies Kanchipuradheeswara Kadambarya Bheemeswara 
Maharaju. The Pallavas were of the Bhar (adwaja gotra) 


The Cholas very likely made a temporary occupation of Canchi and 
left it under Viceroy like the Siddhis. But the Pallavas used to reign the 
place - if they were weak, with the help of the other powers, who were in 
those days only too willing to avail themselves of an opportunity of 
weakening the Cholas and striking a blow. It must be borne in mind that 


2౫% గురుజాడలు 966 My Own Thoughts 


there was remarkable persistency in the old dynasties. Long tenure cre- 
ated an impression of sacred immemorial sight and people supported 
old families. Again, it was not so easy in those days to retain conquests, 
as each chief was hostile to all the chiefs of the surrounding countries. 
For example the 


Kalinga x Vengis x W.Chalukyas 
Cholas x Ballalos 
Dethroned chief - Pallavas x cholas 
Dethroned chief - Pallavas x Ballalas 
Pallavas had always a good chance of reinstatement. 


So the Pallavas perhaps held on. If Tikkana fought with Rajiga, is it 
likely that he was friendly with him after the latter became Chola king? 
If there is any truth in the statement that Tikkana was sent on an em- 
bassy to Ganapati of Orangal to procure assistance to Manuma, does it 
not show that the Chola power had waned and that Manuma had to seek 
assistance elsewhere. Some General of Kakatis, perhaps of Ganapati 
himself, ruled at Canchi. In the local records we find that in parts of 
Nellore and the Ceded districts the Kakatis had territory. There was he- 
reditary feud between Manuma and some chief in the Krishna District, 
(who had something to do with the Palnad heroes?) Katam Raj. There is 
a Vijaya about this period in the Krishna district. This Vijaya is a more 
likely man. 

In the verse above quoted ద్రవిడ probably means Canchi Pallava 
Kadevaraya probably was a Pallava. Manuma having put down the pride 
of the Pallava of Canchi and of the Karnata defeated Vijaya - may not 
this Vijaya be Vijaya Pandya of Pandhya Mandala in Mysore or Ceded 
districts. 

See Rice. 


About Gangaya Sahini etc. See Dr.Oppert's extracts from the local 
records. About లకుమయ also - Gore Gangaya boasts of having defeated 
C.) 


2౫% గురుజాడలు 967 My Own Thoughts 


It is not possible that Tikkana being a patron of poets according to 
Ketana's Dasakumara Charita, got the Bharata translated by Pandits or 
at least took their help - may not that account, dif (ference) of style 
between the earlier and later parvams? Tikkana being the Chief Minis- 
ter of the king of a country that was on the passage between norther and 
southern countries in those troubles (..) times could command leisure to 
do it all himself? It might be suggested that he did the work in retire- 
ment. But could his political enemies have allowed it? Did they not 
deem him a dangerous man to be done away with ? 


Tikka does not seem to have come in contract with the Kakatis. 
Why ? were not the territories of Vijaya Pandya contiguous with those 
of Manuma? 


రూం రే: S08 = a hook, in Canarese or Spear. కొంగి = a curved stick 
or hook. 


There is a Lakshmana Dandanayaka in Ind(ian) Antiquary. 
Nallacharla may have been of the Dayadis (రిపు దర్చ దుర్ణయులగు దాయాద 
నృపతుల ఈయెన etc. 


There are two side Vijaya Pandyas of Nolambavadi. One a fudatory 
of Ahawa Malla, Vik(ramaditya)VI, who defeated Someswara and frus- 
trated the plans of Rajiga Chola ; and the other Pandya of the time of 
Kalachuri Soma & Bijjalas. 


Identification of localities & individuals. గుమ్మలూరు Krisnaturu in 
the Sidhavatam Taluka or the కూర్మలూరు. It is in the పొత్తపినాటిసీమ. 


Identification of localist individuals (...). 


In a work dedicated to Reddis one Telugu Raja is mentioned as a 
descendant of Nam (...) who is Gopala Pattnam so forth - in my 'cousin's 
(am) and book. 

There was a perfect (....) of the Telugu country with the Cholas 


from the Cholas from the 11* century onwards. 


"My cousin'- Gurajada refers to Gurajada Sriramamurti's 'Kavijeevitamulu." Eds.) 


2౫% గురుజాడలు 968 My Own Thoughts 


Note : On note to Khadga Tikkana and Kavi Tikana 


This is a rough typed copy of an article of Gurajada. The first few pages are missing. The 
title "Khadga Tikkana and Kavi Tikkana" is not given by Gurajada. It is given by us. Gurajada 
discussed different aspects of the period. He quoted some poems here and there in the article. 
Unfortunately the typist left some space for those Telugu poems, but he did not copy them as 


intended. 


It appears that Gurajada consulted several sources in writing this article. Nayanipalli (Guntur 
Dt) inscription is one among them. There are references to Tikkana in Ekamranadha's Pratapacharitra 
(15th century) Kase Sarvappa's Siddeswara Charitra (17th century) and Jakkana's Vikramarka 
Charitra, Local Records etc. It is presumed that the poem about Khadga Tikkana referred by Gurajada 
is nothing but the Chatu poem now available in the collection of Chatupadya Manimanjari, com- 


piled by eminent scholar Veturi Prabhakara Sastri. 


As per Gurajada the poem is from "Dwatrimsat mantri charitra". In Chatu Padya Manimanjari 
a seesamalika with the title Dwatrimsanmantrulu is available. “పోరిలో నసహాయశూరుడై BA SH) 
(బ్రతికె సిద్దయ Sc డతులితముగ” Only in this stranza a passing reference is made to Khadga 


Tikkana. 


సీ. రణ రంగమున మోహరంబులం బొడగని 
ప్రాణంబు వాసిన పంద గజమ ! 
విజయాధిపుని దాడి వెనుకొని తగులంగ 
దెసతప్పి పాతిన దిగ్గజంబ ! 
చేరజాలక 80 చేమడ మళ్ళించి 
మంచానకందని మదగజంబ ! 
బెనుతుల్ల చెజువులోం బిరుదులన్నియు రొంపిం 
ఆ.వె. నేండు మొదలు గాంగ నెల్లూరివీథిలోం 
బొగడు తనము సేయు మగులతలలు 
పూరిగజచి తిక్క? భూతమై సోంకుము 
యూరివారిసోంకు గారు సేసి ॥ 


(This Chatu Poem also refers to the plight of Tikka. Eds.) 


KKK 


?** గురుజాడలు 969 My Own Thoughts 


Titles Telugu Word 


There seems to have been a practice for princes to carry about when 
they went in state or to war to carry some representation or Birudulu or 
Titles. 


In Tikana's translation of the Virataparva of the Mahabharata he says 
that Arjuna brought away the Birudas which the Kouravas left behind 
when they retreated. It has to be ascertained by a reference to the Sanskrit 
Mahabharata whether there is any mention of Birudas there. 

Insgnia like సూర్యభాను, చంద్రభాను, ees, ORAS, మతా, మరాతబు might 
be called రాజచిహ్న? But it is doubtful if they furnisedtitles. A Ganda 
Bherunda or Salve might certainly furnish a Biruda whichwas perhpas 
represented by a symbol as the emblem in a flag or as on image 


One peculiarity has to be explained. Saluva Gunda Narasimha of 
Jaimini Bharata, is of Atreyasa gotra. His General's son (....). 


(For further reading on Gurajada's scholarly work on "Birudavalis" refer Arudra's 
introductions to Veturi Prabhakara Sastri’s Chatupadya Manimanjari, 1988 Edition. Eds.) 


KKK 


?** గురుజాడలు 970 My Own Thoughts 


Gouda and Dravida Kingdoms 


In treating the Vizianagar Empire as National, we shall be committing 
some mistakes. No doubt, at one time, the kings of Cuttack joined the 
Mussulmans, probably against Viziaanagar but it must be born in mind 
that Cuttack had sway over Kalinga since the time of the first Kalinga 
Gangu king of Orissa, namely Ananta Varma. 


An inscription at Draksharama says that an early Narasa after defeating 
the prince of Orissa, sent a general to conquer the country of the Godavary. 
The Gajapatis appear in the Krishna district. Goparaju Ramana was the 
minister of the Gajapatis. (See Indian Antiquary, Sewell's reminiscences 
etc) n the time of Gajapatis, their rule was firmly established in the 
Circars and extended to Nellore, On the frontiers of Krishna, they came 
in contact with the Mussulmans and their alliance with the Mussulmans 
must have been a matter of necessity as otherwise they had to fight. 
Salwa Narasaraya attacked Udayagiri when it was under the king of 
Kalinga. Could Cuttack afford to fight both Bijapur and Golconda? They 
could certainly (...) combined (...) the Mussulmans, but there were 
jealousies, property and territorial disputes. I.e. Cuttack would not 
relinquish (...) territory. Twice at least, Gajapatis carried their arms into 
the heart of the Vizianagar Kingdom. Once they captured Orangal. There 
was always the strong and archaic tradition of kings to fight each other. 
According to (...) natural enemies (...) and fought (...) under Cuttack 
the Circars had from at least the fall of Reddis, upto Musulman 
occupation. They had a wonderful organization of పాత్ర సామంతులు who 
was tied by bonds of local or class patriotism or leadership. 


The two kingdoms represented the two races గౌడ and the Dravida 


(The original is missing. Only typed copy is available now. This piece of writing originally 
had no title. It was given by the Eds.) 


2౫% గురుజాడలు 971 My Own Thoughts 


is (.. 


Purohit 


Can a Kshatriya change his gothra or pravara ? 

Do Dharma Sastra or Codes of our Hindu law allow it? 
Does custom allow it ? 

To avoid confusion it would be necessary to define the laws. 
In calling a priest to office .. 

as (...) 

For performance of marriage for (...). 

Savarna Gothra and Pravara 

Kshtriyas cannot perform a (...). 

ప్రాతికృత ప్రకార have to (...) 

of their own the most (...) of the (...) 


Khatriyas lean to right opportunity. 


Hence they take the Pravara of the Purohit who officiates. So there 


.) about the Gothra and Kshtriya (...). 


And not an inherent incident. 


In avoiding marriages the Kshatriya is made to respect only the 


latter of the law. 


But if Purohits change the gothra must change that to change a 


purohit. 


Manu or Sastras say about to hereditary of Purohit? 


They (...) qualification (...) hereditary right in gratification. 


"a noble family, put not from the family of hereditary purohits. 


The Pandavas are advised to select a purohit and they select an (...) 


b 


2౫% గురుజాడలు 972 My Own Thoughts 


(...) 


when large bodies of Kshatriyas migrate, when the families multi- 
ply and the P's family does not, 


Then P's family becomes extinct when men of adequate qualifica- 
tions are not found in the Purohit's family, when he falls spiritually, 
change becomes necessary. 


The uniformity of (...) infraction from the oldest to the latest date. A 
settler Brahmin understanding of (..) Gothra proper for (...) Kshatriya. 


Later law books reflect the order of the day. In the matter of Brah- 
mins a Pravara uniformly (?) of rulings. 


A Brahmin (...) that Kshtriya donot visit శూద్రకులా for a non (...) 
oso క్షతియకులం. 


(...) 
Used in a(...) his fuel (...) out of race and admit (...) of the extrava- 
gance. 


(...) of news. 
Impossibility of a few men over (...)? talk of Kshatriya (...)? 
(..) matter of opinion 


Bhattacharya 


(The manuscript is in the State Archives, Hyd. The title "Purohit' is given by Gurajada. 
Eds.) 


?** గురుజాడలు 973 My Own Thoughts 


Medical Report 


1. Profession:- Lecturer for some years in the College, Private Secretary 
to successive Maharanis. 


Age:- 54 Years. 


Weight:- I weighed 78 Ibs. three or four months back. I weighed myself 
recently and the machine gave about 84 103. but I am not sure that it is in 
order. At 33 years (I weighed) 81 to 84 Ibs. 


2. My body is very sensitive to the atmospheric temperature. I cannot 
stand draft of even ordinary breeze except rarely. When walking or 
driving, I hold an umbrella against the direction of the wind. The 
adjustment of my shawl or shawls, caps, coats or flannels to suit 
atmospheric conditions and avoid discomfort is a constant travail with 
me. On the hills I put on shirt over shirt and coat over coat. For the last 
4 or 5 years my body has failed to respond to the stimulus feeling of the 
bracing cold of the hills. 


Though my appetite is excellent there, and I feel a little energetic, I 
generally feel miserable. 


3. For some years I have to take rest after the midday meal; lying in 
the bed for 2 or 3 hours. Otherwise I feel heat in the body. About 3 or 4 
in the evening I felt lassitude. If I took coffee and a little bread at 4 P.M., 
I felt stronger and I could walk and work in the evening. I walked very 
rapidly. My movements were very quick. I gave up coffee and bread not 
being able to digest it, on account of the acidity which it induced and the 
sleeplessness which sometimes followed. Even now I feel the need for a 
strengthening food, which does not form acid, for tiffins. If bland food 
goes into the stomach, I feel immediately happy. I want some good Tiffin. 


4. Years ago I used to feel that my skin felt hotter than the skin of 


most people. Frequently I used to feel some discomfort; a burning 
sensation in the stomach which used to be relieved after the night meal. 


2౫% గురుజాడలు 974 My Own Thoughts 


5. For years I used to take a cup of claret or a small quantity of coco- 
wine before the night meal; and milk, rice and sugar formed a substantial 
part of the meal. Whenever I had acid eruptions, I used to suffer from 
insomnia and pass large quantities of pale urine. Claret and other wines 
disagreed with me later and I gave them up. A little quantity used to 
excite the brain. Three years ago there was ulceration in the tongue for 
months and I was advised to give up milk. A mixture of nitro-hydrochloric 
acid gave immediate relief and I did not suffer from that complaint 
afterwards. 


6. Curiously enough I feel ravenous appetite on the hills. I took coffee 
in the morning and in the evening there, but the tongue was not ulcerated 
on that account. 


7.1 go to bed with all my clothing on, but the face felt hot generally 
and had to be fanned. Even on the hills with all the wrappings, I used to 
feel the need sometimes for fanning the face. And the burning sensation 
in the face soon disappeared. The temperature was then probably above 
normal. 


8. Twenty three years ago and for many years afterwards, my chief 
trouble was with my nerves and bowels. They were irritable. I passed 
semi-consistent stools and watery sometimes 4 or 5 times a day. This 
started, I suppose, because I took for about one year (1890-91) as my 
night meal, large quantities of roll on boiled in milk into a thick mass. 
Crows used to eat up the faeces in the morning. Thereafter pieces of 
boiled curry used to pass out undigested with the faeces. 


9. About that time (1891) one morning in winter at about 10 "clock I 
commenced climbing a hill in the heat of the Sun without shelter. To 
reach the house on the summit soon I climbed up a steep short-cut and 
felt fainting for a few seconds. Since that evening I began to feel vertigo. 


10. Owing to much intellectual work, there has been complete nervous 
break-down. After sexual intercourse, I used to feel excitement of the 
brain and sleeplessness and sometimes nerves stitching at the points 
where the arms join the chest. I had insomnia but foolishly persisted in 


2౫% గురుజాడలు 975 My Own Thoughts 


taking coffee. I was a Lecturer in the College and was addicted to hard 
study. The mere mechanical act of reading anything used to strain the 
brain. I could not walk a few steps. 

11. I thought I would die but the late Maharajah thought that roughing 
it would do me good and though I was afraid of a Railway journey he 
took me to Madras and placed me under the treatment of Dr. Browning. 

12. Dr. Browning examined me and said that my nervous system was 
wrecked but that I would live long. He prescribed with each meal, 


Aromatic confection V (five) grains 
Bismuth: V (five) grains 
Pepsin V (five) grains 


He said he could not prescribe anything then to build up the nerves as 
they were too sensitive to stimulus. He prescribed a sedative tonic as a 
night pill which was also to prevent nocturnal emissions. 


Ext. Belladonna 
Ext. Hyoscyamus 
Camphor 
He started small quantities of Cod-liver oil also. 


13. I improved, but did not give the treatment a chance. I roughed it 
and after five months treatment I was down with troublesome bronchitis 
with fever. My illness brought me one piece of good fortune. Dr. 
Browning being absent on the hills, Dr. Nanjunda Row attended on me 
and we became friends. He advised me to take well-boiled milk at night 
with rice. Then the fever had brought down my weight from 84 to 78 
lbs. My age was then thirty three. 


14. Why I have given up milk I explained above. My tongue got 
ulcerated and I was advised to give up milk. Milk used to give a good 
motion in the morning. When I felt constipation, I had only to increase 
the quantity of milk. Now milk brings on acid fermentation. 


15. My other troubles in 1894-95 were — I used to feel — shooting 
gripping pains in the back of my head. They have since disappeared. 


2౫% గురుజాడలు 976 My Own Thoughts 


16. I used to take three rice meals and Tiffin at four. Sometimes for 
weeks at a stretch I had to substitute coffee and milk for morning rice. 
On such occasions I used to have now and then dark semi-consistent 
stools about midday. 


17. Extreme lassitude has been constitutional with me even from my 
boyhood. I was phenomenally thin. But the amount of work-intellectual 
and knocking about, which I could do, was a great surprise both to my 
friends and to myself. Even as a young man I used to feel constitutional 
lassitude. I was always inclined to lie down in bed and had aversion to 
physical exercise. In all foolishness, I used to goad my brain to work. I 
did so until recently. 


18. The matter with me now sums to be this: there is complete nervous 
debility. The digestive organs are affected. In the old days any nervous 
shock or hypochondriacal fear used to induce a motion. Now not even a 
nervous shock can relieve constipation. This constipation is accompanied 
by fever such as is described on page 203 Vol. I, of Burney Yeo's Manual. 
There is acidity of the stomach. The slightest quantity of tamarind water 
or butter milk brings on acid eruptions, dryness of the alimentary canal, 
and stomach cough. When I take indigestible food or take constipating 
medicines, there is stomachache. This is rare. Enema invariably relieves 
it. My bowels were too sensitive to purgatives. I took them in small 
quantities. My Doctor gives me the following mixture:- 

Mag-sulph Z 1 

Sodi. sulph Z 1 

Soda bicarb X (ten) grains. 


Six drams of this used to give me 6 or 7 watery motions. Until last 
summer, I never took a purgative. Milk used to regulate the bowels. 

Now eight drams of the mixture has no affect, I take castor oil 3 
drams, but it upsets me. 

I started Enema recently. It makes the bowels tender, for a day or 
two. 


2౫% గురుజాడలు 977 My Own Thoughts 


My meals now are:- 
at6 A.M.—  Mellin's food 6 heaped-tea-spoonfuls. 


at 11 A.M. — rice with plain vegetable curry, tender brinjal, Luffa 
acutangula or snake gourd or bottle gourd. 


at 7 P.M. - do- 


Recently I used to take conjee of rice fried and broken into pieces, 
but as the Indian doctors believe that fried rice causes constipation, I 
resumed it now, I feel the need of some easily digestible liquid food 
which does not bring on acidity. I want to get rid of the constipation and 
the fever. My fever, I think, is partly due to nerves and partly to toxic 
poison. More than a month back I had a temperature of 103 degrees. I 
put myself on Mellin's food and broken rice conjee for three or four 
days. The temperature was about normal. Then I began rice only at mid- 
day. Then twice at mid-day and at night. After the mid-day meal the 
temperature rises. Mellin's food and rice conjee reduce temperature, but 
that low temperature is accompanied with extreme weakness. Rice meal 
makes me feel stronger and enables me to rough it just a bit. All last 
night I had no sleep. Now at 7 P.M. I have temperature of 100 degrees. I 
dictated all this now. 


19. When there is fever, I feel burning sensation in the stomach, chest, 
arms and the brow especially on the left side. Sometimes a temperature 
of 100 degrees is not accompanied with discomfort and I feel inclined to 
rough it. But when the temperature is about normal I feel decidedly 
happy. Absolute rest-cure is impossible with me. But I am giving myself 
as much rest as is perhaps bearable. And I think nobody can observe diet 
as strictly as I do. I am afraid of travelling with this fever. Otherwise I 
should have gone to Madras for medical advice. 


20. I get two kinds of fever. One I get rarely, when there is 
inflammation of the throat or bronchitis, or much toxic poison in the 
blood. Then I feel much rawness in the limbs, much weakness and 
discomfort, some chill also. The present fever is not accompanied by 
rawness or the characteristic symptoms of the regular fever. My appetite 


2౫% గురుజాడలు 978 My Own Thoughts 


is not generally affected. The immediate cause of the present trouble 
seems to be this: 


In the last week of July I had fever, 101 degrees, one day owing to 
worry and intellectual work. I had it twice again at three days intervals. 
My doctor thought it might be malaria. I had no chill. My appetite was 
good. As a precaution he put me on quinine 2 1/2 grains twice a day. 
Unfortunately someone in the dispensary increased the dose without 
our knowledge to 5 grains a dose. 


I never took more than 2 grains of quinine. This course must have 
affected my stomach, bowel liver and nerves. 


Supplementary Note 


1. Dr. Burney Yeo says under constipation, that it is accompanied by 
a fever of 101 to 102 degrees, some doctors have observed higher 
temperatures. It is accompanied by furred tongue, headache, loss of 
appetite etc. My fever is somewhat like that, I think. 


2. About half a dozen times within the last 4 or 5 months I had 
stomachache due to bad food which was accompanied by fever and 
constipation. I had headache only once or twice. Stomachache used to 
be relieved at once by Enema, and purgatives used to reduce temperature. 


Now I have fever without furred tongue. I never have headache; 8th 
April. Since the advance of summer I am having some headache; my 
appetite is good; fever hardly affects it, if it is below 101. I think my 
fever is now due to two causes:- 


3. (1) Solid food, even rice, getting into the stomach. Recently I put 
myself on conjee (see temperature table from 4th Feb, 1915 to 9n Feb.) I 
began one rice meal at mid-day. Then the temperature used to rise to 99 
(see table up to 15m Feb.) After that I began two rice meals, one at mid- 
day and one at night. The temperature used to rise up to 99.6. It was like 
that till the 19m February. Thereafter the temperature raised to 99.8 for 2 
days. The temperature remained generally below 99.6 up to 22»aFebruary 


when I had a temperature of 100. Liquid food may reduce temperature. 


2౫% గురుజాడలు 979 My Own Thoughts 


I take Mellin's food and I used to take conjee made of rice fried and 
broken into pieces. Both kept me exceedingly weak. Rice makes me 
stronger. I pick up in no time. There is acidity. The slight trace of tamarind 
brings on acid eruptions, buttermilk also. 


4. I feel weak at the usual Tiffin time, but I dare not eat anything, 
coffee least of all; it brings on acidity and sleeplessness except on the 
hills. I am experimenting with roll on conjee at night from today. I should 
like to have 4 light meals a day at 7 A.M., 11 A.M., 4 P.M., and 8 P.M. 
Something in the stomach makes me feel happy. 


5. The second cause of the fever appears to be exposure to Sun's heat 
even for a few seconds, rise in atmosphere's heat and brain work. I also 
require rest which I am giving myself now. The nerves must be toned 
without irritation. Nervine tonics excite nerves and bring on nocturnal 
emissions. If I do not sleep at mid-day, the temperature is sure to rise 
more rapidly than otherwise. Perhaps some rise in temperature has for 
years been usual with my constitution, now I suppose. 


6. [have no other organic diseases. I put myself on conjee yesterday. 
Mellin's food at 7 A.M. Roll on conjee at 12 A.M., Mellin's food with 
milk at 7 P.M. Milk brought on acid eruptions, but the temperature came 
down to 99.3. 9m April 1915. I find that my temperature is rising with the 
progress of summer. But the immediate cause of fever is constipation 
following indigestion. I want a course of food which I should be able to 
digest, and which unlike Mellin's food and conjee, does not make me 
extremely weak. 

Yesterday's temperature (17-3-1915) 
A.M. P.M. 

7.00 - 98.4 1.45 - 100.8 

9.45 - 99.4 3.00 - 100.2 

10.30 - 99.6 4.00 - 100.8 

11.30-100.8 4.30 - 100.4 
11.45-100.6 7.50 - 100.0 

9.00 - 99.3 

౨౫% గురుజాడలు 980 My Own Thoughts 


Today (18-3-1915) 
A.M. 
6.30 - 98.0 
8.30 - 98.0 
9.00 - 98.4 


(This self assessment/medical report is a typed copy and signed by Gurajada- available 
with A.P. State Archives, Hyderabad, Gurajada collection. Basing on the temperature 
chart at the end of the report, it can be presumed that it was completed on 18-3-1915.) 


?** గురుజాడలు 981 My Own Thoughts 


[Excerpts from the letter written by Apparao to the Editor, The Hindu in 
1912, December which were quoted in The Gramya Controversy book] 


The general complaint is that spoken Telugu is not grammatical. To 
prove this writers misquote and misplay standard authors. If spoken 
Telugu is not grammatical it is the fault of the grammarians' rules of 
grammar have no value except as statements of fact: respectable 
expressions can never be ungrammatical if in general use... 


The old literary dialect in Telugu corresponds more or less to 
Chaucer's English and it would be as absurd to write in this dialect in 
the 20" century as it would be if an English writer of the present century 
were to adopt the language of Chaucer. In fact, the spoken and written 
dialects in Telugu are two different languages practically. Owing to this 
Telugu literature is stunted and few educated Indians care to write books 
in Telugu. The contest in Telugu is between a dead dialect and a living 
dialect and if the educated classes and the Telugu people would be 
impartial and rational they should prefer the latter... 


[Notes scribbled by Apparao on the margins of the book Dramatic 
Opinions and Essays by Bernard Shaw] 


How to manage the introduction of the story and the characters in 
the opening of a play without giving explanation? In the case of popular 
stories, a Dramatic author has an advantage and this probably accounts 
for the superior technique of Shakespeare. 


The devices which may help a dramatist are the construction of the 
past by relevant statements which characters speak with sincerity, 
because they believe in those statements or because the statements affect 
them. Statements should describe the past in brief but clear allusions. 
Incidence of the past should be such as effect (ing) the present and the 
future. The drama should open with sincerity, conviction and action. 
The essential characters should be brought out by bold touches. The 
significance of incidence in the plot scheme should be opponent. 
Contrasts help to (bring out) boldness of outline. The motives should be 
felt in every word and act. 


[Notes written by Apparao in the other books] 


2౫% గురుజాడలు 982 My Own Thoughts 


One school of dramatists in Telugu develop (the) moral artificially; no 
note of sincerity. 
"ek 


...Much of modern Telugu drama is independent of the stage. That is it 
is not meant for acting. This is an advantage on the stage of literature 
but no such advantage is (traceable?)... (Incomplete. Eds.) 


(All these were reproduced from Mahodayam by K.V.R., 1969 edition. Eds.) 


?** గురుజాడలు 983 My Own Thoughts 


Correspondence 


From 

. Sambhu C. Mookerjee 
. Sambhu C. Mookerjee 
. Sambhu C. Mookerjee 
. Sambhu C. Mookerjee 
. Sambhu C. Mookerjee 
. Gurajada 

. Sambhu C. Mookerjee 
. E.Hultzsch 

. Gurajada 

. J.W. Rees 

. Gurajada 


O 00-10 tA Rt గ్ర — 


—— = 
NF 0c 


. Gurajada 


= 
W 


. Max Pemberton Esq., 


EN 
P 


. Gurajada 


— 
Nn 


. Gurajada 
. B.T. Savarkar 
. Gurajada 


—— = 
con A 


. Gurajada 


EN 
Nel 


. Gurajada 


N 
[e 


. Gurajada 


N 
— 


. Gurajada 


N 
N 


. Gurajada 


N 
W 


. Gurajada 


N 
F 


. Gurajada 


N 
n 


. V. Venkayya 


N 
nN 


. Gurajada 


N 
- 


. Gurajada 


N 
oo 


. Gurajada 


N 
Nel 


. Gurajada 
30. Gurajada 


Contents 


To Page 
G.Venkata Ramanaiah ..................... 992 
GUA AME sess 995 
GUA AM ioter ree 997 
Güfajäda M E— 998 
Gurajada. tte 1002 
G.Syamala Rao .................. esses 1004 
G.Syamala Rao ss teams 1005 
GUA «tos 1013 
త SUOK CS cierres ree etes 1014 
Gurajada ieiuno eR 1015 
Vijaya Rama Gajapathi IV ............ 1016 
J We RGE Si iore eR 1018 
GUA AMA eret 1019 
Max Pemberton Esq., .................... 1020 
Max Pemberton Esq., .................... 1021 
Gurajada i: erre Renee 1022 
Gidugu Sitapati oe 1023 
Vijaya Rama Gajapathi IV ............ 1024 
mI RE 1025 
————————— 1027 
m — 1030 
Baker is — —— 1031 
e tussi తాతల 1032 
A.Sealy Allin, C. E. eas 1033 
Gurajada eee emp 1034 
Neelachalam Panthulu ................... 1036 
Vijayarama Gajapathi IV ............... 1037 
J. Mac Jarlane oo... aan 1038 
Vijayarama Gajapathi IV ............... 1039 
Ongole Munisubrahmanyam ......... 1042 


?** గురుజాడలు 


987 Correspondence 


31. Gurajada 

32. Gurajada 

33. Ongole Munisubrahmanyam 
34. Gurajada 

35. Gurajada 

36. Gurajada 

37. J.A. Yates 

38. Gurajada 

39. Gurajada 

40. Gurajada 

41. Gurajada 

42. C. Venkatachalam 
43. Gurajada 

44. Gurajada 

45. Gurajada 

46. Gurajada 

47. Galletti 

48. Galletti 

49. H. Krishna Sastri 
50. Gurajada 

51. H. Krishna Sastri 
52. Gurajada 

53. Gurajada 

54. Gurajada 

55. Gurajada 

56. K. Nageswara Rao 
57. Gurajada 

58. Gurajada 

59. P. Raghavendra Rao 
60. Gurajada 


61. Hemachandra Das Gupta 


62. Gooroo Das Benerjee 


63. Thompson 


Ongole Munisubrahmanyam ......... 1044 


Audibhatla Narayandas ................. 1046 
Gurajada sea 1047 
Ongole Munisubrahmanyam ......... 1049 
Ongole Munisubrahmanyam ......... 1050 
Ongole Munisubrahmanyam ......... 1053 
Gura e e ae e ESEE EA 1054 
Ongole Munisubrahmanyam ......... 1056 
Ongole Munisubrahmanyam ......... 1059 
Ongole Munisubrahmanyam ......... 1060 
Ongole Munisubrahmanyam ......... 1061 
Gurájadàa etnies 1062 
Ongole Munisubrahmanyam ......... 1063 
C.Venkatachalam ........................... 1064 
Ongole Munisubrahmanyam ......... 1065 
C.Venkatachalam ........................... 1066 
Gutajada nae 1067 
Gurajada sarioa 1068 
Gurajada iere teet 1069 
IJ e —— 1071 
Gutajada ...:..: obere 1072 
Ongole Munisubrahmanyam ......... 1073 
The Hand s tene 1074 
The Hindu st 1076 
Ongole Munisubrahmanyam ......... 1081 
ర m —— 1083 
B.Seshagiri Rao ............................. 1085 
Ongole Munisubrahmanyam ......... 1087 
Gurajada osteo 1088 
జపం ES EAA 1089 
Gurajada it ett ette 1091 
GurajJadà. sessies nene 1092 
య. 1093 


౨౫% గురుజాడలు 


988 Correspondence 


64. Lalitha Kumari 

65. K. Nageswara Rao 

66. P. Raghavendra Rao 

67. Sarada Charan Mitra 

68. Suryanarayana 

69. వేటూరి ప్రభాకరశాస్త్రి 

70. Gurajada 

71. T. Suryanarayana Rao 

72. Gurajada 

73. J.A. Yates 

74. Gurajada 

75. J.A. Yates 

76. G. Venkata Ranga Rao 

77. Hemachandra Das Gupta 

78. Mark Hunter 

79. యనమండ్ర సూర్యనారాయణమూర్తి 

80. S.Venkataramaiah 

81. Gurajada 

82. Gurajada 

83. Gurajada 

84. Gurajada 

85. Surya Buksingh 

86. Private Secretary 
Governor of Madras 

87. Akella Suryanarayana Rao 

88. G. Appayya 

89. K. Ramachandra Rao 

90. E.W.Middlemast 

91. Gurajada 

92. J.C.H. Fowler 

93. E.W. Middlemast 

94. E.W. Middlemast 

95. Gurajada 


GUPAJADA, M — ee 1095 
GurajJada. rare 1097 
Gurajada stain eae 1098 
GuraJadà. senile 1099 
గురజాడ — 1103 
Vedam Venkataraya Sastry ........... 1104 
Gurajada wee 1106 
Vedam Venkataraya Sastry ........... 1108 
Gurajada: sii 1110 
Vedam Venkataraya Sastry ........... 1112 
ర. 1114 
Giurajada 2:2 eet rtr Peters 1115 
Gurajada. e ep etta 1117 
Gurajada tenete eb 1119 
Qe. a 1121 
Gurajadà. iem 1124 
Ramakrishna Pillai ......................... 1125 
Gunnayya వ oo... eee 1126 
G.C.V. Srinivasachari .................... 1128 
Vijayarama Gajapathi IV ............... 1129 
GUA AD AD iae ret 1132 
Guráajada oio ates 1133 
టర. 1134 
Trustee and the Committee ............ 1135 
Gurájadà vec. ition sleet: 1136 
ర. 1137 
Kasinadhuni Nageswara Rao ......... 1138 
Gurajada iis oie eae 1141 
Gurajada sae 1142 
[SD CID M —Á—Ó 1144 
Ongole Munisubrahmanyam ......... 1145 


౨౫% గురుజాడలు 


989 Correspondence 


96. 

97. 

98. 

99. 
100. 
101. 
102. 
103. 
104. 
105. 
106. 
107. 
108. 
109. 
110. 
111. 
112. 
113. 
114. 
115. 
116. 
117. 
118. 
119. 
120. 
121. 
122. 
123: 
124. 
125: 
126. 
127. 
128. 


E.W. Middlemast 
T.A. Gopinatha Rao 
Lalitha Kumari 

H. Krishna Sastri 

H. Krishna Sastri 

R.V. Jugga Row 
Thompson 

Thompson 

Harold Stuart 
Gurajada 

Gurajada 

Syamendra Mohan Das 
Gurajada 

Harold Stuart 
Gurajada 

Gurajada 

Jayanti Ramayya Pantulu 
Gurajada 

Vedam Venkataraya Sastry 
Gurajada 

Gurajada 

Gurajada 

Gurajada 

Gurajada 
Rabindranath Tagore 
Gurajada 

Gurajada 

Gurajada 

V. Suryanarayana Rao 
Gurajada 

Gurajada 

Francis Dewsbury 


Francis Dewsbury 


GurajJada. sue 1146 
Gutaqada. sinner 1147 
Gurajada rare 1148 
Gurajada ssi ee hin etes 1149 
Gurajada sae 1150 
టొ. 1151 
ర ridet 1152 
ర. 1153 
శర ——Á— 1154 
స 1155 
Vedam Venkataraya Sastry ........... 1156 
Gurájada అంతా 1157 
Vedam Venkataraya Satry ............. 1160 
Gurajada. ..... vetas 1162 
Vijayarama Gajapathi IV ............... 1163 
Krishnaiah sisi ttes 1164 
Gutajada iieri eee 1165 
Vedam Venkataraya Satry ............. 1166 
Gurajada iier eret 1168 
Ramakrishna Pillay Averghal ........ 1169 
Vedam Venkataraya Satry ............. 1171 
Jayanti Ramayya Pantulu .............. 1173 
George Maddox ............................. 1175 
"HEC ELT Ue dose dente E 1176 
Gurajada eo 1177 
George Maddox ............................. 1178 
P. Venkataramanayya .................... 1179 
PAID: zn eem 1180 
Gurajadàa ien: 1182 
Vedam Venkataraya Sastry ........... 1184 
Vedam Venkataraya Sastry ........... 1186 
Gurajada. nne 1197 
స. 1188 


౫% గురుజాడలు 


990 Correspondence 


129. H.D. Durell Giurajadà: nin 1189 
130. Francis Dewsbury Gurajada seene 1192 
131. K. Venkatappayya Gurajada. ...... eite rere 1193 
132. Gooroo Das Benerjee Gurajada: 3:2: 1194 
133. Gurajada m EE 1195 
134. Vedam Venkataraya Sastry — Gurajada ................... sss 1196 
135. గురజాడ గుమ్మలూరి లక్ష్మీనృసింహశర్మ ............. 1199 
136. George Maddox Gurajada. teeta 1200 
137. Gurajada George Maddox ............................. 1201 
138. Pestonjee P. Pocha Gurájadàa «tenons 1202 
139. Lalitha Kumari Dr. Col. Illington ........................... 1203 
140. J.C.H. Fowler క. 1204 
141.- do - DOS ——— 1205 
142.G. Venkata Ranga Rao తట. 1206 
143. J.C.H. Fowler టర. 1207 
144. Superintendent ర rentes 1208 
145. బాలాంత్రపు వెంకటరావు తయ. 1209 
146. J.A. Yates క. 1211 
147. J.A. Yates Gurajada etes 1212 
148. సూరి వెంకట నరసింహశాస్త్రి గురజాడ 1213 
149. మంగళగిరి కృష్ణద్వైపాయనాచార్యులు _రామదాసు............౬.౬ ౭౬౭౭౭౭ 1214 
159. G. Venkata Ranga Rao Ramadass 12555: i nep 1215 
151. Gidugu Rama Murthy Ramadas, sans 1216 
152. J.C.H. Fowler Ramadas etes 1218 
153. పట్రం(డ్రం)గి కేశవరావు DEREN Ceci idea bM DEREN UE 1219 
154. S. Suryanarayanamurthy Ramadass: tases 1220 
155. G.V. Rama murthy |. 1221 
156. J.A. Yates Ramadas .....2 nere 1222 
157. Burra Seshagiri Rao Ramadas tete 1224 
158. A ॥ వెంకట రామమూర్తి jen ro 1226 
159. గి i1 వెంకట రామమూర్తి s nro —Ó— 1227 
౨౫% గురుజాడలు 991 Correspondence 


Sambhu Chandra Mookerjee 
1839-1894 


Sambhu Chandra Mookerjee who, in a way discovered and 
appreciated the poetic zeal in Gurajada at an early stage, was 
one of the forefront editors in the country during later half of 
the nineteenth century. In 1855, while still in college, 
Mukharjee took to journalism and became a co-founder of 
Calcutta Monthly Magazine. After its early closure, he 
pursued the profession of journalism and joined the Morning 
Chronicle as its Editor. Subsequently, he switched over to the Hindu Patriot in 
1859 as an Assistant Editor. The journal was ably edited and published by 
Harish Chandra Mukharjee, brought Sambhu Chandra to limelight as a talented 
commentator of national and international affairs, as a literary critic of 
outstanding merit and as one who could rival Englishmen themselves in his 
mastery over English. He started Mukharjee s Magazine in 1872 which played 
a prominent role in awakening economic and political nationalism. Subsequently 
he merged Mukharjee's Magazine with his newly launched weekly Reis and 
Rayyet in 1882 and continued it till his death on 7" Feb., 1894. 


PII 


To 

Mr. G. Venkata Ramanaiah, 

Editor of the "Indian Leisure Hour", 

Vizianagaram. Reis and Rayyet Office, 
August 14, 1883. 


Dear Sir, 


I duly received your note of the 20" ultimo and the pages of 
"The Indian Leisure Hour" accompanying. 


Sarangadhara " is, indeed, a most promising production, and 
I have resolved to give it the widest publicity in our paper. You 


?** గురుజాడలు 992 Correspondence 


will, I trust, excuse me for withholding the fact of its original 
publication. Itis my practice to acknowledge the source from which 
I derive anything, however trifling. There are journals which 
habitually pilfer ideas and news and even whole paragraphs and 
articles from Reis & Rayyet without acknowledgement. To these 
too I give their due whenever I borrow from them, though of late, 
at the instance of friends, I am, by way of reprisal, adopting a system 
of admitting quotations without naming the source. I make this 
statement because it goes against my grain to print the poem as if 
it was our own. But I do this on purpose, and in the interest of the 
poem itself. People do not care for a piece that has appeared before. 
Few would look into even a little known work of a great poet, if 
published in a newspaper. "Oh! They have filled their columns 
with a long extract" or "It is old chaff", they say. When the source 
from which a piece is derived happens to be obscure, the chance 
of anybody attending to it is still less. A fortnightly publication of 
a distant district of the Benighted Presidency can hardly hope to 
command an audience of the general public. When that journal is 
a native affair, the thing is out of the question. It is an unhappy 
prejudice, no doubt, but there is no help for it. Appearing from 
time to time, in fragments, in "The Indian Leisure Hour", the poem 
may be said to have received no publication as yet. I wished to 
give it every advantage and have accordingly published it as if it 
were our own. My object, indeed, is twofold. I wish to encourage 
the young author by bringing out his work under the most 
favourable circumstances. The appearance of a poem in a high 
class journal of literature as well as politics is no ordinary 
recommendation; it is tantamount to an appreciative criticism. In 
the next place, I mean to test the literary calibre of our public. We 
have got, I suspect, few true judges of high literature. Poetry is 
still less understood, I fear. It will be interesting to watch the 
reception of this essay in English verse by a native of India. 


?** గురుజాడలు 993 Correspondence 


Hereafter, there will be time enough to surprise the public with the 
origin of the work. Meanwhile, please communicate this letter to 
your young friend. His poem has many defects to be sure, but 
there is stuff in him. Let him grow? and prosper. I need scarcely 
say that I long to know his name and all particulars about him, his 
birth, his education and pursuits. 
Yours & c., 
Sambhu C. Mookerjee 


౨౫% గురుజాడలు 994 Correspondence 


To 
Mr. G. Venkata Appa Rao, 
September 17, 1883. 


My dear Mr. Venkata Appa Rao, - - I duly received your two 
letters of the 29" August and 4" September current. I am glad that 
you have taken the trouble to write so fully. I take a great interest 
in the career of a young poet like you and the accounts of your life 
are most welcome. The discouragements you have experienced 
are nothing extraordinary; every writer of genius or any originality, 
certainly every poet, must reckon upon them. Still less reason is 
there to wonder at your travail. The number of men that understand 
good literature is small in every land. Those that understand poetry 
are still fewer. Look at the fate of poets in Europe! In India, the 
case is desperate. The Anglo-Indians, though educated, are not a 
learned or critical class. What shall we say of the natives? A native 
writer is under a peculiar disadvantage. The natives generally wait 
upon the European judgment. Even the knowing ones are too 
prudent to risk their opinion. The Europeans are apt to regard a 
native's attempt to court the Muses in a European tongue as almost 
an impertinence, rather than an act of rashness, which, no doubt, it 
is. The spectacle of a black fellow, not content with writing prose, 
going so far as to dabble in metre, is apt to deprive them of the 
legitimate exercise of reason. Then the modern blank verse that 
you attempt in Sarangadhara is far from popular, I suspect. The 
jingling rhymes of Pope still occupy the minds of men and pass 
for true poetry. But never mind. Don't be discouraged. You have 


?** గురుజాడలు 995 Correspondence 


parts. Improve them by cultivation. Read and reflect. Read not 
poetry only, but all kinds of books. Above all, observe. Observe 
men and nature and their works. Travel, if you get an opportunity. 
If not, make the most of your immediate neighbourhood. Go into 
the remote villages, the woods, the hills; go to the sea-shore; watch 
the sun and the moon; watch clouds and storms; watch sunbeams 
and the dew; watch the stars of Heaven and the thunder and 
lightning and the waves of old ocean. Watch waterfalls and the 
running brooks. Nor forget to notice the beautiful and the uncomely 
in the human form divine. And, last not least, follow the operations 
of the heart, your own and others'; measure their strength as well 
as weakness. Remember what others have remarked on these 
things, but never depend upon others. Trust your own self, give 
tether to your own powers. You must read a good deal, but 
inasmuch as you write in a tongue not your own, you must master 
the language. Read carefully, to see how those to the manner born 
express themselves. At first you must imitate others until you 
acquire command sufficiently to chalk out, if possible, a new path 
suiting your genius. If you write from true inspiration, when full 
of your subject, you cannot fail to succeed. More hereafter. Yes, 
do give us a satire on the present controversy by way of a relaxation. 


Yours most truly, 


Sambhu C. Mookerjee 


Tk 


?** గురుజాడలు 996 Correspondence 


To Mr. G. Venkata Appa Rao 
My dear Bard, Jan 27, 1884. 


I duly received your several letters and must apologise for my 
long silence. The fact is, I have been very busy and besides knew 
you would be so too, between prose and poetry, examination? and 
recreation. Even now I do not intend to disturb you in the midst of 
your serious occupations with a long letter. But it is time enough 
to send you an assurance that your correspondent lives. How long 
do you stay at Madras? Let me hear all about your examination 
and society there. Who are the leading men as regards letters and 
politics and position? Who are your best public speakers? I should 
like to hear also of the social and political movements. What are 
the prospects of widow marriage?? I see that native society was 
divided on the subject of the party to Mr. Carmichael". What is the 
opinion on the subject now? Are the influential gentlemen who 
honoured the retiring member of the Government ashamed of 
themselves or the worse thought of by the public? Are the 
promoters of the counter-demonstration admired for their courage? 
Have they been in bad odour with the Europeans since? What do 
they say of poor Mr.Wallace?? But I fear that, like Napoleon the 
Great, I am too much given to asking questions. You may answer 
at leisure, or not at all. 


Vizianagaram has come with a heap of camp-followers. I 
expected a visit from the brightest of the nine gems of his Sabha,° 
but you have not yet turned up. So I conclude, you are hard at 
work at Madras. 


Yours sincerely, 


Sambhu C. Mookerjee 


?** గురుజాడలు 997 Correspondence 


To Mr. G. Venkata Appa Rao Calcutta, 
My dear young Bard, May 20, 1884. 


You see, I find no difficulty in addressing you - that is, since I 
have had the happiness of knowing you. Before that I must have 
experienced some difficulty. In point of fact, you obviated it by 
your first copious communication giving an account of yourself. I 
always find myself in a fix in writing to a stranger, especially an 
Oriental, for the first time. 


June 3. 


There! There you may read my defense for my long silence, 
including my seeming neglect of your affectionate dispatch of the 
2"! May! There you may see how unjust is your natural suspicion 
that I do not reciprocate your feelings! After weeks of ineffectual 
wishing, I at last sat down on the 20" to give you a reply, determined 
to finish my epistle at that sitting, but lo! Before I had fairly plunged 
into the introduction I was peremptorily interrupted and the scarcely 
begun note was lost in the mass of unfinished Mss (manuscripts) on 
the editor's table. I have today lighted upon it and shall try to add 
to it a few sentences, if I cannot finish it. 


I was saying that I never experienced any difficulty in 
addressing Europeans, because I knew their customs; and whether 
I approved of them or not, it was sufficient that they were their 
own. I had only to write to them as they would write among 
themselves, and this I could do without compunction. Not so with 
our Indian brethren. Here the ground is wholly uncertain. We are 


?** గురుజాడలు 998 Correspondence 


not sure what will be acceptable - the idea varies with individuals. 
The reason lies on the surface. We are Orientals, employing an (a) 
Western tongue. Just as we easily lapse into our vernacular 
idiotisms in our conversation and writing, so we are addicted to 
Indian forms of address and superscription in our correspondence. 
Perhaps, we all have a sneaking preference for our own. Nationality 
is hard to suppress. Oriental languages are rich in etiquette of all 
kinds. On the contrary, the English has far too few forms of 
epistolary address. Its barrenness is not calculated to satisfy us. 
What wonder then, that we should show, even in English 
correspondence, a tendency to differentiate varieties of station and 
feeling? Forinstance my Brahmanic aristocracy revolts at the idea 
of Sir-ing a Sudra. Sir is translated in Bengali or Sanskrit (as) 
Mahasaya - a common enough term of address among us, but 
strictly speaking, one to be given to Brahmans only. This speciality 
of the word has been almost lost under the influence of our modern 
system of education in British India and in the progress of 
democratic ideas of equality, but it was very well understood in 
the past. Now-a-days we address Mahasaya to each other and 
everybody of respectable appearance and dress. There is no 
distinction between Brahmans and Sudras in the forms of speech 
or spoken language. Formerly few think saying Mahasaya to a 
non-Brahman. The Brahman who used such an address towards 
the Sudra would be regarded as either very ignorant or very servile. 
Good Sudras would themselves be shocked at being addressed by 
the chief of the twice-born. About the use of Sir - the English 
equivalent of Mahasaya - there is still less difficulty, if possible. 
The etiquette that differentiates class from class is confined to 
vernacular correspondence. In Bengali the epistolary forms 
reserved for Brahmans would never be employed towards other 
castes. But there is no such distinction in English. We 


?** గురుజాడలు 999 Correspondence 


indiscriminately use bandy terms of respect between ourselves. In 
English we are all equal. I perhaps am the sole representative of 
old world compunction. The one remnant of the dark ages lingering 
yet in a time of enlightenment. For I am about the sole repository 
of the knowledge and the feelings of the past, and I cling to time - 
honoured traditions with a sentimental attachment. It goes against 
my grain to subscribe myself obedient servant to any Hindu, and I 
generally avoid Sir-ing non-Brahmans. 


June 22. 


Not that I have been always so minded in my younger days, 
when I was at college and for some years after, I was radical and 
democratic, but the phase passed away, and later by I think I have 
come to truer estimate of things, appreciating differences and 
submitting to nature. But you should not run away with the notion 
that I am unduly vain of my caste, looking down upon others & c., 
& c. I know no illiberality. I have always been a seeker for truth 
and an asserter of justice in everything. My language, I know, 
deceives. I scold and ridicule. It is hard to suppress the workings 
of vivacious fancy. But I never really despise. As I rigidly exact 
from my own consciousness justice to others, I have schooled 
myself to condemn no man, nay, nothing. I am disposed to see the 
fitness of all things. My argument to my Brahman friends is-if 
the Lord Almighty can permit a being or thing exist, why should 
not I, who cannot conquer my own headaches? That does not 
dispose of the matter entirely in all its aspects, but the thought is 
well calculated to subdue pride and conceit, to bring us down to 
our proper level, to open our eyes to the fitness of things. It has 
certainly been of the highest use to me in my struggle, within myself, 
with passion. I recommend it to all who seek me or listen to me in 
earnest. My dear young Brahman, the son of Bharadwaja ( I need 


?** గురుజాడలు 1000 Correspondence 


not tell you that it is myself) could not send you from the banks of 
the Bhagirathi, in famed Aryavartha, a Mantra more precious. Sir 
Walter Scott, not withstanding the library he had written, conceived 
that he had something left to say before he left the world, and he 
said it to his dear son-in-law “Be a good man, John." Easier said 
than done, might Lockhart reply. The difficulty is about the way. 
The Rishis, ancient and modern, are usually silent. The 
consideration I have mentioned will, I venture to think, be found 
successful as any other. I see I have digressed, but I will not, having 
regard to the importance of the matter, apologise. Apart from that, 
the complaint against digression is not legitimate in this behalf. 
Digression is the very soul of epistolary correspondence. Friendly 
letters, to my mind, ought not to be stately narratives or rigidly 
construed statements, or elaborate arguments. They should be of 
the nature of familiar intercourse. For my part, I love to talk with 
you through the post, giving myself up to the bent of the hour or 
the suggestion of the moment, the more so as I cannot hope to see 
you within a reasonable period. 


Here I had a better close. I began on the 20" May and this is 
the 22"! June- more than a month to write a single letter! What are 
you about? Did you commence the political poem you 
contemplated? Try your hand at ballads and stanzas in different 
metres. Your versification is defective. Only constant practice 
can give you an easy, smooth, bounding pen. 


Vale! 
Sambhu C. Mookerjee 


Tk 


?** గురుజాడలు 1001 Correspondence 


To 
Mr. Venkata Appa Rao 
My dear Appa Rao, Dec. 28", 1884. 


I have just returned from Tippera and so read your affectionate 
enclosure to the business communication addressed to me as Editor. 
And as I have plenty of leisure I had better answer it at once, though 
I have no other paper to write upon but this crumpled sheet of the 
Business Department. Anything to show regard and affection, if 
the feeling be real! And for ourselves, we descendants of 
gymnosophists are used to inscribe our thoughts on palm and 
plantain leaves and bark. 


Your letter does not require prompt attention, but as you look 
up to me for advice, there is always a reason for writing whenever 
I can afford the time; the disposition is always present. Nor need I 
be in want of materials. I may chat with you on paper when in the 
mood, with perhaps some little advantage to yourself. Suppose, 
for instance, I criticize my own writing-this very letter. I may tell 
you, what might interest you to know, that I have penned through 
the word 'accustomed' not because it is any way wrong or inaccurate 
or infelicitous, but because I wished to show that a simpler word 
would do, and be perhaps more expressive because it is downright 
English, which the other is not. You must be aware of this. One 
who has read so much of the best poetry in the language, specially 
of the unsophisticated earlier period, one indeed, who is a poet 
into the bargain, cannot but be familiar with the first principles of 
a pure, idiomatic nervous diction. But I wished to present another 
example to youth, which is naturally fascinated by the music of 
voluminous words and of rolling periods, in order to give it 
confidence in its knowledge and taste. You see I have been breaking 
the rule myself in the last sentence, but then the rule has its 


?** గురుజాడలు 1002 Correspondence 


exception - in fact, there are more rules on the subject than one. 
The Latin part of the language is not to be despised. There can be 
no rhythm, generally speaking, no wide sweep of sound, without 
its help. 


Again for 'official', I substitute 'business' as the right word in 
the opening sentence. ‘Official’ would have done equally, or better 
perhaps, in the way of literary expression. But I was afraid you 
might, on my authority, describe such a letter as yours to the editor 
by the same word in a matter-of-fact business way. In that way it 
is a "business letter". To call it 'official' is to speak of it in a rather 
formal way. 


Thus you see I have come to the end of my space! I am glad to 
see your list of reading. Itis comprehensive and very creditable to 
your years. At another time I shall make some remarks on the 
subject. Just now I must hasten to dinner which is announced. 


I am obliged to you for your kind wish that my evening may 
be happy and tranquil. I can scarcely hope so. I have a great capacity 
for enjoyment and a disposition to tranquility. But those who have 
a strong sense of duty and desire to live for their country and the 
world, in however obscure a sphere or way, must be prepared for 
misery. But I am called again and must close with my most 
affectionate regards. 


Yours, 
Sambhu C. Mookerjee 


KKK 


?** గురుజాడలు 1003 Correspondence 


20" April, 1889. 
My dear Syamala Rao ' 


How long our father" is going to remain there? I am going to 
send money within two or three days to you. If I cannot procure it, 
I shall draw from the Savings Bank . Therefore obtain a form 
from the Post Office. I shall fill the account and send it by telegram. 


My wife’ had fits three days ago. But it was very slight. She 
is alright now. Of course not so well. She feels so severe after 
that, otherwise she shall (...) Akkayya (elder sister) and our boys all 
are doing well. Venkatachalam wrote that there is influenza at 
Rajahmundry and that whole families are down with it. His 
Highness is going to Nilgiris and there is a talk that Her Highness 
will accompany by land. 


My wife wants very much to go to Devarayapalle and I may 
have to take her there after the college closes. (...). 


I am alright now. 


If you chance to see Narayana Murthi Babu at Chikati ask him 
to get a Dasavathar. 


Veeramma's civil suit is not yet solved and case against Ameen 
dismissed. 


Yours affectionately, 


Qo halla, 


PII 


?** గురుజాడలు 1004 Correspondence 


October 8, 1889. 
To 
Mr. G. Syamala Row 
My dear Mr. Syamala Row, 


You have knocked at an auspicious season and, indeed, on the 
very Day of Luck. This is the evening of the full moon (after the 
Dusserah) on which the Goddess of Fortune, Lakshmi is 
worshipped. We are in the chronological centre of our Doorga 
Pooja Long Vacation. The whole weekly journalism of Bengal 
Proper is in abeyance. There is still work enough for me at any 
rate - more than ever perhaps - but it is not of an exigent kind. 
Your first letter missed fire by coming at an unfortunate moment. 
The fact is, I did not see it in time; but months after I picked up an 
open letter which was yours. It is difficult - I may at once say 
impossible to attend to all the letters received by an editor. But it 
is not the young or the obscure that are neglected in this office. I 
am at once a bad and good correspondent; I am irregular and 
forgetful, but when I do write I pour out my mind, writing at length 
and conversing on paper. I am afraid I bore my correspondents, as 
at this moment, with my long-windedness. I am unfortunately a 
prey to a monologous and discursive habit. I love to encourage 
the young, and so they are pretty sure of hearing from me, however 
much I may offend exalted personages. Just now I might be 
addressing more than one noble Lord both here and in England, 
but I prefer Mr. G.V. Syamala Row. 


So far so good. And now for the bad. For business, you know, 
is business - usually a hard, dry, disagreeable thing - at best a 
miserable yarn. 


?** గురుజాడలు 1005 Correspondence 


I truly regret that I cannot give you an answer after your heart. 
Your productions so far as I have read the pieces forwarded, are 
not poetry. They are not good verse, either; sometimes no verse at 
all. For all that, you may find many openings for publication in 
the Native Press. Indeed, some of the pieces - the Lines to Allan 
Hume and the Greeting to Norton and Bonnerjee, have already 
appeared in the Hindu - so much the worse for that excellent paper! 
I am sorry that my brother editors do not know better. It is evidence 
of that want of culture and of that absence of the critical faculty 
that degrades our press in the opinion of European society. The 
truth unfortunately is that with the exception of two Parsis, Mr. 
Padshah of Calcutta and Mr. Malabari of Bombay, our journalists 
are singularly deficient in literature. Even the Anglo-Indian Press 
is weak to a degree in this respect, as was confessed last year when 
the editor of a leading Calcutta daily sent over to this Press Mr. 
Locke Richardson, the Shakespearean reciter, with a note of 
introduction to me, to be examined in his pretensions. It is passing 
strange that the experienced editors of the Hindu, who are 
unquestionably clever and able men, do not see the utter inanity, 
the halting verbosity, and the defective construction of such a piece 
as your Greeting fond to "Magnificent seditionists." These faults 
are so glaring that you yourself ought to see them. You have 
evidently not matter and language enough for heroics. Accordingly, 
the gaps are mechanically filled up with expletives and useless 
epithets, and you are reduced to frequent repetition and idle 
interrogation. The same difficulty, for the same reason, you 
experience with your stanzas. Take the first: It is one mass of 
repetition of a single salutation - "Hail, Norton and Bonnerjee!" 
For these four words you have employed twenty. You were met by 
a difficulty at the outset - to make up eight syllables of your first 
line. So you called your "mild Hindu" ‘meek’ - which certainly 
does not advance the matter. The stanza is open to a more serious 
objection. It causes a "derangement of epitaphs." There is no 
knowing Who's is who? An English reader would take Norton to 


?** గురుజాడలు 1006 Correspondence 


be the mild Hindu, and Bonnerjee to be England's worthy child. 
So you see that, notwithstanding your lavish expenditure of words, 
you have not made your ordinary opening salutation clear and have 
confused the identity of its objects. The second stanza opens 
promisingly, but the promise is broken before reaching the 
semicolon. From "A nation's gratitude and love" what a fall is "in 
this place!" - a perfectly irrelevant phrase whose impertinence you 
suffer meekly, nay, actually invite, in order to secure the benefit of 
the answering rhyme. Well for you could you keep clear of both 
place and race! But for these, perhaps, you might escape the 
lamentable sinking of your verse. You might then possibly avoid 
such an awkward sentiment - "Naught can our thankfulness 
remove." Then you could not possibly write "we are a grateful 
race." I wonder you do not see the solemn ridiculousness of that 
dictum in the connection. All your rhymes are of the same character, 
not flowing naturally from the thought, but commanding it. 


You have matter, such as it is, far no more than a couple of 
stanzas, at most three. This you spread out into eight. Vigorous 
writing in prose and metre is out of the question under such 
circumstances. You have either a defective notion of metrical 
diction, or, in striving to make bricks without straw, you suppress 
your critical sense for the nonce. The latter is, of course, the true 
theory, and you unnecessarily reduce me to remind you that "in 
this place," "returning here," and such like words and phrases can 
only sink the fair bark of Lyric Poesy. Besides the tautology, the 
opening line is marred by the adjective - ‘able’, a word which has 
no business in verse. Shall I tell you that the only decent thing in 
your Greeting — at any rate in your eight stanzas - is a single 
adjective - ‘peerless’. “Peerless Norton" is excellent. The whole 
line is very good, "Our peerless Norton come!" and the best of the 
eight lines. 


So there is yet hope for you, if you give your higher self play 
and be in no hurry to be a famous poet before you have gone through 


?** గురుజాడలు 1007 Correspondence 


the necessary discipline — of which this letter may well be regarded 
as a part — and acquired the requisite fund of observation and ideas. 
This latter is a question of time, except for a few favoured souls 
who seem to descend on our earth fully equipped. 


But how came you to write such stuff as the opening lines of 
your heroic couplets? 


"All hail to you, my country's faithful friends, 
From Britain's isle, on which our ideal depends, 
And where you worked so well for Bharat-land, 
That we can, sure, achieve a success grand." 


The very punctuation, carefully as you have, in obedience to 
metrical necessity, punctuated the passage, is faulty. There is not, 
in an opening salutation, a single mark of admiration, either at the 
beginning, in the middle, or at the end. The grammar is not better 
in other respects. What does ‘And’ connect? It is a mere stop-gap. 
‘Can’ ought to be ‘might’. There is no end to the filling-in process. 
What a succession of pleonasms in ‘Britain's isle’ and ‘Bharat- 
land!’ Say you that it is Bharat - and not Bharat? Does that mend 
the matter? Do you ordinarily say - Johnson-land or Goldsmith- 
land? Why not say at once Bharat's land? Of course, without 
special warning, most readers will read "Bharat-land" as if it were 
Bharat-land. 'The crowning blunder is in the scanning of the last 
line. Are our brethren in the South accustomed to pronounce the 
penultimate word as suc-cess? Or, how came the Hindu to admit 
such a verse? 


Your ballad is better, because therein you have something like 
a story to tell and that form is more easy to imitate. But do, like a 
good boy, eschew all attempts at blank verse. You can produce 
only bad and queer prose in the effort to write poetry. Even Southey 
and Wordsworth are frequently prosaic to the last degree. 


?** గురుజాడలు 1008 Correspondence 


The sonnet is not only a difficult but also a delicate business, 
which has been beyond many true poets and men of genius. You 
ought to have recognised the fact in the instance you quote. 
Bocage's sonnet may be good in the Portuguese, but what a poor 
thing in the English version! It is well written, and, I dare say, 
faithful enough. Your imitation is good, perhaps better. But what, 
after all, is there in it? 


October 9. 


An imitation cannot substantially go beyond the original. What 
is there in the original, I ask? Nelson comes bleeding from the 
field of battle to Elysium, makes an indifferent, not to say foolish, 
speech to the poor affrighted ghosts, bragging of having raised 
Europe from thraldom, a pretence finally reduced by the speaker 
himself to his having thrown a bolt against France for which his 
own countrymen were mighty glad and thankful to him; then 
Alexander, the Macedonian military lunatic, after his juvenile habit, 
weeps and envies the new comer, although the latter had defeated 
only one nation on the seas. Such is the substance; nor is it set out 
by drapery and accessories. It is quite possible that Bocage's 
Portuguese is good, even fine, but the English rendering is not so. 
All the spirit and spirituality have evaporated in the process of 
transferring literature from one tongue to another. The truth is, 
translation is an impossibility. It is usually a sort of literary murder. 


ok ok k 


Your friend, I dare say is a clever, even a brilliant young man, 
and I shall be glad to hear of him and from him if he likes it. But 
you pay Reis and Rayyet a poor compliment by stating so 
confidently that his ballad deserves a place in its columns. Indeed, 
you seem, in the fervour of a youthful friendship, to have conceived 
an exaggerated opinion of its excellence. In point of fact, it is not 
so very distinctly or specifically above the level of your own 


?** గురుజాడలు 1009 Correspondence 


compositions in manuscript that you send me. If you wish to see 
what brilliant university men and medallists can do, take up the 
Cambridge Prize Poems. But, for a foreigner, your friend's piece 
and, indeed, your own ones not in print are creditable. His 
‘Dufferin’ is a trifle superior, perhaps, in neatness, being short, but 
it is essentially of the same class with yours. Both are effusions of 
not only unfledged poets but also juvenile politicians. It is strange 
the unreality of your productions and the absurdity of the ideas did 
not strike you. It is possible to dislike Lord Dufferin and avoid 
these faults. 


But why still "rub it into" the poor Marquis of Dufferin and 
Ava? Is he never to be forgiven for having saved an empire stranded 
by his predecessor? Why, your very leaders, who started the dead 
set against him, are themselves ashamed of their injustice. In fact, 
the word has been passed, to praise Lord Dufferin as a seasoned, 
masterful and sagacious statesman, without bias, and to fight for 
the reforms he recommended. Your friend sings:- 


"He found the Rishis' sacred land 
United all in love, 

The Turk and Brahman, hand in hand, 
With blessing from above." 


That may be poetry. But is it truth? Was the Rishis' land even 
so very united? Then how did it cease to be the Rishis' land to 
become the Mlechhas' dependency? 


If by the blessing of God, the Turk or Mussalman and Brahman 
were in any sense "hand in hand" in these latter days, was it Lord 
Dufferin that "set them by the ears," or was it your own dear Ripon? 
Was it not rather that Lord Dufferin did his best to hear the 
differences caused by the stupid and weak bungling of his 
predecessor and succeeded? Surely, the cultivation of poetry does 
not absolve us from the obligation of justice. Justice is due to the 
D-1. Is Dufferin alone to go without it? 


?** గురుజాడలు 1010 Correspondence 


After all, your and your friend's verses have considerable merit 
as exercises, if not sufficient for public acceptance. You must not 
suffer yourselves to be discouraged. You have everything for 
success except age and experience, and these are bound to come — 
they are already upon you, hastening to greet you as I write. You 
both are remarkably clever young men. I wish we had some such 
products of our Calcutta University. I am astonished at your 
command of English. Your letter under reply would not be 
disowned by many educated Englishmen. Poetry is an exceptional 
product, and some of the greatest men have failed in it. I would 
not say one word to dissuade you from the practice of verse. It 
will go off without anybody's interference, or you will burst upon 
the world as a true singer. Meanwhile, I would ask you to write 
prose as well, as much as you can. There is a poetry in prose too - 
a rhythm and melody as well as a passion and sentiment akin to 
those of the masters of song. But I would not have you attempt 
that even. If it come naturally you will not be able to help it. Write 
naturally and straightforwardly, whether in prose or verse - with 
honest manliness, using your own thoughts and your own language, 
without trying to write after somebody else. However, all this is 
superfluous advice. You have already acquired a singular facility 
in writing English. 


I wish I could ask you to eschew politics. But this is impossible. 
You cannot even keep clear of the degrading local and party politics 
of the day. At all events, try to make them secondary to higher 
studies — Jurisprudence and the Science of Government and History. 


Need I ask your pardon for this long despatch and its severity? 
I address a surprising intelligence, and I hope my letter justifies 
itself. I love you and your friend as my country's hope. I love you 
in special for your connection with Appa Row. I could not give 
you better proof than the trouble I have taken in appraising your 
work and the trouble I am taking in giving judgment. 


?** గురుజాడలు 1011 Correspondence 


You scarcely deserve such consideration. See how scurvily 
your other Row treated me! After having roused in me the greatest 
interest and even affection, he gave me up without notice. For 
long I was in great anxiety about his fate. I was glad to learn from 
your first letter that he has settled down to a profession. God bless 
him! Does he continue his addresses to the Muses? He has the 
stuff in him. 


Your sincere friend and well-wisher, 
Sambhu C. Mookerjee'? 


P.S. : Your 'Tantia' is interesting and will appear on the 26th S.C. M. 


Tk 


?** గురుజాడలు 1012 Correspondence 


E. Hultzsch 


Renowned German Archaeologist, Director of Archaeology, Bangalore. 


Author of Corpus Inscriptionum Indicarum. 


Ootacamund, 
5"" June, 1895. 


Dear Mr. Apparao, 


Yours of the 3“ instant reached me yesterday. Please let me 
know your address from the beginning of next month. I shall look 
at the three inscriptions (two from Udayagiri and one from Palakol) 
and send them to you for publication, after my return to Bangalore. 


Professor Keil Horn”! does not appear inclined to publish the 
two inscriptions of the time of Krishna Raja to which you refer. If 
you send me a memorandum regarding the chiefs referred to in 
these inscriptions, I shall gladly forward it to him. He may then be 
willing to publish the inscriptions or return them to me in which 
case we can edit them. 


I do not think I can undertake to sell Nasik paper? as you 
suggest. You will have no difficulty in procuring the paper through 
some local agent. 


Yours truly, 
E. Hultzsch 


Tk 


?** గురుజాడలు 1013 Correspondence 


To 


The Hon'ble G. Stokes, B.A., I.C.S., 
Chief Secretary to the Government of Madras. 


Honorable Sir", 


I thank you for your kindness in having permitted me to go 
through the Press lists and request permission to go into the records 
bearing on the history of the French in the Northern Circars of 
which I enclose a list.'^ For ready reference I have marked with 
blue pencil the numbers of those records in my notebooks (four), 
herewith submitted. As the records are wanted for historical 
purposes, I had to make out a pretty long (lis). To show my 
bonafides, I beg to enclose a letter of introduction from the Lord 
Bishop of Madras, and a letter addressed to me by Mr. H.W. 
Gillman, dated 16th November 1899. 


Yours sincerely 


(౧ 


?** గురుజాడలు 1014 Correspondence 


J.W. Rees was associated with Pearson's Magazine Published from London 
(1896-1939). The “magazine was dedicated to Politics, literature and arts". 


J.W. Rees to Gurajada 
17, Pall Mall Street, 
London S.W. 
7-2-1904. 
My dear Sir, 


I remember you very well. I am glad to hear of you again. If 
you will let me have your short stories, I shall be very glad to look 
them through, with a view to collaborate, if that seems likely to 
prove a fruitful proceeding to result in something the British public 
would appreciate." 


Yours truly, 
J.W.Rees 


Tk 


?** గురుజాడలు 1015 Correspondence 


Maharajah of Vizianagaram 
Vijaya Rama Gajapathi IV 
(1883-1922) 


Vijayarama Gajapathi Raju IV was 
adopted by his maternal aunt Alaka 
Rajeswari Devi in 1897. By virtue of 
his adoption he became the thirteenth 
descendent of Vizianagaram Zamindari. 
He was brought up and educated in Kasi 
Viswa Vidyalayam a renowned Sanskrit 
Learning Centre. He founded Maharaja 
College of Music at Vizianagaram. He 
was a great connoisseur of fine arts. 
However he could not devote much 
attention on the Zamindari affairs due 
to his ill health. He died at the age of 


39. 


Fort, Vizianagaram, 
9" May 1904. 


My dear Rajah Saheb, 


I have a favour to ask of 
you. The bearer Mr. N. Sundaram 
Pantulu!ó is a great Telugu scholar 
who has collected at great trouble 
and cost a splendid manuscript 


Hi 


Ferd Dig ti 
$4 p ae yd 


Wes d i pai PH ins 


dns. sS qi A Gua’ 
" 
1 ie "P : 
h Ia dàn "m 
LEE pue E Pi a re 
b là, Ei PEE E a 4.5 pus 
lef gil Gn o6 d follies 
haiiti Ti Š Api మల 
fd Amt dia Canta 
T Fant RE vl = 
, i' Fee it. in ఇ 
= mal tu lik weal 
Suet dawg మలా 
ks బోతే కీ ud Qu ణీ 
E in ERES P bed 
V Mer. lus ip fs may 
G hyper 
m 1 
శ pant 
VEL ku g^ 
aam in pm, m Po. 
jun y 4j H s 


i É 
bs (Ed ail- j Eae fi 


laur hee 


it = [E 
J ali 


p — 
L 


[i een a Wii vo 
= L 
* å NU ede, 


౨౫% గురుజాడలు 


1016 


Correspondence 


library of Telugu books which contain some rare works not yet 
printed. He is employed in the Local Fund Service under Mr. 
Arbuthnot. Owing to his absence from Vizianagaram his library is 
suffering. He is now at Anakapalli. I shall deem it a great personal 
favour if you kindly recommend him to Mr. Arbuthnot for transfer 
here i.e. to Vizianagaram. I hope you will do this one request of 
mine. 


Yours very sincerely, 


Qo halla, 


PII 


?** గురుజాడలు 1017 Correspondence 


To, 

J.W. Rees Esquire, 9/0. 
17, Pall Mall Street, 

S.W. London. 

Dear Sir," 


I am very thankful to you for your note of the 5" instant and 
your very kind promise that my short stories can be examined for 
publication. I shall improve them and send them to you next 
month. 


In Pearson's Magazine - August I find a short story by a Bengali 
Babu. If such stories are suited, I think, I can give no end of them. 
My short stories deal with modern life, the present day of life, and 
my aim is to deal with (...) they (...) real modern life. But the 
Mackenzie manuscripts in the Madras Museum contain many a 
quaint tales of adventures (?) to life. My ambition is to present 
modern life (...) so that (...) my dream of its future (...) introduce 
(...) novels. I forgot the name of the author of Adventures of (....). 


You, perhaps, think this (...) it liking (...). I shall send you a 
story of (...). You promise (...) express provided you think the 
story (...) considered to be an expert (...). I shall send manuscripts 
in packets. 


Yours sincerely, 


కళల 


Tk 


?** గురుజాడలు 1018 Correspondence 


Max Pemberton Esq., 
Editor, Caesell's Magazine, 
Hampstead. 


56, Fitz John's Avenue, 
Hampstead, 
Nov. 29", 1904. 


My dear Sir, 


Iam greatly flattered by your kind letter and the offer contained 
in them. I am at present, unfortunately, not able to undertake any 
additional work as my plans for some time are made; but I should 
be greatly interested to see any stories of Indian life that you might 
care to show me. Please be good enough to keep them to a length 
of under five thousand (5000) words. It would be quite possible 
for us to have your stories slightly touched upon if they are not 
altogether in our vein. 


With renewed thanks, 


I am, dear Sir, 
Max Pemberton 


"eek 


2౫% గురుజాడలు 1019 Correspondence 


26-12-1904. 


To, 

Max Pemberton Esq., 
Editor, Cassell's Magazine, 
56, John's Avenue, 
Hampstead. 


My dear Sir, 


I wrote a silly letter last week, to which I tender my apology. 
Please accept my sincere thanks to your kind note of the 28" inst. 
I shall try my best to (...) you the rules (...). There is no typewriter 
at Vizianagaram. I shall have my stories typed in Madras or Calcutta 
and send them to you. 


Yours sincerely, 
Q peel 


Tk 


?** గురుజాడలు 1020 Correspondence 


To 
Max Pemberton Esq., 


I find story letters (...) in (the) magazine. Even the least of 
them make desperate effort at originality and plagiarism is not seen 
in your splendid Xmas number which you had edited brilliantly 
with "The Hundred Days (....)""® 


Yours sincerely, 
Q pelo 


Tk 


?** గురుజాడలు 1021 Correspondence 


Poona, 
15-1-05. 
Dear Appa Rao, 
I will try to send you the required information tomorrow on 
enquiry. 
In the meantime I send you printed pages from Gotra Charitra. 
For your information Vasista and Sandilya are different gotras. 


But being nearest kinsmen cannot intermarry; but one having 
coundinya gotra cannot (...) to having his gotra (...) Rishi. 


For instance my gotra is Sandilya, see Markz, at the same time 
I cannot perform same time with one who has Kasyapa gotra. At 
the same time one having Kasayapa as his gotra cannot go in for 
Vasishta. More hereafter. 


Please let me know what books you got from Poona and what 
from Bombay. Pravara manjari has been ordered from Bombay 
send to you (...). 


Yours, 


B.T. Savarkar'? 


Tk 


?** గురుజాడలు 1022 Correspondence 


10-2-05. 


My dear (Gidugu) Sitapati, 


I received your letter and noted the (...) of father. I gave the 
letter to uncle. I very well understand Mr. Venkatachalam's 
sentiments. He has lived an exemplary life and views things from 
an ideal stand point. I hope you will learn to follow his foot-steps. 


I wrote a long letter to Mr. Venkatachalam justifying our 
actions. One (...) of life places in (...) difficulties in the attainment 
of (...). I know the qualifications of an ideal bridegroom. Beauty, 
virtue, wealth to education. This much can afford to purchase (...). 
Poor folk like ourselves must be thanking stars if one finds a 
bridegroom (...). 


Yours, 


E S 


PII 


?** గురుజాడలు 1023 Correspondence 


To May 1905 
Maharajah (Vijaya Rama Gajapathi IV) 


My dear Sir, 


I regret to inform you that my father?’ met with a fatal accident 
on the evening of 22% inst. while crossing the road in a bandy. 
He was sixty seven. His first appointment as clerk in Chodavaram 
tanah and subsequently as Peshkar in Chipurupalli tanah. (...) 
personally by the Collector in whose Jamabandi my father worked. 


Qu aula, 


?** గురుజాడలు 1024 Correspondence 


Elk Hill House, 
Ootacamand, 
22", May 1905. 


My dear Mr.......... (?), 


Iam glad to receive your letter of 12" instant. I returned here 
on the 11" instant. 


Some years back His Highness the Maharaja Saheb of 
21 క : 
Jeypore" wrote to me to furnish any material I may possess for the 
history of Jeypore. I have since been trying to trace its history. 
The result of my studies is this and if His Highness approves I 
shall publish an article in the papers. 


The story found in the pamphlet written by the Rajah of 
Sangamavalasa that the మూలపురుషుడు (Mulapurushudu) arrived from 
Kashmire is not true, because at that time Mohamodans were ruling 
Kashmire. Sankara Varma never ruled Kashmire. 


The story found in the Jeypore papers printed by Govt. that 
the Rajahs held high position under the Gajapathis of Cattack seems 
more probable. 


There are only two families that trace their origin to Sankara 
in this world. One is Kadamba family and the other the Pallava 
family. The Kadambas were born from the sweat on the brow of 
Siva- but their Gotra is మానవుళ (Manavula). The other family is 
Pallavas. I have enough reasons to think that the Jeypore family 
is the Pallava family. The Pallavas became the most powerful 
Kings in Southern India in ancient times. They claim to be 
descended from Sankara and one of the Bharadwajasa Gotra. The 
Pallavas were related by matrimonial alliance to the Chalukyas. 


?** గురుజాడలు 1025 Correspondence 


If His Highness approves I shall work up this theory. The office of 
Govt. Epigraphist is here and there are thousands of old inscriptions. 
The Epigraphist is a friend of mine. 


I explained my views to His Highness' cousin at Vizagpatam 
and he approved it. 


Yours very affectionately, 


PS: 


It appears that Mr. Raja garu has written a History in Oriya. If you 
send me the chief points in it in Telugu it may help me. 


Tk 


?** గురుజాడలు 1026 Correspondence 


Sunnyside, 
Ooty, 
31-5-05. 


My dear (ఎ 


Pray accept my sincere thanks for your kind letter of 209 
instant. I came to Ooty intending to do so much and did little. 
(.... Here my duties are exacting. I have not called on Mr. (....). 
yet. I met Mr. Lazarus on the road and introduced myself. I shall 
call on Mr. Turner? tomorrow. 


I am afraid in religious matters our habits and thoughts are 
divergent. If you leave out Jesus there is nothing that I can object 
to in your creed. I object to Jesus as Son of God, if that expression 
is to be taken literally as most Christians do. What to the man 
Jesus, as revealed in the Gospels, whatever their authority, I am 
surprisingly (...) as to allegiance as I give to all conceptions of 
noble humanity. 


You ask me, "Is there no unique part of myself." Why, I fancy, 
the question hardly requires asking. My answer to the question 
(....). I have one higher grant as well-as lower. The unique 
sentiments (...) inherent devotion to the well-being of others is my 
higher self and the selfish man is my lower self. It does not require 
extraordinary courage, moral or physical to believe in the existence 
of human personality after bodily death of the eternal existence. 
Being Almighty (...) and to praise and worship that being (...) to it 
by the fear of precautions; and everlasting hope of everlasting bliss. 
On the other hand it requires real courage to face the pangs that 
universally (...) accompany the efforts of ardent discard long 
cherished religious beliefs. 


I am an agnostic and a materialist and I have no reasonable 
religious (...). 


?** గురుజాడలు 1027 Correspondence 


You have said that you or I could be a Buddha. I admire you 
too much to disbelieve that of you; but as to myself I despair (....) 
of it. 


You pardon me if I compare Buddha with Jesus. Please bear it 
in mind that Buddha came centuries earlier than Jesus-and that 
there are striking resemblances in their lives. Jesus was born as 
common clandestine to be the ruler of the world, spiritual of course, 
though such a claim was unnecessary and misleading. Buddha 
was both a Prince discarding his riches, and went out as a mendicant 
in search of Truth. Jesus said, ““You are sinners, but I can absolve 
you of your sins by vicarious punishments and take you to Heaven". 
Buddha said, “You are sinners. Sin brings its consequences - there 
is no evading them. But discard the lower instincts, cultivate your 
higher instincts and love all things living and stoic (...) of the 
knowledge". 


You will improve the scale of spirituality, cease from doing 
wrong and attain bliss. The process is painful but there is no royal 
road to salvation. Have you read Dhammapada or even Edwin 
Arnold's *Light of Asia?" 


Buddhism is more ascetic than Christianity. Thought (...) 
utmost asceticism (...). I see advantage which arises from the 
control of the sensory. I am not as sure whether after as to (of ?) 
discard the good things that the world can give. If we compare the 
Buddhist creed with the Ten Commandments, you will see there is 
much activity in Buddhism in which Ten Commandments are 
wanting. As such (...) they teach suggestions (...). 


Jesus, Son of God feels sorry for the sins. I doubt it (...). 
There is so much misery in the world. The question (...) at least 
refer (...) greater inequalities of the society known of precision if 
he feels for everybody's misery of the world finds no adequate 
explanation from Christianity. It is among the (...) for you and for 
them to speak pleasantly of God's mercy. Lordship down to 


?** గురుజాడలు 1028 Correspondence 


common strata of society and (...) yourself what (...) lends (...) by 
the majority of men. I quite see that attribution of human feelings 
to God lands in innumerable difficulties. We apply human 
intelligence to (...) which, if real, are (...) human comprehension 
that Christianity as though (...) has changed its position from age 
to age (...) into a hundred denominations. The light God gives you 
(...) has not enabled (...) among yourselves. You would have (...) 
as follow this doubtful light? 


If (...) hastens to accept my (...) having given up my own, Tam 
an agnostic and keep my view (...) to all truth, at (...) be it the 
bungling cotereism (?) of (...) of the Theosophists, the sincere but 
(...) uniqueness resenting (...) of the belief of the gymnastics of the 
Ten Commandments of the mystics (...) looks of many nations (...) 
which are accusable to me (...) in English garb. You (...) may 
think that I do not seek truth. My allegiance (...). 


I must have hurt your feelings. Thousand apologies. 


Yours Sincerely, 


(౧ 


P.S. How is Miss. (...) doing? Is she learning Telugu or Tamil? 
Would you come to (...). Sanskrit, the language of your father (...) 
If so you cannot begin so early (...). 


Tk 


?** గురుజాడలు 1029 Correspondence 


Confidential 
28-6-05. 
My dear (....) (?), 


There is a పనసకర్ర పెట్టె (Panasa Karra Pette) of mine which contains 
records connected with (౨. Nilachalam Pantulu wishes to (...). 
He wants to cite the Govt. Epigraphist where (...) to have an expert. 
If the Epigraphist requires the help of any records I will wire to 
you "Please send" and forthwith kindly send పనసకర్ర కావిడి 29 
here by Mail train. 


In the meanwhile, kindly get it packed in deal-wood most 
carefully and keep it ready with superscription etc. I shall feel 
obliged if you personally attend to this matter. Ramalingeswaram 
Pantulu knows the box because I asked him to seal it when I came 
away. My son knows it also. Kindly have the thing some (...) a 
little attention possible. 


Qu aula, 


Tk 


?** గురుజాడలు 1030 Correspondence 


()-7 - 1905. 
My dear Mr. Baker, 


We usually order food to be served to European guests (...), 
but there is no crockery. In the letter of my brother” to Maharajah 
(...) there was (...). John says there is (...). Kindly make enquiries 
and ascertain what he (...) of it. 


In the meanwhile please purchase four plates, other accessories 
such as spoons, forceps, saucers for ten persons. I shall also try to 
use the old crockery. 


Qo halla, 


"kk 


?** గురుజాడలు 1031 Correspondence 


Dear Sir,? (?) 1905 (?) 


I saw Mr. Venkayya yesterday morning. Having had to write 
in great hurry to catch the mail, I scribbled my letter yesterday. 
Mr. Venkayya thinks it very necessary that he should be supplied 
with impressions of the inscriptions so that he may advise as to 
their convenience. Spurious grants were pretty common in ancient 
India and these are any (...) of desertion both because they do not 
represent the alphabet of the date which they profess. Then again 
the date does not tally with the week day or an eclipse or other 
astronomical phenomena. (...) does fall on the date specified. By 
the above tests (...) proved the spuriousness of a whole (...) of a 
(...) plates accepted as genuine (...). 


So please advise Mr. Neelachalam to obtain impressions. They 
can be prepared in any ordinary press. The plate is cleaned and 
placed over padding. The ink roller is pressed over it. A paper is 
placed over the plate. Over this comes another padding and then 
(...) If, however, it is not convenient to print the plates, let some 
one who has good knowledge of Telugu and can draw well copy 
out the plates letter by letter and (tell) him in the meanwhile let us 
have literati so that we may verify the dates and see how far the 
wording is consistent. 


Yours sincerely, 


?** గురుజాడలు 1032 Correspondence 


To 1905. 
A. Sealy Allin, C.E. 
Sir, 


Iread to Her Highness the contents of your letter and her views 
are these- 


Sanyasi was trained by Mr. Jeffrey. Her Highness has long 
known him and he understands the requirements. He was sent to 
the workshop from the Fort. 


Her Highness feels it inconvenient to deal with a new man. At 
the same time she does not like Sanyasi should be incurred without 
sufficient cause. She, therefore, thinks that Sanyasi should 
supervise the work of the person when you employ at the oil engine 
and that he should be held responsible for it. He should come into 
Fort at early hour every day. If he finds anything wrong that requires 
his personal attention he should attend to it and then go to the 
Workshop. If he finds everything right, he should report himself 
to some clerk in the samsthanam, go straight to the workshop. 
Her Highness thought... that the ice mechanism at the water 


26 
Q Miedo 


"kk 


?** గురుజాడలు 1033 Correspondence 


Ootacamund, 
20" Sept., 1905. 


My dear Friend, 


Your letter of the 12th reached on the 16th. I have already 
acknowledged with thanks the receipt of my file of reports. Yours 
was indeed a greater discovery than that of Columbus. 


I am sending by book-post my answers to Mr. Jagannadha 
Row's questions, the original of which is also returned. I am glad 
you have connected the Vizianagarm family with the Bezwada 
inscription. Was this fect performed by you in the witness box or 
inside the court ? 


From the papers I see that the suit is adjourned to December. 
Do you want me to the Conference at Madras? If so I would like to 
know when it is to be held. I am afraid there is not much for a vakil 
to discuss with me in preference to you. 


What about my evidence? I hope my request in the subject 
will be complied with Vakil that I should be examined in the Sub 
Court here on commission. About the end of December or in the 
beginning of January (it is fixed) to start the tour to the Southern 
Districts and I would request in to deposing my evidence before 
December. You will be providing me (...) (...) if you want me (...) 
either to Ooty or (M) to Meatpalem (?) (...) from Tinnevelly. Please 
therefore persuade the Vakils to disposing my evidence quickly if 
they cannot dispose with it altogether. 


What is the (...) bit of paper found in your last letter about ? 
Perhaps it got into the envelope by mistake. It seams to be some 
lively discussion in financial subjects mainly two officials of your 
Samsthanam. At any rate it did not concern me. 


?** గురుజాడలు 1034 Correspondence 


My (...) fight how and I have done what I can for the Jagannatha 
Row with in the limited time at my disposal. 


Hoping you are doing well. 


I am yours truly, 


V. Venkayya 


"kk 


?** గురుజాడలు 1035 Correspondence 


2-7-1905. 


My dear Neelachalam Panthulu”’, 


Your letter of yesterday releived me from anxiety. It is 
absolutely necessary that you should take to the notice of Mr. 
Venkayya on the genuineness of the inscriptions before you file 
them! Mr. Venkayya wants to know precisely as also on their value 
in supporting any preposition you wish to advance on their strength. 
Please, therefore wire to Vizianagaram and obtain the copies and 
send them on registered. A note should accompany (...) that you 
propose to utilise them.” 


I don’t know much of the procedure (...) than Venkayya. 


Yours (...), 
T S 


KKK 


?** గురుజాడలు 1036 Correspondence 


16-10-05. 
To 


Maharaja (Vijayarama Gajapathi-IV) ?? 


I invited Rajah of Tuni to ball tonight. He is anxious to attend, 
but more anxious to meet you in Tuni. He will leave by Tuni Mail. 


Ishall feel obliged if you can stay at Tuni till Wednesday if itis not 
inconvenient. 


Ball tonight Highness (...) attendance and (....) Collector (...). 


Qu aula, 


Tk 


?** గురుజాడలు 1037 Correspondence 


To 25-11-1906. 
J. Mac Jarlane, 
Sutroisa. 


Dear Sir, 


I am very much obliged for your kind note of the 15* inst. I 
have addressed Babu Satish Chandra Ghosh. As I do not happen 
to know him very intimately permit me to (....) as soon as possible. 


Kindly let me know if there is any book which gives an account 
the different varieties of sugarcane grown (...). 


Qo halla, 


Tk 


?** గురుజాడలు 1038 Correspondence 


26-90-1908. 
My dear Maharaja Saheb (Vijaya Rama Gajapathi IV) 


I am very thankful for your kind invitation. Your wishes are 
commands to me; but urgent business detains me here. I feel 
flattered that an excellent troupe of amateurs like Jag. Co elected 
to act my poor play. This circumstance has determined me to bring 
up a second edition. If our friends remember a play? which was 
out of stock twelve years ago, certainly there must be some merit 
in it. The reception accorded to my book at the time of publication 
was enthusiastic especially from the press. I did not follow up the 
success with a new edition or fresh ventures for two very good 
reasons. First, publication of Telugu book is a bother. There is 
practically no book store in the Telugu country such as exists in 
Europe or even in Bengal. The author has to be his own printer, 
publisher and advertiser. Respectable acquaintances ask for free 
copies. The result will be a hole in the author's pocket. 


Only school books written in bad Madras Telugu have any 
chance of acceptance by Madras printers. With regard to old classics 
a system of barter prevails among the book-sellers. There is not a 
single Telugu book-shop in all Madras. If Madras had been situated 
30 miles north its present city, Telugu would have fared better; if 
thirty miles south, Tamil would have fared better. So here it stands 
on the position of step-mother to Telugu. My other reason is I did 
not contemplate of entering in the list as a Telugu writer. I was 
habituated to cultivate scholarship and enjoy the good works of 
others. I published Kanyasulkam as an object (...). I felt that writers, 
especially play wrights, were going on the way they liked. You 
know my interest in the reform of Telugu literature and this was 
brought in the Preface to my play. 


?** గురుజాడలు 1039 Correspondence 


I felt that grammatical Telugu was very false odd on the boards 
as much as it did when inflicted in real life. I wondered why authors 
invariably draw their plots from old world romances when the 
present was full of varied and intense life. So I wrote in colloquial 
Telugu and invented an improbable plot to hang on to it (the) 
sketches of contemporary life. The book was successful beyond 
my expectations. There my mission ended. Because I am a scholar, 
it did not follow that I was a poet. Anybody can aspire to 
scholarship. It is only nature that can make a poet. In the Telugu 
world of letters the mischievous doctrine prevailed is that any 
scholar can be a poet. Hence pandits in high schools and colleges 
flood the world with their concoctions and their influence forces 
their books upon unfortunate students. There is no criticism worth 
the name or a reading public. I did not like to follow their example. 
I had hoped that able writers, not able pandits, would follow my 
example. I wish talented writers like you write prose dramas with 
plots drawn from present day life, necessarily in colloquial Telugu. 
A prose drama is difficult to act. Music and metre divert attention 
from bad literature and poor acting. Musical dramas we have in 
plenty and their success on the boards is finally due to the ignorance 
of audiences who will be satisfied as long as a harmonium squeaks 
from the side curtains. Musical talent is rare among our actors and 
what is more insufferable (under score by Gurajada - Eds.) than bad 
singing. On the other hand, every person can become a tolerable 
actor by patient training. But the unfortunate notion prevails that 
acting does not require study and training. In the seventies and 
eighties of the last century enterprising persons in Vizianagaram 
opened Banks. They thought Banks required no training. Every 
one of the Banks failed. A good object was lost. Unfortunately 
the results of quackery do not tell so forcibly in professions like 
the Indian actors. An amateur actor has hardly the time and the 
professional does not care to get up the part thoroughly in a prose 
drama; mastering the part is out of the question in either case. 
That has been my experience. I am sure that the Jagannath Vilasini 


?** గురుజాడలు 1040 Correspondence 


Dramatic Co., being of respectable standing and patronized by you, 
places higher ideals before it. I am afraid that I have made the 
letter inordinately long. My excuse is my enthusiasm for the 
subject. I hope some day to witness performances by Jagannath 
Dramatic Co., 

In the summer of 1906, I wrote another prose play at Ooty but 
I regret to say the manuscript is missing. 


Yours sincerely, 


Q TOV PPS 


Tk 


?** గురుజాడలు 1041 Correspondence 


Ongole Munisubrahmanyam 
(1886-1969) 


An ardent admirer and beloved follower of Gurajada, 
Munisubrahmanyam was a Pleader at Ongole. His acclaimed 
contribution to Telugu literature if at all there is any, is 
preserving invaluable letters of Gurajada addressed to him 
during 1909-11, which unfold the vision and world view of 
Gurajada. 


Munisubrahmanyam came into contact with Gurajada in 1905 "just by 
accident". Reminiscencing his early association with Gurajada, he said: "I was 
then a poor student of the Maharaja's College at Vizianagaram seeking his help 
to carry on my college studies. Slowly, I found myself, quite unconsciously, 
both morning and evening, at his desk or in his library, dabbling in all kinds of 
literary work that he was doing... When, in 1909, I graduated from that College 
and left Vizianagaram and settled down as teacher in my native district of 
Nellore, and afterwards as Tutor in P.R. College, Cocanada, the literary work 
that was being carried on was disturbed and the same had to be done by 
correspondence for one or two years. It was during that period that Apparao 
Pantulu wrote to me a number of letters, rather lengthy, some of them which 
are pieces of fine literature in English and treatises on several aspects of 
literature, science and arts". (Literary Reminiscences of Gurajada Apparao by O. 
Munisubrahmanyam, The Hindu, Feb 26, 1936) 


Evidently there must be more number of letters than that are available. 
However, it is beyond comprehension why the correspondence between them 
came to a sudden end after Munisubrahmanyam settled at Ongole in 1911. 


KKK 


Fort, 
Vizianagaram, 
14? March, 1909. 


My dear Munisubrahmanyam, 


I was sincerely glad of your success. Your illness in Madras 
frightened me. Examinations are such a strain and so much misery 
that a young man feels infinite relief when he passes. I hate 


?** గురుజాడలు 1042 Correspondence 


examinations. I thank you very much for the things you have said 
of me. If contact with me inspired your enthusiasm in literature, I 
am sure your acquaintance made me think better of the coming 
generations and get interested in them. Through you, I recovered 
my better self. You will be glad to learn that I am keeping decent 
health and that I am keeping Durbar" politics at arm's length. I 
have considerably altered ‘Kanyasulkam 32 Tt has gained 
considerably in humour. I had to change my conceptions of some 
of the characters after three Acts had gone to the press. When you 
go to Madras kindly call at G. Ramaswamy Chetti and ask them to 
push on the work. There has been great delay in printing. I asked 
my nephew Narasimham* to exert himself, but I have not heard 
from him. I have actually begun the Telugu grammar. I want a 
grammar of the Nellore spoken dialect. Can you prepare a short 
note on verbal substantive and inflexions chiefly? Please get for 
me copies of issues of the Amudrita Grandha Chintamani ^... with 
Tikkana Somayaji and ungrammaticals of Mahabharata. 


Yours sincerely, 


Q Apio 


P.S. The late grog రామకృష్ణయ్యగారు (Poondla Ramakrishnaiah) was a friend 
of mine. He wrote about the descendants of Tikkana, the village 


Of 8453 (Kottaruvu) etc. More in my next. 


Tk 


?** గురుజాడలు 1043 Correspondence 


Elk Hill House, 
Ootacamund, 
7" May, 1909. 


My dear Munisubrahmanyam, 


Ihave lost sight of you again. Where are you now? If I do not 
write to you frequently, it is not because I lack the will, but because 
Ilack the energy. 152 pages of Kanyasulkam are printed. It will 
exceed 200 pages of small type. Modesty apart, I think, I have 
made it a great book . The test of itis, I am myself fascinated with 
it. It more thoroughly represents my mind than the first edition 
which came up from the surface. 


I asked my printers to send you the forms already printed. Please 
read them carefully, and to your friends and bring to my notice any 
inconsistencies or absurdities you may notice at once. Also please 
underline all the words which people in Nellore district do not 
understand. I shall add them in the glossary. 


Existing plays in Telugu are poor stuff though some of them 
do not lack poetic merit and imagination like Mr. Venkataraya 
Sastri’s Prataparudriyam. You will find even in that play whole 
pages which neither advance the plot nor help to develop character. 
The one thing I like most about that book is the atmosphere of 
literary and patriotic romanticism which the poet has successfully 
conjured up in dramatizing one of the most stirring episodes in the 
history of our country. But the historical colouring is false and the 
improbabilities transcend literary license. (Thinking that) you have 
read ప్రతాపరుద్రీయం (Prataparudriyam) I have written about it. If you 
have read Viresalingam's or Chilakamarti's f, I shall furnish you 
with short critiques so that you may gain some knowledge of 
technique. 


?** గురుజాడలు 1044 Correspondence 


Wishing you every success. 


How is (your) father doing? My pranamas. Are there book- 
sellers in Nellore and Ongole? Can you arrange for the sale of 
copies of my books there? 


I remain, 


Yours affectionately, 


Q edel, 


Tk 


?** గురుజాడలు 1045 Correspondence 


EIk Hill House, 
Ootacamund, 
7-5-1909. 


My dear Poet King,? 


I asked my printers to send to you the printed forms (pages) of 
Kanyasulkam. Please write a review for some important Telugu 
paper. Please do not forget this is the greatest drama in Telugu 
language in originality of plot, (...) humor and for characters (...). 
How is your wife. (...). 


(| 


"eek 


2౫% గురుజాడలు 1046 Correspondence 


From O. Munisubrahmanyam 


Stonehousepet, 
Nellore, 
Dear Sir," 10-5-1909. 


I received the first 128 pages of Kanyasulkam from the printers. 
Ihave gone through it carefully. I am sure it has undergone a great 
change. It has gained considerably in humour. I believe I am able 
to appreciate its high merits. At all events, I am able to enjoy it 
immensely. My friend Mr. Sivakamaiah B.A., a fellow teacher, is 
in raptures at it. 


Girisam,* with all his remarkable capabilities as a teacher, as 
a lover, as a social reformer and politician and as a flippant young 
man of these days never fails to amuse us in all our walks, gatherings 
and conversations. Agnihotra ? and Lubdha" are the real portraits 
of two old world orthodox Brahmins who are most skillfully duped 
by two different persons in two different ways. Buchamma^. and 
Minakshi” illustrate the main theme and title of the play. They are 
two types of young Indian widows - the one innocent and lovable 
and the other immoral and perverted beyond correction. The lightly 
drawn and finely shaded portrait of Ramappantulu^ is perhaps 
not unfamiliar to us at Vizianagaram. He could also have been a 
drunkard, but as it is, his character needs a final finish. Perhaps, 
Madhuravani is the type of the professional prostitutes of India. 
The situations in which gentlemen are put to all sorts of humiliation 
in the brothel, are excellently conceived; and are calculated to teach 
us that a frequenter of that place must be prepared to embrace all 
ignominy and compromise all dignity and self-respect. 
Venkatesam, ^ a young man of marriageable age and so stupid and 
shallow-headed as never once to be able to peep into his tutor's 
movements and actions, is not a unique figure at all. 


?** గురుజాడలు 1047 Correspondence 


Everything in the play is so natural and realistic; and the humour 
is sure to burst ones lungs by its unceasing attacks. There is no 
part of the play that does not, in some degree, advance the plot, 
main or subordinate; and each character develops gradually with 
time and circumstances the play, as a (...) does not (...). 


I understand your criticism of Prataparudrium and endorse it 
to the word. I have studied two other plays of Mr. Sastri (Vedam 
Venkataraya Sastri) as text-books, Usha and Naganandam. They are 
found guilty of a little looseness of structure. I have studied 
"Harischandra" by Kandukuri Veeresalingam as a text-book and 
Chilakamarthi Lakshminarasimham's ‘Parijathapaharanam’ and 
‘Prasannayadavam’. I shall be highly thankful if you supply me 
with short critiques on them, as promised by you. 


I shall send you a list of words not used in these parts in a 
week. I received only 128 pages of the book Kanyasulkam. Please 
ask the printer to send me a copy of the book , as far as it is printed 
till now. 


Hoping my letter reaches you in the enjoyment and health. 
Iam, affectionately yours, 


O. Munisubrahmanyam 


Tk 


?** గురుజాడలు 1048 Correspondence 


Elk Hill House, 
Ootacamund, 
17" May, 1909. 


My dear Munisubrahmanyam Pantulu, 


I was glad to receive your letter. I am surprised at your 
command of the terminology of criticism. I do not know if I have 
much to teach you. Do write a review of my play. I shall see that 
it is published in some Madras Daily when the book comes out. I 
shall ask the book-sellers Messers V. Ramaswami Sastrulu & Co., 
Esplande, (Proprietor V. Venkateswara Sastri,” a literary enthusiast 
whose acquaintance you should make) to send some copies to you 
for presentation and for sale through local book-sellers. Yesterday 
I sent you my "Songs of the Blue Hills" and Preface to Kanyasulkam, 
along with it. I could not write the Telugu grammar (as I have) a 
great deal to do and my health is not good. I wish you could 
collaborate with me on my work. What can I say? In a country 
where there are no openings to intelligent young men, I would 
recommend literature. Let me see how my literary ventures fare 
and if they prosper as business, I should take you as my collaborator. 
I want to follow people who will stick to some place like my 
friend Mr. GV. Ramamurti working in the High School. If he 
takes it up with you with a place there (...) yourself in your work, 
because the school will be run as an experiment on modern 
methods. If you come to Vizianagaram I do not know what help I 
can do. The Inspector of Schools"? will help us. I think we can 
help ourselves. 


Yours very affectionately, 
Ç Neel 


PII 


?** గురుజాడలు 1049 Correspondence 


Elk Hill House, 
Ooty, 
21.5.1909. 


My dear Munisubrahmanyam Pantulu, 


I am glad to learn that your Rev. (revered) father and mother 
are doing well. Please tell my pranamams to your father. I am 
glad you like my play. I value your opinion. I went through the 
forms (pages) you sent. While reading them I am amused. That is 
the sure test of a book being readable. The element of surprise 
will be wanting for an author and if still a book interests him, it 
must be interesting indeed. True, the scenes in which మీనాక్షి 
(Meenakshi) appears are not very edifying. For one thing, I can 
quote precedents. To begin with, Shakespeare's Doll Tearsheet 
and Mine Hostess, Dame Quickly in Henry IV & Henry V and 
Merry Wives make a most interesting group with Sir John Falstaff. 
Not edifying persons "any of them" but Falstaff, the reprobate, 
represents the high watermark of Shakespearean humour-Falstaff 
who lives in the reeking atmosphere of a bawdy house. 
Madhuravani" is far purer than the Hostess of Doll. 


Otway^, if I remember rightly , has a really disgusting scene 
in *Venice Preserved" - a high dignitary of state demeaning himself 
before a courtesan. 


Realistic writing must certainly bring up some elements which 
on one's moral sense, inspite of artistic idealization. Partly moral 
censure is a matter of temperament . Growing up in the company 
of your cousin”, you abhor immorality . A nautch girl shocks 
you. I congratulate you on your fine moral sense. That is why I do 
not want to discuss this question with you in full. But I believe 
you are wise beyond your years and I may (spoil you...). 


?** గురుజాడలు 1050 Correspondence 


Poetic justice is not what it was at one time. I paint life 
artistically idealizing, of course. Though art is my master, I have a 
duty to the society. Therefore, the reader can ask one question. 
Have I made vice attractive? I hope not. In the first edition 
Madhuravani was colourless inequity. Now she is fully drawn. 
What I must confess, my conception of the character altered as the 
book advanced. Whether it has created any inconsistency, I do not 
know. But what does inconsistency matters, if it is accounted for? 
There is so much of inconsistency in human nature. I am myself 
fascinated with Madhuravani. So I reformed her in the last Act. 
You cannot quarrel now.” 


The book has gained an unobtrusive, but strong moral purpose. 
You will find that I do not at all trifle with life. I take a very 
difficult matter in a book that bubbles with laughter, quite seriously. 


Do not forget the humanity of a nautch girl. Her joys and 
SOITOWS are as serious a matter as yours or mine. How is an unchaste 
wife or a rakish husband, (and society teams with both) better than 
anautch girl, who is not a fraud in the sense that her label is correct? 
She breaks no marriage bond. 


What have you to say to the Gieshas of Japan whom noblemen 
marry and certainly you know Aspasia of Greece. Read Laedm (?) 
Both countries have their marked history. The fact is the study of 
anthropology has necessitated readjustment of social ideas. There 
is no use of blinking facts. What is the meaning of making so 
much of the sexual ties? Do not think that I am belittling the 
importance of the institution of marriage in the history of social 
evolution. Humanity progressed much in knowledge during the 
past two centuries and thinking men have begun to examine old 
ideas and ideals. If the institution of marriage has conduced to 
progress, it must not be forgotten that the idea of the inviolability 
of the marriage tie was the cause of untold miseries. 


?** గురుజాడలు 1051 Correspondence 


The tale is not complete yet. Among Englishmen, marriage 
has become a civil contract. Shelley and George Eliot Scouted it. 


The modern woman will rewrite human history. The love plot 
is disappearing or is taking a subordinate place in the higher fiction. 
Why does literature ring endless changes on the theme of sexual 
love? Note the word 'sexual'. It has an ungainly physical basis. 
Why does not a young man fall in love with a jaded beauty of 
fifty? Like steaming victuals or a blushing rose, a young woman 
ministers to the senses— you do not care for cold food or a faded 
rose. No more for a jaded beauty . That bread rots (The bread that 
is rotten) Or a rose goes into dust, does not (ora rose that is in the dust 
do not) prevent your enjoyment of them. When they are fresh they 
appeal to the senses. The Vedantins' transiency of life and beauty 
is no valid argument for abstention. 


It is on the other hand a strong argument for enjoyment. Sin 
lies in overdoing and overdoing tells soon enough. Both in life 
and in literature sexual pleasures must take their proper place. They 
are made too much of (given too much of importance) now. 


Cato lent his wife, to whom I forget. In the lunar race, queens 
were sent to scoundrally Brahmins openly. What then of secret 
vice? Read your epics and Puranas! 


I want you not to blink at facts. Take the lancet, cut deep and 
analyse. The real love that deserves to be idolized is love of Man, 
what Christ taught or was supposed to have taught, with the 
limitations due to his age. What Shelley taught us is a poetic fancy 
independent of what Buddha taught is a living faith. When 
Buddhism was stamped out, India committed religious suicide. 
Many thanks for the glossary. 


Yours affectionately, 
Ç TU VP 


?** గురుజాడలు 1052 Correspondence 


Tk 


Elk Hill House, 
Ootacamund, 
My dear Munisubrahmanyam Pantulu, 24" May, 1909. 


Thanks for your card. I received your list of words. Some of 
them you will find in dictionaries. I shall give a pretty long list at 
the end of the book. Mr. Y. Narayana Murti?' calls my book a 
wonderful work of art. But at page 120 you are only at the thresh- 
old of the main interest. I consider the succeeding scenes the best 
in the book. Mr. Venkateswarlu sent me a copy of Venkataraya 
Sastri's Usha. Poor Venkataraya Sastri has no idea of art. He re- 
sorts to Viskambhakams to tell the story like Greek choruses and 
English prologues. The gods are all made cowards, and Bana is 
made arrogant, insolent and petty, not certainly a father of whom 


Usha could be proud. He addresses dikpalas ఒరే (Oreh)?.. 


I am laying down the scheme of another play. A third is al- 
ready in manuscript, as you know. But the printing? There is the 
rub. 


Wishing you all happiness, 


Yours affectionately, 


Q Wheel 


Tk 


?** గురుజాడలు 1053 Correspondence 


J.A. Yates 
(1874-1951) 

J.A. Yates was one of the European educationists who greatly admired 
Telugu language, and at the some time was astonished at the archaic style of 
the text-books. He, being Inspector of Schools of Northern Circar comprising 
of Visakhapatnam, Godavari and Ganjam districts, visited several educational 
institutions only to find that the Telugu language taught in the class-rooms was 
highly Sanskritized and that it was different from the language spoken by the 
common man. Determined to reform the language, especially the text-books, 
he provided a launching pad to the spoken dialect movement in 1906. 


Yates started his career as a Lecturer in Madras Pachaiyappa's College 
and subsequently joined the Education Department of the Madras Government. 
He assumed charge as Inspector of Schools at Visakhapatnam on March 26, 
1906. His all out support to the spoken Telugu dialect movement was a great 
source of encouragement to Gidugu and Gurajada. 


Tk 


Waltair, 
24-5-1909. 
Dear Mr. Appa Rao, 


I am very obliged by your sending me a copy of the introduction 
to the new edition of your play. Some time ago (PT) Srinivasa 
Iyangar sent me a copy and asked for my remarks. I wrote quite a 
long (letter)-appreciative and expanding your idea from an 
Englishman's point of view. He promised to send it on to you. I 
am writing to remind him to save myself the trouble of repeating 
myself! 


I have not been to Messrs. Higginbothams more than twice in 
my life. I think I am not known to them. P.T.S.? will write to Mr. 
Higgs; he knows him. I have no doubt they will take up the sale of 
your play, provided they don't incur any loss and are certain to 
incur gain. 


?** గురుజాడలు 1054 Correspondence 


Surely your book will sell well. It is very kind of you to 
introduce me into the preface but I (feel) rather out of place in a 
discussion of Telugu. I appreciate the compliment, however. 


Are you writing any thing more in the spoken tongue? 
With kind regards, 
Yours sincerely, 
J.A Yates 


PII 


౨౫% గురుజాడలు 1055 Correspondence 


Elk Hill House, 
Ootacamund, 
2™ June, 1909. 


My dear Munisubrahmanyam, 


I like your letter. I did not misunderstand you. I started 
commenting on your statement that the scenes in which the nautch 
girl appeared (in Kanyasulkam) were not very edifying and that I 
wondered over the ethics of literature. I never said that the moral 
sense was amatter of temperament (though some of it certainly 
is). What I said was that moral censure was a matter of 
temperament. I was referring to literary judgements. I am surely 
stating a fact and the history of literary criticism will bear me out. 
If you go to spiritual ethics, there is an end of all argument. I 
want the sexual relations to be thoroughly analysed, shutting 
out all the light of conventional sentiment from the laboratory. 
Examine biologically and historically and learn to rate it at its 
true value. You care for truth in life. Why don't you seek truth 
in sentiment? I can imagine what thraldom women have sufferred 
under men. Can't you? Try to study married life around you. 
Try to imagine what wives think of poor husbands, ugly 
husbands, bad husbands,weak husbands. You will perhaps ask 
what of bad wives, ugly wives etc.? But they are slaves and we 
expect a higher standard of purity from them than they from 
us! That makes all the difference. Suppose you actively abhor 
all men who are not pure, how many of your friends would be 
left to you? If a womanis unhappy because man expects more 
than woman can give, man is unhappy because woman does 
not adore him as he could wish. What is jealousy? If a husband 
is not beautiful - a woman cannot admire his person. She 
cannot help admiring a beautiful person. 


?** గురుజాడలు 1056 Correspondence 


How impossible! Even if a husband is a fool, his wife should 
admire his wisdom! You can enlarge. You have no doubt heard 
of Geishas of Japan. In Japan sexual morality is lax. Side by side 
with it there is rigorous national life and material prosperity and 
what is surprising, there are high political ideals. Sentiment apart, 
I view the sexual question like this. There are laws imposed by 
society. It is our duty to respect them. Such a law is the law that 
regulates sexual relations. It is a crime to violate it, except when 
you feel that the social law is defective and you want to reform it, 
openly, of course. If you obey the law you should not be debarred 
from scrutinising it and reforming it, if need be. I admire the 
sentiment of purity. But what is the exact nature of that sentiment, 
its genesis and working? And wherein lies that purity? I believe 
that the present social laws about sexual relations have set up an 
unattainable standard - and the lapses are very numerous. It is 
time we tell the truth to ourselves. You say unchaste married men 
and women are equally abominable as nautch girls. Cannot you 
think out and try to distinguish? Certainly your searching 
intelligence will readily find points of difference. For one thing, a 
nautch girl is true to her profession. I am viewing that one point 
by itself. 


I dilate- because my next play” touches this problem slightly. 
Yes, Compte, the positivist philosopher elaborated humanity as a 
creed. Idon’t rate it exactly as he does. Creeds are cumbrous and 
impracticable. Love of man is a simple rule and it will make man 
very very happy. Love wins back love. 


Modern European society is a strange combination of extreme 
selfishness and some humanity. Which will triumph? Self possibly! 


About Usha, I read it recently and noted my remarks on the 
book itself. I lent it to Mr. Narayana Murty. Itis a worthless book. 
I never thought that Mr. Venkataraya Sastri was so puerile and 


?** గురుజాడలు 1057 Correspondence 


lacking in healthy imagination. One act is Usha's విరహ (Viraha), 
another is ప్రద్యుమ్న విరహ (Pradyumna Viraha) in the disgustingly 
conventional style, lotus leaves, moon-beams and what not. No 
action, no character. The love between Bana’s nephew and the 
wetnurse of Usha is conceived in bad taste and is extremely vulgar. 
Mr. V. Venkataraya Sastri thinks that buffoonery is wit. 


The last scene of K (Kanyasulkam) is in print. You will have the 
entire book very soon. Mr. Y.N. (Yanamandra Narayana Murty) calls 
my book a wonderful work of art. Leading book-sellers promote 
speedy sale. Mr. Yates wrote admiring my preface. We live on 
such praise. 


I became very weak as soon as I arrived here. I am glad to tell 
you my health has improved considerably. 


I shall print a portion of your glossary at the end of the book. 
My pranamas to your father. When do you return to Nellore? 


Yours very affectionately, 


Q uhhaa 


P.S. At what O'clock does the Mail arrive at Nellore - from Madras, 
I mean? 


KKK 


?** గురుజాడలు 1058 Correspondence 


Tawker's Gardens, 
Royapettah, Madras, 
24-6-09. 


My dear Munisubrahmanyam, 


By yesterday's mail I sent you a copy of Kanyasulkam. Please 
write a review. I suppose you have a copy of my Songs of Blue 
Hills. If so, review that also along with my play, so that philistines 
may not say, “This man has written in the spoken dialect because 
he cannot wield the literary dialect with effect. Sour grapes!" Send 
on your review to me. I shall have it published. 


What a disaster on the East Coast railway line! I am afraid 
your district suffered the most. Is it likely that the three carriages 
had, I mean, contained only thirty persons in all? Old Rangaiah 
Chetti” is a good man according to his own lights, I suppose. I 
mention him in the Preface. His death creates a vacancy in the 
Board of Studies. I requested Mr. Krishnaswami Iyer not to put a 
crank in his place. I suggested the name of Mr. Ramanujachari.”° 
“Why not you?” asked Krishnaswami lyer. I had no objection 
except on the score of frequent journeys to Madras. 


Yours affectionately, 


g edel, 


P.S. : I learn that a firm of enterprising rascals is pirating popular 
publications. Some one tells me that on the Curator's list of 
registered books my name appeared recently. But I did not register 
any book. 


PII 


?** గురుజాడలు 1059 Correspondence 


Tawker's Gardens, 
Pater's Road, 
Royapettah, 
1-7-1909. 


My dear Munisubrahmanyam, 


I did send the book to you and along with it copies to three 
other friends. Two of them acknowledged the books. I think the 
postal people played some mischief. Please enquire. I sent you 
another copy today. Please write a review and send it to me.” 
Give your opinion frankly, otherwise the review would be one- 
sided and valueless. You must learn to rely on your own judgement. 
It does not matter if we differ. An author finds some justification, 
sound or unsound for whatever he writes. Unfortunately the 
Registration Department is under a European now. And my friends 
have no influence with him. 


Can you come next Sunday and spend a day or two with me? 
I live at Tawker's Bungalow in Royapettah. You may live with 
me. Will they not give you a day's leave? 


Yours affectionately, 


g pela 


Tk 


?** గురుజాడలు 1060 Correspondence 


Tawker's Gardens, 
Royapettah, 
7-7-1909. 
My dear Munisubrahmanyam, 


Yours of the 3" inst. I am sorry that I could not secure a place 
for you at Vizianagaram. The Ripon High School? scheme 
collapsed. I wished very much that you should settle at 
Vizianagaram. Let us hope that opportunities will occur. The 
Cocanada tutorship is not a bad job?. But two years bond is an 
inconvenient thing. I think it is advisable to take it up. If a better 
(place) offers itself, we can easily induce the College Committee to 
release you from the bond. About reviews, you will have seen the 
wretched theft that Mr. (Venkanna) wrote in The Hindu. He copies 
the first paragraph from the Times of India. Shall stay on here till 
the 15th inst. at least. 


Yours affectionately, 


g ahha 


P.S.: There is not one person that I know who knows to review a 
Telugu book. That is why I asked you. You have critical acumen 
and command over the terminology of criticism. 


There was a scholar by name D. Narasaiah® who used to edit 
a bright little weekly "The People’s Friend" now defunct. He 
was a native of Nellore. Is he living? If so give me his address. 
He had a wonderful command of English. Please see him. 


PII 


?** గురుజాడలు 1061 Correspondence 


C. Venkatachalam 


aclose relative of Gurajada, was the Government Pleader and Public Prosecutor 
at Rajahmundry. Gurajada held him in high esteem and valued his opinion very 
much. Both of them were in correspondence on personal matters also. 


PII 


Rajahmundry, 
29" July, 1909. 


My dear Apparao, 


I am in receipt of your letter. The length 55 inches given by 
you to the firm is I think all right. I have, therefore, not written to 
the firm. Please tell him to expedite the work and send the gown 
as early as possible. I hope you have given the order for the bag 
for the gown. 


In today's Mail there is a very flattering review of your book. 
I think it is the best of the reviews that had already appeared, I 
think there would be a good sale of the book in these parts. I will 
be able to give you some idea of the sales in a week or so. It is 
hardly time as yet to receive orders for the book as the advertisement 
in the Andhra Kesari appeared only in the last issue. I think the 
book, notwithstanding its bulk, is more entertaining than the 1* 
edition. I have not yet heard any adverse criticism of the book. 
The character Girisam 15 to be (....). The fellow will be remembered 
and live long after we all disappear and are forgotten. 


When are you likely to leave Madras for Vizianagaram? Buchi 
Babu wants to enter the Police. I am dissuading him and advising 
him to take up some independent business. After your return I 
think we can cure him of the Police mania. 


Yours affectionately, 


C. Venkatachalam 


?** గురుజాడలు 1062 Correspondence 


Admiralty House, 
Mylapore, 
31-7-1909. 


My dear Munisubrahmanyam, 


Thanks for your card. We leave on next Friday. Your present 
place is not a bad start and Cocanada is not a bad place either. It is 
an important commercial centre and let me add, of letters also. 
Climate is pleasant. I shall introduce you to the Zamindar of 
Polavaram*! and other friends. Please make the acquaintance first 
of కాశీభొట్ల బ్రహ్మయ్యగారు (Kasibhotla Brahmayya)? of ఆర్యమత బోధిని 
(Arya Mata Bodhini). (He) promised a review of my book. I sent copies 
to the editresses of the two ladies magazines of Cocanada.9 


A review by సరస్వతి (Saraswathi). I enclose a letter of 
introduction to D. SivaRao Pantulu who lives with the Zamindar 
of Polavaram. He is the son-in-law of my uncle. He is a literary 
man. When you meet him tell him to send a copy to the Editor of 
రవి (Ravi)? I have sent 200 copies to the Manager of the Saraswathi 
office for sale in Cocanada. The reviews must state where the book 
is available. Did you read reviews in the Mail or the Hindu and 
the Telugu papers of Madras? The sales are slack. I suppose for 
one man who buys, twenty borrow and read. Our country is poor. 


Yours etc. 


Q pela 


Tk 


?** గురుజాడలు 1063 Correspondence 


Confidential 


August,” 1909. 
My dear Venkatachalam, 


I cannot tell you how happy your letter made me. I value your 
verdict more than any other friend's and you have intrinsic 
knowledge of matters. You (....) sent me two or three strongly 
worded cards: I value them and cannot destroy them - but rest 
assured that they are beyond the reach of anybody. I wrote to him 
(?) an apologetic letter and he is as sweet as ever. The (...) card 
was nice and I showed it to Polavaram (zamindar). 


No one that knows me well, will attribute mercenary motives 
to me. Some friends, no doubt thought that I would send uncle 
(...) to service under (...) Polavaram and I sharply took them to 
task for entertaining such (...) views. Her Highness the Maharani 
recommended him to Mr. Gillman for a pension of Rs. 25/- per 
month and if he gets it he must be considered as singularly fortunate 
man. I can put him in the way of (...) a few men (...) a month and 
that will settle him comfortably. He is too good and talkative and 
has become irritable of late. The worst thing is talkativeness. 
Nothing gives him greater pleasure than to be listened to and readily 
plays into the hands of his hearer. He has poor business capacity 


GI. 


About grafts (...) you graft mangoes of four varieties that always 
bear (...) and few grafts bear late. This summer plant out plenty of 
mangoes and try to make grafts in your garden of which uncle 
speaks (...). I should like to have some of your varieties. We leave 
to Ooty about the 15" April. I do not know when (...). 


Qo Apea 


?** గురుజాడలు 1064 Correspondence 


Fort , 
Vizianagaram, 
11" August, 1909. 


My dear Munisubrahmanyam, 


I duly received your letters. I am very busy, as you guess, with 
so little energy. Thank you for your kind promise to come over 
here. Please see the Manager of Saraswati Press - కామేశ్వరరావు 
(Kameswara Rao) is his name, I think. He is a very clever writer. 
Please ascertain how my book is selling. Has a review? appeared 
in Mr. Brahmayya's paper ఆర్యమతబోధిని (Arya Mata Bodhini)? If you 
can spend next Saturday and Sunday here, I propose to get a note 
on Wordsworth's Micheal.® I am collecting material. I am engaged 
in writing a drama on the story of Bilhana to show that the spoken 
dialect lends itself to the expression of higher emotions. How do 
you like your work there? What grammar do Matric students use 
there? Nesfield? If not, please bring a copy of the book which 
they use. 


Yours affectionately, 


Q ahaa 


KKK 


?** గురుజాడలు 1065 Correspondence 


Sept., 1909. 
My dear Mr. Venkatachalam, 


Please treat this communication as strictly confidential and 
(...) without prejudice. Sastri wrote the letter. He wrote from the 
depths of his heart. I wanted to write a suitable reply, but pressure 
of business, not marriage business. 


Now I have leisure and I write to you. There is nothing that I 
should willingly keep (...) from you and if I did not earlier there is 
no motive for it. The matter was decided with some suddenness 
because no (...) alternative and when (...) decided it did not (...) 

69 
whether (...) 


Qo halla, 


"kk 


?** గురుజాడలు 1066 Correspondence 


R. Galletti 


Prominent Italian in the British Government who worked as District Collector 
in many places including Visakhapatnam. During his long tenure in Andhra 
Desa he learnt Telugu with the help of scholars and gained considerable 
knowledge in it. He evinced keen interest in the spoken dialect and, compiled a 
dictionary of Telugu spoken words in Roman script. 


PII 


D'Anglis Hotel, 
25-12-1909. 


Dear Mr. Appa Rao, 


I have sent your letter of the 22" on to the Chief Secretary. 


Iread Kanyasulkam many years ago and was glad to see that a 
book in the colloquial had run to a second edition. Also that in the 
edition you recognised the difference between 'a' and modified 'a' 
('a' as the Gunons write it) in the print. 

Ienclose a little pamphlet I wrote myself in the colloquial some 
years ago. I wrote it in Roman characters, finding it more 
convenient, and my munshi put it into Telugu characters. It is 
easier and quicker to write Telugu in Roman phonetic script than 
in the Telugu script. I should like to see another edition of 
Kanyasulkam in Roman phonetics, modified 'a' being written"a". 


Yours sincerely, 
Galletti 


Tk 


?** గురుజాడలు 1067 Correspondence 


Sule's Gardens, 
16^ January, 1910. 


Dear Mr. Appa Rao, 


I am very much obliged for your letters of the 4^ and 14" and 
your views. 


As an official I cannot enter upon a general discussion by letter 
of controversial questions, but I think your letter of the 4^ January 
about the vernaculars and their study might interest Lord Morley 
and I will send it on privately to him if you have no objection. 


Yours sincerely, 
Galletti 


KKK 


?** గురుజాడలు 1068 Correspondence 


H. Krishna Sastri 


Epigraphist of considerable experience, and reputation. He worked as Chief 
Epigraphist in the Department of Epigraphy at Indore and later at Bangalore. 
He was friendly with Gurajada, willing to extend all possible help in research 
work. Gurajada complimented that, "Krishna Sastri seems to be a good boss 
with little conceit, and willingness to teach and learn." 

(Diaries of Gurajada 6" April, 1895) 


Tk 


Camp: Madura, 
11? February, 1910. 
My dear Appa Rao, 


Your kind note of the 2™ instant. I have been flourishing as 
best as I could amidst distant tours and consequent hardships. I 
regret I do not possess a copy of Bilhana's Vikramarka Deva 
Charita; but feel glad to hear that you are going to embellish with 
your master-hand the already popular story and make it doubly so. 
Was ita princess of Guzerat who was the cause of those outpourings 
of a passionate poet's indiscreet love? I am glad to know it. Your 
Kalinga History too must be welcome alike to students of History 
and to Telugu scholars. Professor Hultzsch from Germany writes 
to Mr. Venkayya to say that your Munjern plates are, all of them, 
at least four, hopelessly forgeries and that he is not going to publish 
them. I do not think there is sufficient justification for thinking so. 


My discoveries, so called, are of the mildest type, particularly 
in this trip. A copper plate of the Chalukya Vikramaditya-I is the 
only one which I may claim as something like a discovery. Of 
these records one or two early records of the Ganga period, some 
of the Kakatiya period from Palnad and the usual Chola ones are 
all that I could mention, for the present. Here, I am going to examine 
the Brahmi inscriptions in caves. You know they have not yet 


?** గురుజాడలు 1069 Correspondence 


been properly interpreted. If they could be, it will indeed be a 
splendid discovery. 


In spite of the heavy work in connection with the report, I 
shall feel it a pleasure to spend some hours with you - once a week 
if not everyday- on the Hills. I do maintain a photographic 
establishment. 


Congratulating you on the success which your fine production 
- the Kanyasulkam - is having on the stage. 


Yours sincerely, 


H. Krishna Sastri 


Tk 


?** గురుజాడలు 1070 Correspondence 


My dear Hllison, 


Mr. Willman told me that he would give 9 months leave to the 
Manager on full pay and retire him at a pension of Rs. 250 a month. 
I asked him if he should retain him forthwith. He promised that he 
would not retire him until the suits against the Samsthanam were 
disposed of. I did not understand that he was going to ask the 
Manager to hand over charge forthwith. He has knowledge of 
family matters for a long time and his sudden retirement will cause 
us great inconvenience. 


I, therefore, request you to keep him in his duty until the end 
of January next. In the meanwhile we shall consider the 
arrangement to the mode for conduct of business during his future 


absence.” 
e రంల 


Tk 


?** గురుజాడలు 1071 Correspondence 


Ootacamund, 
277^ Oct., 1910. 


My dear Appa Rao, 


Your letter of the 21* instant. The Bezawada inscription of 
Yudhamalla will be published in the Epigraphia by Mr. Ramayya 
Pantulu. Of the two copies that I prepared of it, I have sent one to 
Mr. Venkayya for preparing a photo lithographic plate and the other 
I am sending to Mr. Ramayya Pantulu. In this way you will see 
that I possess no spare copy to send you for reference. Besides it 
appears to be the desire of the Government that no notice or 
comment on the epigraphical discovery by the Archaeological 
Department can be made in any journal in anticipation of its 
publication in the Epigraphia or other official journal. For your 
purpose I should think that what I have said of the inscription in 
my report, a copy of which I have already sent you, must be enough. 
In case you may still like to see the original, enclose a tentative 
framescript of it for reference and return. I regret for not sending 
you the inscription for reasons stated above. Please do not use my 
framescript in print, for it is only tentative and is to appear in the 
Epigraphia soon. 


Ido not possess a copy of Bhatta Kalanka's Kanarese Grammar. 
Mr. Venkayya is here and his address is 'Edgeworth'. Will you 
kindly tell me of earlier convenience? Now that Prof. Hultzsch 
does not care to publish the early Eastern Chalukya grants 
discovered by you which of them you would like to edit yourself 
and which you would leave to me? Your paper on /ndravarman 
may be sent to Mr. Venkayya, if itis ready. The plate to accompany 
will be ordered without delay. Your pencil notes with impressions 
have been returned to you already. 


Yours sincerely, 
H. Krishna Sastri 


?** గురుజాడలు 1072 Correspondence 


Fort, 
Vizianagaram, 
4" Dec., 1910. 
My dear Munisubrahmanyam, 


How is it I have not heard from you for a long while? Did you 
read my recent poetry in the AndhraBharati’'? Daman and 
Pytheus? has been praised immediately even by the old school 
paper-wallahs.”° You will recollect that some time back you told 
me that the criticism of Brahmayya Sastri can be considered to be 
effective in Cocanada and asked me to reply. I delivered my first 
broadside in a recent issue of $284 (Sasilekha). You will find it 
also in ఆంధ్రకేసరి” (Andhra Kesari). Please let me know what you 
think of it. More articles will follow. Please look up పిల్లలమర్రి 
పినవీరన్న శకుంతలాపరిణయం (Pillalamarri Pina Viranna Sakuntala Parinayam) 
a copy of the (and) also of my verses in which the authors might 
have discussed bad poets and the correct principles of poetic art. If 
you can get hold of నరసింహపురాణం (Narasimha Puranam) of Erra 
Pragada (....) quote similar verses from him also. What are you 
doing now? Please convey my compliments to your revered father. 
I hope he is keeping excellent health. 


Yours affectionately, 
Ç TU VP 


Tk 


?** గురుజాడలు 1073 Correspondence 


To 

The Editor, 

The Hindu. 1* February, 1911. 
An Undeciphered Inscription 

Sir, 


In a letter under the above heading published in your issue 
of the 26th inst., Mr. D. V. Prakasa Row! asks for information about 
a grant of the Eastern Chalukya King Vishnu Vardhana V (A.D. 
843-844) published by Dr. Burgess and Pandit Natesa Sastri in 
Vol. IV of the Archaeological Survey of India . The inscription 
was published by Dr. Fleet in Vol. XIII of the Indian Antiquary. 
Impression of the plates will be found in the facing page 86. The 
donative part of the inscription is in Telugu of which Dr. Fleet 
could not obtain a translation for obvious reasons. What Dr. Fleet 
could make of it, will be found in his paper on Eastern Chalukya 
chronology (Indian Antiquary Vol. XX P.102). I intend dealing 
with that inscription in a series of articles in Telugu which I am 
contributing to the columns of the Krishna Patrika, Masula 
(Machilipatnam). The second article deals with the date of 
Yuddhamalla inscription at Bezawada, and I think that there can 
be little room for doubt as to its priority to Ramayya Bhatta.” Ido 
not quite understand what Mr. Prakasa Row means by “a 
recognized Telugu language prior to Ramayya Bhatta”. Does he 
mean “a Telugu literary dialect?” If so, certainly there was. The 
Bezawada inscription of Yuddhamalla furnishes forms which are 
not to be found in Ramayya Bhatta, and if we go further back to 
the Chalukya inscription which is puzzling Mr. Prakasa Rao, and 
similar but shorter records, we shall have to admit that like 
Canarese, Telugu had older literary dialects. The true significance 
of this fact does not lie in its bearing on academic discussions on 


?** గురుజాడలు 1074 Correspondence 


the position of the first poet whose work is extinct but in the light 
which it throws on the history of South Indian literary dialect and 
on the question of the formation of a popular literary dialectical 


Telugu. 
Qu ello, 


Fort, 
Vizianagaram, 


January, 28. 


Tk 


?** గురుజాడలు 1075 Correspondence 


To 
The Editor, 
The Hindu. 
6-2-1911. 


Dear Sir, 


In my letter of the 29" ultimo published in your issue of the 1 


instant, the word Nannayya Bhatta తాల atee has been mis printed 
Ramayya Bhatta. I invite Mr. Prakasa Rao's attention to the 
following inscriptions in Mr. Butterworth's Nellore Inscriptions. 
All these inscriptions, which are older than Nannayya, and are 
very important. They will help to understand the history of literary 
Telugu as elucidating. 
Nellore Inscriptions II Vol. 


Page Place S.No. 
544 Kandukur 31,32 
606 " 67 
609 - 69 
676 Kanigiri 25 
896 Ongole 3 
966 " 39 
967 5 40 

III Vol 

1151 Podili 1 
1152 5 2 
1201 » 38 


?** గురుజాడలు 1076 Correspondence 


The reproduction of photographs in Mr. Butterworth's volumes 
are far from satisfactory and I hope that the Government 
Epigraphist will prepare careful estampages of these inscriptions 
and reproduce them in Epigraphia Indica with or without comment. 


By passing, I may remark that Mr. Butterworth's volumes 
amply bear out Mr. Krishna Sastri's remarks on publications by 
amateurs. Not that I under-rate the usefulness of Nellore 
inscriptions, far from it, on the other hand, I think their value is 
far greater than what Mr. Butterworth assigns to them in his modest 
preface. They are invaluable as presenting specimens of written 
Telugu of thirteen centuries, and they have thrown a flood of light 
on the history of many South Indian dynasties. But in publications 
of the kind, one does not expect a high standard of accuracy and in 
basing important conclusions upon them one has to depend on the 
original records. Dr. Hultzsch had asked me to edit the 
Malliyapundi grant of Ammaraja in Epigraphia Indica). Asa guide 
to the inscriptions, the value of Mr. Butterworth's volumes cannot 
be over-rated. 


I have not read the G.O. in which Mr. M.K.Narayana Swami 
Iyengar comments in your columns but I am afraid, his remarks 
about Messrs Venkayya* and Krishna Sastri are hardly fair. 
Amateurs may know more Telugu or Tamil than the professionals 
in the Department, but there is no denying the fact that publications 
under the editorship of scholars who have made epigraphy their 
life work, and have many years of experience behind them, maintain 
a higher level of accuracy than publications issued on the 
responsibility of an amateur. 


The greatest of scholars have committed blunders and cannot 
help committing in a field of research where material is scanty for 


?** గురుజాడలు 1077 Correspondence 


correct interpretation on connected history, and much is for 
conjecture and tentative construction. The history of antiquarian 
research in India has been one of continual readjustment of 
knowledge in the light of new facts. It is just possible that 
Mr.Venkayya mistranslated some Tamil words of the last century. 
An Epigraphist is seriously handicapped in a province which is 
polylingual. Tamil and Telugu are blessed with ancient literary 
jargons, which whatever their literary and philological values, do 
not possess the human merit of general intelligibility. A scientific 
study of the Dravidian languages was inaugurated by European 
scholars, and the output by the native scholars is yet very small. 
Unfortunately these languages were considered to be outside the 
scope of the linguistic survey, and their study received a very 
superficial treatment. The generality of Telugu writers have no 
idea of the value of the study of local dialects, present and ancient. 
Unfortunately for Telugu, Mr. C.P. Brown was it's first and last 
worker. I know no one who knows Telugu. I hope the case is 
different with Tamil. 


Itis within my experience that both Mr. Venkayya and Krishna 
Sastri sought the help of Telugu scholars when they needed it and 
they were always ready to receive suggestions in matters connected 
with Epigraphy. I cannot conceive how the charge of mistranslation 
of some vernacular words can be brought up against them as 
damaging their character as experts. Few higher qualities go to 
make an expert than carrying a lexicon on one's head. It was with 
memories moderately charged with vocabularies and rules of 
grammar, that European savants (under score by Gurajada. Eds.) have 


reared up the wonderful edifice of oriental research. 


I am amused at amateur Narayana Swami Iyengar's estimate 
of the work of the Dept. Indian Epigraphy owes a deep debt to Dr. 


?** గురుజాడలు 1078 Correspondence 


Hultzsch and his Chief Assistants. They brought into the Dept. 
scientific methods and a high ideal of accuracy. Any one who 
knows anything of South Indian antiquities knows this. Spending 
the summer months on the Hills, I have watched year after year, 
the work of successive Chiefs and Assistants in the Epigraphist's 
Office at Ootacamund. No office works harder with greater zeal. 
An intelligent scholar, which Mr. Narayana Swami Iyengar, no 
doubt should try to realise what taxing brain work and what labour 
an annual report or a single number of the Epigraphia Indica. 
Possibly the Tamil of the inscriptions is easy. The case is different 
with Telugu. Yet, I am surprised at the comparative ease with 
which both Messrs Venkayya and Krishnasastri decipher and 
interpret. A case in point is the Yuddhamalla inscription of 
Bezawada. Some years back four eminent Telugu scholars (that is 
as present day scholarship goes) were at it for several months. But 
it was reserved to Mr. Krishna Sastri to discover that the inscription 
was in metre and that a portion of it had to be read from bottom up. 


Mr. Narayana Swami Iyengar has quoted Mr. Marshall. His 
remarks do not apply at all to this province after Mr. Venkayya 
began to issue his elaborate and interesting annual reports, which 
mark an epoch in South Indian antiquarian research. In what sense 
the records of the Epigraphist's office can be said to be hidden 
behind a board I fail to see. Any bonafide (under score by Gurajada) 
amateur can easily obtain permission to inspect them. I must 
confess that I do not see any meaning in Mr. Marshall's remarks 
about finality. 


The educated public take so little interest in the Department 
that Government is not likely to employ a large establishment and 
to undertake costly publication. But, I believe that the requirements 
of amateurs will be served and public interest aroused, if duplicate 


?** గురుజాడలు 1079 Correspondence 


copies and careful transcripts of inscriptions copied, one deposited 
in the Madras Museum. Considering the paucity of such amateurs 
in the country it is a pity that the few workers are unable to work in 
harmony. Taking it for granted that Mr. Krishna Sastri's remarks 
on amateurs were objectionable their reputation does not, I think 
(it) requires the underestimation of distinguished scholars like 
Messrs. Venkayya and Krishnasastri or the workers of the 


Department. 
Q peel 


Tk 


?** గురుజాడలు 1080 Correspondence 


Admiralty House, 
Mylapore, Madras, 
3-4-1911. 


My dear Munisubrahmanyam, 


I was glad to receive your letter. I thank you for all the kind 
things you have said of me. Even old chaps like me need a little 
encouragement and it comes from no quarter more agreeable than 
from a loving young friend like you. My cause is the people's 
cause’. I have cultured opinion at my back. I do not mind if those 
who are incapable of understanding the subject array themselves 
against me. Their conversion can do no good to the language. They 
are so hopelessly wedded to the old, highly artificial literary dialect 
that I can never expect them to write well in the new. Even in the 
old literary dialect good writers are few. I want young men like 
you to create a tradition of good writing in the polite spoken 
language. I am sorry to know that Cocanada’ is still against me. 
My policy in (the) controversy is to give a long tether to my 
opponents so that they may stray far. I am replying to one critic, I 
am attacking another on collateral subjects. I think they have learnt 
to respect me. Even now (Kasibhotla) Brahmayya shows me much 
courtesy. The leaders of the Madras Telugu factions come to see 
me. No one is anxious to cross swords with me. I am quite satisfied 
with the progress of the movement. 


Some of them use dialect consciously to write the old literary 
dialect and lapse into the modern dialect. I wish your brother's 
success in the examination. Please convey my namaskarams to 
your revered father. I can easily realise (...). 


?** గురుజాడలు 1081 Correspondence 


If you pass the second grade, set up practice. Do not enter 
govt. service unless you have a godfather. The process of promotion 
is painfully slow and the subordinate Revenue service grinds all 
spirit and romance out of a nature like yours. 


I see no reason why your enthusiasm for letters should wane. 
Write in the polite spoken dialect taking pains about your sentences. 
You will soon develop into a good writer, if not a great writer. 


In the new year number of ఆంధ్రపత్రిక (Andhrapatrika) you will 
find from my pen, part of the story of కళాపూర్ణోదయం (Kalapurnodayam) 
in the author's style. Can you send me a copy of పిల్లలమర్రి 
పినవీరభద్రుని శకుంతలా పరిణయం (Pillamarri Pina Veerabhadruni Sakuntala 


Parinayam) 


Yours very affectionately, 


g (7 


Tk 


౨౫% గురుజాడలు 1082 Correspondence 


Kasinadhuni Nageswara Rao 
1876-1938 
A renowned editor and publisher and, in a way, one of the 
pioneers of Telugu journalism. Kasinadhuni Nageswara Rao 
was the founder of Andhra Patrika, a Telugu daily that gained 
enviable reputation and popularity for nearly eight decades in 
Andhradesa. He started Andhrapatrika as a Telugu weekly 
from Bombay in 1908 and shifted to Madras in 1914 to convert 
it into a Daily. It was acclaimed as the first successful daily newspaper in 
Telugu. Nageswara Rao was known for his munificence with his unstinted 
charities for every worthy cause. He was a source of inspiration for the political 


movement that agitated for the formation of separate Andhra State in 1920s. 
kkk 


The “Andhra Patrika” An Anglo-Telugu 
Illustrated Weekly, 

published every Wednesday. 

Office: Nidumolu, Krishna Dist., 
27-4-1911. 


Dear Sir, 


Many thanks for your very kind letter of the 16" instant which 
was sent to me from Bombay to this place. Owing to my ill - 
health I came to this place for rest and change and may remain 
here for one month more. 


Iowe you an apology for not publishing the selections and the 
verses on the Maharaja. An article on the life of Maharaja was 
published and so the verses were left off. The selections from 
Kalapoornodaya were left off as a copy of the book could be found 
in the hands of those conversant with the Telugu language. 


I am very sorry that the volume has become a bulky one. I 
attribute this defect to the contributors. You will find by perusing 
the articles that, with a few exceptions, all the articles are lengthy. 


?** గురుజాడలు 1083 Correspondence 


I am bound to bring out the volume by a certain date and the 
contributions good, bad, indifferent reach me slowly. Without even 
an attempt at selection I am obliged to give to the printer articles 
as they reach me. If the contributors take care to send short articles 
in time the volume can be lessened in bulk. This will save me 
money and trouble. Kindly suggest me new ideas for the next 
number. 


Language is a living force and it is bound to reform itself with 
the advances made by the community. You must try to convene a 
gathering of people interested in the progress of the Telugu language 
and discuss the mode of operations. I am afraid there are not many 
who have carefully thought out the problem like you. I am not 
well-versed in Telugu and my Telugu is very poor. I know Sanskrit 
alittle and hence more Sanskrit words are to be found in my articles. 
I read sometimes Emerson and the jerky sentences are imitated 
from him. Thanking you for your kindness and your promise of 
reviewing the number in the Madras papers. 


Yours sincerely, 


K. Nageswara Rao 


P.S. : I have a mind to publish some useful booklets size demy 1/2 
of 24 pages matter to be sold at one annaeach. If the booklet comes 
to 12 pages it shall be sold for half-an anna, and if of 48 pages 2 
annas. No booklet should contain more than 48 pages. Will you 
mind to be good enough to write one booklet on any useful and 
interesting subject that you are interested in. I shall be much obliged 
to you to give any suggestions regarding this scheme of mine. 


K.S. Rao 


?** గురుజాడలు 1084 Correspondence 


B. Seshagiri Rao 
(1884-1941) 

A very enterprising person Seshagiri Rao claimed his close association with 
Gurajada on several occasions. His unstinted support to the cause of spoken 
dialect movement was appreciated very much by the leaders. As a student of 
Maharaja College, Vizianagaram he was very near to Gurajada. Later he became 
a Lecturer in the same College. He was appointed Research Officer of Dravidian 
Languages in the Madras University on the recommendation of Gurajada. He 
was also a member of The Composition Committee in 1911. He established a 
Telugu University by name "Bharati Teertha Peetham" in Vizianagaram in 1923 
and awarded 'degrees' to research scholars. His book "Studies in Indian Jainism" 
is hailed as the first of its kind in Jainism. 

kk 


Dear Mr. Seshagiri Rao, 


The copy of my letter to Ramanujachariar which I sent you 
tells you all that I have to tell you of my activities here. My health 
is not very satisfactory. It never was. I agree with you about the 
magazine (...) a book of tale, and brief verse. That is Mr. N. 
Subbarao's’ idea. Your heavy things may go into separate pamphlets 
and other magazines. In reorganising the Association you are doing 
the right thing. 


About the initial vowel and semi-vowels, I do not expect the 
desperate attitude which you have assumed. You are welcome to 
wreck the cause which you have at heart by a determination to 
have your own way. People are attacking us strongly in divergence 
(...) in practice. Local records, inscriptions, Prabhakara Sastri?, 
Venkata Subbaiah (...) any blessed writer uses (vu in Telugulo) . It 
is enough if you use it in places where the semi-vowels pronounced 
(...) are in twice in a whole book. How is the school boy to write? 
According to your school, you are at one extreme; (Veturi) 
Prabhakara Sastry and Veeresalingam at the other extreme. Me in 
the middle? Very well. Do what you please. You think I am 


?** గురుజాడలు 1085 Correspondence 


offended. Why should I be offended? If you are not careful to 
save your cause from a severe and well-merited attack, I naturally 
show anxiety. You can very well imagine that it is not egotism 
which prompts to push my point. God knows that I have learnt to 
change my views on Modern Telugu more than once. Your 
argument about separation of words does not appeal to me. That 
may hold good when you write for foreigners or for children, though 
to children combinations which they hear frequently are simpler 
than component parts. When writing prose works for adults, you 
have no right to do so. You must record spoken Sandhi of prose as 
approximately as possible. The analogy of Prakrit makes me laugh. 
I fail to see its relevancy. For at least four generations (of) Telugu 
people have written the same vowel to bring back the symbolism 
(?) of Prakrit which few Pandits read. Do what you please. 


Yours Sincerely, 


Qu aua, 


Tk 


?** గురుజాడలు 1086 Correspondence 


Fort, 
Vizianagaram, 
2-8-1911. 
Dear Munisubrahmanyam Pantulu, 


I have written to Venkatachalam Pantulu?. I could not answer 
your letter at once on account of the illness of my mother'? and of 
my cousin Venkateswarlu and pressure of work under the new 
system of management. I am sorry for your financial difficulties. 
I hope you will succeed as a lawyer and that your financial 
difficulties will vanish. If you have self-confidence, you are sure 
to succeed. Intelligence and industry you possess in no small degree. 


I do not think that లవణరాజుకల (Lavanaraju Kala) is more musical 


than my previous efforts (poems). People get accustomed to the 
new style. That is all. There are few people of letters among us and 
public opinion is worth nothing. I value the opinion of cultured 
persons like you. My namaskarams to (your) father. 


Yours affectionately, 


Q Apdo 


PII 


?** గురుజాడలు 1087 Correspondence 


P. Raghavendra Rao 


Dewan of Mysore State 


"kk 


Mysore, 
29-10-1911. 
My dear Apparao, 


Thank you for your kind lines of the 4™ inst. which reached 
me six days later on my return here from Delhi, where I had been 
on a visit of inspection. Our Government have honoured me by 
making me the sole officer incharge of all arrangements at our 
Delhi campus - this time - Hence it. I went to Calcutta from 
Delhi and returned by the East Coast route via Madras and as such 
passed throw Vizianagaram last Tuesday (24") afternoon. Had I 
known that you were there, I would have wired previously and 
asked you to give the pleasure of a meet at the Railway Station, 
but it was alas! otherwise. I do not know if you will be going to 
Delhi in December next and in case you are, will you kindly let me 
know your address there? I shall try to see if I cannot give you a 
look up there at least. 


I think it will be alright about the book. I shall also ask our 
Librarian to hold by till December next as desired by you and have 
no doubt that he will be agreeable of it. 


With all kind regards, 
Yours Sincerely, 


P. Raghavendra Rao 


Tk 


?** గురుజాడలు 1088 Correspondence 


Admiralty House, 
Mylapore, 
22"! Nov., 1911. 


Dear Friend (?), 


Ireceived your note of yesterday just now. Itis rather awkward 
to blow ones own trumpet. The University members of the 
Syndicate know me very well. But why should any body write an 
account (...). 


(...) who happens to be a pandit in a College or High School 
conceives that he is necessarily a prose writer or a poet, because 
he happens to be a pandit and (...) his creed celebrates on the 
unfortunate world. In obedience to your wishes I have, however, 
(...). I consider my best claim is that I was a Lecturer in the 
Maharajah's College, Vizianagaram (....). 


(See particularly the report for 1909-10) 


Yours Sincerely, 


g edel, 


1. More than twenty five years back, I started and edited a Telugu 
fortnightly at Vizianagaram by name "Prakasika". 


Memo 


2. Telugu plays : 


Kanyasulkam & Bilhaniyam" (appearing serially in the annual 
number of Andhrapatrika). 


3. Poems: 
1. Songs of the Blue Hills. 
2. The Dream of King Lavana?- Andhra Bharati 


?** గురుజాడలు 1089 Correspondence 


3. Kasulu - Andhra Bharati 


4. Prose tales contributed to Andhra Bharathi, a monthly 
magazine at Masulipatnam. 


5. Essays: language, history and literary criticism contributed to 
the Andhrapatrika, Krishnapatrika?, Kesari, Sasikala, 
Andhraprakasika' and other papers. A series of articles on 
the origins of Telugu poetry in the Krishnapatrika. 


g (7 


Tk 


౨౫% గురుజాడలు 1090 Correspondence 


The Bangiya Sahitya Parishad Mandir 

243-1, Upper Circular Road, Calcutta 
Bangiya Sahitya Parishad was founded in 1893 in Calcutta with the aim of 
lifting Bengali language and literature to the pinnacle of perfection and glory. 
Its prime objective was not only to retain the popularity of Bengali in the face of 
the Western influence imported by the colonizer British, and also to place it on 
the elevation of improvement. The main pillars behind the establishment of the 
Parishad were L. Leonard and Kshetrapal Chakrawarti. Ramesh Chandra Dut, 
the renowned Bengali writer and economic historian was elected as the first 
President in 1894. 


PII 


23" Jan., 1912. 
My dear Sir, 


We have arranged a small party to meet you and Y. Narayana 
Murthy this afternoon at 5.30 P.M. I hope you will kindly find it 
convenient to pay a visit to the Parishad at the appointed time. 


Yours most truly 
Hemchandra Das Gupta," 
Assistant Secretary 


"eek 


౨౫ గురుజాడలు 1091 Correspondence 


Gooroodas Benerjee 

An educationist and nationalist, was born on January 26, 1844 
at Narikeldanga, in the suburb of Calcutta. Gurudas Benerjee | 
took his M.A. Degree in 1865 and was appointed Lecturer in 
the Presidency College, Calcutta. In the following year he 
obtained BL degree and subsequently a degree of Doctor of 
Law. Later he was appointed Judge in Calcutta High Court. 
He was honoured with knighthood. Sir Banerjee throughout 
his life took deep interest in educational matters. He was appointed the Fellow 
of the Calcutta University in 1879 and had been twice its Vice-Chancellor. The 
Calcutta University has owed many a reform to his initiative and persistence. 


KKK 


Narikeldanga, 
Calcutta, 
24* January, 1912. 
My Dear Sir, 

I have received your letter of the 26" instant and the copy of 
your book entitled 'Kanyasulkam' which you have kindly presented 
to me. 

I have read with pleasure and with it your learned English 
preface of the work, and regret very much that my ignorance of 
Telugu prevents me from deriving the pleasure and the profit which 
the (....) for every reader of it. 

I am glad to find that your powerful pen is directed against 
which Manu condemns in the following well known couplet. 


- ep. rer faa yoia ప్రా ళా | 
Tu spe fé ఇషా murem. wer fand || ^ 


I have much pleasure in sending you herewith a copy of my 
little book on education. 

Yours Sincerely, 

Gooroo Das Benerjee 


2౫% గురుజాడలు 1092 Correspondence 


Thompson 
Member of the Madras University Senate. He was the Convener of the Committee 
for Intermediate Telugu Composition and Translation. 


PII 


Warden's Lodge, 
Chepauk, Madras, 


20-2-1912. 
Dear Sir, 


I am much obliged for the copy of your comedy which you 
have been kind enough to send me. I wish I could read it. 


I have had to follow officially to some extent the controversy 
between the reformers and conservatives (...) in Telugu standard, 
the speech of refined and educated people (...) a right lines. 


Yours sincerely, 


Thompson 


Tk 


?** గురుజాడలు 1093 Correspondence 


Maharani Lalithakumari Devi 


Maharani Lalitha Kumari Devi wife of Vijaya Rama Gajapathi 
was a highly sophisticated and cultured lady who played host 
| to Gandhiji, Ravindranath Tagore and many other National 
leaders. Gurajada was her personal secretary. Gurajada had 
| paternal love and affection for her and indeed she reciprocated 
it by taking personal care on his health and welfare. She 
extended considerable help to Gurajada in construction of a 
new house which was named 'Lalith.' She implemented water supply scheme in 
Vizianagaram at a cost of two lakhs. She virtually ruled the Zamindari with a 
kind heart and benevolence. 


Tk 


The Fort, 
21* Feb., 1912. 


My dear old Appa Rao, 


It is really nice to hear from you daily, and to know about you. 
I miss you very much. I have wired you this morning saying you 
must telegraph to Maharaja about Narayana Murthy. Maharaja 
has been in Cany all these days, but is expected today. You will, I 
am sure, write to father and tell him all about the Appeal. I am 
anxious to learn about your health in your wires to me. You do not 
mention a word. So I thought you are well. I am not with you to 
see to your comforts. No more, I will close. 


Your well wisher, 
Lalitha Kumari 


Tk 


?** గురుజాడలు 1094 Correspondence 


Bombay, 
5-3-1912. 
Dear friend, 


Many thanks for your kind letter of the 2™ instant and the 
interesting contribution sent by book-post. The whole article will 
be published in the next week's issue i.e. on the 13^ March. I 
further thank you for your promise of sending a series of articles to 
the paper which shall be gladly published in the paper. 


I shall thank you to give the following few lines for your 
consideration. You are a great scholar and brilliant writer and as 
such you may think me presuming writers for the request I make 
in this letter. 


I agree with you that the style to be adopted in the Telugu 
writings should be popular in preference to the classical, though I 
am a great sinner in that respect. Unfortunately my poor Telugu 
and scanty knowledge of Sanskrit are responsible for my illogical 
situation. Another drawback to be found in the language itself 
owing to the poverty of the language in the scientific and technical 
terms which can be easily coined from the Sanskrit roots and words. 

This state of affairs is responsible for the introduction of a large 
number of Sanskrit vocabulary into Telugu literature at the present 
time. I believe, the writers "forthe sake of pedantry" do not willfully 
introduce high sounding words into their writings. Other writers 
there are who are generally disposed to put into their own books 
the words and sentiments found in the classical authors in a new 
garb. On the whole I am inclined to be true that no writer does 
wish to introduce Grandhika Bhasha (classical language) for the sake 
of introducing it into his writings. This is the natural result of our 
present culture rather absence of culture. 


?** గురుజాడలు 1095 Correspondence 


This position of those who advocate the use of Grandhika 
Bhasha may not be just but you confront it at every turn. Our old 
authors used that language and our present authors are using that 
language in their writings. 


The position of those who advocate popular language must be 
identical to the one taken by those who advocate the use of classical 
style. There should not be any clash of interests between the two 
classes of writers. Both of them wish to serve the language in the 
light of their ideals. But any attempted style of the Grandhika 
Bhasha cannot be the end and aim of the writers. They may put 
their thought into the form that naturally appeals to their instincts 
but no good purpose is served by going out of the way to select 
popular words for the sake of those words on sentimental grounds. 
I request you to write in the Gramya Bhasha, (spoken dialect) as you 
call it, but please do not make a special attempt to put your thoughts 
in that style on theoretical grounds only. All great authors try to 
express their ideas in clear and simple language without any 
attempt. In your writings in some places an idea comes to the 
reader that a special attempt is made by you to use the spoken 
language. Ithink by avoiding that partiality for the spoken language 
and writing in your flowing style you will be doing justice by 
yourself and service to the language. 


Hoping to be excused for this uncalled for opinion. 


Yours sincerely, 
K. Nageswara Rao 


"eek 


?** గురుజాడలు 1096 Correspondence 


Mysore, 
18-3-1912. 
My dear Apparao, 


Ihave your reply of the 12^ inst. as also the book packet referred 
to in it and thank you very much for this prompt response to the 
request made in my letter of the 11" inst. The books arrived here 
safely yesterday and I had them returned also to the library this 
morning. I am very sorry if my pre-emptory telegram put you to 
any inconvenience, but I really could not help it and you will also 
not mind it, I hope. Our Palace Controller Mr. B. Rama krishna 
Rao is a Telugu man and very keen on Telugu literature, history 
and matters antiquarian generally. He and you are kindred spirits. 
I think, and it seems to me, that I cannot do better than to attempt 
to bring you two together by interchange of letters, to begin with. 
I have spoken to him about you and he says he will be delighted to 
hear from you and to do what he can for you. He is a good friend 
of mine and a most charming person altogether. So would you 
write to him yourself next about any matter which has common 
interest for you both? He will be delighted to respond, I am sure. 
Address him please as follows : B. Ramakrishna Rao, Esq., Palace 
Controller, Mysore. I have given him your address, so it will be 
all right. Hope you are there fit and well. If Dr. Mangayya? is still 
there kindly remember me to him. With all kind regards. 


Yours sincerely, 


P. Raghavendra Rao 


P.S. : Don't you think it is time you followed my worthy example 
and dropped me very formal "Mr."? 


?** గురుజాడలు 1097 Correspondence 


Sarada Charan Mitra 
Scholar and author in Bengali. He was the President of Bangiya Sahitya 
Parishad. 


Tk 


85, Grey Street, 
Calcutta, 
15-4-1912. 
Dear Mr. Appa Rao, 


Many thanks for yours (your letter) of the 1* April and your 
Telugu song on the Coronation Durbar printed in the (Devanagari) 
character?. Notwithstanding dissimilarity of the Telugu and the 
Northern Indian languages, I find that if Devanagari be used in 
printing Telugu, the dissimilarity would appear to be much less 
than if different scripts were used. I find from your translation 
that many of the words are Sanskrit and we can easily understand 
them. I have kept your book as one of importance and shall see 
that it is published in the next number of the Devnagar. 


There can be no doubt that India, if it is to be united, ought to 
have a common script and a common literary language. I shall try 
to find a volume of the National Magazine which contains an article 
on Teakchand but it is so difficult to get the book. I have some of 
the volumes and I have asked my son, who looks after the Library, 
to trace it. 


The members of the Sahitya Parishad, as such are averse to 
write in any other language except Bengali. I am an exception 
notwithstanding that I am the President. However, I shall try to 
induce some of my friends to write an essay on the modern literary 
Bengali dialect. With best regards. 


Yours Sincerely, 
Sarada Charan Mitra 


?** గురుజాడలు 1098 Correspondence 


Private 
From 
Suryanarayana (?) 
Secunderabad, 
16-9-1912. 
My dear Bavagaru, 


Many thanks for your kind letter which reached me last night. 
What you say is quite true and I quite agree that if we co-operate 
our way will be quite smooth. 


To come to the point - I am not at all anxious for compromising 
the pending litigation. Let it be over for the present. We may 
think of it later on. For the present let us think of the loan question. 
When I was negotiating a loan on jewels for Messrs. Tawkers, 
Mr.Gopinath requested Mr. Narathan Seth to sound my capitalist 
whether he would also advance 14 or 15 lakhs to the Maharajah's 
jewels and Mr. Narathan Seth actually showed some telegrams 
purporting to have been given by Her Highness to the Baronet 
Cowasjee Jakayan asking him to come over to Madras with his 
solicitor to examine the jewels and give the loan before 29" of last 
month. 


Thereupon the Baronet wired to the Maharanee (in giving) 
whether she would agree to his terms. No reply. Thereupon Mr. 
(...) Tawker who was then in Secunderabad wired to me to come 
here urgently and then explained that no jewels would be pawned, 
but only the trustees would sign and take the loan. I wrote to you 
then about this matter. 


?** గురుజాడలు 1099 Correspondence 


Mr. Cowasjee Jakayan Baronet has sold Govt. Stocks to the 
extent of 25 lakhs for some other business which fell through and 
he has got that amount in Current Deposits in the Bombay Bank 
lying as a dead stock, and he is thinking to invest it in a safe place 
or to buy again Stock notes. So he has been wiring again and 
again to the Maharani and to me and I was requesting him to keep 
the money for us till the 25^ of this month promising to get him 
some definite terms or some definite information at least by 18" 
instant, and I am very grateful that your letter has come in time. 
Mr. Gokuldas Partha a respectable and wealthy gentleman, is the 
Baronet's Chief Advisor and his wires to me herewith sent show 
how anxious he is for my return to Bombay with definite news. 


So the money (25 lakhs) is ready and the capitalist is very 
anxious to lend it to the Maharajah as I have given very very 
flattering accounts of Vizianagaram and its rulers. 


The Baronet may be induced to lend the money to the 
Maharajah (i.e. 25 lakhs) at 71/2 or 8 p.c. or 812 p.c. payable half 
yearly for a period of four or five years almost. It is better to take 
the loan in the (name?) Maharajah himself or the civilian officer 
and then to create a trust-deed safeguarding the future interest of 
the minor. It is not advisable (...) to try for the loan after the trust 
is created (...) it has already been accepted but acting through the 
trustees. Any how I am ready to pursue the matter. My heartiest 
co-operation (...) on the money by the end of the month. 


Lastly, the middlemen won't work for nothing. They expect 
some good remuneration. In the case of a loan on jewels Messrs. 
Tawkers agreed to pay 7 p.c. of interest and 2 p.c. commission. 
Note the letter of Mr. Partha enclosed. Now the Vizianagaram 
loan is a loan on personal security. So the interest will naturally be 
one percent higher and the commission also likewise. The 
commission and interest together will be felt rather heavy in the 1* 
year but for the succeeding four years the borrower will have the 
benefit. 


?** గురుజాడలు 1100 Correspondence 


You must also remember that the negotiation is not the (...) 
and my (opinion?) on his affairs. They are strangers, care for 
nothing except money especially when the Maharajah is the 
borrower. The usual rate is 5 p.c. but I can manage it with 3 p.c. 
out of which only one percent or even less remains to me. 


This is a true and correct statement of facts. You can test its 
truth by the letters and wires enclosed which please return with 
your reply. Whether these terms are fair or unfair you must judge 
and reply. 


Now regarding the repayment of the loan, the capitalist wants 
strong assurance that the yearly instalments will be regularly paid. 
You know fully well that there has been not one instance where so 
much money was borrowed on personal security in our Presidency. 
As this is actually (?) personal security loan to induce the capitalist 
to readily lend the money, can you manage to get him the lease or 
Ijara or mustaguri of four or five Tannahs yielding enough to pay 
the yearly interest and instalments of the principle? Is this possible 
to do so between ourselves, secondly can you see that any (...) 
often chased Estates Bengal Press & Madras Press. He deposited 
with the capitalist as security for the loan to which case, the stamp 
will be at the rate of Rs. 9/- per Rs. 10,000/- at any rate. If you can 
bring the Maharajah and the Collector to Madras the necessary 
papers may be executed in a day and the loan taken at once. Bitter 
in Bombay if the capitalist wishes so far the matter could be kept 
quite private in Madras or Bombay. It is not safe to invite The 
Capitalist to Vizianagaram for some folks malcontents may write 
unanimous letters to the capitalist and spoil the affair. 


Please consider well all these aspects in the matter and come 
to me to Bombay - Sardar juba (under score by the author. Eds.) near 
Crawford market, when I will put up whether you approve of the 
terms offered by the capitalist- if not wire when and how you want 
to arrange. 


?** గురుజాడలు 1101 Correspondence 


Give two telegrams - one about the loan on the lines on which 
you require it, the second about the commission I expect thereby 
Wednesday evening or latest Thursday morning. If you put the 
matter in motion and correspondence, I can induce the Baronet to 
wait a bit, else he will utilize the money otherwise. Please reply 
by wire to Bombay.” 


Yours sincerely, 


Suryanarayana 


Tk 


౨౫% గురుజాడలు 1102 Correspondence 


వేటూరి ప్రభాకరశాస్త్రి 
(1838-1950) 
మహా పండితపరిశోధకులు, విమర్శకులు, యోగవేత్త. ముప్పై సంవత్సరాలు 


మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో పరిశోధకులుగా పనిచేశారు. 
తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థలో పరిశోధించి తాళ్లపాక కవుల 


కృతులను వెలుగులోకి తెచ్చిన మహనీయులు, బహుగ్రంథకర్త. 


"kk 


లైబరీ(6.0.41 
24-10-1912. 
నమస్కారములు, ఉభయకుశలోపరి, 


నిన్న నార్తరన్‌ సర్కారు ప్రోగ్రెసివు యూనియన్‌ మీటింగు జరిగినది. మీ కన్యా 
శుల్కంలోని గిరీశంను గూర్చిన కొంతభాగం ఆడినారు. పొట్టచెక్కలగునట్ట్లు నవ్వనివారు 
లేరు. అద్భుతముగా నున్ననది. నేను పద్యములు వ్రాసితిని. శ్రీ (న్యాపతి) సుబ్బారావు 
పంతులు గారచ్చు వేయించినారు. చాలామంది సంతోషించినారు. నేడు గ్రామ్యం గూర్చి 
వీరేశలింగంగారి యాజమాన్యమున పచ్చయప్ప కాలేజీలో మీటింగు-ఇవి విశేషములు. 
తప్పక వెంటనే తెలుగు రాయలు శాసనము, సింహాద్రి మీది, యింకా రెడ్డ శాసనములు, 
నా ప్రతాపరుద్రుని శాసనము, మల్కాపురావుది దశకుమార చరిత్రము, ముఖ్యముగా 
ప్రసంగరత్నావళి పంపగోరుచున్నాను. ఎదురు చూచుచున్నాను. జవాబు వ్రాయింపుడు. 
దొరకునేని వెదురువిత్తులు పంపవేడెదను. కన్యాశుల్కపు కూర్చును నిన్న మెచ్చుకోనివారు 
లేరు. వీరేశలింగముగారు, రెం.సు. గారు (రెంటాల సుబ్బారావు), న్యా.సు. గారు (న్యాపతి 
సుబ్బారావు) మొదలగువారు మిగుల పరితోషపడిరి. మీ యొద్దినుండి పుస్తకముల రాక 
కదురుచూచుచున్నాడను. చిత్తగింపుడు. 


వేటూరి ప్రభాకరశాస్త్రి 


"eek 


2౫% గురుజాడలు 1103 Correspondence 


Vedam Venkataraya Sastri 
(1853-1929) 


A doyen of classical literature, Vedam Venkataraya Sastri 
was a great scholar in Telugu and Sanskrit and an eminent 
play wright. His plays including Prataparudriyam (1897), 
Bobbiliyuddham (1916) are hailed as all-time classics. He 
was an able commentator of Telugu classics. His 
commentaries on Sri Krishna  Devaraya's 
Aamuktamalyada, Srinadha's Sringara Naishadham are 
of high literary standards. He was the leader of the classical 
dialect movement and an arch rival of Telugu language 
reform. His book entitled “Gramya Bhasha Prayoga Nibandhanam" (1901) 
is a scathing criticism on spoken Telugu dialect. 


Though Gurajada and Vedam were the leaders of two warring groups both 
were good friends. As Examiners of B.A. and M.A. degrees of the Madras 
University, both worked in tandem. The exchange of letters between them shows 
their mutual respect and regard. Even when they differed on many literary issues 
including the spoken dialect movement, they never harboured any ill-feelings 
against one other. Especially the letters of Gurajada to Vedam are exemplary 
pieces of goodwill, respect for and recognition of the greatness of a powerful 
opponent. 


In the Preface to Kanyasulkam, Gurajada says that, "The credit of 
deliberately introducing the vernacular into Telugu drama in keeping with Sanskrit 
tradition belongs to my friend V. Venkataraya Sastri whose Prataparudriyam 
owes not a little of its charm to dialogue in the dialects." 


Venkataraya Sastri worked as Sanskrit pandit in Madras Christian College 
since 1886 and served in the Text-book Committee of the Madras University 
for some time. He was the first recipient of the title Kalaprapoorna awarded 
by the Andhra University in 1929. 


2౫% గురుజాడలు 1104 Correspondence 


To 


Fort, 
Vedam Venkataraya Sastry 


Vizianagaram, 
30-4-1912. 
Dear friend, 


Many thanks for your kind note of the 19" instant. I am sorry 
to learn that you resigned as the Secretary of the T.A (Translation 
Group A). I am glad to learn that your health has improved. 

I shall feel obliged if you can furnish me a brief note on the 


admissibility of 2808 (Visandhi) and laws which do or should 
govern it. 


With kind regards, 
I remain, 
Yours sincerely, 


Qo halla, 


PII 


?** గురుజాడలు 1105 Correspondence 


Tallapragada Suryanarayana Rao 
Lawyer at Rajahmundry. Founder of Andhra Geervana Vidya Peetham, 
(Sanskrit College) at Kovvur. 


KKK 


Tanuku, 
18-5-1912. 


Dear Sir, 


Your kind letter to hand. Sorry my letter was also posted late. 
I have chided my clerks for it. 


I do not think, that our deputation business can be finished in 
July. Mr. Ramachandra Rao is engaged otherwise. Without him I 
do not think we can go. 


Meanwhile, I shall take an opportunity to discuss the question 
raised by you. I think there are misunderstandings among each 
other. There is no use of our discussing these questions through 
letters. We have to discuss them face to face or come to a cartain 
opinion. 


Take for instance the article published in ‘Madras Mail'. The 
above article was written on wrong proofs. He has not understood 
the object of the meeting of the Academy or the object of members 
and pundits (and) the question of erotic poetry. It will be that way 
or the English papers are going on. If real good is to come out for 
the improvement of language free and fair (...) be held open 
discussions must be with fare mind without taking for success or 
defeat. 


I have today sent to you a set of my writings which will show 
to you how far I have achieved your objects without even the 
sacrifice of grammar. You will do well to read my ఆర్థిక చరిత్ర, (Arthika 
Charitra), రాధారాణి, (Radha Rani), మాధవ కంకణము, (Madhava Kankanamu), 


?** గురుజాడలు 1106 Correspondence 


చంద్రశబరి (Chandra Sabari). I have my Satakam now in print. I will 
send you as soon as it is out. 


I have introduced 23506 (Visandhi) freely. This will be seen in 
use frequently in my Satakam. I think the reform you advocate 
may be done with more advantage by colloquial written books by 
leaving them to the public instead of thrusting them upon the public 
through the medium of Govt. This is what is not liked. Write in my 
next. 


Yours sincerely, 


T. Suryanarayana Rao 


Tk 


౨౫% గురుజాడలు 1107 Correspondence 


To 2™ June, 1912. 
Vedam Venkataraya Sastry 
Dear and respected friend, 


I was very much gratified when you told me at the Madras 
conference? that you went with me a long way, though you differed 
with me on some points. Though there may be difference of opinion 
on the practical solution of prose diction, it would be impossible 
for us to differ on questions of authority. We go to the same original 
sources. That is why I admire you. You generally exhaust any 
subject which you discuss. But I cannot say the same thing of 
pandits generally. Judgements are, in their case, a matter purely of 
sentiment, and they do not take the trouble to examine the genuine 


Sanskrit tradition. I was amused to read in దేశమాత (..s paper) 


(Desamatha)? a sentence whose meaning I put (which I translated) into 
English. 


“One or two persons advocated the use of (»s(Gramya) in 
dramas, but pandits have condemned the practice." Where are the 
Pandits? I should like to see them. Of the other persons who 
assembled at Pachaayappa's (college), I wonder how many deserve 
that name. 


It appears you spoke at length at the Nidadavole Conference”. 
I am anxious to learn what you said, at least your chief arguments 
and general conclusions. Unfortunately your speeches are not 
reported in the Madras papers. Only ఆంధ్రప్రకాశిక (Andhra Prakasika) 


gave a report of the meeting at which you spoke of సంధి (Sandhi), 
in one or two sentences in which your views were given, were 
written in a Telugu which I did not understand. I shall feel obliged 
if you publish your Nidadavolu speech in some Telugu weekly- at 


?** గురుజాడలు 1108 Correspondence 


least the gist of it. I value your opinions highly. Sir, please take 
some trouble for my sake and the sake of Telugu and write to me 
briefly what your views are, how far we concur, and where we 
differ. 


Yours very sincerely, 


d rela, 
PS: 
Dear and respected friend, 


This is in continuation of my letter of this morning. 


Which prose works and poems of the present day do you offer 
as standard? May we take your కథాసరిత్సాగరము (Kathasarit Sagaram) 


as a standard for prose, and your dramatic works for poetry, say 
Usha? 


How far have you deviated from the rules and precedents of 
the language of the older poets? What is your test of correctness? 
Do you think it possible, I mean, is it a practical measure to secure 
a fairly common standard of correctness among prose writers? What 
is your opinion of these solutions of Mr. Veeresalingam Pantulu 
of a prose diction for Telugu? Do his followers follow any 
intelligible, fairly uniform standard? Granting that to scholars 
accustomed to literary forms, serious writing in the spoken dialect 
sounds undignified, does not the popular prose of the present-day- 
with Veeresalingam at its head, offend the sense of propriety of 
both the Pandit and Western Scholar? 


Yours very sincerely, 


Qna ala, 


Tk 


?** గురుజాడలు 1109 Correspondence 


Kotagiri, 
Nilagiri, 
3-6-1912. 
My dear Appa Rao, 


Very many thanks, indeed, for your long and very interesting 
and instructive letter. I can't presume to answer at such length, nor 
is there need, I think. I wish, chiefly, to say that I have written just 
now to Mr. Middlemast telling him that you wanted to call. I told 
him that the regiment? is growing from the stage of ridicules, to 
that of sympathetic reception. Unless you hear from him otherwise, 
he works from 6-30 a.m. to 2-00 p.m., so he told me, after that he 
goes out to golf. He is stopping at the Ooty Club. Perhaps the 
best thing would be to write and ask him to give a time, when you 
could be certain of meeting him. 


I saw Mr. Young soon after I got your letter. He said he would 
write to you. I, yesterday morning, sent him over your letter to 
read. He is very keen, but tells me that most of the senior 
missionaries are averse to a change; religion of any kind or sect 
always (...). 


I got back my article from PTS and sent it on to the Editor of 
the Mail; I wrote to him a long covering letter suggesting a series 
of articles of which yours would be the first. I told him that 
Academy” would capture the TBC”. Indeed, there was a danger 
that they had already done so. For some time past I have received 
no Telugu book. I fear that (Jayanti) Ramayya and (Vavilikolanu) 
Subbarao, both of them will damn everything that is at all reformed. 
They both are incapable of understanding whether a book is good 
or bad from an educational stand point. All that the reformers 
need to do is to adopt new books, if they want them, and get the 
DPI's permission; but even there they are sure to trap. Then DPI 


?** గురుజాడలు 1110 Correspondence 


will refer the books to the TBC Secretary who will refer them to 
those preponderate Ramayya and Subbarao (even though Ramayya 
has a better reputation because he took a couple of degrees, I think 
one in M.A. Hist. and another in the Language of Telugu (...) paper 
is among (....). These two will prevent their use if they can. I must 
insist, if I can, on Telugu books being sent to PTS and myself - 
especially books for elementary school arithmetics. 


With very kind regards, 
Yours very sincerely, 
J.A. Yates 


P.S.If Lawson Publisher (The Madras Mail) publishes my article 
please keep in dark that I wrote it. After all I have no authority in 
the matter, I only operate as an ardent sympathizer. The more I 
think of 'erotics' of Subba rao who wants them the more I laugh at 
his stupidity. 


Tk 


?** గురుజాడలు 1111 Correspondence 


12" June ,1912. 
To 


Vedam Venkataraya Sastry 
Dear friend, 


Please accept my sincere thanks for your kind note of the 9% 
inst. I have the first edition of Katha Sarit Sagaram at home. 
Please order your publisher to send me a copy of the new edition, 
when it is out by VPP . I have not yet received the booklet which 
you promised to send as a specimen. 


Your remarks about yourself show your modesty. None of us 
can altogether shake off the habits and sentiments of a life- time, 
but original thinkers like you who combine real scholarship with 
literary power are able to chalk out new paths to meet new 
conditions and to save the literature from stagnation. So I wantto 
study your writings. Your poetry is quite in the fashion of grammar 
and diction of the old poets. In prose you have certainly deviated, 
but what I fail to understand is how you can make common cause 
with persons like Mr.Vavilikolanu Subba Rao” who takes on one 
hand an extreme position in prose and reflects a decadent taste in 
poetry and with writers of the Veeresalingam's School on the other 
hand from whom there is greater danger to the old literary dialect 
than from persons who advocate cultivation of spoken dialects. I 
think as a leader it is your duty to examine the merits and defects 
of the school of prose which is in greater vogue than the classical 
style that you advocate. 


I await with interest your pamphlet on Gramyadesa 
Nirasanamu. I hope you have recovered from the fatigue of the 
journey to Nidadavolu. 

Yours Very Sincerely, 


Qo npeelo 


?** గురుజాడలు 1112 Correspondence 


P.S. I just now received your pamphlet. Please accept my best 
thanks for it. I wanted to read the best presentation of the opposite 
views. Ishall try to meet your objections. We differ little on 
questions of authority. I am afraid, I did not make myself 
sufficiently intelligible at the conference?. You meet contentions 
in a shape in which I did not raise them. 


I admire you for many things especially for the atmosphere of 
historical romance and literary patriotism with which you have 
developed the story of Prataparudra. Perhaps those times were 
as prosaic as ours, as all present is for a present generation, but 
you have succeeded in idealizing characters and institutions. Few 
so-called critics understand the merits of the drama. Telugu critics 
grovel in the mud of grammatical accuracy and the minutiae of 
artificial art. Admiring you as I do, I should loth to cross swords 
with you. But you have left us no alternative. Therefore I crave 
your permission, as Pandavas craved that of Bhishma. If I succeed 
in convincing you even to less than least extent, it can only be with 
your help. 


With kind regards, 
I remain, 
Yours sincerely, 


(౧ 


PII 


?** గురుజాడలు 1113 Correspondence 


Kumbakonam, 
5-7-1912. 


My dear Mr. Appa Rao, 


Many thanks for your long and most interesting letter. I am 
afraid this won't be an adequate reply, indeed. I don't think there is 
anything to reply, for you are giving me valuable information which 
don't want to and can't refuse. I agree with you altogether on the 
stupidity and ignorance of these people over matters - linguistic. I 
was very glad to hear about your interviews. I hope some good 
will come of them. I don't think it is possible to prepare a brochure 
before the Governor goes to Cocanada, but I hope that a deputation 
will explain matters to him at Vizag. If any one can, P.T.S or G.V.R. 
(Gidugu Venkata Ramamurty) can. 


I am very busy just now and so have not had time to think of 
the question, but I hope before long to be back again. I send you a 
copy of a paper and this is the only one I have, I think. But keep it 
as long as you like. I should only like it back eventually. 

Your letter and mine seem to have crossed. You must have 
got back the letter you wrongly addressed to me. I am very glad to 
hear that Mr. Srinivasa Iyengar’ is our supporter. I know him by 
name so well. 


I must stop now. With very kind regards, 


Yours Sincerely, 
J.A. Yates 


sek 


?** గురుజాడలు 1114 Correspondence 


Gummuluri Venkata Ranga Rao 


Prominent citizen of Madras actively associated with social literary and 
cultural activities. He was the Chairman of Board of Studies of Telugu, Madras 
University, the secretary to the Madras Land holders Association and a great 
patron of arts. 


He played a prominent role in the controversy of Muddupalani's "Radhika 
Santwanam" in 1911. He vehemently opposed prohibition of Telugu classics 
including Radhika Santwanam on the plea that the books contain profane 
descriptions. He sent a report to Sir Arthor Lawly, the Governor of Madras 
stating that the "works were classics and were written by poets who lived one or 
two centuries ago or are translation of old Sanskrit works" and that other editions 
of them are now extinct". 


PII 


Triplicane, 
9-7-1912. 


My dear Mr. Appa Rao, 


Your letter of 30 June to hand. Glad to learn you had an 
opportunity of meeting Sir T. A. Atkinson and explain to him our 
position in regard to Sringara*'. 


I am sorry Mr. Venkateswarlu has not yet sent you Brown's 
Telugu - English Dictionary. I sent for him and told him in person, 
as soon as I came down here, to send it on to you. I am just 
reminding him about it. 


Have you received any letter from the Principal of the Alipore 
College, Calcutta regarding the glossary of botanical and scientific 
words in Bengali? If not, please, remind him. I don't require answer 
papers. L only want you to preserve them until we hear further on 


౨౫% గురుజాడలు 1115 Correspondence 


the subject from the Registrar. I do not quite understand why this 
communication was not sent to us. More about this by and by? 
Trusting this will find you in good health. 


Yours sincerely, 
G. Venkataranga Rao 


Tk 


౨౫% గురుజాడలు 1116 Correspondence 


Hemachandra Das Gupta 
Secretary, Bangiya Sahitya Parishad Mandir 


Calcutta 


PII 


Calcutta, 
27" July, 1912. 


Dear Mr. Rao, 


Many thanks for your letter to Mr. Trivedi from Ootacamund. 
Mr. Trivedi was seriously ill when your letter reached him, and as 
a matter of fact , he is still very ill though a little better. He has 
been suffering from serious frustration possibly due to excessive 
brain work and has been advised to take complete rest for a long 
time. Pen and paper are practically forbidden for him, and hence I 
am replying to your letter on his behalf. 


I have not got any official issue containing the vernacular 
equivalent of scientific technical terms, but several such lists 
appeared in our quarterly journal from time to time and a few more 
are still in the course of publication. One of them which will be 
published very soon is a glossary of chemical terms with their 
equivalents chiefly compiled from old Sanskrit works by Dr. P.C. 
Ray Ph.D., It is in contemplation to bring out a separate issue 
containing all the lists that have already been published along with 
lists of these terms which have not been published in our quarterly 
journal but for the coinage of which expert help has already been 
sought and offered. The complete list might come out in two or 
three years time. 


?** గురుజాడలు 1117 Correspondence 


Our annual meeting comes off tomorrow and I hope to send 
you by Monday a complete set of all the available publications 
bearing on the subject. In some of these publications I hope you 
will come across the principles that have been followed in 
compiling the list. In this connection if you kindly excuse me, a 
personal reference I would like to draw your attention, to initials 
written by me and published in the (...). 


Yours sincerely, 
Hemachandra Das Gupta 


Tk 


?** గురుజాడలు 1118 Correspondence 


Mark Hunter 


Professor in English in the Madras Christian College, who was appointed 
subsequently Principal, Govt. Arts College, Rajahmundry on April 23", 1903. 
He was a member of Madras University Senate. 


(For more details see the letter of E. W. Middlemast dt. 16" May, 1913) 
okk 


Sainton, 
San Thome, Madras, 
30-10-1912. 
My Dear Mr. Appa Rao, 


I suppose you are in Madras now and, I hope, you will have 
leisure to meet me some day this week, if possible before the Senate 
meeting. Mr. Seshagiri Iyengar will have no option (objection?) 
to get over that that particular business is hung up for the present 
and I do not think that there will be any backing up or the University 
eager in order to bring back pundits. For the pundits, I believe will 
either feel some good or do nothing - the next best thing. 


However, the Syndicate has some other proposals for the (...) 
or having some two or more (...) it is proposed to develop to 
improving the conditions under which the teaching and study of 
Indian languages are conducted. So far that is very technical but I 
do not think the scheme has been perfectly thought out. (...) and if 
so affect the good intended I have put in an amendment that has 
the details on the scheme considered (...) and I should like your 
opinion in this matter beforehand. 


Į am (surprised) that you have not been nominated to Telugu 
H.G. (not meaning (...) this H.G.) did not realize the true needs of 
the University in this matter. There are good many fellows that 
could be well spared, where there are several people Indian and 
European origin. 


?** గురుజాడలు 1119 Correspondence 


You seem to have got over difficulties for you in the matter of 
Estate finances. 
I trust you will triumph over your difficulties and get things 


placed in a firm footing. 
Yours sincerely, 


Mark Hunter 


Tk 


౨౫% గురుజాడలు 1120 Correspondence 


యనమండ్ర సూర్యనారాయణమూర్తి 


గురజాడకన్నా పన్నెండేళ్లు చిన్నవాడు. కొంతకాలం కురుపాం జమీందారుకు ట్యూటరుగా, 
విజయనగరం జమీందారు విజయరామ గజపతి -IV8 వ్యక్తిగత కార్యదర్శిగా, విజయనగరం మహారాజా 
కళాశాలలో ఇంగ్లీషు అధ్యాపకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమాన్ని వ్యతిరేకించినా, వ్యక్తిగతంగా 
గురజాడతో స్నేహసంబంధాలు కొనసాగించారు. 


Tk 


కలకత్తా, 


12-12-12. 
మిత్రమా, 


నేనిక్కడ క్షేమముగా బ్రవేశించినాడను. మీరు మెడ్రాసుకు బయలుదేరి యుందురు 
కావున దీని నక్కడికి బంపవలయునని యింగ్లీషు మునిషీకి జెప్పి వారిపేర బంపుచున్నాను. 


ఇంత వేగముగా మీ కుత్తరము వ్రాయవలసినపని లేకపోవునుగాని నిన్న నేను 
తొందరగా నజరుమహలుకు బోవుచుండగా మీరు కొన్నిమాటలు శెలవిచ్చినారు. అందు 
కుత్తరము వెంటనే చెప్పలేక పోయినాను. మీ వంటి మహాపురుషుల ప్రశ్నములకు దగిన 
జవాబు చెప్పుటకెంత యాలోచన కావలెను. అప్పటి నుండియు చిత్త S» యంశములందే 
కాపురముండి ox» యుత్తరము వ్రాయువరకు నుండబట్టినది కాదు. 


మీరు నాయందు రెండు నేరములు మోపినారు. మెడ్రాసు మహజరుకు సంతకములకై 
పాటు పడుట, నే సంతకము చేయుట. మతభేదముచేత మీకివి నేరములుగా గాన్పించుట 
న్యాయమే. కాని నాకేలాగు నేరములు? నేనొకరికేల భయపడవలెను. అమూల్యమైన మీ 
స్నేహము దీనివలన బోయెనేని యీ పనులు తప్పే. కాని యిది యింతటితో బోయెడి 
భాగ్యము కాదు. మీరును నా కభిప్రాయ స్వాతంత్ర్య మియ్యనంతటి సామాన్యులు కారు. 
ఒక్కబో నావని నిందార్హమే యగును. మనమందరము నత్యవ్రియు లము. ఎంతటి 
సామాన్యుడును నత్యము దాటినప్పు డేదో మిష కల్సించుకు దాటునుగాని నత్యము నా 
కవనరములేదని BI) తప్పడు. కాబట్టి నేజేనినవని యిదివరలో నా మతమును 
ప్రకటించుకొనిన దానికి ఎరుద్ధమయినయెడలగాని సంతకములు చేయించుటకు దంటాలు 


౨౫% గురుజాడలు 1121 Correspondence 


SHOT నే నితరుల 2409090 వంచించిన గాని నాయందు దోషారోవణ చేయవచ్చును. 
మొట్టమొదట నేను తంటాలు వడనేలేదు. అవకాశములు నాకు వచ్చిన రోజునే మహో 
రాజులుంగారు విజయనగరము వచ్చుట చేత నాకందును గురించి యాలోచించుట్సకానను 
సావకాళము లేక రామానుజాచారిగారి కిచ్చి FOES) నంతకములు నంపాదించుమని 
కోరినాను. Bod) సాయంకాలము కొంతమంది తగు మనుష్యులు నాకు దటస్థమైనారు. 
వారికి కాగితముల $orí& కొంచెము బోధజేసి నంతకములు చేయ నిష్టమున్హబో జేయ 
వలెనని యడీగినాను. అందుపై SHO అప్పారావుగా రేమందురో అన్నారు. ఆ మాట 
విని వారి కిదివరకిచ్చి యున్హ నంతకముల ఫారము లాగి కొందుమన్సుంత obi» 
పుట్టినది. కాని తొందరపడక నన్ను నేవారించికొన్నాను. మరునాడు వారు (మరెవ్వరు గారు. 
అప్పయ్య) వట్టి కాగితము తీనుకువచ్చినవుడు సంతకము చేసినాడా లేదా యనికూడా 
జూడలేదు. మరియొకరు వాగ్యాదమున కారంభించినారు. వాదమవనరము లేదు. ఇదిగో 
మహజరు. చదివి dod చెయ్యండి లేదా మానవచ్చు నన్నాను. అక్కడికిని వారు వాదము 
మానకపోయేటప్ప టికి నేను ప్రతి వాదమాడినాను. అందున్హవారు కొందరొక పక్షము, మరి 
కొందరు మరొక వక్షమైనారు. OSES) నెక్కువతంటాలు పడలేదు. 


ఇక నేనసంతకము చేయుటలో గలిగిన రండాగర్భమేమో శెలవియ్యవలెను. నా 
మతము తమకు DISD. నలక్షణముగా గాని తెలుగు వ్రాయగూడదని, లక్షణ ఎరుద్ధమైనది 
బాలురు చదువగూడదని. లక్షణమను నేమో మొదలగు నంగతులు చర్చించవలసిన బోటిది 
కాదు. మవాజరు కోరినదియు నదియే. ఈ కోరికల నిలబెట్టుటకు మహజరులో బాసిన 
కొని సంగతులు నాకు న హేతుకముగ గాన్ఫ్సింవ లేదు. అవి అబద్ధము లనికూడ చెప్పగలను. 
అట్లని మహజరంతయు నిరసించుట న్యాయమా? ఇంతకు నా నంతకముకన్లు బహిరంగ 
ముగా నా యభిప్రాయములను వెల్లడిచేయుటకు యత్తించి మెడ్రాను మొయిలుకు 
(pero కాదా? ఆలాగు (PHS యువన్యానమందలి వాదములు మహజరు వాదము 
లను గొట్టి వేయున్నా వేయవా? VSS) ధారాళమైన ప్రవర్తన మరియెవ్వరి యందైనను 
గలదా? నా సంతకమును, ఉపన్యాసమును దగ్గిరబెట్టి విమర్శించి మరి నన్ను 
నిందించవలెను. నేను సంతకము చేసినానన్న మాత్రముచే మీకు గోపము వచ్చినది. ఇంత 
పరమతాసహనము మీకు గూడదు. మీకు జడిసియే అప్పయ్య సంతకము చేసినాడు 
కాడు. నేను కూడ నాలాగు చేయమన్నారా? ఆలాగు చేసితినేని మీకు నాయందు 
గౌరవముండునని యెంచవచ్చునా? లౌక్యుడ వందురు కాబోలు, కాని సత్యవాది యనియు 


౨౫% గురుజాడలు 1122 Correspondence 


నందురా? మీ జవాబు చూచుకొని (కాని) నా సంతకము వితుడ్రా చేసుకొన్నారు (?). మరి 
నీ చేయి యగ్ని ప్రవేశము చేయి(...) యెదురు చూచుచున్నాను. మీరు మద్రాసులో బొడిచే 
బొడుపుకై (ఈ భాగం ఉత్తరంలో స్పష్టంగా లేదు. Yon) యెదురు చూచుచున్నాను. 
రామయ్యను రెండు సంగతులలో గెల్చుకొందురు కాని మెమోరియల్‌లోని విజ్ఞప్తి న్యాయము 
కాదని వాదించిరేని యాంధ్రలోకమంతయు మీ తోకకు తాటాకులు కట్టకమానదు. ఒక్క 
శుభ (మీ కశుభ) వార్త - తమకు విన్నవించవలసియున్నది. శ్రీశ్రీశ్రీ విజయనగరము 


YYY 


మహారాజావారు మా పక్షము!!! ఇప్పుడు మా బలమొక్కమారు తలచుకోండి. 


శ్రీనివాసయ్యంగారికి నా నమస్కారములు ముందుచేసి నా యుత్తరములకు 
జవాబియ్యనందుకు నాకు గలిగిన కోపము వారు కార్యసిద్ధి చేసినగాని తీరదని చెప్పవలెను. 
do యుభయుల సహాయముచేతను ఆ పని నెరవేరునని యాశపడుచున్నా un 


చిత్తగించవలెను, 
నారాయణమూర్తి 


KKK 


౨౫% గురుజాడలు 1123 Correspondence 


Dear Mr. Appa Row, 


Your letter of 7" inst. to hand. I am glad (to) learn that the 
Maharajah finally agreed to the new arrangement which, so far as 
my information (...) goes, seems to (...) meet the requirement of 
the situation and at the same time with least violence to the common 
purpose of the parties concerned. I had a very (...) with Mr. 
Srinivasa Iyanger (...) విచార (...) by a friend (...). 


Hoping that this will find in excellent health. 
With best regards,” 


Yours sincerely, 
S. Venkataramaiah 


Tk 


?** గురుజాడలు 1124 Correspondence 


To 
Dear Mr. Ramakrishna Pillai, 


I have the honour to inform you that I have not yet received 
notice of meeting. 


Mr. Venkataranga Rao must have received it long ago. He had 
time to prepare a list of text-books. I request that you will be so 
good as to make enquiries at the office about the non-receipt of 
notice by me. I request that you will be so good as to postpone the 
meeting to some date after the summer recess. If postponement of 
the meeting be not advisable, I would request you to postpone 
consideration of matters connected with Telugu to another 
meeting? 


Your sincerely, 
C éd ela, 


"kk 


?** గురుజాడలు 1125 Correspondence 


Fort, 
Vizianagaram, 
16^ Dec., 1912, 


My dear Mr. Gunnayya Sastri”, 


You will (would) have learnt long before this that my patron 
Maharaja Kumarika’ passed away peacefully on the morning of 
the 14^ Inst. In her the country has lost a great administrator and a 
great public benefactor. To me the loss is irreparable. I propose to 
retire. 


I am glad you have raised an interesting discussion in your 
last letter. If you study the verse and the diction of the experiments 
from the ముత్యాలసరములు (Mutyalasaramulu)" you will notice a change. 
My first efforts were simply to introduce into verse as many current 
forms as possible and some current forms which do not confirm to 
the grammar of the literary dialect or the usage of the poetry. In 
పూర్ణమ్మ (Poornamma)* the proposition of the latter is larger and in 
కన్యక (Kanyaka)? itis the largest. The choice of the words determined 
by variety of the metre and sometimes the words undergo slight 
changes in the hands of poets to suit the mould of metre. The 
regularity of Telugu metres made this process more common than 
the European languages. The poets are free to use metres which 
are by no means a rigid and yet they lengthen their words very 
freely, that is, they give a full Sanskrit form to the shorter spoken 
Bengali form. In French (...) also the poets take the same liberty 
in respect of a dropped or silent (...) 'e' of words. 


Poetry admits all archaic forms in large numbers than prose. 
In Telugu poetry having been written hither to in an archaic dialect, 
spoken speech lacks poetic association. Such associations will have 
to be (...) by the New poetry which I am trying to do. I sent a poem 


?** గురుజాడలు 1126 Correspondence 


of three stanzas to Andhra Bharati recently (...) having any archaic 
forms. 


Lastly we have yet to find metres into which spoken forms go 
correctly. Now with a (and) anusvara go well into the metres 
which I have used freely. 


I can tell you that in my poems there is a progress towards 
archaic forms. That is all I claim (...) about యడాగమ (Yadagama), 
నకారాగమ (Nakaragama) some of it at least in our ancient poetry. 


Yours sincerely, 


Qu uai Ma, 


PII 


?** గురుజాడలు 1127 Correspondence 


To 
G.C.V. Srinivasachari, 


Her Highness will leave Ooty for Madras on Sunday or 
Monday, halt for a day and go to Vizianagaram. A batch of people 
will probably leave day after tomorrow, including (...) Narayana 
Babu followed by the Agent to be in readiness (...) them. I shall 
wire starting. Please be singularly (...) of Ooty. 


What you have written in your letter is much of a political 
matter. Please assure Srinivasa Iyengar that the story of 
understandings...*° 


Qo halla, 


"kk 


?** గురుజాడలు 1128 Correspondence 


Vizianagaram, 
4" Jan., 1913. 


To, 
Maharaja Vijayarama Gajapathi, 


Dear sir, 


I thank you for your kind note of yesterday. The house in 
which I live is a Samsthanam house acquired by Maharaja 
Vijayarama Raju‘! about sixty years ago. It is more than twenty 
years since the late Maharaja gave me permission to occupy it 
without paying rent. But some years back it was thought advisable 
to receive rent from persons occupying Samsthanam houses to 
prevent their acquiring adverse rights of possession. A rent of 
Rs. 5 a month was fixed on the house in which I live and I am 
required to pay two months rent every year. 


The house is a very old one, small and incommodious. The 
floor of the house is on a level with the street and I have been 
fighting yearly with the Municipal contractors to prevent them 
raising the road above the level of the house . The quadrangle is 
below the level of the road. There are only three living rooms, one 
on the ground floor and my almirahs, book-racks and record boxes 
occupy so much space that there is no room to move about and all 
my family has to sleep huddled together in the room on the ground 
floor under very insanitary conditions. The rest of the house 
consists of a kitchen, a dining room and store room. 


In 1898-99 I superintendented the construction of a ghaut of 
flight of steps on the bank of the Ganges for the late Maharani 
Maharaja Kumarika Saheba (Rewa Rani) and the next year she started 


?** గురుజాడలు 1129 Correspondence 


building the Kedarghaut house. She promised to give me the 
house in Vizianagaram which I now occupy when her Kedarghaut 
house was completed and occupied. But after 1900 we did not 
visit Benares and Her Highness could not perform the ceremony 
of Grihapravesam or first entry. The rapid increase of my family 
and my library caused much inconvenience in respect of 
accommodation. So a few days before Her Highness died I 
requested her to arrange for a grant to me of the house for the 
spiritual benefit of her brother or to give the Trust? permission to 
sell the house to me. She said she would see about it, but said 
nothing definite. The house which stood to the east of the house 
was given similarly to the late Y. Narsamma, a lady attendant of 
Her Highness the late Dowager Maharani?, and a very valuable 
site was given to Dewan Bahadur V. Ananta Rao Pantulu garu“. 
After the demise of the late Maharani Maharaja Kumarika Saheba 
I mentioned her promise to some of my friends who mentioned it 
to the Rani Saheba, who told me very kindly that I deserve to get 
the house. I would not have mentioned this matter at the time, if I 
did not think that there was some chance for the grant of a house at 
the time of the obsequies. I have since dropped the matter. The 
same delicacy which prevented my making requests to the late 
Maharani prevents my making similar requests to the Rani Saheba 
and I wish to avoid making demands on her purse. I do not want 
my relations with her to be mercenary. 


The Superintendent of Law Branch told me that you had kindly 
approved of remuneration for work in connection with the 
succession appeal”, though the amount has not yet been fixed . If 
you kindly advance to me the price of the house as part of the 
remuneration I shall be in a position to buy it. It may be worth 
between 1500 to 2000 Rupees. If you approve of this proposal, I 
request you to do me the favour of arranging for a sale of the house 


?** గురుజాడలు 1130 Correspondence 


to me in which case I can undertake repairs and improvements at 
my own costs. I have saved no money during my long service and 
I am not in a position to buy the house without your generous 
support. 


I beg to remain. 


I am your most obedient servant, 


Tk 


?** గురుజాడలు 1131 Correspondence 


Surya Buksingh 
Thakur Sahib of Kasmanda, is the father of Lalitha Kumari Devi, the 
Maharani of Vizianagaram. 


Tk 


Sitapur, 
Kasmanda Dist., 
75 Jan., 1913. 


My dear Pandit Appa Row, 
Just a line or two. 


I cordially expect from you all that is and will be for my 
daughter“. Please do not leave any stone unturned for getting her 
appointed as Member of Committee. In fact, place her in the same 
position as the senior Maharani was. As I have already had a 
promise from you, I need not enlarge upon this subject. I am 
confident; you will also try your best to get the appeals thrown out 
by all means. 


Let me tell you that my daughter too has unbounded confidence 
in you, you yourself know it. 


Yours sincerely, 
Surya Buksingh 


"eek 


?** గురుజాడలు 1132 Correspondence 


Government House, 30" January, 1913. 
Madras. 


Dear Sir, 


With reference to your letter dated 13" September, 1912, I am 
desired by His Excellency to inform you that he proposes to 
nominate you as literary Fellow of the Madras University. I am to 
know whether you are willing to accept the office or if you are 
willing, will you please be good as to let me know your full name 
(not merely initials) to enable me to prepare necessary notification 
for the Gazette? 


Yours truly, 
Private Secretary, 
Governor of Madras 


KKK 


?** గురుజాడలు 1133 Correspondence 


Vizagpatnam, 
7-2-1913. 
My dear brother, 


Permit me to heartily congratulate you upon the unique honour 
conferred on you on being nominated as Fellow of our University. 
You richly deserve the honour and you have placed the Telugu- 
reading public under deep obligation by the research you have made 
in that directive. May you enjoy this honour long and hope this is 
only a beginning of the honors yet to come. Sorry H.H. (His Highness 
Ananda Gajapathi) did not live to hear this. 


Yours sincerely, 
Akella Suryanarayana Rao 


"kk 


?** గురుజాడలు 1134 Correspondence 


Vizianagaram, 
G. Appayya, Law Branch, 
Law Branch. 12-2-1913. 


(Endorsements on the petition - 4th January 1913 submitted by Mr. GV.Appa 
Rao Pantulu to the Trustee of the Vizianagaram Samsthanam.) 


Submitted : 


I had the privilege of being a student of Mr.Apparao in the 
F.A. and the B.A. classes of the Maharajah's College. He had the 
reputation of being an eminent teacher and was popular with the 
students and was held in great esteem by the late Maharajah. I had 
opportunities of watching the prominent part which he took in the 
conduct of the Samsthanam succession suits, in the midst of serious 
difficulties and discouragement. By his ability and force of 
character he kept evil influences in check. He always secured the 
support of the late Maharani for honest men and good work. But 
for him, the waste of money in the big suit would have been far 
greater and intriguers would have triumphed. His advice and help 
have been indispensable in all the important litigations in which 
the Samsthanam engaged since I took over charge. I may instance 
(1) the Velagada resumption suit. (2) The Kondapalem suit and 
(3) the Katrinikona suit. He practically conducted the last suit 
under my instructions which was a test suit of great importance as 
Jagannatha Row and Nilachalam, the late Superintendent of Law 
Branch, who gave false evidence in favour of plaintiff and against 
the Samsthanam, were behind the Plaintiff and failure in the suit 
would have led to a crop of vexatious suits against the Samsthanam. 
With these remarks, I beg to submit this petition for favourable 
consideration of the Trustee and the Committee. 
(Sd) G. Appayya 


?** గురుజాడలు 1135 Correspondence 


Eluru, 
14-2-1913. 


My dear friend, 


Very hearty congratulations to you on your appointment as a 
Fellow of the University. One more victory for the new movement. 
Hope your work in the Senate will be completed (....) to lead to 
good results. 


Yours sincerely, 
K. Ramachandra Rao 


Tk 


?** గురుజాడలు 1136 Correspondence 


E.W. Middlemast 


Member, Madras University Senate. Very prominent educationalist who along 
with Mr. Thompson, Mark Hunter and other European scholars worked hard to 
improve the education standards of the University. 


Tk 


Madras, 
8" April, 1913. 


Dear Mr. Appa Rao, 


I write to acknowledge the receipt of your letter of the 28" 
March. The Syndicate will have a meeting on the 29" inst. in 
which the constitution of the various Boards of Studies will be 
decided upon . I shall have to go to Ootacamund and don't know, 
at present, whether I shall be able to attend the meeting or not. If 
I do attend I shall pay attention to your proposals, but I doubt if 
they can all be carried. The Boards are limited by the Regulations 
to twelve members each, and the tendency is to reappoint the old 
members unless there is a strong reason to the contrary. It is true 
that there are two Indian scholars in the History Board but they are 
there as historians not as antiquaries. 


Is Dr. Hule a competent Sanskrit scholar? 


The separation of Sanskrit from Oria, Burmese etc. would 
require an alteration of the regulations. The proposal to separate 
would, I think, best come from the Board itself. 


I shall be at Ootacamund Club, Ootacumund from the 12^ 
onwards. 


Yours sincerely, 
Middlemast 


?** గురుజాడలు 1137 Correspondence 


To Admiralty House, 
Kasinadhuni Nageswara Rao Pantulu Mylapore, Madras, 
(Founder of Andhra Patrika) 21-4-1913. 
Dear Friend, 


Many thanks for your kind note of the 16" inst. which was 
redirected from Vizianagaram to me. I congratulate you for the 
New Year number (సంవత్సరాది సంచిక Samvatsaradi Sanchika). The 
design on the cover is excellent and the matter, of course, is 
valuable. I am glad you have published (Gidugu) Ramamurti's paper. 
I am grateful to you for trying to get Vol XVI of the three parts. I 
want the part which has many Godavari plates of Raja Prithvimula 
of the Vakataka family. Kindly ask the Manager to send me that 
part by VPP to Highlands, Coonoor, Nilgiri. 


I leave for Coonoor on the 24" inst. If the part which contains 
the Godavari plates of Prithvimula (are not sold as a) set separately, 
please ask Manager to send containing entire volume by VPP. I 
thank you for the letter. You asked me the article on four copper 
plates from Golaconda in May. They are with Krishna Sastri. I 
am taking from him నరపతి విజయము (Narapati Vijayam) and I will 
ask him to redeem his promise, an article on Vizianagar. For 
sometime you are not helpful to the movement. You say you want 
a man like నన్నయ్య (Nannayya). నన్నయ్య (Nannayya) did nothing new. 
He followed the path of poets prior to him. There is no parallel to 
my literary work now in India. In Bengal the New Literary 
movement had the support of all men of culture. Takechand lead. 
Bankim Chandra followed him and Ravindranath is its greatest 
exponent and he is worshipped by the Bengali Academy. Here, 


?** గురుజాడలు 1138 Correspondence 


unfortunately, the Telugu Academy is in the hands of Madras party 
which is taking it backwards. They are the obstruction to progress. 
Is writing for (...) a greatest feat? Thousands of letter - writers do 
it. 

1. My (....) the Telugu country. (...). He deliberately violates 
the rules of grammar (...). 


2. Hardly any writer shows any knowledge of the technic of 
prose composition. If you compare our prose with an average 
English prose you will see the difference. 


3. We had no prose. For modern prose, the very idea of which 
we borrowed from Englishmen, we are trying to use an archaic 
literary dialect. Archaic forms are incompatible with a modern 
prose. You must use mostly current forms. 


4. The Committee appointed by the University to settle Tamil 
Composition for the Intermediate examination ruled that the current 
forms alone should be used in the prose. 


5. Nothing is easier than to write in simple, direct and in the 
polite spoken Telugu. If this not well in your years from the first 
standard and afterwards you have accustomed yourself to the 
incorrect jargon in which (...) readers have written and any variation 
from it looks abnormal! 


6. Great Sanskrit scholars wrote inscriptions in spoken Telugu 
- and also commentaries. 


7. The result of reading of modern incorrect prose which you 
also write has been that candidates for S.S.L.C., Intermediate, B.A., 
and M.A., write incorrect Telugu. They employ యడాగమ (Yadagama) 
freely after దృత! (Druta) 


?** గురుజాడలు 1139 Correspondence 


Do you mean that reading prose with 2506 (Visandhi) is 
necessary for learning the literary dialect? Boys who are to read 
such books can never learn the grammar of the literary dialect. 


8. A man may love literary dialect, if he cares, but observing 
all its rules of grammar. (...) But for prose please use the language 
you speak. 


Yours sincerely, 
C éd fea, 


sek 


?** గురుజాడలు 1140 Correspondence 


J.C.H. Fowler 


Chairman, Board of Trustees of Vizianagaram Estate appointed by the Govt. to 
administer the Estate. He admired and entertained great respect for Gurajada, 
whom he described as a man with a true and faithful heart. 

kkk 


Waltair, 
8-5-1913. 
My dear Appa Rao, 


I have just received your letter. Your faithful services to the 
Samsthanam and your habitual avoidance of pretty intrigue have 
merited reward, and I am glad that it has fallen to me to bestow it. 
I shall see to the adjustment of the money to the payment of debt. 
I shall take an early opportunity of registering the sale-deed^. 


I shall see that the urgent papers sent to the Raja and Rani are 
properly considered and returned without undue delay. 


I am particularly anxious about the Bank? loan, as they will 
insist on repayment unless we secure it by mortgage. If I have to 
repay it out of the 14 1/2 lakhs, I shall not be able to pay Kosal Das, 
who continues to write and threatens suit unless he is paid on 30" 
June, or before. There is no hope of raising another loan in that 
time. I thought whether the Committee understood the critical in 
my position. 

Yours sincerely, 
J.C.H. Fowler 


Tk 


?** గురుజాడలు 1141 Correspondence 


Ootacamund, 
16% May, 1913. 


Dear Mr. Apparao, 


I am nominating Skinner, Moffat and Mark Hunter as Syndics 
in the place of Pittendrigh, Jones and Macppail. I need say nothing 
in support of Skinner's nomination . In support of Moffat's it is 
enough to say that a science man is needed on the Syndicate and 
Moffat is the best man to take Jone's place. With regard to Hunter, 
I don't think that we could find anyone more fitted to succeed 
Macppail, and to do the work on the Syndicate Committees 
Macppail was doing . 


I see however that the Syndicate as a body is nominating 
Skinner, Moffat and Seshagiri Iyer. I cannot understand why they 
nominate Iyer. He has done nothing in particular for the University; 
he has no particular academic distinctions; I cannot find his name 
in any Board of Studies; he is a member of the Faculty of Law 
which is already quite adequately represented on the Syndicate by 
the Vice-Chancellor and Sundaram Iyer. I don't think, after hearing 
his discourses in the Senate and reading his speeches elsewhere, 
that he has much knowledge of University questions. 


On the other hand, Hunter has an intimate acquaintance with 
University matters and has given without stint his time and labour 
to University service. He is the Chairman of Board of Studies in 
English-in some ways the most important Board in the University- 
and also Convener of the Library Committee. He has been a member 
of almost every important committee of Senate in recent years and 


?** గురుజాడలు 1142 Correspondence 


in many cases he has been entrusted with the work of drawing up 
the report. His knowledge of all phases of University education 
would render him invaluable on various committees of the 
Syndicate to which many of the questions that arise or referred for 
expert opinion before they are decided by the whole Syndicate. 


Lastly Hunter is an acknowledged authority on the English 
language. 


I hope that you will agree with me and record your vote for 
Skinner, Moffat and Hunter. 


Yours sincerely, 
E.W.Middlemast 


Tk 


?** గురుజాడలు 1143 Correspondence 


The club, 
Ootacamund, 
24^ May 1913. 


Dear Mr. Appa Rao, 


Thank you for your promise to vote for Mr. Hunter. Of the 
other two gentlemen nominated by me, Dr. Skinner has the greater 


experience of Syndicate work and occupies the more responsible 
position. 


I hope to see you at Ooty soon. It will be splendid if you can 
get Mr. Ramanujachari and Mr. Rangayya to vote for Mr. Hunter. 
The votes of Indian gentleman like these, who take an independent 
view of things, will carry the day. 


Yours sincerely, 
E.W. Middlemast 


Tk 


?** గురుజాడలు 1144 Correspondence 


To 


Ongole Munisubrahmanyam, 
My dear friend, 


Itis long since I heard from you. I am glad to tell you that our 
cause has made great progress?. How are you faring? Writing 
anything? 


Mr. G. Natesan, Editor of Indian Review (contests) for a seat in 
the Senate.” He is one of our national heroes, a fearless patriot 
and (an) able organizer. He has built up an extensive publishing 
business. His publications are of great educational value on politics, 
economics and social philosophy. I shall feel obliged if you kindly 
write to your friend Mr.Venkatarangayya? of P.R.College, 
Cocanada, regarding his vote. Kindly send me his reply. 


Yours etc., 


g (7 


Tk 


?** గురుజాడలు 1145 Correspondence 


To, Ootacamund, 
M.R.Ry.G.V. Appa Rao Pantulu garu, 4-6-1913. 


Dear Mr. Apparao, 


I am much obliged to you for your kindness in sending me 
copies of your 'Note' and of the other two pamphlets which I look 
forward to reading with interest. I am sure that there is much good 


work to be done in introducing modern methods in the study of the 
vernaculars. 


Yours sincerely, 
E.W. Middlemast 


Tk 


?** గురుజాడలు 1146 Correspondence 


T.A.Gopinatha Rao 
Epigraphist, Department of Epigraphy, Madras. 


Published several important inscriptions. 


Tk 


Trivandrum, 
10^ July, 1913. 


My dear Sir, 


Your kind note. I was absent in an out-of-the-way station; 
hence the delay in acknowledging its receipt. 


I feel extremely grateful to you for the kind sentiments 
expressed in your letter on the nature of my work. I hope to be 
able to deserve them. 


The age of Vishnuchitta, the foster-father of Goda, is in a 
manner determined by Mr. M. Raghava Iyengar, the talented Editor 
of that high class journal the Sendamil as about the middle of the 
8th Century A.D. 


Yours sincerely, 
Gopinatha Rao 


PII 


?** గురుజాడలు 1147 Correspondence 


Fort, 
14^ July, 1913. 


My dear Appa Rao, 


Your telegram in hand. I had forgotten to tell you the talk of 
Mr. Fowler, "I will not advance to Mr. V.H (?) Appa Rao whoever 
the devil he is". 


So try and bring Mr. Srinivasa Iyengar with you as there is a 
lot for him to do here. I am sure you have spoken to him about 
Baba Saheb's wives? If not, tell him, and so he will decide all that 
he has to do in the matter. But they must get Rs.50/- each as (....) 
they badly appear (...). Hope you are well. 


Remember me kindly to Mr. Srinivasa Iyengar and family who 
is quite well. 


If he cannot come at once as I presume as he is a busy man, 
then you need not wait for him any length as I want you here. 


Your sincerely, 
Lalitha Kumari 


Tk 


?** గురుజాడలు 1148 Correspondence 


Office of the Government Epigraphist for India, 
Camp: Ootacamund, 
6" August, 1913. 


Dear Sir, 


With reference to your letter of 25" ultimo, I send, herewith, 
the rough copy of the text and translation of your article on 
Vishnukundin plates received from you personally and also a set 
of impressions. Iam sorry, I was not able to make a clean corrected 
copy of it, owing to the pressure of office work and hope you would 
excuse me. Please return to me at an early date the text and 
translation of your article revised in the light of the newly 
discovered Vishnu Kundin plates, along with the introduction which 
you are going to publish with it. I shall go through the whole 
manuscript as soon as I get it from you and make slight changes, if 
any before sending it to Dr. Sten Konow for publication in the 
Epigraphia Indica. 


Yours sincerely, 
H. Krishna Sastri 


Tk 


?** గురుజాడలు 1149 Correspondence 


100 


Office of the Government Epigraphist for India, 
Ootacamund, 
27* October, 1913. 


Dear Sir, 


Your letter of the 23" instant. I am sending you two sets of 
impressions of the copper-plate inscriptions required by you. Now 
I cannot ask Dr. Hultzsch to postpone preparing his article on the 
Vishnukundin plates. If however, in acknowledging my letter about 
them, he possibly postpones preparing the article for some reason 
or other, I shall accept your paper and forward it to Dr. Konow for 
publication, in case you send it to me at once. 


Yours sincerely, 
H. Krishna Sastri 


"kk 


?** గురుజాడలు 1150 Correspondence 


Daba Gardens, 
Vizagapatam, 
31-10-13. 
My Dear Mr.Apparow, 


I am glad to hear from Jayanthi Gopalam garu that you were 
ready in helping me to effect the sale of Gunkalam. I am getting 
Rs. 1669-11-3 from the cultivated land of 200 odd acres. Besides 
that there is 352 acres and odd cultivable land or Bunjer. I am 
ready to part the cultivable land at the rate you mentioned to him, 
but how much you are prepare(d) to give for Bunjer and the trees. 
However I shall leave the whole affair to you entirely. You know 
that I am heavily involved. So, I hope you will try your best and 
get a good price as I want to clear my debts before I launch against 
Kurpam's children. 


Yours sincerely, 
R.V. Jugga Row(?) 


(Zamindar of Shermahamadpur (?) 


P.S. 1 am fully confident that you will guard my interest. I shall 
readily accept what ever rate you settle. You are aware that I will 
not forget my benefactors. 


31.10.13. 


"kk 


?** గురుజాడలు 1151 Correspondence 


Worden's Lodge, 
Chepauk, 
Madras S.E., 
13-11-13. 
Dear Mr. Appa Rao, 


Many thanks for your kind congratulations. 


I am glad you (...). I have noted the language difficulty with 
impartiality. I wish the Pandits could take the same view. 


Yours sincerely, 
Thompson 


Tk 


?** గురుజాడలు 1152 Correspondence 


Worden's Lodge, 
Chefauk, 
Madras S.E. 


16-11-1913. 
Dear Mr. Appa Rao, 


Many thanks for yours of the 10%. I am very pleased to hear 
that the Committee is (...) to arrive at a compromise in (...) the 
controversy. 


Yours sincerely, 
Thompson 


Tk 


?** గురుజాడలు 1153 Correspondence 


104 


Harold Stuart 
Member, Madras Legislative Council. Earlier he was Chief Secretary to the 
Government of Madras. 


KKK 


The Grange, 
Adayar, Madras, 
11* Dec., 1913. 


Dear Sir, 
I do not propose to visit Vizianagaram, but I shall be in Waltair 
on 30" and 31* January and could see you on either of those days 


and will make an appointment if you will let me know which day 
you prefer. 


Yours truly, 
Harold Stuart 


Tk 


?** గురుజాడలు 1154 Correspondence 


Ooty. 
Dear Mr. Wallace”, 


The contractor Mr. K. Appana Dora whom I employed to build 
the hall extension which I planned to my house has started work, 
and he has to know how many joints, if any, can be sold to him 
from this (...) when removed from the buildings in the Fort, that he 
may know how much wood he has to buy in the market. I shall 
feel obliged if you will kindly tell me if any joints can be spared 
and if so, how many, of that dimensions. Before he left to Home 
(England), I requested Mr. Fowler to speak to you about the old 
joints to me, and he said he mentioned it to you. So there is 
authority, 1f you require it. If, however, it be not possible to sell 
any joints to me, I shall ask the contractor to buy the wood in the 
market. 


It is very pleasant here. 


Yours sincerely, 
4 efie, 


Tk 


?** గురుజాడలు 1155 Correspondence 


To The Highlands, 
Vedam Venkataraya Sastry Coonoor, 

8^ Jan., 1914. 
Dear friend, 


I am glad you passed (helped to pass) one more student. How 
happy he must feel! We had to send away the lists of B.A. text- 
books at once. We did not prescribe any prose. Texts for the 
other examinations will be settled later on. For Intermediate I 
propose your నాగానందము (Naganandam) and ఉష (Usha). Also 
Harischandra Dvipada. About non-detailed study for Intermediate, 
Venkata Ranga Rao? and myself could not agree. Please send me 
a copy of your prose Dasakumara Charitha and any other prose 
work except కథాసరిత్సాగరము (Katha saritsagaram) at your earliest 
convenience. 


I have to ask you one question. You used in your plays various 
class dialects on the ground of జచిత్యము (Ouchityam). Why did 
you omit the best of them, i.e. the language of the cultured 
Brahmans? Is there no use for it anywhere? Does not the same 
బెచిత్యము require that the characters of a certain social status should 
use it? 


I hope you are keeping excellent health. 


Yours very sincerely, 


(౧ 


P.S. శృంగారనైషధం is also prescribed for F.A. 


"kk 


?** గురుజాడలు 1156 Correspondence 


107 


Syamendra Mohan Das 


30 Bahir Mirzapur Road, 
Calcutta, 
21-1-1914. 
My dear sir, 


I was really very sorry to have to leave Vizianagaram before 
seeing you again and having a talk with you on the subject of 
introducing a suitable style in our vernaculars and the present 
tendency of modern Bengalee. While at Vizag I wrote a letter to 
Mr. Ramananda Chatterji requesting him to remind Dr. Tagore for 
his promising notes. I had also been to Mr. Chatterji and reminded 
him of it again. Sofar I have been able to keep my promise, but I 
am really ashamed of my not being able yet to supply you with 
necessary materials as you wanted. I hope to do shortly if Messrs. 
B. Benerjee & Co., can find out an old publication of theirs- a 
pamphlet touching exactly the points you want to discuss. 


Within my short stay at Vizianagaram and Vizag I was forced 
to observe that you had two parties— one for and another against 
any divergence from the old path of writing Telugu. 


Bengalee prose was one time a jargon of bombast and puzzles. 
It was Sanskrit language twisted into Bhasha (under score by the author. 
Eds.) by eluding certain case endings. Anuswar corresponding to 
Telugu o am and Visarga corresponding to Telugu : (‘ah’) and by 
using indigenous or coined verbal endings to inflexious, instead 
of those sanctioned by Sanskrit rules. Though written by pandits 
the language was understood less by the learned, least by the mass 
and neglected by both. Virtually Raja Ram Mohan Roy created a 


?** గురుజాడలు 1157 Correspondence 


readable prose and Vidyasagar made it practical and popular. But 
Vidyasagar's age was an age of translation, not of creation and 
freedom. Hence his style was bound by the fetters forged by the 
Sanskrit Grammarians and Lexicographers. Bengalee prose was 
even then almost a terra incognita and impenetrable to the mass. 
The daring Teakchand with a really defiant spirit turned the tide 
against the Pandits as Michael M.S. (Madhusudan) Dutt did in poetry. 
Teakchand did what you are perhaps trying to effect in the Telugu 
world of letters. After Teakchand a greater master was yet to come 
and he came, it was Bunkim, master of Rabindranath, the winner 
of the world's (Nobel) prize. With Bunkim appeared in the field of 
literature puritans like the late Kali Prasoona Ghose of East Bengal 
and late Chandranath Bose of West Bengal, both authors of renown. 
Now, Vidyasagar with his team of Vidyabhushans and Vidyalankars 
came to be antiquated, Teakchand got out-of-date and his pure 
style out of taste. Bunkim still survived, lent a hand to the struggle 
between the written and the spoken Bengalee; the bookish and the 
newspaper language, the vulgar and stately style continued. Heaps 
of arguments, discussions, opinions, suggestions accumulated, but 
the solution was never arrived at. 


What you and I and all of us want is a language competent in 
itself to convey (1) elementary knowledge to the mass, (2) technical 
knowledge to the students of industrial, arts and sciences, (3) higher 
knowledge and lofty ideas to scholars and the more advanced and 
above all (4) to create a healthy, sublime and powerful literature 
(underscore is by the author. Eds.) through a simple, yet dignified style. 
This being of the ideal of the most up-to-date tendency of workers 
in field is, as far as I can gather, to infuse into the language every 
day used words, homely phrases and common place idioms, 
expressions most familiar to all ears from peasant to the priest, 


?** గురుజాడలు 1158 Correspondence 


from prince to the poor and least limited by provincialism, less 
sentimental but more spirited, simple in wording but sublime in 
meaning. The success lies, no doubt, in the skill of selecting, 
arranging and applying such words of expressions. It requires even 
vulgar words and slang terms to be used in an unvulgar and 
agreeable way. 


Grace and dignity must be given not by the help of rhetoric 
and aristocracy of words, but by refined taste, lofty ideals, by 
impressiveness and lucidity, vigor and straight forwardness, above 
all this-how easy to theorise and yet how difficult to reduce in 
practice! The language question-that of simplifying and making it 
intelligible to all without a dictionary or grammar by the side or 
without the aid of a pandit, while at the same time not losing its 
dignity and grace, is the puzzle of today. It has set our right-minded 
men thinking! 


With the foregoing ideal in view, if I were to paint the style of 
modern Bengalee, I would begin by placing my causes between 
the two areas of pan, Bunkim and Dwijendranath Tagore and after 
bringing the above panorama in mind, call it a blend of all the 
masters with no line of demarcation to distinguish one from the 
other. 


The letter has already exceeded its limit and I must close here 
with wishes of all success in your noble endeavours. 


Very sincerely Yours, 
Syamendra Mohan Das 


Tk 


?** గురుజాడలు 1159 Correspondence 


To 11-2-1914. 
Vedam Venkataraya Sastry 


Dear Sir, 


I congratulate you on the completion of the work. It is 
invaluable to the student of Telugu literature. Naishadham cannot 
be understood by average scholars without such a gloss as you 
have given. You have done what nobody else could have done so 
well. I am sorry that the gentlemen with whom you have chosen 
to throw in your lot (though you have more in common with us 
than with them) decided not to print my Minute of Dissent. Therein 
I gave a critical estimate of the prose writers of the day and 
distinguished your work from that of the illiterate rabble. Your 
friends are never tired of singing the praises of two inferior artists 
like Viresalingam and Chilakamarthy and it is only recently there 
is a halting acknowledgement of your claims. For the first time I 
boldly showed up the utter worthlessness of the prose which, 
uncritical and unscholarly persons were blindly holding up as 
model. Your friends never did you ordinary justice. An old friend 
from the opposite camp, that is, your humble servant, has given 
you your due as a scholarly writer. 


If you glance through my Minute of Dissent you will find what 
I said of you. Mr. Lakshmana Rao (Komarraju) once said that I 
flattered you. Itis he who flatters for his own purposes. I proclaim 
my views from house tops and they are always my honest 
convictions. 


?** గురుజాడలు 1160 Correspondence 


Why don't you do one service to Telugu? May I request you to 
write the story of the Mahabharata in a blend of old and new forms 
such as is used in commentaries, tales etc. You may say in your 
preface that the book is not meant for school boys, that it is meant 
for the illiterate or whatever you please. I shall print it. 


Yours very sincerely, 
Ç a pppedla, 


Tk 


?** గురుజాడలు 1161 Correspondence 


The Grange, 
Adayar, Madras, 


10% March, 1914. 
Dear Mr. Appa Rao, 


Thanks for the papers and the Telugu story you have sent me. 
I shall try to read the latter and let us strive to form an opinion as to 
the merits of modern Telugu. 


Yours sincerely, 
Harold Stuart 


"kk 


?** గురుజాడలు 1162 Correspondence 


To 
Admiralty, 
Admiralty House, 
Vijayarama Gajapathi (IV) Mylapore, 
24^ March, 1914. 

Sir, 


In a separate cover I have the honour to forward a complete 
set of appendices to my Minute of Dissent which I submitted to 
the Syndicate through Mr. Mark Hunter. Of the set which I had 
originally sent to the Convener, only two appendices were returned 
to me and I gave those two to Mr. Mark Hunter. I had another set 
of copies made and I submit them now to be attached to the Minute 
of Dissent. 


I have the honour to be sir, 


Your most obedient servant, 


Tk 


?** గురుజాడలు 1163 Correspondence 


Dear Mr. Krishnaiah, Admiralty House, 
26" April, 1914. 


Your letter of the 21st April reached me here, redirected from 
Vizianagaram. There is no provision in the rules for showing any 
concession to candidates, who did not sit for English this year. 
The rules will have to be amended. Please notice the point in your 
report. 


I stay in Madras up to the end of this month and leave for 
Coonoor on the first of May. I shall feel obliged if you can despatch 
the answer books to my address on the 29th inst. They will reach 
me on the first of May because registered parcels arrive a day late. 


Yours sincerely, 
Q pelo 


Tk 


?** గురుజాడలు 1164 Correspondence 


112 


Jayanti Ramayya Pantulu 
(1860-1941) 


_ Great scholar in Telugu and Sanskrit. A hardcore antagonist 
3 H of spoken dialect in Telugu literature, he published a booklet 
| "A Defence of literary Telugu" in 1913, making out a case for 
LM i R : 
== | classical dialect and opposing the language reform. He was 
__ also an epigraphist. 
: 


oe He was the Chief Editor of an eight-volume Telugu dictionary 
Suryaraya Andhra Nighantuvu. Earlier he was in Government service as Deputy 
Collector. 


KKK 


Thotaramudi, 
Godavari, 
4-5-1914. 


Dear friend, 


I believe you are in receipt of my last note from this place. 
Please arrange to the despatch of your marks and lists of the marks 
who appeared to other M.A. Boards and we shall see that they do 
not complain of delay on our part. 


Please note that I will hold a meeting of our Board in the Telugu 
Academy office at 3 P.M. on Thursday the 21* instant to announce 
this result . 


Please acknowledge receipt of this letter and oblige. 


Yours truly, 
Jayanti Ramayya 


P.S. We are sending at once the remuneration. 


?** గురుజాడలు 1165 Correspondence 


113 


Confidential 


To The Highlands, 
Vedam Venkataraya Sastry Coonoor, 
9" May, 1914. 


Dear and respected friend, 


Since arriving here I have been busy valuing the M.A. answer 
books. I had to value S.S.L.C. Composition papers first. So I had 
to keep the M.A. papers to the last. Mr. (Jayanti) Ramayya has 
notified that he will hold the meeting of Examiners in Madras on 
the 21* inst. But I should be glad to avoid a journey to and fro. 
Travel in summer between Ooty and Madras is always unpleasant. 
The cars will be crammed in May and the confusion at 
Mettupalayam and the heat one must only experience to realize. 
SoI proposed to Mr. Ramayya to pass on the results by circulation, 
so far at least as I am concerned. He wired back to say that such a 
course was impossible. You send in your results, and Mr. Ramayya 
can send the results to me so that I may help any deserving lame - 
duck over style (to use a metaphor employed by a Judge of the 
High Court when speaking to the late V.Krishnaswami Iyer about 
the bad results of the Apprentices examination.) The marks which 
I assign to any deserving candidate cannot be raised without my 
approval. And then there is the difficulty about the valuation of 
dissertations. It was a mistake to have divided the valuation of 
dissertation between (among) three examiners. All the dissertations 
must be examined by only two examiners, to secure uniformity of 
valuation — you and I or Mr. Ramayya and either of us. Since that 


?** గురుజాడలు 1166 Correspondence 


is not to be, I shall tell you my views. Out of the 9 candidates, you 
may pass 8— you told me, if I remember rightly, that one or two 
failed in your subjects. The same was the case in mine. Two or 
three students have good knowledge of grammar- one of them did 
splendidly. Two or three students have poor knowledge of 
grammar- one is very poor. His య (ya) and న (na) augments beat 
record. Wrong use of these arguments is found in other papers 
too, but the candidates in the latter case show ability in other 
directions and even critical acumen. Barring that student, I think 
the others may be passed. This is the last year for M.A., and since 
no college is affiliated for Honours in Telugu, we shall have to 
wait long for the next batch. 


Ishall return to Madras when the monsoon sets in. I shall stay 
for a month and enjoy the pleasure of your company. 


Yours sincerely, 
Q pelo 


PII 


?** గురుజాడలు 1167 Correspondence 


No.4, Mallikeswara street, 
George Town, Madras, 
16-5-1914. 


Confidential 
Dear Sir, 


Your kind letter of the 9" instant. Ever since I received it I 
have been busy making arrangements for an unavoidable trip to 
Nellore. I am starting this evening. 


Ithink Mr. Ramayya objects to passing the results by circulation 
on the ground that it is unprecedented. In my opinion the methods 
suggested by you are good enough, but with this remark. I do not 
like to pass any body who has shown a deplorable ignorance of 
grammar and the text-books. His dissertation must not be allowed 
to save him. I think I have three who do not deserve to pass. I do 
not know how to enable you to avoid a journey down here. Perhaps, 
you may suggest to Mr. Ramayya that the necessity of your presence 
at the extended meeting be decided after he and I meet and compare 
our results. I have no objection to accommodate myself to your 
convenience as far as my circumstances permit. 


I am to be back here before the 20" instant in order to attend 
the meeting of the 21*. Hoping this finds you in perfect health and 
happiness. 


Yours faithfully, 
V. Venkataraya Sastry 


PII 


?** గురుజాడలు 1168 Correspondence 


The Highlands, 
Coonoor, 
17-5-1914. 
To, 
M.R.RY. T. Ramakrishna Pillay Averghal, M.A. 
Tottacada Cottage, 


Egmore, Madras. 
Dear Sir, 


I am now living here. Last evening I went to Ooty. I received 
a wire from Mr. Venkata Ranga Rao? asking me to meet him at 
the Coonoor Rly. Station. But (as) I was then at Ootacamund I 
could not meet him. Our trains passed each other at the Fern Hill 
Station. He told me something about a meeting of the Board of 
Studies which you proposed to convene on the 20" inst. to prescribe 
text-books. He told me that he had sent a list of books to you. I 
have not yet received a notice of the meeting. The date which you 
have fixed is very inconvenient. Itis very inconvenient to run back 
to Madras for a day or two from the Hills. Mr.V.R. Rao (Venkata 
Ranga Rao) also cannot attend the meeting of the 20". So he decided 
to request you to postpone the meeting. If, however, you cannot 
postpone the meeting, please postpone the consideration of the 
Telugu text-books. The question of text-books requires very careful 
consideration. The recommendations of Languages Committee 
have to be kept in view. There was a recommendation to edit the 


text-books for some of the examinations. There must be continuity 


?** గురుజాడలు 1169 Correspondence 


between the text-books from 1915 and 1916. The text-books for 
1915 were prescribed in such a way as to necessitate a study of the 
history of the Telugu language and literature. If the meeting is held 
in the summer recess or after the summer recess, that is in July, it 
would be convenient. In case you hold the meeting, I request you 
not to decide any question connected with Telugu Text Books. 


Yours very sincerely, 
Ç TU VP 


Tk 


?** గురుజాడలు 1170 Correspondence 


To The Highlands, 
Vedam Venkataraya Sastry Coonoor, 

18" May, 1914. 
Dear friend, 


Many thanks for your kind letter of the 16" instant. I am sorry 
to learn that the meeting of the 21* will interfere with your stay at 
Nellore. I am sure you will excuse me if I have decided not to 
attend the meeting. No doubt, the fate of poor candidates may 
depend on a few marks and when they are deserving, all the 
examiners may have to help them a bit. Otherwise they may fail. 
That is the one consideration in favour of my going to Madras to 
attend the meeting. But you must excuse me when selfishness 
points the other way. For the first few days after arrival on the 
Hills one undergoes a process of acclimatization. If one goes back 
to Madras after a fortnight’s stay, the benefit of that stay is wiped 
out. I can leave the case of the candidates very safely in your 
hands. I was, for long, a teacher. I started life as a teacher. I loved 
my boys. I know you love them too. You have an enthusiastic 
following. It would be presumptuous on my part to preach 
consideration to you. 


It is, no doubt, very desirable that candidates for M.A. should 
possess a good knowledge of grammar, at least a good practical 
knowledge of it. But in the vast majority of cases grammar is 
learnt by an extensive study of good literature and not by a process 
of getting up rules. From the infant standard upwards our students 
read Telugu prose whose chief characteristic is ungrammaticality, 
if I may use the word. How can we expect a high standard of 
knowledge of grammar from our students? The real culprits are 
bad prose writers, whom poor examiners cannot reach and punish. 


?** గురుజాడలు 1171 Correspondence 


This reminds me of the necessity to recommend good prose works 
written correctly by real scholars as text books. It appears that Mr. 
R. K. Pillai proposes to hold a meeting of the Board of Studies for 
recommending the text books on the 20" instant. I had no notice 
and I asked him to postpone the meeting to some day in July. If he 
concedes to my request I should trouble you to send me a batch 
(set) of your prose works. I know your dramas and can recommend 
them. But in respect of prose we must omit portions which are too 
amorous. After I hear Mr. Pillai, I shall write to you. I have your 
Harischandra Dvipada with me and your Naishadham. I did not 
bring your other works and editions. 


I have to invite the attention of the Board of one more matter. 
The Presidency and Christian College have not been affiliated even 
for B.A. pass (?). It will be years before we see the next Honours 
B.A. Two of the candidates fall short to the minimum by 11 and 
13 marks respectively. I am strongly of opinion that they should 
be enabled to pass and I strongly appeal for your support. In the 
final list of marks which I am sending today to Mr. Ramayya, I 
revise their marks but less than one mark short of the pass minimum 
in the texts so that it is left to yourself and Mr. Ramayya whether 
to add one mark each and pass them or not. 


I am sending a long letter to Mr. Ramayya which he will no 
doubt read to you. So I do not repeat here what I have said there. 


I have to invite the authorities to return to the M.A. results, I 
hope you will excuse me if I do not attend the meeting. I am sure 
yourself (you) and Mr. Ramayya will show the candidates all 
possible consideration. 


I hope you are keeping in excellent health. 


Yours very sincerely, 


(౧ 


?** గురుజాడలు 1172 Correspondence 


To 18-5-1914. 
Jayanti Ramayya Pantulu 
Dear Friend, 


I am glad you have sent me the marks and gave me an 
opportunity of expressing my views. Please accept my thanks for 
the same. 


You might have noticed that seven candidates who appeared 
in Malayalam for M.A., passed in this year. Probably, there were 
no failures, or a very small number failed. This is the last year for 
M.A. which is a consideration that should weigh with us. Itisa 
pity that No. 176 and 181 should fail with 547 and 549 marks 
respectively. On examining their answer books, I find that I have 
given 85 each in translation and composition, reduced the figure 
to 80. I have restored the original figure in the enclosed marks 
book. Ihave revised their marks in the text paper and gave such 
marks which all make their total one less than the minimum of 
that you may pluck them, yet if you do not find it possible to give 
them a mark each. I found No. 181 better among the candidates. 
The translation of 181 is excellent. I did not see the dissertation of 
176 and cannot form an opinion. 


If Mr. Venkataraya Sastri garu and you agree with me, two 
more candidates will pass, which will make the total number 6 
and there will be three failures. 


Itold you that it was my opinion that only one deserved to fail 
and that is 182 who gets only 349. All the rest get above 500 
marks or more but I drop those whose marks fell short of more 
than 50 from the minimum. 


You say that none of the candidates struck you as sound 
scholars. But the average of those passed the examination is 


?** గురుజాడలు 1173 Correspondence 


satisfactory. You will admit that there are no books on language 
and literature; and no teachers. I am sure we will see in coming 
years some of these candidates as patriots in the cause of Telugu 
literature. Give them sincere encouragement for all the trouble 
they took. The next M.A., you will not see for years. 


Yours sincerely, 


Qo halla, 


Tk 


?** గురుజాడలు 1174 Correspondence 


To 
George Maddox Esq., B.A.” 
Sir, 
I have the honour to submit herewith the marks books of 
Vernacular Composition - Modern Telugu. 


On page 99, book II, the number of Bodapati Venkata 
Hanumanta Row is entered as 29553. But in his answer book the 
candidate entered the number 29533. 


On page 189, book II, no number is entered against the name 
of Yarra Ramayya. His answer book bears the number 41022. 


The number of candidates who sat for Modern Telugu was 
(...) and the total of marks which gives an average of (...). I do not 
think that the average is of any value as an indication of the standard 
of efficiency reached by the average candidate in Vernacular 
Composition. 


The standard of efficiency must be necessarily low as long as 
composition is not taught by teachers who understand the principles 
of composition, and students are compelled to read bad models. A 
similar state of affairs prevails at the Intermediate examination in 
Arts. A reform in the system of teaching should be made. 


(Gurajada did not scribble date on the letter. Eds.) 


Yours sincerely, 


Qu uaa, 


?** గురుజాడలు 1175 Correspondence 


The Highlands, 
Coonoor, 
18" May, 1914. 


; 57 
Dear friend, 


The notice of meeting did not reach me even today. It is 
surprising. If for any reason, the University authorities have asked 
you to recommend the text-books much earlier than in the past 
years and if it be not possible to postpone consideration of Telugu 
texts, I would request that the texts for 1916 standard be repeated 
for 1917. 


As for Modern Composition for Intermediate, if 
Mr. Venkata Ranga Rao has recommended any books, I request 
you to substitute one of them with either Brown's Wars of the 
Rajahs” or Yenugula Veeraswamayya's Kasiyatra Charitra®”. 


But I cannot understand if the delay of four or five weeks can 
make any difference for the texts of 1917. 


Kindly give some weight to my wishes. 


Yours sincerely, 


Qa ppedo 


Tk 


?** గురుజాడలు 1176 Correspondence 


120 


Rabindranath Tagore” 
(1861-1941) 
Ramgarh, 
Kumaon Hills, 
May 24", 1914. 


Dear friend, 


Thank you for your kind letter. I had been forced to go through 
a very great dissipation of mind for a long time- so I have taken 
shelter here in the solitude of Himalayas to gather my scattered 
forces and regain my spiritual equilibrium. You can easily 
understand that this is most important for me and I cannot set my 
mind to anything else for some time to come. I am sure you will 
understand and excuse me if I fail to meet your demand, at least 
for the present. 


With kind regards, 


Yours sincerely, 
Rabindranath Tagore 


Tk 


?** గురుజాడలు 1177 Correspondence 


Otachamond, 
25-5-14. 


Service Unpaid 
To 


The Secretary to the Text book Committee, 
4, Herley's Road, 

Kilpauk, 

Madras. W. 


Signature of the sender 
Wire to Maddox 
Secretary to Examination ad College, Nungabaccum, 
Your wire. I find from my note book 9047 not received. Letter 
follows. 
(Sd) Appa Rao 


Letter 
Sir, 

I received your wire of the 23rd instant asking me information 
about the candidate No 9047, Venkatasubbayya of Christian 
College, Madras. I left the answer books in Madras and brought 
here only the note book into which numbers of answer books have 
been most carefully entered. No. 20476 not there. It is not at all 
likely that I should have overlooked in an answer book. If you 
wish (...) then (...) here, but the fright on the Nilgiri Railway will 
be very high. Please write instructions. 


I have the honour to be sir, 
Yours most obedient servant, 


Qu uaa, 


?** గురుజాడలు 1178 Correspondence 


122 
26" May, 1914. 


To 

P. Venkataramanayya, B.A., L.T.,”' 
First Assistant, High School, 
Mulugu. 


Sir, 

I received your report dated the 20" April. I am afraid you 
misunderstood my instruction about the average for the following 
reasons. I desired that the average should not deviate much from 
the average of classical Telugu and modern Telugu of last year. 


You will remember, I read out to you the report of Mr. 
Bhanumurthi™, Examiner in classical Telugu. 


1. It is difficult to secure uniformity of valuation in Telugu 
Composition by Examiners and Assistant Examiners. 


2. The high averages of previous years were no indication of the 
efficiency of the students in the case of Telugu Composition of 
the Intermediate Examinations in Arts. 


3. Under the circumstances, the only means of preventing hardship 
to candidates in different centers is to try to keep as near as 
possible to the average of last year. 


Such being the case, it was not necessary that you should 
have artificially raised the average from 45.2 to 47.3. The average 
of the answer books valued by me was 46.6. I had no means of 
ascertaining on what principle you raised the marks of individual 
candidates. Otherwise I would have restored your original 
valuation. Itis now too late. If you had sought my advice earlier 
I would have gladly given it to you. 


Yours sincerely, 


Lu aypwasla, 


?** గురుజాడలు 1179 Correspondence 


To Ooty, 
Phillip, 28-5-1914. 
Madras N.C. 

Dear Sir, 


I received your letter of the 21" inst. I worked hard and finished 
selection of text-books day before yesterday. We signed the list 
and sent it yesterday. There is one omission which I hope the 
Board will supply. We should have prescribed (...) some 
inscriptions for B.A. Branch V History. 


I propose the following inscriptions : Nellore Inscriptions, Vol. 
I (of) Mr. Butterworth's™ 


Atmakur 

1 No.24 1187-88 (?) 
2 7 1246 - 47 

3: 51 1274-75 (?) 
4. 29 1275 - 76 

5 25 1284-85 (?) 
6 55 1290 - 91 

7 35 1612 - 13 


The inscriptions are short. There is no time to consult Mr. 
Venkata Ranga Rao. If I postpone the matter until we meet, this 
communication will not go by Mail. As Mr. Venkata Ranga Rao 
left the selection of inscriptions to me for B.A., the Board may 
accept my selection for group V. 


?** గురుజాడలు 1180 Correspondence 


I regret to say that Mr. Venkata Ranga Rao and myself could 
not come to an agreement on the question of Intermediate text- 
books. He made me understand that the reference to him was only 
in respect of the Wars of the Rajahs. 


1 entirely disapprove of a heavy course of non-detailed study 
in Telugu for Intermediate. One classic and one prose work in real 
Modern Telugu will suffice. For the Classic I would propose the 
Virata Parvamu of Tikkana. It is not possible to make a better 
selection. An edition of Virata Parvam has been brought out by 
Mr. D. Suryanarayana Sastri, Telugu Pandit in the Christian College 
and Examiner to the University. 


Your sincerely, 
C éd ela, 


"kk 


?** గురుజాడలు 1181 Correspondence 


124 


V. Suryanarayana Rao 
(1866-1937) 


An eminent Lawyer at Machilipatnam, a social reformer and a nationalist. An 
ardent Congress man, was a delegate to the Surat, Calcutta and Benares Sessions 
of the Indian National Congress where he sailed with the extremist group. He 
had links with extremists such as Veera Savarkar and Lala Hara Dayal. Though 
a follower of Kandukuri Viresalingam in social reforms, he opposed him in the 
language reform. 


KKK 


Masulipatnam, 
20-6-1914. 


My dear Mr. Appa Rao, 


You would better send the series of your articles, actually signed 
by you to Andhrapatrika as it has a greater circulation among the 
people, though Krishna Patrika is one of a higher class. Ishall see 
that it is copied into the latter journal. 


We must get rid of Mr. J.Ramaiah as I agree with you that he is 
quite incompetent. We must change the venue of the Telugu 
Academy. We want men like Mr. G. (Gidugu) Ramamurthy who is 
capable of tracing the origin of the word. The rate of progress as 
regards the compilation of the dictionary is scandalous. You must 
read the article on the subject by Mr.Tallapragada Suryanarayana 
Rao of Kovvur Bar. Unless you take the business on yourself as if 
it were your own, it will not be successful. You have already 
become old and weak. You had better spend the remaining of your 
life on this work. You have not left behind any monumental work 


?** గురుజాడలు 1182 Correspondence 


worthy of your talent. What has become of your history of 
Vizianagaram Dt.? What I have been thinking is to be a model for 
other district people to follow you and I hope you are doing well 
(in health). When will you go back to Vizianagaram? 


Yours faithfully, 
V. Suryanarayana Rao 


Tk 


?** గురుజాడలు 1183 Correspondence 


To Admiralty House, 
Vedam Venkataraya Sastry Mylapore, 
17" July, 1914. 


Dear friend, 


Iowe you an apology for the delay in answering your last letter 
and for not having seen you yet. Until three days back it was very 
hot in Madras and a journey to Mallikeswara Street was out of 
question. Before 1 16276 Madras, I shall see you and spend an hour 
or two in your pleasant company. I have recommended a good 
part of your ఆంధ్ర దశకుమారచరితము (Andhra Dasakumara Charitam) 
for the Intermediate Examination and at the suggestion of 
Mr.Venkata Ranga Rao హితోపదేశము (Hitopadesam) for Matric 


(Matriculation). 


I wish we had more of your prose books. Your కథాసరిత్సాగరము 
(Katha Sarit Sagaram) 15 full of love intrigues. Noris Dasakumara 
free of them. Why don't you give your imagination to full play as 
ప్రతాపరుద్రీయము (Prataparudriyam) and write some prose stories? 
Or even adaptations from the Puranas. 


I could have prescribed your prose with an easy conscience if 
you had dropped విసంధి (Visandhi) or used it more sparingly and 
with some method. I like your దశకుమార (Dasakumara) style better 
than your కథాసరిత్సాగర (Katha Sarit Sagaram) style. 


About your projected play on the siege of Bobbili-it is a pity 
you did not complete it. I hope you have not said anything 
derogatory to Vizianagaram. I have got much material for a history 


?** గురుజాడలు 1184 Correspondence 


of the period, and I shall gladly place it at your disposal, if you will 
complete the play. That material will prove that Viziaram Raj was 
a patriot. He wanted to drive the French out of the Circars and 
asked Bobbili to co-operate. Bobbili did not. 


Ihave a personal favour to ask of you. Please attend the meeting 
of the Academy (Senate) tomorrow evening at 4 P.M. I want to 
propose a division of work and responsibility. 


Mr. Ramayya - Derivation 


Yourself-the vocabulary of the classics 
Mr. G.V.Ramamurti - spoken Telugu 
Each to have a separate establishment and remuneration. 


Yours very sincerely, 
Ç TU VP 


PII 


?** గురుజాడలు 1185 Correspondence 


To August, 1914. 
Vedam Venkataraya Sastry 


Dear Sir, 


The enclosed copy of the letter which I addressed to Dr. Burne™ 
after you left will explain the force of (...) in connection with the 
Telugu Composition Committee. For (...) sent you my letter to the 
Syndicate. 


Ramakrishna Pillai, the Chairman of Dravidian Studies told 
me the other day that there is no need to nominate to Tamil 
Composition Committee. The Syndicate did a service to the 
Dravidian languages in drawing attention of the cleavage between 
spoken and written dialect with (...) Dravidian vernaculars; but 
the constitution of the Composition Committee has not yielded 
results because there is little and real scholarship in the Committee 
and the members of the Committee are generally incompetent to 
solve the question of Composition. The object of the Syndicate 
was (...) to bridge the gap between the literary and spoken idiom. 
This can be quickly achieved by adoption in of a general resolution 
of (...). 


Yours sincerely, 


(౧ 


PII 


?** గురుజాడలు 1186 Correspondence 


127 


Francis Dewsbury 
Secretary 
Senate of the Madras University 


Senate House, Madras, 
27-8-1914. 
Dear Mr. Appa Rao, 
In reply to your letter of 26" inst. the proof of your Remarks" 
has been read in the office. It was very ‘clean’ and only few 


typographical corrections were required. I hope to issue the 
complete document early next week. 


Yours sincerely, 
Francis Dewsbury 


Tk 


?** గురుజాడలు 1187 Correspondence 


Senate House, 
Madras, 
22-9-1914. 


Dear Mr. Appa Rao, 


Your letter of the 3“ inst. has been awaiting reply- I have only 
just received from the press the copies of the Telugu Intermediate 
Composition Report. These are now being distributed to the 
persons connected with the University who are interested in the 
matter. I cannot officially send elsewhere, and the list you sent to 
me contains names of persons not connected with the University, 
with whom I have no authority to open communications in this 
matter. I see no objection to your doing so, if you wish, and I am 
prepared to send you a few extra copies of the report for distribution 
on hearing from you that you would care to have them. With 
reference to your letter to Mr. Venkata Ranga Rao on the matter of 
Telugu text-books, I learn from him that he has communicated to 
you my official reply that I cannot reopen this matter to the 
Syndicate except by the request of the Editorial Committee or the 
Editor-in-Chief. The Syndicate acted on the recommendation of 
the Board of Studies and could hardly rescind its decision without 
a further reference to that body on indefinite delay. Your 
suggestions should have been made to the Board before its report 
was sent in for order by the Syndicate. 


Yours sincerely, 
Francis Dewsbury 


Tk 


?** గురుజాడలు 1188 Correspondence 


129 


H.D. Durell 


European friend of Gurajada and Maharajah Vijaya Rama Gajapathi. Durell 
stayed in India for a long time. He left for England immediately after the First 
World War broke. Camping in France, he served the Red Cross. The library of 
the Maharajah's Sanskrit College was named after Durell in 1909; but it was 
changed later. 

kk 


38, Longridge Road, 
London S.W., 
Oct. 20th, 1914. 


Dear Mr. Appa Rao, 


Many thanks for your letter of Sept. 20". Tam sorry you have 
not been well, I hope you are now better, that the coming cool 
season will set you up thoroughly. I am pretty well, though one 
cannot help feeling the strain of these terrible events of anxiety as 
to the issue. I hope it may some day be possible for me to obtain 
further material for you from Paris®’-but who knows what the future 
will bring? The friend on whom I depend is at the front, in charge 
of the machine section of an infantry regiment; he was safe up to 
few days ago. Expect for a mild attack of dysentery (not the (...) 
variety fortunately) but his position is one of great peril. 


I have just returned from a fortnight in France, mostly spent 
in Paris, where I was engaged in working for a Red Cross 
Committee. I am likely to cross again in a few days, for some base 
other than Paris. My experiences were very interesting although it 
was not possible for me to get near the scene of action. While I 
was in Paris, 28 bombs were dropped on the city, some near me, 


?** గురుజాడలు 1189 Correspondence 


though I saw some of its effects. It seems clear that the French 
recovered from the state of chaos and unpreparedness which led 
to their early disasters, and it is generously recognised that the fine 
behaviour of fine retrieve in almost desperate situation. The feeling 
of the two countries for each other seems to be perfectly cordial, 
their co-operation in everything assured-a most essential thing in 
fact is essential condition of ultimate success I should think. The 
first division of the Indian troops who uncamped at Orlean while I 
was in France. I was told they were being trained in the special 
entrenching work this war calls for. Lord Kitchener, thorough in 
everything is determined that there shall be no avoidable waste of 
life through the use of men in any degree during war but once the 
Indian force is declared ready, I am convinced that it will be the 
finest and most formidable body in the whole war. 


I am writing to the Raja some account of my experiences in 
France, and sending him copies of Government publications which 
will be of greater interest to you and other members of 
Vizianagaram community than to him. I dare say though some of 
you will doubtless be ready to give him the benefit of (...) study of 
documents and speeches. It is satisfactory to know that three 
documents leave no room for doubt as to German enforceability, 
though even in the immediate occasion of the attack could be 
attributed to the Allies, nothing will alter the fact that there is a 
war of self defence against unprovoked and inexcusable aggression. 
In so far as our nations are unprepared and inefficient in warlike 
preparations and (...) to compare with Germans, surely that is a 
glory to us, as it is shameful to the Germans. We may take pride in 
it- do not you think so? For we are proving every day that due to 
our higher civilization and not (...) to loss of vigour. Good similarity 
(...) the solidarity of the Empire is a tribute to our essential fairness 
of dealing and above all the effort of India must go down in history 


?** గురుజాడలు 1190 Correspondence 


and in a supreme degree honourable to both sides. It proves and 
that on the whole and inspite of many faults, many mistakes, the 
administration has (...) at the highest and that the people of India 
have been great enough to see the matter as a whole- it has been 
far more than a question of interest on each side; on ours there 
must have been an ideal of high achievements, and on yours of 
chivalrous loyalty. As for my part I do feel a keen satisfaction in 
looking forward to the happiness of more intimate relations between 
the two races that must result. I believe it was the need of this that 
was the principal impression I got from my life in India. Please 
remember me to one and all friends and write again when you 
have time. 


Yours sincerely, 
H.D. Durell 


Tk 


?** గురుజాడలు 1191 Correspondence 


Senate House, Madras, 
30-10-1914. 


Dear Mr. Appa Rao, 


In reply to your letter of 29" instant regarding your report on 
Matric (Matriculation) texts of past years, I do not think that the 
Syndicate would wish you now to proceed with it. The object the 
Syndicate has already been gained to, in view of the fact that 
practically all language texts for detailed study will, in future, be 
published by the University. Your investigation is quite unnecessary. 
The Committee of the Syndicate which considered the Reports 
received recommended that no action was now desirable and the 
Syndicate accepted that view. 


Yours Sincerely, 
Francis Dewsbury 


Tk 


?** గురుజాడలు 1192 Correspondence 


131 


Konda Venkatappayya 
(1886-1948) 


One of the stalwarts amongst National leaders in Andhra Desa. 
He obtained B.L. Degree from Madras University and started 
legal practice at Guntur. He was the Chairman of the Reception 
Committee of the first Andhra Mahasabha held at Bapatla in 1913. He was a 
member of Madras Legislative Council under Minto-Morley reforms; but 
subsequently resigned to become a trusted lieutenant of Gandhiji. He was the 
President of the Provincial Congress Committee and member of All India 
Congress Committee. Gandhiji designated him as the leader of Freedom 
Movement in Andhra Desa. 


PII 


Guntur, 
3-11-1914. 
Dear friend, 


Pardon me for the delay in replying to your letter and in 
acknowledging the receipt of the packet containing the report of 
the Intermediate Telugu Composition Committee and the Telugu 
Composition controversy. I shall place them on the table of the 
Indian Club as you have desired me to do. 


There is also what is called the "Young Men's Literary 
Association" which is attended, more largely, by the younger section 
of the educated people in the town, especially the junior lawyers 
in the Bar. If you find it convenient to send another set of books, 
and if you think worthwhile doing so, you may send them to be 
placed similarly on the table of the Association. 


With best regards to you, 


Yours sincerely, 
K.Venkatappayya 


?** గురుజాడలు 1193 Correspondence 


Narikeldanga, 
Calcutta, 
4”? December, 1914. 


My dear Sir, 


I beg to acknowledge with my best thanks the receipt of your 
kind present a copy of your learned Note of Dissent from the Report 
of the majority of the Telugu Composition Sub-committee. 


Yours sincerely, 
. 69 
Gooroo Das Benerjee 


Tk 


?** గురుజాడలు 1194 Correspondence 


Madras. 


Dear Sir, (?) 


I take pleasure of sending for your kind perusal copies of 1. 
Minute of Dissent prepared by me, 2. The Analysis of the same 
with two Appendixes in English, 3. Story in modern Telugu with 
preface by Vepa Ramesam, Vakil, Madras High Court. 


The Minute is a work of research. Though I could not avoid 
technicalities, I had to make the Minute intelligible to European 
scholars.” 


Qo halla, 


"kk 


?** గురుజాడలు 1195 Correspondence 


From Venkataraya Sastry Mula Peta, 
Nellore, 
17-1-1915. 

Dear Sir, 


Your kind letter of 12" instant to hand. Iam sorry that you are 
not in the best of your health. Your opinion of army experience 
must be included among the Prahasanas, the fact the activity of 
the army (.....) means నరమృగయా Naramrugaya adds (...). 


With any number of people at your beck and call I do not find 
why you are making coffee yourself". Perhaps you do it as a 
hobby (...) arrangement. I am (...) because I have not got attendants 
and they will not do it well. 


You like to give a place to poetry selections for B.A. (...) of 
contemporary poetry. But I am of opinion that most of it does not 
deserve recognition of classical poetry its most striking feature 
being wrong prosody. Ignorance of the rules of dramatology and 
absence of propriety of common sense. If you make an exception 
in favour of Vidyanatha's scene in my Pratapa, (Prataparudriyam) 
Ithank you for the honour you conferred on me by doing so. I do 
not suggest any other scene to it. 


After finishing the 3" Canto of Amuktamalyada my progress 
in which you are kind enough to enquire, I fell into a high tide of 
unfortunate circumstances, which swept me off from Madras and 
even from myself, if I can say so. Of them, ill - health in some 
form or other for full five months was one; but it was the effect on 
me of the others, not itself the (case) of them. You refer to the 
latest Vavilla edition of Amukta. I have not seen it. I shall get a 
?** గురుజాడలు 1196 Correspondence 


copy and see. I am (...) investigating for those records that should 
bring to light on the real author of Amuktamalyada but sorry to 
say without success. 


You, being as you are one among very few that can in these 
days appreciate real literary labour, have not favoured one line of 
opinion on my commentary on Sringara Naishadha.? What is 
the good of one thousand irresponsible men praising or as many 
damning it? You will not therefore be surprised if I clamour loudly 
that you have not been kind to me. I am enclosing herein the 
opinion favoured by Mr. Ramalinga Reddy of Mysore, for favour 
of your kind glance. I think you will not disbelieve that I am doing 
so with no other object than simply informing a worthy friend. 


You know I have been ousted from the Board of Telugu 
Examiners in connection with the Matric, Intermediate and the 
B.A. exams. Ithink this would not have happened had you been 
kind to me. 


As for my critical notes on Subhadra Vijayam, I am sorry to 
say that I am not at present to write a critique as I am lacking both 
time and health. But I shall despatch by book-post my copy of it, 
which is throughout interspersed with my critical observations. 
You may once go through that copy and make use of my notes if 
you find them accurate. 


Yours sincerely, 
V. Venkataraya Sastry 


Tk 


?** గురుజాడలు 1197 Correspondence 


Here is the letter of Mr. Ramalinga Reddy^.... 


Mysore, 
23" September, 1914. 


My dear Sir, 


I thank you most heartily for your kindness in presenting me 
with a copy of your superb edition of Sringara Naishadha. I have 
read through a good portion of the book and I find it of entrancing 


(...). 


I suppose it is beyond question that yours forms the greatest 
commentary that has so far appeared in Telugu and that it will be 
probably a unique one of its kind for all time to come (...) today 
the Telugu world could boast that a modern scholar has beaten the 
ancients at their own game in a most decisive fashion (...). 


Yours sincerely, 
C. Ramalinga Reddy 


Tk 


?** గురుజాడలు 1198 Correspondence 


గుమ్మలూరి లక్ష్మీనృసింహశర్మ విజయనగరం, 
(పలాస, శ్రీకాకుళం జిల్లా) 1915, ఫిబ్రవరి, 23. 


ఆరు మాసములై నా వంట్లో అస్వస్థతగా వున్నది. ఇప్పుడు కొంచెం నింపాదిగా 
ఉంటున్నది. మీ ఉత్తరములకు వెంటనే జవాబు వ్రాయకపోతే మీరు చేస్తున్న ఉద్యమము 
లకు భంగం కలుగబోవునన్న భయముచేత యింద్కు వెంటనే జవాబు వ్రాస్తున్నాను. 


నే వ్రాసే పద్యములలో మాత్రాగణములమీద ప్రస్తరించి చూస్తే ఇది నడక అని 
పోల్చవచ్చును. అయితే అర్థం యివడనప్పుడు కొన్ని అవసరమయ్ని మాత్రలు చేర్చుకోవలెను. 
అర్థానికి మాత్రలు మీరినప్పుడు, మాత్రలు తగ్గించుకోవడము నా నిర్ణయము. ఇది 
కొంతవరకు ఇంగ్లీషు కవుల పద్ధతి. మన ఛందస్సుకూ యింగ్లీషు ఛందస్సుకూ భేదమున్నది. 
వృత్తాలలో నియమాన్ని దాటి వొక అక్షరం అటుగాని, యిటుగాని వెళ్లటానికి వల్లకాదు. 
యింగ్లీషులో వొక గణాన్ని కవిత్వం వ్రాస్తూ తెలివైనకవి యితర గణాలను అక్కడ కూడా 
విశేష నిపుణతతో తగిలిస్తాడు. ఇందువల్ల తూగుకు వైచిత్రి (Variety) కలుగుతుంది. 
పద్యాలు సువ్వి పాటలాగ మొహం మొత్తవు, యింగ్లీషు ఛందస్సులో కొంత నియమాతి 
క్రమణము (Irregularity) వొప్పుకుంటారు. అందులో ode మొదలయి వృత్తములలో 
శ్రుతి సుఖం చూసుకొని తోచిన గణాలన్నీ వేస్తారు. ఛందశ్శాస్త్రమంతా శ్రుతి రంజనమునకు 
సాధన భూతమయ్నింది. గాని శ్రాద్దమంత్రము లాగు మారుదలకు వీలులేనిది గాదు. 
ఇది వరకు మీరు WY ముత్యాలసరములు అమృతవల్లిలోవి మార్చుకోవలస్ని అవసరము 
లేదు. 


తరచు మీ క్షేమం వ్రాయించగోరుతాను. చిత్తగించవలెను. 
KOS PS G సాలా ¥) 


okk 


౨౫% గురుజాడలు 1199 Correspondence 


From 
George Maddox Esq., B.A., Madras, 
Office of the Commissioner, March 30", 1915. 


for Govt. Examinations. 


Dear Sir, 


I regret my inability to allow (change the venue of) the meeting - 
Telugu (Modern) Composition and Translation - Group-A (at) 
Vizianagaram instead of at Madras. The rule that all meetings 
should be held at Madras is not relaxed , hence my inability. I may 
add that the Assistant Examiners concerned have been furnished 
with a copy of the circular programme requiring their presence at 
Madras at 3 P.M. on Tuesday the 6" April, 1915. 


Sincerely Yours, 
Maddox 


Tk 


?** గురుజాడలు 1200 Correspondence 


137 
From 
M.R.Ry. G.V. Appa Rao Pantulu B.A., 
Examiner in Modern Telugu Composition and Text books (?) 
S.S.L.C. Examination. 


To Fort, 
George Maddox Esq., B.A. Vizianagaram, 
Secretary to the School-Leaving 1* April, 1915. 
Certificate Board, 

Madras. 

Dear Sir, 


I intended to start for Madras tomorrow but I have an attack of 
fever and it is not just possible that I may be able to instruct the 
Assistant Examiners on the 6" instant. I, therefore, request that 
you will be so good as to intimate to them not to proceed to Madras 
until they hear from you. After I reach Madras I shall give you 
intimation of a date of meeting with three days interval. As one of 
them lives in Nellore and the other in the North Arcot District, 
even if any of them should not be able to meet me on the day 
appointed, I can wait at Madras for him especially as I have also 
some work in Madras connected with the University. 


This year the instructions issued by you to Examiners in Telugu 
Composition are very full and I have today sent written instructions 
by post in which I have elaborated points which have special 
reference to modern Telugu. They may proceed with the work of 
valuation. 

Yours sincerely, 


Qual, 


True Copy forwarded to the Assistant Examiners Concerned. 
The meeting is not to be held on the 6th April 1015. 

Copy to : Secretary S.L.C. Board. 

True copy forwarded to Madras. 


?** గురుజాడలు 1201 Correspondence 


To Pestonjee P. Pocha & Sons, 
G.V.Appa Rao, Esquire, Seed and Bulb Merchants, 
Vizianagaram. Poona, 

6-4-1915. 
Dear Sir, 


We are in receipt of your post card of the 2%, and thank you for 
the kind permission granted to us (...) so your name and certificate 
in advertising our garden in the near future. 


We (...) thanking you for your kindness. 


Yours faithfully, 
Pestonjee P. Pocha 


Tk 


?** గురుజాడలు 1202 Correspondence 


139 


Dr. Col. Illington 
Superintendent King George Hospital, 


Visakhapatnam 

To Fort , 
Vizianagaram, 

Dr. Col. Illington, 7-4-1915. 


Will you be good enough to attend (to) my Private Secretary 
Mr. G.V.Apparao who is now staying at Vizagapatam with P.T. 
Srinivasa Iyengar. He has been ailing for the past so many months 
and has just gone to Vizag for a change and better medical treatment. 
I hope you will give him your very best attention, and inform me 
of his progress from time to time. Please send your bill to me for 
payment. 


Yours sincerely, 
Lalitha Kumari, 
Rani of Vizianagaram 


Tk 


?** గురుజాడలు 1203 Correspondence 


Vizianagaram, 
2-6-1915. 


Shri Appa Rao, 


Your letter to me is very sad, and at the same time makes me 
realize that it is so hard to do, that the scheme of things is not 
intelligible to us, and that we will never know why the good are 
harassed and even carried off and the wicked so often left to flourish. 
I hope you will live to write your (Kalinga) history for which you 
have worked so seriously. But if not, (...) it is superfluous to offer 
some consolations; you have accepted that resignation of readiness 
to face the next unknown which all men should envy you. You 
have, I know, to live so that you fear not from death. I shall be 
able to say that for myself when my health fails. Your sorrow is 
for those you love, not for yourself. But your family is in good 
care. And as for your adopted child, your History of Vizianagaram, 
rest assured that I will make it my business to see it is done as well 
as can be without you. 


I can say you are one of the few chosen in this place when I 
thoroughly request and I could have spared at most more easily I 
shall not give up hope yet. 


Yours sincerely, 
J.C.H. Fowler 


Tk 


?** గురుజాడలు 1204 Correspondence 


22-1-1915. 
Dear Appa Rao, 


Many thanks for the fruits. I am so glad to hear of your 
improvement and that you have overcome the long and sharp 
illness. I hope you will have many years to complete your literary 
ambitions. I think the work of collecting the history is going on 
well and that you will soon be amongst it again. 


Yours sincerely, 
J.C.H. Fowler 


Tk 


?** గురుజాడలు 1205 Correspondence 


Triplicane, 
6-9-1915. 


Dear Mr. Appa Rao, 


Thanks for your kind letter of the 2"! instant. Yes, the number 
of pages allowed, especially as regards the Intermediate selections, 
will compel us to omit many desirable pieces. The Intermediate 
selections are nearing completion. We have already selected from 
the three Bharata poets, Nanne Choda, Ranganatha, Bhaskara 
and Ketana (Dasakumara Charita). I propose to have a few more 
selections from Srinadha, Potana, Pillalamarri Pina Veerayya, 
Krishnaraya, Peddana and Ramarajabhushana. We have still 
plenty of space with regard to the B.A. selections and we can 
manage to put in there all such selections as we are obliged to omit 
from the Intermediate selections for want of space. 


I am sending you by post, today, the prose pieces prescribed 
for the Matriculation Exam. of 1917. 


The arrangements for carrying the preparation of the Telugu 
Lexicon are being matured and I think the work will be commenced 
from the beginning of October. Mr.Vedam Venkataraya Sastri has 
consented to be there working on a salary of Rs. 225 to 250 a 
month and do the work on the lines accepted by the Editorial 
Committee. Itis proposed to give him for the present the assistance 
of two Pundits. A meeting of the Committee will be held shortly. 


You have been appointed as University member for life. 
Hoping you are in sound health, 


Yours friendly, 
G. Venkata Ranga Rao 


Tk 


?** గురుజాడలు 1206 Correspondence 


7-10-15. 
Dear Appa Rao, 


I have received your 2 letters from your son. I am very sorry 
that you are still ill and that you take so long a time before you can 
get at order again. I shall like to have a talk with you, if I can see 
you in your house. Could I see you on Saturday morning about 7- 
30 and if so I will come down there. As regards the Bijjipuram 
affair, I was there some 2 months back and informed the ryots your 
troubles. I will send for Jagannadha Rao and ask him to get it 
prepared for you. 


As regards our farm at Krishna I don't think we can take up 
any land of yours. If we do, it would only be a very small plot 
indeed, and I will inform you if I can help you in your dispute with 
the agraharam. Of course, as you are in need, I shall give all 
necessary help. I shall hope to meet you in person. 


Yours sincerely, 
J.C.H. Fowler 


Tk 


?** గురుజాడలు 1207 Correspondence 


144 
The Society for Promoting Christian Knowledge 
Madras N.C. 
13* October, 1915. 


To 
G.V. Appa Rao, Esq., B.A., 
Fort, Vizianagaram. 


Dear Sir, 


At the direction of the Registrar, I write to ask you to be good 
enough to provide me with ‘copy’ for the Telugu Text Book for the 
Matriculation Examination of 1917. 


Yours faithfully, 


Superintendent 


Tk 


?** గురుజాడలు 1208 Correspondence 


145 


బాలాంత్రపు వెంకటరావు 
(1881-1972) 
జంటకవులు వెంకట పార్వతీశ్వరకవులలో మొదటివ్యక్తి వెంకటరావు కవిగా, నవలా రచయితగా ప్రసిద్ధులు. 
వీరు ఆధునికాంధ్ర సాహిత్య వైతాళికులలో ఒకరు; ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల స్థాపకులలో ప్రముఖులు. 
పార్వతీశ్వర కవితో కలిసి రచించిన “ఏకాంతసేవ'లో భావకవిత్వలక్షణాలు అంకురరూపంలో వ్యక్తమయ్యాయి. 


"kk 


ఆంధ్రప్రచారిణీ గ్రంథనిలయము, 
నిడదవోలు, 
13-10-1915. 


మహారాజ రాజశ్రీ గురజాడ అప్పారావు సన్నిధికి, బాలాంత్రపు వేంకటరావు 
నమస్కారములుచేసి చేయంగల విన్నపములు. 


ఆర్యవర్యా! 


మా నిలయమునుండి ఈవరకు బయల్వెడలిన గ్రంథములన్నియు నీ దినమున 
రైలుపార్సిలు ద్వారా తమకు పంపుకొని యున్నాము. '“ప్యాసు' ఇందుతో పంపికొంటిని. 
దయతో అందుకొన కోరు(కొంటాము). 


ఆంధ్రభాషాభివృద్దికొరకు నాలుగు సంవత్సరములనుండి మేమొక సంఘముగా 
చేరి, తమవంటి భాషాభిమానుల యొక్కయు, విద్యాధికుల యొక్కయు సాహాయ్యమున 
నింతవరకు నలభెమూడు గ్రంథములను ప్రకటింప గలిగినాము. ఈ గ్రంథములన్నియు 
పునర్ముదణముసేయుట, ముందు క్రొత్త గ్రంథములను ప్రకటించుచుండుట మొదలగు 
పనులన్నియు ద్రవ్యసాధ్యము SSSA తమవంటివారికి తెలిసియే యుండును (...). మనకు 
దగినంత ద్రవ్యము లేకపోవుటచేత, రెండు వత్సరములనుండి తమవంటి విద్యాధికులు 
మమ్మును, మా యుద్యమములను బ్రోత్సహించుచు మా నవలలలోని రెండు మూడు 
నవలలను Gondor స్కూళ్లలో పఠనీయ (గంథములుగా నుంచియున్నారు. (...) 
ఇంటరుమీడియేటు క్లాసుకు మిగుల C.) రెండు గ్రంథములు పెట్టుట $06» చేయ 
బడినవి. ఇప్పుడు తాముగూడ మా నిలయమునందును, మాయందును బరిపూర్ణాను గ్రహ 
ముంచి మా గ్రంథములలో మీ కిష్టము వచ్చిన గ్రంథములను ఈ సంవత్సర మింటరు 


౨౫% గురుజాడలు 1209 Correspondence 


మీడియేటు క్లాసునకు (రాబోవు వత్సరము) కాంపోజిషను గ్రంథముగా నుంచుటకు దగిన 
యేర్పాటు చేయింపకోరినాము. 


మా యేజంటుగారు ఈమధ్య తమదర్శనమునకు వచ్చినపుడు, “నా యొద్ద మీ 
గంథమేదియును లేదు. ఉన్నచో నొక గ్రంథము ఇంటరుమీడియేటు క్షాసునకు రికమెండు 
చేయవలెననుకొంటి”నని సెలవిచ్చియున్నారట. సకాలమున మాకు దెలియక తమకు 
గంథముల నంపుకొనలేదు. 


ఇప్పుడైనా దయయుంచి సావకాశమునుబట్టి మా నిలయములోని మరియొక 
గ్రంథమును గూడ కాంపోజిషన్‌కు రికమెండు చేయుటగాని లేదా తాము మీటింగునకు 
వెళ్లినపుడు అక్కడ మా గ్రంథమొకటి పఠనగ్రంథముగా నేర్పాటు చేయుటగాని, 
చేయింపవలయునని మిక్కిలి ప్రార్థించుచున్నారము. 


ఆత్మబంధువులవంటి మీవంటివారున్నప్పుడే మాకు SAS సాహాయ్యమును, 
ప్రోత్సాహమును కలుగకపోయినచో నికేమాత్ర మెక్కడ గలుగును? ఎప్పుడు గలుగును? 


కొలది దినములలో దర్శనమునకు వచ్చుచున్నాను. తమ దయగల జాబున కదురు 
చూచుచున్నాను. 
చూతమునకును గోకిల వ్రాతమునకు 
నేమి సంబంధమున్నదో యెజు6గ మైన. 
జూతమిచ్చిన పల్లవ వ్రాతములకు 
గోకిలావళి తిని, కలకూజితముల 
మోహమున ముంచు చుండు నీ ముజ్జగముల. 


భువనమెప్పుడనంతమై పొలుచు; నందు. 
బరమ పావన జీవన పటిమనొప్ప 
కామితమునిచ్చు సరసులకేమి కొదవ? 
కాని, చాతకమాత్మనిష్థానుగతిని 
దప్పిచే గళమెండిన యెప్పుడైన 
భ్రాంతిచేనైన నలఘనాశ్రయము మాని 
యన్యమార్గాశ్రయంబుల కరుగబోదు. 
చిత్తగించవలయును, 
ఇట్లు విధేయుడు, 
బాలాంత్రపు వేంకటరావు 
(కార్యదర్శి) 
?** గురుజాడలు 1210 Correspondence 


Camp: Mangalore, 
19-10-15. 


My dear Mr. Appa Rao, 


Please forgive me for my delay in answering your very kind 
letter and thank you for that most valuable treatise", as far as I 
can say, unanswerable for the linguistic point of view it takes. I 
read it with the utmost interest and shall value it accordingly. I am 
looking forward to part II. Is it coming that interesting? 


I am very sorry to hear that you have been so weak from over 
work. I can quite understand what a strain such a masterly and 
scholarly work must have put upon you . I hope you are now 
better. 


I see no price on the treatise. I should like if it is for sale to 
get another copy by now. When I was coming out, I had a fellow 
passenger, a Southern civil servant and his wife. She was a good 
Arabic scholar and we had many discussions about the language. 
She confirmed absolute faith by the facts given in the passage you 
quoted in your Appendix. She told me about a man, a missionary 
who happens to be an old friend of mine and a very clever man, 
and a great lover of modern Arabic verses. He had throughout his 
studies Arabic as the medium of instruction. I promised to send 
my acquaintance notes on this subject immediately. I should like 
to send him a copy of your memorandum. 


With kind regards and thanks, 


Yours sincerely, 
J. A. Yates 


KKK 


?** గురుజాడలు 1211 Correspondence 


Bangalore, 
4-11-1915. 


Dear Mr. Apparao, 


Please forgive my delay in answering your kind letter of the 
23, I was most interested in your account of what you have done 
in the cause which you have so much at heart. Do you refer to the 
previous summary of the proceedings of the Committee which you 
sent me? I don't remember to have seen any other. Anyhow your 
present memorandum is sufficiently cogent to convince any 
impartial person. As to Venkata Ranga Row, I can't imagine him 
capable of any reasonable or scientific argument. 


It is very kind of you to say you will give me as many copies 
as I want. For the present if you will send me a dozen, I think, that 
will suffice and I will bother you for more afterwards. (Gidugu) 
Ramamurthi tells me that he has been appointed Examiner! 
Splendid, he has prepared lot of alternative proof of his 
unanswerable thesis, proposes to tackle the Heads of Colleges in 
Madras. Your zeal (...), must I (...) , whatever the temporary setback 
gain the day. 


Meanwhile, you are overworked and all I am very grieved to 
hear it and hope that before long you will be restored to health and 
able as you say to take up your lance again. Please let me know 
from time to time how you are. Your work is monumental. 


With very kind regards, 


Yours very sincerely, 
J.A. Yates 


?** గురుజాడలు 1212 Correspondence 


148 


Andhradesa Libraries Association 


Office of the Honorary Secretary, 
Bezawad, 


14-11-1915. 


President : 
Hon'ble Rao Bahadur 
Mocherla Ramachandra Rao 


Vice Presidents : 
Chilakamarti Lakshminarasimham 
Suri Venkata Narasimha Sastri 


Honorary Secretaries : 
Nalam Krishna Rao 
lyyanki Venkataramanayya 


శ్రీరామ 

మహారాజశ్రీ గురజాడ అప్పారావు పంతులుగారి సన్నిధికి, 
విన్నపములు, సూరి వెంకటనరసింహము వ్రాయు మనవి. “గ్రంథాలయ సర్వస్వము” 
యొక్క ప్రథమసంచిక తమకందియే యుండును. మా రెండవ సంచికకు ఆంధ్ర సారస్వత 
విమర్శకు నంబంధమగు యంశము SG యొకదానినిగూర్చి వ్యానము వ్రాసి 
పంపగోరుచున్నాను. తామిదివరకట్లు వ్రాసెదమని మాకు వాగ్దానము చేసియు(న్నా)రు. 
నేనిదివరకు. దమకొక యుత్తరమును వ్రాసుకొని యున్నాను. (...) వ్యాసమున కెదురు 

చూచుచున్నాను. 

చిత్తగించవలెను, 
సూరి వెంకటనరసింహశాస్రి 


Tk 


?** గురుజాడలు 1213 Correspondence 


149 


Condolence Messages 
మద్రాసు, 
8.12.15. 


గురజాడ రామదాసు పంతులుగారికి, 
చిరంజీవి బాబూ! 


ఆంధ్రపత్రికలోని ప్రచురణకై శ్రీ పంతులుగారి విచారకరమైన వార్త తెలిసిన వెంటనే 
మా ప్రాణము లేచిపోయినట్లైనది. అక్కటా! పాడు రోగము ఘటంబు నెత్తికొనిపోవు వణకు 
విడనైనను విడువక బాధించెను గదా? శ్రీ పంతులుగారి కేవిధమైన లోటు లేదుగాని శ్రీ 
మాతృశ్రీ గారికిని, అవ్వగారికిని పసుపుగుంకములకు లోపమును, కడుపు శోకమునకు 
కారణము నైనందులకు బరితపించెదము. శ్రీ పంతులువారి యాత్మకు శాంతి గల్గును 
గాక. కాలమొక్క 68m నుండదు. కష్టముల గడచి తరించగలరు. ముసలమ్మగారికి 
పెద్ద కాలమునకు వచ్చిన కష్టమునకు తప్పింపజేయు సాధనము లేదు గదా? ఇంకను 
వారి దర్శనమునకు సంక్రమణమునకు రావలెనని యనుకొనుచుండ నీ (...) యగుపడిన 
వాని మాడ్కి పరితపించితిని. ధైర్యముగా నుండెదరు గాక. బాల్యములో నున్న మీకు 
చాల విచారమును భగవంతుడిచ్చెను. అప్పరాయ సూర్యుడస్తమింపగా జగమంతయు 


చీకటియలము కొనెను. 
హా! దైవమా! (...) పుత్రుని భరతమాత కోల్పోయెను. 


ఇట్లు, విచారించు 
మంగళగిరి కృష్ణద్వైపాయనాచార్యులు 


PII 


?** గురుజాడలు 1214 Correspondence 


To Triplicane, 
G.V. Ramadas 4-XII-15. 
Dear Sir, 


Your letter to hand. I was much distressed to hear of the death 
of your beloved father. It was a sad loss not only to you and other 
members of the bereaved family, but also to the large number of 
friends he left behind him. I have known him intimately for ten 
years and have always entertained the highest regard for his culture, 
character and goodness of heart. 


Now that he is no more, I hope you will walk in his footsteps 
and shall live on his good name. 


Please accept my sincere sympathy and condolence for the 
irreparable loss you have sustained and convey the same on my 
behalf to your mother and other members of the family. 


Yours sincerely, 
G. Venkata Ranga Rao 


Tk 


?** గురుజాడలు 1215 Correspondence 


151 


Gidugu Venkata Ramamurty 
(1863-1940) 


The main pillar of spoken Telugu dialect movement. He was one of the pioneers 
of renaissance in Andhra Desa. Gidugu was a lifelong friend of Gurajada, he 
waged relentless battles against great scholars and pandits of archaic language 
in conferences and seminars for forty years. His great friend and associate in 
the Movement, J.A. Yates observed, “What was wanted was a leader, one who 
could make incessant war on forces of reaction, who was fearless, watchful 
scholar, who could authoritatively counter with chapter and verse, the contentions 
of his opponents, who had the scrupulous exactitude of the scholar, who was 
inexorably fair and friendly in debate who never let his enthusiasm of the cause 
override the zeal of the truth. Ramamurty was leader of the scattered reformers 
looked for". (Reminiscences of Yates, Vyasa Sangrahamu). Gidugu was in more 
than one sphere, a pioneer and a social reformer. He invented script to Savara 
language and wrote several books on it. He welcomed Savaras, the tribals of 
Srikakulam District into his house, gave shelter, food and education to some of 
them. He was conferred Rao Bahadur title by the Government. 


PII 


Parlakimidi, 
ph December, 1915. 
My dear Ramadas, 


Alas ! He passed away”. Dear soul. I mourn with you and 
share your grief. My dearest friend is gone. I refrained from writing 
to him since I saw him last at Vizag, as I was warned by the Doctor. 
He told me, “Your presence will excite him and induce him to 
discuss literary and historical topics and that will tell upon his 
health". I had been hoping to see him restored to and in good 
health. The end came all too soon. Your last letter written to his 
dictation, I believe, was dated 29" ultimo. The country has last in 
him a good and useful man and a profound scholar. 


౨౫% గురుజాడలు 1216 Correspondence 


My heart bursts when I think of your grand mother. Poor old 
lady! Nothing can possibly give her consolation. God grant her 
courage to bear the grief. You have to comfort your mother and 
grand mother and your sisters. I lost my father when I was only 
fourteen years old. I remember Appa Rao cried when he saw me 
crying for my loss and I was consoled. 


Appa Rao will live in the memory of all Telugu people. He is 
living through deed. To think of him is to recollect the happiest 
incidents in our lives. 

Yours affectionately, 
Gidugu Rama Murty 


"kk 


?** గురుజాడలు 1217 Correspondence 


To Carloton Hotel, 
Ramadas Lucknow, 

7-XII-15. 
Dear Sir, 


I have extremely grieved to hear in your letter, which only 
reached me today, of the death of your father. It is true that he had 
been seriously ailing for some time, but he made such a stern fight 
against disease that I had hoped he might pull through, and live for 
some years more. It is a shock to me to hear that such was not the 
case. 


Your father was a man for whom I always entertained a great 
respect. He was a great scholar and a deep thinker; and yet a man 
of quiet and modest habits. But above all this, I found that he was 
a man with a true and faithful heart. Those he served, he served 
most faithfully. He held a position in which by taking advantage 
of his special influence he could have amassed much wealth at the 
cost of other unfortunates. This he scorned to do. I think he (...) 
his reward. Had he looked only to his material gains, he would 
now (...) perhaps (...) not repenting his life was wasted and abused. 
Now he has died happily in the love of many and the respect of all 
and looking back on life worthily spent in the pursuit of knowledge 
and the performance of duty. 


Please express my deepest sympathy with all the members of 
your family. 


Yours truly, 
J.C.H. Fowler 


?** గురుజాడలు 1218 Correspondence 


277, Bhawani Dutta Lane, 
Calcutta, 
14" Dec., 1915. 


అయ్యా, 

ది. 12-12-1915 రోజున వంగదేశీయ ఆంధ్రసమితి యనుపేరంబరగుచున్న 
బంగాళాదేశపు ఆంధ్రసంఘము కూడి, కీర్తిశేషులగు గురజాడ అప్పారావు పంతులుగారు 
ఆంధ్రదేశమునకు చేసినమేలు అతిశ్చావనీయమని కొనియాడుచు ఆంధకవి 
ప్రపంచమును (ప్రపంచమున కవి) సత్తముని జ్ఞాపకార్థము ఈ సభ కూడినదనియు, వారి 
యకాల మరణమునకు మిక్కిలి చింతించుచున్నామనియు, నిలిచి Qnm 
తీర్మానించిరి. ఈ తీర్మానములను విశదీకరించుచు (...) పనిచేసిన మీ సంఘము వారి 
కుటుంబమునకు ఈ సభవారు సానుభూతి తెలుపుచున్నట్లుగా తెలియజేయుటకు కూడ 
తీర్మానించబడినది. వారి కుటుంబపు పై విలాసమేమియు తెలియమిచే వారు స్థాపనచేసిన 
మీ సంఘమునకుగా వ్రాసిన, మీరుపంపెదరని యాలోచించబడినది. కనుక దయచేసి 
మా సానుభూతిని తగురీతిని వారికి అందజేసెదరని వేడుచున్నాను. 


ఇట్లు 
విధేయుడు, 

పట్రం(డ్రం)గి కేశవరావు 
(సహాయకార్యదర్శి, 

వంగదేశీయ ఆంధ్రసమితి, కలకత్తా) 


PII 


?** గురుజాడలు 1219 Correspondence 


Rajahmundry. 


Dear Mr. Ramadas, 15.12.15. 


I will be going there very shortly, when I will be able to solve 
our a/c. We shall also settle about the copyright business, which 
your respected father wrote to me. 


Hoping you all in good health. 


Yours, 
S. Suryanarayanamurty 


"kk 


?** గురుజాడలు 1220 Correspondence 


Parlakimidi, 
17" Dec., 1915. 


My dear Ramadas, 
I was about to write to you when your kind letter reached me. 


Yes, the Records will be sent to you by (...) if it don't for there 
in a week. 


I have not read the notice in The Hindu, but I am in 
communication with the Society. It is proposed to publish memorial 
edition of your father (...). I would like to write a short biographical 
note. Will you consult Godavarthi Papayya” and Venkatarao 
and note down the chief incidents with dates. I know how to bring 
out their significance. Kondala Rao” will perhaps tell you 
something almost his childhood. Born in - Elementary education 
(from 3™ class up to 6" we read together). Time spent with 
Chandrasekhara Sastri? school master (how long) - Head Clerk 
Taluk Divn. Office (how long) - with Ananda Gajapathi - The 
present Rani - his habits - educationist (...) domestic life (...). Have 
you (...). 


Mr. Yates wired to me three days ago his condolences. 


Yours sincerely, 
G. V. Ramamurthy 


Tk 


?** గురుజాడలు 1221 Correspondence 


J.A. Yates 40, South Parade, 
Bangalore, 
24-12-1915. 


Dear Mr. Ramdas, 


Ido not know what you must be thinking of me for not writing 
to you. Your letter reached in, copy in the course of travelling got 
mislaid and though I know your initials and address I could not 
remember your personal name. You must forgive me because I 
had not met you personally. I have found it now and beg you to 
forgive my apparent neglect. When I heard some days later of 
your father's death, I wrote to Rao Saheb Ramamurthi as the only 
friend and relative of your father that I know. 


Though late, yet my condolences are most sincere. When I 
heard of the bad event I could hardly believe it to be true, because 
I wished it were not true. I had only very recently received a letter 
from him and subsequently twelve copies of his magnificent 
Memorandum on the Telugu controversy. (Minute of Dissent). 


We have lost our dearest friend to the cause of Telugu 
reformists’ leader, most able advisor and most scholarly dependant; 
and moreover who set fearlessly in the time of reform his 
remarkable witty play Kanyasulkam. I am sure his works will live 
after him. No good cause is ever lost and in future years men will 
look back with reverence to your father, as a scholar and writer 
and the founder of the movement which will culminate in a great 
reform of (...) letters, and take it a great privilege to know him, and 
I treasure some letters I received from him in Telugu and the gift 
with his own superscription of his last monument and unanswerable 


(౧. 


?** గురుజాడలు 1222 Correspondence 


But then I only knew him in the way of letters while to you he 
was a father and all that the words mean. Though you lament his 
loss, you will always have pride in his fearless zeal for the right 
and his poems as a writer. 


I hope you will pardon my delay in writing and believe my 
excuse to know that you and all your family have my deepest 
sympathy in your great loss. 


Believe me, 


Yours sincerely, 
J.A. Yates 


Tk 


?** గురుజాడలు 1223 Correspondence 


157 


Burra Seshagiri Rao, 
The Telugu Research Society, 
145, Mint street, 
Madras. 
Dear Sir, 


The Telugu Research Society at whose inception your late 
father took a kind interest by offering his free and enthusiastic co- 
operation, held a meeting on 8" Dec. to bereave his loss. You 
will have seen from the papers that a unanimous resolution was 
passed recording the sense of loss which the Telugu literary world 
has sustained in your father's death. The Zamindars of Munagala 
and Khasimkota were present to show their sympathy in the 
meeting. Mr. Ch. Bhanumurthi Pantulu, Telugu Translator to the 
Govt. of Madras, moved the resolution, supported by the Editor of 
the daily edition of Andhrapatrika, the Honourable Mr. B.N. 
Sarma% and Mr. P. Dakshinamurthi Sastri of Oriental Library. It 
must be a melancholy satisfaction to notice that the various speakers 
who opposed your father while he was living, have now accepted 
his ideal of literature in modern Telugu for the masses and paid 
him high tribute. Sir Harold Stuart, and R. Venkata Subbarao" 
who could not present sent sympathetic messages. 


The Telugu Research Society has, subsequently as a mark of 
respect to your father's memory, started a scheme to bring out 
shortly a memorial edition of your father's occasional lyrics. I 
understand from Ramaswami Sastri and Sons that he himself 
was planning such a collected edition shortly before he so suddenly 
passed away. Will you kindly send over to me his collection that I 


?** గురుజాడలు 1224 Correspondence 


may start work upon it at once? Our plan is to print 10,000 copies 
and circulate them almost free to all Andhra - households that your 
father's name may be eternally enshrined in every Andhra heart, 
even to raise it to modern heights of human endeavour. About 
Rs.6000 has already been subscribed here by generous friends and 
I am touring this Christmas in the Telugu Districts for further 
donations. You would be doing us a great favour if you can kindly 
co-operate with us in the matter and enable us to bring to a success 
what we think would be an abiding memorial to him. Meanwhile 
may we also request you to give a copy of a photograph of your 
father that we have and enlargement of it made for our Society. I 
am to request some expeditious action from you in these matters. 


Yours faithfully, 
B. Seshagiri Rao 


P.S.: Prof. C. Ramalinga Reddy of Mysore has also asked me in a 
letter to convey to you his sympathy for you in this great loss of 
yours. 


"kk 


?** గురుజాడలు 1225 Correspondence 


Al వెంకటరామమూర్తి అనేకాశీర్వచనములు. 


నాన్న రచించిన పద్యాలు మనము దిద్దకూడదు. దిద్దడానికిమనకు అధికారము లేదు. 
నీవు ఉదాహరించిన మూడు పద్యాలలోను అసాధువుగా నాకేదీ కనబడలేదు. “కించ” 
పూర్వ కవులు ప్రయోగించినారు. సానందోపాఖ్యానములో ఉన్నది. భారతములో లేకుంటే 
నేమి? పండితులు వాడేమాటలన్నీ భారతములో వున్నవా? 


నీవు పంపిన పుస్తకాలు మూడున్నూ అందినవి. శివశంకరశాస్తిగారు సాహితీసమితికి 
అధ్యక్షులు. గుంటూరులో ఉన్నారు. 


వాడుకభాషలో అయిదారు (...) మంది ఇప్పుడు వ్రాస్తున్నారు. యూనివర్శిటీవారు 
అంగీకరించకపోయినా, పరీక్షకులు చూచీచూడనట్లు కాగితాలు దిద్ది మార్కులు ఇస్తున్నారు. 

do నాన్న పద్యాలలో తప్పులున్నవని శ్రీ (వరుల) సీతారామస్వామి శాస్తులు గారితో 
Foot Note లో దిద్దుబాట్లు చేయించవలసినది. 


ఇట్లు 


e 


All వెంకట రామమూర్తి 


PII 


౨౫% గురుజాడలు 1226 Correspondence 


Al వెంకటరామమూర్తి అనేకాశీర్వచనములు. 


మీరు పంపిన పుస్తకము చూచి చాలా సంతోషించాను. కళ్ళకు అద్దుకున్నాను; ముద్దు 
పెట్టుకున్నాను. మీ నాన్నను చూసినట్లు అయినది. పుస్తకము వెల యెంత? నాకు మూడు 


(౫) 


పుస్తకములు కావలెను. సాహితీ సమితి అధ్యక్షులు శ్రీ తల్లావరుల శివశంకరశాస్రిగారికిని, 


ఆంధ్రా క్రిస్టియను కాలేజీ పత్రికా సంపాదకునికిన్ని ఒక్కొక్క ప్రతి పంపిచవలెను. ప్రసిద్ధ 
పత్రికలకు మీరు పంపిస్తున్నారనుకుంటాను. 


నాకు కొంతకాలమయి జబ్బుగా ఉన్నది. ఓపిక ఏమీ లేదు. చాలా నీరసముగా 
ఉన్నాను. అప్పారావు డ్రామా ఎవరూ ప్రశంసించకుండానే ప్రసిద్ధికెక్కినది. 


మీరు, మీ పిల్లలున్నూ క్షేమముగా ఉన్నారనుకొంటున్నాను. నేను విజయనగరము 
వచ్చి మిమ్ములనూ, (మాట్లాడవలెనని కోరికతో). 


ఇట్లు 


mM 


Al వెంకట రామమూర్తి 


KKK 


౨౫% గురుజాడలు 1227 Correspondence 


NOTES 
1879 to 1910 


1. Gurajada's Sarangadhara was first published in a Vizianagaram local news 
paper "Indian Leisure Hour" edited by G. Venkataramanaih. Afterwards 
Sambhu Chandra Mookerjee published this poem in his "Reis and Rayyet". 
Though this letter is not addressed to Gurajada, the subject is Gurajada's 
poem Sarangadhara. Hence this letter finds a place in this volume. 


2. Examination in Madras : Gurajada stayed in Madras in January 1884, 
obviously, to take his B.A. examination. In the formative years, the colleges 
situated in the urban centres of the Presidency were essentially affiliated to 
the Madras University and therefore, they had no authority to hold final 
examinations of E.A. and B.A. Students of the colleges from Visakhapatnam, 
Vizianagaram, Rajahmundry and other towns had to go to Madras in the 
months of December and January when the final examinations were held by 
the University. 


3. Widow Remarriage in Madras : The prospect of widow marriages in Madras 
was, indeed, very bleak as a result of apathy, inaction and insincerity on the 
part of the social reformers who could not perform even one on their own. 
The Madras Widow Remarriage Association formed in 1874 with lofty ideals 
was floundered soon consequent to the lack of courage in the members to 
practice what they preached on platforms. Kandukuri Viresalingam who 
visited Madras in 1879 inspired the younger generation to revive the Madras 
Hindu Widow Remarriage Association with more enthusiasm and 
commitment. However, differences cropped in between the 'traditionalists' 
whose inspiration was the religious texts and radicals' who relied on reason 
and common sense as guidelines of the reform. Viresalingam, with an 
intention to revitalize the Association, performed a widow marriage on June 
7%, 1883 in Madras despite the non-cooperation of leaders. Again in January 
1885 when Viresalingam planned to celebrate two more marriages in Madras, 
leaders like R. Raghunadha Rao and P. Chenchal Rao, who were subject to 
intense pressure from the orthodox people in Madras, opposed it. The 
controversy, often leading to heated debates, resulted in division between 
the two groups of traditionalists and radicals in the Association even on the 
issues such as Age of Consent Bill. 


4. Carmichael Controversy : A farewell reception in honour of the departing 
Member of the Governor's Council, D.F. Carmichael, brought to surface 
the underlying antagonism between the administrative elite and its younger 
rivals in the political arena of Madras. The reception by the administration 


౨౫% గురుజాడలు 1228 Correspondence 


elite, including Madhava Rao, Muthuswamy Iyer and R. Raghunadha Rao 
in December 1883, touched a heated controversy with the professional elite 
which opposed the idea of a “public reception" on the ground that Carmichael 
had not championed Indian interests. The sponsors of the reception were 
urged to abandon the “odious movement” or run the risk of “a direct and 
open collision" with their opponents. Convinced that the popular opinion 
was behind it, the elite group of youngsters convened a public meeting 
which resolved that Carmichael’s services “have not been such as to entitle 
him to any special recognition." However, the agitation was to no purpose. 
The reception took place with the usual pomp associated with such events, 
graced by the Governor and attended by Europeans and Indians of wealth 
and social eminence. The anti-Carmichael faction watched the proceedings 
with “2 mixture of scorn and anger." 


It was this controversy which highlighted, rather dramatically, the 
emergence of the professional elite in the political scene in South India. 


D.F. Carmichael : (1830-1903) entered Madras Civil Service in 1851. He 
was the Private Secretary to Travelyan, the Governor in 1859. He worked 
as Collector, Magistrate and Agent of the Govt. at Visakhapatnam (1863), 
and Ganjam (1869). He was Revenue Secretary (1875), Chief Secretary 
(1877). He edited the Manual of the District of Vizagpatam (1869), first of 
its kind in Andhra desa; wrote preface to the Catalogue Raisonne of Oriental 
Manuscripts by William Taylor. 


Nn 


. Wallace : John Wallace, District Judge of Godavari district, became 
controversial for granting licenses to unqualified persons to practice law in 
District Munsiff's Courts in 1878. Some of them who obtained the Sanads 
or Pattas allegedly sold them illegally. Viresalingam wrote an editorial in 
Viveka Vardhini, his weekly journal, urging the Government to cancel the 
sanads that were granted by Wallace. Madras Standard, taking notice of 
the editorials of Viresalingam, gave it wide publicity. Finally, the Madras 
High Court censured Wallace and ordered withdrawal of illegal sanads. 
Sambhu Chandra Mookerjee's inquisitiveness in the incident even after six 
years speaks of its notoriety. 


ON 


. Sabha : Darbar, the Court of Ananda Gajapathi. 


~ 


. Syamala Rao : younger brother of Gurajada, studied B.L. in Madras Law 
College. He was a poet. His English poems were included in G.C.V. 
Srinivasachariar's play Harischandra. His poem To the Magnificent 
Seditionists, on Indian National Congress, and on the eve of the Madras 
Session in 1887, was published in the Hindu. Syamala Rao died at a young 
age. However, there is a controversy regarding the date of his death. 


౨౫% గురుజాడలు 1229 Correspondence 


8. 
9 


Father : Gurajada Venkata Ramadas 


Wife : Lakshmi Narasamma 


10. These letters of Dr. Sambhu Chandra Mookerjee are reproduced from "An 


11. 


Indian Journalist, being the life, letters and correspondence" by F.M. Skrine, 
I.C.S., Calcutta, 1895. 


Professor Keil Horn : Eminent Historian 


12. Nasik Paper : Paper specially used for estampage of inscriptions. 


13. This is an undated letter. Must have been written in November or December, 1899. 


14. The permission sought by Gurajada to consult official records was accorded 


1s: 


by the Madras Government, vide Order No. 357 dated 9-4-1900. Gurajada 
noted down the G.O. in his diary thus: 


"Mr. G.V.Appa Rao will be permitted to look into such records named 
by him as are not confidential in the Chief Secretariat Library. He is requested 
to communicate with the Superintendent of the General Record Department 
on the subject." (Diaries of Gurajada) 


This shows the zeal of Gurajada in writing the History of the Gajapathis. 
Ever since he was appointed Epigraphist of Vizianagaram Zamindari in 1897 
he started collecting material on the history of the royal family. He consulted 
several historical records and also learnt the methods of taking estampages 
of stone inscriptions and facsimile impressions of the copper-plate grants 
for this purpose. 


Eminent historian Mr. Mallampalli Somasekhara Sarma writes that 
Gurajada, in course of time developed interest in the history of Telugu country 
and started securing ancient copper-plate grants which record donations of 
lands or Agraharas to Vedic scholars. According to him Gurajada “secured 
nearly seven copper plate grants” and sent them to Assistant Archaeological 
Superintendent for Epigraphy, Southern Circle. “Itis not known if there are 
any more. H. Krishna Sastry had all these noticed in the Annual Report on 
Epigraphy for the year 1908-09. They have been published either in the 
Oriental Journals or in the quarterly journal of Epigraphia Indica.” 


Gurajada's History of Kalinga was announced to be published by 
Vignana Chandrika Grantha Mandali in 1911, a prestigious publishing 
company started by Komarraju Lakshmana Rao and others. However, the 
condition laid by Lakshmana Rao that the book should be in literary dialect 
was not acceptable to Gurajada and, therefore, he withdrew his offer to give 
it to the said company. Afterwards the book never saw the light of the day. 


Efforts to trace the stories of Gurajada in Pearson's magazine did not yield 


any result. Due to brittleness top portion of this letter was lost. As per 
Avasarala Suryarao, itis dated 7.2.1904. Eds. 


౨౫% గురుజాడలు 1230 Correspondence 


16. Nidadavolu Sundara Rao: Scholar in Sanskrit and Telugu. He is the father 
of Venkata Rao, renowned scholar and literary historian. 


17. This letter must have been written on 9.9.1904. Only 9/9 is scribbled on the 
letter. 


18. This is an incomplete draft. 
19. The date and signature on the letter are not clearly legible. 


20. Gurajada's father Venkata Ramadas started his career with Vizianagaram 
Estate as alow grade revenue official, finally retired as Khilledar. Ramadass 
met with a tragic death on 22nd April, 1905 while he was crossing a canal in 
a country cart, a flood rushed suddenly and washed away the cart, causing 
his instantaneous death. Date not mentioned in this letter. 


21. Ananda Gajapathi's mother Alaka Rajeswari Devi belongs to Jeypore Royal 
family and her adopted son Vijayarama Gajapathi is also from the same 
family. 

22. The name of the addressee is illegible, but it can reasonably inferred that he 
was an Englishman residing at Madras and that his father was an Orientalist. 
The letter is partially damaged and many words are not legible. 


23. Turner : Agent of the Vizianagaram Maharajah in England. 


24. Gurajada's brother Symala Rao died in 1897 orearlier. Some cousin is referred 
in this unfinished draft. 


25. This is an undated letter. This letter must have been addressed to a scholar 
or official of Vizianagaram Samsthanam. 


26. This is an incomplete and undated draft. 

27. Superintendent of Law Branch, Vizianagaram Samsthanam. 
28. Succession Appeal. 

29. This is a draft. 


30. The play to which the Maharaja extended invitation to Gurajada was the 
first edition of Kanyasulkam written, possibly in 1892. Its maiden 
performance was held in August 1892 by Jagannatha Vilasini Sabha, the 
famous theatrical company established by Maharaja Ananda Gajapathi at 
Vizianagaram. Dedicating the play to Ananda Gajapathi, Gurajada wrote 
that "Ten years ago, when the question was engaging your Highness's attention 
of saving a very helpless section of our womankind from a galling type of 
slavery, fraught with the germs of social demoralisation, a humble servant 
made a feeble effort to arouse public opinion on the subject, by exposing the 
evil in a popular drama." 


౨౫% గురుజాడలు 1231 Correspondence 


Elaborating the purpose of the play, he said that "such a scandalous 
state of thing is a disgrace to society and literature cannot have a higher 
function than to stop up such practice and give currency to a high standard 
of moral ideas. Until reading habits prevail among the masses one must 
look to stage to exert such healthy influence. These considerations prompted 
me to compose Kanyasulkam." (Preface to the first edition) 


The maiden performance was an instant success and was applauded by 
the people of Vizianagaram as well as by the local press as a great event in 
the history of Telugu stage. Telugu Harp, a local journal, observed that 
"The author of the piece is our well-known townsman, Mr. G.V. Appa Rao 
Pantulu, B.A., of the Maharaja College. He had already reputation for skill 
in other directions and has displayed an amount of literary activity that entitles 
him to distinguished mention. His facile pen has often contributed English 
prose and verse to periodicals and he is an earnest labourer in the field of 
local archaeology. We now congratulate him on his successful debut as a 
play wright and wish him a long and brilliant career." 

(26^ August 1892) 


The East Coast Express reported that subsequent to the first performance 
"the play has been acted several times and judging from the large audience 
which crowded the theatre on each occasion, the author must be congratulated 
upon the success which the exhibition of his work produced." 


The Press 


The reception accorded to the first edition, as claimed by the author, 
was quite encouraging. The People's Friend, a weekly journal from Madras, 
reviewing the play as "a new and bold departure in Telugu dramatic 
composition, or for the matter of that in Telugu composition in general..." 
hailed the writer for using new literary diction "which though unsanctified 
by existing usage among authors, bears the stamp and seal of popular approval 
and universal use." (January 27th, 1897) 


The Weekly Review, said that the play "holds mirror up to nature." 
Chintamani, a Telugu weekly, wished that "this work which is intelligible to 
the masses spread all over the country and help the cause of social reform." 

So the play was a grand success beyond the expectations of the author. 

31. Durbar : Royal court of the Maharaja of Vizianagaram, wherein a galaxy 
of scholars, poets and musicians were patronized by Ananda Gajapathi. 
32. Considerably altered Kanyasulkam is, indeed, not a slightly improved 

version of its first edition, but a totally recast 'new work' which remains a 
great drama, as real as life. Gurajada, elaborating the conditions that 
prompted him to write the play, said that "Modern life which presents 


౨౫% గురుజాడలు 1232 Correspondence 


complex social conditions is neglected by play wrights except for the purpose 
of the broadest force and poverty of invention is manifested by the constant 
handling of threadbare romantic topics." (Preface to the Second Edition). 
"Kanyasulkam is unparalleled in the Indian Literature in depicting the age- 
old customs, blind beliefs, ignorance and selfishness which degenerated 
the society to the lowest depth. The author laid foundation to a modern 
society of high human values". (Sri Sri) 


The play which is in itself aglow with life and humanity was hailed by 
C.R.Reddy that "its men and women move about with all the graces and 
kindnesses, oddities, cruelties, chicaneries, sanctities and hypocrisies of 
real life-life in which nature and custom, reason and tradition, sentiment 
and superstition are in miserable conflict. (Preface to the Kannada 
translation) 


The play was well received by the enlightened public as well as the 
press. Contemporary national newspapers including The Hindu, Madras 
Mail and Times of India made 'fantastic' reviews. However the Telugu 
journals, with an exception of Krishna Patrika and Andhra Patrika, were 
conspicuously silent on the arrival of the new edition. The reason might be 
that most of the journals were opposed to the spoken dialect in literature. 
"Apparao's Kanyasulkam had been appreciated before the Modern Telugu 
Movement was in offing, but not later on. The second edition of 
Kanyasulkam published in 1909 did not receive the encomiums which the 
first edition received mainly because any appreciation would, as the pandits 
apprehended, contribute strength to the Modern Telugu Movement. It was 
for the same reason that though Prataparudriyam had been well received 
before 1910, condemnation of the use of the spoken dialects in it was 
published during the days of the language controversy". (Gidugu Sitapati : A 
Monograph on Mahakavi Gurajada Venkata Appa Rao.) 

33. Potharaju Narasimham, nephew of Gurajada, was a Professor in Philosophy 
in the Madras Presidency College. 

34. Amudrita Grantha Chintamani (1885-1904), a monthly journal published 
with the prime object of bringing unpublished Telugu works to light. 
Published from Nellore the journal was a forum for many literary discussions 
and controversies. Though staunch promoter of literary dialect, it made a 
fair and favourable review of Kanyasulkam. 

Poondla Ramakrishnayya (1860-1904) was the Editor and Publisher of 
Amudrita Grantha Chintamani. Himself a great scholar in Sanskrit and 
Telugu, he was a follower and admirer of Vedam Venkataraya Sastri. 


౨౫% గురుజాడలు 1233 Correspondence 


35. Chilakamarti Lakshmi Narasimham (1867-1945), a versatile litterateur, 
was poet, editor, play wright, novelist, dramatist and above all a social 
reformer. His extempore poem Bharatha Khandambu was a source of 
inspiration to the younger generation in Vandemataram Movement. He was 
a close friend of Gurajada who always respected him personally. 


36. Poet King : Adibhatla Narayana Das (1864-1945), a legendary exponent of 
Harikatha, was also known as Poet King. He was popular not only in Andhra 
desa, but in Mysore State, Bengal and other places also for his Harikathas. 
Itis said that Ravindranatha Tagore, immensely pleased with his concert in 
Calcutta in 1913, congratulated him profusely. He was also honoured by 
the Maharaja of Mysore State when he gave a concert of Harikatha in the 
Palace. Gurajada brought to the notice of Ananda Gajapathi a news report 
in the Hindu about the felicitation held by the Maharajah of Mysore to 
Narayana Das and suggested to honour Adibhatla by appointing him in the 
Durbar. Maharaja, accepting Gurajada's proposal, appointed Das to the 
Durbar on a monthly salary of Rs. 10/- 


37 The first two paragraphs of this letter are not available. Rest of the letter in 
Ongole Munisubrahmanyam's hand writing was printed in Gurajada's 
"Lekhalu", compiled by Avasarala Surya Rao, Published by Visalandra 
Prachuranalayam, Vijayawada, 1958, Ref : PP 22-23. Whereas it is evident 
from the auto-biography of Ongole Munisubrahmanyam that he wrote a 
number of letters to Gurajada, only one of them is available. Another letter 
was partly quoted by VR Narla in which Munisubrahmanyam wrote that 
"the play (Kanyasulkam) has the reverse of a moral purpose, that scenes in 
which Madhuravani and Minakshi appear are not very edifying, that in short, 
the drama cannot be put on the stage lest it should have a deleterious effect 
on young men and women." 


38. Girisam: A progeny of Falstaff in King Henry Fourth of Shakespeare, Girisam 
is an evergreen character in Kanyasulkam. A psuedo-patriot, a psuedo- 
reformer, he with his good-looks and glib tones attracted the gullible and 
innocent young widows and ruined their lives. He must be appreciated only 
against the social context in which he lived, moved and had his being. "An 
upheaval was taking place in society which had almost been stagnated for 
quite some time. Vast new forces were slowly emerging into view and values 
were undergoing a change in this period of rapid influx. English education 
was giving birth to a whole new class of men who began naturally and 
understandably to aspire for positions of power and self. His rural background 
not withstanding, Girisam cut off his moorings as any other young man of 
the day did...... Anything and everything that was ready at hands he flinched 
or scrupled not to employ to further his ends, those being none other than 


౨౫% గురుజాడలు 1234 Correspondence 


security and respectability in life. More than the "beautiful, young widow" 
Butchamma, it was her late husband's landed property which drew him to 
her.... He was his own enemy because his ambition recoiled on himself and 
left him once again float as a very jetsam and flotsam on the turbulent waves 
of the sea of life, Girisam fell down and broke his crown.... "Damn it, things 
have gone awry", he had to confess, not in a repentant, but in a frustrated 
mood." 

(K.V. Ramana Reddy : Gurajada Commemorative Volume, South Delhi 1976) 


39. Agnihotravadhanlu: A religious fanatic who believes in early marriage of 


girls whom he markets as if they are commodities. He sold his first daugh- 
ter to an old man to become a young widow. He wanted to marry his seven 
year old daughter to Lubdhavadhanlu with a blind belief that such marriages 
have religious sanctity. He is an embodiment of male-chauvinism, arro- 
gance and superstitions and notorious for his irritability and perverse nature. 
He never relented his ways of life. 


40. Lubdhavadhanlu: Rich land-lord known for his greediness, as his name 


indicates. He wanted to marry in late sixties, by buying a young girl at a 
cheap price. In fact, that was not a thought generated in his mind; but his so 
called well-wishers instigated him saying that marriage was the only way for 
him to escape death. This led to misery in his life and in the end he realised 
his stupidity. 


41. Buchamma: Unfortunate young widow who having lost her husband on the 


second day of her marriage, leads a life of near slavery in her parental house. 
Anxious to save her sister from such condition, she innocently walks into 
the trap laid by Girisam and elopes with him only to end in a Widow's Home. 


42. Meenakshi: Young widowed daughter of Lubdhavadhanlu who is lured and 


sexually exploited by a relative Ramappantulu. She, with a burning desire 
to belong to some one to get the stamp of respectability falls prey to the 
amorous advances of Ramappantulu. Whenever she conceived her life was 
miserable. 


43. Ramappantulu: The most unscrupulous rogue, crook and a parasite who 


ekes livelihood by encouraging litigation to squeeze money from the inno- 
cent and gullible. The entire village is vitiated by his immoral ways of life. 
He traps young widow Meenakshi promising to marry her. Madhuravani 
who comes to the village to live with him pays him in his own coin and necks 
him out of his own house. 


44. Venkatesam: He represents a new generation of the early twentieth century 


which aspires for lucrative jobs in the Government by learning English lan- 
guage. Even a fanatic like his father Agnihotravadhani sends him to town to 


౨౫% గురుజాడలు 1235 Correspondence 


learn English, but the boy who was tutored by Girisam got into the wrong 
track. 


45. Vavilla Venkateswara Sastri (1885-1956) was the proprietor of Vavilla 
Ramaswami Sastrulu & Sons, famous book - publishers in Madras. Sastri 
was a well-read person who was familiar with Sanskrit and Telugu literature. 
He published an English journal "Federated India" for sometime and 
subsequently started "Trilinga' a monthly journal in Telugu which enjoyed 
high respect amongst scholars. 


46. Inspector of Schools : J.A. Yates was the Inspector of Schools for Northern 
Circar districts comprising of Visakhapatnam, Godavari and Ganjam. 


47. Madhuravani : More than any one else, Gurajada himself has delved deeply 
into the character of Madhuravani in his letters to Muni-subrahmanyam. He 
viewed her as an emancipated woman who could rewrite the history. Indeed 
Madhuravani is a true inheritor of Devadasi tradition, exposed the shallowness 
of the people around her and retained her self-respect and independence as 
against all odds in a male dominated society. She viewed her profession 
with some kind of objectivity. She abhorred the profession, but neither 
complained nor criticised since it was her livelihood. She cared more for 
humanity even in a cesspool. 


Madhuravani was born at a time when the traditional fuedal order was 
showing cracks under the shattered impact of Western money-centered way 
of life with commercial values. "The world's oldest profession was long 
since pushed out of temples into the bazaars of the growing towns, even 
though it could retain some of the vestiges of the by-gone times such as 
music and dancing. Its patrons also changed with times. They were no 
longer princes all, nor even the turbaned landed gentry. While these were 
still there new ranks of society threw up Deputy Collectors, Tahsildars or 
their yet modern off spring, all English educated weilders of administrative 
power. The pity is that Madhuravani could get hold of no higher a 'patron' 
than a dissolute private tutor by name Girisam and even this was a pride for 
her. She was poor enough to change her 'patrons' out of sheer necessity. She 
was clever too, in so far as she had a strong sense of security which she 
woefully lacked. She had to insure herself against certain loss of looks and 
prime and save a few rupees for the dreadful days to come.... In point of 
hard fact Madhuravani was a prostitute, a wage labourer, a bread-winner by 
definition of true proletariat. However, she was loved and admired by 
everyone including a social reformer who is an anti-nautch." (K. V. Ramana 
Reddy : Gurajada Commemorative Volume, South Delhi) 


48. Thomas Otway (1652-85) : Known as a great play wright. 


౨౫% గురుజాడలు 1236 Correspondence 


49.In Vizianagaram Ongole Pattabhiramamurti, a flourishing pleader was 
leading the "Anti Nautch movement". He was a close relative of Ongole 
Munisubrahmanyam. For some time Subrahmanyam stayed in his house at 
Vizianagarm. Munisubrahmanyam wrote in his autobiography (unpublished), 
"My uncle Ramamurti Babu is to this day my ideal". 


50. Was it only to please amateurish criticism of Ongole Munisubrahamanyam 
that the author reformed Madhuravani in the last scenes? If it was so, giving 
such an importance to an Orthodox person is a gross injustice to Madhuravani. 
Why should Gurajada take an amateurish view so seriously? 


51. Yanamandra Narayana Murty (1874-1926): Private Secretary to 
Maharajah Vijaya Rama Gajapathi. Later he was appointed lecturer in 
Maharajah's College. Earlier he served a stint as tutor to Kurupam Zamindar. 


52. Oreh (ఒరే) : A Telugu word used for "you fellow". 


53. P.T. Srinivasa Iyengar : A Tamilian migrated to Andhra to become the 
Principal of Mrs. A. V.N. College, Visakhapatnam. P.T.S was an enlightened 
person who strongly advocated the cause of the spoken Telugu. He 
contributed a valuable introduction to Setti Lakshmi Narasimham's "Greek 
Myths" with the title "Life and Death of Languages" putting a strong plea 
for the use of spoken dialect in Telugu literature. He was a Fellow of Madras 
University. 

54. My next play : "Kondibhatteeyam" an incomplete social drama which deals 
with the life of an unfortunate dancing girl was written in 1906 at Ooty and 
was lost while Gurajada was travelling to Vizianagaram. Gurajada attempted 
rewriting the play in 1910, but could do only three Acts which remained 
unpublished during his life time. However, Gurajada's son Ramadas claimed 
sometime later that he had discovered the original manuscript of the play, 
edited and published it in 1934. However it appears Gurajada referred the 
play 'Bilhaneeyam' in this letter and letter dated 11-08-1909. 


55. Samarthi Rangaiah Chetty : Professor in Mathematics in the Madras 
Christian College. Rangaiah Chetti is proficient in Telugu language and 
literature. He was a staunch supporter of spoken dialect and tried to bring 
reforms in the University education. He was the Chairman of Intermediate 
Board of Studies. He died in a gruesome train accident near Sullurpet in 
Nellore district. 


56. Kilambi Ramanujachari : Learned scholar in Sanskrit and English, 
Ramanujachari headed the Maharajah's College for 30 years as Principal 
very efficiently. Ananda Gajapathi who came to know of the erudition of 
Ramanujachari persuaded him to give up legal profession at Madras and 


?** గురుజాడలు 1237 Correspondence 


join the College as a lecturer. Later Ramanujachari succeeded 
C.Chandrasekhara Sastri as Principal. Ramanujachari a supporter of classical 
dialect, presided over the Annual Conference of Andhra Sahitya Parishad 
at Kakinada in 1914. 


57. It is, indeed, surprising, why Munisubrahmanyam did not choose to fulfil 
the request of Gurajada. He never reviewed Kanyasulkam. 


58. Ripon High School was started by K. Venkata Krishna Rao Shroff (Officer of 
Treasury) of Vizianagaram Zamindari in 1887. G.C.V Srinivasachari, famous 
singer, scholar in Telugu and Sanskrit and a play wright, was the Headmaster. 


59. Tutorship in PR college, Cocanada. 


60. Narasaiah (1849-1909): Dampuru Narasaiah was a pioneer amongst South 
Indians in English journalism. He was a progressive-minded intellectual. 
Though he hailed from a humble family with meagre resources, he published 
four journals successively, three in English and one in Telugu, during his 
life time. He edited Native Advocate (1867) from Madras and Nellore 
Pioneer (1871) from Nellore. Subsequently, after nearly to a decade, he 
published The People's Friend (1881-1897), a real friend of the people, 
from Madras. The journal caught the imagination of the common people 
with its pungent and fearless criticism of the policies of the Government. 
Narasaiah was a social reformer who advocated widow marriages in Madras. 
An ardent admirer of Kandukuri Viresalingam, he was one of the six 
reformers who dared to dine with Viresalingam in Madras in 1883. At the 
fag end of his life he started a rural Telugu weekly "Andhrabhasha Grama 
Varthamani" (1900-1902) at Nellore. By the time Gurajada enquired about 
him he was no more. (For further reading see Dr. Kalidasu Purushotham's 
"Dampuru Narasaiah", Nellore, 2007). 

61. Polavaram Zamindar : Raja K.R.V. Krishna Rao (1876-1919) was a patron 
of Telugu classical literature. He himself was an accomplished man of letters. 

62. Kasibhotla Brahmayya (1863-1940) : Editor of a Telugu monthly Arya 
Matha Bodhini, Brahmayya was a hardcore antagonist of spoken Telugu 
language movement. 

63. Two magazines from Cocanada : One of the two was Hindu Sundari. It was 
the first women's journal ably edited by Mosalikanti Ramabayamma. The 
second one, perhaps, Savithri (1910-1918) was published and edited by 
Pulugurti Lakshmi Narasamamba. The journal with conservative views, was 
against any social reforms, not to speak of widow marriages. 

64. Saraswathi (1898-1912) : A monthly literary journal from Rajahmundry, 
edited and published by Zamindar of Polavaram, Raja K.R.V. Krishna Rao. 


65. Ravi : A Telugu monthly journal published by the Christian Missionaries 
౨౫% గురుజాడలు 1238 Correspondence 


from Kakinada. 
66.No date was marked on the letter. 


67. Review in Arya Mata Bodhini : Kasibhotla Brahmayya reviewed 
Kanyasulkam in his Arya Mata Bodhini, indeed, with a closed mind. It was 
not a fair review. Instead of reviewing it as a social drama, he focussed his 
unjust criticism on the spoken dialect of the play. 


68. Wordsworth's Michael : Gurajada, so fascinated with the poem of 
Wordsworth, wrote a brief essay in Telugu titled "Kavitvamu". 


69.No date was marked on the letter. 
70. This is an undated letter. 


71. Andhra Bharathi (1910-15) : A short-lived Telugu monthly edited by Ayyanki 
Venkata Ramanaiah later taken over by Mutnuri Krishna Rao. The weekly 
published from Machilipatnam which attained high standard of journalism 
seems to be the favourite of Gurajada, rather, Gurajada was the favoured 
poet of the magazine. Most of his poems and short stories were published 
regularly in the journal. His short story ‘Diddubaatu’ was published in Feb. 
1910, another story ‘Mee Peremite’ in June 1910. His poems including Ooti 
Chodyam (March 1910), Tokachukka (July 1910), Kasulu (Sept. 1910) and 
Lavana Raju Kala (Jan 1911) were published in this journal. 


72.Daman and Pytheus: A poem based on the Roman legend of two Greeks 
who were great friends and were willing to sacrifice their lives for the sake 
of one another. When Daman, condemned to death by the King, wanted to 
visit his wife for the last time, his friend Pytheus stands by in the prison and 
offers his life. His wife also was prepared to sacrifice her life to save him 
from gallows. King realising the greatness of their friendship revokes the 
death sentence. It is a poem on truthfulness and sacrifice. 

73. Old School paperwallahs : Editors of the journals who supported classical 
language in literature were Kokkonda Venkata Ratnam, Kasibhotla Brahmayya 
of Aryamata Bodhini' and Gattupalli Seshacharyulu of 'Sasilekha' etc. 

74. Sasilekha : Telugu journal published and edited by Gattupalli Seshacharyulu 
at Madras. 

75. Andhra Kesari (1904) : A weekly journal edited by Chilukuri Veerabhadra 
Rao from Rajahmundry which contributed greatly to the national awakening 
during Vandemataram movement in Andhra. 


౨౫% గురుజాడలు 1239 Correspondence 


1911 to 1915 


1. D.V. Prakasa Rao was a student at Rajahmundry, keenly observed the social 
reform movement. 


2. Ramayya Bhatta : Gurajada made a note to the Editor that the name 'Ramayya 
Bhatta' in his earlier letter published in The Hindu on 1-2-1911 was wrong 
and that it should be Nannayya Bhattu. 


3. In one typed copy of this letter this sentence was found: “Mr. Hultzsch had 
to reedit the Mallayyapudi grant Amma II in Epigraphia Indica as a guide to 
inscriptions". 

4. V. Venkayya : Epigraphist in the Department of Archaeology. He was a 
witness in Maharajah's succession suit to give evidence on the history of the 
family of Pusapati. Though Venkayya showed no inclination to help Gurajada 
in the research work, Gurajada had no prejudice against him. 


5. My cause is the the People's cause : It is, indeed, the cause of Telugu 
literature, to rescue it from the "danger of becoming an instrument of 
exploitation in the hands of the elitist classes." Gurajada along with his life- 
long friend Gidugu Venkata Ramamurty launched a movement to introduce 
the language of the common people in Telugu literature which was sinking 
due to its own weight. They had to launch a crusade against the 'statusquo- 
ists' who resisted the movement of spoken Telugu dialect which had dogmatic 
conviction to retain the archaic language. Gurajada stated without ambiguity 
whatsoever thus: "I view the Telugu literary dialect as a great disability 
imposed by tradition upon the Telugus. Let those who love fetters venerate 
it. My own vernacular for me, the Living Telugu, the Italian of the East in 
which none of us is ashamed to express our joys and sorrows, but which 
some of us are ashamed to write well. Literature in the Vernacular will 
knock at the door of the peasant, and will knock at the door of Englishman in 
India. Its possibilities are immense.” (Preface to Kanyasulkam) 


6. Cocanada (Now Kakinada) : The head-quarters of Andhra Sahitya Parishad 
which was a strong fort to the army of protagonists of classical literature 
arrayed against the reformers of Telugu language. Maharaja of Pithapuram 
was the chief patron with whose financial help the Parishad functioned 
comfortably. The reactionary forces of the Parishad "had a vested interest in 
what they claimed to be standard Telugu. It is so divorced from life that to 
master it tolerably well one has to study it for years and years. Only the 
elitist classes can do it. And so, it can be a good instrument in the hands of 
those classes to keep the masses illiterate and to control their minds 
effectively." (V.R. Narla) 


౨౫% గురుజాడలు 1240 Correspondence 


oo 


9. 


. Nyapati Subbarao was one of the pioneers of political awakening in Andhra 


Desa. He lead the Freedom Movement and several other struggles including 
separate Andhra Movement. He was one of the 'six young men' who founded 
The Hindu in 1878. 


. Veturi Prabhakara Sastri (1888-1950) : Epigraphist of great reputation who 


was instrumental in bringing to light several inscriptions and manuscripts. 
He worked as Epigraphist in Govt. Oriental Manuscripts Library, Madras. 
After retirement he worked for Tirupati Tirumala Devastanam's Oriental 
Research Institute where he brought out innumerable copper plates of 
Annamacharaya's Keerthanas. 


Venkatachalam Pantulu : Gurajada's close relative. 


10. Mother : Kousalyamma 


11. 


Prakasika : Though Gurajada claims the publication of Prakasika from 
Vizianagaram, the only reference to its existence is a review in Yadharthavadi, 
a monthly from Visakhapatnam, edited by Gundukurti Venkata Ramanaiah. 
(Dr. V. Lakshmana Reddy: Telugu Journalism 1985). Venkata Ramanaiah 
was also the Editor, The Indian Leisure Hour in which Gurajada's poem 
Sarangadhara was published in 1883. 


12. Bilhaneeyam : Gurajada's incomplete play based on a Sanskrit poetic com- 


13. 


14. 


15. 


position which has no historical relevance. He takes the main thread from 
the Sanskrit work and weaves his own theme. The story revolves around 
Bilhana, a handsome and brilliant poet appointed by the King as tutor to 
beautiful princess Yamini. It cannot be presumed how Gurajada intended to 
narrate the story; but in the first two Acts he cleverly parodied the factions 
and internal squabbles of the poets, scholars and administrators of Ananda 
Gajapathi's Durbar. 


However, it is evident that Gurajada aimed "to show that the spoken 
dialect lends itself to the expression of higher emotions". It is evident that 
Gurajada's aim is also to convey religious tolerance through the play. 


Lavana Raju Kala (The Dream of Lavana Raju) is based on an episode 
from Yoga Vasishta; but Gurajada gives an altogether new message of hu- 
man equality and dignity. He says "If goodness happens to be a Mala I 
would prefer to be a Mala". This was written long before Gandhiji thought 
of ameliorating the hardships of Dalits. 


Kasulu (Poem) : Gurajada's reflections about ideal love and real beauty as 
different from artificial ones are described in this poem. 


Krishna Patrika was started by Konda Venkatappayya at Machilipatnam in 


1902 and was ably edited by Mutnuri Krishna Rao. It is one of the national 
journals which contributed a great deal to the growth of national awakening 


౨౫% గురుజాడలు 1241 Correspondence 


in Andhra. 


16. Andhra Prakasika (1885-1913), a popular Telugu journal form Madras 
published for nearly four decades, was edited by A.C. Parthasarathy Naidu 
who waged many a battle for justice and fair play. Started as a weekly it 
was, after sometime, converted into a bi-weekly. 


17. Hemachandra Das Gupta : Lawyer in Calcutta. Scholar in Bengali and 
English who translated Bunkim Chandra Chatterjee's "Anandamath" into 
English. 


18. న కన్యాయాః పితా విద్వాన్‌ గృహ్లీయాత్‌ Hoy, Seago 
గృహ్హం శుల్కంహి లోభేన స్యాన్నరో పత్యవిక్రయీ॥ (మనుస్మృతి 3-51) 

19. Dr. Mangapati : Popular Physician in Vizianagaram who was taking care of 
Gurajada. 


20. The title of the poem is "Victoria Prasasti" originally written in Telugu (in 
Devanagari Script). 


21. This letter is badly damaged and not legible. 


22. Madras conference of the protagonists of classical Telugu literature, chaired 
by Dewan Bahadur M. Audinarayanaiah, was held in George Town in the 
city on April 10^, 1912. It was reported in The Hindu Dt. 11.3.1912 that a 
large gathering of scholars, poets and writers made a hue and cry against the 
movement of spoken Telugu dialect which was gaining in Andhra Desa 
expressing serious concern over the decision of the Madras Government to 
prescribe Text Books in Spoken dialect, the conference urged the Director 
of Public Instruction and syndicate of the University not to implement and 
requested to prescribe only the books that were in classical language. A 
resolution moved by Vedam Venkataraya Sastri was accepted unanimously. 
Stalwarts like Maharaja of Pithapuram, Jayanti Ramaiyya, D. Gopalacharyulu 
spoke on the occasion. 


23. Desamata (1900-1913) : Telugu weekly published from Rajahmundry. It 
was edited by Chilakamarti Lakshmi Narasimham. 


24. Nidadavolu Conference : Poets and scholars in support of Telugu classical 
language held series of conferences across Andhra Desa to condemn spoken 
dialect movement and thereby to impress the Government that people, at 
large, were against the reforms of the Telugu language. Presiding over one 
such conference held in June, 1912 at Nidadavolu, Vedam Venkataraya Sastri 
made a desperate appeal to the Government not to enforce Telugu Text books 
written in the spoken dialect in the curriculum which would be resented by 
the students as well as teachers. 


25. Regiment of the spoken dialect movement. 


౨౫% గురుజాడలు 1242 Correspondence 


26. Academy : Andhra Sahitya Parishad an organisation of the supporters of 


classical literature. 


27.TBC : Text - Book Committee - appointed by the Madras University. 
28. Vavilikolanu Subba Rao (1863-1939) translated Valmiki Ramayana into 


29. 


Telugu. He worked as Telugu pandit in Madras Presidency College between 
1904-1923. 


The conference : A conference of the Andhra Sahitya Parishad, held at 
Pachiayappa's College, Madras on May 15" & 16", 1912, was attended by a 
large number of poets and pandits who advocated classical Telugu language. 
The agenda of the conference was to discuss about Sringara Rasa in Telugu 
Prabandhas and to endorse it as a necessary component of the literature 
since it was recognised by the Sanskrit Alankara Sastra as one of the nine 
Rasas. Mocharla Ramachandra Rao, Bayya Narasimheswara Sarma, 
Vemavarapu Ramadas and Gunupati Yanadi Reddy were among the stalwarts 
who participated in the discussions. Gurajada, the only spokesman of the 
modern Telugu, deliberated at length the merits and advantages of spoken 
Telugu dialect. But his lone voice was indeed, a cry in the wilderness. 


The Hindu, May 20", 1912, reported that the conference made a fervent 
appeal to the Madras Government not to entertain the plea that the classical 
Telugu literature contained profane descriptions which are harmful to the 
society. It was resolved to send a delegation to the Governor of Madras 
requesting him to direct the Government to withdraw the proposal to 
expurgate objectionable passages from Telugu classics. 


Subsequently the delegates met the Governor only to get a rebuff from 
him that the Government was averse to interfere in the language controversy. 


30. S.Srinivasa Iyengar: ^n eminent jurist and Advocate General of the Madras 


3 


me 


High Court who defended Vijaya Rama Gajapathi in the succession suit. He 
was also a scholar in English literature. Gurajada who had "great respect on 
the literary judgments" of Iyengar, recast Kanyasulkam on his suggestion. 


. Sringara : Gurajada's meeting with Sir T.A. Atkinson was in connection 


with the decision of the Madras Government in prohibiting Telugu classical 
literary works for the reason that they contain obscene descriptions. Earlier 
the Government seized the copies of the Telugu classics, including 
Muddupalani's Radhika Santwanam. Consequently a meeting of the learned 
Telugu and Sanskrit scholars was held on July 20", 1911 at Madras which 
was chaired by Gurajada and resolved in view of Madras Literary Association 
requesting the Government to drop the prosecution case against the publishers 
and to allow them to bring out expurgated editions of the nine Telugu classics. 
Gurajada was requested to forward the resolution to the Chief Secretary 
H.A. Stuart. 


౨౫% గురుజాడలు 1243 Correspondence 


32.రాతప్రతిలో ఒక పుట లభించలేదు. ఆ భాగాన్ని అవసరాల సంపాదకత్వంలో 1958లో 
అచ్చయిన గురజాడ “లేఖలు” నుంచి తీసుకొన్నాము. ఆ భాగాన్ని ఇటాలిక్స్‌లో 
సూచించాము. 


33.This is an undated letter. Must have been written in the fag end of the year 
1912. 


34. This is an undated letter. 


35. M. Gunnayya Sastri : A Telugu poet and scholar. His poems on the King's 
Coronation were published in Krishna Patrika. 


36. Maharaja Kumarika : Maharaja Kumarika Saheba Appala Kondayamba, 
known as Rewa Rani, is the widowed sister of Maharajah Ananda Gajapathi. 
Having lost her husband Ramsingh, the ruler of Madhogadh in Reva, 
(Madhya Pradesh) at an early age she returned to Vizianagaram to live with 
her mother and brother. After the death of her brother Ananda Gajapathi 
she was at the helm of the Zamindari affairs. She was one of the members of 
the Regional Council appointed by the Govt. to administer the Zamindari 
during the minority of Vijaya Rama Gajapathi. She was a capable 
administrator and dynamic lady who safeguarded the interests of the 
Maharajah by discharging Zamindari affairs. 


37. Mutyala Saraalu (Strings of Pearls) is the new metre and a new school of 
poetry Gurajada introduced to the Modern Telugu Literature. He says : 


"I will take the most limpid words, limpid as pearls and strings - you 
wreath; I'll marry them old and the new". (Rendered into English by Ronanki 
Appalaswamy). The newer significance, a metre evolved by Gurajada from 
a folk-song, marks a departure in Telugu poetry and may be regarded as the 
very first major attempt to infuse modern thought and modern imagery into 
almost decadent literature that bore merely the echoes of a past glory. He 
says: 

"Here, I string a garland of pearls 

in words transparent lucidly 

Happily combining all that is best 

in the old and the new." 


He envisaged staunch opposition, of course, from the pedants and the pundits 
who would conceal thought in their verses. To them he says : 


Perhaps you look on my verse with disdain 
But, little care I for your lack of praise; 


Eyes that worship wooden images 


౨౫% గురుజాడలు 1244 Correspondence 


Scarce can perceive the beauty of living damsels. 
A little later, the poet as prophet says : 
You will see in years to come 
the magic words of wise men shall prevail; 
the chains that separate one class of 
men from another shall snap, 
And, unlimited prosperity visit our globe, 
No more of man-made barriers; 
All Nations shall dwell in one universal Home; 
And boundless love shall bring increasing joy to all men. 
No more of castes and creeds; 
The flame of knowledge shall shine unimpeded 
Bringing heavenly bliss to all on Earth. 
(Translated by Achanta Janakiram) 


Inthese lines, the translator observed, Gurajada anticipates by some decades 
the ideas of League of Nations, the Atlantic Charter and the United Nations. 


38. Poornamma is a lyric, narrating the sad plight of a young maiden who prefers 


39. 


death to being married to an old man. The theme is tragic but, the treatment 
is full of beauty. The elegant verse is composed in the new metre. 


Kanyaka (The Damsel) : This poem of a young and innocent girl resembles 
Poornamma in many ways. The King of the land fell in love with Kanyaka, 
her with blind lust. Gurajada narrates with dramatic effect the tyranny of the 
feudal lords over the common people and exhorts the people to be "sovereign 
among sovereigns" and to shake off their ignorance and lethargy. 


40.No date is marked on the letter. 


41. 


42. 


Vijaya Rama Gajapathi III was the eleventh descendent to the Zamindari 
of Vizianagaram. He was a connoisseur of arts and literature. He established 
a number of educational institutions including Maharajah's College in 
Vizianagaram. 


Trust : Atrust was formed after the death of Maharani Alaka Rajeswari Devi 
to manage the Estae. Gurajada Ramadas son of Gurajada, writes in his 
memoirs that since Maharaja Vijaya Rama Gahjapati “was afflicted with a 
wasting disease", a trust was constituted, on the advice of Rewa Rani, to 
manage the Estate. What is that ‘disease’ and how it affected the Estate is 
not known. However, Rewa Rani became powerful member of the Trust to 
look after the administration. (Gurajada Satha Varshika Jayanti Sanchika, 
1962, Hyderabad) 


౨౫% గురుజాడలు 1245 Correspondence 


43. 
44. 


4 


Nn 


46. 


47. 


48. 
49. 


Dowager Maharani : Maharani Alaka Rajeswari Devi. 


Dewan Bahadur : Vijjarapu Ananta Rao Pantulu, the Joint Manager of 
Vizianagaram Estate, was a scholar in English and Telugu. Ananta Rao 
wrote several books including his autobiography in English. (Gurajada Satha 
Varshika Jayanti Sanchika, 1962, Hyderabad) 


. Succession Appeal : An appeal to the Madras High Court by the Vizianagaram 


Zamindari against the judgement of Visakhapatnam District Court on the 
validity of the adoption of Vijaya Rama Gajapathi. After the demise of 
Alaka Rajeswari Devi who adopted Vijaya Rama Gajapathi as successor to 
the Estate, the reversioners challenged the adoption in the court contending 
that adoption was legally not valid. The case went against the Zamindar and 
an appeal was preferred by him. Vijaya Rama Gajapathi and Rewa Rani 
directed Gurajada to take care of the appeal. Legal luminaries like Bhashyam 
Iyengar and Srinivasa Iyengar were appointed by the Maharaja to argue his 
case. Gurajada studied the legal aspects of the case in depth and having 
understood the inherent weakness in the case he tactfully negotiated with the 
opponents and struck a compromise with them safeguarding the interests of 
the Maharajah and the Estate. 


This letter is in connection with the nomination of Lalitha Kumari Devi as a 
Member of the Board of Trustees of Vizianagaram Zamindari which fell 
vacant after the death of Rewa Rani. Surya Buksingh sought the help of 
Gurajada to get Lalitha Kumari Devi nominated to the Committee. Gurajada 
used his good offices and fulfilled his wish . 


Ramadass, son of Gurajada narrates an interesting anecdote regarding the 
marriage of Lalitha Kumari Devi. In 1898, Maharani Alaka Rajeswari Devi 
and her daughter Rewa Rani, accompanied by Gurajada, went to Benares to 
find a suitable bride for Vijaya Rama Gajapathi. One night, while Gurajada 
was Sleeping in his room, Surya Buksingh went there with costly gifts and 
requested to help in getting his daughter Lalitha Kumari Devi wedded to 
Vijaya Rama Gajapathi. Gurajada gently refused the costly 'bribe' and 
expressed his inability to help. The Thakur, deeply dejected, said that he 
had no choice except to throw his daughter in the Ganges if the match was 
not settled in her favour. To find a way out of the embarrassing situation, 
Gurajada took the Thakur and the plate of jewels next morning to the 
Maharani and narrated to her all that happened over-night. Happily for 
everyone, Maharani accepted the proposal as well as the gifts. 


Sale deed : Sale of house by the Samsthanam in favour of Gurajada. 


Bank : Loan to the Estate. 


౨౫% గురుజాడలు 1246 Correspondence 


50. 


2l. 
52. 


53. 


54. 


25. 
56. 


57. 


58. 


59. 


This is an undated letter. However, as there is a reference to the Senate 
elections, we can safely conclude that this must have been written in the 
month of May, 1913. Madras Govt. gave choice to the students of S.S.L.C. 
to write either classical or modern Telugu in the examination of Part II 
(Translation). This was a partial victory for the spoken Telugu movement. 


Elections to the Madras University Senate. 


Prof. Mamidipudi Venkatarangayya is a reputed historian who edited the 
English and Telugu volumes of History of Freedom Movement in Andhra 
Desa. He was a prolific writer and a great intellectual. He was a Lecturer in 
Andhra University for a long time and later became Professor and Head of 
the Department of Political Science in Bombay University. He was working 
as lecturer in P.R. College, Kakinada at this point of time. Ongole 
Munisubrahmanyam was a colleague of Venkatarangaiah in P.R. College for 
sometime. 


Wallace : Collector and Chairman of Board of Trustees of Vizianagaram 
Samsthanam. This is an undated letter. As the subject matter is about house 
extension work, this must have been written in the year 1913. 


Gurajada was appointed Examiner of S.S.L.C., Intermediate, B.A. and M.A. 
examinations in 1913. He was a member of Text-Books Committee also. 


G. Venkata Ranga Rao's letters are included in this volume. 


George Maddox : Secretary, Secondary School Leaving Certificate Board, 
Govt. of Madras. 


Itis not clear to whom the letter was addressed. The addressee must be a co- 
member of the Text Book Committee. 


Brown's Wars of the Rajahs : Gurajada observed that “Mr. Brown's edition 
of the Wars of the Rajahs hold of the important position in the history of 
Telugu prose literature. It is a significant part that no scholar has yet thought 
of examining the vast mass of prose literature which has sprung into existence 
with the establishment of British rule." (Minute of Descent) 


Kasiyatra Charitra is a travelogue by Yenugula Veeraswamayya, the Head 
Interpreter in the Madras Government of East India Company. 
Veeraswamayya, who travelled from Madras to Kasi (Varanasi) in 1830-31, 
recorded social life of the people across coastal Andhra during early 
nineteenth century. It was the earliest book in spoken dialect published in 
1838. 


Gurajada admiring the book for its spoken dialect, recommends it to 
the Telugu Composition Committee, Madras University. 


౨౫% గురుజాడలు 1247 Correspondence 


60. Gurajada met Rabindranath Tagore at latter's residence on two occasions in 
1912. The first occasion was just a 'Darshan' along with some other admirers 
and the next one was an occasion when Gurajada had interacted with Tagore. 

Gurajada wrote an article in Telugu on the experiences and impression 
of his meeting with Tagore. 

61. P. Venkataramanayya : Gurajada praises Venkataramanayya as one of the 
finest intellectuals in his diaries. 

62. Chennapragada Bhanumurti : Telugu poet with national fervour. His poems 
during Vande Mataram movement had greatly inspired the people of Andhra. 
He was a Telugu Translator in Madras Government. 

63. A Collection of the Copper Plate and Stone Inscriptions In The Nellore 
District (in 3 parts), made by Alan Butterworth and V. Venugopala Chetti. 
Printed at Govt. Press, Madras 1905. 

64. Dr. Burne : Director of Public Instruction, Govt of Madras. 

65. Remarks on college report. 

66. Telugu composition committee. 

67. Gurajada, being interested in the research of the history of Kalinga, requested 
Mr. Durell to obtain relevant material for him from Paris Library. 
Simultaneously Gurajada wrote to the officer incharge of the Paris Archives 
also for the material. However, neither Mr. Durell nor the Archives could 
secure the relevant documents for Gurajada. 

68. First World War - War front. 

69. Gurajada, after meeting Gurudas Benarji in Calcutta for the first time in 
January, 1914, made an entry in his diary. 

(Diaries of Gurajada, Dt. 24-1-1914) 

70. There is no date and no name of the addressee on the draft. 

71. Coffee : Hot coffee spilled over Gurajada's hand causing burns and fever. 

72. Gurajada had already favoured his opinion on Sringara Naishada in his letter 
dated 11-2-1914. 

73. Cattamanchi Ramalinga Reddy (C.R. Reddy 1880-1951). He was the 
founding Vice-Chancellor of Andhra University 1926, where he set high 
standards in every branch of the administration. Though a forward - looking 
man C.R. Reddy in many aspects, remained traditional and hardcore 
antagonist of Spoken Telugu dialect. 

74. ఈ ఉత్తరం “వేగుచుక్క కథావళి” 1919 నవెంబరు సంచికలో ప్రచురించబడింది. గుమ్మలూరు 
లక్ష్మీనృసింహశర్మ తన కవిత్వంమీద అభిప్రాయాన్ని కోరుతూ రాసిన ఉత్తరానికి, గురజాడ 


౨౫% గురుజాడలు 1248 Correspondence 


సమాధానం ఇది. “వేగుచుక్క కథావళి”లో 1918, ఫిబ్రవరి 23 అని ఉత్తరం మీద తేది 
ఉంది. ఇది అచ్చు తప్పు. 1915 ఫిబ్రవరి 23m ఉత్తరం తారీకును భావిస్తున్నాము. 


75. Treatise : The reference is to the “Minute of Dissent”. 


76. Death of Gurajada : Gurajada died on 30" November 1915. Recollecting 
the lost moments of Gurajada. Gidugu Sitapati, the illustrious son of Gidugu 
Rama Murti, described the last moments thus: “Death was closing in on him 
too soon.... Let the doors and windows of the bed-room be opened; let the 
flannels and woolens covering him emaciated and prostrate body be removed; 
let the sparkling sunbeams kiss him; let the cool morning breeze caress him; 
let some one bring him a glass of his favourite wine and a handful of pan. 
The poet's son looks bewildered at the family doctor; sadly, the latter nods 
his assent. The wine is brought and the poet drains it to the last drop; the 
pan, too, is brought, and the poet chews it with pleasure .... He turns to his 
physician with a mischievous twinkle in his eyes and says, ‘My dear Doctor! 
if I survive I will write a treatise on dietetics. Having put me so long and so 
strictly on diet, you have made me an authority on the subject". Hardly 
before he finishes his jest, death steps in. (VR Narla , Gurajada, Sahitya 
Academy, New Delhi.) 


77. Godavarti Papaiah, a relative and classmate of Gurajada, worked as a teacher 
in the Maharajah's school. After retirement he was in Vizianagaram Estate 
as Amin (Tahsildar). 


78.Angara Venkata Rao was a classmate of Gurajada. After passing 
Matriculation he worked as a teacher in the Maharajah's School for a short 
period. Subsequently he passed Second Grade Examination in Law and 
practised as a Pleader at Vizianagaram. He died in 1919. 


79. Mandapaka Kondala Rao was a versatile person. A great actor, he was, 
perhaps, the first to play the role of Girisam in Kanyasulkam. 


80. C. Chandrasekhara Sastri was the first Principal of Maharajah's College. 
A highly proficient scholar in Sanskrit and English, he was an educationist 
with rare vantage. He migrated from Raya Vellur to Vizianagaram “not so 
much in search of a living as for the fulfillment of self-chosen mission. He 
had a fervent faith in the liberating influence of modern education.... Gurajada 
held him in great esteem that, at a point of time, he felt that even Maharaja 
Ananda Gajapathi was no equal to Sastri. But subsequently he revised his 
opinion on the Maharaja. Sastri, impressed by the aptitude of Gurajada for 
learning took him into his fold. That helped Gurajada not only to prosecute 
his higher studies, but to sow seeds for the bright future. 


81. Condolence meeting was held on 8-12-1915 in Anderson Hall in Madras. 
Andhra Patrika reported that almost all prominent Andhras of the city 


౨౫% గురుజాడలు 1249 Correspondence 


attended the meeting to express grief on the death of Gurajada. S. Srinivasa 
Iyengar, Advocate General, Madras High Court who presided over the 
meeting narrated an incident which revealed Gurajada's honesty and integrity. 
"A man with less moral calibre could have enriched himself immensely during 
the pendency of the Big suit (succession suit). In fact, one day at dead of 
night a big bribe of cash was offered to Gurajada to win him over to their 
side by some of those who were opposing the adoption of Vijaya Rama 
Gajapathi. Gurajada's response to this offer was typical of him. “You know 
my dear Sirs, he said, 'I am a dyspeptic. I can hardly digest a plateful of soft 
rice; how can I digest a sackful of hard cash?" 


82. B.N. Sarma : Sir Bayya Narasimha Sarma was one of the staunch protagonists 


8 


W 


of classical Telugu School. He was the Member of Madras Governor's 
Council. 


. Rentala Venkata Subbarao (1860-1918) : A Lawyer-turned industrialist 


and finally publisher of 'guides', popularly known as "Made Easy" books for 
students of S.S.L.C. and Intermediate. His books on Shakespeare - published 
in London were very popular. 


kkk 


౨౫% గురుజాడలు 1250 Correspondence 


Minute of Dissent 


?** గురుజాడలు 1251 Minute of Dissent 


DEDICATED 
TO 
M.R.Ry. Gokul Dossjee Gowardhan Dossjee 


as a token of respect and gratitude 
for the patriotic enterprise which he has helped to build up 
in the publication of Sanskrit and Telugu Classics 
and of popular Literature 


BY THE AUTHOR 


Admiralty House, 
Mylapore, 17th July 1914 


Gokul Doss Gowardhan Doss was a businessman from Gujarat settled in Madras. 
He was the Honourary Secretary for the Hindu Theological Higher Secondary 
School, Madras (1915-24) - Eds. 


౫% గురుజాడలు 1253 Minute of Dissent 


Foreword 


In the interest of Telugu Letters, I deem it advisable to place 
before the Telugu Public an authoritative exposition of the conten- 
tions of rival schools of Telugu Prose, especially as many persons 
complain that the issues of the Controversy have nowhere been 
clearly stated. I hope this book will clear the atmosphere of much 
misapprehension and lead to a rational solution of the question of 
Telugu Prose Diction. 


Esplanade, Madras. V. Venkateswarlu. 
20th April 1914. 


౫% గురుజాడలు 1254 Minute of Dissent 


MINUTE OF DISSENT 


[N.B. The resolutions passed by the Committee at its sittings of 
the 2nd of August and the 6th of September were numbered 
separately. The report of the majority of the Sub-Committee quotes 
numbers without specifying dates; but it is evident that the numbers 
refer only to the resolutions passed on 6th September]. 


1. I dissent from the views of the majority of the Sub- 
Committee consisting of Messrs. Vedam Venkataraya Sastry and 
K.V. Lakshmana Row. They stuck to the position which they had 
all along occupied and showed no disposition to come to any 
common understanding with the Modern School. 


2. An examination of the lists, which they prepared, and the 
covering report clearly show that far from entering into the spirit 
of the second resolution, they tried to get behind it. The report 
reopens discussion on the principle of the resolution, lays down 
conclusions at variance with it, and winds up with an appeal in 
favour of a school of prose with which Mr. K.V. Lakshmana Row 
may be particularly identified as the editor of the Vijnanachandrika 
series. 


3. The lists were drawn up not in accordance with the 
amendment proposed by Prof. M. Ranga Chariar, accepted by me 
as proposer of the resolution, and passed by a majority of the 
committee, but in accordance practically with an amendment 
proposed by Mr. J. Ramayya Pantulu and seconded by Mr. K.V. 
Lakshmana Row, which was lost. The latter amendment was “that 
the words ‘in standard literary Telugu’ be inserted between the 


౫% గురుజాడలు 1255 Minute of Dissent 


words ‘from’ and ‘be classified." The same amendment was 
proposed by Mr. G. Venkataranga Row and seconded by Mr. V. 
Venkataraya Sastri at the meeting of the 2" of August, fortified by 
the additional clause “it being understood that no form not 
sanctioned by literary usage be permitted”. In fact, the second 
resolution as modified by Mr. J. Ramayya Pantulu’s amendment 
was one of the draft resolutions, which Mr. G. Venkataranga Row 
placed before the reconstituted committee on the first day of its 
meeting. 


4. The language of Prof. M. Ranga Chariar’s amendment 
was clear, and the speech with which he introduced it, left no room 
for doubt. He mentioned ‘వస్తాడు’ (Vastadu) as an instance of “polite 
speech prevailing among the educated Telugu people.’ The very 
fact that Mr. J. Ramayya Pantulu’s amendment was lost showed 
that the sense of the Committee was against the exclusion of all 
polite forms, which did not conform to the grammar of the literary 
dialect or the usage of the poets. 


5. As Prof. M. Ranga Chariar explained to the committee, 
the Syndicate felt that the literary dialect in each of the principal 
Dravidian Languages had diverged too far from polite speech and 
thought it desirable to bring them closer together by ‘fixing if 
possible a standard of colloquiality’ in vernacular composition. 
Committees were constituted to carry out this object. As defined 
by the Syndicate, “to seek to establish a standard of colloquiality 
in composition for each language” was the primary function of the 
committees. Mr. Lakshmana Row evidently picked up the term 
colloquiality from the Syndicate’s reference in this connection and 
utilised it to coin a nickname for the Modern School. His 
memorandum on modern standard Telugu prose which was 
circulated to the members of the Telugu Committee, is a violent 
attack on what he calls the colloquiality school and contains a 


Ps, గురుజాడలు 1256 Minute of Dissent 


warning to the University not to lend its support to this 'New 
School’. The views of the memorandum are the views of the sub- 
committee's report and its classification of forms is practically the 
classification adopted by the sub-committee. 


6. When he moved resolution 6 of the 2" of August, Mr. 
Lakshmana Row expressed solicitude to adhere to the letter of the 
Syndicate's reference. But in framing these lists, he disregarded 
the spirit of the Syndicate's reference and the instructions conveyed 
in resolutions 2 and 3 of the Committee. The majority report clearly 
states that “the Sub-Committee have classified the grammatical 
forms into archaic and current." By grammatical Mr. Lakshmana 
Row means conforming to the grammar of the old literary dialect. 
Here his memorandum comes to our help. There he says, ^whenI 
say grammar and grammatical forms I mean the traditional grammar 
of the Telugu Language and the forms sanctioned by it and 
employed by modern popular prose writers like Kandukuri 
Veeresalingam Pantulu and Lakshminarasimham". 


7. So the majority of the Sub-Committee have dealt only 
with forms which have been employed by a certain school of 
contemporary prose writers to which they belong, and forms which 
have the sanction of traditional grammar.' They ignored the second 
part of Prof. Ranga Chariar's amendment which extended the 
classification to the polite speech prevailing among the educated 
Telugu people; and they gave a restricted meaning to the word, 
literature in the first part. 


8. The Sub-Committee was required to classify forms into 
current and archaic. The currency or archaic character of any 
form is a question of fact, and facts are not altered by individual 
prejudices or predilections. In the majority report there is no 
discussion of facts. Both Mr. Venkataraya Sastriar and Mr. 


౫% గురుజాడలు 1257 Minute of Dissent 


Lakshmana Row had, no doubt, opposed the second resolution; 
but I presume, Prof. Ranga Chariar hoped that the members of the 
Sub-Committee would loyally attempt to give effect to the 2" 
resolution laying aside, for a moment, their allegiance to opinions 
to which they were committed in the past, or to their literary work 
which was moulded on those opinions. But it was only natural 
and right that the majority of the Sub-Committee gave expression 
and effect to their own convictions. 


9. It was equally natural that they should cast about to find 
some justification for their procedure. They resorted to the 
expedient of reading the 4" resolution into the 3“ resolution, and 
so reading, they hoped to be absolved from all obligation to admit 
into their classification polite spoken forms which do not conform 
to 'accepted grammar.' 


10. The third resolution clearly defined the scope of the Sub- 
Committee's work which was to "prepare a list of archaic and 
current forms" in accordance with the second resolution and there 
is no mention in it of the 4" resolution. The 4" resolution was 
brought up after the 3" resolution had passed, and if the former 
were meant to regulate the classification set forth in the gie 
resolution, Prof. Ranga Chariar, who moved the 4^ resolution, 
would have introduced into it a clause to that effect. As I can 
understand it, the 4" resolution has application only to slang and 
other similar forms; that is, to non-polite forms which may be 
described by the Sanskrit word అసభ్య. If, on the other hand, it was 
meant to exclude all forms except Mr. Lakshmana Rao's 
'grammatical forms,' then the 2™ clause of Prof. Ranga Chariar's 
amendment to the 2™ resolution would be purposeless. 


But as I have shown above, the meaning of the 2 
resolution is abundantly clear, and any attempt to get round it must 
fail. The form ‘వస్తాడు’ which Prof. Ranga Chariar instanced as an 


Ps, గురుజాడలు 1258 Minute of Dissent 


admissible polite form stares the majority of the Sub-Committee 
in the face and there is no escaping it. 


11. The report of the majority of the Sub-Committee is vague. 
It does not formulate or discuss a body of principles to govern the 
classification of forms. I asked them to define the terms current 
and archaic. Mr. Lakshmana Row showed a disinclination to 
commit himself to definitions. I then handed in a slip of paper 
with the following question engrossed upon it. 


"What is the meaning of the words current and archaic when 
applied to the literary dialect?" 


Mr. Lakshmana Row told me that his report answered my 
question. 


12. Inthe report there is no attempt at definition; nor can we 
gather from it in what sense the writers used the terms current and 
archaic. They have, however, defined spoken language. “By the 
spoken language the Sub-Committee understand the deliberate 
speech of the educated classes of the higher order of society, in the 
Telugu Country as a whole, and not the speech either confined to 
any particular area or to particular clan or tribe”. 


13. "Telugu Country as a whole’ is another instance of the 
majority bringing up a lost point. When Prof. Rangachariar 
proposed his amendment to the 2™ resolution, Mr. Ramayya 
Pantulu suggested the addition of the words “in the whole of the 
Telugu Country” or words of similar import. Prof. Rangachariar 
declined to accept the suggestion. But that lost suggestion was to 
govern the classification of forms in these lists. 


14. The majority claim to have striven to “establish harmony 
between the spoken and written languages”. To establish harmony 
is aconvenient metaphor but it is not very informing. Whatever it 
may mean, this harmony has been attained here by strongly 
circumvallating the literary dialect. 


౫% గురుజాడలు 1259 Minute of Dissent 


15. In the past, non-literary forms used to attain affiliation 
from time to time though very sparingly. The process was due in 
some cases, to the inadvertent blunders of old poets; but more 
often, it was due to the conscious sanction of writers whom metrical 
exigencies drove to violation of precedent. Later grammarians 
and rhetoricians accepted those blunders and violations as 
authoritative precedents. But this process is now to cease at the 
bidding of the majority. Their report says, “any further attempt to 
introduce spoken forms into the literary dialect will certainly hinder 
the growth of a dignified healthy prose literature". The word further 
may seem to imply that the Sub-Committee propose to give the 
literary dialect a fresh accession of non-literary spoken forms to 
any appreciable extent. But an examination of the lists shows that 
only one solitary 'ungrammatical form' has struggled into the sacred 
precincts. It is the emphatic particle ఏ (e) followed by the 
affirmative particle $» (nu) in the case of two demonstrative 
pronouns వాడేనా (vadena = Is it really he?) వీడేనా (videna = Is it 
really this man?) This use of the particle *nu' is not recognised by 
traditional grammar. The corresponding literary forms would be 
వాడేయా (vadeya) and వీడేయా (videya). Considering that the 
difference between the two pairs of forms is confined to a single 
letter, the concession is wondrous small; and I fail to understand 
why for its sake an important rule of grammar of the literary dialect 
should have been violated. 


16. Letus try to realize what exactly is this spoken language 
with which the majority of the Sub-Committee have shown a 
solicitude to harmonize the literary dialect - this spoken language 
which is used in the Telugu Country as a whole and is not the 
speech either confined to any particular area or to particular clan 
or tribe. Here Mr. Lakshmana Row's memorandum must again 
come to our help. It says, “the contention that all the gramya (non- 
grammatical, dialectal and slang) forms are to be found current in 


౫% గురుజాడలు 1260 Minute of Dissent 


every part of the country seems to be a gross exaggeration. I doubt 
if more than half a dozen common forms, foreign to grammar, 
could be thus collected". So the spoken language of Mr. 
Lakshmana Row resolves itself into half a dozen forms or so. Even 
on this limited field, Mr. Lakshmna Row does not feel on firm 
ground. For, he opines that, “until a linguistic survey is undertaken 
and completed we shall have no reliable data to arrive at a 
conclusion as to the universal existence of any forms.” 


17. It may be pertinently asked how did Mr. Lakshmana Row 
manage to fill column current in his lists with more than two 
hundred forms when he did not feel sure what forms were really 
universally current in the Telugu Country? Mr. Lakshmana Row 
has kept us in the dark as to the process by which he determined 
the universal currency of his current forms: particularly of the two 
ungrammatical forms above quoted and of four individual non- 
literary words which he has admitted into his current lists, namely 


ఎనిమిది మంది, తొమ్మిది మంది, తొమ్మండుగురు, తోవ. 


One important grammarian Mr. Arden who treated also the 
dialectal variations of the Ceded Districts does not include the first 
two among current forms; on the other hand, he lays down a 
principle according to which they would be incorrect even in spoken 
speech : “Masculine and feminine cardinals use a different form 
from the neuter cardinals; but in common conversation these forms 
are only used as far as the number nine. After the number nine the 
masculine and feminine cardinals are expressed by the neuter 


cardinal forms with the word మంది persons added to them". 


18. The forms ఎనిమిది మంది and తొమ్మిది మంది are not generally 
current in this part of the country. I have not met with them in 
current literature, not even in the literature written in Modern 
Telugu. So Mr. Lakshmana Row's condition of affiliation fails in 
respect of forms which he himself has countenanced. 


౫% గురుజాడలు 1261 Minute of Dissent 


19. Currency in every part of the country and in every section 
of the community is a utopian standard which brings a smile to 
one's lips. Its utter impracticability is amusing enough; but the 
test of exceptional currency comes with a bad grace from persons 
who are wholly in favour of literary forms which have no living 
currency and which have to be learnt with conscious effort. They 
are so remote from life on account of their archaism and artificiality 
that they produce a comic effect when imparted into actual speech. 


20. If there are any grammatical forms which have a wide 
currency in the Telugu country, I may say, almost universal currency, 
itis the verbal forms in which the conjunct consonant (st) occurs, 
of which వస్తాడు (vastadu) is atypical example. Even according to 
his own principles of standardization which are not, however, laid 
down with much clearness or consistency, Mr. Lakshmana Row 
should have admitted them into his lists. In the absence of a 
linguistic survey we are not altogether helpless in determining 
questions of general currency. Modern conditions of life have set 
on foot migrations on an unprecedented scale. Courts, schools, 
colleges and offices are places where local peculiarities of speech 
of different districts and different sections of society are represented. 
The Railway is a School of dialects. The serious student of language 
does not lack opportunities of investigating dialectal variations. 
There is also an abundance of recorded evidence of the speech of 
various districts. To show their ubiquity I quote verbal forms in & 
(st) picked up at random from my own collection of books and 
manuscripts. 


() In 1868 Major T.G.M. Lane, Telugu Translator to the 
Government of Madras, published by order of the Secretary of 
State for India, 'A collection of official documents in the Telugu 
Language consisting of Urjees and other papers filed in Courts of 
Justice for the use of candidates for the Indian Civil Service'; from 
every district of the Presidency except Ganjam and Kurnool. 


౫% గురుజాడలు 1262 Minute of Dissent 


Vizagapatam Godavari Krishna Nellore 
ప్రార్ధిస్తూ వున్నాను ప్రార్థిస్తూ వున్నాను ప్రార్టి స్తూవున్నాను చేస్తూ వుండవలసినది 
చేస్తూ వున్నాను తెలియవస్తూ వున్నది | శిక్ష చేయిస్తామని | చేస్తూ వున్నాను 
చెల్లిన్తు వుండగా చేస్తున్నాను పంపిస్తే చేయిస్తేనే గాని 
సంచరిస్తూ చేస్తే వస్తువు రావడం వసూలు చేస్తూవచ్చేది 
పంపిస్తే విశదవరుస్తూ వున్నాను | చేస్తూరావడం విశదవరుస్తున్నాను 
చేయిస్తాను సోదాచేస్తే చెల్లిస్తానని 
చేయిస్తే కలగచేస్తున్నది యిస్తారని 
పంపిస్తూవుండేలాగు | ఇప్పిస్తే తీసుకొనివన్తూ 
తెలియవస్తూవున్నది | చేస్తూ వున్నారు జరిగిస్తున్నాను 
విచారిస్తే చేస్తూ వున్నారు చూస్తూ వున్న 
తెలుస్తుంది తోస్తున్నది 
వెతికిస్తే పోస్తూవున్నందున 
అనుభవిస్తూవుండగా | జరిగిన్తున్నారు 
చేయిస్తే వస్తూవుండేయడల 
చేస్తున్నాను తెలుస్తున్నది 
చేస్తూవున్నాడు చూస్తే 
వ్రాయిస్తూవున్నందున | చెల్లిస్తున్నారు 
ప్రార్థిస్తాను 
ఇస్తాము 
ప్రార్థిస్తున్నాను 
చేస్తే 
చూస్తే 
తెలుస్తున్నది 
వ్రాస్తూవున్నారనిన్ని 
చేయిస్తాను 
౫% గురుజాడలు 1263 Minute of Dissent 


Caddapah Bellari North-Arcot Chingleput 


ప్రార్ధిన్తున్నాము (033370 ప్రార్థిస్తున్నాను దయచేన్తున్నారు 
ప్రార్థిన్తున్నాను అనుభవిస్తూవున్నాను —— 
చేస్తున్నాను ప్రార్థిన్తూవున్నాను 

చేస్తున్నాడు వస్తున్నది 

విన్నవిస్తూ చేస్తే 

$028 తోస్తున్నది 

చూస్తే యెత్తివేస్తున్నదని 
ఖాయపరుస్తూ యిస్తూవున్నట్టు 
అగుపరుస్తాము 

రుజువుపరుస్తున్నాను 

చెల్లిస్తాను 

కనపరుస్తూ 

దావాపరుస్తూ 

మనివిచేస్తూ 

వర్తిస్తూ 

విశదవరుస్తూ 

కాస్తూవున్న 

వర్తిస్తున్నాను 

తెలుస్తున్నది 


(ii) At one time translations of acts in the Fort St. George 
Gazette were in Modern Telugu. In the translation of the Indian 
Limitation Act. No. XV of 1877, the form వ్యావిన్వున్నది 
(Wapistunnadi) appears in the table of contents from the body of 
the translation I pick up at random the following forms. 

జరిపిస్తూ వుండడము, వస్తున్నది, జరిగిస్తూ వుండేటట్టు, చేస్తున్నాడు, 
ఇస్తున్నాడు. 

The late Puvvada Venkatarao, an enterprising publisher, 
compiled a book containing Madras Act No. I of 1889 and allied 
regulations and rules. I quote the following forms from the sixth 
edition (1890) 


౫% గురుజాడలు 1264 Minute of Dissent 


జరిగిస్తూ వుండే, చెలాయిస్తూ వుండే, చేస్తూవున్న, వ్యాపిస్తున్నది, 
సమ్మతిస్తున్నారు. 


(iii) 
1) 


2) 


3) 


4) 


5) 


6) 


7) 


8) 


9) 


10) 


Christian Literature 


Four story books published form 1874 to 1877 A.D. 

I quote one form from each. 

వస్తే, చేస్తున్నాడు, వస్తాను, పంపిస్తాను, వస్తున్నావు. 

Similarly from Twelve story and tract books published 
from 1872-78. 

కురిపిస్తున్నాడు, నిరీక్షిస్తూ, చస్తున్నాను, కలుగచేస్తూ వున్నాడు, చూస్తే, 
ప్రేరేపిస్తూ వున్నాడు, చేస్తారు, అంగీకరిస్తాను, అపహరిస్తే, వస్తున్నాడు, 
చేస్తారు, యిస్తాను. 

Twelve letters of a Hindu Convert (1880) 

వస్తారు, వినిపిస్తారు. 

The Jewel Mine of Salvation (1873) 

మొక్కుతూ వస్తిరే, చేస్తూ వస్తిరే. 

Phulmani and Karuna (1881). Page 89 

జరిగిస్తే, విచారిస్తే, Page 93 Sod, చూస్తిని, చేస్తిని. 

Come to Jesus (1855) 

వస్తాను, HH, వ్రాస్తాను, వ్రాస్తే, చేస్తే, ఇస్తే 

Hymns arranged in metres (1849) 

అపేక్రిస్తివి, BHA, తెస్తూ 

Treasures of the Spirit (1887) 

చేస్తున్నాము, చేస్తిని, నిశ్చయిస్తున్నాను, సమర్పిస్తున్నాను. 

The barren fig tree (1880) 

తీసివేస్తే. 

Jessica’s first prayer (1879) 

వస్తే, చూస్తూ వుండేవాడు, పిలుస్తారు, ఇస్తాను. 


౫% గురుజాడలు 1265 Minute of Dissent 


11) 


12) 


13) 


14) 


15) 


16) 


17) 


18) 


III. 


జంతుస్వభావదీపిక (The Habits of animals) (1855) 
కాస్తూ ఉండెను, చేస్తూ ఉండెను, కూస్తున్ను, ధ్వనిచేస్తున్నూ. 


On bathing (1877) 
ఇచ్చివేస్తాడా, (225390, చేస్తూ 


The turban with a border of gold (1879) 
పెళ్ళిచేస్తే, వ్రాస్తిని, వేస్తాడని. 


On famine 

పోషిస్తున్నారు, చేస్తున్నారు, శిక్షిస్తున్నారు, నా కొమార్తె కొరకు బొమ్మలు 
కలిగిన వక పుస్తకము, నిరీక్షిస్తున్నాను, చూస్తున్నావు, బొమ్మలపుస్తకం, 
తోలుకోస్తేనే తప్ప, ఉపయోగిస్తురు, దొంగిలిస్తాడు, meo 
విషయమై కథలు, పోయివస్తాము, చూస్తూ, నడుస్తూ, నీకిస్తానని, 
వస్తున్న, పూజిస్తూ, ముత్స్యాల హారం, వస్తావు, లాగేస్తాను, చేస్తాను, 
చూస్తూ వుండెను, అనుభవిస్తూ, యెండకాస్తే తోస్తుంది. 


The story of the pink chaddar by A.L.O.E. 
(ప్రేమిస్తూ, తోస్తున్నది, యిస్తానంటే, 32:308. 


Wreath of stories by A.L.O.E. (కథావళి) 

చూస్తాడు, 568205, SHA, వస్తాడు కాబోలు, చెరిపివేస్తూ, చూపిస్తాను, 
చేస్తున్నది, చంపివేస్తివి. 

History of the true incarnation 

పరితపిస్తూ, ప్రవహిస్తున్నట్టు, నిద్రిస్తు. 

A Dialogue on Salvation 

తోస్తున్నది, చూస్తే, బోధిస్తున్నారు, ప్రకాశిస్తున్నది. 

Polycorp, a witness 

సాక్ష్యమిస్తు, చేయిస్తాను, పడవేయిస్తాను, క్రీస్తు మతస్సులైన తల్లులకు 
ఇస్తున్నాడని, బోధిస్తున్నాడు, శిక్షిస్తాను, పులి వస్తున్నది, చేస్తున్నది, 
ప్రార్థిస్తాను. 


(a) My collection contains three old translations of the 


Bible. The oldest is an odd volume of the New Testament without 
title page. 


౫% గురుజాడలు 1266 Minute of Dissent 


IV. 


వస్తున్నాను, సమ్మతిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను, క్షమిస్తున్నాను, 
ఆటంకపరుస్తున్నాను, పోషిస్తున్నాడు, చింతిస్తున్నాడు, బోధిస్తూ, ప్రార్థన 
చేస్తూ వుండెను, ప్రకటిస్తూ, నడుస్తూ, చేస్తూ, ఆరాధిస్తూ, జరిగి 
స్తున్నారు, చేస్తున్నది, నడుస్తున్న, గద్దిస్తు, నిలుస్తు, తర్కిస్తున్నారు, 
విలవిలలాడిస్తున్నది, వ్యభిచరిస్తున్నాడు, చేస్తున్నది, వెంబడిస్తు, పిలు 
స్తున్నాడు, తినివేస్తూ, నిద్రిస్తున్న, తోస్తున్నది, తాగనిస్తూ, స్థిరపరుస్తూ, 
ఉపదేశిస్తు, శోధిస్తూ, జీవిస్తూ. 

The second is a translation of 1881. 

వస్తూ వున్నాను, నడుస్తూ 3090, చెల్లిస్తూ, వేస్తూ, ఇస్తూ వుండెను, 
కాల్చివేస్తూ వుండిరి, చేస్తున్నారు, చేయిస్తూ వున్నారు, నివసిస్తున్న, 
ప్రవేశిస్తిని, Bad, చేస్తాను, కాస్తూ వుండిరి, వాయిస్తు వుండెను, 
కట్టిస్తాను, చేస్తిరి, యిస్తాను, చేస్తివి, చేస్తే, ఆజ్ఞాపిస్తిని, చేస్తూవున్నాను, 
పిలుస్తున్నాను. 

The third is the translation of 1890. 


వస్తూ వున్నాడు, చేస్తూ 3080, పుట్టిస్తూ వున్నావు, మేపిస్తిని, 
నరికివేస్తిని, BY, 9853, ప్రకటిస్తూ వున్నాను, నీవు వస్తివో. 


The leading periodicals are admitting into their columns 


contributions in Modern Telugu and the lead in this respect is taken 
by the Krishna Patrika which publishes every week racy paragraphs 
on current topics in Modern Telugu. 


1) 


2) 


3) 


4) 


Vivekavalli (Chicacole), December 1912. 
వస్తాను, చస్తాను, చేస్తాడు, చేస్తారు. 


Desamata (Rajahmundry), 5th November 1913. 
వస్తున్నాను, వస్తూవున్నారు, వస్తున్నావు, చేస్తున్నాము, చిత్తగిస్తూనే 
యున్నాము. 

Krishna Patrika (Masulipatam), 1st Nov. 1913. 

వస్తారు, వస్తుంది, వస్తే, పోస్తున్నారు, చేస్తున్నాము, చూస్తున్నారు, 
నిర్ప్బంధిస్తారు, విధిస్తారు, గణిస్తుంటే. 

The Gnanodaya (Masulipatam), 1st Oct. 1912. 

తోస్తుంది. 


౫% గురుజాడలు 1267 Minute of Dissent 


5) Andhra Bharati (Masulipatam), September 1912. 


6) Hindujana Samskarini, the journal of the Sadharana 
Brahma Samaj. The following forms appear in the 
summary news of the last month (June 1891) 
చేయిస్తూ, చూస్తూవచ్చేది, యిస్తామంటే, చూస్తూవుండగా, చేయిస్తే, 
చేయిస్తామని. 


V. The literature which has the widest circulation among the 
people, far wider than any literature in the Poetic dialect consists 
of tales, stories, ballads, songs, etc. 


a) Stories 
1) Chardervish by Yerramilli Mallikarjunakavi which went 
through many editions from 1863 to 1912. చో సావు, 
చల్తారుస్తున్నాడు, రెట్టిస్తున్ను, వినిపిస్తే, విశేషిస్తున్నవి, చూస్తే, చేస్తే. 
2) Rechukka and Pagatichukka. 
వస్తాను, వస్తూవున్నవాడు, చేయిస్తాను, వేస్తాను, చేస్తాము, యిస్తాను. 
3) Sukasaptati 
వస్తూవున్నాడు, SHO, వస్తే, వస్తివి, వస్తున్నారు, వస్తున్నాము, 
వస్తున్నాను, వస్తూవున్నాడు, వస్తూవుండగా, వస్తిమి. 
4) Kasimajililu. 
SQA, తేలుస్తాడు, చేస్తాము, చేస్తే, యిస్తారు, యిస్తాను. 
b) Ballads and songs of ladies. 
1) Kuchhala katha 
SQA, Sha, వస్తుంది, వస్తేగాని, యిస్తిని, కనిపిస్తిని. 
2) The Ellore collection of women's songs, 2 volumes. వస్తాడు, 
02289), వస్తిమి, తెస్తా, వస్తాడు, తినుపిస్తున్నావు, కోస్తే, వస్తే, SY, 
చేయిస్తిమి, యిస్తామనిరి, యిస్తాను, చేస్తాను, చేస్తూవున్నాడు. 


౫% గురుజాడలు 1268 Minute of Dissent 


c) Ballads of wandering Minstrels. 


1) 


2) 


3) 


4) 


5) 


VI. 
1) 


2) 


3) 


4) 


The Siege of Bobbili. A bazaar edition of February 1910. 
pages4& 5 

తెప్పిస్తున్నాను, చూస్తాము, గెలిస్తే, వస్తున్నారు, తెస్తాము, వస్తూ 
వున్నాడు, విడుస్తాము. 


The Siege of 900011, a manuscript copy in my own 
collection. In 2 pages are found. 
వస్తాము, యిస్తాము, యిస్తాము, యిస్తాము, యిస్తారు, వస్తాను. 


The story of Balanagamma. In two pages are found. 
O20 9o, తెస్తాను, పలకరిస్తినా, Da, చూసూ. 


The story of Rama by Parvati Vardhana and Annapurna. 
వస్తావా, యిస్తాను, SOND, OND. 


Palnati Veeracharita; a manuscript in my own collection. 
BAS; Bond; చూస్తిని; $935; చేస్తే; SRA. 


Mackenzie collections and other local records. 


The chronicle of Kondavidu. In one short page. 
నడుస్తూ వున్నది, వస్తేను, వస్తూవుండు, రక్షిస్తూవున్నాను, నడుస్తూ 
వున్నది, నడిపిస్తూవున్నాను, నడిపిస్తూవున్నాము. 


The chronicle of Barabatti in the Cuttuck Province. In 
one page 
వస్తే, యిప్పిస్తాను, అనుభవిస్తూ, చేస్తూ వున్నాడు. 


Mackenzie collections, Local records vol.4. The History 
of the Pusapaties. 

నడుస్తారు, వస్తూ వుంది, అగపరచనిస్తిరి, చేస్తాను, మందలిస్తే, 
చేస్తూవుండగా, వస్తుంది, అనుభవిస్తూ. 


The Kayfiyat of Kokata in the Ceded Districts. 
నడుస్తు వుండెను, చేస్తూవుండగా, నడిపిస్తూవుండెను, ధారపోయిస్తిమి. 


౫% గురుజాడలు 1269 Minute of Dissent 


5) 


6) 


VII. 


The Kayfiyat of Srikakulam in the Krishna District 
చేస్తువుండగా, వస్తాను, చేస్తూవుండే, చేస్తూవున్న, తెస్తే యిస్తే, చూపిస్తా, 
క్రీడిస్తూవున్నాడు, అగుపరస్తాను. 


The annals of Handeh Anantapuram in the Anantapur 
District published by C.P. Brown. In one page. 
చూస్తూ వుండగా, యిస్తే, నిలుస్తున్నాను, చేస్తు , చేస్తు వున్నంతలో 


1) Dramatic Literature. Modern Telugu enters into many 
dramas. In this respect Rao Bahadur K. Veerasalingam 
Pantulu Garu takes the lead. Modern Telugu enters largely 
into the first three volumes of his collected works. I cull 
the following forms from the speech of Brahmin Pandits 
in the orginal drama Brahma Vivahamu Vol.2. $5508, 
చేస్తూవున్నారు, శెలవిస్తూ యున్నారే, విచారిస్తే, వస్తాము, తెలుస్తుంది, 
వస్తాము, లభిస్తుంది, చేస్తారు. 


The play bristles with such forms. 


2) 


3) 


4) 


5) 


6) 


7) 


Mr. J. Hanumanta Rao’s Susena Vijayamu. 
యిస్తే, యిస్తాను, చేస్తారు. 


Mr. R. V. Subbarao’s Varasulkam అనుభవిస్తారు, 
విసర్ణిస్తూ వున్నారు, ఏర్పరిస్తే, వరిస్తుంది, భోంచేస్తున్నారు. 


Ushaparinayamu by Dronamraju Sita Ramarao of 
Rajahmundry. 

చేస్తుంటే, చేస్తుంది, యేడిస్తే, చేస్తాను, అణుస్తాడు, చెప్పిస్తాను. 
Rukmangada by Mr. N. Suryanarayanaswamy. 
సంతోషిస్తాము, వుడికిస్తాను, అరగదీస్తున్నాను. 


Kulasekaracharitramu by Arya Somayajulu Lakshmi 
Narayana Sastri Garu. 
వస్తున్నాడు, తెలుస్తుంది, వస్తున్నాము, నేస్తారు, చేస్తారు. 


Suniti Devi Charitramu by Valluri Bapiraju Pantulu Garu. 


Ps, గురుజాడలు 1270 Minute of Dissent 


8) Vidhileka Vidyudu by Mr.V. Venkatachala Ayya. 
దయచేస్తారా, సంతోషిస్తానండి, వస్తానండి, 33550608. 
For forms in $ (sft) in the dialects of the lower classes and 
in Musselman Telugu see the last mentioned play, 
Prataparudriyam of Mr. V. Venkataraya Sastry and Bobbili 
yuddhanatakamu of Mr. Sripada Krishnamurty. 


9) Apavadatarangini by the Zamindar of Polavaram. In one 
page. 
బాగాయిస్తారా, అప్పిప్పిస్తారని తోస్తుంది, పిలుస్తున్నారు, చేస్తాను, 
చేస్తూవున్నావు. 

10) Palleturla Pattudalalu by Tirupati Venkatakavulu 
వస్తున్నది, వస్తుంది, వస్తున్నారు, వేస్తారు, వస్తే, లేస్తారు, స్మరిస్తారు, 
కాలుస్తూవున్నారు. 

11) Tahasildar Vesya Prahasanamu by Mr. B. Surayya. In 
one page 
పనిచేస్తాము, వస్తుంది, చేస్తారు, పిలిపిస్తాడు, యేడిపిస్తాడు. 


POPULAR POETRY 
Vemana's Verses. Book 2 verse 43 $2593 C.P.Brown's Edition. 


Kuchimanchi Jaggakavi-Chandrarekha Vilapamu. 
వస్తాడు, తెస్తాడు, యిస్తాడు, చస్తాడు. 
Venugopala Satakamu 
O208, de, పోస్తి, అమ్మిస్తి, దర్శిస్తి. 
VIII School Books and Books of General Interest 


1) Telugu first book of the Christian Vernacular Educational 
Society for India 1876, 9th Edition 5000 copies. 
Total Copies 35,000. 


?** గురుజాడలు 1271 Minute of Dissent 


2) 


3) 


4) 


5) 


6) 


7) 


8) 


9) 


10) 


వస్తాడు, వస్తున్నది, చేస్తున్నాము, వస్తున్నది, చేస్తున్నది, చేస్తున్నాడు, 
చూస్తున్నాడు, అరుస్తున్నది, సకిలిస్తున్నది, గర్జిస్తున్నది, కూస్తున్నది. 
Geography of the world - by Mr. George Beer (1852). 
కాటువేస్తారు, గీసివేస్తారు, కాపురము చేస్తున్నారు, పిలుస్తారు. 


The habits of animals (1855). 
కాస్తూ, చేస్తూ, కూస్తున్ను, ధ్వని చేస్తున్నూ యిస్తున్ను. 


First standard Arithmetic. C.V.S. (1876). 
చూపిస్తూ, ఇస్తుంది, తెలియచేస్తుంది. 


Arithmetic (1848). 
సరిగా వస్తే, $0900», చేస్తే పంపకము చేస్తే, బాగాహరిస్తే. 


The English Instructor No.I. For the use of English schools 
in the Telugu country. 

యిస్తాడా, తోస్తుంది, చేయిస్తాడు, రక్షిస్తాడు, శోధిస్తున్నాడు, ప్రకా 
శిస్తున్నాడని. 


First lessons in Telugu by Col. Rogers. The text rendered 
into Telugu from the Tamil Kathamanjari by Maddali 
Lakshmi Narasayya Pantulu, (1880) ( In half a page.) 
యేడుస్తున్నాడు, వాతవేస్తే, యేడుస్తాను, ఆడిస్తూ, చేస్తూ వుండెను, 
యేడుస్తావు. 


New Testament stories. 

అనుభవిస్తూ, ధూపమువేస్తూ, చేస్తూ, తృణీకరిస్తారు, అందిస్తూ, 
నిద్రిన్తూ, వశిస్తున్నామని, యిస్తున్నాడు, యేడుస్తూ వుండెను, 
వుపదేశిస్తూ. 

Kasiyatra charitra by Yenugula Veeraswamy. (In two 
pages.) 

వస్తూ, భక్షిస్తూ, వస్తున్నది, గరిహిస్తూ. 


ma Lo? 


Brown’s Telugu Reader. 
వస్తాడు, వస్తాము, వస్తిని, వస్తున్నది, వస్తూ, వస్తే, చేస్తాను, చేస్తిమి, 
చేస్తారా, చేస్తిరో, చేస్తివి, చేస్తున్నారు. 


౫% గురుజాడలు 1272 Minute of Dissent 


11) Morris Telugu Selections. In one page 
వేస్తారు, వస్తున్నవి, (thrice) - వస్తున్నారు, తీస్తాము, చేస్తారు. 
12) Ramadas Bandikhana. 
IX Old Manuscripts 
1. Telugu commentary on Andhra Sabda Chintamani - a 


standard grammar (from Mr. B. Seshagiri Rao’s collection) 
ఇంచుగాగమము వస్తే, వక్ష్యమాణసూత్రముచేత, ఉజ్జ్‌వస్తే 
2. ŠÍ% పరిత్రాణం (Prose), Southern Vishnava Literary Telugu. 
పెరుమాళ్ళు యొక్క తిరునామము వుచ్చరిస్తే. 
3. Rangarat chandamu, a standard work on prosody. 
ప్రస్తరిస్తే, ప్రస్తరించివేస్తే. 
4. Acommentary on Raghava Pandaviyam 
విహారము చేస్తూ 30339, ప్రకాశిస్తూవున్న. 
X Proverbs 
పుణ్యానికి పుట్టిడిస్తే పిచ్చకుంచమని పీకులాడినట్టు 
గొడ్డువాడు గొడ్డుకేడుస్తే గొడారివాడు తోలుకేడిచాట్ట 
కొండనాలికకు మందువేస్తే వున్ననాలిక కూడా వూడిపోయిందట 
చదవేస్తే వున్నమతి కూడా పోయిందట 
గాలి, వాన వస్తే కథే మారిపోయెను 
సన్నికల్లు దాస్తే పెళ్టాగిపోతుందా 
చుట్టమై చూడవస్తే దెయ్యమై పట్టుకున్నాడు 
Dod పుల్ల చస్తుందా 
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు 
నేడుచస్తే రేపటికి రెండు 
దివ్వ తేరా దిగనేస్తాను 
పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది 


౫% గురుజాడలు 1273 Minute of Dissent 


పదిరాళ్లు వేస్తే ఒక రాయైనా తగులుతుంది 
రాజునుచూచిన కళ్ళతో మొగుడ్డి చూస్తే మొత్తాలని బుద్ధి 
కత్తివాటువేస్తే నెత్తురు లేదు 

ఆవలిస్తే పేగుల్లెక్కడతాడు 

తివ్వతీస్తే డొంకంతా కదుల్తుంది 

రాజుతలిస్తే గాజు గంబాలకేంకొదవ 

కాగలకార్యం గంధర్వులే తీరుస్తారు 

కాలికివేస్తే మెడకి, మెడకివేస్తే కాలికి 

కురూపీ యేం చేస్తున్నావంటే స్వరూపాలు లెక్కపెడుతున్నానన్నాడు 
ఆకలేస్తే రోకలిమింగు 

కొంపతీస్తివా రామన్న అంటే అందుకు సందేహమా అన్నట్టు 
యేట్లో వంగలు కాస్తాయా అంటే కాస్తాయి అన్నట్టు 

నువ్వు దంచు నేను పక్కలెగరవేస్తాను 


ఒకరి కలిమికి యేడుస్తే ఒక కన్ను పోయింది తన లేమి కేడుస్తే 
రెండు కళ్ళూ పోయినాయి 


బళ్ళు వాడలమీద వస్తాయి, వాడలు బళ్లమీద వస్తాయి 
కర్రవంక పొయ్యి తీరుస్తుంది 


Most of those proverbs are taken from “A collection of Telugu 
Proverbs”, by Captain M.W.Carr (1868). 


XI. 
1) 


2) 
3) 
4) 


Linguistic survey of India IV. 

From the specimen of Telugu standard dialect (p.590) 
సేవిస్తున్నాను, వస్తూ 

Kamathi Dialect (Bombay and its neighbourhood), P.596 
Dasari Dialect - వస్తా. p.600 


Beradi Dialect (Belgaum) 
వస్తావు, ఒస్తాయి, ఓస్తాన్‌. p.602. 


౨౫% గురుజాడలు 1274 Minute of Dissent 


XII. a) The following forms are quoted from letters written to 
a pleader in Gooti by clients residing in various 
surrounding villages. 
వ్రాస్తానని చెప్పివుండే, రాస్తే, వ్రాయిస్తూవస్తూ యున్నాను, వస్తూ 
వున్నాను, యిస్తును, యిస్తానని, చేస్తే, చేస్తాను. 


b) From similar letters addressed to a pleader of the district 
court of Kurnool. 
చేస్తాము, చేయిస్తాము, వ్రాస్తారు, వ్రాస్తూ, వ్రాయిస్తాను, వ్రాస్తే, 
పంపిస్తూ రావలయును, పంపివేస్తే, ఆపిస్తే, వస్తూవున్నాను, 
వస్తూవుంటే, వస్తూనే, యిస్తే, తలుస్తూ. 


c) From letters addressed by parties residing in the Ceded 
districts to persons residing in Anantapore. 
వస్తే, వస్తాడని, వస్తున్నారు, వస్తాను, వస్తూయున్నాము, వస్తూ 
వున్నాము, వస్తూనే, వస్తారు, వొస్తూవున్నవి, వన్తూయున్నది, 
వస్తూవుంది, వస్తాము. 


2]. There are two classes of forms in st. The most numerous 
are the present participle forms in-£u to which the personal 
terminations are added. In others the past particle-ti coalesces with 
the final consonant of a verbal theme. The great frequency of 
forms with st is due to the very large proportion in the language of 
Sanskrit verbs which take the formative ఇంచు. All the grammars 
which deal with the living vernacular treat of these forms. 


1) W. Brown’s grammar (1817) p.80 


2) Campbell's grammar (second edition 1820). It was published 
by the Government who purchased the copy- right of the 
work from the author. Campbell gives the literary and 
modern forms side by side (p.98 and pp 11 to 12) 


3) Grammar of the Telugu Language by C.P. Brown, (second 
edition 1857 p. 86, pp. 124-134,149, 158 & 159) 


౫% గురుజాడలు 1275 Minute of Dissent 


4) Morris' grammar of the Telugu language (Trubner’s 
simplified grammars edited by Rost 1890 pp.64, 75, 89, 
91) 


5) Rev. A. Ricoaz. An abridgement of the Telugu grammar 
for the use of schools (1869) pp.46-54) 


6) Ashort grammar of the Telugu language Maddali Lakshmi 
Narasayya, 1870, Madras Civil Engineering College 
papers (pp. 30-41) 


7) Caldwell's comparative grammar of the Dravidian 
languages. (Second edition p.396) 


8) Linguistic survey of India Vol.IV Drs. Grierson and Sten 
Konow (p.589) 


9) Telugu philology by the late Prof. Seshagiri Sastri, verbs 
p.32. 


22. The present participle in tu or utu has a very respectable 
pedigree. It has its sisters in the oldest cultivated Dravidian 
languages in (1) utu and nine variants of it in old Canarese, of 
which Mr. Kittel considers utu as the primitive form (vide Kittel's 
grammar, page 109 para 173), and (2) in Tamil ttu the suffix of the 
adverbial participle (strong form). A present participial particle t 
or its voiced form d is found in several Dravidian languages pointing 
to its probable existence in the parent Dravidian. It is possible that 
in Telugu the current particle tu and the archaic particle chu or 
more correctly tsu, belonged to different dialects and had 
independent existence. The statement often made by writers of 
the Old school that current forms are corruptions of literary forms 
is unsupported. In Tamil and Malayalam the particles tt and chch 
live side by side in the high and lower dialects. Dr. Grierson says, 
“In Vulgar Tamil and in Malayalam chch almost always corresponds 
to tt in high Tamil after i and ei” (Lingustic survey Vol. IV p. 289). 


౫% గురుజాడలు 1276 Minute of Dissent 


In another place "Tamil has ndu or ttu vulgarly pronounced chchu” 
(Ibid p.296). If so-called vulgar forms are to be considered 
corruptions of literary forms and as being "irregular forms of 
expression which are either the result of the violations of accepted 
rules of grammar or are produced by means of contractions or other 
modifications due to hurry, indifference and ignorance"! then from 
the evidence of Tamil which had the least contact with Non- 
Dravidian languages, forms with chu or tsu must be considered 
corruptions of forms with tu (vide Caldwell ’s grammar p.382). 


23. The late Professor Seshagiri Sastri of the Presidency 
College, Madras gave a higher status to forms with tu than to forms 
with tsu. I give below a translation of his remarks in this connection. 


“The ancient present tense forms చేస్తాడు; వస్తాడు; తెస్తాం 
డు; పోతాడు were considered as gramya (non-literary or vulgar) 
even in the time of Nannayabhatta and others, and were rejected. 
But a comparison with the corresponding verbal forms in Canarese, 
Tamil and Malayalam will show that these alone are suddha forms 
(i.e. correct, or in conformity with the genius of the Dravidian 
languages) Vide page 32 Telugu philology. (Verbs) 


24. In Telugu the participle in tu or utu is much older than the 
earliest grammar of the poetic dialect which was compiled by 
Ketana in the latter part of the 13th or the early part of the 14^ 
century. In the Nellore inscriptions published by Mr. Butterworth, 
the first instance of a verbal form with st occurs in an inscription 
of 1208 A.D 


(Ongole No.76 p.1035). Finite verbs do not occur with 
frequency in lithic records and where they occur, they are generally 
past forms of the donative verb ఈ or ఈయ్‌ and st occurs in the 
first personal forms. Of the dated Nellore inscriptions of the 13th 
century 20 use first personal past forms of & or ఈయ్‌. Of these 15 
use the form istimi. Five use other verbal forms with st. 

?^* గురుజాడలు 1277 Minute of Dissent 


A.D. 1246-7 Atmakur No. 7 p. 208 కట్టిస్తిమి 
" 1252-3 Udayagiri No. 48 p.1396. చేస్తే 
T 1272-3 Nellore No.25 p. 787. దారవోస్తిమి 
» 1275-6 Atmakur No. 29 p. 240. చేస్తుండి 
-- Ongole No. 131 p. 1120. సమపి౯ంస్తిమి 
The inscriptions in which st occurs are distributed as 
shown below : 


Atmak dena oos vaa adt 4 
టై. 2 
క. 7 
Nellore IMPER Ni 1 
PO eso oce tees peter e and: 4 
PN M — 1 
స. 1 


25. The literary form ఇచ్చితిమి or a6 occurs in 7 inscriptions 
only, that is, one literary form occurs for about 3 forms in st. It is 
curious to note that of the 7 inscriptions in which the literary form 
occurs, five come from the same locality, Ongole. 


26. Only seven inscriptions of the twelth century use the 
donative verb in the first person, and all the seven use the literary 
form. It should be noted, however, that four of these come again 
from Ongole. 


27. No. 48 of Udayagiri dated in 1252-3 (pp.1394-96) has a 
peculiar interest. It is an inscription of Siddaya, an uncle of the 
poet Tikkana, the translator of the Mahabharata; and the name 
Tikkana also appears in it. This Tikkana was either the poet 
himself, or more probably, his cousin Tikkana, son of Siddanna. 
The inscription is in fairly correct literary dialect, but spoken forms 


౫% గురుజాడలు 1278 Minute of Dissent 


crop up here and there, and the verbal form చేస్తే which occurs in 
the imprecative part of the inscription, shows that forms with st 
had an extensive polite currency at the period. 

28. Mr. Butterworth placed students of Telugu under great 
obligations by the publication of the Nellore inscriptions which 
are invaluable for a historical study of the language. Inscriptions 
of other districts are not available for ready reference like Mr. 
Butterworth's volumes. I, therefore, quote a few forms in st which 
I could readily pick up from my own collection of estampages and 
transcripts, and from my notes. 


KRISHNA DISTRICT 


1) An inscription of the time of Prataparudra, undated: ఇస్తిమి. 
2) Aninscription dated in Saka 1231 from Nandalur: 0229925. 


3) An inscription from Srikakulum in the Krishna District, 
of Krishna Raya, of Saka 1440: సమర్చస్తిమి. 


4) An inscription from Srikakulam in the Krishna District, 
of Saka 1010: ఇస్తిమి. 


5) An inscription from Srikakulam in the Krishna District, 
of Saka 1324: చేఇస్తిమి. 


6) An inscription from Tadepalli of Saka 1312: యిస్తిమి. 
7) An inscription from Tadepalli undated: యిస్తిమి. 


8) An inscription from Gangavaram undated: సమర్పణచేస్తిమి. 


GODAVARI DISTRICT 


9) From Anaparti. Inscription of Ravu Telugu Rayalumgaru: 
ఇస్తిమి. 


10) From Draksharama. A private grant in the cyclic year 
చిత్రభాను. 


౫% గురుజాడలు 1279 Minute of Dissent 


The Saka year was not quoted. This inscription was 
engrossed by Peddanacharya. 


The engrosser of the next inscription in my list which is 
dated in the cyclic year వృష corresponding to the Saka 
year 1083, is also of Peddannacharya. So the undated 
grant 10 in this list may belong to Saka 1084 as the cyclic 
year చిత్రభాను follows వృష. 


VIZAG PATAM DISTRICT 


11) From Simhachellam. An inscription of Saka 1203 of 
Narasimha II of Cuttack యిస్తిమి. 


12) -do- A private grant dated in Saka, 1343. యిస్తిమి 


THE PECULIAR INTEREST OF 
PAST FORMS IN St. 


29. The past first personal form istimi must have been in 
general currency for centuries before it could have entered into 
inscriptions found in localities so distant from each other as 
Simhachellam and Nellore. It has gone out of general currency in 
the Circars and, I am informed, also in Nellore. The past forms in 
Sti persist on the Tamil borders and probably on the Canarese 
borders also. In the Circars the forms /stimi and Divistimi are 
found fossilised in benedictory and donative formulae. Divistimi 
(we bless you) occurs in letters written by elders to youngers, and 
istimi (we have given) in gift deeds. The form istini is employed 
by girls when distributing condiments at puja. ఇస్తినమ్మా వాయినం 
పుచ్చుకుంటినమ్మా వాయినం. 


30. Itis probable that these forms went out of general currency 
in the Circars long ago, though how long ago it is not possible to 
determine. It is certain that in later inscriptions they appeared (as 
they appear now n letters and documents), as obsolete forms which 


౨౫% గురుజాడలు 1280 Minute of Dissent 


kept up an artificial life in a written dialect after they had died out 
of living speech. 


THE TRADITION OF AN IMMEMORIAL 
PROSE DIALECT 


3]. This written dialect was not the 'kavya' or poetical dialect. 
It was the dialect of prose and we have recorded evidence of its 
existence for at least seven centuries. It was a blend of obsolete 
and current forms. In inscriptions, the scribes freely employed 
spoken forms which did not conform to the usage of the poets. 
The feeling that such forms were vulgar or undignified, or out of 
place in prose composition was foreign to them. On the other 
hand, they must have felt that they contributed to the dignity of 
prose by employing obsolete forms like ఇస్తిమి which had once lived 
a vigorous life, and became obsolete without finding admission 
into the poetic dialect. The standing of these forms must have 
been very high to secure them an artificial currency in old world 
prose, when they had died out of living speech. 


32. Not only are verbal forms with tu and st most widely 
current, the corresponding literary forms with chu or tsu are not 
current in standard speech?, and linger only in the fast disappearing 
old pandits' slang to which Brown refers in his grammar under 
Gramya or vulgar forms (Vide Brown's Grammar, P.358) 


33. To summarise : The present participle in tu and the verbal 
forms with st fulfil conditions of affiliation which must satisfy the 
most exacting critic if only he concedes the principle of affiliation. 


1. They have almost universal currency. 
2. The corresponding literary forms have no currency. 


3. They are as regularly formed as the corresponding literary 
forms. 


౫% గురుజాడలు 1281 Minute of Dissent 


4. They have recorded existence for seven centuries with 
certainty of long previous currency. 


5. They can try conclusions with the corresponding literary 
forms in respect of antiquity and connections with polite 
forms in cognate languages. 


6. Some of the forms with st died out of current speech and 
were felt to be so important as to retain a place to this day 
in the traditional prose dialect. 


34. Yet these forms failed to find a place in the kavya dialect 
of the poets. Nor do they find a place in the Sub-Committee's 
lists. Can there be a stronger proof of the tradition of grammatical 
fixity of the poetic dialect, or of the compelling influence which it 
exercised over the minds of Messrs. V. Venkataraya Sastry and 
K.V. Lakshmana Row when they prepared lists of current and 
archaic forms? 


35. There are many other widely current, non-literary, spoken, 
grammatical forms which can be traced to hoary antiquity. I shall 
content myself with instancing a few typical forms. 


36. Nouns ending in mu (ము) - Many nouns in the poetic 
dialect denoting non-rational beings, inanimate objects and abstract 
ideas, end in mu (ము). A large proportion of such forms are Sanskrit 
derivatives. In standard speech these nouns appear with a final 
anuswara in which form they are current in Nellore also. 


37. It is doubtful if the sound corresponding to the symbol 
mu (ము) of the literary form, was ever widely current, or if the 
symbol correctly represented the modification which the anuswara 
sound underwent when Sanskrit and Prakrit neuter nouns were 
naturalised in Telugu. 


38. Sanskrit neuter nouns in a (అ) take am (So) in the 
nominative case. In Prakrit this m is replaced by an anuswara 


౫% గురుజాడలు 1282 Minute of Dissent 


(Vide Hemachandra's Prakrit grammar, Sutra 13, Page 5, Appendix 
to Vol. IX, Bombay Sanskrit series; also Trivikrama's Prakrita 
Sabdanusasanam, sutra 40, page 13, Vizagapatam, Arsha Press 
edition). The same tendency is still prevalent in Telugu so that 
Telugu scribes replace the final m (మ)of Sanskrit words by an 
anuswara at the end of metrical lines. This feature is found also in 
many Sanskrit books printed in Telugu type. Sanskrit words first 
came into Telugu from the vernacular Prakrits and the learned 
Sanskrit of the Prakrit-speaking Brahmans. It may, therefore, be 
presumed that Sanskrit neuter nouns in a (అ) came into Telugu 
with a final anuswara as they are to-day in polite speech. Whenau 
(&) was sometimes added to the anuswara in the process of 
naturalisation the resultant sound, represented a nasalised semi-vowel 
vu (3). At the present day the symbol mu (ము) represents a nasalised 
semivowel in such words as pamu (పాము) Chima (చీమ) and demudu 
(దేముడు) which are pronounced as pavu, Chiva, devudu. 


39. Whether or not the final mu (ము) which Sanskritic neuter 
nouns take in the literary dialect correctly represented a speech- 
sound which really existed in the past, the spoken form with an 
anuswara has claims to be considered at least as ancient as the 
form in mu (ము). This view receives support from the fact that 
according to grammarians, ancient Canarese neuter nouns in a (అ) 
took an anuswara in the nominative. 


40. The Conjunctions యున్‌ and నున్‌ (yun and nun). 


The conjunctions యున్‌ and నున్‌ of the literary dialect, 
are no longer in use in living speech. In Modern Telugu the 
lengthening of the final vowel of a word gives a copulative sense. 
Sometimes a So or à is added to the final long vowel. న్ను and à) 
are also used as conjunctional post-positions, generally in writing. 


4]. In Parent Dravidian the copulative post-position was 
probably ఉమ్‌ um or & un which took an initial semi vowel in 


Ps, గురుజాడలు 1283 Minute of Dissent 


combination (Tamil వుమ్‌, యుమ్‌; Canarese ఉం, Telugu యున్‌). In 
Modern Canarese a change has come over the particle similar to 
the change in Telugu and ఊ takes the place of ఉం. (Ex. Telugu 
రాముడూ, కృష్ణుడూ, Canarese రామనూ, కృష్ణనూ). The Canarese modern 
form was standardised and it was accepted by the Canarese 
Composition Committee. Vide page 3 of the report. 


42. InAppendix A, I gave a list of nouns with a final anuswara 
and modern conjunctional forms from old inscriptions. Neither of 
these appear in the Sub-Committee's lists. 


43. I hope I have proved conclusively that currency in the 
living vernacular, however wide, or however long, did not really 
influence as a principle the classification of forms by the Sub- 
Committee. The words current and archaic, no doubt occur as 
column headings in the statements. The current column is full of 
archaic forms and such of the forms as happen to be current, or 
very similar to current forms, are such as are common to the literary 
and spoken dialects. 


ELEMENT COMMON TO THE POETIC 
AND SPOKEN DIALECTS 


44. There was never any trouble or difference of opinion about 
the use in composition of words and forms which are common to 
the poetic and spoken dialects, and a recommendation to use them 
was hardly necessary, and was not a concession to Modern Telugu. 
By filling the current column with such forms, the Sub-Committee 
hoped to create the impression that they had affiliated a large 
number of non-literary spoken forms. But the Sub-Committee did 
not include in the lists, as they were required to do, polite spoken 
forms corresponding to the archaic forms irrespective of their use 
in literature. Mr. Venkataraya Sastry explained to me that he did 
not use the terms archaic and current in their normal sense. Archaic 


౫% గురుజాడలు 1284 Minute of Dissent 


meant for him, forms whose employment in prose, the Sub- 
Committee disapproved, and current meant forms whose use they 
approved. Out of about 256 individual forms given in the list as 
current, more than half are archaic and the rest with one or two 
exceptions are sanctioned by "traditional grammar." 


45. The loose use of the words archaic and current in the 
discussions and the resolutions of the various committees, and the 
absence of scientific method in classification have introduced much 
confusion into their proceedings. 


CURRENT AND ARCHAIC 


46. Current means what is current in speech, be it a standard 
dialect or a local or class dialect, and Archaic means what has 
passed out of such currency. These terms were not used in this 
sense in the proceedings of the Composition Committees. 
Consequently, the wording of their resolutions and recommendations 
is highly misleading. 


47. The technical terms current and archaic should, on no 
account, have been used divorced from their normal English 
signification. More specific terms should have been employed to 
indicate any kind of usage, however wide, other than in actual speech. 


48. When using the term current, the Tamil Committee's 
report does not indicate a standard speech or any local dialect with 
reference to which, currency was determined. No doubt, the 
expression standard speech occurs in the table of contents of Mr. 
Subbiah's note, but a perusal of the paragraph devoted to the 
discussion of dialects in that note, leaves the impression that in 
Tamil there is no standard speech but only a babel of unimportant 
local dialects. 


49. Similarly in their report, the majority of the Telugu Sub- 
Committee discourse on currency without feeling it incumbent 


౫% గురుజాడలు 1285 Minute of Dissent 


upon them to indicate the spoken dialect in respect of which such 
currency was to be understood. The denial of a polite standard 
speech is an important article of faith of the Old school. The Sub- 
Committee opine that, "the proposal of some that the dialects of 
the Krishna and Godavari districts be imposed as standard language 
on the other parts of the Telugu Country is unsound in principle 
and will prove most mischievous in practice". The majority of the 
Sub-Committee have thus cut the ground from under their own 
feet. Under the circumstances, they had no right to discuss current 
forms or to undertake the classification required by the second 
resolution. 


50. The Old school labour under a misconception that no 
spoken dialect should be considered as a standard, unless it be 
uniform throughout the whole of the country in which the language 
is spoken. Even in countries like England where ideal conditions 
conducive to uniformity prevail, polite speech presents marked 
variations. 


5]. In his Primer of Spoken English, Sweet said, "All I can 
do is to record those facts which are accessible to me, to describe 
that variety of spoken English of which I have a personal 
knowledge, that is, the educated speech of London and the district 
round it, the original home of standard English both in its spoken 
and literary forms. That literary English is the London dialect pure 
and simple, has now been proved beyond a doubt by the 
investigations of the German Morsback... But the unity of spoken 
English is still imperfect. It is still liable to be influenced by the 
local dialects in London itself by the Cockney dialect, in Edinburgh 
by the Lothian and Scotch dialects and so on. (pages v & vi) 


52. Again in his Sounds of spoken English, "A standard 
spoken language is, strictly speaking, an abstraction. No two 
speakers of standard English pronounce exactly alike. And yet 


౫% గురుజాడలు 1286 Minute of Dissent 


they all have something in common in almost every sound they 
utter." (page 8) 


53. Insomecountries of Europe conditions of standard speech 
prevail, compared to which, the conditions of Telugu in respect of 
uniformity may be considered ideal. Darmester says in his 
Historical French Grammar, "and yet in spite of the triumph of the 
absolute monarchy and of three centuries of general and local 
administration in which the language of Paris alone was used and 
in spite of the rise of the marvellous literature which has given to 
French an unrivalled position in the eyes of the world, the language 
has not yet achieved the conquest of the whole land. At the present 
day, Provencal in the cities of the south and local Patois in the 
greater part of the country districts belonging to the Langue d' oui, 
are still spoken side by side with French; in the country districts of 
the south the peasants hardly know any other speech but their Patois; 
the Basque region and lower Britanny have been hardly affected at 
all by French." (page 36) 


STANDARD SPOKEN TELUGU 


54. What the Sub-Committee condemns as unsound in 
principle, the imposition of the dialect of one part of a country on 
the other parts as the standard language, is exactly the process 
which occurred in the formation of standard speech at every turn 
in linguistic history. Everywhere the speech of courts and of centres 
of learning displaced its neighbours less favourably situated and 
developed into a standard language. 


55. There is little doubt that the same process occurred also 
in the Telugu country in the distant past. Whatever the old school 
may say to the contrary, eminent scholars and the people of the 
Telugu country are agreed that there is a dialect which is 
acknowledged as the standard. It is no other than the Telugu of the 
Krishna and the Godavari Districts. 


౨౫% గురుజాడలు 1287 Minute of Dissent 


56. Vegi, near Ellore, in the Krishna district, and Rajahmundry 
in the Godavari district were for many centuries, the capitals of 
the powerful Andhra kingdom of Vengi at whose court Telugu was 
first cultivated. Under the Eastern Chalukyas, the dominions of 
the kings of Vengi included the greater part of the Vizagapatam 
district and extended in the south-west into the Nellore district. 
The inland parts of the Telugu country were absorbed during this 
period by the kingdoms of Dravida, Karnata, or Maharastra. 


57. The first eminent Telugu poet whose work is extant, the 
poet whose language set the standard for the literary dialect in 
after-times, lived at the court of king Raja Raja of Rajahmundry and 
was an old resident of the capital. He claims to belong to a Brahman 
family which was attached to the royal house for generations. 


58. Historical conditions point to but one conclusion that the 
Chalukyan court at Rajahmundry set the standard both for speech 
and for literature, and that the influence of that standard extended 
to the utmost limits of the kingdom of Vengi. Beyond it, the standard 
was carried by the influence of court-poets and pandits -- literary 
dictators whose rule was not circumscribed by the narrow limits 
of akingdom. To this day Rajahmundry maintains its pre-eminence 
in literary activity. 


59. There is overwhelming evidence to prove that a standard 
speech exists in Telugu and that it is no other than the polite speech 
of the Godavari and Krishna districts. 


In Vol. IV of the Linguistic Survey of India for which 
Drs. Grierson and Sten Konow, and the late Rao Bahadur 
V.Venkayya were responsible, the Telugu of the Northern Circars 
is treated as standard Telugu. 


"The dialect spoken in the Northern Circars is usually 
considered, the purest form of the language." (Vide p.577). 


౫% గురుజాడలు 1288 Minute of Dissent 


Speaking of Telugu dialects in Northern India, Dr. 
Grierson says, "In reality the differences in phonology and 
inflexional system is so unimportant that those local forms scarcely 
deserve the name of a dialect". (page 577) If the varieties of Telugu 
spoken by the Telugus settled in different parts of Northern India, 
do not deserve to be distinguished as dialects, there is little sense 
in dividing polite speech into dialects by towns and districts as 
Vizagapatam dialect, Rajahmundry dialect and so forth. If the 
Komatu dialect, of which a specimen is given at page 595, does 
not deserve to be distinguished as a dialect, because it does not 
differ from the ‘ordinary’ standard Telugu, the polite speech of 
even border districts does not deserve that designation, and the 
fact will have to be recognised that standard Telugu is remarkably 
uniform. (Vide Linguistic Survey Vol. IV-page 594) 


In his grammar of Telugu (1817) Mr. William Brown says, 
"The Gentoos spoken by the higher classes in the Northern Circars, 
particularly the better educated of the Rajah caste in the 
Vizagapatam province (a race of men distinguished for the elegance 
of their manners and a high sense of honour) may be considered 
the most refined and perhaps, the most perfect Gentoos spoken at 
the present day.” (preface page ii) He advised European students 
of Telugu to select a tutor from "some district north of the river 
Krishna." (Vide preface p. xiv). 


In his Telugu Grammar Mr. Arden says, “The Telugu 
spoken in the Krishna and Godavari districts, which is the purest 
and most largely used, has been taken as the standard, and the 
principal differences, met with in the Cuddapah district have been 
pointed out and explained... as colloquial dialects of Telugu slightly 
differ, the book has been arranged to suit, as far as possible, all 
dialects." (preface, page vi) 


60. Similar testimony comes from a writer whom the Old 


౫% గురుజాడలు 1289 Minute of Dissent 


school have, for sometime, constituted their high-priest. (By Old 
school, I mean Mr. J. Ramayya Pantulu and his friends and not 
real orthodoxy). 


Rao Bahadur K. Veerasalingam Pantulu Garu says in the 
preface to the revised edition of Brown's Dictionary "It (Telugu) is 
spoken and written in its purity along the coast-strip between 
Nellore and Vizagapatam and in the four districts of the Madras 
Presidency included with in those limits." (Brown's Telugu-English 
Dictionary, revised edition, introduction p.iv). 


61. In deriving the word Telugu from Trilinga, Telugu 
grammarians gave Srisaila in the Kurnool district and 
Draksharama in the Godavari district, as the western and the eastern 
limits respectively of the Telugu country, which again bears 
testimony to the importance of Krishna and Godavari Telugu. (Vide 
Ahobala Panditiyamu, Ellore edition, Volume I, page 140). 


UNIFORMITY OF STANDARD TELUGU 


62. The remarkable uniformity of Standard Telugu is due to 
physical, social and historical conditions. The Northern districts 
are isolated on one side by mountain ranges inhabited by uncivilised 
tribes, and on the other by the sea. The Brahmans who were 
repositories of culture and the creators of polite speech were 
constantly at requisition at the courts of kings and chiefs, and 
everywhere at ceremonials where sumptuous feeding and largess 
could be had. The proverb went, that a king was respected only in 
his kingdom, but a scholar everywhere. We learn from inscriptions 
that, when large agraharams were granted to Brahmans, Scholars 
from far and near were invited to settle in them. Brahman families 
were constantly moving about the country, their objective generally 
being localities which offered facilities for betterment. A cursory 
examination of brahman family names which, in most cases, are 


౫% గురుజాడలు 1290 Minute of Dissent 


names of villages in which the families once lived, will show the 
extent of their migrations. The Brahman created the standard at 
the capital, and carried it everywhere. The warrior castes were no 
less restless than the priestly caste. Endogamous castes and sects 
spread over the whole country were a strong unifying factor. 
Frequent famines also must have set on foot migrations on a large 
scale. This state of flux of the higher classes gave their language 
uniformity. The conservative character of the people and their 
constitutional respect for authority, left little room for development 
of individuality which is at the root of all change. (Vide Sayce's 
Introduction to the Science of Language . Vol.I, p.200). 


63. Under the British rule more potent causes for the spread 
of the Standard Speech have come into operation which it is 
needless to detail. The home of Standard Speech has not merely 
retained its importance under modern conditions but has shot into 
the first rank among the districts of India in respect of the material 
prosperity and educational and literary activity. The Godavary and 
Kistna (Krishna) deltas are among the richest districts of the world. 
The great rivers, the sea, and the mountain ranges offer infinite 
possibilities of development. The East Coast is also studded with 
important zamindaris which have always been centres of ancient 
learning. 


64. There is far greater uniformity in Telugu than in the 
principal North Indian Languages. Dr. Grierson remarks that the 
modern languages of Northern India are said to change every twenty 
miles. (Vide Linguistic Survey, Volume V, page 3). Local variations 
in Bengali are very great. They must have been equally so in ancient 
times. Later Prakrit grammarians speak of a Gaudi and a Dhakki 
as Prakrit dialects of the day. And yet the nineteenth century 
witnessed the elevation of the dialect of Calcutta into the literary 
language of Bengal and it has already a great literature to its credit. 


౫% గురుజాడలు 1291 Minute of Dissent 


Dr. Grierson says, "Literary Bengali, as now known, is the product 
of the present century. Its direct cultivators are Calcutta Pandits." 


65. In ancient India, local variations, however great, did not 
prove a bar to the literary cultivation of important dialects. Like 
any modern scientific student of language, Vamana and Jayaditya 
discourse in Kasika of variations of speech from man to man, house 
to house, and district to district, and according to the mood of the 
moment. 

అపశబ్దా హి ప్రతిదేశం ప్రతిగృహం ప్రతిపురుషం 
ప్రత్యవస్థం భిన్నాశ్చానవస్థితాః 
(Vide page 15 Kasika, Benares Edition) 


In spite of this dictum, the Prakrits developed extensive 
literatures and were recognised by grammarians, as did the principal 
modern languages of Northern India. 


66. Scholars are agreed that the Telugu of the East Coast 
districts is the standard. Currency, must therefore, be determined 
with reference to it. This does not, however, mean that important 
local variations of other districts should not receive recognition in 
literary composition. Such variations are not really a handicap but 
a distinct gain. “Unity in variety-this is life; unity without variety- 
this is death. Therefore dialects should be allowed to live." (Gouin, 
“The Art of Teaching and Studying Languages” page 386). 


MISUSE OF TERMS 


67. Before proceeding to a discussion of the Sub-committee's 
lists, itis necessary to clear the ground by an approximate definition 
of certain terms whose misuse by writers of the Old school has 
tended to cloud the issues. Chief among these terms is 'grammar'. 
A misconception of the nature and functions of grammar pervades 
the discussions of the Committees, especially, of the Telugu 


౫% గురుజాడలు 1292 Minute of Dissent 


Committee. Considering that any modern standard work on English 
grammar would furnish information on the subject, it is somewhat 
surprising that persons who claim to speak with authority on 
questions of language and literature, should ignore modern advance 
in grammatical studies. Sweet's New English Grammar contains 
a very clear exposition of the nature and functions of grammar. 
"Grammar is generally used to imply a mainly practical analysis 
of one special language, in which study, general principles and 
theoretical explanations are subordinated to concise statements of 
facts, and definite rules." (page 4). 


"In considering the use of grammar as corrective of what 
are called ungrammatical expressions, it must be borne in mind 
that the rules of grammar have no value except as statements of 
facts; whatever is in general use in a language is for that very reason 
grammatically correct. A vulgarism and the corresponding standard 
or polite expression are equally grammatical each in its own sphere 
- if only they are in general use. But whenever usage is not fixed - 
whenever we hesitate between different ways of expression, or 
have to find a new way of expression then grammar comes in, and 
helps us to decide which expression is most in accordance with 
the genius of the language, least ambiguous, most concise, or in 
any other way better fitted to express what is required." (Sweet's 
New English grammar, part I, page 5). 


"We do not study grammar in order to get mastery over 
our own language, because in the nature of things we must have 
that mastery before we begin to study grammar at all, nor is 
grammar of much use in correcting vulgarisms, provincialisms and 
other linguistic defects, for these are more dependent on social 
influence at home and at school than grammatical training." (Ibid 
PP 4 and 5). 


౫% గురుజాడలు 1293 Minute of Dissent 


TWO DIALECTS AND TWO GRAMMARS 


68. There are two principal dialects in Telugu, one an archaic 
and artificial literary dialect and the other, the living polite dialect. 
The facts of the two dialects differ considerably and since grammar 
is a statement of facts, each dialect has a grammar of its own which 
takes account of its facts. The literary dialect acquired grammatical 
fixity centuries back. In other words it did not keep pace with the 
changes undergone by living speech. It is, therefore, a dead 
language and its facts are found in books. The facts of polite speech 
are in the mouths of the best society. 


69. Some members of the Old school resent the application 
of the epithet dead to the poetic dialect; but the word is a technical 
term of the science of language, and conveys no offence. On the 
other hand, it is redolent of power, beauty and sanctity. When we 
mention Sanskrit, Pali and Persian, Hebrew and Arabic, and Greek 
and Latin, we have summarised the achievements of the ancient 
world. Some of these languages are said to exercise a living 
influence. Living influence is a metaphor and means influence 
felt at the present day. But such influence does not constitute them 
living languages. Genung explains the nature of a living language 
in the following paragraphs under "present usage":-- 


"Under this head come the considerations that should 
influence the writer on account of the age of words in general, he 
should admit only words in good standard present usage. Language 
evinces its life as do all living things; by growth on the one hand, 
taking in and assimilating new expressions, as advancing thought 
or discovery or invention demands them; and on the other hand, 
by excretion, continually discarding old locutions for which there 
is no further use. It is this phenomenon of growth and the excretion 
that distinguishes a living language from a dead one; the latter 
kind, like Latin or Hebrew, can be added to mechanically, but it 


౫% గురుజాడలు 1294 Minute of Dissent 


does not grow; nor on the other hand does it diminish, being fixed 
and crystallised in its existing literature. Because it is thus fixed it 
does not take hold as does a living language; the spirit has gone 
out of it, so that at best its life can be only galvanised life." 


"In a living language there are always many words on the 
frontiers of the too new or too old whose use is a matter of 
uncertainty and debate; and has to be determined by a general 
consensus of literary usage and authority, in which not only refined 
speech but the relative rank of authors has to be taken into account." 
(Vide The Working principles of Rhetoric pp. 61-62) 


70. Here it is necessary to invite attention to a fallacy, which 
vitiates the reasoning of many writers on the Telugu Controversy. 
They seek to apply to Telugu the principles of standard of usage 
laid down by English writers without necessary qualification. The 
usage of the best speakers and the best writers is the standard in 
English. It is so because the language of literature in English has 
kept pace with the changes undergone by standard speech, but did 
not acquire practical fixity like the ancient literary languages of 
the East. In other words in English there is nothing like the 
cleavage, which exists in Telugu between the spoken and the written 
idiom. Therefore in Telugu the usage of the great writers who 
wrote in the poetic dialect, can set the standard only for that dialect. 
On the other hand, for the new literature in Modern Telugu the 
usage of the best speakers alone can set the standard until a literature 
develops as in Modern Bengali. While laying stress on the usage 
of great writers as the standard of usage for Telugu, the Old school 
carefully avoid all reference to the other English standard of usage, 
namely, the usage of the best speakers. 


71. Members of the old school generally treat Telugu as but 
one language with but one grammar which they call traditional 
grammar, accepted grammar or existing grammar. This belief is 


౫% గురుజాడలు 1295 Minute of Dissent 


due to the domination of the influence of the old world pandit who 
refuses recognition to polite speech’, A vague idea seems to prevail 
that the grammar of the literary dialect has universal application to 
all dialects, whose usages are considered right or wrong according, 
as they conform or not, to its rules. This process is something like 
judging the correctness of Italian by the grammar of Latin, or of 
the Prakrits by Sanskrit grammar. I am afraid these new 
grammatical distinctions of traditional grammar, accepted grammar, 
and existing grammar are not used with any clearness of conception 
and are meant by their very vagueness, to create an impression 
that the grammar, which they connote, is fortified by ancient 
authority and modern acceptance. If by traditional grammar the 
Old school mean grammatical treatises of orthodox writers old 
and new, it would be only another instance of the irresponsible 
manner in which they set up as standard what is unscientific and 
unsound. Speaking of the Canarese grammar Sabdamanidarpana, 
Dr. Burnell made a reference to the short- comings of the Telugu 
grammarians. "The great and real merit of Sabdamanidarpana is 
that it bases the rules on independent research and the usage of 
writers of repute; in this way it is far ahead of the Telugu and 
Tamil treatises, which are much occupied with vain scholastic 
disputation." The contrast between the method of Telugu 
grammarians and Canarese grammarians is put pointedly in Mr. 
Rice's remarks on Bhattakalanka's Canarese Sabdanusasana. "It 
is not an antique treatise dealing with archaisms and obsolete terms 
interesting as a literary monument though of little practical value, 
but has the advantage of treating the whole range of the language 
down to the modern period and its rules are such as apply to the 
present time." (Vide page 4, Rice's edition of Bhattakalanka's 
Sabdanusasanam). In the preface to his Telugu philology, the late 
Professor Seshagiri Sastri made scathing condemnation of orthodox 
Telugu grammars. 


౫% గురుజాడలు 1296 Minute of Dissent 


72. And yet the following resolution (6) of 2 August last 
which was proposed by Mr. K.V. Lakshman Row and seconded by 
Mr. Jayanti Ramayya Pantulu pins its faith on Chinnaya Suri's 
grammar. 


"That under para 3 of the reference from the Syndicate 
No. 2873 dated the 18" September 1911, this Committee is bound 
to proceed on the basis of the existing Telugu grammar, such as 
followed by standard grammarians like Chinnaya Suri and 
Sitaramacharlu and to consider in what respects, if any, the strict 
rules of that grammar may be departed from, in the interests of 
simplicity and clearness of expression." 


73. The wording of the resolution betrays a strange ignorance 
of the nature and functions of grammar. A good grammar is based 
on usage which a bad grammar cannot adequately represent. Until 
that usage changes grammar cannot change. To change the rules 
of grammar first and to seek to change usage in accordance with 
such change is an impossible process in respect of a living language 
and wanton vandalism in respect of a language that is dead. 


74. Much of the inconsistency which characterises the 
pronouncements of the Old school is due to a vain attempt to treat 
a highly archaic and artificial literary dialect as a living tongue. 


75. The confusion between the grammars of two dialects, one 
ancient, and the other modern, is apparent everywhere in the 
writings and pronouncements of the leaders of the Old school. 
Referring to my attitude in this controversy, Mr. J. Ramayya Pantulu 
wrote as follows, in his pamphlet entitled "A defence of Literary 
Telugu" (which was reprinted by the University and circulated to 
the members of the Composition Committee). "As a member of 
Text-book Committee, Mr. Appa Row would approve books written 
in accordance with the rules of accepted usage and grammar as 
well as books which contravene those rules. In writing composition 


౫% గురుజాడలు 1297 Minute of Dissent 


in the School-Final and Intermediate examination, he would leave 
the candidate's choice either to conform or to violate the rules of 
grammar." (Vide page 7). 


76. In his memorandum on Telugu Prose, Mr. K.V. Lakshmana 
Row recognises but one grammar, which he calls the traditional 
grammar. In the a paragraph he speaks of polite Telugu which he 
calls 'eramyam' as "non-grammatical, dialectal and slang." Its 
forms are "foreign to grammar." (Vide page 7). In para II he says 
that the new School of linguistic reform has no grammar of its 
own. Here he probably means a treatise on grammar. This 
statement is somewhat surprising when we consider that modern 
standard Telugu has received a more thorough and scientific 
treatment from modern scholars like Campbell, Caldwell and Sten 
Konow than the old poetic dialect did at the hands of orthodox 
grammarians. 


77. While dividing polite speech into innumerable dialects, 
some writers of the Old school refuse to recognise, explicitly or by 
implication, the existence of two distinct dialects like an old literary 
and a modern spoken. Such of them as taken an extreme position 
are at least consistent when they speak of one grammar for Telugu, 
but Mr. J. Ramayya Pantulu believes in different dialects and one 
grammar. At a conference of Pandits held in May 12" in Madras 
which was organised by Mr. Ramayya Pantulu and his friends, a 
resolution was passed which stated that there were no essential 
differences between literary or grandhika Telugu and spoken or 
Vyavaharika Telugu. In a report of the pandits' Conference which 
appeared in the Madras Times of 17” idem, a writer said, "The 
speakers were unanimous in declaring that there was no need for 
the reform as there was, strictly speaking, no such thing as spoken 
as different from written Telugu." In a memorial to Government 
which Mr. J. Ramayya Pantulu proposed for adoption at a meeting 
held in Madras for that purpose appears this somewhat startling 


౫% గురుజాడలు 1298 Minute of Dissent 


statement. "The distinction between modern and old Telugu exists 
only in the imagination of reformers and is unintelligible to Telugu 
people. We have nothing in Telugu corresponding to old English. 
What they call Modern Telugu is nothing but the colloquial dialect." 


78. In his pamphlet Mr. J. Ramayya Pantulu says, "The 
difference between the two dialects grammatically is no more than 
exists between the literary and the colloquial dialects generally." 
But every student of the science of language knows that among 
conservative oriental peoples with an ancient civilisation, literary 
languages showed a tendency to acquire fixity, while the spoken 
languages changed, and as time went, widened the cleavage 
between the spoken and the written idiom. In his Comparative 
Grammar of the Dravidian languages Mr. Caldwell says, "It is a 
remarkable peculiarity of the Indian languages that, as soon as they 
begin to be cultivated, the literary style evinces a tendency to 
become a literary dialect distinct from the dialect of common life 
with a grammar and vocabulary of its own." (page 81). This 
tendency has been noticed by eminent authorities on the science 
of language. But I shall content myself with quoting from Professor 
Whitney. 


"Thus far in the history of the world, this kind of 
conservative influence has usually been active only within the limits 
of a class; a learned or priestly cast has become guardian of the 
national literature and the conservator of the tongue in which it 
was written; while to the masses of the people both have grown 
strange and unfamiliar. Deprived of the popular support, the 
cultivated dialect has at once begun to lose its vitality; for no 
language can remain alive which is not answering all the infinitely 
varied needs of a whole community, and adapting itself in every 
part to their changes; it is stinted of its natural and necessary growth 
when it is divorced from general use and made the exclusive 


౫% గురుజాడలు 1299 Minute of Dissent 


property of a class. Thus there come to exist among the same 
people two separate tongues; the one, an inheritance from the past, 
becoming ever more stiff and constrained, and employable only 
for special uses; the other, the production of the present, growing 
constantly more unlike the other by the operation of the ordinary 
processes of linguistic change; full of inaccuracies and corruptions, 
if we choose to call them so, but also full of healthy and vigorous 
life, which enables it finally to over-throw and replace the learned 
dialects of which it is the offspring. Such has been the origin and 
such the fate of all the learned dialects which, in various parts of 
the world, have been preserved as 'dead languages,' for the purposes 
of learned communication, after losing their character as the 
vernacular speech of a community; for instance, the ancient 
Egyptian, long kept up for sacred uses, and written in the 
hieroglyphic signs, after both language and letters had in popular 
use taken on another form; the Zend, in the keeping of the ministers 
of Zoroaster's doctrine; the Sanskrit, even yet taught in the 
Brahmanic schools of India, amid the Babel of modern dialects, 
its descendants; the Latin, the common language of the educated 
through all Europe, for centuries during which the later forms of 
Romanic speech, now the vehicles of a culture superior to that of 
Greece and Rome, were mere barbarous patois. Every dialect which 
is made the subject of literary culture is liable to the fate of the 
Latin; aristocracy and exclusiveness tend to final over throw, in 
language as in politics; the needs and interests of the many are 
more important than those of the few, and must in the end prevail. 
True Linguistic conservatism consists in establishing an educated 
and virtuous democracy, in enlisting the whole community, by a 
means of thorough and pervading education, in the proper and 
healthy preservation of the accepted usages of correct speech and 
then in letting whatever change must and will come, take its course. 
There is a purism which, while it seeks to maintain the integrity of 


౫% గురుజాడలు 1300 Minute of Dissent 


language, in effect stifles its growth; to be too fearful of new words 
and phrases, new meanings, familiar and colloquial expressions, 
is little less fatal to the well-being of a spoken tongue than to rush 
into the opposite extreme. It is hardly needful to point out that 
these desirable conditions are much more nearly realised in the 
case of our modern cultivated and literary languages than in these 
of olden time, and that the former have, in all human probability, a 
destiny before them very different from that of the latter. In the 
present constitution of society, among the enlightened nations of 
Europe and America, the forces conservative of the general purity 
of language have attained a development and energy to which only 
a distant approach was made under the most favourable 
circumstances in ancient times. The conscious and reflective users 
of speech, the instructed and cultivated, the writers of their thoughts, 
have become everywhere a class powerful in numbers as well as 
dominant in influence. Education, no longer confined to the upper 
layer, more or less pervades the whole mass of the people. Books 
are in every one's hands, assimilating and establishing the written 
and spoken usages of all. That form of the common speech in 
each country which has enlisted in its support the best minds, the 
sweetest and most sonorous tongues, is ever gaining ground upon 
the others, supplanting their usages, and promising to become and 
to continue the true popular language." (Language and the Study 
of Language by Whitney, pp. 149 to 151. See also appendix H). 


79. The cleavage existing between the literary dialect and 
polite speech in Telugu, hardly requires proof and has been attested 
to by eminent scholars. Dr. Sten Konow says, "On the other hand, 
the difference between the conversational language and the literary 
form is considerable" (page 577). "The greater part of Telugu 
literature consists of poetry and is written in a dialect which differs 
widely from the colloquial form of the language." (page 579, 
Linguistic Survey of India). 


Ps, గురుజాడలు 1301 Minute of Dissent 


Dr. Campbell : "Nearly the whole body of the Telugu 
literature consists of poetry, written in what may be termed the 
superior dialect of the language; but so different is this from the 
inferior or colloquial dialect in common use among all classes of 
people, that even to the learned, the use of commentaries is 
indispensable for the correct understanding of many of their best 
works." (Vide pp 12 and 13 of the introduction to Campbell's 
Grammar). 


Arden's Telugu Grammar : "In Telugu the dialect used in 
ordinary conversation differs so much from that used in 
grammatically written books that thousands of Natives, who use 
the language as only the medium of conversation, cannot read a 
grammatically written book, or understand it, when read to them. 
For the same reason, a foreigner may be able to read and understand 
a Telugu book, but at the same time may be unable to converse 
with Natives, or understand what they say to him. Owing to this 
great difference between the colloquial and the grammatical dialect, 
in the present work the former has been kept entirely distinct from 
the latter." (Vide page 4 of the preface). 


"Upon opening a Telugu book written in the grammatical 
dialect, the student will find, that not only do the forms of the 
individual words differ very considerably from those used in 
common conversation, but that the words are so run into each other, 
and have their initial letters so altered, that the whole is rendered 
almost unintelligible." (Vide Page 312). 


80. When the majority of the Sub-Committee undertook to 
classify grammatical forms into archaic and current and filled the 
archaic column with so many as 359 archaic forms as against 246 
which they call current they clearly admitted that the poetic dialect 
was archaic. But in appendix B of his defence Mr. J. Ramayya 
Pantulu quotes with approval two passages from Brown's essay on 


౫% గురుజాడలు 1302 Minute of Dissent 


Telugu literature in which he held that, "No part of the language 
not even in the oldest poems, has become obsolete." And Mr. J. 
Ramayya Pantulu exclaims, "What should be said to an educated 
Telugu man complaining that literary Telugu is archaic, obsolete 
and unintelligible?" Mr. J. Ramayya Pantulu does not tell us that 
the paragraphs in question were addressed to European students 
of Telugu whom Mr. Brown desired to convince of the advantages 
of studying popular Telugu poetry. I wonder if Mr. J. Ramayya 
Pantulu is not aware that Mr. Brown in his grammar published 
later, and in the preface to his dictionary expressed quite a different 
opinion. "If we wish to be intelligible we must use the common 
dialect. The two dialects differ almost as much as ancient and 
modern Greek: and were a resident in Athens to attempt to transact 
business in ancient Greek (using likewise poetic elision!) he would 
not easily be understood; nor can the Telugus understand us, unless 
we speak and write as they do. These remarks are made in 
consequence of the publication, by Natives at Madras, of some 
small works on grammar and religion, which by using poetical 
rules are hard to be understood." (page 34). Again at page 45 Mr. 
Brown said, "As the principal Telugu rules are used in poetry, but 
much neglected in common life, I have placed them at the end of 
this grammar to be referred to when questions arise in Telugu poetry. 
Among the Natives these rules are known to few but poets; who 
use them (and often break them) in writing verse." 


"Each of the Southern languages has a poetical and a 
vernacular dialect : which vary as widely as Saxon varies from 
English." (Preface to Brown's Telugu-English Dictionary, Page iv) 


81. Like the "Little Cottage Girl" of Wordsworth, Mr. J. 
Ramayya Pantulu disbelieves in death, in the Telugu poetic dialect. 
In his note on the compilation of a comprehensive etymological 
dictionary of the Telugu language which the Telugu Academy was 


౫% గురుజాడలు 1303 Minute of Dissent 


to publish, Mr. J. Ramayya Pantulu suggested the exclusion of 
quotations from Modern Literature from the dictionary. He 
remarks, "It will, perhaps, be desirable to fix a time-limit and rule 
that no book written after that limit should be quoted from. This 
will shutout almost the whole of prose literature which is quite 
recent and cannot lay much claim to authority." (Vide page 3). 
This is a scathing condemnation by the President of the Senate of 
the Telugu Academy of a Prose literature whose praises Mr. K.V. 
Lakshman Row sings in the report of the majority of the Sub- 
Committee. This scholar to whom archaism in language is sacred, 
and current usage is repugnant, undertakes to settle the lines for 
the Composition of candidates at the Intermediate examination! 


82. Inthe columns of the "Madras Mail" of the 6" Instant a 
correspondent takes great pains to defend the misuse of the term 
'grammar' by writers of the Old school. I notice his letter because 
it bears internal evidence of the authority of the old school. For 
misuse of terms, mis-statements of facts and for confusion of 
thought, the letter is remarkable even for a writer of the Old school; 
to its stock phrases, "traditional grammar," "accepted grammar" 
and "existing grammar", the writer adds two more, namely, 
"grammar in the wider sense and grammar in the narrow sense of 
the pedagogue and the school time-table." If I may venture an 
interpretation of the letter, I suppose the writer seeks to draw a 
distinction between descriptive and historic grammar on the one 
hand and normative or didactic grammar on the other. But modern 
scholarship does not recognise the authority of normative grammar 
except within very narrow limits and the modern world refuses to 
acknowledge its authority when it seeks to "measure the correctness 
of current speech by the standard of a more or less arbitrarily chosen 
past period often termed classical". The nearest analogy in European 
history to the pretensions of the Telugu poetic dialect was the 
"humanistic apotheosis of the Ciceronian latinity and the 


Ps, గురుజాడలు 1304 Minute of Dissent 


unreasonable contempt of the Humanists for the medieval Latin 
which after all was the organic development of the speech of 
Rome." 


83. The psychology of the grammatical puzzle of the Old 
school is not inscrutable. I suppose it sprang from a desire to find 
a bad name for a dog that was to be hanged. It obviated the necessity 
of explicitly recognising the existence of two dialects and facing 
the problem as to which of the two dialects was best indicated as a 
suitable instrument of Modern Prose. 


GRAMYA 


84. Another much misunderstood and misinterpreted word is 
Gramya. It is a technical term of the grammar of the poetic dialect 
which is variously explained. The first grammarian Ketana did 
not define the term but the examples which he gave are all from 
the spoken Telugu of his day which, he thought, did not find 
recognition from the poets. According to him gramya bore the 
same relation to the poet's Telugu as the Apabrahmsa of the Sanskrit 
grammarians bore to classical Sanskrit. Like Ketana all subsequent 
grammarians gave their examples of Gramya from spoken Telugu 
but later grammarians introduced confusion into the meaning of 
this technical term of Telugu grammar, by importing into it the 
meaning it carries in Sanskrit rhetoric, of 'vulgar. Appakavi says 
in one place that gramya is the speech of the rustic classes. (Vide 
appakaviyamu, The edition of Messrs. V. Rama swami Sastrulu & 
Sons, page 37). The meaning of the term was further extended to 
ingrammaticisms. The Old school call polite Telugu of the present 
day gramya and the term is rendered by the English words "vulgar, 
slang, dialectal, ungrammatical." Of the three meanings given by 
the grammarians to the word gramya only one, the first, applies to 
that portion of polite spoken Telugu which was not utilised by the 
early poets. The very term 'polite' excludes slang and vulgar. Slang 


౫% గురుజాడలు 1305 Minute of Dissent 


is evanescent and disreputable, Polite Telugu is not. The vulgar of 
English rhetoricians generally corresponds to the second meaning 
of the word gramya and carries low class associations with it. Let 
us honestly call Polite spoken Telugu by its correct name; and then 
discuss its worthiness or unworthiness; only let the Old school 
bear in mind the logical consequences of calling it vulgar. Says 
Lounsbury, "Language is no better and no worse than the men who 
speak it." (page 184, History of the English language) 


85. The character of slang and the vulgar is, in the first 
instance, determined by the speech-sense of polite society, from 
which it is imported into literature. As irony would have it, the 
Telugu poetic dialect contains a large number of low class forms 
which are considered vulgar in polite society. I need only instance 
one grammatical form widely current in literature and low class 
dialects, which is condemned as improper in the polite society of 
the Circars. The past-tense forms formed from the past participle 
adjective (వచ్చినాడు, కొట్టినాడు). Mothers administer a prompt rebuke 
to children when they pickup such forms from their low class 
surroundings. 


THE REAL PROBLEM 


86. Is it worth while to have in Telugu a modern prose such 
as they have in English? The question is capable only of one 
answer and it is no longer left to our option to have it or not to 
have it. Social, political and literary ideals have changed. Literature 
is no longer confined to a cult; and mass education which is one of 
the greatest blessings of British rule has necessitated the creation 
of a modern prose in Telugu. 


87. Ifso, from English analogy which is the dialect indicated 
as most suitable for modern prose? This question admits of but 
one answer - the polite spoken dialect. A highly artificial and 
archaic poetic dialect is altogether unsuitable for modern prose. 
౫% గురుజాడలు 1306 Minute of Dissent 


(When speaking of a modern prose, I exclude emotional or 
imaginative prose which in the matter of diction, partakes of the 
character of poetry). The use of acrhaisms to a limited extent is 
permitted in English poetry. But archaisms are considered to be 
incompatible with a prose style. A modern prose must be based on 
present usage. 


88. The recommendations of the Tamil Composition 
Committee acknowledge this fundamental principle. The following 
passage occurs in a letter addressed by Rao Bahadur Professor M. 
Ranga Chariar as convener to the members of the Tamil 
Composition Committee, indicating the lines on which it was to 
work. "The other point relates to archaic forms of inflexion. It 
will perhaps be good to classify the inflexional forms of the 
language into obsolete, obsolescent and current forms, and prohibit 
the use of all obsolete forms in modern prose as well as poetry, 
permit to some extent obsolescent forms in modern poetry, and 
allow only the current forms in modern prose. In this respect also 
the object to be kept in view is to make the written (prose) language 
be as near as possible to spoken speech." (Vide p.36 of the Report). 


89. In support of this principle, I have made citations from 
English writers in Appendix B. 


90. Let us examine the claims of rival schools of prose. To 
avoid misconception it is necessary to revise the names which are 
given to them. The opponents of the modern school are all grouped 
under one name, the conservative, traditional or orthodox school. 
But there are such radical differences in literary doctrine and in 
practice among the various groups which comprise it, that it is 
necessary to distinguish them. 


9]. Mr. J. Ramayya Pantulu recognises but two schools, a 
classical and a modern. Mr. K.V. Lakshman Row concedes that 
there are three "differing widely from one another on the question 
౫% గురుజాడలు 1307 Minute of Dissent 


of how far it is desirable to follow the traditional grammar and the 
classical style in modern prose." We are not here concerned with 
style which tends to confuse the issues. We are concerned only with 
dialects. What is called traditional grammar is only a periphrasis 
for the poetic dialect. Mr. K.V. Lashman Row 's three schools are:- 


i. "The conservative school, represented by some pandits 
of the old orthodox type" who, "naturally protest against 
any departures from the rules of traditional grammar." 


ii. The modern prose school who avoid archaic forms and 
write a grammatically correct simple style intelligible to 
the ordinary reader is headed by Rao Bahadur K. 
Veerasalingam Pantulu Garu. 


iii. The "colloquiality school", that is the Modern School 
which Mr. K.V. Lakshman Row believes, "seeks to discard 
altogether literary tradition and grammar, and desires to 
raise the various spoken dialects to the dignity and rank 
of the standard literary language in supersession of the 
now recognised popular style of prose". 


92. Itis not easy to conceive how the first two schools could 
differ widely in their allegiance to traditional grammar and yet 
both write grammatically correct language. What Mr. K.V. 
Lakshman Row calls the modern prose school has deviated largely 
from traditional grammar. 


93. Since the basis of classification into schools is difference 
in respect of dialect, it is advisable to give them names which will 
bring out that difference. I, therefore, propose to call the Real 
Orthodox School, the School of the Kavya or Poetic dialect, or for 
convenience, the Kavya School. Since Mr. K. Veeresalingam 
Pantulu and his followers employ varieties of the literary dialect 
in which they violate its rules of grammar and precedents of usage 
I would designate them the School of Neo-Kavya Dialect or Neo- 


౫% గురుజాడలు 1308 Minute of Dissent 


Kavya School. The Neo-Kavya School comprises a hetero geneous 
crowd of writers who may be roughly classified into three groups. 


i. Writers like Mr. V. Venkataraya Sastri who deviate from 
literary tradition in certain matters basing such deviation 
on interpretation of rules, but otherwise write a correct 
Kavya dialect. 


ii. Writers like Mr. K. Veeresalingam Pantulu who deviate 
widely from literary tradition, partly deliberately, and 
partly unconsciously. 


ili. Writers who profess to follow Mr. K. Veeresalingam 
Pantulu in deviating from authority but break rules at will 
and write a very incorrect Kavya dialect. 


94. Mr. K.V. Lakshman Row calls this Neo-Kavya School, 
the school of modern prose, meaning thereby, probably, that it is 
progressive in ideas of style. But since dialect is the real basis of 
classification, it is advisable to drop this designation. This school 
does not accept spoken currency as the standard of usage as against 
literary tradition, but professes to conform to that tradition. I have 
dropped the names, Grammatical School and Classical School, as 
the terms are misleading. The Kavya dialect was no doubt the 
dialect of the earliest and the best of the poets, and the dialect with 
which the grammarians busied themselves, but the employment of 
the term grammatical dialect has led some persons to believe, or 
make others believe, that the spoken dialects are ungrammatical. 


The term classical Telugu may lead a foreigner to associate 
with Telugu poetical literature those qualities which distinguish 
the great literatures of ancient Greece and Rome. The modern 
school employs polite speech. There are two sections in this school. 
One section avoid archaisms altogether, and the other admit them 
sparingly according to literary exigencies. 


౫% గురుజాడలు 1309 Minute of Dissent 


THE KAVYA SCHOOL 


95. Before we discuss the question of prose in the Kavya 
dialect it is necessary to form some idea of the nature of that dialect 
and its tradition. 


96. The Kavya dialect was the product of a condition of society 
dominated by narrow social, political and literary ideals. The 
masses lived and laboured for the benefit of the aristocracy and 
the education of the sudra was a crime. 


97. The education of the masses was no part of the orthodox 
tradition. Learning and literature were the monopoly of the 
Brahman to whom Sanskrit precedent was sacred and inviolable. 
Telugu literature originated under Sanskrit influence and as the 
beginnings of Telugu literature synchronised with the decadence 
of Sanskrit literature, the conventions of language and art which 
characterised that decadence, fixed themselves on Telugu literature. 


98. The Kavya dialect was a poetic dialect. In the absence of 
mass education or democratic religious movements, the Telugu 
poets did not feel the need for prose. Prose pieces, no doubt, entered 
into poems. There, the poet sought relief from composition in 
metres which taxed all his resources. Sometimes a single word, 
sometimes a prose sentence, served as a useful link in metrical 
narration. The longer prose pieces generally differed from verse 
only in not being thrown into a metrical mould. Old literary Telugu 
was a poetic dialect. Its development was determined by the needs 
of a highly conventional poetical literature with a complicated 
system of versification. Words and grammatical forms which 
expressed set ideas, or met certain, ever-recurring metrical 
exigencies, were retained in the language permanently as a valuable 
and indispensable asset. 


౫% గురుజాడలు 1310 Minute of Dissent 


99. Telugu poetry appealed to a narrow cult. Scholars wrote 
for scholars, and as time went on, unintelligibility was felt to be 
high literary merit. The Kavya dialect abounded in learned Sanskrit 
and in archaisms. 


VOCABULARY 


100. Perhaps, no language of the world has a more copious 
stock of synonyms than the Telugu poetic dialect; for, here, we 
have the singular phenomenon of an almost wholesale annexation 
of a great dead language, Sanskrit, and unrestricted borrowing from 
the literary Prakrits. 


101. Inthe native element there is a wealth of variants of words 
and of grammatical forms belonging to different ages and different 
dialects and there are coinages of the poets too. 


102. The retention in hand of this cumbrous vocabulary was 
necessitated mainly by metrical exigencies. Indigenous Telugu 
poetry was alliterative and the pandit imposed upon it the 
quantitative restrictions of Sanskrit regular metres. Telugu metres 
modelled on Sanskrit regular metres, had eight alliterative points 
and the first two letters of a verse determined the shape and position 
of seven words in a quatrain! 


103. In indigenous metres, the alliterative points were fewer. 
Sometimes whole poems were written in one of these metres, 
namely, dwipada. But this metre was not popular with the poets 
who preferred the varying rhythm and the majestic sweep of 
Sanskritic metres to the dull monotone of the dwipada. In the 
former, lines ended in longs; but words with final shorts 
preponderated in the poetic dialect; and poets were reduced to all 
kinds of shifts to close verse lines with longs. The Canarese poets 
from whom Telugu probably borrowed some popular Sanskritic 
metres, were wiser and discarded what is called the pause 


౫% గురుజాడలు 1311 Minute of Dissent 


alliteration. But the Telugu poet preferred to race in jingling chains. 
The following table will indicate the wealth of synonyms which 
was all too small for the needs of the average poet (and , sometimes, 
even of eminent poets) who called into active service a formidable 
reserve of veteran expletives when confronted with a metrical 
difficulty. 


Number Idea Number of Number now 
synonyms current 
1. Woman 130 7 
2. Beauty 91 11 
3 Cupid 88 1 
4. Love 71 10 
5. Courtesan 50 6 
6. To die 79 5 
T. War 42 7 
8. Warrior 56 3 
9. Deceit 44 14 


104. In the following list I omitted Sanskrit synonyms and took 
into account only Telugu words and Sanskrit derivatives which 
together are called achcha Telugu or pure Telugu, by Telugu 
grammarians. 


Number Idea Number of 
synonyms 

l. To excel 97 

2. To spread 90 

3 Much 6 

4. Little 82 

5. Sorrow 84 

6. Joy 33 


Ps, గురుజాడలు 1312 Minute of Dissent 


: Anger 58 
8. Enmity 21 


1 Pride 59 
10. Prosper 56 


THE TRADITION OF GRAMMATICAL FIXITY 


105. So much for the vocabulary. The grammar of the literary 
dialect acquired practical fixity long long ago. Grammarians have 
laid down in unmistakable terms that the usage of the most ancient 
poets was the standard. Appakavi whose authority Mr. J. Ramayya 
Pantulu sets very high, quotes from “కవిరాక్షస” reputed to be an 
ancient poet, the dictum that poets should use only such words as 
were used by Nannaya in his translation of the Mahabharata. The 
same idea appears in Ahobala Panditiyamu (Vide page 3, Ellore 
Edition). In another place Appakavi defines a Satkavi or "good 
poet" as పూర్వకవీశ్వర వాక్రయోగదక్షుడు, i.e., one who is skilled in 
using the language of the ancient poets. With a vocabulary largely 
obsolete and a grammar which had acquired practical fixity in the 
dim distant past, the Kavya dialect is not indicated as a suitable 
instrument of modern prose. 


THE MAKERS OF NEO-KAVYA PROSE 


106. British Rule with its broad educational ideals necessitated 
the creation of a modern prose, but the task fell into the hands of 
persons who had no notion of the requirements of a modern prose. 
An intimate acquaintance with English literature and literary 
history, and a mastery of at least the technique of literary art, were 
the qualifications required in a writer who undertook the creation 
of a modern prose in Telugu. The pandit who assayed it in the first 
instance and the layman who followed in his wake with an uncritical 
and superficial knowledge of English literature, were both not 
qualified for the task. They gave Telugu prose a wrong start and 
the result proved injurious to literature and to education. 


౫% గురుజాడలు 1313 Minute of Dissent 


107. Under missionary influence, no doubt, Telugu School 
books were once written in the polite spoken dialect, and spoken 
forms entered largely into the translations of the Bible. 


108. But Elementary Education came under the influence of 
the pandit and school-books were written in the poetic dialect. 
Even the pandit realised in time, that a study of the poetic dialect 
was beyond the capacity of elementary school boys, and that it 
was an unsuitable medium of instruction in elementary schools. 
He, there fore, sought to simplify it by deliberately violating some 
of the rules of its grammar, chiefly those bearing on sandhi. In 
1856 The Upayukta Grandhakarana Sabha of Madras i.e., the Text- 
book Committee of the day which wrote or published school books 
appended a notice to the 3" edition of an "outlines of geography" 
of which the following is a translation. 


"The Upayukta Grandhakarana Sabha (society for the 
writing of useful books) of Madras, wrote this book in the cyclic 
year Saumya corresponding to 1849 A.D. They made a new 
departure in this edition. In order to secure general intelligibility, 
they discarded difficult sandhis and observed only such sandhis 
as are in common use, though such a process involved violation of 
grammar. They have made the style very easy and brought out this 
revised edition. In this task they were assisted by V. 
Satagopacharyulu and some pandits" (Vide page 5). 


109. This step was a turning point in the history of Telugu. It 
was unfortunate that U.G.K. Sabha should have started the fallacy 
that the discordance of sandhi was an advantage. To a student 
who could understand the obsolete words and archaic forms of the 
literary dialect, sandhi is not likely to present difficulties. The 
object with which the U.G.K. Sabha violated sandhi was soon 
forgotten and breach of sandhi became a fashion and an end in 
itself. 


౫% గురుజాడలు 1314 Minute of Dissent 


110. The sandhi of the poetic dialect is more than mere 
coalescence of sound with sound. Its laws effect changes in the 
initials and finals of words, and operate with so much uniformity 
that they constitute the dominant characteristic of the phonology 
of the literary dialect. A majority of these changes are based on 
the classification of all words into two distinct classes, Kala and 
Drutaprakritika. 'This distinction is so important that it runs through 
the entire framework of the grammar of the poetic dialect. Certain 
case inflexions, verbal forms, particles and individual words are 
called Drutaprakritikas, because they end in S (n) in their normal 
condition, and when the న్‌ (7) drops, as it sometimes does, it is 
supposed to be still present for the purposes of sandhi. When the 
final © (n) dropped in the earlier stages of the language, either it 
left a faint nasal sound or, a sound-idea which developed into © 
(n) before an initial vowel. Drutaprakritika words have generally 
three forms: 


1) With 5 (n) e.g. రామునిచేతన్‌, $785, చూచితిన్‌ 
2) With So or Q (nu or ni) రాముని చేతను, చూచెను, చూచితిని 
3) Without a final S, ను or Q (n) రామునిచేత, చూచె, చూచితి 


111. All the three forms were freely used in the poetic dialect 
according to metrical or rhythmic exigencies. These 
drutaprakritikas have almost disappeared from modern Telugu. 
In the Kavya dialect all words which are not drutaprakritikas are 
called kalas. 


112. The initial sounds of words within a sentence undergo 
two sets of changes according as the previous word happens to be 
a Kala or a Drutaprakritika. After drutaprakritika words which 
have dropped న్‌ (n) the initial vowel of a following word invariably 
took the augment న్‌ (n) in the absence of coalescence. After a 
drutaprakritika, unaspirated initial surds changed into the 


౫% గురుజాడలు 1315 Minute of Dissent 


corresponding sonants. With the general disappearance of the 
drutaprakritika most of these incidents of sandhi have disappeared 
from modern Telugu. A somewhat similar change of unaspirated 
surds occurs after some kala words also, but optionally. 


113. After kala word, in the absence of coalescence, a vowel 
invariably took the augment o5 (y), so that, except in the beginning 
of a sentence or of a number of sentences which formed a sandhi 
group, no word in the kavya language began with a vowel. 


114. To summarise : In the absence of coalescence, after a 
drutaprakritika an initial vowel invariably took a © (n) augment, 
and after a kala word, it took a oS (y) augment. After druta words, 
initial unaspirated surds changed into sonants. 


115. I said that the drutaprakritika has almost vanished from 
modern Telugu and with it, many of the connected sound changes 
incidental to literary sandhi. The drutaprakritica sense is so entirely 
lost from popular consciousness that the augment య్‌ (y) which 
could come in the Kavya dialect only after a kala appears in modern 
Telugu after words which were considered drutaprakriticas in the 
Kavya dialect. I cite the following examples from Mr. K. 
Veerasalingam Pantulu's works in the spoken dialect and from Mr. 
Venkata Sastri's పల్గెటూరి పట్టుదలలు. 


ఒళ్ళతో + యెక్కడో 

అందుచేత + యిదిన్ని 

దీనికి + యేమి 

అందుకు + యేమి 

చెప్పడానికి + యిక్కడ 

Instances of a vowel appearing after a druta. 


తనలో + యిప్పుడు 
తర్కంలో + అడగండి 
వ్యాకరణంలో + అడగండి 


౫% గురుజాడలు 1316 Minute of Dissent 


116. Butanew phenomenon appears in modern Telugu. Words 
which appeared in the Kavya dialect with an initial ఉ (u) or ఒ (0) 
long or short now take the augment వ్‌ (v) for which there is no 
parallel in the Kavya dialect. Examples : 


నన్ను + వూరంతా తిప్పి 

నాకు మహా సంతోషంగా + వున్నది 
తొందరగా + వున్నది 

నేను + వూరికే 

ఈలోగా + వూరినుంచి 


117. In his works in modern Telugu Mr. K. Veeresalingam 
Pantulu freely uses forms with an initial 3) (vu). 


118. In his grammar of the Dravidian languages, Caldwell 
remarks, "There is a tendency in all the Dravidian languages to 
pronounce e as if it were ye and o as if it were wo. In colloquial 
Tamil, this pronunciation though often heard, is seldom represented 
in writing; but in modern Canarese and Telugu y before e and w 
before o are often written as well as pronounced. (Vide page 4). 
In a foot-note he remarks, "Europeans often notice the appearance 
of this peculiarity in the pronunciation of English by the people of 
Southern India. 'Every' becomes 'yevery' and 'over becomes wover. 


119. The uniformity of sandhi in the Kavya dialect was, no 
doubt, to some extent artificial as in classical Sanskrit. Whether 
in any particular case the y augment was a fleeting incident of 
sandhi, or formed an integral part of a word, we have no means of 
determining. In the older stages of the language as now, the initial 
letters of many words probably varied from a vowel to a semi vowel 
according to their position in a sentence. The author of Andhra 
Sabdachintamani who is held by the orthodox school to be the 
most authoritative grammarian to Telugu held that many words 
which were supposed by grammarians to begin with vowels other 


౫% గురుజాడలు 1317 Minute of Dissent 


than e» (a) really began with the semi-vowel oo (y). When 
following a final vowel, he ruled, that semi-vowel lost its 
consonantal character and coalesced with it. This accords with 
the phonetic laws of modern Telugu. 


120. Another important feature in which the phonology of 
modern Telugu differs from the phonology of the Kavya dialect is 
this: Many words and grammatical forms which appear with a 
final short vowel in the Kavya dialect, appear in modern Telugu 
with a final long vowel or a long vowel attached to the penultimate 
consonant. Examples : 


Plurals of nouns in Soo (mu) 


Kavya dialect Modern Telugu 
రథములు రథాలు 
హారములు హారాలు 
Verbs 
Kavya dialect Modern Telugu 
వచ్చెను వచ్చాడు 
వచ్చెదను వస్తాను 
వచ్చెడి వచ్చే 
Conjunctional Particles 
Kavya dialect Modern Telugu 
వాడును వాడూ, వాడున్నూ 
వీండును వీడూ, వీడున్నూ 
Individual Words 
Kavya dialect Modern Telugu 
కూడ కూడా 
చాల చాలా 
అంతయు అంతా 


121. From this it is patent that the phonetic laws of the Kavya 
dialect differ very widely from the phonetic laws of modern Telugu. 


Ps, గురుజాడలు 1318 Minute of Dissent 


It was, therefore, unscientific, absurd, useless and harmful to seek 
to apply to the Kavya dialect the laws of sandhi of modern Telugu 
or to reverse the process. 


122. It was a grave error on the part of the Upayukta 
Grandhakarana Sabha to have discarded sandhi in the interests of 
intelligibility. That intelligibility could have been better secured 
by writing school books in modern Telugu. 


123. But the departure made by the Upayukta Grandhakarana 
Sabha had this redeeming merit. If they discarded sandhi, they 
discarded it systematically and the augments న్‌ (n) and o5 (y) rarely 
appear in their books. 


THE FATAL ERROR OF 
THE LATER NEO-KAV YA SCHOOL 


124. A further departure from tradition made by Mr. K. 
Veeresalingam Pantulu and his followers rendered the phonology 
of the Neo-Kavya dialect chaotic. Under exactly similar conditions 
the © (n) and oS (y) augments appear and disappear in their prose; 
under precisely the same conditions surds sometimes change into 
sonants and, at other times, they do not. 


125. I cite the following instances of this grave irregularity 
from Mr. K. Veeresalingam Pantulu's works:- 


Observance of 
incidents of Sandhi 


దేశ భాషలోంగాని 


ఇంగ్రండునకుంబోయి 
ఏమియు. గలుగలేదు 


అన్నింటిని. బోగొట్టుకొన్నను 
భాషయందును గలవు 


Non-observance of 
incidents of Sandhi 
భాషలో పసిపిల్లలు 
పరీక్షకు పోవుటకు 
అతిదయయు 
పక్షపాతమును 
అన్నిటిని పోగుచేసి 
భాషయందును Ed 
కాలముల యందును 


౨౫ గురుజాడలు 1319 


Minute of Dissent 


భాషయందును గలిగిన కూడం ప్రామాణికులు 
బ్రార్జించు కూడ చదువరులు 


This irregularity in the application and non-application 
of the rules of sandhi, is fatal to the artistic merit and the educational 
value of the Prose of the Neo-Kavya School. Students learn a 
language from books, and not from grammars. Students who read 
the works of Mr. K. Veeresalingam Pantulu and his followers in 
the Neo-Kavya dialect, acquire very incorrect and confused notions 
of the complicated laws and operations of literary sandhi. A study 
of these books, therefore, acts as a serious handicap to the student 
who aspires to a mastery of the Kavya dialect. 


LITERARY TRADITION 


126. Is such violation of Sandhi a deviation from literary 
tradition? 


The scholars and pandits of the Upayukta Grandhakarana 
Sabha who initiated the reform clearly expressed their opinion that 
the omission and violation of sandhi was a breach of grammar. 
(Vide page 5 of the Society's History of India 3" Ed, 1856 and 
page 5 of The Outlines of Geography 3" Ed. 1856.) 


The grammarian Chinnayya Suri was an honorary 
President of that Sabha and his authority must be held to be 
conclusive by the members of the Neo-Kavya school who accept 
his grammar as standard. 


127. The Pandits Conference held in Madras on the 15th and 
the 16th May 1912 under the auspices of the Telugu Academy was 
of the same opinion as the U.G.K. Sabha. Says the official account 
of the conference: 


"On the question of Sandhi the conference came to the 
conclusion that in poetry, sandhi should be invariably observed 


Ps, గురుజాడలు 1320 Minute of Dissent 


and that in books intended for children the rules of sandhi should 
be relaxed in all cases in which such relaxation is permissible. In 
ordinary composition the conference advocated the existing rules". 


128. As against the opinion of Pandits who initiated the system 
of violation of rules of grammar more than fifty years ago as an 
unavoidable evil in the interests of school children, and of the 
Pandits Conference, held two years back, Mr. K.V. Lakshmana 
Row expressed in his memorandum a view that a breach of the 
rules of sandhi was in accordance with literary tradition. He says, 
"I have to point out that a misconception has long existed among a 
number of Telugu Pandits who have not been evidently acquainted 
with the tradition of Sanskrit grammar. These pandits seem to be 
of opinion that sandhi is everywhere and in all cases obligatory. 
This is a mistaken notion. Sanskrit grammarians give the following 
rule for the coalescence of contiguous sounds in language. 
సంహితైకపదే నిత్యా నిత్యా ధాతూపసర్గయోః। నిత్యా సమాసే వాక్యే తు సా 
వివక్షా మపేక్షతే॥ 

"This means that sandhi (సంధి) is obligatory in a single 
word, between a verbal [0016(ధాతు) and its prefix and in a samasa 
(సమాస) and that apart from these it is optional in prose. 


"This rule must hold good equally in Telugu. Prakrit 
grammars end with a sutra శేషం సంస్కృతవల్‌. Traditional Telugu 
grammar considers itself a kind of Prakrit grammar (Vide Appa 
Kaveeyam 1st Aswasam) and therefore Telugu grammarians have 
generally borrowed supplemental rules from Sanskrit and Prakrit 
grammars. 


"Thus the rule says that except in the above three cases, 
the laws of sandhi may be left to be optional so far as prose-writing 
is concerned. This option has proved to be of considerable value 
in the development of modern Telugu prose. The modern prose 
writer in Telugu is at perfect liberty to break sandhi in the middle 


౫% గురుజాడలు 1321 Minute of Dissent 


of a sentence with a view to making his meaning clear, his periods 
balanced and his diction forcible". 


The whole argument is a tangle of fallacies and mis- 
statements of fact. That traditional Telugu grammar considered 
itself a kind of Prakrit grammar, if it means anything, means that 
traditional grammar is a bad grammar. The grammatical structure 
and idiom of Telugu are so different from those of Sanskrit and the 
Prakrits, that their grammars cannot be considered to be identical 
or similar. 


129. The pandits whom Mr. K. Lakshmana Row taxes with 
ignorance are not really ignorant of Sanskrit grammatical tradition 
"governing sandhi". The Pandit rightly understands శేషం 
సంస్కృతవత్‌. The rule means as one grammarian puts it అనుక్త మన్యతో 
గ్రాహ్యమ్‌ (what is not stated here may be taken from elsewhere). It 
is explained by two rules in the Telugu grammar Andhra Kaumidi 
(1) అనుక్తవు సంస్కృతవత్‌ (2) శేషం ప్రాకృతవత్‌. Where Telugu 
grammarians have laid down definite rules, the rules of Sanskrit 
grammarians have no application. Telugu grammarians have ruled 
that omission of sandhi is not permissible except at the end of a 
sentence. Early poets made sandhi even between sentences. So 
the Adharvana karika runs. 


న స్యాద్వాక్య విరామేతు సన్యభావో౭_పి దోషకృత్‌ 
(At the end of a sentence even the omission of sandhi is 
not a fault) 


130. Traditional Telugu grammars being defective, has Mr. 
K.V. Lakshman Row considered the logical consequences of the 
application of the rules of Sanskrit grammarians to all formations 
and usages which Telugu grammarians failed to note? 


131. It is well known that the option allowed by Sanskrit 
grammarians in the matter of sandhi has no application to literary 


౫% గురుజాడలు 1322 Minute of Dissent 


composition and Sanskrit rhetoricians are emphatic in their 
condemnation of omission of sandhi. 


Mammata says, “తేష్వాద్యః (ఐచ్చికః) సకృదపి వర్తమానో దోషాయ " 
(of these, wilful omission of sandhi, even rarely, is a fault) 


132. There is little relevancy in going to Sanskrit grammarians 
to settle the usages of a Telugu literary dialect which is found in 
the works of the early poets. An examination of their language 
clearly shows that omission of sandhi has no place there except at 
the end of a sentence. 


133. Mr. J. Ramayya Pantulu's treatment of the question of 
sandhi differs materially from Mr. K.V. Lakshmana Row's. In the 
opening sentence the former concedes that the question of sandhi 
admits of difference of opinion, and then disposes of the analogy 
of Sanskrit. "In Sanskrit as well as in the cultivated Dravidian 
languages these phonetic changes are carefully studied and 
embodied in rules. It is a mistake to suppose, as is sometimes 
done that the Dravidian languages have borrowed the rules of 
sandhi from Sanskrit. It will thus be seen that there is little in 
common between Telugu and Sanskrit in the matter of sandhi 
except in the nomenclature and method of treatment". About the 
usage of Telugu poets he says, "In verse, it is regarded as 
compulsory with one exception, viz., at the end of a sentence. The 
word sentence is sometimes literally interpreted so as to include a 
verse line. But relaxation of sandhi even in these cases is rare in 
practice. Sandhi is the rule." 


134. Mr.J. Ramayya Pantulu advocates the omission of sandhi 
in some cases — but not uniformly — not certainly to the enormous 
extent to which it is practised by Vijnanachendrika, and by Mr. K. 
Veeresalingam Pantulu in his latest work. Mr. J. Ramayya Pantulu 
limits omission to cases where "making sandhi is likely to obscure 
the meaning or convey an incorrect idea of the form of a word — 
౫% గురుజాడలు 1323 Minute of Dissent 


such as a foreign word or a proper name". But since the extent to 
which sandhi obscures the meaning varies with the capacity of the 
reader "the degree, to which sandhi should be dispensed with must 
vary with the class of readers for whom any book is intended". 
But since the capacity of readers of ordinary prose varies infinitely, 
there can be no standard of 3508 (i.e., omission of sandhi). If 
like the Pandits conference Mr. J. Ramayya Pantulu had contended 
himself with drawing a distinction between works intended for 
children and books intended for grown up persons, two systems of 
sandhi would have sufficed. 


135. Mr. J. Ramayya Pantulu does not rely upon traditional 
authority for omission of sandhi. He conjectures the rationale of 
that authority and finds reasons for deviation in the conditions of 
prose. He believes that Telugu stanzas (except sisa which is long) 
are usually read as single breath-groups, which obviated the 
necessity for omission of sandhi in the middle of a sentence. "These 
considerations do not apply to prose". 


136. The man must yet be born who will read a వృత్త stanza as 
a single breath-group. Good readers always make pauses in the 
middle of a verse sentence irrespective of sandhi. The metrical pause 
is an integral part of Sanskrit versification. Telugu poets neglected 
the pause restriction when adopting Sanskrit metres, but good poets 
positioned pauses in their verses with great rhythmic effect. 


137.  Ifit were first proved that the poetic dialect was a suitable 
instrument for a modern prose, it would be hardly necessary to 
twist tradition into an acquiescence of breach of Sandhi. When 
deviation from tradition is so far allowed as to utilize an archaic 
and artificial poetic dialect for purposes of modern prose, no 
justification in tradition need be sought to break the laws of sandhi 
in prose, provided of course that the breach of laws followed some 
definite and rational principles. 


౫% గురుజాడలు 1324 Minute of Dissent 


138. It is precisely such principles that are lacking in the 
shapeless prose of the Neo-Kavya school. This movement was 
never strong in western scholarship, and the vagaries of writers 
who were generally poor scholars, were not controlled by the 
literary critic and the scientific student of language. Even to-day 
there is no literary criticism in Telugu and a scientific study of the 
language has only just begun. 


139. Rao Bahadur K. Veeresalingam Pantulu who is considered 
to be the leader of the Neo-Kavya school, published a grammar 
and a work on rhetoric , and the two works are incorporated in his 
collected works, thereby showing that he holds by them even now. 
There is not a single word in either work about breach of the rules 
of sandhi in prose. No attempt is made in these books or elsewhere 
in his collected works to reduce to a system his own violations or 
the violations of other writers. 


140. The first volume of Mr. K. Veeresalingam Pantulu's auto- 
biography which was recently published is significantly silent about 
Mr. K. Veeresalingam Pantulu's reform of the poetic dialect. The 
book describes in great detail the struggles of social reform in the 
last century. The author was hardly conscious that he led a reform 
in the world of letters, nor seemed to realise the magnitude of the 
problems which were raised by that reform. 


141. Norhas any other writer of the Neo-Kavya school analysed 
the incidents of sandhi in the writings of his school. One or two 
general principles are vaguely laid down by writers like Mr. K.V. 
Lakshmna Row but these principles do not accord with actual 
practice. Mr. K.V. Lakshmana Row opines that breach of sandhi 
in the middle of a sentence conduces to making the meaning clear, 
the periods balanced, and the diction forcible. An examination of 
the prose of the Neo-Kavya school will show that violation of 
sandhi has in actual practice, produced effects far other than those 
which are claimed for it. 

౫% గురుజాడలు 1325 Minute of Dissent 


142. One need not go far to test the validity of Mr. K.V. 
Lakshmana Row's dictum. He has given side by side a passage 
from Nannayya and a translation of it into the Neo-Kavya dialect. 
One wonders why it did not strike Mr. K. V. Lakshmana Row that 
there 15 between the two, all the difference that exists between 
good language and bad language, good prose and bad prose. It 
does not require much discrimination to see that the rhythm of 
Nannayya has been utterly destroyed in the translation and that the 
diction has become weak. 


143. Mr. K.V. Lakshmana Row does not give any new values 
to Telugu vowel symbols like Mr. V. Venkataraya Sastry Garu. In 
the absence of such innovation there is unpleasant hiatus where 
sandhi has been omitted - Witness: 


ఏమిచేయుదు+ఎవ్విధంబున+ ఈ ప్రసవక్షేశంబు 
అనిన + ఏకపాదుండు 
తత్కాలంబున+ఉద్దాలకుభార్య 


Does Mr. K.V. Lakshmana Row believe that either 
intelligibility or rhythm required the breaking-up of జలమగ్నుండై 
యున్న into Bosca ఉన్న? 


144. As I have said in another place, breach of sandhi has 
become a fashion, an end in itself, and even an eminent scholar 
like Mr. V. Venkataraya Sastry makes విసంధి, which is justified, in 
my humble opinion, neither by considerations of rhythm nor by 
the consideration of intelligibility Witness: 


1) పార్వతి+ఒకనాడు+ఏకాంతంబున 
2) చంద్రశేఖరుడు + ఆమెను 
3) ధర్మాదులకును + ఇచ్చెను 
4) అప్పుడు + అతండు 
5) కాచియుండగా + ఈశ్వరుండు + ఇట్లు 
చెప్పసాగెను. 


౫% గురుజాడలు 1326 Minute of Dissent 


Sandhi cannot certainly act as a bar to intelligibility in 
the case of readers who can understand Mr. V. Venkataraya Sastry's 
archaic Telugu and learned Sanskrit with which his prose abounds. 


145. Itis unjust, however, to class Mr. V. Venkataraya Sastry, 
as Mr. K.V. Lakshmana Row has done, with the crowd of writers 
whose writings carry the hallmark of incorrectness and bad art. To 
him the diction of the poetic dialect has living associations and 
when his imagination is touched, much of the 33508 drops and his 
sentences move with the rhythm of the masters. It must be said to 
the lasting credit of Mr. V. Venkataraya Sastry that he gave the first 
start to modern Telugu as a literary instrument in his plays. He has 
little in common with the other writers of the Neo-Kavya school. 


146. Inhis "Greek Myths" an adaptation of Hawthorne's Greek 
Tales, Mr. Chetti Lakshminarasimham of Vizagapatam has avoided 
many of the blunders and inconsistencies of the Neo-Kavya school, 
by systematically avoiding sandhi. It was once the fashion to 
condemn his book as a production in 'gramya'i.e., modern Telugu, 
which it was not. His language was no better and no worse than 
the language of the leaders of the Neo-Kavya school. "Greek 
Myths" has outlived adverse criticism and has entered the Valhalla 
of Mr. Venkataranga Row's models of composition. 


147. Mr. K.V. Lakshmana Row admits that option in the matter 
of sandhi is leading characteristic of the Neo-Kavya prose. He 
says "this option has proved to be of considerable value in the 
development of modern Telugu Prose." 


If, therefore, the option was irrational or was exercised 
without discretion, Neo-Kavya prose will stand discredited. 


148. Itis sometimes claimed that this option was exercised by 
leading writers in the direction of making the sandhi of the Neo- 
Kavya dialect accord with the laws of sandhi of modern Telugu. 


౫% గురుజాడలు 1327 Minute of Dissent 


That was the aim of the U.G.K. Sabha who initiated the reform 
more than fifty years ago. Since then the reform of the poetic 
dialect has been mainly identified with Visandhi. The fifth 
resolution of the 6” September last of the Telugu Composition 
Committee which was moved by Mr. V. Venkataraya Sastry and 
seconded by Mr. J. Ramayya Pantulu legalizes violation of sandhi 
with the express condition, "that care should be taken to see that 
in this respect the written sentence approximated as nearly as 
possible to spoken speech." 


149. If the language to be used in composition was to be as 
indicated in the second resolution, a blend of literary and spoken 
forms, the condition in the fifth resolution which I italicized in the 
preceding para was right and intelligible. Any rational blend must 
be based on the phonology of modern Telugu. But if as Mr. J. 
Ramayya Pantulu said and his school understand it, the language 
of prose composition were to be the traditional Kavya dialect, it 
would be absurd and comical to divest it of its characteristic 
phonology and to impose upon it the phonology of modern Telugu. 
The same phonetic laws are not always in operation in a language 
or a group of languages. The phonetic laws which are in operation 
in one period are sometimes replaced by another set of phonetic 
laws in another period. 


OTHER DEVIATIONS FROM TRADITION 


150. The Neo-Kavya school also effected other deviations from 
tradition. The average writer violates the grammar of the poetic 
dialect and of Sanskrit generally from sheer ignorance, and current 
Neo-Kavya prose has no claim to be styled as Mr. K. V. Lakshmana 
Row styles it, grammatical. It is essentially ungrammatical. 


151. Ishall only note a few deviations from tradition made by 
Mr. K. Veeresalingam Pantulu, the leader of the school. Mr. J. 


౫% గురుజాడలు 1328 Minute of Dissent 


Ramayya Pantulu is of the opinion that those alone are competent 
to effect reforms "that have been trained in the literary and linguistic 
tradition". One of the principal points of difference between the 
phonology of Kavya Telugu and modern Telugu consists in the 
change of the p sound in imperative, negative and other verbal 
forms to a ts sound. The habit of current speech or metrical 
exigencies were accountable for the occasional violation of literary 
usage by one or two good poets; but their violation was not accepted 
as a precedent by poets. In the report of the Sub-Committee as 
issued in manuscript, p and ts were made optional, but when the 
printed report came out, there appeared a note of dissent from Mr. 
V. Venkataraya Sastry, "I do not approve of this". If Mr. V. 
Venkataraya Sastry has not been trained in the "literary and 
linguistic tradition" no one is. 


152. But Mr. K. Veeresalingam Pantulu filled his works, even 
those in the Kavya dialect, with verbal forms with ts. e.g., 
ముంచవలెను, స్పురించకపోవు, తెప్పించకుండ, క్షమించవలెను. Mr. 
K.Veeresalingam Pantulu has also affiliated verbal forms like 
నిలువగల్గినాము, విన్నాను, which even second rate poets avoid. 


WHO BROKE AWAY FROM TRADITION ? 


153. The charge is often laid at the door of the Modern School 
that we are revolutionary in our aims and that we have done violence 
to tradition. An impartial reader of this note will be convinced 
that, in this case, as it often happens, it is the criminal that raises 
the cry of thief! The Modern School is strongly opposed, and for 
scientific and artistic reasons, to a violation of the grammar and 
precedents of usage of the early poets. We have declared this, in 
unmistakeable terms but Mr. J. Ramayya Pantulu will not 
understand it. 


౫% గురుజాడలు 1329 Minute of Dissent 


THE MODERN SCHOOL CARRIES ON THE 
LITERARY AND LINGUISTIC TRADITION 


154. Inoneofhis brilliant paragraphs in the Illustrated London 
News, Mr. Chesterton noticed a vagary of conservatism. He said 
that revolutions sometimes continued the old order of things under 
new names, but it was the curse of conservatism, to change the old 
order of things without changing names. That is precisely what 
has happened in Telugu. The Neo-Kavya or Pseudo-Kavya School, 
deliberately broke away from tradition on a wrong track, and yet 
succeeded in securing acceptance all these years as the classical 
school, and the school of orthodox tradition. It was sailing under 
false colours. 


155. In his pamphlet Mr. J. Ramayya Pantulu taxed me, as 
examiner and as member of the Text-Book Committee with 
"approving books written in accordance with the rules of accepted 
usage and grammar as well as books which contravene those rules" 
and that I would leave the candidates "choice either to conform to 
or violate the rules of grammar." Mr. J. Ramayya Pantulu and his 
school have a new English of their own. In that English, Mr. 
Ramayya Pantulu's remarks mean that I give writers and students 
option to write in the Kavya dialect or in polite modern Telugu. I 
insist on the observance by writers of either dialect of the grammar 
peculiar to it, but Mr. J. Ramayya Pantulu knows only one grammar. 
As for candidates, unfortunately, they generally write a jargon which 
is neither this nor that. 


156. Itis Mr. J. Ramayya Pantulu and his friends who have all 
these years, given license to authors and students to write the Kavya 
dialect ungrammatically. This option was, from every point of 
view, harmful and did permanent injury to Telugu prose literature 
and to vernacular education. 


౫% గురుజాడలు 1330 Minute of Dissent 


Mr. VENKATARANGA ROW'S 
MODELS OF COMPOSITION 


157. It was a grave injustice to the Real Kavya school which 
Chinnayya Suri represented, to group it with the Neo-Kavya School. 
Nowhere is this confusion of schools more glaring than in the list 
of models of composition which Mr. G. Venkataranga Row 
submitted for the consideration of the Intermediate Composition 
Committee. Few books in the list make any pretensions to high 
literary merit. Most of them can prove of use only as furnishing 
illustrations of faults of style, and in respect of language, they range 
from the inflated Kavya dialect of Mr. K. Veeresalingam Pantulu's 
Nitichandrika to the incorrect and colourless Neo-Kavya dialect 
of the Vijnana Chandrika series. 


158. Chinnayya Suri is called the father of Telugu prose in the 
Kavya dialect. His rendering of the Sanskrit fable Hitopadesa has 
some literary merit, especially the first part. The sentences are 
short and rhythmical. The sense is always clear; and the author 
showed a restraint, rare among Telugu writers in the use of words 
and figures of speech. 


159. The same cannot be said of his imitators whose name is 
legion. It is unfortunate that nearly every Telugu Pandit in a college 
felt and feels that he must needs be a poet, because he happens to 
be a pandit. His influence generally secures recognition to his 
works, and many bad books are thus foisted upon the unfortunate 
students - books which would not have commanded a circulation 
but for the patronage of the University or the Department of 
Education. 


160. Two renderings of the Sanskrit (Beast Fable) Hitopadesa 
into the Kavya dialect, are connected with the honoured names of 
two scholars who served as Pandits in the Presidency College, 
Madras - both excellent men. Some of Rao Bahadur Veeresalingam 


Ps, గురుజాడలు 1331 Minute of Dissent 


Pantulu's works have undoubted literary merit, especially his work 
in the spoken dialect. But among the writers who followed 
Chinnaya Suri as translators of Hitopadesa into Kavya Telugu, 
Mr. K. Veeresalingam Pantulu was the worst literary sinner. For 
years Telugu prose muse could not soar higher than second hand 
Beast Fable, and Neetichendrikas by Chinnaya Suri, Rao Bahadur 
K. Veeresalingam Pantulu, and Mahamahopadhyaya Kokkonda 
Venkataratnam Pantulu were read year after year by pupils in high 
school classes. To crown all, the versions of Messrs. Veeresalingam 
Pantulu and Venkataratnam Pantulu appear side by side with 
Chinnaya Suri's masterpiece as models of composition to pupils 
in Intermediate Classes in the list of books submitted to the 
Committee by Mr. G. Venkataranga Row. 


161. The faults which Chinnaya Suri avoided by a correct taste 
rare among Telugu pandits, are found exaggerated in Mr. K. 
Veeresalingam Pantulu. His extravagance transgresses even the 
bounds of proverbial oriental extravagance. What the Sanskrit 
Hitopadesa or Chinnaya Suri said in ten words, Mr. K. 
Veeresalingam Pantulu said in a hundred. Sound fascinated him, 
and he indulged in fantastic alliteration. Words were let in merely 
to fill long drawn alliterative schemes. Synonyms were piled up 
and unfamiliar words were marshalled to express the simplest ideas 
of a beast fable. Even the example of the Sanskrit original did not 
save Mr. K. Veeresalingam Pantulu from the besetting sin of most 
prose writers in the kavya dialect, namely, the frequent use of long 
Sanskrit compounds. Witness the following from his 
Nitichandrika. 


నిరంతర పరివుల్ల వనమల్లికా SOT మతల్లికా 30d నికుంజ 
పుంజరంజితంబయి, కుసుమవిసరపరిముళమిళిత గళితముకరందబిందు 
సందోహాస్వాదనాగతమిలళిందబృందసుందరంబయి, నికటవిటపివిటవ 
చృటారటచ్చకుంతసంతానాశ్రాంత తతరవాగక్రాంతదిగనరాళంబయి. 


౫% గురుజాడలు 1332 Minute of Dissent 


162. At the time when he wrote this book, Mr. K. 
Veeresalingam Pantulu aimed at excelling Chinnaya Suri, and no 
doubt, felt that , he outdid him in the kavya style. He was in his 
youth and was either imperfectly acquainted with Sanskrit rhetoric 
or did not appreciate the natural diction of the great Sanskrit 
classics, and believed that unintelligibility and an exhibition of 
learning were the chief merits of a prose composition. He must 
have felt contempt for the brevity and the conversational style of 
the Sanskrit original. 


163. Butit must be said to the credit of Mr. K. Veeresalingam 
Pantulu that he soon discontinued writing in the inflated kavya 
style of his Neetichendrika. That he has lived to strongly disapprove 
of it is evident from his subsequent work wherein he discarded 
alliteration and verbosity to a large extent. In fact, in his later 
popular prose, Mr. K. Veeresalingam Pantulu went to the opposite 
extreme, and attempting to simplify his prose, he made it bald and 
rhythmless. 


164. True, Mr. K. Veeresalingam Pantulu discarded the 
Nitichendrica style. But the scholars who sit in Academies and on 
text-book committees have discarded neither his Nitichendrika nor 
its style. They have done more. They have exalted Mr. K. 
Veeresalingam Pantulu's worst work in a vitiated kavya style, into 
a text-book for students preparing for the Matriculation and 
S.S.L.C. Examination. It is only four years since the latter 
examination was instituted, and Mr. K. Veeresalingam Pantulu's 
Nitichendrika was prescribed as a text for three years consecutively 
without a word of protest from the self-constituted guardians of 
the Telugu Language. The Honourable Rao Bahadur Mr. Sarma 
condemned in the Legislative Council that excellent book of travels 
in modern Telugu, Yenugula Veeraswami's Kasi Yatra Charitra, 
one of the best prose works in the Telugu Language. I wonder 
what he thinks of Mr. K. Veeresalingam Pantulu's Nitichendrika. 


౫% గురుజాడలు 1333 Minute of Dissent 


165. Here I must point out another fallacy of the old school. 
They seem to think that the only condition which a literary language 
need fulfil is intelligibility. They think that intelligible prose can 
be written in the Kavya dialect if it is divested of learned Sanskrit 
and very obsolete Telugu. They forget that it is not easy, to 
reproduce an archaic dialect in composition, and that few writers 
have succeeded in writing fairly intelligible prose in the Kavya 
dialect with correctness or with elegance. 


166. They forget the standpoint of the learner and the writer. 
The literary dialect is very difficult to master. That is the reason 
why Telugus who have received the best Western culture are unable 
to cultivate composition in Telugu. They are afraid or committing 
blunders, and give up the attempt in despair. Spontaneous writing 
is out of the question, when one has to write a language which he 
has to learn from books and is in mortal dread of violating grammar 
or usage at every step. 


167. Mr. K.V. Lakshmana Row hardly seems to be aware that 
the question of Telugu prose diction affects a great educational 
problem viz. Elementary Education. Under the influence of the 
pandit the educational department was long violating a fundamental 
principle of educational method by compelling little urchins at 
elementary schools to learn readers written in a wretched variety 
of the literary dialect. The badness of these readers some of which 
bear the honoured name of Rao Bahadur K. Veeresalingam Pantulu 
Garu is a scandal to which the advocates of orthodoxy in literature 
choose to be blind. With rare exceptions elementary school teachers 
are ignorant of the poetic dialect. Vernacular teaching in elementary 
schools has long been, therefore, a tragic farce. (vide Appendix H.) 


168. To a writer, the kavya dialect has decided advantages over 
the Neo-Kavya dialect. One who applies himself to the cultivation 
of the Neo-Kavya dialect is not relieved from the necessity of 


Ps, గురుజాడలు 1334 Minute of Dissent 


mastering the Grammar of the kavya dialect. The Neo-Kavya 
dialect sometimes observes the grammar and usages of the kavya 
dialect and sometimes violates them. A writer must be well versed 
in the kavya dialect to be able to observe rules and precedents; and 
in addition, he should master the principles of violation which, 
however, is not an easy task. Every one concerned has shirked the 
duty of reducing the practice of writers into rules for the simple 
reason that such practice is not capable of reduction into uniform 
laws. 


THE PROCESS OF SIMPLIFICATION 


169. Mr.J.Ramayya Pantulu will, no doubt, say that the kavya 
dialect has undergone a process of simplification at the hands of 
the Neo-Kavya school, and that the charge of difficulty, obscurity 
and artificiality which might be legitimate against the kavya dialect, 
does not lie against the Neo-Kavya dialect. Mr. J. Ramayya Pantulu 
explains the process of simplification thus: 


"Ihe proper thing to do to 'simplify and modernise' literary 
Telugu is, as far as possible, to avoid archaic and less usual forms 
and words, and to use words and forms which are more familiar 
and grammatical, to avoid sandhi in prose whenever that course is 
necessary to secure clearness of expression and to use foreign words 
when it is necessary to do so." (p.36). 


170. An examination of the lists which were prepared by the 
majority of the Sub-Committee, and were adopted by a majority 
of the Composition Committee will give a tangible idea of this 
process. 


THE CLASSIFICATION OF FORMS 
BY THE MAJORITY OF THE SUB-COMMITTEE 


171. The duty entrusted to the Sub-Committee was simply to 
classify forms into archaic and current in the first instance; and 


౫% గురుజాడలు 1335 Minute of Dissent 


then to classify archaic forms into two classes, namely, forms used 
by the leading prose writers of the day, and forms not used by 
them. It was open to the majority of the Sub-Committee to 
illuminate the classification by deducing from the practice of each 
writer any rules which governed his acceptance or rejection of 
particular archaic forms. 


172. But the majority of the Sub-Committee did nothing of 
the kind. They did not analyse the prose of the leading prose writers 
to ascertain their use of archaic forms, because such a troublesome 
process was foreign to their methods of work. They simply 
classified some individual words and typical forms into two classes, 
archaic and current. By archaic they only meant words whose use 
in prose they did not countenance. The Archaic was something 
arbitrary. It was what Mr. V. Venkataraya Sastri and Mr. K.V. 
Lakshmana Row, two prose writers who had the advantage of being 
on the Sub-Committee, did not choose to use in their prose, or to 
be more correct, do not choose to use hereafter. Rao Bahadur K. 
Veeresalingam Pantulu and Mr. Ch. Lakshmi Narasimham who 
are placed at the head of the Neo-Kavya School had no voice in 
the matter. 


173. The Committee decided that in respect of archaic forms 
usage in literature was the standard. 


The Sub-Committee were not entrusted with discretionary 
powers to sanction or disallow the use of particular archaic forms. 
They were simply to formulate the usage of leading prose writers. 
That was exactly what they did not choose to do. 


RESULTS OF AN ANALYSIS OF CURRENT PROSE 


174. 10266 an analysis of the language of some pages taken at 
random out of the following prose works. 


౫% గురుజాడలు 1336 Minute of Dissent 


1. Mr. Veeresalingam Pantulu's Nitichendrika, which was 
prescribed as a text for Matriculation for three years, and his articles 
from the Newspaper, Vivekavardhani. 


2. Mr. Ch. Lakshminarasimham's Rajasthana Kathavali, 
Saundarya Tilaka and Karpura Manjari. 


3. Mr. V. Venkataraya Sastri's Katha Saritsagaramu 
4. Several volumes of the Vijnanachandrika Series. 


My analysis shows that avoidance of obsolete words and 
archaic forms by writers of the Neo-Kavya school is a myth. The 
following varieties of learned words and forms occur in these books. 


I have given in Appendix C a list of forms which the 
majority of the Sub-Committee have ruled out of use as archaic 
and of forms which go on all fours with such forms. These were 
picked up from a few pages of the prose works mentioned above. 


When there are Sanskrit words widely current in modern 
Telugu, poets affect learned Sanskrit derivatives, which sometimes 
corresponded to literary Prakrit forms. Appendix D gives a list of 
such non-current Sanskrit derivatives which were used by leading 
prose writers of the Neo-Kavya school. 


Appendix E is a list of variants with anuswara of words 
which exist in the poetic dialect also, without an anuswara. 


Appendix F gives a formidable list of obsolete words used 
by these writers in a few pages of their works. I have given the 
words used by each writer in parallel columns to show that the 
choice of no two writers generally agreed. 


175. These writers generally show a marked partiality for 
sonorous and out of the way grammatical variants — Witness: 


కావుటంజేసి, బెట్టిదంపుం Bk, నాకుంగూర్తేని, అదియునుంగాక, 


Ps, గురుజాడలు 1337 Minute of Dissent 


కూలంద్రోసి, గుడారంబునం గూర్చుండి ఉన్మాదిని యుంబోలె, కొడుకుం 
గూతురు, వీనింగూర్చి చేసినంగాని, పనులంజేసి, వ్రాయుటకుంగల సాధనములు. 


176. Even elementary school readers are not free from these 
features. A woman is not స్త్రీ or ఆడుది, but Sods, ముద్దియ, Secé. 
సందేహము is సందియము; To come is n0t వచ్చుట but అరుదెంచుట, To 
speak is not అనుట or even పలుకుట but వక్కాణించుట. The school 
reader also aims to cultivate in the little urchins a taste for long 
Sanskrit compounds. ఏకసహచరాను గమ్యమానుండు, అతిరుచ్య ఫల భార 
DAMS; విమలచారిత్రశిక్షకా చార్యకము, మందహాస సుందరవదనారవింద 
లావణ్యాతిశయము. 


All these usages are picked up from a school reader which 
bears on the title page the name of Rao Bahadur K. Veeresalingam 
Pantulu Garu, the leader of the Neo-Kavya school! 


177. His Nitichendrika, a favourite text with the University 
Board of Studies and the Text-Book Committee is full of Sanskrit 
compounds and synonyms. Nor does Mr. V. Venkataraya Sastry 
neglect Sanskrit in his prose. But it must be said to his credit, that 
he always uses Sanskrit words which have well-established poetic 
associations and does not hanker after the out-of-the-way. 


178. It is thus apparent that the simplification and 
modernization of the poetic dialect is only an ideal of Mr. J. 
Ramayya Pantulu which is not evident in the actual practice of the 
best writers of the Neo-Kavya school. 


179. Even supposing that the process of simplification has been 
attempted by some writers, there can be no simplicity in the process 
of simplification. Considering that the vocabulary of the literary 
dialect is enormous, and its grammatical forms manifold and remote 
from life, any process of elimination must be a painful process 
attended with much uncertainty. It is something like distilling sea- 
water to supply a city with drinking water when there is an 
abundance of spring-water available. 


౫% గురుజాడలు 1338 Minute of Dissent 


180. One process of simplification is elimination. The other 
appears to be the avoidance of words and forms which are "less 
usual" and the use of words and forms which are "more familiar". 
This means, I suppose (as Mr. K.V. Lakshmana Row puts it more 
clearly when speaking of Taddharma forms and their alternatives), 
a recommendation to use only those forms "Which are nearer to 
the colloquial forms". 


181. Mr. J. Ramayya Pantulu and Mr. K.V. Lakshmana Row 
think this a process of simplification. But it is not. The very 
similarity between the literary and the spoken forms which they 
consider as a recommendation, proves an inconvenience on account 
of cross-associations and leads to much uncertainty and confusion. 
Why should I say "leads'? It is precisely the use of these similar 
forms which has led to one large class of blunders which deface 
Neo-Kavya prose and the answer-books of candidates at 
examinations. 


182. The slight variation in form of these similar forms is due 
to an important phenomenon in the history of the language. In 
Telugu there is a law of vowel mutation which modern grammarians 
have called harmonic sequence or vowel harmony. This law is more 
extensively in operation in modern Telugu, than it was in old Telugu. 
Therefore many words of the literary dialect appear in a slightly 
different shape in modern Telugu. A writer who elects to use the 
archaic forms has to work against the strong phonetic tendencies 
of the present. 


EXAMPLES 
Current & Non-literary Archaic 
గనక కనుక 


(This form appears in an 


inscription of the 13^ century.) 


వెనక వెనుక 
౫% గురుజాడలు 1339 Minute of Dissent 


o) $65 ఎదుట 
దగ్గిరికి దగ్గరకు 
తీసుకున్నాడు తీసికొన్నాడు 


THE LAW OF THE ORDERLY DEVELOPMENT 
OF LANGUAGES 


183. Mr. J. Ramayya Pantulu thinks that the propaganda of the 
modern school is "ill-conceived, revolutionary and contrary to the 
Law of the orderly development of languages". The orderly 
development of languages is a long exploded myth. Does Mr. J. 
Ramayya Pantulu seriously mean that the forced and chaotic 
changes to which the poetic dialect was subjected within the last 
50 years in a misdirected attempt to force it into a modern prose mould, 
can be honored with the name of orderly development? Thank God! 
the poetic dialect is intact in the works of the early poets, and the 
so-called "orderly development" has benefitted only an illegitimate 
false personation, the Neo-Kavya or Pseudo-Kavya dialect. 


184. The poetic dialect has great merits but only as a poetic 
instrument. Poetic exigencies conditioned its development. An 
attempt to use it for modern prose is no more sane than running 
the sacred car of Jagannath on a modern rail road. 


185. Organic growth or orderly development of languages is a 
metaphor and like most metaphors — introduced into serious 
discussions, itis misleading. Living languages change sometimes 
for the better, sometimes for the worse. The forces which are in 
operation in a living language and the process of operation are 
very different from the few changes, mostly mechanical, which 
occur in an archaic literary dialect. Telugu poets made a few 
deviations from literary usage but these were mostly due to metrical 
exigencies and did not, except in rare cases, receive general 
acceptance. I may instance కార్ధకేకారసంధి. 


౫% గురుజాడలు 1340 Minute of Dissent 


The following extracts clearly explain the limits within 
which languages change. 


1) “So long as a language is alive, it is constantly changing, 
so that the grammar and rhetoric of living language can never be 
absolutely fixed. It is only when the language has ceased to be 
spoken - has become as we say, a dead language - that fixed rules 
can be framed which every one who undertakes to write it must 
observe. The very statement that a language is dead implies that 
hence-forward no individual or body of persons has power to 
change it in any particular." (Words and their ways... In English, 
Greenrough and Ketredge). 


2) “This is the error of the classical creed, to imagine that in 
a fleeting world, where the quickest eye can never see the same 
thing twice, and a deed once done can never be repeated, language 
alone should be capable of fixity and finality. Nature avenges 
herself on those who could thus make her prisoner, their truths 
degenerate to truisms, and feeling dies in the ice-palaces that they 
build to house it. In their search for permanence they become 
unreal, abstract, didactic, lovers of generalization, cherishers of 
the dry bones of life; their art is transferred into a science, their 
expression into an academic terminology. Immutability is their 
ideal and they find it in the arms of death. Words must change to 
live, and a word once fixed becomes useless for the purposes of 
art." (Walter Reliegh's Style pp. 40,41). 


3) "It must once for all be clearly understood that the people 
can be said to make and change language only in the same sense 
and insofar as "the people" in a democracy may be said to make 
and change institutions and laws or insofar as 'society' may be said 
to set and change fashion. This does not mean that all members 
are actively engaged in it. In all three cases the majority of the 
people or of society play a passive and, in Tarde's sense, an imitative 


౫% గురుజాడలు 1341 Minute of Dissent 


part. With them rests merely the privilege of final acceptance or 
refusal. Itis the individual, from whom all social alterations start, 
be they linguistic, or political, or economic. If it be admitted that 
innovations in language are not "nature growths” but social 
products, there is no good reason why criticism should not be passed 
onthem. Iflanguage be primarily a tool, why should we not have 
a right to fashion it in the same manner in which we fashion social 
conduct by laws, and with the same partial success" (Collitz). 
“Reverence for the historical creations of the people" is the proper 
attitude of the historian, including the historian of language; but it 
gives us no help as to the position we ought to take towards a 
proposed innovation. The first question, in such a case, is whether 
itis worth while to take any action whatever, and if this be answered 
in the affirmative, by what canon we should judge; and for this 
purpose Noreen's principles appear sound and practical; first, that 
changes in the existing speech-material by which a distinct gain is 
not obtained should be discountenanced; second, that, as the chief 
aim of all speech is to be a means of communicating thought, that 
form of speech must be deemed best which is most quickly and 
most clearly understood by the listener and at the same time, most 
easily produced by the speaker. "Wrong (because counteracting 
the very purpose of speech) is therefore everything which is likely 
to be misunderstood, or cannot be understood at all, or is understood 
only by some effort, or increases the difficulty of production (as 
the retention of foreign sounds in naturalized words), or requires 
special mental labour on the speaker's part by falling outside his 
customary association groups, or additional physical exertion by 
unnecessary fullness. And finally, a point neglected by Noreen, as 
speech is the raw material from which literature is hewn, the 
aesthetic canons of literature must in a certain measure react upon 
speech, that the adoption or rejection of an innovation may depend 
on purely aesthetic considerations, such as ugliness due to low 


౫% గురుజాడలు 1342 Minute of Dissent 


associations. In this way it may happen that the same phrase at 
different periods of a language may be literary or vulgar not because 
itis inherently so, but because its rank is determined by the company 
it keeps and the place where it was born. (Lectures on the Study of 
Language, Oertel, pp. 89-91) 


THE MODERN SCHOOL 


186. The modern school is very much misrepresented by Mr. 
J. Ramayya Pantulu and his school. It is credited with a desire to 
“abolish by a single stroke of the pen the current literary language 
which is the result of the growth of centuries and to install in its 
place numerous colloquial dialects" (page 10 of the Defence). 
Nothing can be farther from truth. The modern school advocates 
the teaching of polite spoken Telugu in schools, especially 
elementary schools, and its employment for literary purposes, 
especially for the creation of a Modern Prose. We take the Telugu 
of the Godavary and Krishna Districts as the standard. Local 
variations of other districts need not be neglected. They will secure 
affiliation when good writers of those districts use them. Such a 
process is already in operation. 


187. The merits of Modern Telugu (by which I mean, the polite 
speech of Godavary and Krishna) as a literary instrument are great. 


1) Intelligibility - Intelligibility which the old school claim 
as the saving merit of the Neo-Kavya school is best secured by the 
employment of Modern Telugu in literature. Local variations are 
slight; and even if they were considerable, they could not prove a 
bar to intelligibility, as the countless variations from standard speech 
which the poetic dialect presents. In his Defence, Mr. J. Ramayya 
Pantulu mentions that Chinnaya Suri gives no less than 16 forms 
of ఒకడు (one man) and no less than 29 forms of its plural! “We 
have no less than sixteen forms of this single word అనగ (that is, or 
that is to say), all of which are met with in poetry" (pages 40 & 41) 


౫% గురుజాడలు 1343 Minute of Dissent 


Local variations of words are not many, and when they 
are introduced into literature they are easier learnt than poetic forms. 


2) Literary cultivation of Modern Telugu necessitates a study 
of it, and the study of a refined living vernacular has great cultural 
value. 


“Command of a noble vernacular involves the most valuable 
discipline and culture that a man is capable of receiving. It 
conditions all other discipline and culture. Reference is not now 
made to its scientific study, to its history and phonology, its lexical 
and grammatical elements; what is meant rather is the man's 
growing up in the language, so to speak, and using it for all the 
purposes of his mental life." (Hinsdales' -- Teaching the Language 
Arts, Page 17) 


3) Ifschool books are written in Modern Telugu, vernacular 
education will improve at one bound. At present elementary school 
books are written in a bad type of the poetic or Kavya dialect and 
the elementary school teachers who are required to teach those 
books are, as a class ignorant of the literary dialect. To impart 
instruction to little urchins in an unfamiliar literary dialect 
contravenes the first principles of educational method. To this 
fact should be traced the failure of vernacular studies in the Madras 
University. In this connection, I invite attention to an article on 
the Arabic Language Question in Egypt which appeared in the 
Asiatic Quarterly Review of October, 1912. (Appendix H) 


4) Astudy of Modern Telugu will prove the best training for 
a proper study of the language of the poets. A scientific study of 
Telugu can begin only with the spoken vernacular, and without 
such a study, a study of the poetic dialect would continue to be 
irrational and blind. Far from supplanting the study of old literary 
Telugu, a study of Modern Telugu will improve it and strengthen 
it. 
౫% గురుజాడలు 1344 Minute of Dissent 


5) If books are written in Modern Telugu, both the quantity 
and quality of literary production will improve. The difficulty of 
the poetic dialect has discouraged literary composition in the 
vernacular on the part of intelligent graduates, who dread violating 
rules of grammar at every step. They can write correctly in Modern 
Telugu without fear of violating an imaginary and impossible 
standard which is fatal to all spontaneity. In Bengal and Bombay 
persons who have received the best English culture apply 
themselves assiduously to the cultivation of the vernaculars while 
the leaders of Madras are content with talking about the 
improvement of the vernaculars on wrong lines. 


6) Modern Telugu is acquired naturally, by the higher castes, 
and it can be acquired by the natural or direct method by the lower 
classes. It is so learnt now in towns by domestic servants. 


188. Elementary School-books should be written in Modern 
Telugu without an admixture of poetic forms. Poetic forms may 
be sparingly used in books intended for higher forms. But it should 
be borne in mind that the writing of books should not be entrusted 
to writers who have not cultivated literary art on Western lines. 
That a person has succeeded in securing appointment as pandit in 
a school or college does not augur sound scholarship or literary 
power. Good writers alone can decide which poetic forms can be 
used with effect in prose; but not writers wedded to the Kavya or 
the Neo-Kavya dialect whose literary sense has been trained to 
abhor spoken forms. 


REPUGNANCE TO SPOKEN FORMS 


189. This repugnance to spoken forms is a feeling of recent 
growth. Its psychology is simple. Two generations of school- 
boys were bredup in the grammatical tradition. Those school-boys 
have grown up to be the men of to-day--and the grammatical 


Ps, గురుజాడలు 1345 Minute of Dissent 


tradition - what is worse, the really ungrammatical tradition of the 
Neo-Kavya school - has grown natural to their tastes and deviation 
from it sounds like hereby. 


190. But the great pandits who lived before modern school- 
books came into existence felt no such repugnance to the 
employment of Modern Telugu forms in prose. This prose was the 
traditional prose dialect which I mentioned in paragraph 31. 


191. The question of a prose diction which we seek to re-solve 
now, was solved long ago in practice by the ancients and the 
tradition of that practice has continued unbroken to the present 
day. It is the diction of epistles of popular stories and local 
chronicles, of light literature and of learned commentaries. It should 
not be supposed that this blend of poetic and modern forms was 
the creation of the half-educated. The pandits employed it in learned 
commentaries on books on grammar, poetics, philosophy and the 
sciences. In inscriptions this traditional prose blend appears side 
by side with verse in Sanskrit and in literary Telugu. This fact 
shows that the writers were scholars. 


192.  Itisessential that we should not lose sight of one material 
distinction made by the pandits of by gone days. When verse 
entered into a work, that work was kavya or literature. To a Pandit 
an epistle, a commentary, an inscription was not generally literature. 
When he felt that he was not writing kavya or literature, he gave 
full play to his natural tendencies and employed modern form. 
This gave to his prose a life and a spontaneity, which is always 
lacking in later poetry in the literary dialect. 


193. What the pandit with his narrow literary standards was unable 
to recognize as literature is literature in the view of advanced 
western nations. A well-written epistle, a diary or a speech is 
prose and good literature in English. 


౫% గురుజాడలు 1346 Minute of Dissent 


THE POPULARITY OF THE 
TRADITIONAL PROSE BLEND 


194. In his pamphlet entitled “A Defence of Literary Telugu" 
Mr. J. Ramayya Pantulu speaks of the popularity of the literary 
dialect. The literary dialect was never popular. It was the property 
of a narrow cult. Some Telugu poetry of a popular character was, 
no doubt, taught in pial schools in the old days, but students used 
to “get up" verses without being taught their meaning. The classics 
were as unpopular in those days as the Honors courses of our 
University are to-day in the vernaculars. The pial school teachers 
were poor scholars and could not teach them. 


THERE WAS NO VERNACULAR 
EDUCATION IN THE PAST 


195. There was no vernacular education worth the name in the 
past. British rule with its system of popular education has brought 
it into being and there is little sanity in all the talk of the present 
neglect of vernacular education. It is equally absurd to say that the 
Modern school seek to supplant literary Telugu by Modern Telugu. 
The position which literary Telugu has acquired in education is 
quite recent and it was due to the establishment of schools and the 
University. To prose works in the kavya and pseudo-kavya dialect 
patronage came from the University and the Department of 
Education, that is, practically from Boards of Studies and Text- 
book Committees. But for the patronage most of them would not 
have commanded any circulation. Their existence has been 
artificial. 


196. Without the advantage of any such adventitious aid, but 
on the other hand discouraged by the University and by schools, 
the traditional prose blend has maintained a vigorous life. After 
the introduction of printing into the country, a vast mass of popular 
literatures has sprung up in this dialect and appealed to a much 


౫% గురుజాడలు 1347 Minute of Dissent 


larger reading public than prose works in the kavya dialect. Under 
para 20, I have given quotations from this class of literature. 


197. Under sub-division iii of paragraph 20, I mentioned some 
school books, written in the traditional prose blend. The ninth 
book in this list is a remarkable prose work of travel by Yenugula 
Veeraswami which is the only work of its kind in Telugu literature. 
His language is direct and natural, and his descriptions of places, 
and his comments on men and manners always interesting. 


198. Another book which deserves mention is V(a)l 
Chardarvish by Yerramilli Mallikarjuna Kavi. In his preface to 
this work, the author stated that he had employed the spoken idiom 
as he had found that the literary dialect could not render thoughts 
adequately. It was first published in 1863. It has passed through 
innumerable editions and is immensely popular at the present day. 
Prose works in the traditional blend have a real currency in the 
country which most prose in the Kavya and Neo-Kavya dialects 
has not. 


199. If I understand the reference of the Syndicate rightly as 
explained by Prof. Rangachariar, it is this prose blend precisely 
which the Syndicate are disposed to approve. The modern school 
does not advocate the discordance of poetic forms. The prose of 
the leading writers of the school will bear out my statement. 


200. Butthough we do not limit the use of archaic or artificial 
poetic forms, any rational blend must be based on the phonology 
and grammatical structure of Modern Telugu. 


201. For guidance, students may be advised to use modern 
forms and modern sandhi employed by the higher characters in 
Rao Bahadur K. Veeresalingam Pantulu's adaptations of French's 
English acting plays, and in his dramatic sketches which are found 
in volumes one and two of his collected works. By higher 


Ps, గురుజాడలు 1348 Minute of Dissent 


characters, I mean pandits and persons who have received English 
culture. Fortunately for the students, Mr. K. Veeresalingam Pantulu 
does not generally vary his language with the social status of his 
characters and their language may be taken as the language whose 
use which Mr. Veeresalingam approves. 


202. Students may be given freedom to use archaic forms, but 
they should be warned to use them correctly. 


203. Rao Saheb Mr. G. V. Ramamurti has examined the Sub- 
Committee's lists in his note. Therefore, I content myself with 
remarking that the lists do not contain the verbal forms which Mr. 
K. Veeresalingam Pantulu and other writers employ. 


204. The pandits and scholars who formed the Upayukuta 
Grandhakarana Sabha, who began fifty six years ago a reform of 
the literary dialect were more liberal than the majority of the Sub- 
Committee who drew up the lists of current and archaic forms. In 
their school books they made some very important deviations from 
grammar. They affiliated the third personal neuter plural base వాటి 
(వాటిని), వాటిలో. There is no form in the literary dialect corresponding 
to this. Among other deviations made by them are 335836, 
తెలుసుకొని, FHSS, అందరికంటే, అన్నిటికంటే, ఉంచపడి, దగ్గిర, సరుకులు, 
ఐతే, కనమా. In 1834 P. Sitharama Sastri who was Sanskrit pandit to 
the Hindu Educational Society (హిందూ విద్యాసభ) published a Telugu 
grammar at the request of Mr. Kallo. He freely used modern forms 
init. వాటిని, పలుకబడేవి, అనేటి, ఏలాగంటివి, లోపమున్ను, వీటికి, మరిన్ని. 


205. Before I close this minute, I should notice at the risk of 
repetition some objections raised by Mr. J. Ramayya Pantulu in 
his "A Defence of Literary Telugu" (Addison & Co., 1913 Madras) 
to the literary cultivation of Modern Telugu. It will be seen from 
what I have said in the preceding paragraphs that Literary Telugu 
has nothing to fear from the modern school. On the other hand, 
the modern school stand for its integrity and for a rational study of 
?** గురుజాడలు 1349 Minute of Dissent 


it on scientific lines. The following resolution of the Telugu Literary 
Association of Vizianagaram which represents the new movement 
in Telugu literature will speak for itself. 


“That a committee be formed to prepare grammars and 
glossaries for the early poets, and to encourage a critical study of 
Telugu classics by organising lectures in literary art and critisism.” 


By passing, I may remark that Vizianagaram is the chief 
centre of Sanskrit and Telugu learning in the Telugu country and 
that the Telugu Literary Association has on its rolls some of the 
greatest Pandits and Scholars in the country. It is from Mr. J. 
Ramayya Pantulu and his friends of the Pseudo-Kavya school, that 
the old literary dialect really requires defence, and it is really 
necessary that the University should give it protection by insisting 
on its correct use by students and writers. 


TWO TRADITIONS, ONE FOR 
POETRY AND ONE FOR PROSE 


Our traditional prose blend is not the poetic dialect and 
we advocate the recognition of its employment in schools and 
colleges for prose composition. 


206. Mr. J. Ramayya Pantulu’s line of argument is nowhere 
clear. The reason is not far to seek. He makes misuse of technical 
terms and speaks of Telugu in language applicable only to English 
in which the grammar and idiom of the literary language differs 
but slightly from those of standard speech. 


207. Mr. J. Ramayya Pantulu appears to justify the use of the 
poetic dialect for prose for the following reasons. 


No spoken dialect of Telugu, or several dialects at the 
same time, should be employed for literary purposes, because there 
is a tendency in languages everywhere to develop a common 


౫% గురుజాడలు 1350 Minute of Dissent 


uniform literary dialect out of a number of heterogeneous local 
dialects. Where such a literary language already exists as in Telugu, 
no local dialect should be employed for literary purposes. 


208. Mr. J. Ramayya Pantulu's general proposition is not 
correct. Many languages have lived and died without developing 
literary dialects. There exist even now languages spoken by 
civilised communities which have not developed a literary dialect. 
As [have stated in previous paragraphs, it is the archaic and artificial 
character of old literary Telugu that necessitates the cultivation of 
modern standard Telugu, and it was single favoured dialects that 
developed, generally, into literary languages. English and French 
literary dialects, as well as standard speech, developed mainly out 
of London and Paris dialects. 


As time went, forms from other dialects made their way 
into the standard, owing to causes which it is not necessary to 
detail here. 


209. Mr. J. Ramayya Pantulu says that Rao Sahib GV. 
Ramamurti misunderstood the case of Italian. Prof. Whitney will 
answer for him. “The Italian was, in like manner the popular idiom 
of "Tuscany' (Language and the study of Language, page 165) 


210. Mr. J. Ramayya Pantulu, likewise, thinks that the Modern 
School misapply the analogy of Bengali to Telugu (Vide page 61 
of his pamphlet). Mr. J. Ramayya Pantulu imports the question of 
foreign words into the discussion which is quite irrelevant. Modern 
standard Bengali is the dialect of Calcutta and the surrounding 
districts, and it was formed in the last century. It had no grammar 
or dictionary about a hundred years ago. 


211. Mr. J. Ramayya Pantulu wholly misunderstands the 
analogy of English and his quotation from Lounsbury* of passages 
which go against his own contentions is amusing (Vide pp. 38-40). 


Ps, గురుజాడలు 1351 Minute of Dissent 


When speaking of the English language Lounsbury means 
both the standard spoken and the literary language. But Mr. J. 
Ramayya Pantulu understands him to mean “literary language" 
only. 


— From the end of the fourteenth century our tongue 
has pursued an orderly development. It suffers changes, both in 
grammar and in vocabulary; if it did not, it would no longer be a 
living speech. But these changes take place within well-defined 
limits; they require the consent of vast numbers, sometimes of 
generations; they are spread over great spaces of time". The Italics 
are mine. Does Mr. J. Ramayya Pantulu believe that all this applies 
to an archaic poetic dialect like Telugu? 


212. The next dictum of Mr. J. Ramayya Pantulu is that "Every 
literary language must fulfil two conditions — it must be uniform 
and fixed (అనన్యాదృశశ్చ నిత్య)”. That is, it must not vary from 
place to place or from time to time except, of course, *within well- 
defined limits." 


Does Lounsbury's description apply to literary Telugu in 
support of whose fixity Mr. J. Ramayya Pantulu quotes a standard 
grammarian whose dictum he, however, modifies slightly, but 
without any authority? 


213. Uniformity is no virtue unless it is accompanied by ease 
in acquisition. Sanskrit is uniform in the whole of India, but like 
literary Telugu it has to be acquired with great effort. The vernacular 
on the other hand, is acquired naturally. 


214. Mr. J. Ramayya Pantulu opines that if Modern Telugu is 
cultivated, it will acquire fixity and deviate from speech. He quotes 
Lounsbury to show that the changes in English during the last five 
hundred years were ‘insignificant’. Why should then the language 
of a conversative oriental people like the Telugus change more? 


౫% గురుజాడలు 1352 Minute of Dissent 


The Telugu poetic dialect acquired fixity and became artificial 
because it was shaped by the pandit and came under the influence 
of Sanskrit. There is now a revolution in social and literary ideas, 
which will not permit the new literary language becoming the 
property of a learned priestly class. This silent revolution Mr. J. 
Ramayya Pantulu ignores and talks of political revolutions as 
factors of linguistic change. 


215. Mr.J. Ramayya Pantulu says that the people do not want 
Reform and that they are fond of the old literary dialect. I do not 
suppose that the masses, or the people can have any partiality for 
an archaic and artificial literary dialect. Norin fact, have the English 
educated laymen who constitute themselves knight-errants to fight 
the battle of old literary Telugu, shown any marked partiality for 
it. 

No doubt, some memorials advocating the exclusive use 
of literary Telugu in literature and in schools were largely signed 
but there is little doubt that very few of the signatories understand 
the questions at issue. Such educational problems can be solved 
only by expert educationists and scholars. 


216. With rare good taste, Mr. J. Ramayya Pantulu compares 
the leaders of the Modern Movement to the three tailors of Tooley 
Street. Tailors have a useful part in life. They can mend old clothes. 
Sartor Resartus!* May I not retort that the attempts of Mr. J. 
Ramayya Pantulu and the handful of his Madras friends to stamp 
out Modern Telugu in the name of the Telugu Academy, resemble 
the equally laudable efforts of that good old Lady of Sydney Smith 
who armed with a broomstick manfully fought the Atlantic Ocean 
to keep it out of her little tenement? 


217. By the bye, the few reforms which Mr. J. Ramayya Pantulu 
suggested after mature deliberation in pages 41 and 42 of his 


౫% గురుజాడలు 1353 Minute of Dissent 


‘Defence’ do not find a place in the lists prepared by his friends 
who formed the majority of the Sub-Committee. 


218. We stand at the parting of the ways and our decision will 
affect the future destinies of the Telugu people. It lies with us to 
chain and starve Telugu literature or to give it liberty and vitality 
and to make it a great civilizing force. Individual likes and dislikes 
should not be allowed to sway the decision of problems which 
affect a whole nation today and who knows, for all time to come. I 
commend the pregnant words of Prof. Hinsdale in this connection 
to the serious attention of my friends of the Neo-Kavya school. 


"Language is at best only symbolic of the world of 
consciousness, and nearly every word is rich in unexpressed 
associations of life - experience which gives it its full value for the 
life of mind. Subtleties, delicacies and refinements of feeling and 
perception are only indicated by words, the rest lies deep in our 
conscious or unconscious life, and is the source of the tone and 
colour of language. Words accordingly must be steeped in life to 
be living and as we have not two lives, but only one, so we have 
only one language. (Teaching the Language Arts, P. 19). 


"Scholars might be developed and sustained on the old 
literatures, but not the people." (Ibid. Page 18). 


Speaking of educational ideals in the modern world, Rev. 
W. Temple said, “The truth about the traditional type was its tendency 
to lose touch with the realities of the changing world". 


౫% గురుజాడలు 1354 Minute of Dissent 


APPENDIX - A 
Noun forms with a final anuswara from ancient inscriptions. 
From Mr. Butterworth's Nellore Inscriptions. 


Number Date Forms 
ATMAKUR 
24 1187-88 ? రక్తం 
29 1275-76 సాంమ్రాజ్యం 
13 1277-78 ధము౯౦గా 
DARSI 
43 1050-51 ధారాపూవ౯ణకం 
41 1134-35 యిందువారం 
39 1141-42 ? సముద్రం, ది(వం) 
45 1170-71 ? యాధమ౯ం౦, పుణ్యం 
69 1218-19 ? [గ్రామం 
6 1291-92 ? S10, భీమావరం 
70 1305-06 మంటపం 
85 1310-11 సుంకం; సర్వమాన్యంగా 
13 1384-85 ? పుణ్యంబుగాను 
KANDUKUR 
22 1237-38 ? సగం 
50 1268-69 ధమ్ము౯ంగ్గాను, సేవాకట్టం 
53 1273-74 పుణ్యం 
1 1315-16 అగ్రహారం 
54 1320-21 గ్రామం 
28 1329-30 (గ్రామం, స్థళం, పొలం 
KANIGIRI 
24 1268-69 కాశ్యపగోత్రం 
23 1393-94 ? దేవరాయసముద్రం, ప్రతిపాలకంగా 


౫% గురుజాడలు 1355 Minute of Dissent 


KAVALI 


39 1207-08 ఫలం 
31 1217-18 ఆచంద్రాక్క౯ం 
45 1230-31 గ్రామం 
43 1263-64 గోత్రం 
26 1264-65 నియామకం 
19 1274-75 దీపం 
22 1275-76 ఆచంద్రాకణం 
30 1277-78 ధమ్మ౯ంగా 
27 1278-79 గురువారం 
36 1312-13 పుణ్యం 
NELLORE 
103 1218-19 ధమ౯ంగా 
28 1346-47 చెజీసగం 
ONGOLE 
19 1153-54 సంమపణణం 
51 1155-56 మాన్యం 
59 1167-68 escjo( S ee" óom 
76 1208-09 దోంసం 
139 1218-19 పుణ్యం 
138 1247-48 ఆదివారం 
129 1293-94 గ్రామం 
136 1300-01 క్షేత్రం, మాసం 
54 1306-07 కామసముద్రం 
149 1310-11 పుణ్యంగాను, సమంగాను 
98 1310-11 పుణ్యంగాను, విఘాతం 
7 1314-15 దమ్మ౭౯దానం 
10 1320-21 మహాదానం, దానాలనేకం 
35 1338-39 దండం, క్షేత్రం 
78 1353-54 లింగం, అగ్రహా(రం) 
?** గురుజాడలు 1356 Minute of Dissent 


RAPUR 


20 1247-48 ధమ౯ం, పుణ్యం, రాజ్యంమున 
27 1392-93 శాసనం 
PODILI 
18 1369-70 గ్రామం, అమరం, ఉత్తరం, పుణ్యం 


FROM INSCRIPTIONS AT DRAKSHARAM 


Saka Year Form 

1088 బుధవారం, సుకృతం 

1059 లింగం (Ft) 

1036 గురువారం, పుణ్యంగాను, వేమవరం, 

నాగవరం, దేశం, భీమవరం 

1075 గురువారం 

1044 క్షేత్రం 

1057 నిమిత్తం 

1087 ఆదివారం 

1015 పండ్లాం 

1214 'పెంళాం 

1175 సుకృతం (గాను) 

10/0 బుధవారం 

1052 పుణ్యంగాను 

FROM INSCRIPTIONS AT SIMHACHALAM 

Saka Year Form 

1190 జీతం, నిమిత్తం, దీపం 

1209 దారాపూర్వకం 

1214 నిమిత్తం(గా), ధారాపూర్వకం 

1208 అఖండదీపం 

1220 సహితం 

1211 దీపం 

1218 ధమ౯ం, నిబంధం 


Ps, గురుజాడలు 1357 Minute of Dissent 


55 


1220 దీపం 
1209 పాయసం 
1222 అఖండదీపం 


Modern Conjunction forms from 
Mr. Butterworth's Nellore Inscriptions 


ATMAKUR 


Year Form 
1277-78  త్రయోదశీని 
1284-85 ? మెట్టదొంపుటానుంన్ను, మాడాన్ను 
1286-87 తల్లికిన్ని, తండ్రికిన్ని ధము౯వుగానూ 


DARSI 


1134-35 సఖముంన్ను 

1218-19 ? నడుపుకాండున్ను 

1219-20 ?  గుడినా(సా?)నులకూను 

1267-68 తోంటనూ, పుణ్యముగాను, భోగానంకూను 
1272-73 సేనున్ను 

1310-11 మాన్యమున్ను, సవ౯మాన్యంగానుంన్ను, 
తూములున్ను, నానాధాన్యాలూను 

1328-29 ? బయ్యపరాజునికిన్ని 

1370-712 _చేనున్ను 

1384-85 ? వుణ్యంగాను 


KANDUKUR 


1259-60 ? అమృదపడిచాత ధర్మకున్ను 

1261-62 ఉత్సములాకును, సంక్రమాణములాకును, 
ఆముదుపడి సాతువలకూను 

1268-69 ఉత్తరానాం, దూప్పు౯నాను 

1268-69 దోంటాను, గలిగోవూను 

1273-74 తమకున్ను 

1320-231 కాలమున్ను 


Ps, గురుజాడలు 1358 Minute of Dissent 


40 1322-23? లోపలాను, వెలుప(లాను), కుంట(లున్ను) 
దికృతులున్ను, నవగ్రహాలున్ను, 
అహోరాత్రములుంన్ను, రుతువులున్ను, 
జంగమంబులున్ను 

8 1387-88 దికృతులున్ను, నవగ్రహాలున్ను, 
అహోరాత్రములుంన్ను, రుతువులున్ను, 
జంగమంబులున్ను. 


KANIGIRI 
24 1268-69 కొలననున 3 కరియముదునకూను 
KAVALI 


51 1198-99 38599, ఆదివారమూను, 
కేశమినాయుండూను, శిరసునూకాను, గోవూను. 

31 1217-18 ?  వెన్నసానికిన్ని 

22 1275-76 ? దామిరడ్డిన్ని, పండ్రుపోలిరడ్డిన్ని, పిన్నమరడ్జిన్ని, 
ప్రోలమరడ్డిన్ని అన్నమరడ్డిన్ని, సానికిన్ని, 
దీపానికిన్ని. 

23 1276-77 ? రూకాను, గోవూను 

27 1278-79 ? కొడుకూను, శింగయాను 


NELLORE 


18 1193-94 చేనున్ను 

30 1268-69 నారపరాజుబిడ్డలూను, అప్పళరాజు బిడ్డలూ 
దమలో, చెంద్రసూయా౯లూను 

80 1314-15? నాయనింగారికింన్ని, దేవనింగారికిన్ని, 
సమృద్ధిగానుంన్ను, నాగయాను, 
బోయుండూను, బోయుడూను 


ONGOLE 


59 1167-68 ? బుట్టిన్ని (measure) 
76 1208-09 (.)రంగంనులూను 
151 1248-49 ? కాటపరెడ్డిని, సోమిరెడ్డిని, దీనికి స్థానికులు 


౫% గురుజాడలు 1359 Minute of Dissent 


18 


36 


1253-54 
1268-69 
1275-76 
1280-81 

1293-94 
1298-99 
1306-07 
1310-11 


1257-58 
1812-18 
1369-70 


1217-18 


? తనకూ (partly in verse) 

? శుద్ధసప్తమీ 

? సామిదేవరకున్ను, నాగేశ్వర దేవరకున్ను 
గణపయాను 
పువ్వుందొంటాను, మామిడ్డూను 
బ్రాహ్మణ ప్రిత్తులూనూ 
(పున్నవలక్ష్మికింన్ని), (దేవయ) గారికిన్ని 

?  రాజ్యమూను, దమ౯మూను 
కామయ బొప్పండూను, దేవయరెడ్డింగారూను, 
రడ్డూను, VOLÍ, సకలధాన్యాలూను 

PODILI 


సిద్దయున్ను, పోలజియ్యాను 
కాలమూన్ను, వెఇన్ని, ...మ్మకిన్ని 
వెంకటస్వామినిన్ని 


RAPUR 
?  కామేదేశ్వరదేవరాను, నాగేశ్వరదేవరాను. 


FROM INSCRIPTIONS AT DRAKSHARAM 


Year Form 
1083  లింగసానికిన్ని 
1052 చేనున్నూ 
1059 నాగయ్యభట్టకున్నూ, అప్పలమ్మకున్నూ, క్షేత్రమున్నూ 
1036  మీరునూ, భీమేశ్వరుడున్నూ, సూర్యచంద్రులున్నూ 
1075 wey eH), అమ్మలమ్మకున్నూ 
1071 మహాదేవరకున్ను 
1091 కొడుకున్నూ 
1099 పమ్మసానికిన్ని, తండ్రికిన్ని 
1075 బుద్దిరాజుకున్నూ, మారసానికిన్ని, సూరమసానికిన్ని 
1218 కాడదేవిగారున్ను 
1077 కాటరెడ్డిగారికిన్ని, రాధసానెమ్మగారికిన్ని 
1199 _ సోమసానికిన్ని 
Ps, గురుజాడలు 1360 Minute of Dissent 


FROM INSCRIPTIONS AT SIMHACHALAM 


Year Form 

1190 నలుగురున్నూ, చేనున్ను, YBa), యిద్దరున్నూ 

1192 దీపమున్ను 

1217 _ నిబంధాలుగన్ను, నిబంధనంన్ని, కడువలున్ను 
సత్రోపకరణాలున్ను 

1219 నిత్యమున్ను 

1205 దీపమున్ను, చక్రవర్తులున్ను, మహాదేవులున్ను 

1213 FÍ) 

1208 రెండుఊళ్లున్ను 

1210 నిబంధన oA) 

1209 నిత్యమున్ను 

1213 నాలుగున్ను 

1211 నిత్యమున్ను 

1209  సేనాపతినిన్ని యిరువయ్యేనున్ను 

1205 నిత్యమున్ను 


౫% గురుజాడలు 1361 Minute of Dissent 


APPENDIX - B 
WORDS AND FORMS 


"Some words and forms, which in ordinary speech have 
gone out of use, have, when introduced into written discourse, a 
quaint effect, as if the writer were trying to imitate some old model. 
Herein lies the objection to the employment of such obsolete words. 
They do not sound as if the user were fully in earnest; they draw 
attention to the oddity of the form and by so much, withdraw it 
from the importance of the object that the writer has at heart." : 


Such use of terms beyond the call of the occasion is 
peculiarly the fault of those who, with little experience in writing, 
think that the distinction of a subject lies in words about it rather 
than in its own inherent character. 


FOR PROSAIC WORK DISCARD POETIC FORMS 


"By Prosaic work' is not meant here merely work in prose, 
for prose may sometimes be applied to subjects not prosaic. The 
meaning rather is, prose expressing common homely ideas, and in 

" ; —À 
the spirit of ordinary life. 


WORDS CHOSEN FOR UTILITY 


"The ruling standard of choice made imperative by the 
dominating prose mood, is utility. 


"As long as this standard of utility dominates, any 
expression that promotes the end is open to prose. 


"The staple of a diction governed by such practical mood 
will, of course, be the words of ordinary life and the recognised 
usage of the lay. Any departure from this into a more abstruse or 
dignified region carries with it its sober justification. The hardest 
words to reconcile with this utilitarian vocabulary are the archaic 


౫% గురుజాడలు 1362 Minute of Dissent 


and abbreviated forms of poetry; if in any prose they are found, it 
is such prose as seeks confessedly to produce poetic effects. This 
exception aside, in-as-muchas the pedestrian movement of prose 
has no occasion for quaintness, and the rhythm of prose does not 
require abbreviation, when such terms are employed they have 
merely the effect of affectation and finery."® 


THE NUCLEUS OF LITERARY PROSE 


"The standard with which all prose writing begins is 
naturally and properly conversation, the spoken word... Whatever 
refinement literature reaches, therefore, there still inheres in it as 
it were the vibration of a voice, dictating, as a sound universal 
rule, to write as if speaking. That is, aim at the directness, the 
simplicity of structure, the buoyant life that belong ideally to 
conversation ..." ° 


MANUFACTURED DICTION 


"The antique comes from the study of some past usage or 
period of literary expression, like that of Malory’s Morte Darthur, 
for instance, or the Bible. To be kept free from lapses of consistency 
requires not only the literary spirit which can move at home in 
past habits of thought and phrase but the sound philological 
knowledge which can separate the strata of usage peculiar to the 
different ages and follow the analogies of form, derivation, and 
the like, characteristic of each period. Working in the antique is 
cheapened and vulgarised by the throwing about of catch words 
like whilom, quoth, in sooth, yclept such relics of the “by my 
halidome’ — period of writing are now a days beneath the dignity 
even of humor; and this because the real proficiency is felt to be 
more a matter of flavour and texture than of single hard used words. 
Imitation of biblical diction, in-as-muchas the Bible is always with 
us a sacred possession, is hazardous, not to say a foregone failure 
because if applied to thought less serious than that of scripture, it 


౫% గురుజాడలు 1363 Minute of Dissent 


is necessarily of what is most venerated, while if applied to solemn 
thought it runs the risk of being either artificial -- which defeats its 
end, or goody-goody. 


"Note: The peril of an assumed diction of a past period 
arises from the fact that a very small slip will betray the manufacture 
and destroy the illusion. It will be remembered how Lowell pointed 
out to Thackeray the modern provincialism “different to” in Henry 
Esmond; and how Ignatius Donnelly’s Baconian cipher was 
discredited by the occurrence therein of the modern split infinite." 


"Do not, out of mere affectation, indulge a fancy for quaint 
or archaic terms. 


"There is little tendency to use words too old to be current 
or, that have a quaint effect, except from affectation:- but from 
this cause, in some stages of the writer’s culture the tendency is 
considerable. 


"There is at present a strong effort on the part of scholarly 
authors to revive some of the hearty old Saxon expressions that 
have passed out of current use and this is commendable for many 
of these terms are too good to die. Study of the early English from 
an earnest desire to enlarge and diversify the resources of expression 
is certainly very valuable. But fondness for old words may also 
be, like fondness for old China, a fashion, a craze and when writers 
adopt them as mere affectation their style becomes artificial and 
fanciful and loses its earnestness and power." John Franklin 
Genung, Practical Elements of Rhetoric, pp 38 - 39). 


MODERN USAGE 


"Language is constantly changing. Yet it changes so 
gradually that it may be regarded as fixed for the lifetime of any 
one writer. The usage to which we must conform therefore is that 
of our own time. We cannot justify a violation of modern usage by 


Ps, గురుజాడలు 1364 Minute of Dissent 


quoting Shakespeare, any more than Shakespeare, if he had 
infringed on the usage of his day, could have defended himself by 
quoting Chaucer. Plainly therefore, our standard of expression 
must be the practice of good writers and speakers of the present 
day. 


WORDS NOT IN GOOD USE 


"Every language contains a large stock of words that are 
not in good prose use. Among these may be mentioned archaisms 
or obsolete words" (Vide Gardiner, Kitredge and Arnold Manual 
of Composition and Rhetoric, p 347 and 349) 


"Good Use is the use, or general practice at, present of 
good writers and speakers--the best if we could find them. From 
this definition it follows, that you should put yourself in the way 
of hearing and reading good speakers and writers in order to become 
familiar with their general practice. 


"Archaisms or old terms no longer current in good writing 
must be left to the poet, and even he will do well to use them 
sparingly. They have no place in prose. Thus the third person in 
eth, of the present indicative of the active verb, is out of place in 
prose of the twentieth century, though common and in good use as 
late as Washington's time. The language of the pulpit is, of course, 
justified in a certain use of the archaisms found in the King James 
Bible or other early versions. (Vide Canby and others : English 
Composition in Theory and Practice by , p 149 - 151) 


Usage as Reputable, National, present--Good use or 
correctness in language, has been admirably defined by Dr. 
Campbell as (1) Reputable use (2) National use and (3) Present use. 


Present use as opposed to past use we need not discuss; 
for few of us are tempted to use abandoned old words. (Vide 
Baldwin's Writing and Speaking, 41). 


౫% గురుజాడలు 1365 Minute of Dissent 


ACCURACY IN THE CHOICE OF WORDS OR IN THE 
MEANING ATTACHED TO THEM 


Barbarisms include archaic obsolete words. 
ARCHAIC OR OBSOLETE WORDS 


"As a rule, avoid the following and similar words and 
phrases: albeit, aught, behest, ere, erst, every whit, here-to-fore, 
hither, hight, howbeit, marry (indeed why), methinks, perchance, 
peradventure, prithee, right (very), sarcease, save (except), it were 
(would be), had as lief, it irks me, his speech bewrayeth him, to 
Wit....." (vide Murision's English Composition, pp 31 and 32). 


ARCHAISMS 


"Occasional: We have implied in former sections, and shall 
here take it for granted that occasional archaism is always a fault, 
conscious or unconscious. There are, indeed, a few writers-Lamb 
is one of them, whose uncompromising terms ‘Love me, love my 
archaisms' are generally accepted; but they are taking risks that a 
novice will do well not to take. 


“As to unconscious archaism, it might be thought that 
such a thing could scarcely exist; to employ unconsciously a word 
that has been familiar, and is so no longer can happen to a few. Yet 
charitable readers will believe that in the following sentence 
'demiss' has slipped unconsciously from a learned pen : 


*He percieved that the liberal ministry has offended certain 
influential sections by appearing too demiss or too unenterprising 
in forgotten affairs. - Bryce. 


"The guilt of such peccadilloes as this may be said to 
vary inversely as the writer's erudition; for in this matter the learned 
may plead ignorance, where the novice knows too well what he is 
doing. Itis conscious archaism that offends, above all the conscious 


౫% గురుజాడలు 1366 Minute of Dissent 


archaisms of the illiterate; the historian’s ‘it should seem,’ even 
the essayist's *You shall find,' is less odious though not less 
deliberate than the ere, oft, aught, thereanent, I wot, I trow, and 
similar ornaments, with which amateurs are found of tricking out 
their sentences. That is only natural. An educated writer's choice 
falls upon archaisms less hackneyed than the amateur's; he uses 
them, too, with more discretion, say, of once in three essays. The 
amateur indulges us with his whole repertoire in a single newspaper 
letter of twenty or thirty lines and - what is worse-cannot live up to 
the splendours of which he is so lavish; charmed with the discovery 
of some antique order of words, he selects a modern slang phrase 
to operate upon; he begins a sentence with ‘oft times,’ and ends it 
with a grammatical blunder; aspires to 'albeit, and achieves 
‘howbeit.’ Our list begins with the educated specimens, but lower 
down the reader will find several instances of this fatal irregularity 
of style, fatal because the culprit proves himself unworthy of what 
is worthless to use and by using it to make it worse is to court 
derision." (Vide King’s English by H.W. Fowler & F.C. Fowler, 
pp. 193 - 194). 


"The only standard by which the conformity implied in 
grammatical truth must be ascertained in every language, is the 
authorized, national, and present use of that language..." (Vide 
Literary Hand Book of Composition and Style By Blackman, pp. 
28 - 29). 


"Knowledge of good usage can be acquired only by 
associating in life with the best speakers or in literature with the 
best writers .... Neither the grammar nor the vocabulary of one age 
is precisely the grammar or vocabulary of another. The language 
of a later period may not vary much from the language of an earlier 
one, but will vary somewhat. It is not necessarily better or worse; 
itis simply different." (Vide The Standard of Usage in English by 
Thomas R. Lounsbury, pp. 98 - 99.) 


౫% గురుజాడలు 1367 Minute of Dissent 


Authority as to usage: 


— Obviously his first source of information and 
authority will be the body of intelligent and educated people with 
whom he comes in contact. If he follows their usage in matters of 
language, he cannot go for astray.... 


"If we know what a man means and if his usage is in 
accordance with that of a large number of intelligent and educated 
people, it cannot justly be called incorrect. For language rests, at 
bottom, on convention or agreement, and what a large body of 
reputable people recognize as a proper word or a proper meaning 
of a word cannot be denied its right to a place in the English 
vocabulary." (Vide, Rhetoric and English Composition by 
Carpenter, pp. 21 - 22) 


"Language is at best only symbolic of the word of 
consciousness, and nearly every word is rich in unexpressed 
associations of life-experience, which gives it its full value for the 
life of mind. Subtleties, delicacies and refinements of feeling and 
perception are only indicated by words; the rest lies deep in our 
conscious or unconscious life, and is the source of the tone and 
colour of language. Words accordingly must be steeped in life to 
be living; and as we have not two lives, but only one, so we have 
only one language." (Vide Teaching the Language Arts, Hinsdale, 
- 19) 


౫% గురుజాడలు 1368 Minute of Dissent 


APPENDIX - € 


(Abbreviations : Vir for K. Veeresalingam Pantulu, 
Lak for Ch. Lakshminarasimham) 


Group 1. Personal pronouns 


1. Vir: ఏను, ఏము, ఈవు, తారు 
Lak: మీరలు, తారు, ఏను. 


2. Demonstrative Pronouns 
Vir : అయ్యది, SEPA, ఆయది. 
Lak : వారలు, అయ్యది, వీరలు, ఆకె 


3. Interrogative pronouns 
Vir : ఏవాండు, Darden, Nard, ఎవ్వాండు, ఏరు, 26, 
DOLD, ఎయ్యవి, Dads. 
Lak : 28, ఏరు, Ade, ఎయ్యది, ఏవానిచేత, DN DAS. 


4. Indefinite pronouns 
Vir : ఒక్కరుండు, ఒక్కరువుండు, ఒరువులకు, 2885, 
(Foe) ఒకండు (వారిజాకరంబు) ఒక్కండు, eod, 
పలువుండ్రు, పలుగుండ్రు. 
Lak : ఓర్పు, ఒకర్త, ఒక్కరు, ఒకర్తుక, ఒక్కండు, ఒక్కరుండు, 
ఒక్కరిత 


5. Collective pronouns 

Vir: ఎల్లరు 

Lak : ఎల్లరు 
6. Numeral Pronouns 

Vir : నలువురు, ఇరువురు 

Lak : ఇరువురు, మువ్వురు, నలువురు, ఏవురు, ఇరుగురు 
7. Miscellaneous forms 


Vir: అట్టిండు, కుడువగలాడు 
Lak : కుజ్జండు 


౫% గురుజాడలు 1369 Minute of Dissent 


Group II 


10. 


11. 


Vir: తీవియ, చెలియలు, పల్లియ, Haak, 2805, కన్నియ, 
కట్టియ 

Lak : గుండియలు, కన్నియ, అందకత్తియ, వన్నియ, చెలియలు, 
3805, గద్దియ, ముత్తియము, చెలికత్తియలు 

Vir: నిద్దుర 

Lak : BA, నిద్దుర 

Vir : ఆరటంబు, కక్కురితి, కొమరిత, కొమరుండు 

Lak : కస్తురి, కక్కురితి, కొమరిత, కొమరుండు 

Vir: ఉయ్యల, ఉయ్యల 

Lak: యిల 

Vir : GA, డాంగు, BSS, డాపక, డాగుడు మూత 

Lak : డాంగు, డగ్గరు, డిగు, డాయు, డిగ్గి, wcos 

Vir : తావు, వేవురు, నూరువురు, పొత్తిపురువు 

Lak : త్రావు, చివురు, నివురు, తీవ 

Vir :కను 

Lak : కనులు, ఇలు, ములు 

Lak : మహిమము 


Vir : కురంగట, ఒసంగు, కలండు, మారుతు.డు, కరంగి, ఎజింగి 
Lak : మరుంగున, తెరంగున, ముసుంగు, నెలంత, ఎన్నండు 


Vir : మాడ్కి, చూడ్కి, వేడ్క 

Lak : కూర్కు, మేల్కని, నాల్గు, Seo, పల్కు, పిల్కుమాలిన, 
కోర్కెలు వెల్లు, నాల్కలు 

Vir : త్రోవ, ప్రక్క, త్రాడు, ప్రోగు, ప్రాత 

Lak : ప్రక్క, ప్రాంత, త్రోవ 

Vir : అవిష్టమ్ము, వాసమ్ము, పరాజయమ్ము, అనంతరంబు, 
దేశాంతరంబు, మాసంబు 


౫% గురుజాడలు 1370 Minute of Dissent 


Lak : £ogoe», స్ఫృురణంబు, మార్గవళమ్మున, వంశంబు, 
నెమ్మొుగమ్ము 
NUMBER 
1. Vir : చుట్టుపట్టులు 
Lak : ఎన్నిసారులు, పండులు, చెట్టులు, చీకటులు, చోటులు, 
కోటులు, జడదారులు 


2. Vir: ముదుసళులు 
Lak : సేరులు, ఏండులు, పుప్పాడులు, నెగళులు, Bede, 
ఉవ్విళులు 


DECLENSIONAL FORMS 


Vir : ఎరుంగమింజేసి, చేవమెయి, కార్యంబుపొంటె 
Lak : లభించుటంజేసి, బలిమిమెయి 


VERBAL FORMS 


1) Past tense 
Vir : అనియె; $6258 909», అయితి(వి), నిరాకరించితి(వి), 
68098(2), హింసింప(బడియె 


Lak : చనియె, అనియె, చనియెను, ఇడియె, 358 909535, 
ఇయ్యకొనియె, అరుదెంచితి(వి), చేసితి(వి), అయితి(వి) 


2) Taddharma 
Vir : చేసికొనియెద, కట్టుకొనియెదరు, వచ్చెడును, హత్తించెదు, 
అయె్యెడుమని, దురపిల్లెడును, చలువుదు, నాటుకొనియెడిని, 
దక్కించుకొనెదను, పడియెదరు. 
Lak : Bod, చేసికొనియెదను, శపియించెద, ఎరు6గుదు, 
నిలుపుదు, తోచెడిని, తోచెడును, అయ్యెడును, పూనుకొని యెదను, 
అనియెదరు 

3) Imperative Mood 
Vir : చేయుండు, 2508, తీర్చికొండు, Sod, పేరుకొమ్ము, 
ఈకొమ్ము అననిండు, కానిండి 


౫% గురుజాడలు 1371 Minute of Dissent 


Lak : భయపడకుము, చేసికొమ్ము, బ్రాయకుము, గెలిచి కొనుండు, 
బాధింపకుము 


4)  Gerundial and other forms 
Vir : అన, నాన్‌ 
Lak : ఏమన్న, అన, ఎంచుచుండగనే 
Vir: $203 602505, నిగిడించుడున్‌, నావుడు, అనవుడు, అనుడు 
Lak : అనవుడు, నావుడు, అనుడు, జతచేయుడు, అనుటయు 
SPECIAL FORMS 


Vir : ఎండనాక, వాననాక, ఓర్చు (ఓడించు), ఓరువన్‌ (ఓడింపన్‌) 
మన్నింత్రు, తేరన్‌. 


Lak: తేరన్‌, చూచితే, కడతేరితే, అరుదెంచితే 


Vir : ముంచవలెను, ఉంచవలయును, ఉంచగూడదు, స్ఫురించక 
పోవు, గ్రహించవలసిన, తెప్పించకుండ, పుష్పించక, క్షమించవలెను, 
ఆలోచించవలసి ఉంచవలెను, కనిపించలేదు, వేయించక, 
జరిగించవలసిన, పంపించని; పిలిపించవలెను, అనుభవించలేదు 


Lak: ఉంచవలయును, ఉంచవలెను 
ADVERBIAL ADJUNCTS 
1) Vir: అచ్చటి, అచ్చట, అచట, అగుచోన్‌, ఒకానొకచోన్‌, ఇచ్చట 
Lak: ఎజింగినచో, ఇచ్చట, అచ్చట, అచట, ఇచట 
2) Vir: ఇపుడు 
Lak : అపుడు, ఇపుడు, ఎపుడు 
3) Vir: అంతియ 
Lak : అంతియ, ఇంతియ 
4) Vir:అట్టులు 
Lak : అట్టులు, అటులు, ఇట్టులు, ఇటులు, ఎట్టులు, ఎటులు 


౫% గురుజాడలు 1372 Minute of Dissent 


5) Vir: వలనుపడునేని; ఎందేనియున్‌ (జనియె), పాలముంతనేని, 
అగునేన్‌ 


Lak : ఏని 
6) Vir: పెండెకట్టనాండె, దుడ్మునామములనొండె, ఈ లోకము 
నందొండె, పరలోకమునందొండె 


Mr. V. Venkataraya Sastri's works team with archaic forms. 
I quote a few of them below taken at random from a few pages of his 
కథాసరిత్సాగరము, which may be taken as the poets ideal of Telugu Prose. 


ఏను, ఎల్లరు, మువ్వురు, నలువురు, నల్వురు, ఏవురు, ఇరువురు, 
డప్పి, డక్కంగొను, డెప్పరము, కను, పల్కెను, వెల్లుచున్న, పల్కులు, ఇట్టులు, 
ఎట్టులు, ఇటులు, పేరులు, పేర్లు, తీవియ, కన్నియ, ముత్తియంబు, కొమరిత, 
క్రాగు, ప్రక్క, ప్రాత, అనురక్తిమెయి, అనియె, చనియెను, కొనియెను, ఇడియెను, 
పడియెదరు, చెప్పకుము, అనన్‌, కనన్‌, తేరన్‌, అచ్చటికి, అచటికి, ఇచ్చటికి, 
ఇచటికి, ay, ఏని, ఒండె, పవలు 


The Vijnana Chandrika Publications also show a marked 
partiality for archaic forms. 


అపేక్షం జేసి, ఏడుసారులు, ఇద్దానిని, లేదేని, తిరుగుపాటులు, 
ఎల్లరకు, పేరులు, నాలుగుమారులు, ఇద్ది, ఎర్పజుచుకొనియెను, మెలగం 
S, అచ్చట, ప్రక్క, ఇరువదిగురు, రద్దుపజచనోయన, కనులు, పనివారలు, 
అచ్చటచ్చట, ఎంతేని, ఇచ్చట, తొడంగిరి, ఇంతియ, ఈల్లవలయు, జాగీరులు, 
సరదారులు, చంపంబడియె, చేసికొనియె, తీసికొనియెను, ఇట్టులు, గోండులు, 
అనియె, బాటసారులు, త్రోవలు, సోమరులు, ఏర్పాటులు, IG, ఇజారాదారులు, 
సుబేదారులు, అమీరులు, ఇరువురు, చేసికొనియె, మువ్వురు, మూవురు, ఎల్లరు, 
ఎవురు, ఇయ్యది, అయ్యది, తలంచిన, దోంచుకొనంబడియెను, మెకంబులు, 
స్నానంబు, పానంబు, వీరలు, ఆర్యులు, గుండియలు, అటులు, ఏలన, పొసంగు, 
తలంచు, ఎట్టులు, కొలు, తెల్పు, బంటులు, నోనాడన్‌, నిల్వంజాలక, నల్వురు, 
QB, ఉండెడిది; ఇరువదిగురు, ఒండు, డాంగుడుమూ6తలు, ప్రాత, ప్రక్క, 
ఒక్కరుండు, అగుటంజేసి, ఎనమండ్రుగురు, ఎవ్వి, కలుగుటంజేసి, అద్దానికి, 
ఉంచంబడిరి, వదల్బవలసి, అవ్వాని, రెండు మారులు, ఒక్కరుండు, కన్పించ 
లేదు, సాగించవలెను, అతిక్రమించవలెను, సిద్దించంగలదు. 


7** గురుజాడలు 1373 Minute of Dissent 


APPENDIX - D 


List of non-current literary forms used by typical prose writers of 
the Old School when there exist in the language literary forms 
which are either current or resemble current forms. 


No. | Non-current Sanskrit Derivatives. 


Current Sanskrit Derivatives. 


1 అనద అనాధ 

2 అరదము రథము 

3 అంతిపురము అంతఃపురము 
4 ఆస ఆశ 

5 ఆకసము ఆకాశము 

6 కరజము కార్యము 

7 గందము గంధము 

8 దేవళము దేవాలయము 
9 మోసయ మోసము 
10 నెయ్యము స్నేహము 

11 పాయము ప్రాయము 
12 బందుగులు బంధువులు 
13 మోము ముఖము 
14 మొక్కలు(డు ముష్కరుండు 
15 రతనాలు రత్నాలు 
16 రోసము రోషము 
17 వితము విధము 
18 23 విద్య 
19 సందియము సందేహము 
K. Veeresalingam Pantulu 

1 కర్ణము కార్యము 

2 గరువంబు గర్వము 

3 చిట్టలు చిత్రములు 

4 తిరుడు స్థిరుండు 

5 పసదనంబు ప్రసాదనము 
6 వీరము వీర్యము 

౫% గురుజాడలు 1374 Minute of Dissent 


7 320630 మంత్రి 

8 మెకమ్ము మృగము 

9 మొటజకు S6 

10 మానిసి మానుషుండు, మానుషి 

11 విద్దియ విద్య 
V. Venkataraya Sastri 

1 అంతిపురము అంతఃపురము 

2 అనద అనాధ 

3 ఆన ఆజ్ఞ 

4 ఉగ్గడించు GG Sows 

5 ag ఉపాధ్యాయుడు 

6 కొమరు.డు కుమారు(6డు 

7 దక్కినము దక్షిణము 

8 నెయ్యంబు స్నేహము 

9 Deo పర 

10 బూతంబు భూతము 

11 మానిసి మానుషు(డు,మానుషి 

12 మోము ముఖము 

13 రతనములు రత్నాలు 

14 వింజ వింధ్య 

15 వేసము వేషము 

16 విసము విషము 

17 వసము వశము 

18 DR శయ్య 

19 సంద్రము సముద్రము 
Vijnanachandrica Senes 

1 కొమరు(డు కుమారుడు 

2 నేమించు నియమించు 

3 నేమము నియమము 

4 మెకంబు మృగము 

5 సందియము సందేహము 
2౫% గురుజాడలు 1375 Minute of Dissent 


Use of non-current Sanskrit derivatives when there are 


corresponding current derivatives. 


Non-current Sanskrit Current Sanskrit 
Derivatives Derivatives 

Ch. Lakshminarasimham 

1. గారాము గారాబము 

2. సంపంగి సంపెంగ 

V. Venkataraya Sastri 

1: కొమరు(డు కొమారు(డు 

2. 2098059 009 ముత్యము 

3. సంపంగి సంపెంగ 
Vijnanachandrica Series 

1. కొమరు(డు కొమారు(డు 

౫% గురుజాడలు 1376 Minute of Dissent 


APPENDIX - E 
Words are used with an anuswara when there are Literary forms 


without it. 


K. Veeresalingam Pantulu V. Venkataraya Sastri 
1 అలంతి 1 9008 


2 
3 


దొసంగు 
దొరంకొను 


CH. Lakshmi Narasimham 


1 


పడంతి 
తెరంగు 


నెలంత 
పయ్యంట 
కడంగు 
Seo 
Teos 


కనుంగవ 
కడుంగడు 
తక్కుంగల 
నిలువంబడు 


మడుంగులు 
మగంటిమి 
అలందు 
ఎటుంగు 
ఒసంగు 
తలంచు 
తొలంగు 


O ON DO BW గు 


Oo ON DO FR C గు 
—_ 
[e] 


Vijnanachandrika Series 
1 అతండు 

2 కొజంత 

3 మెటుంగులు 
4 SoN 

5 ఎటుణగు 

6 ఒసంగు 

7 Sor 

8 కడంగాను 

9 పొసంగు 

10 మునింగి 

11 వెలుంగు 

12 వడంకు 


౫% గురుజాడలు 1377 Minute of Dissent 


APPENDIX - F 


List of obsolete words. 
V. Venkataraya K. Veeresa Lingam — Ch.Lakshmi ^ Vijnanachandrica 
Sastri Narasimham series 
e 
అగులు అన్నువ అనయు 
అట అలరి అరయు 
అలవడు అరుదెంచి అరుగు 
S 
ఆలింపుడు esce — ఆరయు 
ఆపోవు 
ఆరివేరంబున 
ఇ 
ఇంచుక ఇక్కటులు ఇంచుక 
ఇల్లడయించు ఇడి ఇయ్యకొను 
ఈ 
ఈకొనియె $e» 
ఉ 
ఉజ్జగించు ఉవ్విళ్ట్లూరు ఉమ్మలికము 
ఉల్లంబు ఉత్తలపాటు 
ఉడుగక ఉక్కు 
జో 
ఊడవిబాడుదురు 
ఎ 
ఎలయించు ఎకిమీ(డు ఎట్టకేలకు ఎగవేయ 
మొదలిడెను 
ఎమ్మెకాండు ఎలనాగ 
e 
0,6939) 2,562) 
౫% గురుజాడలు 1378 Minute of Dissent 


e. Oo cc 

ఒనరించుచు 

ఒదవిన 

& 
ఓలలాడించు ఓగిరము 

ఓలలాడించు 

క 
కతము కతంబున కతము ewo 
863 కట్టిండి కవియు కవియు 
కనుంగవ కాణాచి కలయంపి కొను 
కోరికలీరికలెత్త SoN కడు కేరడము 
కొందలంబందు 'క్రమ్మజీ కట్టడచేయు కప్పము 
కూటమి క్రుమ్మరు కరము కలయన్‌ 
కడలుకోన్‌ కొమ్మ కావించు Keo 
కోలుపోన్‌ కొడిమెలు కార్మొగులు 

కోలుపోవు కాంచు 

కజిచు కినుక 

కడలి కేలుందమ్మి 

కడంగుట Sow 

కదురన్‌ కెల(కులు 

కొంతవడికి కొంపోవు 

కుందు కొండొక 

కాంచుచు Seon) 

కైకొని 

కజపు 

కోలన్‌ 

గ 

గిట్టినయట్టులు గాందిలి 

గుమికానికి 
౫% గురుజాడలు 1379 Minute of Dissent 


చ 


చను చనిన చను చను 
చెలువ చీంకువాలు చిచ్చుజుకు చనుదెంచు 
చెలిమి చెచ్చెర చిగురుబోండి చూపట్టు 
చెంగట చేడియ Baty soo 
చూపోపు 
చెల్లంబో 
Baty soo 
చేరయీరి 
చుట్టనవ్రేలు 
చెప్పందొడంగు 
జ 
estes జిలుగు పైఠాణంపు 
జఅయిక 
జాబిలి 
డ 
Godoe» 
Bow 
& 
తద్దయు తెల్లము తక్కుంగల 
తెజగంటి తొడరు తడవు 
వాలుగంటు S80 తొంటియట్లు 
తలపోసెను తోడుపాటు 
తోయగిన త్రిమ్మరుచుండ 
తోడుకొని 
ద 
దిసంతులు దబ్బర 
దొరణశకొను 
దోరింపక 
న 
నల్లజెక్కచందమామరేక నంజుడు నెవ్వగ 
7** గురుజాడలు 1380 Minute of Dissent 


నెచ్చెలి 
నాన 


పలవించు 
పాటిల్లు 
పురణించు 
పూవిలుకాండు 


పేరుకొందురు 


బెగడుగొలుపుచు 
బేసియలుగులదొర 


మగజాయి 
ముక్కడి 


నుడువు నుడువులు 
నెజిపు నెజపు 
నెలకొను నెమ్మేను 


పడతి 
పారలు 
పోరాటము 


లీ లలి £^ 

9 55 

SEP 
D 


బిట్లు బిట్టలమట 
© © 


మందెమేలము మగుడ 
మెడవాలు fare 
ముద్దియ  మ్రూన్సడు 


పడయు 
పగిది 

పాయు 
పెక్కింటికి 
పేర్కొను 

$8 6e» 
'పెంపొందుచుండు 


౨౫% గురుజాడలు 


1381 


Minute of Dissent 


అ 
జేనికి 
వ 
వలవంత వంక (నీటిపట్టు) వీడ్కొలుపు వజలు 
వలువ వేచియుండు 
వనట వేజొండు 
dey) వెలువడు 
వక్కాణించు 
స 
సమకట్టు సిలుగు సమకట్టు 
సోయగము సగపాలు 
సౌరు 


౫% గురుజాడలు 1382 Minute of Dissent 


APPENDIX -G 
Non-current Literary forms Current non-literary forms 


Ch. Lakshmi Narasimham 


ఎదుట ఎదట 
మోము మొగం 
వెనుక వెనక 
వాకు వాక్కు 
కమలి కమిలి 
పలుకరించు పలకరించు 
wen మరిచి 
నిలువలేక నిలువలేక, నిలవలేక 
నిలువంబడు నిలబడు 
పేరంటాండ్రు పేరంటాళ్లు 
వెతకికొను వెతుక్కొను 
K. Veeresalingam Pantulu 
అడవి అడివి 
ఆబిడ ఆవిడ 
ఎదుట ఎదట 
కనుక కనక 
కలువ కలవ 
చనవు చనువు 
Baw తెరుచు 
వేయు బేపి 
వెనుక వెనక 
వెండ్రుక వెంట్రుక 
ఆడువారు ఆడవాళ్లు 
నిలువంజేయు నిలువంజేయు, నిలవజేయు 
మిరెపుకాయ మిరపకాయ 


౫% గురుజాడలు 1383 Minute of Dissent 


V. Venkataraya Sastri 


ఎదుట ఎదట 

ఎలుక ఎలక 

కొమరు(డు కుమారుడు 

కొమారిత కొమార్తె 

చనవు చనువు 

పయ్యంట పైట 

ముత్తియము ముత్యము 

wecd మరిది 

మెజపు మెజపు, మెరుపు 

వెదకు వెతుకు 

నడచి నడిచి 

పిలువండు పిలవడు 

ముడివైచు ముడివేయు 

తోడికోడలు తోటికోడలు 
Vijnanachandrika Senes 

అదపు అదుపు 

కనుక కనక 

కొమార్త కొమార్తె 

వెనుకటి వెనకటి 

వెదకి వెతికి 

వడంకు వణుకు 

కాన్సించు కనిపించు 

వలనుపడదు వల్లపడదు 

వదలుకొను వదులుకొను 

నలువైపుల నలువైవుల, 

నాలుగువేపుల 

?5* గురుజాడలు 1384 Minute of Dissent 


APPENDIX - H 
From the Asiatic Quarterly Review for September, 1912. 


THE ARABIC LANGUAGE QUESTION IN EGYPT 
by ARIF 


1. The following article deals with a question which, 
considering its importance has attracted too little attention on the 
part of the numerous writers who have dealt with the problems of 
Modern Egypt. The phenomenon of a nation possessing two 
different idioms, the one for conversation and the other for literary 
purpose, is one by no means confined to Egypt, and for that very 
reason possesses a more general interest, because this duality of 
language not improbably accounts for the intellectual 
unproductiveness which characterizes so many Oriental and some 
European nations. Those who have wondered at the sterile results 
of Vernacular education in those countries will, perhaps, not be 
surprised when they realize the handicap imposed by a traditional 
written idiom which is no longer the spoken language of the country. 


2. In Egypt there are two languages, one the language of 
conversation (Arabi darig), the other that of literature and oratory 
(Arabi fasih). The first is a Neo-Arabic language, bearing the same 
relation to classical Arabic that Italian bears to Latin, or Modern to 
Ancient Greek. The use of this vernacular is absolutely banned in 
literature, it being regarded as a base and vulgar idiom, incapable 
of literary expression, much as Italian was before Dante wrote his 
'Inferno' and justified its use in his 'Convito'. Every Egyptain who 
would be considered educated must acquire the written language, 
a semi-classical idiom which differs very considerably from the 
vernacular, both as regards grammar and vocabulary. 


3. The practical disadvantages of thus having two 
languages are very great. Further, it is hard for us to understand 


౫% గురుజాడలు 1385 Minute of Dissent 


how a people can come to have such a contempt for the tongue 
which they use in their daily intercourse, and which, in any other 
country, would have been endeared to them by a thousand 
associations. Least of all can we understand that the favoured and 
universally accepted substitute for this mother-tongue should be 
an artificial language which only lives in books and formal speeches - 
which is acquired not in the home, but in the school-room. 


4. Before proceeding further, however, with the discussion 
of this question, it may be well to offer a few words of explanation 
- we would readily call it apology - to those Egyptians who may 
happen to read these pages. Nations are inclined to be sensitive 
about their language, and to resent the comments of a stranger. 
However qualified the critic may be on account of his literary and 
philological attainments, the question is considered as being 
outside his competence. No more qualified authority on the Arabic 
language could be found than Judge Willmore" yet his opinions 
on the Egyptian language question, so ably expressed in the preface 
to his Grammar, were received with scant courtesy by the native 
Press. It may therefore be as well to state that the writer of the 
present article gives his opinion with every deference, with full 
consciousness of his own limitations, and, above all, with no desire 
to offend the religious prejudices of those who might be inclined 
to construe any criticism of the written Arabic language into an 
attack on the Koran. We are studying Egyptian problems as a 
European writing for Europeans. The Egyptian language question 
is one of the most interesting, as it is one of the most vital of those 
problems, and cannot be ignored by any writer on Egypt. At the 
same time, the opinion expressed is purely platonic and Egyptians 
may rest assured that this, at any rate is a problem the solution of 
which will be left entirely to themselves. 


5. First among the disadvantages arising out of this duality 
of language is the effect produced upon education. The child 


౨౫% గురుజాడలు 1386 Minute of Dissent 


struggling to unlearn every familiar word and to remember its 
literary equivalent, learning out of text-books which it is a lesson 
in itself to understand has a large part of his mental energy diverted 
from the understanding of facts, which is, after all, the main object 
of his education, to the understanding of words. Just think how 
the difficulties of an English child would be increased, if in our 
text-books, words like 'steed', 'hound', 'occiput' were invariably 
substituted for ‘horse’, 'dog', 'head', etc. and all words were written 
in their Chaucerian instead of their modern form! Egyptians 
themselves often acknowledge that too many boys, on leaving 
schools, are unable to write a correct letter or essay, a charge which 
could hardly ever be brought against any decently educated school 
boy in Europe. It is clear, then, that ten years of school are not 
enough to master this dead language. 


6. Secondly, there can be no greater check on the diffusion 
of knowledge among the masses than the existence of a separate 
written idiom. The difficulty of reading and understanding what 
is read is sufficiently great to deter the majority from opening a 
book at all. This must especially be the case with the lower classes, 
who mostly leave school after completing only an elementary 
course. The existence of popular text-books on practical subjects, 
one of the most effective means of spreading knowledge and of 
improving the well-being of the people in Europe is, of course, 
rendered impossible. The prejudice against employing the common 
terms for things would be too strong even for the writer of an 
agricultural primer. So ingrained is this prejudice in the minds of 
the educated classes that police officers taking down evidence from 
the mouth of a witness will convert the words actually spoken into 
their literary equivalents. 


7. This strangely unpractical devotion to a dead language 
is found in many Asiatic countries, with its invariable 


Ps, గురుజాడలు 1387 Minute of Dissent 


accompaniments of mental and material stagnation. It can be 
paralleled, so far as we know, from only two countries in Europe- 
Turkey and Greece. As examples of how far practical usefulness 
can be sacrificed to a literary tradition the following cases may 
serve. In Turkey, a few years ago, handbooks for police constables 
were issued in literary Turkish, a language which is 'Greek' to the 
poor Turkish policeman. In Greece, an eminent doctor, 
commissioned by the Government to prepare a few simple 
instructions teaching peasants how to combat malaria, drafted them 
in a language which might have been understood by Hippocrates, 
but certainly was not by the peasants, for whom they were intended. 
So itis in Egypt and will be, as long as the present tradition lasts. 


8. The effect on literature is hardly less deplorable. A 
highly classical style and an archaic diction, which remove the 
work from the comprehension of the vulgar, are regarded as merits 
in an Egyptian writer. The possession of a "fine style" is too often 
synonymous with being unintelligible to all except the most 
educated readers. Language and not matter becomes the all- 
important. Egyptian literature, in short, is intended for the few, 
and its use as a means for spreading knowledge among the people 
is ignored. Not a book, not a newspaper article is published which 
is not an effort for all, excepting an educated minority to understand. 


The only remedy which can bring about a real 
improvement in the mental development of the Egyptian nation is 
the adoption of the spoken language as the language of writing, 
and the creation of a vernacular literature. Such a change would 
be unfavourably received by the learned, the sheikhs, lawyers, and 
professional letter-writers, to whom the existence of the present 
written language is, or rather appears to be, an advantage. The 
arguments advanced against any such innovation are of the most 
various kinds. Some plead the poverty of the spoken language, 
and its unsuitability for literary purposes. Others deny its title to 


౫% గురుజాడలు 1388 Minute of Dissent 


be called a language and degrade it to the rank of a mere patois. 
All these arguments are usually based on a complete ignorance of 
the laws of philology and the history of other languages. 


The retention of the written idiom is advocated on a variety 
of grounds - literary, political, religious. This elusive nature of the 
arguments brought forward will, perhaps, be best represented in 
an imaginary dialogue between a Sheikh and an English critic. 
The writer has had many such. 


SHEIKH: Do you propose, sir, that we should write the 
common language, the Arabi darig? But that is impossible. It is 
not Arabic, it is not a language; it is a corruption of a language. It 
has no grammar, it is not fit to be used by educated people. 


CRITIC: I will take your points one by one. You say the 
spoken language is not Arabic? Let us be quite clear, about terms. 
If by Arabic you mean the classical idiom, then of course modern 
Egyptian is not Arabic. It is no more Arabic than Italian is Latin. 
But all the same it is an Arabic language, just as French or Italian 
are Latin languages. However, in order to avoid confusion, I will 
refer to it in the future as 'Egyptian.' 


Your next point is that itis a mere corruption of a language. 
I prefer the word 'development'. Of course, it is all the same really, 
but corruption contains a suggestion of censure. Everything in the 
world is in a state of constant decomposition and renewal - if you 
have studied philosophy at the Azhar, you have probably heard of 
the old Greek theory of flux. Language is no exception to this 
rule. Take any word in any language to-day, and from the point of 
view of the same language a few centuries before, it is a barbarism 
which would have made the delicate in such matters shudder. Call 
Egyptian corrupt, if you like, but do not imagine that the epithet 
implies anything discreditable or exceptional among languages. 


౫% గురుజాడలు 1389 Minute of Dissent 


You said that Egyptian has no grammar. I cannot allow 
that. Every language must have a grammar to be spoken at all. Do 
you mean to say that it is just the same whether I say 'Il Sheik akal 
11 samak' (The Sheikh ate the fish), or 'Il samak akal 11 Sheikh' 
(The fish ate the Sheikh)? The grammar of a language which is 
hardly written or not at all, fluctuates more than that of a language 
which has a large literature. But no language can exist as a medium 
for communicating thought unless it has fixed rules which make it 
understandable-that is, a grammar. 


No. Sheikh, not one of the charges you have brought 
against Egyptian but would condemn every other spoken language 
in the world, and brand as vulgar and corrupt words which have 
endeared themselves to several generations of Frenchmen and 
Italians. One of our professors has written a book called "The 
Science of Language". Read it, and you will see how languages, 
your own included, are formed. 


SHEIKH : Well you may be right. I have not studied 
comparative philology. They do not teach these things at the Azhar, 
nor in the schools of the Government. But sir, I think that in any 
country people do not write as they speak. Surely in England 
educated men do not write like that? In speaking, one uses many 
vulgar expressions which are not to be written. 


CRITIC: I do not deny that in our country there is a certain 
difference between the language of conversation and that of 
literature, but it is a difference of style rather than of language. A 
‘horse’ is always a 'horse,' whether I am conversing with a friend or 
writing an article in the Times. With you it becomes a 'steed' as 
soon as you put pen to paper. 


Of course one must distinguish between ordinary 
conversational language and slang. Unless an Englishman were 
consciously imitating the speech of the common people, he would 


౫% గురుజాడలు 1390 Minute of Dissent 


never write such a common phrase as "He gave him a crack on the 
nut. ^ He would write that "He hit him on the head," which is 
exactly the ordinary polite way of putting itin speech. Egyptian, 
doubtless, has its slang, like every other language; I do not suggest 
that you should write that. But surely you are not prepared to say 
that the language of ordinary intercourse in Egypt is no better than 
slang? 


SHEIKH: But why should we not try to go back to the 
classical Arabic? It is more beautiful, and purer than the language 
we speak now. Egyptian is full of foreign words -Turkish, Italian, 
I know not what. In the Ministries, the clerks learn to translate 
French idioms into Arabic. We must teach our people to use only 
words of Arabic origin. 


CRITIC: I cannot judge whether classical Arabic is more 
beautiful than Egyptian. Anyhow, that is probably a question of 
taste. But if purity of language is what you seek after, then know 
that you are pursuing a will-o'-the-wisp. Do you think that the old 
Arabic was pure? Do you imagine that the Arabs who traded with 
every part of the Orient, who fought with the Abyssinians, the 
Greeks and the Persians, had no foreign words in their language? 
For a language to contain many foreign words is evidence that the 
nation which speaks it has had an eventful history, that it has 
exchanged ideas and commodities with the other nations of the 
world. Purity of language on the contrary, is a sign that it is a 
nation without a history, that it has led a dull and exclusive existence 
- the existence of a tribe of Esquimaux or Central African Pygmies. 
Why wish to uproot from the Arabic language words which are the 
memorials of many vicissitudes, but also of many glories? 


You dislike foreign idioms. In language, as in law, the 
best standard of legality is use. A foreign word which is in common 
use is no longer foreign, it has become part of the language. I will 


Ps, గురుజాడలు 1391 Minute of Dissent 


give you an example from Italian. The Germans have a word 
Gegend, meaning 'country', region', derived from gegen, 'opposite', 
because a country is that which lies opposite, which meets the eye. 
When the Germans invaded Italy and settled there, they found 
themselves surrounded by a Latin-speaking race, so they tried to 
speak Latin, and, like all people who speak a foreign language, 
they often translated idioms which were peculiar to their mother- 
tongue. Thus, when they wanted to speak of a country, they said 
contrate (from the Latin contra)-opposite, coining the word on the 
analogy of their own word Gegend. To-day you have the word 
contrada (our word country), which is as good Italian as the most 
aristocratically descended word of pure Latin origin. 


SHEIKH : Sir, what you say is true. Perhaps for the reasons 
which you have stated, there would be no harm in writing the 
Egyptian language. But it cannot be. We cannot give up the written 
language because it is the language of the Koran, and if our children 
do not learn to write it, the study of the Koran will suffer. 


CRITIC: Come, Sheikh, you will not maintain that the 
Arabic you write to-day-the Arabic of newspapers and books - is 
Koranic Arabic? The grammar may be mainly the same, but there 
is an enormous difference as regards style and vocabulary. The 
written Arabic of to-day is as different from that of classical times 
as the sorry language of a modern Athenian writer is from the Attic 
of Xenophon. 


But, even if spoken Egyptian becomes the language of 
writing, what is to prevent your keeping up the Arabic of the Koran? 
In the village schools the children can still learn it by heart. In the 
other schools you can continue to teach it, as we teach classics in 
England. It has long been considered part of the accomplishments 
of an English gentleman to write verse and prose in correct Latin 
and Greek. You have much stronger reasons for making a sound 


Ps, గురుజాడలు 1392 Minute of Dissent 


knowledge of classical Arabic a necessary accomplishment of every 
educated Egyptian. 


SHEIKH: There is another reason why we should maintain 
the use of the present written idiom. In Syria, in Morocco, in Egypt 
they speak different languages, different varieties of Arabic. Here 
in Egypt we say esh for 'bread' : in Syria they say khubz. But in all 
these countries one language is written only. A book or newspaper 
published in Egypt is understood at Fez and at Beyrout. But, if we 
begin to write the spoken Egyptian, the Syrians and the Moors 
will find it hard to understand us, and little by little, as the 
differences become greater, they will not understand us at all. The 
Arabic language, as now written, unites the people of Islam. 
Remove it, and the union of Islam disappears. 


CRITIC: I find it hard to believe that the unity of Islam 
depends on the maintenance of a single Arabic written idiom in all 
those countries where Arabic is spoken or studied. There was a 
time when everybody in Europe who wrote all wrote in Latin. Yet 
it did not have the effect of uniting at all the nations of Christendom, 
except, perhaps, superficially. 


SHEIKH : I have no business to lecture you in these 
matters; but it seems to me that the unity of Islam depends not on 
Arabic language, but on the grand simplicity of its creed and the 
uniformity of its religious ceremonies - on the fact that five times 
a day, whether on the shores of the Bosphorus, the banks of the 
Nile, under the shadow of the Atlas or amid the rose gardens of 
Ispahan, the Muezzin proclaims the Unity of God from the minaret 
of the mosque: that the Moslem pilgrim who sets out from Moracco 
or Mongolia across vast distances on his journey to the Holy Cities 
of Islam, is hailed in each country which he traverses with the 
same form of mutual greeting between True Believers.” These 
things, part of the daily life of all Moslems, learned and ignorant 


Ps, గురుజాడలు 1393 Minute of Dissent 


alike, are a far stronger bond than an artificial language which a 
few can read, still fewer can write, and the great majority cannot 
understand. 


To my mind there is no reason why the dialects of Egypt, 
Syria or Morocco, should not be elevated to the rank of written 
languages with as good results as those produced by the substitution 
of the Romance languages for Latin. Reasoning by analogy, we 
may safely predict that the result would be an enormous spread of 
knowledge, among the people of those countries, and the rise of a 
more original and more permanent literature without in any way 
impairing the respect in which the Koran and the Arabic classics 
are at present held. 


No one can maintain that the diffusion of knowledge in 
Europe has suffered since Latin has ceased to be the common 
language of the educated. The fact that an Englishman or a 
Frenchman to-day addresses himself intelligibly to millions of his 
countrymen where before he could only be understood by an elite 
of scholars, scattered over Europe more than compensates for any 
extra labour involved in translating works of science for the benefit 
of the foreign readers. 


A dead language, like Latin, though not without its 
practical value as a common medium of correspondence could 
never give rise to a great literature. The historian and the novelist 
who wish to excite the interest of their readers - still more the 
poet, the dramatist and the orator, who appeal to the feelings - can 
only succeed in their object if they speak in the tongue which is 
familiar to all from childhood, the language of the home and of 
daily intercourse - if they use the common words in which everyone 
is accustomed to express joy, sorrow, and all the other emotions of 
life. 


Ps, గురుజాడలు 1394 Minute of Dissent 


What would the world not have lost if the Romance 
languages had never been deemed worthy of becoming vehicles of 
literary expression? Men of letters would doubtless, have continued 
to attain a certain celebrity, according to the purity of their Latin, 
their mastery of Ciceronian eloquence, or their happiness of 
Horatian wit. Men like Scaliger and Salmasius would have set the 
standard of literary excellence. But no Dante would have inspired 
the Italian people, Spain would not have laughed and wept 
alternately over the adventures of Don Quixote, Portugal would 
not have sighed over the epic of Camoens, nor France been 
delighted by the plays of Moliere. 


Apparently the writers of Egypt do not aspire to the fame 
and influence of a Dante or a Cervantes. They prefer the satisfaction 
of knowing that their works can be read by a narrow circle of the 
educated at Cairo, Beyrout, Algiers or Bagdad. They do not, it 
seems, covet the position of national writers, addressing their own 
people in the living language of their country. The task of edifying 
and amusing the masses is still to be left undisputed to the unknown 
authors of Antar of Abu Zeid, and of El Zahir Beibars. a 


How long the present contempt for the spoken language 
will continue. We cannot tell. Of one thing we may be certain - 
that the day on which the common sense of the nations rebels 
against this attitude will see a great Renaissance, a great 
development of knowledge and literature among the Egyptian 
people. 


౫% గురుజాడలు 1395 Minute of Dissent 


Notes: 


12. 
13. 


. Vide Resolution 4 of the Telugu Composition Committee. 


. I use standard speech in the sense in which Drs. Grierson and Sten Konow 


use it in Vol. 4 of the Linguistic Survey of India. I take Rajahmundry, the 
capital of the later Chalukyas, as its centre. When I speak of standard Telugu, 
I mean Rajahmundry Telugu. 


. "The language of Telugu Poetry differs considerably from that of every day 


life, but it is not regarded as a different dialect or designated by any special 
name" (Vide : Caldwell's Grammar p.82) 


. A satirical work by Carlyle, written in 1833-34 Eds. 

. These five entries are not found in the inscription No.40, Kandukur. Eds. 

. John Franklin Genung, Outlines of Rhetoric, pp. 33 and 34. 

. Ibid., pp. 40-41. 

. John Franklin Genung, The working Principles of Rhetoric, PP 109-110. 

. Ibid, page 119. 

. vide Genung,working principlas of Rhetoric, page 113. 

. Mr. Willmore formerly Judge of the Native Court of Appeal in Egypt, is the 


author of "The spoken Arabic of Egypt, grammar, exercises, vocabularies 
(1905)", which is by far the most valuable non-political work that any Anglo- 
Egyptian official has contributed to the literature concerning that country. 


Is-salam ulekum 


These are very old epics, partly in prose and partly in verse, which are recited 
by professional minstrels, like the Homeric rhapsodies. Eager throngs of 
the common people may be seen any day listening to those truly national 
epics in the cafes of the native quarter, or on the Kara Meidan, in Cairo. 


It may here be noted that a vernacular Arabic literature had begun to 
spring up in Andalusia, but had no time to develop. In Egypt an attempt was 
made at the end of last century by a certain Osman Gallal, who published 
some first-rate adaptations of Moliere's plays in spoken Egyptian Arabic. 
He was right to begin with the drama. One must begin by amusing people 
before one attempts to instruct them. And yet any attempt to have Osman 
Gallal read in the schools would probably raise a howl of protest. 


Egyptians who find difficulty in believing that their vernacular can 
ever become a literary language should read Dante's Convito, in which he 
explains why he wrote his poems in Italian instead of Latin. 


Fkk 2 


౫% గురుజాడలు 1396 Minute of Dissent 


